శాస్త్ర నిఘంటువులు 
తెలుగు 


తెలుగు నాహిత్య కోశము. 


[పాచిన సొహిత్యము 





తెలుగు అకాడమి 
హైదరాబాదు, 
1980 


శాస్త్ర నీఘంటువు - 8 





తెలుగు 


తెలుగు నాహిత్య కోశము 


(ప్రాచీన సాహిత్యము 
Acinle HTT 
సంకలన కర్తలు 


శ్రీ నల్లపొటి శివనారయ్య, ఎం.ఏ; 


రిసెర్చి ఆసిసైంట్‌ 
శ్రీ కారంచేడు వేంకట కృష్ణమాచార్య, ఎం.ఏ (తె); ఎం.ఏ (సం); 
పబ్లి కేషన్‌ అసిస్టెంట్‌ 
శ్రీమతి ఎం, _సమీలారెడ్డి, ఎం.ఏ; ఎం.ఫిల్‌; 
రిసెర్చి అసిస్టెంట్‌ 


శ్రీ న్‌లా జంగయ్య, ఎ౦.ఒ.ఎల్‌; 
రిసెర్చి అసిస్రెంట్‌ 


పరిష్క ర 

అబాట్‌ 

డా. శ్రీమతి ది, విజయఖారతి, ఎం.ఏ; పి, హెచ్‌.డి; 
రిసెర్చి ఆఫీసర్‌, తెలుగు అకాడమి. 





తలుగు అకాడమి 
హైదరాబాదు 
1980 


telugu saahitya koSamu: Compilers : Sri N. Siva Narayya; Sri K. V. Krishnama- 
charya; Smt. M. Pramila Reddy; Sri N, Jangaiah. 


Serutiniser : Dr. Smt. ౨. Vizia Bharati. First Edition 1980, PP, viii+1282+xiv 


© TELUGU AKADEMI 
HYDERABAD 


ACtCNo 8718 


First Edition, 1980 
Copies : 1,000 
MPa య. 


అ 

ఛే 

¥ 

wel i స్‌ 

లో న్‌ 
స శకి 
మం థి 
‘ క ల 
శి x 


ఇ wal 


Published by TELUGU AKADEMI, Hyderabad-29 
{Andhra Pradesh) under the Centrally Sponsored 
Scheme of Production of Books and Literature in 
Regional languages at the University level, of the 
Government of India in the Ministry of Education and 
Social Welfare (Department of Culture), New Delhi. 


~*~ 


All rights whatsoever in this book are strictly 
reserved and no portion of it may be reproduced 
by any process for any purpose without the 
written permission of the copyright owners. 


Price : Rs. 47-75 


Printed in India 
Text at Pragati Art Printers, Lakidikapul, Hyderabad - 500004 
Cover at Anupama Printers, Shantinagar, Hyderabad - 500028 
Andhra Pradesh 


పప వెళిక 


వివిధ శాస్త్ర విషయాలలో పారిభాషిక పద నిఘంటువులు రూపొందిస్తే అధ్యా 
పకులకు, విశేషించి ఆధ్యయనసరులకు _పయోజనకరంగా ఉంటాయనే ఉద్దేశంతో 
తెలుగు అకొడమి శాస్త్ర నిఘంటువుల |పచురణ పథకానికి రూపకల్చన చేసింది. ఆయా శాస్త 
విషయాలను విశిష్టంగా పరిచయం చేస్తూ, పరిభాషా పదాలకు లఘు వివరణమూ, పరస్పర 
సంబంధ నిర్టళమూ నిర్వహిస్తూ. ఛందః పదకోశం,సావాత్య పదకోశం, వ్యాకరణ పదకోశం 
ఆనే మూడు నిఘంటువులను ఇదివరకే |పచురించటం జరిగింది. 


వాటికి పూరక | గంథమైన తెలుగు సాహిత్య కోశంలో మొదటి భాగంగా 
(పాచిన సాహిత్యాన్ని వెలువరిస్తున్నాము. ఏ విభాగానికి ఆ విభాగ అకారాది క్రమంలో 
[పచురిప్తే అధిక [పయోజనకరంగా ను, పరిశీలనకు త్వరితగతిని ఉపకరించేదిగాను ఉంటుందనే 
ఉద్దేశంతో. ప్రాజ్నన్నయ యుగం నుంచి క్రీ.శ. 1800 వరకు ఉన్న సాహిత్యాన్ని [పాచీన 
సాహిత్యంగాను, |క్రీ. శ.18500 నుంచి (కీ: శ, 1950 జనవరి 28 వరకు ఉన్న సాహిత్యాన్ని 
ఆధునిక సాహిక్యంగాను విభజించి ఈ కోళాన్ని[పచురిస్తున్నాం. 


తెలుగు సాహిత్యానికి, సంస్కృతికి చెందిన వివిధ విషయాలను సమ గంగా 
చెప్పె[గంథాలు తెలుగులో ఇంచుమించు లేవనే చెప్పాలి. నన్నయ నుండి ఇప్పటి వరకు 
ఆం[ధదేళంలో వెలువడిన సాహిత్యం గురించీ, కవుల చరిత గురించీ, వారి కావ్యాల గురించీ 
ఇతోధికంగా |గంథాలు వెలువడ్డాయి. అలాగే తెలుగు వారి సంస్కృతి గురించి వివరించే 
గంథాలు కూడా వెలువడ్డాయి, కౌన్‌ పై వాటిని సమన్వయం చేసి, సమ్మ గంగా కాని, సంక్షీ 
పృంగా కాని ఒక చోట కూర్చిచెప్పిన గంథాలు తెలుగులో లేవు. ఇతర భాషా సాహి 
త్యాలలో ఇట్లాంటి గంధాలు చాలా ఉన్నాయి. 


ఉదా: ఆక్స్‌ఫర్డ్‌ ఆంగ్ల సాహిత్య కోశము, 


[లో 


ఆంగ్శ సాహిత్య కోళశంలో కవి కావ్యాదులకు, సాహిత్య [ప్యకియలకు, 


రచనలలో వచ్చిన (ప్రముఖ ప్నాతలకు, సాహిత్య పోషకులకు, సాహిత్యంతో సంబంధమున్న 


en 


iv 


నగరాలకు, ఉద్యమాలకు, నమాజాలకు, స|తికలకు సంబంధించిన ఆరోపాలు చోటు 
చేసుకొన్నాయి. 


ఈ సాహిత్యకోశం నంటి ఒక కోశాన్ని తెలుగులో (ప్రచురిస్తే తెలుగు 
పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో తెలుగు అకాడమి పాలక మండలివారు 
ఒక పథకొన్ని తలపెట్టి, సాహిత్య కోళపు రచనా [ప్రణాళికను రూపొందించారు. పై సణాళిక 
ననుసరించి ఈ కోళాన్ని సంకలనం చేయటం జరిగింది. 


రచనొ (వణాళిక ర 


[పత్యక్షంగా కొని, పరోక్షంగా కాని సాహిత్యంతో సంబంధమున్న ముఖ్య 
మైన “పేర్ల న్నీ ఈ కోళంలో ఆరోపాలుగా ఉంటాయి. వీటి వివరణ, ఆరోప |పాముఖ్యాన్ని 
దిట్టి విస్తృతిలో మార్చు పొందినా_సాధారణంగా సూటిగా, లఘువుగా ఉంటుంది. దీనిలో 
ఉస ఆరోపాలు ఉండవు, 


ముఖ్యమైన [పాచీన శాసనాల పేర్లు అరోపాలుగా ఉంటాయి; వీటికి 
సంబంధించిన ఐతిహాసిక వివరణలు, భాషా వివరణలు ఉంటాయి, 


(గ౭థకర్తల ఆరోపాలలో కాలం, స్థలం, విరుదులు, రచనలు, కీర్తి (పతి 
ష్టలకు సంబంధించిన సంక్షిప్త పరిచయం ఉంటుంది. తెలుగులో రచయితగా ఉన్న |గంథ 
కర్మ, ఇతర భాషలలో (వాసిన (గ్రంథాల పేర్లు కూడా ఉంటాయి. తెలుగు భాషా 
సాహిత్యాలకు సేవచేసిన ఇతర దేశస్థుల పేర్లు కూడా ఉంటాయి. 


రచనల ఆరోపాలలో (గ్రంథ కర, కృతి భర్త; రచనాకాలం, పక్రియ, 
ఇతివృత్తం మొదలయిన వివరాలు ఉంటాయి, తెలుగు రచన చేసిన గంథ కర్త, ఇతర 
భాషలలో చేసిన రచనలు కూడా ఆరోపాలుగా ఉంటాయి. తెలుగు భాషా సాహిత్యాలకు 
సందింధించిన రచనలు అవి ఏ భాషలో ఉన్నా కూడా ఆరోపాలుగా ఉంటాయి. నిఘంటు 


వులనంటి_ సంప్రదింపు గంథాల పేర్లు కూడా ఉంటాయి. 


ప్రక్రియా వై విధ్యాన్ని పురస్కరించుకొని వివిధ [ప్యక్రియలు ఆరోపాలుగా 
ఉంటాయి. ఆ (ప్రక్రియలకు సంబందించిన సాధారణ వివరణ ఉంటుంది. 


పురాణపా(తలు మినహా, సాహిత్యంలో వచ్చి తెలుగు (పజలలో నిలిచి 
పోయిన [సముఖ పా[తలు ఆరోపాలుగా ఉంటాయి. ఉదా: వరూధిని, కలభాషిణి' 
నిరంకుశుడు, నిగమశర్మ, గిరీశం, కౌంతం, సేరిగాడు మొదలయినవి, 


ఇ 


కాము స్వయంగా రచనలు చేయకపోయినా తెలుగు భాషా సాహిత్యాల 
అభివృద్ధికి సాయపడిన పోషకుల పేర్ద ఆరోపాలుగా ఉంటాయి. 


సాహిత్యాభివృద్దికి దోహదం చేసిన భాషా సాహితో్యోద్యుమాలు ఆరోపాొలుగా 
ఉంటాయి. 


భాషా సాహి త్యాభివృద్ధికి తోడ్పడిన వివిధ సమాజాలు ఆరోపఫాలుగొ 
ఉంటాయి. 


భాషా సాహిశ్యాభివృద్ధికి సేవచేసిన వ త్రికలు ఆరోపాలుగా ఉంటాయి. 


తెలుగు భాషా సాహిత్యా భివృద్ధికి విశేషంగా [పోళ్చాహం ఇచ్చిన నగరాలు 
ఆరోపాలుగా ఉంటాయి. 


ఈ రకమైన రచనా (ప్రణాళికతో వెలువడిన తొలి తెలుగు సాహిత్యకోళం ఇదే, 


ఇందులోని (పతి ఆరోపాన్ని గురించి న్యాయంగా చెప్పవలసి వస్తే ఇంకా 
విస్తృతంగా చెప్పవలసే ఉంటుంది. కాని నిర్ణయించుకొన్న రచనా పణాళిక మేరకు, 
ఆయా ఆరోపాల |పాముథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని_కొన్ని పరిధులకు లోబడి ఆయా 
ఆరోపాల రచన చేయటం జరిగింది. సహృదయులైన పాఠకులు ఈ దిగున విషయాలను 
దృష్టిలో ఉంచుకోవలసిందిగా కోరుతున్నాము. 


ఆం|ధ దేశంలోని కవులు [వాసిన తెలుగు రచనలే గాక ఆం|ధేతర |గంథాలను, 
అలభ్య |గంథాలను కూడా ఆరోపాలుగా చేర్చటం జరిగింది. 


పేర్లు మాతమె తెలిసి, వివరాలు తెలియకపోయినా ఆయా ఠచయితలను, రచనలను 
ఆరోపాలుగా చేర్చటం జరిగింది. 


కవుల దగ్గర కావ్యాల గురించి కాని, కావ్యాల దగ్గర కవులను గురించి కాని ఎక్కు 
వగా చెప్పలేదు. 

ముఖ్యమైన కొన్ని నామాంతరాలకు మాతమే ఆరోపాలను ఇవ్వటం జరిగింది. 

సాహిత్యంలో |పతిఫలించిన చారిత్రక, నమత, సాంఘిక సంప్రదాయాలను సాధ్యమై 
నంత నరకు సేకరించి ఆరోపాలుగా చేర్చట మైంది. 

ప్రాచీన సాహిత్యంతో సంబంధమున్న కొన్ని ముఖ్య శాసనాలను మాత మే ఆరో 
పాలుగా కూర్చటం జరిగింది, 

తెలుగు వారా కౌదా అనే వివాదం ఉన్న సంస్క్ఫతాం|భ కవులను, కొవ్యాలను 
కూడా అరోపాలుగా చేర్చటం జరిగింది. వివాద్యగ స్తమైన విషయాలను సూచించ 
డ మేగాని నిర్ధరించ లేదు. 

సంస్థానాల చరితను, సాహిత్య పోషణను చెప్పేటప్పుడు ఆయా సంస్థానా లకు చెందిన 
ఆధునిక కవులను  రూడా (పసావించవలసి వచ్చింది. వారిని గూర్చిన వివరాలు 
మాతం ఆధునిక సాహిత్య విభాగంలోనే ఉంటాయి. 


vi 


ఆధునిక సాహిత్య యుగారంభ కర్తలయిన కీ, శే. కందుకూరు వీరేశలింగం_ ఆయన 
సమకాలికులతో ఆధునిక యుగాన్ని ఆరంభించటం జరిగింది. 

[పాచినాధునిక యుగ విభజనలో (పసిద్దులయిన కొందరు కవులను వారి [పశ స్తిని బట్టి 
ఆటో ఇటో చేర్చటం జరిగింది, 

తెలుగు సాహిత్యంలో వివాద్యగస్తం కాని విషయాలు చాల తక్కువ. కపుల షేర్ల 
విషయంలోను, కాలనిర్ణయం విషయంలోను, కవి పోషకుల విషయంలోను పండితుల 
మధ్య _ భిన్నాల్మిపాయాలున్నాయి. తాత పేరు మనుమడికి పెట్టడం అనే |పాచీన 
సం పదాయం వల్ల కొన్ని వివాదాలు తలఎత్తాయి. సాహిత్య చరి తకారులు వారిని 
భిన్నరీతులలో పేర్కొనటం జరిగింది, సాధ్యమయినంత వరకు [ప్రచారంలో ఉన్న 
నామాంతరాలను సమన్వయం చేసి ఇందులో ఇచ్చాం. మరి కొన్నింటిని సవరణ 
ప|తంలో పొందుపరిచాం. 

అకారాది (క్రనంలో ఆరోపాల కూర్చును మొదటి నాలుగు ఆక్షరాల వరకు మా|తమే 
పరిమితం చేయటం జరిగింది. 


పాఠకుల సౌలభ్యం కోసం ఆయా అరోపాల దిగువన (పధానాధార | గంథాన్ని 
సూచించటం జరిగింది. | 
విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, సాహిత్యాభిమానులకు, జిజ్ఞాసువు 
లకు _ ఇది ఉపాధేయంగా ఉంటుందనీ, సం! పదింపు [గంథంగా కూడా ఉసయోగపడుతుందనీ 
ఆశిస్తున్నాము. 
ఆరోపాల సంకలన కొర్య|క్రమంతోపాటు పరిష్కరణ బాధ్యతలు కూడా పూర్తిగా 
అకాడమి ఉద్యోగులే స్వీకరించారు. 


వినూత్న పద్ధతిలో ఈ సాహిత్య కోళానికి రచనా [పణా?కను తయారు చేసిన 
తెలుగు అకాడమీ పూర్వపు డిప్యూటీ డై రెక్టరూ, (ప్రస్తుత హైదరాబాదు కేంద విశ్వ 
విద్యాలయ తెలుగు శాభాధిపతులూ అయిన (పొసఫెసరు డౌ, కొత్తపల్లి వీరభ| దరావు ఎం. ఏ* 
పిహెచ్‌. డి, గారికి అకాడమి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నది. 

ఆరోపాల రచనతో పాటు, సంపాదకతళ్వాన్ని స్వీకరించి సకాలంలో అరోపాలను 
పరిష్కరించిన డా॥ శ్రీమతి బి. విజయభారతి, రీసర్చి ఆఫీసరు, (సళంసార్హురాలు. 

పరిష్క్కృళత ఆరోపాలకు తది పరిశీలకులుగా [పముఖ అంగ్లాం[ధ భాషాసాహిత్య 
వేత్తలు, తెలుగు అకౌడమి విద్యావిషయిక స్టాయాసంఘ సభ్యులైన డా॥ అడపా రానుకృష్ణా 
రావుగారు వ్యవహరించారు. వారి సూచనల (పకారం కొన్ని ఆరోపాలను చేర్చటం జరిగింది, 
హరికి కృతజ్ఞతలు, 
ఆరోపాల రచన చేయటంతో పాటు _ సాహిత్యకోశం సంకలన కార్య కమానికి 
బాధ్యతలు వహించి, అనుకొన్న సమయానికే సంకలనం పూర్తికావటానికి తోడ్పడిన 


రి 
ఎన్‌, శివనారయ్య, రిసెర్చి అసిస్టెంట్‌, (పశంసాప్మాతులు. 


పూ 
శ్రీ 


vii 


ఆరోపాల రచనలో కొంతకాలం పాటు సహాయపడిన ' శ్రీ గుమ్మా శంకరరావు. 
రిసర్చి అసిసైంట్‌, శుద్ధ్యసతి తయారీలో కోడ్చడిన (శ్రీమతి కె. జానకి, బి. ఏ; (శ్రీమతి కె, 
విజయలక్ష్మి అభినందనీయులు. 

ఈ (గంథ [ప్రచురణకు కేంద రాష్ట్ర [సభుత్వాలు, అకాడమి పాలక మండలి 
వారు ఇచ్చిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞులము, 


ఈ |గంథాన్ని సకాలంలో చురుకుగా ము| దించి ఇచ్చిన [ప్రగతి ఆర్ట్‌ పింటర్స్‌ 
వారికి, సర్వాంగ సుందరంగా ముఖప|త రచన చేసిన శ్రీ గోలి శివరామ్‌ గారికి, శ్రీ శివరామ్‌ 
బ్లాక్‌ మేకర్స్‌ వారికి, ముచ్చటగా మూడు రంగులలో ముృదించి ఇచ్చిన అనుపమ |పింటర్సొ 
వారికి కూడా మా కృతజ్ఞతలు. 


ఈ కోశ రచనలో తెలుగు సాహిత్యావికి.చరి తకు సంబంధించిన ఎన్నో |ప్రామా 
ణి (గంథాలను సంప్రదించటం జరిగింది. ఆయా [(గంథక_ర్తలకు, సంపాదకులకు, 
(పచురణకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఉపయుక్త |గంథ సూచిని ఈ (గంథం 
చివర ఇవ్వడ మైంది. 


కోశ రచనా పణాళికను అనుసరించి, సంకలనం చేసిన ఆరోపాలకు ఏకరూసత, 
సంక్షి ప్తత_కొన్ని పట్ట సమ్మగత తీసుకొని రావటానికి సంకలన కర్తలందరూ కృషి 
చేశారు. మేమాశించిన రీతిలో ఈ (గంథం పాఠకులకు ఉసయు క్రమెతే చేసిన పరి శమకు 
దానినే ఫలితంగా భావిస్తాము. 


ఇటువంటి సాహిత్యకోశాన్ని తెలుగులో నవీన పద్ధతిలో కూర్చుటం ఇదే పథమ 
యత్నం, 


ఏ గంథమైనా నూటికి నూరుపాళ్లు సమ్మగం అని చెప్పటానికి వీలులేదు. ఈ 
కోశాన్ని సమ్మగంగా పాఠకులకు ఆందించటానికి మా శాయశక్తులా |పయత్నం చేశాం. 
అయినా రచయితలు _ రచనలకు సంబంధించిన ఆరోపాలు కొన్ని దీనిలో చోటు చేసుకొని 
ఉండకపోవచ్చు. పునః పరిశీలనయోగ్యాలై న విషయాలేవైనా ఉంటే, వాటినిగురించి మాకు 
తెలియచేస్తే, పరిశీలించి పునర్ముుదణలో చేర్చటానికి [పయత్నిస్తాము. 


ఎన్‌. వెంకటస్వామి 
డ రెకరు 
ఓ. రు 


vi 


ఆధునిక సాహిత్య యుగారంభ కర్తలయిన కీ, శే, కందుకూరు వీరెశలింగం_ ఆయన 
సమకొలికులకో ఆధునిక యుగాన్ని ఆరంధించటం జరిగింది, 


[పాచీనాధునిక యుగ విభజనలో (పసిద్దులయిన కొందరు కవులను వారి [పశ సిని బట్టి 
అటో ఇటో చేర్చటం జరిగింది. 


తెలుగు సాహిత్యంలో వివాద గస్మం కాని విషయాలు చాల తక్కువ. కవుల పేర్ల 
విషయంలోను, కాలనిర్ణయం విషయంలోను, కవి పోషకుల విషయంలోను పండితుల 
మధ్య భిన్నాభి పాయాలున్నాయి, తాత పేరు మనుమడికి పెట్టడం అనే (పాచీన 
సంప్రదాయం వల్ల కొన్ని వివాదాలు తలఎత్తాయి. సాహిత్య చరి తకారులు వారిని 
భిన్నరీతులలో పేర్కొానటం జరిగింది. సాధ్యమయినంత వరకు [పచారంలో ఉన్న 
నామాంతరాలను సమన్వయం చేసి ఇందులో ఇచ్చాం, మరి కొన్నింటిని సవరణ 
ప|తంలో పొందుపరిచాం. 

అకారాది (క్రనుంలో ఆరోపాల కూర్పును మొదటి నాలుగు అక్షరాల వరకు మా|తమే 
పరిమితం చేయటం జరిగింది. 


పాఠకుల సౌలభ్యం కోసం ఆయా ఆరోపఫాల దిగువన ప్రధానాధార | గంథాన్ని 
నూచించటం జరిగింది, | 
విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, సాహిత్యాభిమానులకు, జిజ్ఞాసువు 
లకు _ ఇది ఉపాదేయంగా ఉంటుందనీ, సం పదింప్ప (గంథంగ్గా కూడా ఉసయోగపడుతుందనీ 
ఆశిస్తున్నాము. 
ఆరోపాల సంకలన కార్య కమంళోపాటు పరిష్కరణ బాధ్యతలు కూడా పూర్తిగా 
అకాడమి ఉద్యోగులే స్వీకరించారు. 


వినూత్న పద్ధతిలో ఈ సాహిత్య కోశానికి రచనా |ప్రణాికను తయారు చేసిన 
తెలుగు అకాడమీ పూర్వపు డిప్యూటీ డై రెక్టరూ, ప్రస్తుత హైదరాబాదు కేంద విశ్వ 
విద్యాలయ తెలుగు శాథాధిపతులూ అయిన పొ ఫెసరు డా, కొత్తపల్లి వీరభ్మ దరావు ఎం. ఏ* 
పీహెచ్‌. డి. గారికి అకాడమి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నది. 


అరోపాల రచనతో పాటు, సంపాదకత్వాన్ని స్వీకరించి సకాలంలో ఆరోపాలను 
పరిష్కరించిన డా॥ శ్రీమతి బి. విజయభారతి, రీసర్చి ఆఫీసరు, |ప్రశంసార్హురాలు. 

పరిషత ఆరోపాలకు తుది పరీశీలకులుగా [స ముఖ ఆంగ్లాం[ధ భాషాసాహిత్య 
వేత్తలు, తెలుగు అకౌడమి విద్యావిషయిక స్థాయీసంఘ సభ్యులైన డా॥ అడపా రామకృష్ణా 
రావుగారు వ్యవహరించారు. వారి సూచనల |పకారం కొన్ని ఆరోపాలను చేర్చటం జరిగింది, 
వారికి కృతజ్ఞతలు, 

ఆరోపాల రచన చేయటంతో పాటు _ సాహిత్యకోశం సంకలన కార్య కమానిక్రి 
పూర్తి బాధ్యతలు వహించి, అనుకొన్న సమయానికే సంకలనం పూర్తికావటానికి కోడ్చడిన 
(శ్రీ ఎన్‌, శివనారయ్య, రిసెర్చి అసిస్టెంట్‌, (పశంసాపా తులు, 


vil 


ఆరోపాల రచనలో కొంతకాలం పొటు సహాయపడిన ' శ్రీ గుమ్మా శంకరరావు: 
రిసర్చి అసిస్టెంట్‌, శుద్ధ్యపతి తయారీలో తోడ్చడిన శ్రీమతి కె, జానకి, బి. ఏ; శ్రీమతి కె, 
విజయలక్ష్మి అభినందనీయులు. 

ఈ |గంథ | ప్రచురణకు కేం|ద రాష్ట్ర స్రభుత్వాలు, అకౌడమి పాలక మండలి 
వారు ఇచ్చిన సహాయ సహకారాలకు మేము కృతజ్ఞులము, 


ఈ |గంథాన్ని సకాలంలో చురుకుగా మ్యుదించి ఇచ్చిన [ప్రగతి ఆర్ట్‌ [పింటర్స్‌ 
వారికి, సర్వాంగ సుందరంగా ముఖపత్ర రచన చేసిన (శ్రీ గోలి శివరామ్‌ గారికి, (శ్రీ శివరామ్‌ 
బ్లాక్‌ మేకర్స్‌ వారికి, ముచ్చటగా మూడు రంగులలో ముదించి ఇచ్చిన అనుపమ (పింటర్స్‌ 
వారికి కూడా మా కృతజ్ఞతలు. 


ఈ కోశ రచనలో తెలుగు సాహిత్యానికి-చరి తకు సంబంధించిన ఎన్నో |పామా 
ణీ (గంథాలను సం] సదించటం జరిగింది. ఆయా [గంథక ర్తలకు, సంపొదకులకు; 
(వచురణక ర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఉపయుక్త (గ్రంథ నూచిని ఈ గంథం 
చివర ఇవ్వడ మైంది. 


కోశ రచనా[పణాళికను అనుసరించి, సంకలనం చేసిన ఆరోపాలకు ఏకరూపత, 
సంక్షి ప్పత_కొన్ని పట్ల సమ్మ గత తీసుకొని రావటానికి సంకలన క_ర్తలందరూ కృషి 
చేశారు. మేమాశించిన రీతిలో ఈ (గంథం పాఠకులకు ఉపయు క్రమైతే చేసిన సరి|శ్రమకు 
దానినే ఫలితంగా భావిస్తాము. 


ఇటువంటి సాహిత్యకోశాన్ని తెలుగులో నవీన పద్ధతిలో కరార్చటం౦ం ఇదే పథమ 
యత్నం. 


ఏ |గంథమైనా నూటికి నూరుపాళ్లు సమ్మగం అని చెప్పటానికి వీలులేదు. ఈ 
కోశాన్ని సమ్యగంగా పాఠకులకు అందించటానికి మా శాయశక్తులా |సయత్నం చేశాం, 
అయినా రచయితలు _ రచనలకు సంబంధించిన ఆరోపాలు కొన్ని దీనిలో చోటు చేసుకొని 
ఉండకపోవచ్చు. పునః పరిశీలనయోగా్యలై న విషయాలేవై నా ఉంటే, వాటినిగురించి మాకు 
తెలియచే స్తే, పరిశీలించి పునర్ము|దణలో చేర్చటానికి [పయత్నిస్తాము. 


ఎన్‌. వెంకటస్వామి 
డె రెక్షరు 
ఒ- ఈ 


విషయ సూచిక 


అకారాది ఆరోపాలు 
అనుబంధము 
ఉపయు క _గంథాలు-_నంకేత సూచి 


నవరణ పు_తము 


11268 
1264-1282 
i—viii 


ix—xili 


అంకము 
నామాంతరం ; ఉత్స ఏష్టికొాంకము. 
ఇది దశ విధ రూపకాలలో ఒకటి. నాటక భాగమైన ఆంకంతో సార్థక్యం 
కల్పించటం కోసం దీనిని కొందరు ఉత్సృృప్టి కౌంకం అంటారు. దీనిలో ఇతినృ త్తం 
(పథ్యాత మైందిగాని, వికృత మైంది కాని కావచ్చు. కరుణము |వధాన రసం. వీరాదులు 
యథాసంభనంగా ఉపయోగించవచ్చు, |పాకృత మనుష్యులు నాయకులు. ఇందులో 
స్రీ విచార విషయాన్ని తరచుగా, యుద్ధ జయాపజయాదులను వాజ్యా|తంగా ఉపయో 
గించాలి. సంధి వృత్యాదులలో ఇది భాణతుల్యము. (తె.విస, By 
అంగద బసవయ్య 
కాలం: 16వ శతాబ్దం. 
రచన : ఇందుమతీ కల్యాణము (అలభ్యం). 0 పడ్యాలు దొరికాయి, 
విశిష్టత : ఇందుమతీ కల్యాణాన్ని కావ్యంగా తెలుగులో (వాసిన వాళ్ళలో 
ఈయన రెండోవాడు. మొదటివాడు పెనుమత్స వేంకటా[ది కవి. (కీ, శ. 1500 
పాంతం,. అప్పటినుంచీ దాదాపు పదిమంది కవులు ఈ కావ్యాన్ని |వాశారు. 
పూర్తి కావ్యం దొరకలేదు, వేంకటా[ది, బసవయ్య సమకాలికులు కావచ్చు. కవి 
(పబంధరత్నావ+ కర్త పెదపాటి జగ్గన్నకు పూర్వుడు. రస వంతంగా కవిత చెప్పాడు. 
(ఆరున _ 8-83) 
అంగదు రాయబారము 
జానపద పౌరాణిక గేయ రచన, 
ఇతివృత్తం రామాయణానికి సంబంధించింది. రావణునితో. యుద్ధం 
పారంభించే ముందు రాముడు “అంగదుడు” అనే వానర వీరుడిని రాయబాూానికి 
పంపడం దీనిలోని కథ, చూ. పౌరాణిక గేయములు 


అంగ భవ భంగ తిరుకాళహ సి లింగశతకము (అలభ్యం) 
కర్త: బొడ్డపాటి కొండయ్య 
(తిపురాసుర సంహారాన్ని (పస్తుతించే మూడు పద్యాలు మాతం లభించాయి, 
పెదపాటి జగ్గన్న వాటిని తన (ప్రబంధ రత్నాకరంలో ఉదాహరించాడు, (ఆరుద్ర) 
అంగర నరసింహం 


కాలం : 17వ శతాబ్ధం 


తెలుగు సొహిత్య కోశము 


స్థలం : విశాఖనట్టణ (పాంతం 
రచన :; రాజ రాజాభిషేకము (ఆలభ్యం) 


ఇతడు పూర్వ కవిస్తుతిలో శ్రీనాథుని వరకు గల కవృలనే స్తుతించడం 
వల్ల, ఇతని కాల నిర్ణయం గురించి కొంత వివాదం జరిగింది. రచనలో (వాసుట 
చేసుట లాంటి (పయోగాలు చేళాడు కాబట్టి, |ప్రబింధ యుగం వాడు కాడనీ ష్‌ 
వాడేననీ విమర్శకులు నిర్ధారించారు. 
ఇతడు రామకృష్ణ భట్టారకుని కుమారుడు, (ఆరు[ద 11.268) 
అంగుషావధానము 
చూ. అవధానాలు 


అంజనము 


అంజనమంపే మాయా శ కులున్న లేసనమనిగాని, తై లమని గాని అర్థం 
చెప్పవచ్చు. దీనిని వన మూలికల నుంచి తీసిన ససరుగా ల కొందరు చెబుతోరు 
12.15 శతాబ్దాల మధ్య కాలపు (ప్రజలు అంజనాన్ని దాగా వాడేవారు, 
ఇంట్లో దొంగతనం జరిగి వస్తువులు పోయినప్పుడు, భూస్థాపిత మైన నిది 
నిక్షేపాలను పసిగక్తు సందర్భాలలోనూ, ఈ అంజినాన్ని ఉపయోగించినట్లు తెలుస్తు 
న్నది. పోయిన వస్తువులు ఎవరు దొంగిలించిందీ, అవి ఎవరింట్లో ఉన్నదీ, ఏ సీమకు 
తరలి పోయిందీ, వాటిని అమ్మితే ఎవరి కమ్మిందీ, మొదలయిన విషయాలను తెలుసు 
కోవటానికీ, పూర్వులు “లంకెల బిందెలిని నమ్మే నిధి నిశ్షేపాలుండే తావులను సరిగ్గా 
పసిగట్టి. ఆ భూ (ప్రదేశాన్ని [తవ్వే సందర్భంలోనూ అకాలపు [ప్రజలు ఈ అంజ 
నాన్ని వాడేవారు. పసరు, త్రై లముల వంటి పూతలు కాకుండా మంతౌక్షరములతో 
గదులుగా గీసి ఆ అంజనంలో భూత, భవిష్యద్య ర్రమానాలు ఛూడడమనేది కూడా 
ఒకనాడు వ్యాప్తిలో ఉండేది, (కెలుగు_ఏ_జా_77) 
అండలూరి వారు 
[గామ నామంతో ఉన్న ఇంటిపేరు. ఈ ఇంటిపేరుతో చాలామంది: 
ఉన్నారు. ఇంటిపేరులో “ఊరి” అంతంగా ఉంది. ఇపే వేమూరి, చెన్నూరి, 
కొల్లూరి మొదలయిన ఇంటి'పేర్లు. "(భారతి-మా-45-228) 
అంతర్వేది మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త. : (చూ) పెనుమత్స గోపరాజు 
అంకితం : ర్యాలిలో నెలకొనియున్న కేశవ స్వామికి, 
క్షేత మాహత్మ్యాన్ని తెలిపే రచన, 
ర్యాల్మిగామం గోదావరి మండలంలో రాజోలుశాలూకాలో ఉంది. బమ్మెర 
కేసన, మల్లన కవులు రచించిన “విష్ణు భజనానందంి లో ఈ కావ్య ee 
తతత వెంకయ్య 
కాలం : (కీ. శ. 1630 (పాంతం 


(పాచీన సాహిత్యము 8 


స్టలం : విజయనగరం, 
పోషణ : ఆర్వీటి కోదండరామరాజు (ఆశియ రామరాజు మనుమని మనుమడు 
రచన : నరపతి విజయము (రామరాజీయము) = 
ఆరవీటి వంశరాజుల చరితను సరసంగాను రమ్యంగాను చెప్పాడు 
చర్మితకారులకు చాలా అమూల్యమైన విషయాలను అందించి ఆనాటి రాజకీయ, 
సాంఘిక పరిస్థితులను తెలుసుకోవటానికి మహోపకారం చేశాడు. 
చార్మితక కావ్యంలో కూడా కవిత్వపాటవాన్ని [పదర్శించిన విద్వత్కంవి. 
చిత, గర్భ, బంధ . కవిత్వ కల్పనలే కాక పహరణ కలితవృ త్తం, పాలాశదల 
వృత్తం, కుసుమిత లతావేలితవృ త్తం వంటి అపూర్వ వృత్తాలు రసవంతంగా 
(వాకాడు, (సా.చ.సం,2441) (ఆరు.ద-10. 108) 
అంబరీష చరిత 
కర్త; చూ. పెనుమత్స అనంతరాజు 
కవి దీనిని వాశాడని విష్ణు భజనానంద కావ్యకర్తలు బమ్మెర శేసకవి, 
మల్లి కవి చెప్పారు. 
అంబాయమ్మ శతకము 
కర్త: తెలియదు 
తమిళదేశంలో వెలువడిన తెలుగు శతకం. కందవద్యాలకో ఉంది. 
(ద. దె,వా.పీఠిక-7) 
అంబాల బాణము (అలభ్యం) 
కర్త వ తెలియదు. 
కాలం : 1670 కి ముందటిది. 
రత్నాకరం గోపాలరాజు ఈ | గంథాన్ని పేర్కొన్నాడు. 
(ఆరు ద.1£.181). 
అంనికొవాదము (అలభ్యం) 
కర్త: కాకునూరి అప్పకవి 
ఇది యక్షగానమట, (అప్పకవీయం) 
అంనికా శతకము (అలభ్యం) 
కర్త : ఠావిపాటి |తిపురాంతకుడు. 
కాలం : |కీ. శ. 14 వ శతాట్టి పూర్వార్థం, క 
(పత్యేకత : ఈ [గంథంనుంచి పెదపాటి జగన్నాథకవి రి సద్యాలను 
ఉదాహరించాడు. “ప్రయోగ రత్నాకరం' అనే మరొక తెలుగు |గంథంలో మ్య 
2 పద్యాలు ఉదాహృతాలు. కీ, శే. వేటూరి ప్రభాకరశాస్త్రి ఈ పద్యాలను 


4 తెలుగు సాహిత్య కోశము 


*“పదిధ రత్నమాలి లో (ప్రచురించారు. సున్నితమైన శృంగార భక్తిభావన 
ఈ పద్యాలలో కనిపిస్తుంది. (ర. రా. చ) 
అకలంక శ్రీకృష్టమార్యు డు, 

కాలం : 1775 |పాంతం 

స్థలం ; వినుకొండ సీమ 

రచనలు : 1. కృష్ణవిలాసము (యక్షగానం) + ధనుర్విద్యా విలాసము 

3. శకుంతలా పరిణయము 4. కొమ్మాలపాటి దండకము, 

గురువు సింగరాచార్య శ్ర) రఘునాథ భట్టరార్యుడు. 

[పొఢకవి, ఉన్పండపండితుడు. లక్ష్మమ్మ- నృసింవా గురుల ప్వతుడు. 
కృష్ణవిలాస కృతిలో శారద పద్యము అనే రచనావిశేషాన్ని రెండుచోట్ల (పయో 
గించాడు. అర్హచమక్కా రాలూ, శడ్దాలంకారాలూ ఇతని రచనలో కొల్లలు, 
కొమ్మాలపాటి పురాధిసతులు ఇతన్ని (పోత్సహించినట్లు తెలుస్తున్నది. : 

“కృష్ణ విలాసము' కొమ్మాలపాటి పురాధిపతి తనయుడై న రమణరాజు 
[పోత్సాహం౦తో కవి రచించాడట. (య.,వా.చ) 

అక్కనామాత్యుడు 
కాలం : [కీ శ. 1690 (పాంతం 
స్థలం : చోళ దేశం, 
రచన : బాలకృష్ణ లీలా విలాసము. 

కవి సరబావ లింగోజి ప్కుతుడు. తంజావూరును పాలించిన మహారాష్ట్ర 
రాజు శహాజీ (1881_[71 కాలంలో పథ్యాతుడు, = (ద.దే,వా. 2889) 

అక్కన్న మాదన్నలు.థాగవత మేళము 

గోలకొండ కుతుడ్జాహేఎ పరిపాలన కాలంలో సెరెన్నికగన్న రాజ 
నీతిజ్ఞాలు అక్కన్న మాదన్నలు. వీరు తానీషా మంతులు. వీరి యాజమాన్యంలో 
ఒక భాగనతమేళం ఉండేదని, అది “మధుర మంగా పుంశ్చలీ విలాసం? లో 
ఉదాహృతమని “యక్షగాన వాజ్మయం” నుండి తెలుస్తున్నది. 

ఈ మేళం కూచిపూడి రీతిలో దేశసంచారం చేస్తూ | వదర్శనలనిచ్చేదట. 

ఈ భాగవతదళం విజయనగరం, ఆనెగొంది రాచనగర్లలో నాటకాన్ని 
(పదర్శించినప్పుడు. అ నటులలో ఆందగాడైన ఒక స్త్రీ పాధారిని, ఆక్కండి 
రాజుగారి సోవరి వలవి వలపించుకొన్నట్టు ఒక ఐతిహ్యముంది. దీనినిబట్టి ఆభాగ 
వతిదళం విశిష్ణత తెలుసుకోవచ్చు (నా.ర.చ-114) 

అక్కమహాదేవి చరిత 
నామాంళరం ; అక్క మహాదేవి బోధోల్లాసము, 
కవయి(తి ; బాలపాపాంది. 


పాచీన సాహిత్యము ర్‌ 


అక్కమహాదేవి బోధోల్లాసము 
నామాంతరం : అక్క మహా దేవి చరిత. 
కవమి(తి * దబాలపాపాంటబి, 
ఇది యక్షగానం. దీనిలో బసవేశ్వరుని సమకాలీనులయిన అక్క 
మహాదేవి _ అల్లమ [ప్రభువుల చర్విత ఉంది. దీవిలో జంపెలు, రచ్చరేకులు 
ఏకతాళి మొ॥ దేశి పద రచనలు, జోలపాటలు, ముగళ హారతులు మొ॥ 


ఉన్నాయి. ఈ కథ కొంత [పభులిఎగలీలలలో ఉన్నదట. (తె. మనే. = 4) 
అక్కయ్య | 
కొలం ; 17న శతాబం౦. 
దె 
నలం * తంజావూరు 
రచనలు : 1, (శ్రీకృష్ణలీలా విలాసము 2. నీమసేన విజయము. 


తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజుల కాలంనాటి వాడు. 
యక్షగానాలనే  |పబింధోచిత వర్ణనలతో తీర్చిదిద్దాడు. ఇతని తండి తిమ్మయ 
దండనాథుడని తెలుస్తున్నది కాని ఎవరి దగ్గర ఉండేవాడో నిర్చిష్టంగా తెలియ 


రాలేదు. (య.గా. సంపుటి శ (ఆరుద 12.188) 
అక్కె_న పల్లి నృసింహకవి 
కాలం : 158వ శతాబ్ది చివరిపాదం, 19వ శతాబ్ది పూర్వార్థం, 


సలం : కృష్ణా మండలంలోని యెల్ల మండ. 
రచనలు : ఓఘవతీ పరిణయము, ఆదిలక్ష్మీ విలాసము, వల్ల భాంబా పరిణయము. 
విద్వత్కవి. జో గయామా త్యుని పుత్రుడు, అనేక సంస్థానాలు దర్శించి 
సమ్మానాలు పొందాడు. విశాఖపట్టణం మండలంలోని గోడే సూర్యు (ప్రకాశ 
రాయనికి ఓఘవతీ పరిణయాన్ని, పులి పాక్త రామమం | తికి వల్ల భాందా పరిణ 
యాన్ని అంకితం చేశాడు. (క. న, 118) 
అక్కెన పగడ హరిదాసు 
కొలం :; 10వ శతాబ్ధి 
రచనలు : 1. శ్రీరామ నిత|ోత్సవ యక్షగానము 2. అమరేశ్వరస్వామి బాల 
చాముండి అమ్మ వారినికాంత సేవ 3. కు బ్లా కృష్ణవిలాసము 
ఇతని రచనలలో మొదటి రెండూ ము దితాలట. ( య. వా. చ) 
కవి : మలి కారున పండితుడు. 
op జ 
శివస్తో[ త పరమైన రచన, 
అకరగుచ్చము 
కాలం : (కీ శ, 10వ శతాబి. 
౧ 


6 తెలుగు సాహిత్య కోశము 


కర్ర : పరవస్తు చిన్నయ్య సూరి. 
వ్యాకరణ గంథం, (రమణీయం పీఠిక) 
అతర పశ్చ ఆ (చాటువు) 
ఇది ఒక్ష చిత కవితా (పక్రియ, ఇలాంటి పద్యాన్ని బొబ్బిలి 
వాస్తవ్యుడు విస్సాాపెగడ కామరాజకవి వాశొడట. కొన్ని నియమ నిబంధ 
నలకు లోబడి పద్యంలో కావలసిన అక్షరాలను కనుక్కోవచ్చునట, ఇలాంటి 


చాటువులు తెలుగు సాహిత్యంలో విరళంగా ఉన్నాయి. (చాప, రు 
అకషరాంక గద్య 
కర్త : పాల్కురికి సోమన, 
[ప్రత్యేకత : “అి నుంచి “క్షి వరకు ఓక్కొక్క పాదం [పథమాక్షరంగా 
చేసీ (వాసిన స్టో|తం, (యు, భా;చ్చై,ల, రి 


అకీంతల నింగర శాస్త్రి 
కాలం ; 10వ శతాబ్దం (మధ్యభాగం) 
స్థలం ; రేపర్ష (వనప ర్రి సంస్థానం) 
రచనలు : అన్నపూర్ణాష్టకము, ద్వాదశ మంజరి, భాస్కర ఖండము, భ్రీశైల 
మల్లి కార్జున రత్నసంచకము మొ; 
ఆండీంతల సుబ్బాశాస్త్రి రెండవకునూరుడు. వనన రి సంస్థానాధీశ్వరుల 
ఆ(ితుడు. తర్క వేదాంతశాస్త్ర పారంగతుడు. వెంకటగిరి గద్వాల, వనసరరి: 
ఆత్మకూరు సంస్థానాలలో సత్కారాలు పొందినవాడు. జట[పోలులోని “అయ్యవారి 
పల్లే” వీరి స్వగామమని కొందరు [వాశారు. (ఆం. సం, సా 
అక్షింతల సుబ్బా శా ని 
కాలం: (కీ *, 1007. 1871 
| నలం క రెవర్ల [గామం, వనన ర్తి సంస్థానం 
రచన : _ భాష్యార్ధ రత్నమాల 
వనన రి సంస్థాన |పభువుల ఆ(శితుడు, వేదాంతశాస్త్ర పారంగతుడు, 
[దిహ్మన్తూత్ర భాష్యానికి “ధాష్యార్థ రత్నమాల” అనే వివరణ(వాసి జట్మపోలు 
సంస్థానంలో కూడా సమ్మానం పొందినాడు. 
ఈతడెక [వహసనం కూడా -(వాసినట్లున్నది. కౌని దాని వివరాలు 
తెలియవు, వీరిది జట| పోలు సంస్థానంలోని అయ్యవారిపల్లె అని కొందరు 
అంటున్నారు. ఇతని. కుమారుడు సింగరశళా స్త్రి కూడా విద్వత్క_ వి, (ఆం. సం, సా 
అఖండ సచ్చిదానంద అవధూత 
కాలం: క్రీశ, 18 శతాబ్ది 
రచన : పృరూరవ చరి[త 


(పాచీన సాహిత్యము 7 


విశిష్టత : ఈయన పై. గ్రంథాన్ని పూర్తిగా (వాశాడో లేదో తెలి 
యదుగాని, ఒక్క ఆశ్వాసం మాతమే దొరికింది. పురూరవ చ[కవ రికి 
నారదుడు చేసిన తత్వ్వోపదేశమే ఈ గంథం, ఈయనకు వేడాంతమం'పే ఇష్టమని, 
సాంఖ్యయోగం అభిమానమని చెప్పవచ్చు. రచన సరళంగా ఉంది. 
(ఆరద _ 8-275) 
అఖిల పురాణ సారము (అలభ్యం) 
కర్త; గణపవరపు వేంకటకవి (చూ) (ఆరుద. 11-180) 
అఖిల రూపొత్మక శతకము 
కర్త: ఎడ్డ రామదాసు 
తత్త్య (పధానమైన శతకం. ఈ శతకంలో కవి చతుర్విధయోగాలను 
నిరూపించినాడు,. _ సద్గురు కటాక్షంలేనిదే తత్త్వబోధ _అలవడదని చెప్తూ కపట 
యోగులను,  వేషధారులను, మద్య మాంసాదులు సేవించే వారిని నిశితంగా 


విమర్శించినాడు. (శ. సా, వి. 817) 
అగ స్య నిఘంటువు 
నామాంతరాలు : |. అగస్స్య శబ్దసంగహ నిఘంటువు జి అగ స్య 


వ్యాకరణోక్క శబ్ద సం|గహ నిఘంటువు. 
కర్త: విద్యానాథాగస్సుుడు న 
_ దాక్షిణాత్య సంస్కృత విద్వత్కవియైన విద్యానాథుడు _ అగస్త్యుడు 
అభిన్నులని కృష్ణ చరితము అనే సంస్కృత గద్యకొవ్యం ద్వారా తెలుస్తున్నది. 
ఇది అతడు రచించిన నిఘంటువు, (పయ. భూ. 42) 
అగస్త్య్యరాజు రామన 
కాలం: 17.18 శతాబ్దుల నడిమి కాలము కావచ్చు. 
స్థలం ప నెల్లూరు మండలం 
రచన : సీఠాకళల్యాణము (యక్షగానం) 
_ అక్కమౌాంబా చెన్నమం( తుల పుతుడు. సరళంగా సలక్షణంగా 
రచన చేశాడు. (య. వా, చి) 
అగ స్య వ్యాకరణో క్ర సంగహా నిఘంటువు, 
నామాంతరం : అగస్త్య నిఘంటువు. 
కర్త : విద్యానాథాగస్త్యుడు. 
అగ స్య శబ్ద నం గహ నిఘంటువు. 
నామాంతరం : అగస్త్య నిఘంటువు. 
కర్త : విద్యానాథాగస్త్యుడు. 


8 తెలుగు సాహిత్య కోశము 


అగస్త్యుడు: 
కాలం ; (కీ. శ, 1205-1828 (పాంతం, 
ఆస్థానం : కాకతి రెండో |పతాప ర్నుదుని ఆస్థాన కవి. 
రచనలు : 74 రచనలున్నా యంటారు. సంన్కృతమో, తెలుగో తెలీదు. రెండు 
(గంథాల పేర మాతం తెలుస్తున్నాయి, 
1. చాల భారతము, 
2. నలకీ ర్తి కౌముది. (సంస్కృత ఖండకావ్యం) 
విజయనగర యువరాజైన _కుమారకంపన అర్ధాంగి, మధురా విజయ రచ 
యి|తీ అయిన గంగాదేవి, ఈ కవి శిష్యురాలు. 
ఈ అగస్త్యుడి విద్యానాభుడని పండితుల అధి పాయం. (|ప్రా.ద ద.దే.చ.) 
అగ “స్యైశ్వ ర శతకము 
కర్త : మల్ల ౦పల్లి మల్లి కార్డున పండితుడు 
ఇది శైవ భక్తి been దీనినీ కాకినాడ ఆం| ధసాహిత్య పరిషత్తు వారు 
[పకటించారు. కవి, తన పాస కృత్యాలు ఈశ్వరేచ్చ వలననే జరిగాయని అంటూ 
తనను రక్షించమని, శివని వ్యాజో కళతో హెచ్చరించాడు. నివలీలలు దీనిలో చమ 
త్కాంరంగా ఉన్నాయి. శార్దూల మ_క్రేభ వృ త్రాలలో కూర్చిన శతకమిది, రచన 
(పొఢంగా ఉంది. (క. సొ, వి.) 
అగ్నిగుండాల నారి మర్యాద 
దీనిపై ఒక చాటువు ఉంది. అగ్నిగుండాల గామం గుంటూరుజిల్లా ఏనుకొండ 
తాలూకా ఈపూరు ఫిర్కాలో ఉంది. ఈ [గామ కరణం సరమనై ష్టికుడట. 
ఆయన దేవతార్చన సాయం, తానికి కూడా కాదట. అందువల్ల ఆయన ఇంటికి 
వచ్చిన చుట్టాలు పూజ అయిందాకొ వేచి ఉండవలసి వచ్చేదట. ఈ అనుభవాన్ని 
చాటుకవి సున్నితమైన హాస్యంతో 'అగ్నిగుండాలి వారి మర్యాద” గా ప 
వర్షి౦చి చెప్పాడు (చా, ప.ర 
అచలాత్మజా పరిణయము 
కర్త : కిరీటి వెంకటాచార్యులు (చూ 
మూడాళ్వాసాల ఆంధ ద్వ్యర్థి కావ్యం, కృతివామంలోనే శ్రేషను ఆశే 
షించిన కావ్యాలలో ఇది మొవటిది. సీతా స్త సరిణయ వలు దీనిలో 
వర్ణ ౦పదిడ్డాయి. వ. న వ (ఈం, సం, సా) 
అచింతేందుడు 
కాలం : కీ. శ 1160 (పాంకం౦ 
శాసనక ర్త ; కాకతి ర్యుదదెవ చ|క్రన ర్తి సమకాలికుడు. 
కాకతి రుదదేవుని హనుమకొండ (పశ స్తిగల సంస్కృత శాసనాన్ని 
వాశాడు. రామేశ్వర దీక్షికుని కుమారుడు. (ప్రా. ద. దే చ) 


[పాచీన సామ్‌ త్యము g 


అచ్చతెలుగు భాగవతము 
కవి ; అల్ల మురాజు రామకృష్ణకవి. 
కావ్యం మనో హరమెైన శైలిలో ఉంది, 


అచ్చతెనుగు రామాయణము 
కర్త : కూచిమంచి తిమ్మకవి, 
అంకితం : కుక్కు అేశ్వర స్వామికి, 
తిమ్మకవి రచించిన అయిదో (గంథం ఇది, దీనిలో రామాయణ కథ ఆరు 
కొండలలో క్షు_పంగా ఇంచు మించు 1800 పద్యాల్లో అచ్చ తెనుగులో చెప్ప బడింది. 
నీలాసుందరీ పరిణయం, అచ్చతెనుగు రామాయణం అనే రెండు అచ్చ 
తెనుగు కావ్యాలు (వాయడం చేత ఇతనికి అభినవ వాగనుశాసనుడని బిరుదు వచ్చింది. 
ఇది తెలుగు సంచకా వ్యాల్లో ఒకటని కొందరి అభ్మిపాయం. 
(క. త_18; 189) 
అచ్చతెనుగు వెంగన్న 
నామాంతరం . వెలిచండ్ల ఒజంకటపతి 
అచ్చ వె రి రంగనాథుడు (అచ్చ వెల్లి రంగన్న) 
రామాయణక ర్త. ఇతన్ని పొ తపి వేంకట రమణకవి తన, “లక్షణ శిరోమణి” 
గంథంలో పేర్కొన్నాడు. ఇతని యింటిపేరు “వెలిచేటి” అని కొందరు, “చ| కపాణీ” 
అవి కొందరు అభ్మిపాయపడ్డారు. వీరు విన్నులనే వాదంకూడా ఉంది. ఇతడు రంగనాథ 
రామాయణ కర్తయైన రంగనాథుడని కొందరి అధి సాయం, 
(క. త 4-10) (ద్వి. సా, చ. 187) 
అచ్చి లక్క్మణాచార్యులు 
కాలం ; 160వ శతాబ్దం. 
స్థలం : వరంగల్లు. 
రచన ; ముముక్షు జనకల్సము. 
విశిష్టాద్వెతమత |వళ్స్తిని తెలుపుతూ రచన చేశాడు, 


(క. స, 208) 
అచ్చి రామానుజాచార్యులు 
కాలం : 1700 |పొంతం. 
స్థలం :; వరదన్న పేట, (హైదరాబాదు |పొంతం) 
రచనలు : 1. తత్త్వార్హ దర్పణము, మోక్షసారము, ముముక్షు జనకల్పము. 
వేదాంత పరమైన రచనలు చేళాడు. (క. స. 200) 


అచ్యుత దేవరాయలు 
కాలం : డీ. శ 18 శతా బ్రి 


8 తెలుగు సాహిత్య కోశము 


అగస్త్యుడు: 
కాలం ; (కీ. శ, 12905-1823 [పాంతం౦. 
ఆస్థానం : కాకతి రెండో తావ రుదుని ఆస్థాన కవి. 
రచనలు : 74 రచనలున్నా యంటారు. సంన్మ్భత మో, తెలుగో తెలీదు. రెండు 
(గ్రంధాలిపేర్లు మాతం తెలుస్తున్నాయి. 
1. చాల భారతము, 
2. నలకీ ర్తి కౌముది. (సంస్కృత ఖండకాన్యం) 
విజయనగర యువరాజై న కుమారకంపన అర్జాంగీ, మధురా విజయ రచ 
యి|తీ అయిన గంగాదేవి, ఈ కవి శిష్యురాలు. 
ఈ అగస్త్యుడే విద్యానాథుడని పండితుల అభి పాయం. (|ప్రా.ద,దే.చ.) 
అగ “స్యేశ్యర శతకము 
కర్త : మల్లంపల్లి మల్లి కార్డున పండితుడు 
ఇది శైవ భక్తి శతకం. దీనిని కాకినాడ అంధసాహిత్య పరిషత్తు వారు 
(పకటించారు. కవి, తన పాప కృత్యాలు ఈశ్వరేచ్చ వలననే జరిగాయని అంటూ 
తనను రక్షించమని, శివుని వ్యాజో క్తులతో హెచ్చరించాడు. శివలీలలు దీనిలో చమ 
త్యా-రంగా ఉన్నాయి. శార్దూల మత్తేభ వృత్తాలకో కూర్చిన శతకమిది. ' రచన 
[పౌఢంగా ఉంది. (ఈ. సొ, వి.) 
అగ్నిగుండాల వారి మర్యాద 
దీనిపై ఒక చాటువు ఉంది. ఆగ్నిగుండాల |గామం గుంటూరుజిల్లా వినుకొండ 
తాలూకా ఈపూరు ఫిర్మాలో ఉంది. ఈ గ్రామ కరణం సరమనై స్టికుడట. 
ఆయన దేవతార్చన నాయంతానికి కూడా కాదట. అందువల్ల ఆయన ఇంటికి 
వచ్చిన చుట్టాలు పూజ అయిందాకొ వేచి ఉండవలసి వచ్చేదట. ఈ అనుభవాన్ని 
చాటుకవి సున్నితమైన హాస్యంతో “అగ్నిగుండాల వారి మర్యాద' గా చక్కగా 
వర్షించి చెప్పాడు (చా. ప. ర) 
అచలాత్మజా పరిణయము 
కర్త ; కిరీటి వెంకటాచార్యులు (చూ 
మూడాళ్వానాల ఆం|ధ ద్వ్యర్థి కావ్యం. కృతినానుంలో నే శేషను ఆశే 
షించిన కావ్యాలలో ఇది మొదటిది. సీతా పార్వతుల పరిణయ గాథలు దీనిలో 
వర్ణింపబడ్డాయి. pa ల 3 (ఈం. సం, సా 
అచింతేందుడు 
కాలం న [కీ శ. 1188 |పాంతం 
శాసనకర్త ; కాకతి రు|దదేవ చ్మకవ ర్తి సమకాలికుడు, న 
కాకతి రు|చదేవుని హనుమకొండ పశ స్తిగల సంస్కృత శాసనాన్ని 
(వాశౌడు. రామేశ్వర దీక్షితుని కుమారుడు. (పా. ద.దే. చ) 


పాచీన సాహిత్యము 


అచ్చతెలుగు భాగవతము 
కవి ; అల్ల మురాజు రామకృష్ణకవి, 
కావ్యం మనో హరమైన శైలిలో ఉంది. 
అచ్చతెనుగు రామాయణము 
కర్త : కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : కుక్కుటేశ్వర స్వామికి, 
తిమ్మకవి రచించిన అయిదో [గంథం ఇది. దీనిలో రామాయణ కథ ఆద 
కాండలలో క్షు పంగా ఇంచు మించు 1800 పద్యాల్లో అచ్చ తెనుగులో చెన్స ఐడిషందె. 
నీలాసుందరీ పరిణయం, అచ్చతెనుగు రామాయణం అనే రెండు అచ్చ 
తెనుగు కావ్యాలు [వాయడం చేత ఇతనికి అభినవ వాగనుశాసనుడని బిరుదు వచ్చింది. 
ఇది తెలుగు పంచకావ్యాల్లో ఒకటని కొందరి అధి! పాయం. 
(క. త_18; 189) 
అచ్చతెనుగు వెంగన్న 
నామాంతరం . వెలిదండ్ల వేంకటపతి 
అచ్చవెరి రంగనాథుడు (అచ్చ వెల్లి రంగన్న) 
రామాయణక ర్త, ఇతన్ని పొ త్తపి వేంకట రమణకవి తన, “లక్షణ శిరోమణి” 
[గంఖంలో పేర్కొన్నాడు, ఇతని యింటిపేరు కవెలిచేటి” అని కొందరు, “చక్రపాణి” 
ఆవి కొందరు అభిప్రాయపడ్డారు. వీరు విన్నులనే వాదంకూడా ఉంది. ఇతడు రంగనాథ 
రామాయణ కర్తయైన రంగనాభుడని కొందరి అభి పాయం, 
(క. త 410) (ద్వి. సా. చ 187) 
అచ్చి లక్మి ణాచార్యులు 
కాలం : 18వ శతాబ్దం, 
స్ధలం : వరంగల్లు. 
రచన ; ముముక్షు జనకల్సము. 
విశిషాదె వత మత (వళ స్టిని తెలుపుతూ రచన చేశాడు. 


(క. స, 2089 
అచ్చి రామానుజాచార్యులు 
కాలం వ 1700 |పొంతం. 
స్థలం : వరదన్న పేట. (హైదరావాదు (పొంత 
రచనలు :; 1. తత్త్వార్థ దర్పణము, మోక్షసారము, ముముక్షు జనకల్పము. 
వేదాంత పరమైన రచనలు చేశాడు. (క. స. 200) 


అచ్యుత దేవరాయలు 
కాలం ; డీ: శ, 18 శతాబ్లీ 


10 తెలుగు సాహిత్య కోశము 


శ్రీకృష్ణ దేవరాయల తరవాత విజయనగర పాలకుడు. అచ్యుతరాయా 

భ్యుదయానికి కృతిపతి. సాహిత్య పోషకుడు. 
విశిష్టత : ఈయనకు కవిసండిత గోష్టి అంపే ఇష్టం, అచ్యుత రాయాభ్యుదయ 
మనే సంస్కృత కావ్యాన్ని (వ్రాసిన రాజనాథ డిండిముడు (ఆరుణగిరి నాథుని కుమారుడు) 
ఈతని అస్టానకవి. సంస్కృతంలో వరదాంబికా పరిణయాన్ని [వాసిన తిరుమలా౦బ 
ఇతని ఆస్థాన కనయి|తి. రాధా మాధవకవి బికుదాంచితుడై న చింతలపూడి ఎల్లయ్య, 


అచ్యుతరాయల ఆస్థానంలో ఉన్నాడు. (వి. నచ్చ 
అచ్యుత రాయ శతకము 
కర : రాఘవదాస కవి, 
Se ; తెలియదు. (ద. దక పీఠిక) 


అచ్యుత రాయాభ్యుదయమ్‌ (సం) 
కర్త : అయిదో డిండిమభట్టు (చూ. 
విజయనగర చ|క్రన రియెన అచ్యుతరాయలను [పశంసిస్తూ చెప్పిన 
(గంథం. అచ్యుతరాయల పంశము, దండయాత్రలు మొ॥ విషయాలనూ, రాయల 
వై భవాన్నీ తెలుపుతున్నది, (తె, వి, సర 
అచ్చు తావి — 
నామాంతరం _ మేలత్తూరు (మేలట్లూరు) 
_(గౌమనామం. కావేరి తీరంలో ఉంది. తంజావూరు నాయకరాజు అచ్యుత 
నాయకుడు 1580 |పాంతాలలో భాగవత మేళాలు పదర్శించే కుటుంబాలకు ఈ 
[గామాన్ని దానం చేశాడు, 


మేలత్తూరు భాగవత మేళాలు దక్షిణ దేశంలో (పథ్యాత మైనవి. _ 
(ఆరు[ద 11.195) 
అచ్యుతాభ్యుదయము (అలభ్యం) 
కర్త: (చూ రఘునాథ నాయకుడు. 
రచనా కాలం : 1800 |పాంతం, 
ద్విపద కావ్యం. కవి తన తంగడి అచ్యుతప్పనాయకుని జీవిత చరితను 
ఇతివృ తంగా తీసుకొని రాశాడు, | - 
నాయకాభ్యుదయ రచనలలో ఇది తొలిది, 
రఘునాథుని ఆస్థానంలోని స్త్రీలు దీన్ని చదివి వినిపిస్తుండే వారట. 
(ద. దే. వా. 38) 
అజ చరితము 


రచనా కొలం : 19 ప 
న శతాల్చి పూర్వార్ణం. 


పాచీన సాహిత్యము 11 


కర్త : నుతుకుమల్ని సృసింహక వి. 
ఆరాళశ్వాసాల్మపదింధం, ము|డితమట. (క. స, 110) 
అజ్జరం 
. [గామనామం. ఇంటి పేరుగా కూడా ఉంది. ఈ వంశీయుల మూల 
పురుషుడొకాయన గజపతులను వేదళాస్తాంది విద్యలతో మెప్పించి ఈ (గ్రామాన్ని 
ఆ|గహారంగా పొందాడట, ఈ యింటి పేరు గల వారిలో అజ్జరప్పు సేరయలింగం 


విద్వత్కవి, ఒడయనంబి విలాస కావ్య కర్త. (ఆరు[ద, 9_178) 
అజ్జరపు "పేరయ లింగం 
కాలం వ [కీ శ. 18 శతాబ్ది చివరి భాగం. 
రచన : ఓడయనంది విలాసము, 
అంకితం : ఆచంటలోని రామేశ్వర స్వామికి, 
గురువు : ఇవటూరి పెదరామనారాధ్యుడు. 


విశిష్టత : ఈయన విష్ణు భజనానంద కావ్యకర్త లు బమ్మెర శకేసకవి ___ 
మల్ల కవి అనే జంట కవులకు బావమరిది. అజ్జరపు వాళ్ళ మూల పురుషుడు ఒకాయన 
గజపసతులను వేదశాస్తారిది బహు విద్యలతో మెప్పించి “అజ్ఞరంి (గ్రామాన్ని అగ 
హారంగా పొందాడట, గజపతులు తెలుగు విద్వాంసులను గౌరవించారన్న విషయం 
ఈయన |వాసిన “ఓడయనంబి విలాసం” వల్ల తెలుస్తున్నది. మహా భక్తుడు, కవియైన 
తమిళ ఒడయనంవి (సుందర నాయనారు) చరితను పేరయ లింగం ఆరాశ్వాసాల 
(పబంధంగా చెప్పాడు. పాపమ్మ, కొండన్నలు ఇతని తలిదం్యడులు. ఇతని రచన 
హృదయంగమంగా ఉంటుంది, (ఆరుద - 0178) 

అజ్ఞాత్మగంథ సంధాత 
పెరు తెలియదు. 
కాలం : |క్రీ. శ. 18వ శతాబ్ది, 
(గంథం : ఉదాహరణ పద్యములు. 

ఈ పేరుతో ఈ సంకలన (గంథం ఆంధ సాహిత్య పరిషత్తువారి కార్యాల 
యంలోఉంది. కవి |పబంధ రత్నాకర సంకలన కదర్తమైన పెదపాటి జగ్గనప సమ 
కాలికుడో పూర్వుడో అయి ఉంటాడు. 

విశిష్టత : ఈయనపేరు తెలియక పోయినప్పటికీ తెలుగు సాహిత్యానికి 
అమూల్యమైన సేవచేశాడు.  ఈయనపై (గంథాలను సంకలనం చేయకపోతే కొంతమంది 
ప్రాచీన తెలుగుకవుల పేర్లు, వారి రచనల గురించి ఈకొద్ది పాటి వివరాలుకూడా తెలిసేవి 
కావు. జగ్గన్న ఉదాహరించని $3 కావ్యాలపేర్లు చెబుతూ శి2ి మంది కవుల పద్యాలను 
సేకరించాడు. పెదపాటి జగ్గన్న (ప్రబంధ రత్నాకరంలోని పద్యాలను, ఈయన ఉదాహరణ 
సద్యాలను కలిపి అకారాది |క్రనుంలో వేటూరి _పభాకరళాస్త్రి తమ నూతన సంకలనాన్ని 
“[పబంధ రత్నావ?” అనే “పేరిట (పచురించారు. (ఆవ[ద-_ 9) 


12 తెలుగు సాహిత్య కోశము 


అజ్ఞానధ్వాంత చండభాస్కర ము 
కర్త : కంభంపాటి అమరేశ్వరళా క్రి. 
కాలం : |కీ, శ. 1780 |పాంతం, 
ఇది విచార దశకమనే పదిపకరణాలుగల అద్వైత వేదాంత (గంథం, 


చక్కని వ్యావహారిక భాషలో రచించదిడినది. (వ, వొ-40) 
అడపా నారప్ప 
కొలం : 18వ శతాబ్దం 


కృతిపతి. సాహిత్య పోషకుడు. బేతపూడి కృష్ణకవి రచించిన “జానకీ 
రాఘవమనే సబంధాన్ని అంకితం పొందాడు 


అడవి నామములు 
చూ. పొరాణిక గేయములు. 
అడిదము 


ఇంటిపేరు. నీలా దికవి యుద్ధంలో శౌర్యసాహసాలు చూపి కళింగ రాజువల్న 
అడిదము (కత్తి) కానుకగా [గహించటంచేత అతని వంశంవారు అడిదము వారయ్యా 
రట. “అడిదము సూరకవి చర్మిత” పీఠికలో ఈవిషయం చెప్పబడింది, 
అంతకు ముందు వీరి యింటిపేరు “| గంథవారణము” వారట. 
(క, త_6_2083) 
అడిదము సిల్మాది క్‌ి 
కాలం : డీ: శ. 1468 |పాంతం 
స్థలం ; విజయనగర సంస్థానం. 
రచన : రణరంగ విజయము. (అలభ్యం) 
అంకితం : పూసపాటి రాచిరాజుగాని, అతని కుమారుడు తమ్మిరాజు గాని 
కావచ్చు, 
కళింగ రాజులయిన పూసపాటి రాచిరాజు, పూసపాటి తమ్మిరాజులకు 
సమకాలికుడు. తమ్మిరాజు కపిలేశ్వర గజపతి సేనాని. రాచిరాజు పౌథ దేవరాయల 
వర్ద రణో ద్యోోగి. 
విశిష్షత : ఈతడు కవియేగాక, యుద్ధ వీరుడై ధైర్యసాహసాలను (పద 
రించాడు. రాజు కవిని సన్మానించి, ఒక “అడిదము” (కత్తి ను కానుకగా యిచ్చాడు. 
అప్పటి నుంచి ఈ కవి సంతతి ఇంటి పెరు “ఆడిదంి వార్వైంది. ప్రసిద్ద తిట్ట కవి 
అడిదము సూరకవి ఈ వంశంలోని వాడే. (ఆఅరుద - 8) (క.త. 8.258) 


ఇతని కాలాన్ని గురించి భిస్నాథి [పాయాలున్నాయి. 17 వ శతాబ్రం౦ 
ది 
వాడని కొందరంటున్నారు. (ఆం.సం సా_411) 


/ 


[పాచీన సాహిత్యము 10 


అడిదము బాలభాస్కరుడు 1 
నామాంతరం. అడిదము భాస్కరుడు. 
అడిదము భాస్కరుడు 
నామాంతరం : బాలభాస్కరుడు. | 
కాలం : డీ: శ. 1890_1760 నడుమ. 
స్టలం ఏ విశాఖపట్టణ మండలంలోని భూపాలరాజు రేగ [గామం. 
రచనలు : 1, శుద్ధార్థధ రామాయణము, (అలభ్యం) 2. లక్షణ సారము. 
అడిదము సూరకవి తండి. చినలచ్చమం తి కుమారుడు లభించినట్ల యితే ఇతని 
కుద్దాం[ధరామాయణం తొలి అచ్చ తెలుగు రామాయణ కావ్యమై ఉ౦ గేది. (కస .) 
అడిదము రామకి 
కాలం : 18వ శతాబ్ది చివరి భాగం. 
రచనలు : ఇతని పంచచామరములు, చెరువు మీది పద్యములుకొవ్ని లభించాయి. 
గ్రంథాలు లభించలేదు. కవి శ్రీరామ తీర్థక్షే తంలోని (శ్రీరాముని 
మీద, “సరోజనే[త రామతీర్థ జానకీ మనోహరా” అనే మకుటంతో 


పంచచామరాలు చెప్పాడు. (క,స. 188) 
అడిదము సూరకవి 
కాలం (కీ, శ. 1720-1780 |పాంతం, 
సలం ; విశాఖసటణ మండలం. 
0 కు 


కృతులు : 1. కవిసంశయ విచ్చేదము 2. రామలింగేశ శతకము శి, ఆం|ధ 
చం[ద్రాలోకము 4. ఆం|ధనామ శేషము శ, కవిజనరంజనము 
8. (శ్రీరామ దండకము. ఇంకొ అనేక చాటువులు. 
పోషకులు : విజయనగరం, పర్షాకిమిడి, బొబ్బిలి, పాలకొండ, పాచిపెంట, 
చెముడు, శ్చంగవరచ్చ కోట సంస్థానాధిసతులు. 
శాపాను[గహ సమర్ధుడైన విద్వత్కవి. విజయనగర సంస్థాన [ప్రభువుల 
ఆస్థానంలో పూసపాటి పెదవిజయ రామరాజు, చినవిజయ రామరాజుగా ర్ల కాలంలో 
ఉన్నాడు. భాస్కరామాత్యుని పృతుడు. ఎక్కువకాలం శృంగవరపుకోటలోఉండి 
అక్కడి దివాను పొణుగుపాటి వెంకట మంతికో సన్నిహితంగా ఉన్నాడు. అతని 
మీద సూరకవి చెప్పిన పద్యాలు బహుళ (ప్రచారం పొందాయి. అనంతర కవులు వాటిని 
అనుసరి. చారు, ఇందులో కొన్ని మకుటంకోనూ, మకుట రహితంగానూ ఉన్నాయి. 
ఇతడు తిట్లు కవిత్వానికి (పసిద్దుడు. దంతులూరి అన్నమఠాజుపై ఇతడు 
తిట్టు పద్యాలు చెప్పాడు. "సూరకవి తిట్టు కమసాలి సు త్తె సెట్టు” అనిలోకో క్రి, 
(ఆరు. ద_12 (క. స.) 


14 | తెలుగు సాహిత్య కోశము 


అ తలూరి పాపకవి 

కొలం ; 19వ శతాబ్ధం, 

స్టలం : ఉర్ణాం సంస్థానం 

రచన  ; చెన్నబసవ పురాణము 
శ్రీగిరి మంతి కుమారుడు, |ప్రొఢకివి. ఈకవితన కావ్యాన్ని ఉర్షాం 

సంస్థానాధీశుడైన కందుకూరి అమృతలింగమునకు అంకితం చేసినట్లు తెలుస్తున్నది. 
కవి కృతిపతి వంశాన్ని విపులంగా నర్జించాడు. ఈకవి పూర్వులు దేశపాండ్యాలట. 
సాహిత్య పోషకులుగా కృతిపతులుగా (సిద్ధి పొందారట. ఇతడు ధరణికోట (ప్రభు 
వైన వాసిరెడ్డి వేంళటా(దినాయని కొలువులోకూడ ఉన్నట్లు తెలుస్తున్నది. అమరేశ్వర 
స్వామిమీద ఒక సీసమాలిక చెప్పాడు. ఇతని చాటువులు లభిస్తున్నాయి. 


(చా, ప, ర) 
అతాను రామానుజార్యుడు 
కాలం : 168వ శతాబ్ది కీ పూర్వుడు 
సలం ; ముని (గ్రామం 
థి . 


రచన : శ్రీ రుక్మిణీ కురవంజి 

ఈ కృతికర్న దేశ కాలాదులను తెలుసు కోవడానికి ఎట్టి ఆధారాలు 
లభించలేదు. ఇతడు పాం|డాజు వంశం వాడని, అతాను వారితో సంబంధం కలవాడని 
మాతం ఈతని కృతి వలన తెలుస్తున్నది. (మ. మా 

అద్దంకి 

కాకతీయ సా|మాజ్య పతనానంతరం న్వతం[తంగా వెలసిన రెడ్డి రాజ్యా 
లలో (పముఖమైంది. అస్పటి రెది నాయకులకు తొలి రాజధాని. పోలయరెడి 

RQ a యె 
ఈ రాజ్య సంస్థాపకుడు. ఈయన కుమారులు (పోలయ వేమారెగ్డి _ మాచారెడ్డి 
ఎరా పెగడను పోషించి కృతులు అంకితం పుచ్చుకొన్నారు. అద్దంకి రెడ్డి 
ప్రభువులు కవి పండితులకు ఎన్నో అ్యగహారాలను దానాలుగా ఇచ్చారు. అద్దంకి 
నగరం సమతల [పదెశంలో ఉ౦ది. శత్రువుల తాకిడి ఈనగరానికి మిక్కుటంగా 
ఉండేది. అందువల్ల అనపోశారెడి_ కొండవీటి గిరిదుర్షాన్ని నిర్మించి, తన రాజధానిని 

౧ ౧ ౧ ఈ 
కొండవీటికి మార్చాడు. అద్దంకి ఇప్పుడు (సకాశంజిల్లాలో ఉంది, 
ఎ ఉరి 


అద్దంకి గంగాధర కవి 


కాలం : డీ. శ, 16 శతాని ఉత రార. 
దా థి 

సలం' ; గోలకొండ ప్రాంతం. 

ఇ, 


(పాచీన సాహిత్యము 15 


రచన ; తపతీ సంవరణో పాఖ్యానము 
గురువు : కేదార గురుడు. 
విశిష్టత : వీరయామాత్యుని కుమారుడు. గోలుకొండ కుతుబ్‌ శాహి ప్రభువులకు 
కావ్యాలను అంకితం చేసిన వాళ్ళలో ఈయన మొదటి వాడని (ప్రతీతి. తనను శ్రీకృష్ణుని 
తోను, గంగాధరుని కావ్యకన్యను రాధతోను పోల్చుకొన్న మల్కిభ రాముడే ఇ|బహీం 
కుతుబ్దాహా (1900-80). భార తాఖ్యానమందు గలుగుతాపత్య చరితంబు ఘనత మెరిసేటట్లు 
వివిధ శృంగార మహిమలళో” విస్తరించి తన పేర చెప్పమని కవిని పరమాయించాడట, 
ఆతని కోరిక పె కవి నన్నయ భారతంలో 28 గద్య పద్యాలలోఉన్న చిన్న కథను పెంచి, 
అష్టాదశ వర్లనలు చొప్పించి (వాళాడు. ఈయన తర్కళాస్త్ర పండితుడు. సంగీత శాస్త్రం 
తెలిసిన వానివలె కనిపినాడు. రచన మనోహరంగా ఉంది. (ఆద్మద-8_ 186) 
అద్దనూరి రామదాను 
రచన : సకల లక్షణ సారము, 
అద్భుత దర్పణము (సం) 
కర్త : మహదేవకవి. (18వ శతా భం) 
పది ఆంకాలున్న నాటకం. రామకథ, (పత్యేక రీతిలో రచింపబడింది. 
ఒక అద్భుత మైన అద్దంలో లంకలో జరుగుతున్న సంగతులు చూ పెట్టడం ఇందులోని 
రై త్తదనం. ' 
విదూషక పాత రూడా (పవేళ పెట్టబడింది. (తె, వి. స, 6_24 1) 
అద్భుతరసా గేయములు (జానపద సాహిత్యం) 
జానపదులకు అద్భుతరసం పైన మక్కున ఎక్కువ. సాధారణ విషయా 
లకు అలౌకికాలు, అద్భుతాలు అయిన కల్చనలు చేసి చెప్పడం వారికి ఆనందదాయకం. 
అద్భుత రసం ప్రధానంగా ఉన్న గేయాలు 'అటద్బుతరస గేయములు”. వీటిలో 
ఇతర రసాలున్నాయి. *అద్బుతరసంి పధానంగా ఉంటుంది. దీనివల్ల వారిలో 
ఒక విధమైన భయమో భక్రియో కలుగుతుంది, 
అసాధ్యమైన విషయాన్ని అకాంక్షించినపుడు, ఏ మానవాతీత శ_కియో, 
మం[తమో, తమకోరిక తీరి పే ఎంతో బాగుంటుందని కోరిక మనసులో మెదలడం 
మానవ సహజం. ఇటువంటి అద్భుతరస |పధానమైన కథలు [ప్రపంచంలోని అన్ని 
భాగాల్లోనూ అగుపిస్తాయి. మానవాతీత శక్తులను అవతరింపచేసి, అసాధ్య కార్యా 
లను నెరవేర్చుకోవడం శిష్టసాహిత్యంలో కొత్తకాదు. ఈవిచి|త పుటూహల సంభవా 
సంభవాలను వదిలిపెడితే అసారస్వతంలోని ఉత్సాహం అనన్య సామాన్యం. 
ఈ గేయాల్లో మానవాతీత శ _కులుగల దేవతలు, మం|తదండం, భూతద్దం 
అద్దం, పావుకోచ్ళు మొ॥ వాటికి ప్రవేశం ఉంటుంది. అద్భుతరస | ప్రధానమైన 
గేయాల్లో బాలనాగమ్మకథ మిక్కిలి |పచారంలోకి వచ్చింది. గాంధారికథ, కాంభోజ 


18 తెలుగు సాహిత్య కోశము 


రాజుకథ, బాలరాజుకథ, ధర్మాంగద పాముపాట మొ॥ అద్భుత రసానికి, నీతి 
టోధలకు నిలయాలైన పాటలు. (వా, చ) 
అద్వైత సిద్ధాంతము (అలభ్యం) 
కరః అల్లి సాని పెద్దన 
అధర్వణ కారికావళి (సం, 
నామాంతరం _ వికృతి వివేకము 
కాలం ; (కీ. శ. 1800 |[పాంతం, 
కర్త : అధర్వణాచార్యులు. 
ఇది వ్యాకరణ | గంథం, ఇందులో చింతామణి సూతాలకు వివరణలు, 
సవరణలు చూస్తతూ వా_ర్థికొలు అధర్వ ణునిచే (వాయబడ్డాయి. 
ద్వితిర్యతిణీ సీతారామకవి టీకళో దీన్ని వెలు నరించాడు. 
ఈ|గంథాన్ని ఆహోదిలుడు| వాసి దీనికి అధర్వణకారికావళి అని పేరు పెట్టి 
నట్లు పండితులలో ఒకవాదం ఉంది. ఈ విషయంలో పండితుల్లో భేదాభి ప్రాయం ఉంది. 
(తె. వి, స_4) 


అధర్వణ ఛందస్సు 
కర్త : ఆధర్వణాచార్యులు 
అలభ్యం. కాని దీనినుంచి చాలా పద్యాలను పూర్వ తెలుగు లాక్షణికు 
లయిన గౌరన, అర్వాచీన లాక్షణికులైన అప్పకవి, కూచిమంచి తిమ్మకవి, 
కస్తూరిరంగళవి, ఆంధ కౌముది కర్త మొదలయినవారు ఉదాహరించారు. 
(ఆరు. ద-£) 
అధర్యణాబార్యుడు. 
కాలం : కీ, శు 10 శతాబ్ది కావచ్చు. 
రచనలు : 1. భారతం (అలభ్యం.) 2. వికృతి వివేకము. (అధర్వణ కరికావళి,) 
(అలభ్యం) ( సంస్కృతం) క. ఆధర్వణ ఛందస్సు. ( అలభ్యం.) 
జైన సంప్రదాయానికి చెందిన ఆంధ విద్వత్‌ కవి. తిక్కనకు అర్వా 
చీనుడు కాని, పూర్వుడు కొని కొవచ్చని పండి తాభి పాయం, 
విశిష్టత : ఇతని |గంథాలనుంచి లాక్షణికులు ఉదాహరించారు. గౌరన 
తన లక్షణ దీపికలో అధర్వణచ్చందాన్ని పేర్కొన్నాడు. అర్వాచీనులు కస్తూరి 
రంగకవి, కూచిమంచి తిమ్మకవి, అప్పకవి, అంధ కౌముది కర్త మొదలయినవారు 
ఇతనిని ఉదాహరించారు. ఇతని భారత రచననుగురించి చాల కథలు [ప్రచారంలో 
ఉన్నాయి. ఇతని వికృతి వివేకానికి అధర్వణకారికావళి అన్న నామాంతరం ఉంది. 
ఇతని రచన చక్కని నుడీకారంతో ఉంటుందట. (ఆరు ద-£) 


(పాచిన సాప్‌ త్యము 17 


అధర్వకాచార్యుని భారతము (అలభ్యం) 
కర్త : అధర్వజాచార్యుడు. 

[పత్యేకత : దీసిలోన కొన్నిపద్యాలు నూ[తమే దొరుకుతున్నాయి. దొరి 
కిన పద్యాలను బట్టి- కవి తన భారతాన్ని విరాటపర్వం నుంచి ఆరంభించి, కౌవ్యాదిని 
అంతకుముందు జరిగిన భారత కథను సం్మగహం౦గా చెప్పినట్లు కొందరు భావిస్తున్నారు. 
దీనిలోనుంచి ఒక పద్యాన్ని తిమ్మకవి తన సర్వలక్షణ సార - సం్యగహంలోను, నాలుగు 
సద్యాలను అప్పకవి అప్పకవీయంలోను, ఒక పద్యాన్ని తాతంభట్టు తన కవి చింతా 
మణిలోను, నాలుగు పద్యాలను పెదపాటి జగ్గన్న తన |పబంధ రత్నాకరంలోను ఉదాహ 
రించారు. తిక్కన భారతం ముందు ఆధర్వణ భారతం నిలువలేదని అంటారు. కవి 
ఆదిపర్యంనుంచి శల్యపర్వ౦ వరకు రచించిఉంటాడని మరికొందరి ఊహా. 

ఈ భారతం ఖలమైపోవడానికి ఎన్నో కారణాలు, గాథలు ప్రచారంలో 
ఉన్నాయి. (కవిజనాగశ్రయ పీఠిక _ తె. క, చ. -808-808) 

ఆఅధికరణము | 
కావ్యంలో కథాంళశాల విభాగాలను నూచిండే వదు. సాధారణంగా శాస్త్ర 
భాగాలకే ఈపదం వాడతారు . ఆధికరణంలో, విషయము, సందేహము, పూర్వ 
పక్షము, ఉ త్తరపక్షము(సిగ్ధాంతము, నిర్ణయము అనే అయిదు విషయాలుంటాయి. పూర్వ 
మీమాంసా శాస్తాంలలో ఈ అకికముత ఉన్నాయి. (కావ్యాలంకార సంగ్రహం) 
అధికార హోరు 

ఇడి వృ శ్తి త్రిసూ చక మైన ఇంటిపేరు, ఆధికార్లుగా ఆయా వంశీకులు చెలాయి సే స్తే 
అదే వారి ఇంటిపేరై కూర్చుంది. పంతులవారు, ఉపాధ్యాయు లవారు అనే ఇంటి పేర్లు 
ఆయా వృత్తులను అవలందించటంవల్ల నే వచ్చాయని చెప్పవచ్చు. (భారతి.మా. .45-220) 

అధ్యాత్మ క్రీ ర్రనలు 
కర్త : తాళ్ళపాక అన్నమయ్య. 

(ప్రత్యేకత : భగవత్యాఫన్నిధ్యం దొరకటానికి భక్తి సా రెండూ 
సమానమైనవని కవి ఉద్దేశం, భగవంతుని విలాసపురువునిగా భావించి భ కి శృంగారా 
లను మేళవించి ఈ కీ ర్రసలు [(వొశౌడు. కేవలం ఐవాకసుఖంవల్ల భగవత్సాన్నిధ్యం 
చేకూరదని బోధిస్తూ భక్తిలో శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుకభావాలు అనే 
పంచవిధ భ క్తిరూపాలను చెప్పాడు. మోక్షసాధనకు క్‌ రాజమార్గమవి 
వ్వైష్ణవమతం నమ్ముతుంది. ఒక్కొక్క భద్రి మార్గంలో కొన్ని వేల గేయాలు [వాళాడు. 

(ఆర్ముద_6) 
అధ్యాత్మరామాయణ కిర్తనలు 
కర్త; సు[బహ్మణ్యక వి, 
ఇవి'(శ్రీ శేషగిరి మ్ముదితో రచించిన కీర్తనలు. సంస్కృత అధ్యాత్మ 
రామాయణంలోని విషయాలకు తెలుగుసేత, ఇది సుమారు 104 కీర్తనలతో కూడిన 


10 తెలుగు సాహిత్య కోశము 


(గంథం. సంస్కృత సమాసాలు, పాండిత్య (పకర్ష ను సూచించే పద యమకొలు 
ఉన్నాయి, 

విశిష్టమైన ౯ ధ్యాత్మ విషయాలు దీనిలో ఉన్నాయి. క్షేతయ్య చెప్పిన 
40 రాగాలకు తోడు సుమారు 20 రాగాలను కవి దీనిలో అదనంగా చెప్పాడు. 


(తె.వి.స.4) 
అధ్యాత్మరానూయణము 
కవి : అల్ల మరాజు రామకృష్ణకవి. 
రచనాకాలం ; 1880-00 | పాంతం. (క. స 


అధ్యాత్మ రామాయణము (అలభ్యం) 
కర్త : ఇమ్మడి జగదేవరాయడు. 
పొన్నతోట ఓదిళకవి తన వామన పురాణావతారికలో ఈ [గంథాన్నిగురించి 


చెప్పాడు. (ద, దే, వా, 487) 
అధ్యా త్త రామాయణము 

కర్త * కణాదము పెద్దన సోమయాజి. (క. స) 
(పదింధం, 


అధ్యాత్త రామాయణము 
కర్త : కోటమరాజు నాగయ్య. 
పద్యకావ్యం. కాండ విభాగం ఉంది. నిర్దుష్టంగా హృద్యంగా ఉన్న రచన, 
(క,స.) 
అధ్యాత్త రామాయణము 
కర్త : పరశురామ పంతుల రామమూర్తి 
అధ్య్యాత్త రామాయణము 
కర, : మోదుకూరి పండరినాథకవి, (క, స) 
పద్యకావ్యం, 
అధ్యాత్మ రామాయణము 
కర్త ; రాపాక (శ్రీరామకవి. 
అంకితము : ఇల్లి ందకురిటలోని దై వానికి, (య. వా, చ.880) 
అధ్యాత్మ రామాయణము 
కర్త : శరభకవి, 
కర్త కంచర్ల అయ్యన కవి ప్యాతుడట. (క. త.186) 
అధ్యాత్మలు 
పదరచనా విశేషాలు. ఇవి యక్షగానాలలో [సయుక్తం, ఇవి రేకులకు 
దరువులకు సరివచ్చే రచనా ఏశేషాలు. విజయ రాఘవని (పహ్లాద చరిత్ర అవతారికలో 
అతని రచనలు పేర్కొనబడిన సీసమాలికలో ఏలలు, విడిసదాలు, సంకీర్తనలు మొ! 


[ప్రాచీన సాహిత్యము [0 


వొటితో పొటు ఇవి పేర్కొనబడ్డాయి. వీటి లక్ష్యం తెలియదు. యక్షగానాలలో వీటి 
ప్రయోగం క్వాచిత్కం. తెలంగాణా (ప్రాంతానికి చెందిన మప్టెవాడ థీ మేళునికి అంకిత 
మైన శివరా తీ మాహాత్మ్య యక్షగానంలో ఇవి పలు తావుల (పసయుక్షాలు. 
(య, వా. చ. 808.809) 
అధ్యాయము 
కథాంశాల విభాగం అధ్యాయము. సామాన్యంగా ఈపదం శాస్త్రభాగాలకు 
మామే వ్యవహరిస్తారు. | 
అనంత కవి 
కాలం : 160వ శతాబ్దం తుదిభాగం. 
రచన : మువ్వార్త వెభవము. (ద్విపద) 
వేంకట రాయని పుతుడు. విశిష్టా ద్రైతమత స్వరూపాన్ని తన రచనలో 


వివరించాడు. (ద్వి. సా, 822) 
అనంత జెటి తిమా;+ జెటి 
టు ఓ ల 
కాలం ; 18వ శతాబ్దం. 


స్థలం ఏ; త౦జావూరు, 
సాహిత్య పోషకుడు. తంజావూరులోని ధేనువాళము గరిడికి, పెద్ద గరిడికి 
చెందినవాడు. _ నాసికేత పురాణక ర్హ అయిన తిరుమలనాథ కవిని పోత్సహించి అతని 
చేత కావ్యాలు రచింప జేశాడు, మల్లువంశ చరిత్రను దేవమల్ల చరిత పేరుతో 
(గంథస్థం చేయించాడు. (క. సృ 
అనంత నారాయణుడు 
నామాంతరం , పంచరత్నక వి. 


కౌలం : 10వ శతాబ్ద ౦. 
ఆసానం ఇ (కీ. శ. 1712.1728 నడుము తంజావూారును పాలించిన మహారాష్ట్ర 
థి 
రాజు శరభోజీ ఆస్థానం, 
రచన ; రాఘవ చరిత్రము, (ద్వితీయసర్గ (సం) 
విరుదు : పంచరత్నకవి. 


శరభోజిీ రచించినట్లు చెప్పబడుతున్న రాఘవ చర్మితమి నే సంస్కృత కావ్యం 
ద్వితీయసర్గ ఇతడు రాశాడేమో ఆని కొందరూ, ఆ రచనలో రాజుకు కో డృడ్డాడే మో అని 
కొందరూ భావిస్తున్నారు. (ద. దే. వా. 241) 
అనంత మహ తము (ఆలభ్యం) 
నామాంతరం ; అనంత మాహాత్మ్యము, 
కర్త ; బొడ్డపాటి పేరయ్య. (క స 


20 తెలుగు సాహిత్య కోశము 


అనంత మాహాత్మ్యము 
నామాంతరం : అనంత మహత్త్వము. 
కర్త ; బొడ్డపాటి పేరయ్య. 
అలభ్యం.  దీనిలోనుంచి పెదపాటి జగ్గన్న తన ప్రబంధ రత్నాకరంలో ఒక 
పద్యాన్ని ఉదాహరించాడు, దీనిలో సూర్య స్తుతి ఉంది, కృతికర్త సూర్యశతకాన్ని 
కూడ రచించాడట, (ఆరు[ద-0) 
అనంతరాజు జన్నయ కవి 
కొలం ; 17వ శతాబ్దం, 
రచన  : రామకథాభిరామము, 
జన్నయమం తి పౌతుడు. అమ్మయామాత్యుని పు తుడు, మృదు మధురంగా 
కవిత చెప్పిన కవి. (క. స. 16) 
అనంతరాజు సుబ్బరాయక వి 
కాలం : [కీ శ, 1825-1845. 
లం ; కార్వేటినగర సంస్థానం. 
చన : సదాశివశతకము, 
(కీ. శ 19వ శతాబ్దం మధ్యకాలంలో కార్వేటినగర సంస్థానాన్ని పాలించిన 
కుమార వేంకట ేరుమాళ్లు రాజు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకడు. చిత్రకవితా 
పీయుడు. సంస్థాన ప్రభువు | పేరణళో సదాశివశతకం రచించినాడబ. (అం. సం, సా.) 


అనంత వతకథ (అలభ్యం) 
కర్త వ కాకునూరి అప్పకవి. 
ఇది కొవ్యమట. (అప్పకవీయం పేఠిక) 


౫౧౭౦౬ 


అనంత నూరి" 
కాలం 12050. 1295 (సాంతం. 
శాసనక్నర్త : ఇమ్మడి మల్లి భాద్దన నాయకుని పానుగల్లు సంస్కృత శాసనం 
రచించాడు. కాకతి రుదమదివి కాలంవాడు కావచ్చును. (పా.దుదే,చ 
అనంతాచార్యులు 
కాలం : 18వ శతాబ్ద౦, 
స్థలం : నెల్లూరు మండలం, 
సాహిత్య (ప్రియుడు. లింగమకంట రామక నిచేత “చతుర్వాటికొ మాహాత్మ్యం” 
. వాయించి శ్రీరామునికి అంకితం చేయించాడు, | (క. సం 
అనంతామాత్యుడు 
కాలం ; డీ. శ, 16 శతాబ్ది పూర్వార్గం. 
నివాసం * పెనమకూరు, కృష్ణామండలం- 


(పాచీన సాహిత్యము 21 


రచనలు : 1. భోజరాజీయము, 2. ఛందో దర్పణము, శ. రసాభరణము. 
సమకాలికులు : (శ్రీనాథుడు, పెదకోమటి వేమారెడ్డి, 
గురువు : గోవింద చక్రవర్తి, 


తిక్కన కుమారుడు. భోజరాజీయం ఇతని తొలి కావ్యం. ఇతని నివాసం 
(ధువపురి అనీ ధూశిపూడి అనీ దరువూరనీ భిన్నాభి పాయాలున్నాయి. ఇతని ము త్రాత 
బయ్యన మంతి తిక్కనసోమయాజిచేత భవ్యభారతి అనే బిరుదు పొందాడట. (రె.రా చ) 
అనంతుని ఛందస్సు 
నామాంతరం : ఛందో దర్పణము (చూ. 
అనఘం కొండయ్య 
కాలం : 1వ శతాబ్దం. 


సలం : గుంటూరు మండలం. 
రచనలు : తెలియరాలేదు. 
వీరుదు : అభినవదండి. 
ఈ కవి వెలుగోటి యాచమనాయకుని ఆస్థానంలోని వాడనీ, అతనిచేత బిరుదు 
పొందాడనీ తెలుస్తున్నది, 
రుక్కొవతి పరిణయక ర్హ అనఘం కోదండరామయ్య ఇతని అన్న కుమారుడు. 
(ఆరు[ద_ 10.204) 
అనఘం కోదండరామయ్య 
కాలం : 17వ శతాబ్దం, 
సలం ఏ గుంటూరు మండలం. 
రచన ; రుక్మావతీ సరిణయము, - 
'వేంకటగిరి సంస్థానానికి చెందిన కవి. ఇతని రచన నల్ల ఇతని పినతండ్రి 
కొండయ్య కవిని గురించి తెలు స్తున్నది. 
వీరి పూర్వీకుడు అనఘయామాత్యుడట. అతని పేరే ఆ కు టుందింవారికి 
ఇంటి పేరైంది. (ఆత. 10-254) 
అనమగు ర్తి రంగయ్య 
కాలం ; 1800 ప్రాంతం. 
రచన ; యాదగిరి మాహాత్మ్యము. 


తిమ్మయామాత్యుని కుమారుడు, “(కస 119) 
అన ర రాఘవమ్‌ (నం) 
కర్త : చెరుకూరు లక్షీ ధరుడు. 
ఇది సంస్కృత అనర్హ రాఘవానికి సంస్కృత వ్యాఖ్యానం... (తె. వి, స_4) 
అన ర్ద రాఘవము 
కర్త ఏ బిజ్జల తిమ్మరాజు, 
చీ లా 


కాలం |: డీ: శ. 16వ శతాబ్ది చివరి భాగం, 


22 తెలుగు సాహిత్య కోశము 


అంకితం ; పాకటూరి రామెశ్వరస్వామికి, 

(ప్రత్యేకత : ఇది అయిదు ఆశ్వాసాల తెలుగు ప్రబంధం, సంస్కృతంలో 
ఇది చాలా [ప్రసిద్ధమైన నాటకం. సంస్కృత నాటకకర్త మురారి రచించిన అనర్హ రాఘ 
వాన్ని పండితులు భాషా జ్రానంకోనం చదువుతారు. మాతృక “పఠన పాఠక రమ్యమై 
నట్లు (పదర్శన రమ్యము” కొజాలదని విజ్ఞుల భావన, మురారి విజ్ఞానానికి కొరత లేకుండా 
అనర్ష రాఘవాన్ని బిజ్జల తిమ్మరాజు అనువదించాడని పండితాభి పాయం. 
| (ఆరు. ద-$.187) 
అనవేమారెడ్డి 

డీ శ, 1884 నుంచి 1886 పరకు కొండవీటిని పాలించిన రెడ్డి (ప్రభువు, 
సాహిత్య [పియుడు. |ప్రోలయవేముని రెండో కుమారుడు. ఈతని ఆస్థానంలో బాల 
సరస్వతి, |త్రిలోచనాచార్యుడు అనే సంస్కృత కవులు, (కాళ భారతీ యోగి అనే 
తెలుగుకవి ఉన్నారు, 
బిరుదులు : ధర్మ వేమన, కర్పూర వసంతరాయడు. 
విశిస్టత : ఇతని కులదై నం |తిపురాంతక' దేవుడు. కులదేవత మూల గూరమ్మ, 
(అమీనాబాదు - గుం. జి) షట్కాల శివపూజా పరాయణుడు , [పజలకు మధురాన్నం, 
మృదులాంబరాదులు ఇచ్చినట్లు చాటువున్నది. వినుకొండ దుర్గాన్ని స్వాధీనం చేసుకొని 
కొండవీటి రాజ్యంలో కలిపాడు. ఎన్నో దాన శాసనాలు వేయించాడు. పరమ ధార్మిక 
(పభువు, (శ్రీనాథుడు. కొ. శ్రీ. మూ 
అన వేమారెడ్డి దకారామ శాసనము 
శాసనకర్త ; చూ. (పకాశ భారతయోగి. 
అనవేముని ఆస్థానంలోని తెలుగు కవియైన (పకాశ భారతీయోగి [వాసిన ఈ 
శాసనంలో రెండు సీసపద్యాలు మాతం దొరికాయి, ((శ్రీనాథుడు-కొ. శ్రీ. మూ) 
అనామయము 
కర్త : మల్లికార్జున పండితుడు. 
శివస్తో త పరమైన రచన. 
అనియాది గణపతి దేవుడు 
కొలం : 18వ శతా ద్ధిం. 
రచన : శివయోగ సారము. 
మూలనామాత్యుని ప్యుతుడు తన (గ్రంథంలో శైవమత (పళ స్తిని వివ 
రించాడు, (క. స.66) 
అనిరుద్ధ చరిత 
కర్త : కనుపర్తి అబ్బయామా త్యుడు, 
ఇది మనోహరమైన (పబంధం, ఉషానిరద్ధుల పరిణయం దీనిలోని ఇతి 
నృత్తం. | (తె, వి, స.6) 


ప్రాచీన సాహిత్యము 28 


అనిరుద్ధ చరితము (అలభ్యం) 
కర్ర : సడకండ్ల గురురాజకవి. 
నాటకమట. ఈకవి మరోరచన శే షధర్మాల”లో దీని (పసి ఉంది, 
(క. స) 
అనిరుద్ధ చరిత (అలభ్యం) 
కర్త : భావన పెమ్మన. 
64 పద్యాలు మాతం సంకలన (గంథాలనుంచి లభించాయి (ఆరుుద-$) 
అనిరుద్ధ విలాసము 
కర : మరింగంటి వేంకట నృసింహాచార్యులు, 


pr. 


యక్షగానం. 
అనుభవ దర్పణము 
కవి : పరమానంద తీర్చుడు. (చూ. 


అంకితం : దత్తాత్రేయ గురునకు, 
అద్వైత వేదాంత |పతిపాదకమెన నాలుగాశ్వాసాల ద్విపద కావ్యం. 
(ద. దే. వా. 208) 
అనుభవ సారము 
కర్ర : పాల్లూరికి సోమనాథుడు (చూ 
245 పద్యాలున్న | గంథం, 
కృతిభర్త : గోడగి (తిపురారి. 
శివత త్త సార కర్త పండితారాధ్యుని స్తుతి ఈ కృతిలో ఉంది. 245 పద్యా 
లున్నాయి. ఇందులో గురుభక్తి మహిమ, భక్తి స్వరూపం, భక్త లక్షణం, శివపూజా 
పద్దతి, ఇష్ట లింగార్చన విధి, సంగమ సేవ మొ॥ వీరశైవ మత ధర్మాలున్నవి ఇది 
పాల్కురికి సోమన్న తొలి రచన, దీవిలో పరమత నింద, నుతావేశం తక్కువగాడంది. 
ఇతడు రెండో |ప్రతాపరుదునికి, ఇందులూరి అన్న మంతికి సమకాలికుడు. బస వేశ్వ 
రుని తర్వాతి వాడు. (5. త్ర. 8) 
అనుభవామృతము 
కర్త : ఘట్టు వీరాఖ్యుడు. 
కాలం : 18వ శతాబ్ది కావచ్చు. 
వేదాంత విషయ ప్రతిపాదకమైన ద్విపద కావ్యం. [గంథం పూర్తిగా 
లభించలేదు. మూడు, నాలుగు, ఐదు అశ్వాసాలు మా|తం లభించాయి. తత్‌, త్వం, 
అసి అనే పదార్థాల వివరణం ఉంది. రచన చక్కని జాతీయాలతో సరళంగా సాగింది. 
దీని పతి మ్మదాసు (ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. 
సత్యభామా విజయ కర్త ఘట్టు శేషకవి తండి వీరార్యుడట. వీరిరువురూ 
ఒకరేనా లేక భిన్న వ్యక్తులా అన్న విషయం నిర్ధారణ కాలేదు. (ద్వి. సా. చ. $08) 


24 తెలుగు సాహిత్య కోశము 


అనుభూతి |పకాశమ్‌ [సం] 
కర్త : విద్యారణ్యుడు. 
ఇడి సంస్కృత వేదాంత గంథం, (తె, వి. స, 4) 
'అనువులు 
పదకవితా విశేషాలు. యక్షగానాలలో- ఇవి అతి విరళంగా కనిపిస్తాయి, 
వీటిలో ఒకచోట |త్రిపుటగతి, మరొకచోట జంపెగతి ఉన్నాయి. వీటికి “హనువులు? 
అనే నామాంతరం కూడా ఉంది. ఇవి వీరచోడవ్వ చరి త్రలోను, కపోత వాక్యంలోను, 


భీమసేన విజయంలోను ఉన్నాయి. (య, వా, చ, 809) 
అన్ఫంభట్టు 
కాలం : (క్రీ, శ. 17వ శతాబ్దం. ఉత్తరభాగం. 


స్థలం ఏ గరికపాడు (నై జాం మండలం). 
రచనలు : 1. తర్క. సం|గహము 2. తర్క సం|గహదీపిక 3. సుబోరినీ 
సుధాసారము ((రాజకోజ్జీవినిమీమాంస్స 4. మితాక్షర (|బహ్మసూత వ్యాఖ్యానం) 
ర్‌, అష్టాధ్యాయిటీక (వ్యాకరణం) 6, కై యట (దీప వ్యాఖ్యానము (ఉదో్యతనముు 
1 సిద్దాం జనము (జయదేవతత్వ చింతామణి టీక) ర. న్యాయ పరిశిష్ట [ప్రకాశనము 
(ఉదయన  (గ్రంథవ్యాఖ్య) 0. తత్వబోధినీ టీక (వేదాంతిము) 10. మితాక్షరి (కాళికా 
_గంథవ్యాఖ్య). 
సంస్క తాం|ధాలలో పండితుడు. గొస్ప తార్కికుడు, అదై పత విద్యాచార్య 
 తిరుమలుని కుమారుడు. కొండవీడులో పర్మడెండు సంవత్సరాలు న్యాయవిద్య నేర్చు 
కొని, స్వస్థలంలో స్యాయ విద్యాశాలను ఏర్పాటు చేశాడు. కాశీకి వెళ్ళినంత మా|తాన 
_ ద్విజుడు అన్నంభట్టు కాలేడుఅని లోకంలోనానుడి ఉంది (కొశిగమన మా|శతేణ నాన్నం 
భట్టాయతే ద్విజః). అన్నంభట్టు కాశీకిపోయి అక్కడి. పండితులనుంచి [ప్రశంసలు 
పొందాడు. ఇతని రచనలు పండిత లోకంలో వ్యాప్తి పొందాయి, 
Fm | (తె. వి. స, 4) 
అన్నంరాజువారు | 
మనిషి 'పరుళో ఉన్న ఇంటిపేరు. తెలుగుదేశంలో ఈఇంటిపేరు వారున్నారు. 
(భారతి, మా. 40.220) 
అన్న దేవర పేట 
అన్నదేవర పేట, (పకి లంక మొ॥ వి “పె డావారి” ఎ'సైటులు, 
పిఠాపురం సంస్థానాధిపతులై.న రాజా వేంకట నీలా|దినా యుడు (1708-1828) 
ఈ రెండు ఎస్రేటులను ఇనుగంటి చినచిన్నారాయని కుమారుడు, తన బావమరిది అయిన 


'- ఇనుగంటి పాపారాయనిపేర ఖరీదుచేసి ఇచ్చారు. తరువాత కాలంలో “పెడావారు” ఈ 
క వసైట్టను వికయంలో కొన్నారు. ఇవికాక అరెంపూడి ముఠా, జగన్నాథపురం 'మొఖాసా 


(పాచిన సాహిత కము 20 


(గ్రామంలో కొంత, కోటపాడు శివారులోని రామేశం “పేట. గొలుగొండ తాలూకాలోని 
పెద్దిపాలెం, క్రైలాసపట్నం మొ॥ ఈ ఎస్టేటు దారులకు చెందినవే. 
పిఠాపురం నివాసి “పెడా సర్వయ్య” ఈ ఎసేటుదారులకు మూల పురుషుడు, 
ఏలూరు మోతేవారు, గూటాల మన్యంవారు మొ॥ జమీందారులు ఈ పె వారికి వియ్యంకులు. 
వీరేశలింగంగారి సంఘ సంస్క రణోద్యమానికి వీరు చేదోడుగా ఉన్నారు. 
కానీ, కోటిపల్లి, దాక్షారామం, భ్యదాచలం, మొ క్షేతాలలో అనేక స్మ్యతాలు, కాకినాడలో 
అనేక దేవాలయాలు, చేద పాఠశాల, ఆయుర్వేద వైద్యశాల మొ॥ వీరి వితరణ గుణా 
నికి నిదర్శనాలు. 
రాజావారి కళాళాల, వైద్య కకాళాల, స్త్రీల కళాళాల, రానుడం|ద్రాపురం కళా 
శాల పెడావారి నదాన్య్మతకు చిహ్నాలు. 
బులుసు పకోళ వేదా, పుల్ల దక్షిణామూర్తి, పరవస్తు రంగాచార్యులు, 
భాగవతుల హరిశాస్ర్రి, కస్పగంతుల రామశాస్త్రి, కాళ్ళకూరి నారాయణరావు, కాశీభట్ల 
[దిహ్మయఃశా స్త్ర, ఓనుగం౦టి సోమ శేఖరకవి, సు[బహ్మణ్యశౌ స్త్రి, వెంకటనారాయణ పారి, 
అయ్యగారి బాపిరాజు శర్మ, మొ॥ వారు పై డావారీ సన్మానాలు పొందిన [పముఖులలో 
కొందరు. 
పైవారిలో కస్పగంతుల రామశాస్త్రి సంస్కృత భీమ ఖండాన్ని ఈ పై డావారి 
ఆ(శ్రయంలోనే పరిశోధించి, పరిష్కరించి వెలుగులోకి తెచ్చాడు. ఓరుగంటి సోమశేఖర 
కవి పలు జమీందారీలలో సన్మానింపబడినవాడు. అతని “ (పభావతీ పరిణయము ౫ 
“రాష బహద్దుర్‌ పెడా వేంకట చలపతికి” అంకితమచ్చాడు. ఇతనివి ఇంకా అనేక 
(గంథాలున్నాయి. “అయ్యగారి వాపిరాజు” (వాసిన “కన్యక” అనే అయిదంకాల 
రూపకం, శః [ప్రభువే అంకితం ఇన్వబడింది. “కాశీభట్ల సుబ్బయ్యగారి” “| శావణ 
విజయము” ప్రైడా రామకృష్ణయ్యగాలికి అంకితం. 
కపిలేశ్వరపురం హిందూ ధర్మశాస్త్ర (గంథనిలయానికి పైడా జమీందారులు 
పోషకులు. (ఆం. సం. సా_ $20, 521, 522) 
అన్న పూర్ణా పరిణయము 
కర్త : శివాజీ (చూ) 
రెండంకాల నాటకం. తంజాపూరిలోని దైవం కొంకణేశ్వరునకు సంబంధించిన 
కథ. అతడు అన్నపూర్ణా దేవివి వివాహమాడటం ఇందులో వర్ణింపబడింది. 
నాటక రచన సంస్కృత నాటక పద్ధతిలో సాగింది. నాంది, | పస్తావన, 
సూ(తధార, పారి, పార్శ్వక | పసంగం, నాటకాంతంలో ఆశీర్వాదం ఉన్నాయి. - అంక 
విభజన కనిపిస్తున్నది. 
ఓక |వాత|[పతిలో ఈ నాటకంలో ఆనాడు ఎవరు ఏయే పాతలు వేశారో ఆ 
వివరణ ఉంది. నాటకంలోని పా|తలు, పాత్రధారుల పట్టికనుకూ డా (గ్రంథస్థం 
చేయడం విశేషం, 


28 తెలుగు సాహిత్య కోశము 


అమృతకవి తులసి రంగయ్య ఈ నాటకం (సతి నగరి నాటకళశాలకు రాయించి 


ఇచ్చాడట. (ద, దే, వా- 2805) 
అన్న పూర్ణాషకము 
కర్త : అక్షింతల సింగరళాన్త. (చూ) 
వినరాలు తెలియవు, (ఆం. సం. సా 
అన్నమరాజు 


కొలం ఈ డీ. శ, 18 శతా ట్రీ. 
ఇతని మీద చాటు పద్యాలున్నాయి, ఈయన విజయనగరం సమీపంలోని 
భూపాలరేగ గ్రామాన్ని గుత్తకు దీసుకొని, చెరువు బిగగట్టించి మాన్యానికి నీరురాకుండా, 
చెరువులోనుంచి మురుగునీరు పోనీయకుండా చేసి, చిక్కులు పెడితే, ఆ సందర్భాల్లో 
అడిదం సూరకవి చాలా సద్యాలు చెప్పాడు. (చా. ప.ర్భ 
అన్నమాచార్య చరిత 
రచనాకాలం : 1680.60 నడుమ. 
కర్త : తాళ్ళపాక చిన్నన్న. 
ద్విపద కావ్యం. చరిత |పాముఖ్యం ఉన్న రచన, (తె. వి. స_క) 
అన్నయ _పెగ్గడ 
కాలం : డీ. శ, 1149, 
చూ ' గుండిమెడ అన్నమంతి. (శాసన రచయిత, శాసన |పదాత) 
(కె, క.చ_ 180) 


అన్నయ్య_పెగ్గడ దక్షారామ శాసనము (నం) 
కాలం Er శ. 1149. 
స్థలం : దక్షారాను భీమేశ్వరాలయం, 
శాసన ప్రదాత, రచయిత ; అన్నయ (పెగడ (గుండిమెడ అన్నమం తి). 

శాసన విషయం ; ఈశాసన రచయిత కమ్మనాటి (తిభువనన మల్లదేవరాజ 
చోడునికి _సిగ్గడ, ఈశాసనం |పకారం ఈతని పూర్వీకులు వంగిపురం ఆ|గహారంలో 
ఉండేవారు.  తెలుగుదేశంలోని చాలా క్షేతాలలో ఈశాసనక ర్హ అయాదేవతలను | పతి 


మ 


షించినటు తెలుసు౦ది. (తె. క్ర, చ_196) 
అల య చీ 
అన్నకౌశ్ర్రి 
కాలం 17S శతా బ్ర౦, 


రచనలు : తెలియ రాలేదు. 


ఇతడు విజయనగర రాజైన వెంకటపతి రాయల సభలో, . గామదేవి కవిని 
జయించి బంగరు స ఫకివి, “సరాకరము” అనే (గ్రామాన్ని బహుమానంగా పొందా డట, 


[ప్రాచీన సాహిత్యము 27 


ఈతని కొడుకులు ముగ్గురూ గొప్ప పండితులు, 1. విశ్వనాథుడు. (సిద్ధాంత 
సిద్ధాంజనం మీద వ్యాఖ్యానం రాశాడు. 2. పెరియస్పకవి. (శహాజీ రాజపురాగ్రహా 
ర్మగహీత). శి. వైనతేయ సూరి, (ద, దే. వా. 118) 
అన్న సము దము చిన వీరయ్య 
కాలం ; 17, [8వ శతాబ్దాల మధ్య కాలం. 
స్టలం ; నైజాం మండలం, 
రచన ; సంస్కృత (గంథం, బేతాళ చరి|తమ్‌ కావచ్చును, 
ఇతని (గంథాన్ననుసరించి బంగారు రంగప్ప తెలుగులో, బేతాళ చర్మితమనే 
ద్విపద కావ్యాన్ని |వాశాడు. ఇది రేచర్హ గోగతజుడై న బేతాళ నాయకుని చరిత్రను 
తెలిపే రచన. (క. స_ 118) 
అన్యాపదేశ కావ్యము 
నీతి కావ్య |శేణికి చెందిన కావ్యాలే అన్యాప దేశాలు. దీనిలో నీతి వైరాగ్య 
బోధ ఉంటుంది; కాని విధానం మా[శం వేరుగా ఉంటుంది. ఇవి నీతిని సూటిగా 
టోధింపక, అన్యాపదేశంగా బోధిసాయి. అ|పస్తుత విషయ వర్హనమో, విషయ 


గర్హణ మో ఇందులో అంతర్గత మై ఉండి నీతి భాసి స్తుంది, (తె. వి. స_6) 
అన్యాపదశ శతకము (సం) 
కర్త ; నీలకంఠ దీక్షితులు (శె. వి. సి) 


అపరోక్షానుభూతి (సం) 
కర్ర - విద్యారణ్యుడు. 
ఇది సంస్కృత వేదాంత (గంథం, (తె. వి. స-() 
అప్పకవియము 
నామాంతరం ; అం|ధశ ద్ద చింతామణి. 
రచనాకాలం ; 1656 (ప్రాంతం. 
కర్త ; కాకునూరి అప్పకవి. 
తెలుగులో పరమ (ప్రామాణికమైన లక్షణ గంథం. నన్నయ్య ఆంధశ బి 
చింతామణికి ఇది పద్యరూపమైన వ్యాఖ్య. దీనికి “ఆం|ధశ ద్ద చింతామణి” అని అప్ప 
కవి పేరు పెట్టినా “అప్ప కవీయం” అనేపేరే దీనికి సుప్రసిద్ధం అయింది. 
అస్పకవి తనకు శాలివాహనశకం 1578 మన్మథ నామసంవత్ప్సరం [| శానణ 
బహుళ అష్టమినాడు (క్రీ. శ 1858 ఆగమ కివతేదీ) కలలో దేవుడు కనిపించి నన్నయ 
వ్యాకరణాన్ని తెనిగించమని ఆదేశించినట్లు చెప్పుకున్నాడు. 
మొదటి అశ్వాసంలో కావ్య స్వరూపాదులు, భాషాష్టక వివరణం, తత్స 
మాదుల నిరూపణ, రెండో ఆశ్వాసంలో వర్ణాలకు సంబంధించిన అంశాలు, రేఫ, అకార 
నిర్ణయం, వీజాక్షరాదులు, అక్షర శుభాశుభఫలాలు, మూడో ఆశ్వాసంలో యతి పాస 
భేదాలు, నాలుగో ఆశ్వాసంలో గణాడి విషయం, ష్మ్యట్పత్యయాలు, 26 ఛందాలకు 


28 తెలుగు సాహిత్య కోశము 


చెందిన కొన్నికొన్ని వృతాలు, ఉద్ధుర మాలాసృ త్తాలు, అర్ధసమ విషమ వృత్తాలు, 
జొత్యుపజాతులు, చాటు కావ్య స్వరూపాలు, ఉదాహరణ కాన్యలక్షణం, లక్ష్యం, 
చిత, బంధ, గర్భ కవితారీతులు, ఐదో ఆశ్వాసంలో సంధి విషయాలు ఉన్నాయి. 
వ్యాకరణ |గంథవ్యాఖ్యగా అస్పకవీయం ఉ ద్ధిష్టమెనా సంధుల వరకే ఇందులో 
దొరుకుతున్నాయి. (అస్పకవి |పణాళిక [ప్రకారం ఇది ఎనిమిది ఆశ్వాసాలు. కాని 
మనకు ఇస్ఫ్సుడిది ఐదు ఆశ్వాసాలు మాత్రమే లభ్యం. మిగిలిన మూడాశ్వాసాలూ అస 
కవి వాశాడో లేదో తెలీదు.) 
వ్యాకరణ విషయికంగా ఇది అసమ్మగం. కాని ఛందో విషయికంగా సమ్మగం. 
(ఛం. ప, కో) 
అస్పగింత పాటలు 
ఈ పాటలు ఒక [పత్యేర రచనా [ప్రక్రియ కలవి కావు. కల్యాణ కథలలో 
తల్లిదం డులు వియ్యాల వారికి తమ కన్యలను అప్పగించే సందర్భాలను పురస్కరించుకొని 
పుట్టినవీ పాటలు. ఇవి జానకీ పరిణయమనే యక్షగానంలో పయుకృం, తెలుగు 
నాట జానపదులలో ఈ పాటలు |పచురంగా ఉన్నాయి. (య. వా. చ_ 810) 
అప్ప దీకీతుడు 
కాలం : 17వ శతాబ్దం, 
ఆస్థానం * తంజావూరును పాలించిన శహాబీ ఆస్థానం (1884_ 1712). 
స్థలం: గౌరమాయూరం (చోళ దేశం). 
రచనలు : 1. ఆచార సవనీతమ్‌ (సం) 2, మదనభూషణ భాణము (సం) $ గౌరీ 
మాయూర చ౦పజృవు (సం). 
ఇతడు ఆనందరాయ మఖి అశితుడు. రాజు కోరికను అనుసరించి ధర్మశాస్త్ర 
సార |పాయమైన ఆచార నవసీతాన్ని రచించాడట. ఇందులో మానవ జీవితంలోని [పధాన 
ఘట్టా లలో చేయవలసిన కర్మలన్నీ (అంత్య (క్రియలు, [శ్రాద్ధ కర్మలు, మొ వి కూడా) 
చెప్పదిడ్డాయి. ఈ |గంథాన్ని అప్పదీక్షితులు శహాజీమం|త్రి అయిన ఆనందరాయ మభి 
పేర పెట్టాడట. ఇందులో ఆనందరాయడి తండి |త్యంబకరాయ మఖి |క్రీ. శ. 1808 
ప్రాంతంలో శహాజీ తోడ్పాటుతో నిర్వహించిన ఒక యజ్ఞం (పసక్రి ఉంది, 
ఇతని రచనలన్నీ సంస్కృతాలే. (ద దె వొ 
అప్పన మంతి 
కాలం : కీ. శ. 1947 కు పూర్వం. 
రచన : చారుచర్య. 
చాలా చిన్న (గంథం, 76 పద్యాలు మాతమే వున్నాయి. ఇతడు కాకతి 
(పతాపరు[ దువి కొలంలోనో అంతకు పూర్వమో ఉండి ఉంటాడు. 
ఉభయ భాషా కవిత్వ విశారదుడు. ఈతడూ అఆం|ధభోజుడు ఒకరేనన్న 
నాదం ఉండి, (ఆడ[ద_2) 


[పాచీన పాహిత్యము 29 


అప్పన' సుకవి 
కాలం ; 17న శతాబం కావచ్చు. 
0 
రచన  ; వరదరాజ మంజరి. (ద్విపద) 
(కలియుగ మంజరి) 
కవినిగూర్చిన వివరాలు తెలియలేదు. ఇతడు తాతాచార్యులను పేర్కొన్నాడు. 
కౌ వ్యేతివృ త్తం కంచిలోని వరదరాజ స్వామి ఉత్సవాలకు సంబంధించినది. ఈ తాతా 
చార్యులు 17 వ శతాబ్దంవాడై ఉంటాడని పండితులు ఊపొస్తున్నారు. రచన రమణీ 


యంగా ఉంది (ద్వి. సా, చ_ 278) 
అప్పయార్వ్యుడు | 
కాలం ; డీ. శ, 1201. 1323 ప్రాంతం, 
స్తలం : ఓరుగల్లు. 


రచన ; జినేం[ద కళ్యాణాభ్యుదవయమ్‌. సంస్కృత కావ్యం. దీనికి “అర్హత 
(వతిష్ట' అనే నామాంతరముంది. 
ఇతడు కొకతి (పతాపరు[దువి ఆస్టానులోని జైనకవి. (పా.ద, దే. చి 
అప్పయ్య దీకీతులు 
కాలం ; (కీ. శ. 15881814 |పాంతం, 
స్టలం ; కాంచీపుర | పాంతం. అదెహోల |గామం. 
న ne ; అపదీక్షితులు, అప్పయదీక్షి తులు 
రచనలు ; 1. పరిమళము_ వ్యాఖ్య 2. సిద్ధాంత లేశము 0. మయూథాన్య్మ 
గిం మడ్‌ పతం|త ముఖ మర్గనము 9 మధ్వ విధ్యంసనదు 6, యాదవాభ్యుదయ వ్యాఖ్య 
7. హరివంశ సారచరితకు సర్వంకష వ్యాఖ్య 68. రామాయణ సార స్తవము 9. భారత 
తాత్సర్య సం|గహము. 10. దశకుమార చరిత సంక్షేసము 11. ఆమరటీక 12. వృత్తి 
వార్తికము 18. కువలయానందము 14, చిత్రమీమాంస 15, లక్షణరత్నావ?. 
ఈయన విఖ్యాత దాక్షిణాత్య' విద్వాంసుడు. చంవగిరి నేలిన వేంకటపతి 


రాయల గెరవాచరాలకు సా్యతుడు. అద వక మతాభిమాని. ఈయనను అద్వైత విద్యా 
చార్యుడని, అపర శంకరావతారమని కూడా పిలిచేవారట. 


ఈయన రచనలు 104 ఉన్నవి. సెక్కు శతకాలు, సో తాలు రచించాడు, 
అనేక రాజాస్థానాలలో గర వింపబడ్డాడు. సర్వశాస్త్ర పండితుడు. (పతి శాస్త్రంతోను 
ఒక గంథం |వాకౌడట. జ్యోతిషోమాది యాగాలు చేశాడు. 

చినతిమ్మనాయకుడీతని పథమ పోషకుడు. తంజావూరును పాలించిన చెవ్వస్ప 
నాయకుడు ఇతన్ని సన్యావించాడట. తంజావూతు మంతి, దంజనాయకుడూ అయిన 
గోవింద దీక్షితుడు ఆప్పయ్య నాయకుని మితుడట, 

ఈయన (గంథాలు చాలా (పామాణిక మైనవని పండితాభి పాయం. ఈయన 
శినభక్తుడయినా విష్నుద్వేషిమైన వీరశై వుడు కాడు. శతాధిక |గంథక ర్త ఆయినా 


80 తెలుగు సాహిత్య కోశము 


కొన్ని గంథాలు నూ|తమే లభించాయి. ఈయన “చి త్తమీమాంస” అనే అలంకార 
గంథ సిద్దాంతాలను జగన్నాథ పండితరాయలు ఖండించి, అనేక రకాలుగా వ్యకి 
@ 


షణ చేశాడు. (తె. వి. స _ 6_221) (తం. ఆ. నా. 184) 
అప్పల నరసింహక వి 
నామాంతరం : వేంకటనరసింహకవి (శ. సా. వి _ 886) 


అప్పారాయ యశశ్చందోదయమ్‌ [సం] 
కర్త : ఆనివిళ్ళ వెంకటశాస్త్రి, : 
సంస్క తంలో రచింపబడిన అలంకార్‌ శాస్త్ర (గంథం. దీనిలోని ఉదా 
హరణ.లు నూజివీడు జమీందారయిన మేకా వేంకట నరసింహ అప్పారావు స్తుతిపరాలు. 


(తె. వి స_ 4 
అప్పారావు మొదలి. మాత్తురి 
కాలం క పందొమ్మిదవ శతౌన్దీ పూర్వార్ణం 
స్టలం ; కోటగిరి 
రచన ; మాతృుశతకము 
గురువు : మరింగంటి రంగార్యుడు. 
ఇతడు (దావిడుడై నా తెలుగు భాషపై అభిమానం కలవాడు. (శ. సా. వి.) 
అప్పాకశా స్రీ 
నామాంతరం : పూర్ణ (బహ్మానంద యోగి 
కాలం. : (డీ. శ. 1684_1712 నడుమ తంజావూరును పాలించిన శహాజీ కాలం. 
స్థలం * కం౦దార మానిక్కం. 
రచనలు : 1. [పాయళ్చిత్త దీపికా. (సం) 2. ఉపా[గంథ దీప? (సం) 
గురువు : పర్మబహ్మానంద యోగి. 


అది పత వేదాంతి. శహాజీ ఇతన్నీ ఇతని గురువునీ చాలా మన్నించె వాడట. 
(M. Rs Tis Py 94) 
అభిజ్ఞాన శాకుంతలము 


రచనాకాలం ; 19 వ శతాబ్దం, 


కర్త ; చదలువాడ సీతారామశాస్త్రి. 
వచన నాటకం. 
అభినయ దర్పణము 
కర్త. ఏ కవిగిరి వేంకటగిరి. 


అంకితము : ఖండోజీ రాయనిక్షి 


పద్యకావ్యం. మూడు అనువబింబాలు (భాగాలున్నాయి. 
“మూలం ౫ సంస్కృతంలో నందికేశ్వరుడు రచించిన అభినయదర్పణం, 


(పాచీన సాహిత్యము న. 81 


ఇందులో నాట్యశాస్తాినికి సంబంధించిన అభినయ విషయాలు ఉన్నాయి. 
కృతిపతి తంజావూరు పాలకుడైన శహాజీ బంధువట. 
లిం మగుంట మాతృభూతకవి కూడా దీన్ని సంస్కృతం నుండి అనువదిం 
చాడు. అది ముదికం. (ద. దే. వా, 227) 
అధినవ కర్పామృతము (నం) 
కర్త ; చూ, తిరుమల బుక్కపట్టణం (ఇమ్మడి) అణ్జయ దీక్షితులు. 
సంస్కృత రచన, సురపురం సంస్థానాధీశ్వరుల సమాదరణలో వెలసిన 
[గంథ పరంపరలో ఇది ఒకటి. (ఆం. సం. సా_5,8) 
అభినవ కాదంబరి (సం) 
నామాంతరం ; |తిమూరర్తి ల్యాణము. 
క్‌ ; అహోబల నరసింహసూరి. 
సంస్కృత గద్యకావ్యం. (తె, వి, స_4_718) 
అధినవ భారతము 
కర్త ; చూ. మతుకుమ ల్లి మాధవకవి. 
వివరాలు తెలియవు, (ఆం, సం, సా_195, 391) 
అధినవ భోజులు 
సాహితీ |పియులై, సాహిత్య పోషకులై న రాజులను భోజ మహారాజుతో 
పోల్చి చెప్పడం కవుల అలవాటు. అట్టి వారిని ఆం[ధభోజుడనీ, అభినవ భోజుడనీ 
బిరుదనామాలతో వ్యవహరించడం కూడా [ప్రచారంలో ఉంది. 
తంజావూరును పాలించిన రఘునాథ నాయకుడు (1800.81) అభినవ భోజ 
రాజుగా తన ఆస్టానులోని పండితులచేత పళంసింస బడ్డాడు. 
అధినవ రామాభ్యుదయమ్‌ (సం) 
కొవయి!తి : అభిరామ కామాక్షి. 
ఇది 24 ఆశ్వాసాల కావ్యం. (తె.వి స_ 6) 
అధినవ స్యంగార మంజరి 
కర్త ఏ; తిరుమల బుక్కపట్టణం బుచ్చి వేంకటాచార్యులు. (చూ) 
ఇది రూపక భేదాల్లో ఒకశైన భాణం. (ఆం,సం.సాం) 
అఖినవాం ధ నిఘంటువు (అలభ్యం) 
కవి ; గణసవరపు వేంకటకవి 
అకారాది (క్రమంలో ఒక దేశీయ నిఘంటుపును వేంకటకవి రచించినట్లు 
జయంతి రామయ్య పంతులు గారు చెప్పారు. ఇది అదే కావచ్చు. (ఆరు[ద 11-168) 
అభిమన్యు కల్యాణము 
రచనా కాలం ; 1800 |పాంతం, 
కర 5; శేషము చెన్నుభట్టారకుడు. 


82 తెలుగు సాహిత్య కోశము 


అంకితం ; శ్రీరామునికి, 
అయిదాశ్వాసాల ద్విపద కావ్యం. రచన శృంగార రస బంధురంగా ఉంది. 
శశిరఖ అభిమన్యుల వివాహాన్ని కవి నూళన రీతిలో చెప్పాడు. ఈ కథ భారతంలో 
సూచన మా(త్రంగానే ఉంది. దీని (పతి వెంకటేశ్వర (పాచ్య సరిళోధనా సంస్థలో ఉంది, 
(ద్వి. సా, చ, 379) 
అభిమన్యు పరిణయము 

కర్త వ. శ్రిపతి 

రచనాకొలం ; 1700 ప్రాంతం 
ఐదాశ్వాసాల పద్యకావ్యం. శేషము చెన్ను భట్టారకుని ద్విపద ee 
_ అనుసరించి కవి ఈ కావ్యాన్ని రచించాడు. దీని ని | పతి ల (పాచ్య లిఫిత- పుస్తక 


భాఎడాగారంలో ఉంది. రచన అంత పశ స్తం కాదట. (ద్వి. సొ చః 530) 
అభిమన్యు విలాసము 
కర్త ; చ్మితకవి వేంకటరమణ (ఆరు ద-8) 
అభిరామ కామా 
కాలం ; కీ. శ, 18 శతాబ్ది పూర్వార్థం. 
రచన ; అభినవ రామాభ్యుదయమ్‌ (సం) 
కవయిత్రి తండి సభాపతి, మొదటి అరుణ గిరినాథుని మేనమామ. 
(తె, వి, స_6) 
అఖఫిరామ వానుచేవము (అలభ్యం) 
కవి ; యడవలి వెంకటయ్య (చూ) 
(aa) 
సద్య కావ్యం. (ఆరు ద-12.84) 


నామాంతరం ; డిండనుభట్టు. l. (చూ) 


వెయాకరణులు. [శవణిం్యదియ గోచరమయ్యే వ ర్హవద వాక్యాలేకొక, దానిచే 
అభివ్య క్రమయ్యే బుద్దినిష్టమైన శ ఖ్రము నిత్యము. అఖండము, అవికారము, అచలము; 
అనశ్వరమునై నదని స స 
అధిషి క్త రాఘనము 
కొలం ; 16వ శతాబ్ది పూర్వార్థం, 
కర్త 5 నడిమింటి వెంకటపతి. 
అంకితం ; మట్ల వెంకట రామరాజుక్తు. 
భోజ చంపువుకు ఆనువాదం. (పొడ మన రచన. కొన్యంలో భ ధోజుని [ప్రశంస 
ఉంది. 


పొచిన సాహిత్యము 88 


కృతిపతి, సిద్ధవటం పాలకులైన నుట్రవారి వంశీయుడు, 1780లో ఆసీమను 
పాలించిన అప్పయ్యరాజు (తిరు వేంగళరాజు) క్రు పినత౦ (డి అట, (ఆరుద 12.71) 
అభ్యుదయ రచనలు 
అభ్యుదయము అనే పేరుతో ఉన్న రచనలు. సంస్కృతంలో వేదాంత దేశ 
కుల వారి యాదవాభ్యుదయం ఇలాంటి రచనలకు మార్గదర్శక మెంది. 
వీనిలో [పత్యేక వ్య కుల జీవితచరి[త ముఖ్యవిషయంగా ఉంటుంది. ఇవి 
పద్యరూపంలో ఉన్న జీవితచరి తలని చెప్పవచ్చు. తెలుగులో అచ్యుతాభ్యుదయము, 
రఘునాధాభ్యుదయము, రఘునాధ నాయకాభ్యుదయము, విజయరాఘవనాయక్షాభ్యు 
దయము ఇలాంటి రచనలు, 
అమరకోశవ్యాఖ్య (సం) 
కర ; చూ బొమ్మకంటి అప్పయాచార్యుడు. 
సంస్కృతంలో అమరసింహుడు (వ్రాసిన అమర కోశానికి వ్యాఖ్యయిది. 
(తె. వి, స _ 4) 
అమరచింత 
ఇది మహబూబ్‌నగర్‌ మండలంలోని ఒక సంస్థానం. కాకతీయుల కాలంలో 
గోనబుద్ధారెడ్డి అధీనంలో ఉన్న '“'వర్ధ్థమానపురం” (ప్రాంతాన్ని పాకనాటి గోపాల్‌రెడ్డి 
బుద్దారెడ్డి నుండి పొందాడు. ఇది క్రీ. శ 1292 ప్రాంతలో జరిగింది, ఆ తరువాత 
గోపాలరెడ్డి రెండవ కొడుకు చినగోపి రెడ్డికి “అయిదు మహళ్ళనాడ గౌడరికం” వచ్చింది, 
అందులో అమరచింత ఒకటి. ఇదే సంస్థానానికి ముఖ్యమై కాల|కమ]లో “ఆత్మకూరు” 
అనే పేర ప్రసిద్ధి చెందింది (చూ. ఆక్క సామ), (క). ను. సా 
అమరచింత రామచం[ దక వి 
కాలం : (క్రీ. శ. 19వ శతాబ్దం. 
స్థలం * అమరావతి. 
రచనలు : తెలియరాలేదు. 
(కీ. శ, 10వ శతాట్దం మధ్యకాలంలో వనపర్తి సంస్థానాన్ని పాలించిన రాజా 
(పథమ రామేశ్వర రాయలకు సమ కాలీకుడనసి మాతం తెలియవస్తుంది. అతనిచేత సన్మా 
సిర బడ్డాడు. (ఆం. సం, సా 
అమర టీక (సం) 
కర్త : అప్పయ్య దీక్షితులు. 
ఇది అమరుక కావ్యానికి టీక కావచ్చు. రచన (పొఢంగా కాక సర్వ సాధార 
ణంగా ఉంటుంది. (తె. వి. స_8) 


అమర నిఘంటు టీక 
కర్త 4 నాగ దేవభట్టు. 


రి తెలుగు సాహిత్య కోళము 


సంస్కృతంలోని అమరుక కొవ్యానికి తెలుగు టీక, 

ఈ కృతిలో అతి [ప్రాచీనమైన తెలుగు నుడికారం చక్కగా ఉన్నదట. 
కృతికర్త |వశంస [కీడా భిరామంలోను మల్లినాథ సూరి రచించిన “వై శ్యవంశ సుధా 
ర్హ వము” లోనూ ఉంది. 


అమర పదకల్చ (దుమము 
కొలం డీ. శ, 19 వ శతాబ్ది, 
కర్త : ఫక్కి వేంకట నరసయ్య. 
ఇతని రచనలలో అమర కఠల్చ[దుము బదులుగా ఆనంద కల్చ[| దును కావ్యాన్ని 
కొందరు పేర్కొన్నారు. ఈ రెండూ ఒకచే కావచ్చు. లేదా అమరపద కల్చదువం 
నిఘంటువు కొవచ్చును. వివరాలు తెలియరాలేదు. (క, స_ 241) 


అమర సింహుడు 
కాలం : 18వ శతాబ్ద ౦. 
స్థలం , తంజావూరు. 
సాహిత్య పియుడు, కృతిపతి. తంజావూరును ((1/08.88) పాలించాడు, 
[పతావసింహుని కుమారుడు. _ తల్లి యమునాంబిక. మాతృభూత కవి “పారఠిజాతా 
పహరణ నాటకాన్ని” ఈ రాజుకు అంకితం చేశాడు. తాయిమాన్‌ కోయిల్‌ లోని మాతృ 
భూతేశ్వరుని దేవి సుగంధి కురతలాంబ ఇతనికి స్వప్నంలో దర్శనమిచ్చి తన భక్తుడెన 
మాతృ భూతకవిని ఆనరించమని చెప్పిందట (ద. స వో 272) 
అమరావతి 
రాజా వాసిరెడ్డి వెంకటాది నాయని కాలంతో ఈ సంస్థానం మిక్కిలి 
(ప్రసిద్ధి గాంచింది, 
ఇది [కీ శ. 17 వ శతాబ్ది చివరికాలంలో మాగల్లుసీమకో ఆరంభమై జ్ఞాతుల 
రాజ్యాలై న రాఘనప్పరం, చింతలపాడు మొ॥ జమీలు కలుపుకొని విస్తరించింది. వాసి 
రెడ్డి సవాశివయ్య ఈ వంశానికి మూలపురుషుడు ఈ సంస్థానంలో సాహిత్య పోషణ 
కూడా బాగా జరిగింది పాపయారాధ్యులు, అమరవాది రామకవి, దివి రమణ కషి మొ॥ 
పెక్కురు కవులను ఈ (పభువులు పోషించారు. అ తరువాత రఘునాధబాబు కాలం 
వరకు ఈ సంస్థానం ఉచ్చదళలో ఉన్నది, (ఆం. సం. సా) 
అమరుక కావ్యము (అలభ్యం) 
కర్త: కానుకొలను అన్నమరాజు. 
సంస్కృత కావ్యానికి ఆం|ధ్రీకరణం, |పబంధరత్నాకరంలో ఈ కాన్య 
ప్రశంస ఉన్నది. దీఎలోని రెడు పద్యాలు మాతం లభించాయి. సంస్కృతంలో 
ఈ ఆమరుక కావ్యాన్ని అమరుకుడే |వాశాడని, శంకరాచార్యులవారే |వాశారనీ పండితుల 
మధ్య భేదాభి పాయముంది. అన్నమరాజు తరవాత చాలామంది కవులు దీనిని తెని, 
గించారు, _ (అరు ద_8-98) 


(పాచీన సాహిత్యము 8b 


అమరుక కావ్య టీక 
నామాంతరం : శృంగారామరుక కావ్యము. 
రచనాకాలం : 1660 |పాంతం. 
కర్త : తాళ్ళపాక తిరువేంగళాచార్యులు. 

(ప్రత్యేకత “ సంస్కృ్బూతామరుక కావ్యానికి చక్కని అనువాదం. ఇందులోని 
వివరణ రూప పరిచయ వాక్యాలు శిష్టవ్యావ హారికంలో ఉన్నాయి. అమరుకొనికి ఇదే 
మొదటి అనువాదం .కొవచ్చును. (తె. వి, స_ 4) 

అమరుక శతకము (అలభ్యం) 
కర్త ఏ, చూ. కానుకొలను అన్నమరాజు. 

సంకలన |గంథమైన “ఉదాహరణ పద్యములు” లో దీనిలోని పద్యాలు 

ఉదాహృతం, 
అమ రేశ్వరస్వామి బాలచాముండి అమ్మవారి ఏకాంత సేవ 
కర్త క అక్కెన పగడ హరిదాను. 

(పదర్శనకు అనువైన యక్షగాన నాటకం. (య. వా, చ.) 

అమాత్య మల్ల ని శాసనము 
కాలం : డీ. శ, 1149. 
శాసన |పదాత : అమాత్య మల్ల డు. 

శాసన విషయం : శాసనపదాత అమాత్య మల్లిడు భీ మేశ్వరునికి అఖండ 
దీపం నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తుంది. దీఏలో అసమ్మగంగా ఒక కంద పద్య 


ముంది, (తె. క. చ- 248) 
అమీన్‌ ఖాన్‌ (అమీన్‌ భానుడు [౨ 
కాలం : కీ. శ. 18 శతాబ్ది పూర్వార్థం. 


సాహిత్య పోషకుడు. పొన్నికంటి తెలగన విరచిత మైన. తొలి అచ్చతెలుగు 
కావ్యం యయాతి చరితకు కృతిపతి. 
విశిష్టత : ఈయన గోలకొండ నవాబు ఇ్యబహీఎ కుతుబ్‌ ళాహికి సైన్యాధిపతి. 
ఇతనికి తెలుగు సాహిత్యముపే చాలా ఇష్టమట. అమీన్‌ భాన్‌, తెలగన్న ఈ కావ్యం 
(వాస్తున్నాడని తెలిసి, మరింగంటి అప్పన్నద్వారా కబురంపి తెలగన్నచేత కృతి వాయించి 
అంకితం పుచ్చుకొన్నాడు. ఈయన తెలగన్నకు చాలా బహుమానాలిచ్చాడట. ఒక 
శాసన పద్యాన్నిబిటి ఇతడు 1092 వరకు జీవించిఉన్నట్లు తెలుస్తున్నది, (ఆరు; ద-8-144)- 
అమృతనాథుడు 
కాలం : డీ. శ, 1168. 
రచనలు.: తెలియరాలేదు. 
ఈయన మైలమ భీముని మీద ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యాన్ని కాచన 
బిసవన అనే లాక్షణికుడు కవి సర్పగారుడం' లో ఉదాహరిందాడు, పై పద్యంలో 


ప్రి తెలుగు సాహిత్య కోశము 


[పస్తావితుడైన మైలమ భీమనను వేములవాడ భీమకవి నుతించాడు. ఈ అమృతనాథుడు 
జై నుడు కావచ్చునని పండితులు ఊహే స్తుళ్నారు. (తె. క, చ- 287) 
అమృతలహారి (సం) 
కర్త: చూ. జగన్నాథ పండితరాయలు (కీ శ. 1590-1685). 
ఇది [పశ సమైన స్తుతి కావ్యం, దీనికి యమునా స్తుతి అని నామాంతర 
ముంది: (తె. వి. స_6) 
అయితన (అదిత్యుడు) 
కాలం : కీ. శ 1125 |పాంతం., 
సలం : తెనాలి తాలుకొ ఈమని (గొమం. 
. శాసన రచయిత. 
ఈమని [గామ కరణం. ఇతడు ఘంటసాల కామక ఈనువి శాసనాన్ని 
రచించాడు. అయితన అనేది అదిత్య శద్ద భవం. - (తె. క్ర చ_190) 
అయితన ఏలూరు శాసనము 
కాలం : కీ శ, 1190. 
శాసన [ప్రదాత : అయితన. 
శాసన (పదేశం ; పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 
శాసన విషయం : అయితన కాటయ వరప్వుతుడని, ఏలూరులో వేంచేసిన 
సోమేశ్వర స్వామికి ఉభయ సంధ్యలలోను వెలిగించటానికి సంథ్యాదీపాలు నిలిపినట్లు 
ఈ శాసనం వల్ల తలుస్తుంది. ఈ శాసనం ఏలూరులోని మసీదు స్తంభం మీద చెక్కి 


ఉంది. దీనిలో ఒక కంద పద్యము (తె. క, చ_810 2) 
అయితము సెట్టి ఏలూరు శాసనము 
కాలం వ (కీ. శ, 1201. 
శాసన |ప్రదాత : ఆయితమ సెట్టి. 
(పస్తావిత స్ట సలం ఓ. “సరిసిపురర; 
శాసన (పదేశం పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరు మసీదు. 


శాసన విషయం : అయితమసెట్టి _పోలిసెట్టికి _. (పోలమకు పు తుడు. 
సరసిపురంలో వేంచేసియున్న (శ్రీకృష్ణునకు అఖండ దీపం నిలిపినట్లు శాసనంవల్లి' తెలు 
స్తుంది. దీనిలో ఒక చంపకమాల్క చివర గద్య ఉన్నాయి. (తె. కచ-814 2) 
అయితాంబ ఏలూరు శాసనము 
కాలం కీ శ. 1228, 
శాసనం చేయించినవారు : అయితాంది. 
శాసన [ప దేశం : పశ్చిమగోదావరి జిల్లా. ఏలూరు. 
శాసన విషయం : సరసీషరంలో వేంచేసియున్న సో మేశ్వరస్వామికి జ విస్తు 
వుకు ఈమె ఉభయ సంధ్యాదీపాలను నిలిపిందట, “గుడుపూండి' గోకర్ద దేవునికి త 


పాచీన సాహిత్యము 87 


తాంబ తల్లి మల్లాంబ చాల దాన ధర్మాలు చేసి గుడి కట్టించినట్లు ఈ శాసనంనల్ల తెలు 
౦ది, ఈ శాసనం ఏలూరు మసీదులో ఒక స్తంభం మీద చెకి.ఉంది దీనిలో 
సీస పద్యం, ఒక కంద పద్యం ఉన్నాయి, (తె, క. చ_920 a) 


“పురపుూ శం చివరలో ఉన్న గామనామంతోఉన్న ఇంటిపేరు. విజాపురపు 
వారు, అధరాపురపు వారు ఇలాంటి పే ర్లవారే, (భారతి_మా_45_228) 
అయ్యంకి దొలసర స్వతి 
చూ. తురగా రాజకవి_. అయ్యంకి బాలసరస్వతి. 
అయ్యంకి మ ల్లన 
నామాంతరం : మాదయ్యగారి మల్లన. (చూ 
తండి మాదయ్యపేర ఇతడు మాదయ్యగారి మనగా (పసిద్దుడయ్యాడు. 
అయ్యగారి 
గృహనామం. వీరు మొదట దెందులూరి వారు. దెందులూరి లింగయా 
రాధ్యుని (18వ శతాబ్దం) అందరూ, “అయ్యగారు” అని పిలవడంతో ఆ నామం అతని 
వంశీయులకు ఇంటిపేరుగా స్థిరపడినదట. (క. త_18_200) 
అయ్య దికీతులు 
నామాంతరం : రామభ్యద దీక్షి తుడు, 
అయ్యన భట్టు 
కాలం : కీ. శ. 980 ప్రాంతం, 
శాసన రచయిత. 
రెరడో యుద్ధమల్లు ని కుమారుడయిన విజయాదిత్య నామాంతరమున్న బాదప 
మహారాజు * ఆరుంబాత” గామంలో వేసిన తామ శాసనక ర్త ఇతడు. సంస్కృత శ్లోకాల 


నడుమ తెలుగు కంద పద్యాన్ని సంస్కృతంలోనే వాశాడు. (తె. క్ర, చ_97) 
అయ్యన్న 
కాలం : 17వ శతాబం. 
© 
సలం : చెంగల్చిటు జిలా, 
థ చు య 


రచనలు : వ్యాస తాత్సర్య నిర్ణయమ్‌. (సం 
గురువు : (శ్రీధర వెంకకేశార్యుడు, 
వెలిదం డ్ల వేంకటసతి కుమారుడు. ఇతని తెలుగు రచనలు లభించలేదు. 
(ద దే. వా-008) 
అయ్యల భాస్కర కవులు 
ean uns అయ్యలయ్య. 
అయ్యలరాజు భాస్కరక వి, 


తి తెలుగు సాహిత్య కోశము 


అయ్యలరాజు అయలయ్య 
Gas భాన్మరక వి 
వ్యవహార నామం ; అయ్యల భాస్కరకవులు. 
కాలం కీ శ. 16 శతాబ్ధి ఉత్తరార్డం. 
రచన : రెట్టమత శాస్త్రము. 
విశిష్టత : ఈజంట కవులు అయ్యలరాజు వంశంవారు. ఒంటిమిట్ట రఘువీర 
శతకక ర్త, అయ్యలరాజు తిపష్పయ్య కోవలో పిన్నక్క య్యకు అయ్యలయ్య, -నాగన్నకు, 
భాస్కరకవి కుమారులు. వీరు తెనాలి రామకృస్లునికి సమకాలికులని పండితాభి పాయం. 
వీరు తెనిగించిన రెట్టమత శాస్త్రంలో వర్షానికి, పంటలకు సంబంధించిన వివరాలున్నాయి. 
వీరి కావ్యం దోనయా మాత్యుని సస్యానందం వంటిది, (ఆవడ) 
అయ్యలరాజు |తిపురాంతకుడు 
నామాంతరం : (రాయకవి), (తీపురాంతకుడు. 


కొలం ా E శ, 1440 (పాంతం. 
సలం * కరాటాదీశుని ఆసానం. 

en అ (2 

రచన . ఒంటిమిట్ట రఘువీర శతకము. 


ఈకవికి మునిమనుమడు అయ్యలరాజు రామభ|దకవి. . కీ. శ. 1640 
(పాంతఠ౦లో ఉన్నాడు, 


ఇతన్ని పోషించిన కర్ణాటాధీపడు రెండవ దేవరాయలు కావచ్చు. ఈతని 
కవిత్వ శైలి అనర్గళమై మనోహరంగా ఉంటుంది. “రాయకవి"” అనేది ఇతని బిరుద 
నామమా. గృహనామమో అయి ఉంటుందవి పండితులు భావి స్తున్నారు. (క. త_10) 
అయ్యలరాజు నారాయణకవి 
నామాంతరం : అయ్యలరాజు నారాయణామాత్యుడు, 
అయ్యలరాజు నారాయణామాత్యుడు 


నామాంతరం : అయ్యలరాజు నారాయణ కవి. 


కాలం ఇ ITS శతాబ్దం. 
సలం న్‌ నెల్లూరు (పాంతం, 
రచనలు * 1. నఖగర పరాంజనేయ శతకము (అ౯భ్యం) 2. హంసవింశతి 


ర. దశావతార కథా సం్రగహము. 
అపారమైన శాస్త్ర వై దుష్యం, (పతిభ _- భావ సౌకుమార్యం గల కవి. ఇతని 
వంశంలో అయిదుగురు కవులున్నారట. వారు అయ్యలరాజు పర్వతరాజు. రామ 
భ్యదయ్య, భాస్కరుడు, కొండయ్య, తిమ్మయ్య అనే వారు. | 
కొొండమాంది సూరనార్యులీతని తలిదండ్రులు, (ఆరుద 11-247) 


పాచీన సాహిత్యము 39 
అయ్యలరాజు భాస్యూరకవి 


చూ : అయ్యలరాజు అయ్యలయ్య. 
అయ్యల భాస్కర కవులలో ఒకడు. అయ్యలరాజు నాగన్న కుమారుడు, 


అయ్యలరాజు ప 


కొలం | [కీ శ 16వ శతాబ్దం. 
రచన : రామాభ్యుదయము. 
స్వస్థలం “ కడప జిల్లా “ఒంటి మెట్ట”. 


కృతిభర్త : గొబ్బూరి నరసరాజు. (అళియ రామ రాయల మేనల్లుడు). 


కృష్ణరాయల ఆస్థానాన్ని అలంకరించిన అష్టదిగ్గజాలలో ఒకడు అవి అంటారు. 
అక్కయామాత్యుని పుత్రుడు. | ఫొడంగా రసవంతంగా రచన చేశాడు. ఒంటిమిట్ట రఘు 
పీర శతకక ర్త అయ్యలరాజు |క్రిపురాంతకుడు, ఈయనకు ముత్తాత. ఇతడు నివ పేద. 
ఎక్కువమంది పిల్ల లుండటం వల్ల ఇతనికి, “పిల్లల రామభ|దుడ” నే పేరుంది. జీవనో 
పాధికోసం విజయనగరం పోయి శ్రీ కృష్షదేవకాయల। ప్రాపు సంపాదించాడు. రామ 
భదుని భక్తికి మెచ్చి (శ్రీరాముడే “అష్టముఖ గండభేరుండ మై ఎనిమిది గంటాలు 
పుచ్చుకొని పై కావ్యం |వాశాడని | పతీతి. (వి. న. చ. నూ. పే. రా.) 
అయ్యలార్యుడు 
కాలం : (క్రీ. శ. 1884_ 1899 |పాంతం. 
రచన : భాస్కర రామాయణం, యుద్ధకాండ. 
దేవరకొండ పద్మనాయక (ప్రభువైన పెద వేదగిరి నాయకుని ఆస్థానంలోని 
వాడు, 
విశిష్టత : భాస్కర రామాయణ కర్త హుళక్కి భాస్కరుడు |వాయకుండా 
విడిచిన యుగ్ధకాండ శేషాన్ని ఇతడు పూర్తిచేశాడు. రచన సరళంగా ఉంది, 
(0. రా. చ.) 


అరుణగిరి నాథుడు 1 
నామాంతరం : డిండిమ భట్టు . I (చూ). 
అరుణగిరి నాథుడు 11 
నామాంతరం : డిండిమక్షిట్టు. - IV (చూ. 
అరుకాచల కవి 
కాలం : 18వ శతాబ్దికి పూర్వం. 
రచన : బిల్ల అజో పాభ్యానము (ద్విపద, 
నారనార్యునికి సుబ్బమాంబికకు కుమారుడు. ఈ కవి తాను (పాస విశమ 
తత్త్వాలు తెలియని వాడననీ హరిసేవ వలన కవిత్వం చెప్ప నేర్భాననీ చెప్పుకొన్నాడు. 
కవిత్వం. సరసంగా ఉంది, (ద్వి. సా. చ, 441) 


40 తెలుగు సాహిత్య కోశము 


అరుణాచల పురాణము 
కర్త “ పెదపాటి సోమయ్య. 
అలభ్యం . ఇందులోని పద్యాలు కొన్ని సంకలన గంథాలలో ఉదా హరింప 


బడ్డాయి, 
అరేదియన్‌ నైట్స్‌ కథలు 
కర్త : పురాణము కృష్ణళాస్తులు. 
1810లో ము[దిత౦. 
వ్యావహారిక భాషలో విరచిత మైన కథలు, (వ. వా.) 


అర్భకం అయ్యమాచార్యులు 
కాలం : డీ శ 1820 సాంతం, 


స్థలం క పెద్ద మందడి (గాము ల ననపర్తి సంస్థానం, 
రచనలు : చెన్న కేశవ శతకము, చెన్న కేశవ విలాసము, రామేశ్వర విజయము. 
వీరు వనపర్తి సంస్థానఎలో పండితులుగా ఉండేవారు. (ఆం, నం, సా 
అర్చిరాది (,పబంధము 
pa 
కర్త 2 సింగరా చార్యులు. 
ద్విపద కావ్యం. 
అర్థ కందములు 


కర్త : చేంకటరామ విద్యానందుడు. 
అర్ధకందాఅతో కూర్చిన రచన. 
కవి అర్ధ కందాలలో తన భావాలను ఇమిడ్చి చెప్పి, వాటికి టీక తాత్సర్యాలు 
కూడా సమకూర్చాడు. (తె. వి. స_() 
అర్థచం[దికలు 
నామాతరం : అర్ధరకులు 
గేయఫణితులలో ఒక బేదం. 
చిత్రకవి. పెద్దన, అప్పకవి |కిపుట, జంపె మొదలై న రేకులలో సగం పరి 
మితి గలవి అర్ధ్థచం దికలని సూచించారు. చం దిక అంటే రేకు అనీ, ఇక్కడ చంద 
రేఖ అనీ పండితులు అర్థం చెప్పారు. 
ఉదాహరణ కావ్యాలలో రగడ భేదాలయ్యిన కలికోత్క_శికలు ఎటువంటివో, 
యక్షగానాలలో రేకులు, అర్థచం|దికలు అట్టివి. ఇవి చాలాయక్షగానాలలో [పయు క్షం, 
చక్రపరి రాఘవాచారి విపనా రాయణచరి తలో, కందుకూరి రు దయ స్నుగీవ విజయంలో, 
పాపరాజు విష్ణు మాయా విలాసంలో ఇవి ఉన్నాయి. . (య. ధా, చ_2865_88) 
అర్థనారీశ్వర వేష 
a ధరించటంలో కూచిపూడి భాగవతులు ప్రసిద్ధులు దశావతార 
చరిత అనే (గంథాన్నిబట్టి పూర్వం ఈ వేషాన్ని స్త్రీలే ధరించే వారని తెలుస్తుంది. 


పాచీన సాహిత్యము 41 


ఈ వేషానికి ఆహార్యం సగం శివుని వలెనూ 'రెండోసగం పార్వతి వలెనూ 


ఉంటుంది. నొనటి భాగం నుండి పై ఉ త్తరీయాన్ని ఒకవైపు తిప్పి నాట్యంచే పే శివుడు 
గాను, రెండో వేపు తిప్పిచేస్తే పార్వతిగాను కన్చిస్తూ నృత్యం మనోహరంగా ఉంటుంది. 


కూచిపూడి వారిలో పురుషులే ఈ'వేషం వేసారు. (నా. రూచ-227) 
అర పద్యములు 
@ 
ఒక రచనా విశేషం, 
కందార్జాలు, సీసార్దాలణు, గీతార్షాలు, వృతారాలు, ద్విపదార్షాలు అనే పేర 
ధి ధి ధి ధి ధి 
కొన్ని రచనా విశేషాలు 18_19 శతాబ్దుల యక్షగానాలలో కనిపి స్తున్నాయి, 
వీటిలో తొలి సగము పవ్యంగాను, మలి సగం దరువుగాను కనిపిస్తుంది. 
వీటికి రాగతొళాలు పేర్కొనటం కూడా కద్దు. వీటిలో కొన్నిటికి కందాలంకారం, సీసా 
లంకారం అనే పేద్ద కూడా ఉన్నాయి. (య. వా, చ_284) 
అర్థరేకులు 
నామాంతరం : అర్హచం[దికలు (చూ). 
అరాఖ్యుడు 
సప్తవిధ కవులలో ఒకడు. 
మిత శజ్జాలలో గొప్పగా అర్జాలను ఇమిడ్చి కృతిని రచించేవాడు. 
యు ఖ 
(అస్పక వీయం_28 ) 
అర్హత _పతిష్ట (సంస్కృతం) 
నామాంతరం : జినేం[ద కళ్యాణాభ్యుదయమ్‌. 
కర : అప్పయార్ముడు. 
అలంకార కౌస్తుభము (సం) 
కర్త : కిరీటి వేంకటాచార్యులు (చూ). 


సంస్కృతంలో రచింపబిడ్డ ఆలంకార (గంథం, (ఆం. సం, సా 
అలంకార ముకావళి (సం) 
కర్త : చెరుకూరు లక్ష్మధరుడు. (కె. వి. సం) 
అలంకార రత్నాకరము (సం) 
కర్త : యజ్ఞ నారాయణ దీక్షితుడు. 


అంకితం : రఘునాథ నాయకునకు (1600-33). 
ఆలింకార | గంథం. (పతి పద్యం రఘునాధాంకితం, సందర్భోచితంగా 
రఘునాథుని చేతలు వర్శింపబిడ్డాయి. (తం, ఆ, నా, 11) 
అలంకార రాఘవమ్‌ (సం) 
కర్త ఏ యజ్లేశ్వరుడు. 
ఇది అలంకారశాస్త్ర గంథం. (తె. వి. స_4) 


42 తెలుగు సాహిత్య కోశము 


అలంకార నం గహము (అలభ్యం) 
నామాంతరం : 'సకలాలంకార సం గహ రాధా సుధా పూరణము, 
కర్త 2 (చూ) ఆసూరి మజింగంటి సింగరాచార్యులు. 
అలంకార సారము (అలభ్యం) 
కవి : గణపవరపు వేంకటకవి. 
ఈ [గంథం కవి రచించిన సర్వలక్షణ కిరోమణిలోని భాగం కావచ్చునని, 
(పత్యేకంగా (పసిద్ధమై ఉంటుందనీ నండితాభీ పాయం. (ఆరు[ద 11.181) 
అలంకార సుధానిధి (సం) 
కర్త: సాయణాచార్యుడు. 
సాహిత్య శాస్త్రం . దీనిలోని కొన్ని ఉదాహరణలను కవి తన సోదరుడు 
భోగనాథుని రచనల నుంచి తీసుకొన్నాడు. కొన్ని కవి స్వయంగా చెప్పాడు. దీనిలోని 


ఉదాహరణలు సాయణుని జీవిక విశేషాలను తెలియజేస్తాయి. (తె. వి. స.4_1190) 
అలంకార నుధాసింధువు (నం) 
కర్త ఏ ఆనివిళ్ళ వేంకటశాస్త్రి. 
సంస్కృతంలో అలంకార శాస్త్ర గంథం, (తె. వి. స_కీ) 


అలంకార సూర్యోదయమ్‌ (సం) 
కర్త : యజ్లేశ్వరుడు. 
ఇది అలంకార శాస్త్ర గంథం. (తె. వి. స_4) 
అలక పాటలు 
ఇవి అప్పగింత పాటలవలె సందర్భ పురన్కృృతమైనవేగాసి [ప్రత్యేక మైన 
[పక్రియ కలవి కావు. పెక్కు. అలక పాటలు జానపదులలో (పసిద్ధం. ఇవి యక్ష 
గానాలలో [పయు కాలు, (య. వా. చ_810) 
అలక రాజేశ్వరీదేవి 
కాలం : (కీ. శ 19వ శతాబ్దం, 
స్థలం ఏ విజయనగర సంస్థానం. 
మార్కండేయ పురాణాన్ని అంకితం పొందింది. 
ఈమె విజయనగరం సంస్థానాధీశ్వరుడైన విజయరామ గజపతి (|కీ. శ. 
1826_1879) సతీమణి. భేకూ సింహరాజుల కుమార్తె. మండ కామేశ్వర కవిని 
మార్కండేయ పురాణాం ధీకరణకు |పోత్సహించి, ఆ [గ్రంథాన్ని ఆంకితంగా పుచ్చు 
కున్న విదుపషీనుణి. (ఆం. సం. సా. 429) 
అలఘు కౌముది 
కర్త ఏ బహుజనపల్లి సీతారామాచార్యులు. 


విద్యార్థులకు ఉపకరించే లక్షణ (గంథం, 


[పాచీన సాహిత్యము 48 


అలమేలు మంగాపరిణయము 
కవి ఏ“ తూము సరశురానురెడ్డి. 
(పబంధం, 


అలమేలు మంగా వివాహము 


"కర్త : బేతపూడి కృష్ణకవి 
అంకితం : జగన్నాయకునకు. 
పద్యకావ్యం. 


అల్ల మరాజు బాపయక బి 
కాలం : 1780 [పాంత౦, 
రచన : గౌతమీ మాహాత్మ్యము. 
కవి గోదావరీ మండలానీకి చెందినవాడు కావచ్చును. (క. స. - 148) 
అల్ల మరాజు రంగధామకవి 
నామాంతరం : రంగళాయి. 


కాలం : 1800 ప్రాంతం, 
రచన : నారాయణాచల మాహాత్మ్యము. కొన్ని చాటు పద్యాలు. 


వే 


శదు బాపయకవికి మనుమడు, సు బహ్మణ్యకవికి తండి. ఇతని తం డిపేరు 
ఎల్లన్న. విజయనగర సంస్థాన (పభువైన న నారాయణ గజపతి రాజు ఆ|3తుడు. అత 
నిపై ఎనిమిది అర్దాలు వచ్చె చాటు పద్యాలు వా శాడట, (క, సై 175) 


అల మరాజు రొమకఎషఠవి 
యు వ్‌ 


కాలం : 1౧, 19 శతాబ్దారి నడిమి భాగం. 
సలం : నర. [(పాఎతం,. 
6 
రచనలు : 1. వై నతేయ విజయము, 2 సత్యభామా విలాసము, 8. గౌతమీ 


మాహాత్మ్యము, 4. (ద్‌ వ పరిషత 5. సుశోభా వివాహము, 6. హనుమదాభ్యానము 
7. కవిజన మనోరంజనము, 8. కవి చకోర చం|దోదయము, లీ. మదాలసా సరిణయము: 
{0. కంతను విలాసము, !1. అధ్యాత్మ రామాయణము, 12. అచ్చ తెలుగు భాగ 
నతము, 18. రా మకృష్టీయము (ఆం|ధశద్ది చింతామణి వ్యాఖ్య). 

విద్వత్య-వి. రంగధామార్యుని సతుడు. 1885 పాంతానికే ఎనిమిది 
(గంథాలు రచించాడట. (5. స 


అల్ల మరాజు వెంకటకవి 
కౌలం : [5 శ. 19వ శతాబ్దం (ఉ శ్రరార్థం). 


స్టలం " పిఠాపురం ల 


ళు 
రచన : కొన్ని కీర్తనలు, ఒ) నీతి బోధశతకము (పేరులేదు), 


Ad తెలుగు సాహిత్య కోశము 


పేఠాపురంసంస్థానా (శితుడు. రాజారావుగంగాధర రాను రాయబహద్ద రు 
కాలంలోని వాడు, 
_ అతనిపై “గంగాధర రామరాయ ఘన జనగేయా” అనే మకుటంతో ఒక 
నీతి బోధ శతకం (వాళాడు. కొన్ని 'కీ రనలు* కూడా (వాసినట్లు తెలు స్తుంది. 
(అం. సం. సా, 268) 


అల సాని 'పెదన 
డా య 


కాలం : (కీ. శ 15, 18 శతాబ్దాల నడిమికాలం. 

శతక : బళ్ళారి మండలంలోని దోరాల (చోర్డాల). 

థి (Cn) 

గురువు : శఠగోపయతి. 

రచన శ స్వారో చిషమనునంభవము. 

ఆలభ్యరచనలు * 1. హరికథాసారము 2. రామ స్తనరాజము ల అద్వైత 
సిద్ధాంతము గీ. చాటు పద్యాలు. 

వీవదు | ఆం| ధక వితాపి తామహుడు, 


గ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులలో అగగణ్యుడు. చెక్క నామాత్యుని 
పుడు. అష్టది గజాల్లో మొదటివాడు. సంస్కృ తాం ధాలలో కవిత్వం ఎట్లా ఉండాలో 
ఒక పెద్ద ఉత్పల మాలికను చెప్పి రాయలచేత గండపెండేరం డిగించుకున్నాడు. 
ఇతని మనుచరి[త అంధ వాబ్బయంలోని మొట్ట మొదటి [పబంధంగా పండి 
తులు పరిగణిస్తున్నారు. తరవాతి |పబంధాలన్నిటికీ ఇదే మార్గదర్శక మైంది. ఈ మను 
చరిత కృతి అందుకొనే వేళ పెద్దనను రాయలు ఇతోధికంగా సత్కరించి ఆయన ఎక్కిన 
పల్లకీ దండె, స్వయంగా చేతితో ఎ త్తి లేపాడట. మార్గమధ్యంలో ఎక్కడైనా పెద్దన 
ఎదురై తే పట్టపుకేనుగు మీది నుండి దిగి అతన్ని తన కేలూత యిచ్చి ఎక్కి౦చుకొ నేవాడట, 

పెద్దన కవిత నిరర్షళం. సంస్కృృతాం[ధపద సంయుకంగా ఉంటుంది. 
సందర్భోచిత లోకో క్తులుంటాయి. స్వాభావిక వర్ణనలు, పాతపోషణంలో నేర్చు 
చూపాడు. ఏ పద్యం చదివినా రసవంతంగా ఉంటుంది. 

అంధ కవితా పితామహ బిరుదం పెద్దనకు పూర్వం శివదేవయ్యకు, కొరవి భీమ 
కవికి ఉంది, పెద్దన తరవాత కవి ఉప్పగుంతూరు వెంకటకవికి ఉంది. ఇతని హరి 
కధా సారంటోవి పద్యాలను లాక్షిణికులు ఉదాహరించారు. రాయల ఆస్థాన కవులలో ఇతడు 
అ|గగణ్యుడు. అష్టదిగ్గజాలలో |పముఖుడు. రాయలనుంచి కోకట [గామాద్య నేక 
అ(గహారాలు పెద్దన పొందాడు. పెద్దన శేవలం కవియే కాక రాజకార్య నిర్వహణలో 
రాయలకు హిళోప దేశం చేసేవాడు. 


పెద్దన స్వస్థలాన్ని గురించి భీన్నాభి పాయాలు న్నాయి, (క. త్త 7) 
అల్లాడ విజయనసింహభూపతి విలానము 
కవయిత్రి * సౌందరి, 


_పొచీన పాహిత్యము 45 


రః [సబంఛం, రంగాజమ్మ రచించిన మన్నారుదాస విలాస [పబంధానికి అను 
కరణం అని పండితులు అంటున్నారు. (మదరాసు పాచ్యలిభఖిత పుస్తకాగార. 80, 188) 
గద్యలోనూ, [గంధంలోనూ, పేర్లలోనూ మార్చులుతప్ప మిగిలిన (గంధమంతా మన్నారు 
దాస విలాస |ప్రబంధంనలెనే ఉన్నదట. రంగాజమ్మ మన్నారుదాసుడనబడే విజయ 
రాఘవ నాయకుని పై చెప్పిన విశేషాలన్నీ, ఇందులో విజయసింహభూపతి పై చెప్పబడ్డాయి. 


(ద. దే, వా_ 163) 
అల్లాడి రామచం|దకొశ్రి 
కీ. శ, : 9వ శతాబ్దం. 
రచన ( సిద్ధాంత శిరోమణి [పకొశము. 


సుబ్బాజీ పండితుని పు త్రుక, 
సకలశాస్త్ర పురాణవేత్త. కాశీ వెళ్ళి పండితులను వాదంలో జయించాడు. కొశీ 
లోని రత్నేశ్వర పండితునకు, రామచం[దళాస్త్రికి మధ్య జరిగిన భ్యూభమణ ళాస్త్రవాదం 
సిద్ధాంత శిరోమణిలో ఉన్నదట. (క. త-)_ 
అలూరి అప్పలరాజు 
కాలం : 1800 (పాంతం, 
స్థలం: గోడావరీ మండలం. 
సాహితీ పోషకుడు. డొ త్తలంక మృత్యుంజయ కవిని ఆదరించినట్లు తెలు 
స్తున్నది. కధరాత్యజా పరిణయ” [పబింధావతారికలో ఇతని పేరున్నది. (క. స) 
అల్లో నేరేళ్ళు 
నామాంతరం : సుంకులు చెరిగేపాటలు. 
గీత్యపదింధ విశేషం. ఒకరకమైన పెళ్ళి పాటలు. చాలా యక్షగానాలలో 
పయుక్రం. సూర్యరాయాం|[ధ నిఘంటువులోవీటికి రాజజంబూ ఫలాలు, నమన్కా 
రాలు, బాలకీడా విశేషాలు, ఒక పాట అని వివిధార్జాలున్నాయి. “అల్లో 
నేరేడల్లొ” అనేమాట ఈ పాటకు పల్లవి వంటిది. | పతిచరణాంతంలో ఇది 
పునరావ్యతి మవుతుంది. 
అనేక యక్షగానాలలో దీని చరణాలు అచ్చం జంపె రేకులే. 
ఇవి ఒక రకమైన పెళ్ళిపాటలే గాక, వీటికి సం|సదాయ సందర్భంకూడా ఉంది. 
కుకుళ్హు విజయ, పాంచాలీ పరిణయాది కావ్యాలలో ఇవి పెళ్ళిపాటలుగా పస కం, 
కల్యాణకధాత్మకాలయిన యక్షగానాలలో ముత్తైదువుల సువ్విపాట తరవాత ఇవి 
ఉంటాయి. సుంకులు దంచటం సువ్విపాటకు, సుంకులు చెరగటం జల్లో నే రెళ్ళకు 
సందర్భాలు. జానకీ పరిణయంలో ఇవి ఉన్నాయి, (య. వా, చ- 811) 


అకియ రామరాజు 
కాలం : కీ, శ, 18 శతాబ్ది మధ్యభాగం. 


4B తెలుగు సాహిత్య కోశము 


ఈయన [శీకృష్ణదెివరాయలకు అల్లుడు. తిరమలరాయలకు అన్న. నరస 
భూపాలీయ కృతి భర్త ఓబయ నరనరాజు రామరాజుకు మేనల్లుడు. ఈ రాజు వేద 
శాస్త్ర సకల భాషా కవిత్వాది విద్యాపాలకుడు. ఈయన ఆశు కవిత, శతలేఖినీ పద్యాది 
లోకో త్తర కవితా విశేషాలను చూపిన భట్టుమూర్తిని ఆస్థానంలోకి ఆహ్వానించి, సన్మా 


నించి ఆ కవికి “రామరాజభూషణ” విరుదు [ప్రదానం చేశాడు. (తె, వ, స_ 4) 
అపచి తిప్పయ్య సెట్టి 
కాలం ; శ, 14 శతాది ఉ తరారం. 
ది బు ధి 


సాహిత్య పోషకుడు : [శీనాథకవి విరచిత “హరవిలాస” కావ్యానికి కృతిపతి. 
విశిష్టత ; తిష్పయ కొండవీటి రెడ్డి (ప్రభువుల సుగంధ భాండాగార అధ్యక్షుడు. 
అవచి దేనయ శెట్టి కొడుకు, తిప్పయ మోటుపల్లి వస్తూ పోతూ ఉండేవాడు, అప్పుడే 
కవి (శీనాథునితో ఈతనికి స్నేహం ఏర్పడి ఆతని పద్యాలు, కావ్యాలు విని ఉ౦డవచ్చు 
శ్రీనాథుని మోటుపల్లి పాంతంనుంచి కొండవీడు చేర్చినవాడు ఈ తిస్పయ సెల్లు. 


(అరు ద- 4) 
అవతరణిక 
చూ ; అవతారిక. 
అవతార దర్శ్భణము (అలభ్యం) 
కవి : పిల్లిలమరి పినవీరభదుడు. (చూ. 
రమణీయ వా(గీతికో రచించిన కాన్యమట, (ఆరుద._ 8. 201) 
అవతారిక 
[గంథాలకు గాని శ్లోకాదులకు గాని పూర్వాపర (ప్రకరణ సందర్భాన్ని తెలిపే 
లఘుపిఠికి 


మొత్తం మీద ఉపోద్ధాతము, పస్పశము, పీఠిక, భూమిక, తొలిపలుకు, 

మున్నుడి, అవతారిక, అవతరణిక, ఉప్మకమణిక అనే పదాలన్నీ కొంచెం తేడాతో 

పర్యాయ పదాలుగా నే ఆర్థమిస్తాయని చెప్పవచ్చును. (కావ్యాలంకార సం|గహం) 
అవధానాలు 

అంతరాయాలు ఎన్ని ఉన్నప్పటికీ మనసును విషయాంత రాలనుంచి మరలించి, 

ముఖ్య విషయాలను ధారణచేయటంపై కేం|దీకరించటాన్ని సూలంగా అవధాననుని చెప్ప 

వచ్చు. ఇవీ మొదట వై దిక విద్యలో ఉండి తరవాత లౌకిక విద్యలోకి వచ్చాయట, 

భూత భావి వర్తమాన విషయాలను తెలుసుకోవటానికి, కవులు, పండితులు నవ్యతా 

భావాలను అలవరచుకోవటానికి ఈ ఆవధాన మనేది ఒక దివ్యదృష్టి వంటిదని పండి తాభి 
(పాయం, 


ఆవధానాలలో ముఖ్యమైనవి: 


[పాచీన సాహిత్యము 47 


l. అష్టావధానం ని, శతావధానం 5. సహ నావధానం 4. ద్విసహ సావన 
ధానం 0. పంచసహసావ ధానం 8, నాట్యావధానం 7, నే తావధానం 8. అంగుష్టాన 
ధానం 9. ఘంటావధానం. 

అష్టావధానంలో 1. కొవ్యపాఠము 2. కవిత్వము 8. శాస్తారిర్థము 4. ఆకొగ 
పురాణము ర. లోకాభీరామాయణము 68. వ్యసాక్షరి 7. చదరంగము క. పష్పగణనము 
_అనే విషయాలు ఒకొక్క సారిగా [సవ్ఫ శ్రాలవుతాలు. సమస్యా పూరణం కవిత్వం 
లోకే వస్తుంది. కొందరు పై విషయాలను కొన్నింటిని తగ్గించి వాటి స్థానంలో దత్త 
పది, నిషిద్ధాక్షరి, యాచ్మతిక చి|తము (16 చదరపు గడులలో ఎటు కూడినా ఒకే 
అంక వచ్చే చి|తం), తురంగోద్గమనం, ఘంటా గణనం మొదలయిన వాటిని చేర్చు 
కొంటారు. సమధులయిన మరికొందరు అష్టావధానులు, శతావధానులు _ మరి 10, 12 
విషయాలను కూడా నిర్వహించి సభ్యులను ఆనంద పరుసారు. 

శతావధానంలో నూరుమంది పృచ్చకులకు వారుకోరిన వర్ణ్యాలను గురించి 
కోరిన వృత్తాలలో సమాధానాలు చెప్పాలి. దీనిలో కవిత్వం ఒక్క'పే విషయంగా 
ఉంటుంది. ఈ అవధానంలో మొదటిసారి ఒక పాదాన్ని చెప్పుకొంటూపోయి. రెండో 
సారి రెండో పాదాన్ని చెప్పి. నాలుగు వరసలలో పద్యాలను, సమస్యలను పూర్తిచేసి, 
ధారణతో శలాకా పరీక్షకు నిల్చి పృచ్చకుల ఇష్టానుసారంగా అన్ని పద్యాలను అప్ప 
గించాలి, 

అష్టావధానంలో పద్యాలతోపాటు తక్కిన విషయాలను కూడా పొరపాటు 
లేకుండా చెప్పాలి. అష్టావధానానికి కనీసం 4 గంటలు, శతావధానానికి కనీసం 
16 గంటల సమయం పడుతుంది. 

అష్టావధాన, శతానధానాల మీద వికాసాలయిన సహస, ద్వి సహస, పంచ 
సహస, నాటా్యవధానాలకు ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. 

నే తావధాన, అంగుష్టావధాన, ఘంటావధానాలు వాడా సాహితీ |పియులకు 
నూతన ఉ తేజాన్ని, వినోదాన్ని కలిగిస్తాయి. 

పూర్వాం[ధ కవులలో రామరాజు భూషణుడు 'శతలేఖినీ పద్య సంధాన ధార 
యుడు, దిహుపద్యసాధిత వ్యసాక్షరీధురీణుడు.” అప్లే చిత భారత కావ్యరచయిత 
చరికొండధర్మన కూడా శతలేఖ న్యవధాన వద్యరచనా సంధా సురతాణ చిహ్నత 
నాముడ'ట. స్త్రీలలో రామభ్యదాంబ, మధురవాణి కూడా శతలేఖినీ విద్యను (పద 
ర్మించేవారట. 


ఆధునికులలో మాడభూషి వేంకటాచార్య పభృతులు, అష్టానధాన విద్యచేత 
ఆం|ధ దేశాన్ని ఆనందాబ్ధిలో ఓలలాడించిన వారు, కింకవఏీం|ద ఘటాపంచాననులు 
అయిన తిరుపతి వేంకటకవులు _ కొప్ఫురపు కవులు (సిద్దులు, 

అవధానం సభారంజకం కావాలంపే అవధానికి ఉభయ భాషాపాండితి, శాస్త్ర 
(ప వేశం, (ప్రతిభ, అనర్గళమైన ఆశుకవితాధార, సమయస్ఫూర్తి,.. అసాధారణ ధారణా 


48 తెలుగు సాహిత్య కోశము 


వ 


శక్తి, అనవరతాభ్యానసము, గురుకరుణ, పర దేతతొను[ గహుం అవసరమని సండితాభి 
పాయం, (తె, వి, స_6) 
అవనిజా చరిత 
కర్త ఏ నల్పపాటి శేషాచలదాసు. 
యక్షగానం. 
సీత తన వనవాసాదికాన్ని గురించి శ్రీరామునితో చెప్పటం దీనిలోని ప్రధా 
నేతి నృత్తం. దీనిలో సిద్ధ రాగతాకొలలోని దరువులు, పద్యగద్యాలు ఉన్నాయి. 
రచన బాగా ఉంది. 
ఇది బందరు సరస్వతీ ము|ద్రాశాలలో ము[దితమై, వంకా సు బహ్మాణ్యం 
అనే ఆయనచే |పచురితం. (య. వా, చ-[41) 
అవసరాల పద్మరాజు 
కాలం : కీ. శ, 18వ శతౌట్దం చివర- 18వ శతాబ్దం పారంభం, 
స్థలం : పిఠాపురం సంస్థానం. 
రచన : బాలభాగవత చంపువు. 
విద్వతగ వి. పిఠౌ పురం సంస్థానాధిపతి ఆయినట్టి రావు వేంకట నీలా ది 
రాయని మంతి. (ఆం. సం, సా_274) 
అవుడూరి కిచ్చయ్య 
కొలం ; 18వ శతాబ్దం. 
రచనలు ; 1. రఘువంశము 2. మాధవాభ్యుదయము. 
గురువు : చెన్న కృష్ణశాస్త్రి. 
గురువయామాత్యుని ప్పుతుడు, కాళిదాసు రఘువంశాన్ని ఆం ధీకరించాడు. 
(క. స_ 94) 
ఈ నృత్యాలు పూర్వం నుంచి కృష్ణా, గుంటూరు మండలాలలో ఎక్కున 
(పచారంలో ఉన్నాయి. దసరా, ననరా(తి ఉత్సవ సమయాలలో ఈ నృత్యాలను ముఖ్యంగా 
నిమ్నజాతుల వారు ఎక్కువగా |పదర్శిస్తారు. గొంతాలమ్మను పంటచేలో (పతిష్పించి 
9 రోజులు ఉత్సవం జరిపి, తరవాత గొంతాలమ్మను తృ ప్తిపరచి ఉత్సవంతో సాగనంపు 
తారు. ఈ ఉత్సవంలో డబ్బు, ధాన్యం, వస్తాంలు సంపాదిస్తారు, 
మెడవరకు గల ఒక గుురపుతలను పేడతో చేయించి, వివిధ రంగులతో 
ఆలంకరించి, ఇతర శరీర భాగాన్నంతా- తేలిక వెదురుబద్దలతో గుర్రపు ఆకారాన్ని 
తయారుచేసి. చుట్టూ ఒక రంగుచీరనుగట్టి- అట్లా తయారయిన గు[రాన్ని చంకలకు త్రగి 
లించుకొని, వెనకకు ముందుకూ ఎగురుతూ అద్భుతంగా నృత్యం చేస్తారు. వీరి నృత్యా 
నికి ఉత్తేజాన్ని కలిగించేది డప్పుల వాయిద్యం (తప్పెట). వాయిద్యపు వళుసలను అను 
సరించి నృత్యగతి మారుస్తూ ఉధృతంగా నాట్యం చేస్తారు. ఈ నృత్యాలలో డప్పు 


(పాచీన సాహిత్యము 49 


వాయిద్యాన్ని కొంచెంసేపు నిలిపి, అందరూ సమష్టిగా చేతులలో చిరుతలు పుచ్చుకొని 
జానపదగేయం పాడుతూ నృత్యం చేస్తారు. “కంచెల చెరిగే చేడి కురులపె_ 
తుమ్మెదలాడిన ఓలాలా 1 అనే స్కుపసిద్ధ జానపదగేయం ఈ సందర్భంలోనిదే , 
మనుషులు అశ్వనృత్యం చేసే విషయమేగాక_ అచ్చంగా గుర్రంచేత నృత్యం 
చేయించే విధానం గుంటూరు జిల్లాలో ఉంది. గురాన్ని వివిధ సామ్మగికో శోభాయ 
మానంగా అలంకరించి. నాలుగు కాళ్ళకు గజ్జెలు కట్టి త ప్పెట వాయిద్యపు దరువుకు తగి 
నట్లు లయపకారం గురంతో నృత్యం చేయిస్తారు. ఈ నృత్యం కన్నులపండువుగా 
ఉంటుంది. (ప్రత్యేకంగా ఈ నృత్యం కోను గుురాలను బాగా మేపి తయారుచేస్తారు, 
తిరునాళ్ళ సమయాలలో, వివాహ సమయాలలో ఈ నృత్యాలు విశేషంగా జరుగుతుంటాయి, 
“నాయుడోళ్ళింటి కాడ_ నల్ల తుమ్మచెట్టు కింది ఆనే జానపదగేయం, ఒకరీకి కాళ్ళుఇచ్చాన్‌ _ 
ఒకరీకి చేతులు ఇచ్చాన్‌' అనే గేయం ఈ అశ్వనృత్య సమయంలో అద్భుతంగా ఉపయో 
గిసారు. (నా. ర, చం) 
అశ్వలకణ సారము 
కర్త : తెలియదు. 

1929 లో ము[దిత౦. ఇందులో “హయలక్షణ విలాసము" అనే (గంథం 
కూడా కలసిపోయి అచ్చుపడి ౦ ది. ముదిత [ప్రతిలో 62 వపద్యం నుంచి ఉన్న 
(గంథాన్ని మనుమంచి భట్టు రచించిన “హయలక్షణ విలాసం గా పండితులు గుర్తించారు, 

(క. త_ 5_ 287) 
అశ్వశాస్త్రమ్‌ (సం 
కర్త : కృష్ణమూర్తి శాస్త్రి. 

అశ్వ లక్షణాలను వివరించే శాస్త్ర గంథం. దీన్ని ఒకే ఒక్క రాతిలో 
రచించినట్లు ఒక కథ చెపుతారు, 

ఒకప్పుడు మాడుగుల జమిందారు ఒక గుణాన్ని కొనటోయారు. దాని లక్ష 
ణాలు శాస్త్ర సమ్మతం కా..ని అక్కడ వారన్నారు. అప్పుడు జమిందారుగారు శిస్తు కృష్ణ 
మూర్తి గారితో ఆ లక్షణాలు శాస్త్రసమ్మతాలని చూపగలిగితే మంచిబహుమతి నిస్తామన్నా 
రట, ఆ రా|తికిరా [తే వారీ అశ్వళాస్తాంన్ని రచించారట జమిందారు గారీయనను బహుధా 
సత్క-రించారట. ఈ రచన సంస్కృతంలో ఉంది. (అం. స, సా) 

అళ్వారాయ చరిత 
నామాంతరం : శ్రీరామ పట్టాభిషేకము. 


కవి : (శ్రీనాథుని వెంకటరానుయ్య. 
కాలం | డీ. శ. [1700 పాంతు. 
సలం : అశ్వారావుపేట. 

థి 


సంసానం : పాల్వంచ, 
© 


50 తెలుగు సాహిత్యకోశము 


చరి తాంశాలకో వాడిన కావ్యం. ఈ |గంథంలో పాల్వంచ సంస్థానాధీశులకు 

జాఫుుద్దొలాకు ధంసాలో జరిగిన యుద్ధం అభివర్షిత మైనదట. నేడిది అలభ్యం, 
(ఆం, సం, సొ 

అష్టక ము 
డేశి రచనా విశేషం. 
ఇది కొన్ని యక్షగానాలలో నాయిక విరహ వేదనాది సందర్భా ౨లో [పయుక్తం, 
దీనిలో నాలుగు పొదాలు, నాలుగు రళ్ళినిమిది దళాలుంటాయి. దళాలనుబట్ట దీనికీ పేరు 
వచ్చిండి పతి పాదం ఒక తిపుటరేకు. ఇది సరిగా మత్త కోకిల మాత సంఖ్యలో 
సరిపోతుంది. వృషభ గతి ఉంటుంది. నాలుగు పాదాలలోను ఆది పాస, అంత్య పాన 
కనిపిస్తుంది. (ప్రతిపాదంలో నాలుగు మా(తలపై _ అంపే ద్వితీయ దళ | పథమాక్షరం 
యతిస్థానం 
విస్తు మాయా విలాసం, |పసన్న వేంకటేశ్వర విలాసాదులలో ఇది కనిపిస్తుంది. 
(య. వా, చ-8 18) 
అష్టదిక్నాలక విలాసము 
రచన : కంఠీవ రాజు (చూ 

యక్షగానం, పావకి, నైవస్వత, వైరుతి, వారుణి, వాయ), కౌబేరి నాట 
కౌలు ఇందులోవే. ఇవి విడిగా కూడ పసిద్ధి చెందాయి. ఈ ఎనిమిదీ ఇందులోని అవాం 
తర విభాగాలు. అష్టదిక్సాలక సమేతుడై న ఇం|దుడు నాటకళాలకు పరిక్షించ డానికి 
రావడం, ఆయా దిక్పాలక (పతినిధులై న నాట్యగ తెలు పంతం కట్టి నాట్యం చేయడం, 
వారి విద్యల తార తమ్యాలను నిర్హయింప గలవాడు కంఠీరవ రాజు ఒక్కడేనని అతని 


సభకు వచ్చి నాట్యం చేయడం వర్జితాలు (ద. దే, వా, 451) 
అషదిగ జములు 
రు ౧ 
కాలం :! 16వ శతాబ్దం, 


స్థలం: (శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం. 
రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలవలె ఎనిమిదిమంది కవులుండేవారని ఒక 
(పతీతి ఉంది ఈ అష్టదిగజాలకు కడప జిల్లాలో తిప్పలూరు |గామాన్ని రాయలు అగ 
హారంగా ఇచ్చినట్లు శాసనముంది. దాన పర్మిగహీతలయిన ఎనిమిదిమంది కవులపేర్లు 
తెలియదు. వీరి వివరాలతో రాయలు వేయించిన శాసనమేదీ దొరకలేదు. 


రాయల ఆస్థానంలో ఎనిమిదిమంది తెలుగు కవులున్నారన్న మాట పరంపరగా 
వస్తున్నిదవి చర్మితకారులు కొందర భి ప్రాయపడ్డాతు, "' అల్లసాని పెద్దన, నంది తిమ్మన, 
ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభ్యదుడు, పింగళినూరన, రామరాజ 
భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిమంది కవులు అష్టదిగ్గజాలనే వాడుక 
ఉంది. ఇందులో మొదట పేర్కొన్న అయిదుగురు గ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 


[పాచీన సాహిత్యము bl 


వారు అయినట్లు నిదర్శనలున్నాయి. కాని మిగిలిన ముగ్గురు అష్టదిగణాలలోనివారు కొక 
పోవచ్చు. పైన చెప్పిన ఐదుగురు కాక తక్కినవారు రాయల ఆస్థానంలో సంస్కృత, 
కర్ణాటక కవులై ఉండవచ్చు. ,శీకళృష్ణదేవరాయలకు ఆంధ భాషాభిమాన మెక్కువ, 
కౌదిట్టి, “దేశ భాషలందు తెలుగు లెస్స” అని అన్నప్పటికీ, అష్టదిగ్గజాలు అని [పతీతి 
పొందిన కవులందరూ తెలుగువారే కానక్కరలేదు. 

ఇతరభాషా కవులు కూడా రాయల ఆస్థానంలో చేరి, అష్టదిగ్గజ నామంతో 
(పసిద్దులె సాహిత్య గోష్టులలో పాల్గొని ఉండవచ్చు. రాయల మం తియైన తిమ్మరుసు 
నకు అల్లుడు నాదెండ్ల అప్పయామాత్యునికి కృతి అంకితమిచ్చిన మాదయగారి మల్లన 
రాయల ఆస్థానంలో ఉంపే_ రాయల ఆల్లుడు రామరాజు సభలో, కాలంలోవున్న రామరాజ 
భూషణ పింగళి సూరన్నలు రాయల ఆస్థానంలో ఉండటానికి వీలుందవి కొందరు పండి 
తులు చెప్పారు. ఇక తెనాలి రామకృష్ణుని కాల నిర్ణయానికి ఆధారం దొరకలేదని, 
"ఆంధ కవుల చరిత” లో తెనాలి కవి వెంకటపతి రాయం కాలంలో ఉన్నాడని పండి 
తులు నిరూపించారు. నంకుసాల నృసింహళవి, కందుకూరి రుదకవులు కూడ అష్టదిగ్గ 
జాల్లో ఉన్నారనే |పతీతి కూడా లేకపోలేదు. వీది ఏమైనా పైన పేర్కొన్న తెలుగు 
కవులే అప్షదిగ్గజాలని [ప్రతీతి పొందారు. 

పద్యకవిత్వం మొదట ఆం|ధీకరణమై, తరవాత విపులీకరణమై, ఆ తరవాత 
అనుకరణమై, చివరకు స్వకపోల కల్చ్పితమై, క్రమంగా అభివృద్ధికి వచ్చినట్లు ఆయా 
కవుల కావ్యాలే చాటుతున్నాయి. రాయల కాలంలో అష్టదిగ్గజాల పాపులో విపురలీకరణ, 
అనుకరణి, స్వకపోల యు కాలయిన గ్రంథాలు ఎన్నో వచ్చాయి, |పజింధ సుందరి 
అష్టది గజాల కాలంలో సర్వాలంకృత సుందరి అయింది. (క,త_1 వి.న.చ_నూ, పేల, 

అష్టదిగ్గ జాల సీసాలు (అలభ్యం) 
కవి : నెల్లూరి ఏరరాఘవ కవి (చూ. 
అష్టపది 

మధుర కవితా శాఖకు చెందిన రచనా విశేషం. 

అష్టపది అంపే ఎనిమిది పదాలు గలదని ఆర్థం. అష్టకము, ఇది కూడా 
సమానార్థకాలే కౌని లక్షణ (గంథాలలో వీటి లక్షణాలు వేరువేరుగా ఉన్నాయి. జయ 
దేవుని గీత గోవిందంతో దీవికి (తిష్ట వచ్చింది. సంకీర్తన లక్షణంలో దీనికి తాళ్ళ 
పాక చిన్నన్న లక్షణం కూడా చెప్పాడు. 

యక్షగానాలలో అక్కడక్కడ |[పయుక్రం. ఇది చూర్ణిక వలె తరచు 
సంస్కృత పద ఘటితంగా నే ఉంటుంది, అష్టఫదిలో మధురగతికి పాముఖ్యముం టుంది. 
ఇది మొదట ఏ గతిళో నడుస్తుందో సాంతం అడే గతితో నడవటం దీని నియమం. 

(య వా, చ_814) 


కర : రాజా పెదసోమ భూపాలుడు. 


ర్‌ తెలుగు సాహిత్య కోశము 


ఇది చిన సోమ భూపాలుని కృతనుని వరిష్క ర్తల భావన. 

జయదేవుని గీత గోవిందంలోని “(ప్రియేచారుశీలే' అనే [ప్రశస్త గీతానికి 
సంస్కతాం|ధ భాషలలో ఛందో బద్దంగా సంధానిత మైన వ్యాఫ్యారూవ నిష్పత్తి ఈ 
“అష్టపది”. _అష్టపదిలోని ఒక్కాక్కచరజము ఇందులో శ్లోకము, పద్యము, దరువు, 
చూర్జి క ఆనే నాల్గు రీతు లలో [(వాయబడ్రింది. సోమభూపాలుని మధుర సాహితీ 
నిర్మాణ నై పుణ్యం, నాట్యకళాకౌశలం, రాగతాళ*భినయ జ్ఞానం మూర్తి కట్టిన రసిక 
జన మనో భిరామమైన రచన. (ఆం. సం, సా 
అష్ట పాన రామళతకము 

కర్త : వై యాకరణ గజకంఠీరవ యుణ యవల్ని కృష్ణమాచార్యులు (చూ). 
సంస్కృత శతకం. (ఆం. సం.సా) 

అష్ట భాషలు 

సంస్కృతము; _పాకృతము; శౌరసేని; మాగధి; పెశాది; చూళిక; ఆప 
[భంశము; ఆం|ధము _ ఈ ఎనిమిదింటినీ అష్టభాషలుగా అప్పకవి చెప్పాడు. 

(అప్పక వీయము 1-77) 
అష్టభాషాదండకము 
కవి : తాళ్ళపాక చినతిరుమలా చార్యుడు. 
ప్రత్యేకత : శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ ఎనిమిది భాషలలో చెప్పిన దండకం, 
ఇతడు చాతురాష్ట్రభాషా చ[కవ ర్తి, అని చిన్నన్న తన అష్టమహిషీ కల్యాణంలో 
పేర్కొన్నాడు సంస్కృత, ప్రాకృత. శౌొరసేనీ, మాగరీ, పైశాచీ, పాచ్యతంతీ, సార్వ 
దేశీ భాషలలో ఈ దండకం [వాళాడట. (తె. వి, స_4) 
అష్టమహిషి కల్యాణము 
కర్త : తాళ్ళపాక చిన్నన్న. 
అంకితం : అలమేలు మంగకు, 
అయిదాశ్వాసాల ద్విపద కొన్యం. , 

(ప్రత్యేకత : పెద తిరుమలయ్య రచించిన |గంథాలను చిన్నన్న ఈ (గంథ 
ములో పేర్కొన్నాడు. చిన తిరుమలయ్యను “చారుకరాష్ట భాషా చక్రవర్తిగా 
చిన్నన్న చెప్పినది ఇందువోనే. శ్రీ కృష్ణుని బాల్యక్రీడలు. అతడు ఎనమండుగురు దేవే 
రులను వివాహమాడటం ఇందులోని ఇతి వృత్తం. (తె, ఏ. న_క్ర) 

'అష్టమహిషి కల్యాణము 
కర్త : రెడ్డిప ల్లి ముద్ద మరాజు 
ఆలభ్యం. దీనినుంచి 2 పద్యాలను అజ్ఞాత గంథ సంధాత తన “ఉదాహరణ 
పద్యములు'లో ఉదాహరించాడు, ఒక పద్యంలో మంగళాచరణం, రెండేదానిలో 
వాల్మీకి |1పశంస ఉంది, -_ (ఆరు ద-9) 


ప్రాచీన సాహిత్యము గీ 


అష్టాంగరుధి రార్పనము 

కీ. శ. 12.15 శ, మధ్యకాలంలో ప్రకార తై వభ కులకు సందింధించినే 
మతాచారం. అష్టదిక్కు. లలో ఉన్న అష్టభై రవులకు " భక్తులు తమ అష్టాంగా లనుంచి 
రక్తాన్ని చిందింపజేసి ఆర క్రంతకో అభిషేకం చేసేవారు. ఆ కాలపు జలు కొందరు 
ఖండిత శిరస్సులను అష్టాంగాల రక్తంలో నానబెట్టి అష్షభె రవ మూ ర్తులకు సమర్పించే 
వారు, అష్టాంగాల నెత్తురుతో పూజ చేసేవారు. రుద, భైరవ, వీరభదులనే గాక-శ క్తి, 
'చండి దుర్గ, మహాకాళి_భేతాళలను కూడా ర క ఆ కాలంలో అన్ని వర్ణాల 
భక్తులు ఈరకపు రక్తపు పూజ చేసేవారని తెలుస్తున్నది. ( తెలు గు.జ-మా-0) 


అష్టాదశ పురాణములు 
మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యతి, |బహ్మా-డ, |బాహ్మ, (బహ్మ 
వైవర్త, వామన, వాయవ్య, వైైష్పవ, వరాహ్క అగ్ని. నారద, పద్మ, లింగ, గరుడ, 
కూర్మ, స్కాంద పురాణాలు, 
అషాదశ వరనలు 
(యి న్‌ 
కావ్య [పయోజనాన్ని, లక్షణాలను-, భేదాలను చెప్తూ లక్షణకారులు మహాకావ్యా 
నికి కొన్నికొన్న లక్షణాలు ఉండాలని చెప్పారు. కావ్యంలో ఉండాలని వారు చెప్పిన 
అషాదశ వరనలు ఇవి:_ 
టి ల 
నగరము, సము దము, ' బుతువు, చం దోదయము, అరో్కోదయము, ఉద్యా 
నము, సలిల|క్రీడ మధుపానము, రతోత్సవము, విపలంభము, వివాహము, పుతో 
త్పత్తి, మం|తము, ద్యూతము, [(పయాణము, నాయకా భ్యుదయము, ౭ లము, 
యుద్ధము, పబంధయుగంలో వెలువడిన కావ్యాలన్నిటా ఈ వర్ణ నలు విధిగా ఉండేవి, 
ఈనర్హనలు కొంచెం పాతవై న తర్వాత (కొత్తదనం చూపడానికి వీటిలోనే కొన్ని 
మార్పులు చేస్తూ వచ్చారు. అప్పకవి ఇరువదిరెండు వర్ణనలు ఉండాలని చెప్పాడు. 
ఏయే వర్ణనలు ఎలా ఉండాలో కూడా లాక్షణికులు సూచించారు, పీటిలో కొన్ని తగ్గినా 
ఒర బి ఒడ అన అటి 
కాన్య పరిపూర్ణత కు భంగం వాటి ల్లదు. (కావ్యాలంకార సం గహము) 
అష్టాధ్యాయి టిక(సం) 
కర : చూ. ఆన్నంభటు. 
వాట ల : 
ఇది సంస్కృతంలో రచింపబడ్డ వ్యాకరణానికి టీక, (కె వి. స_4) 
కర్త ఏ విశ్వేశ్వరుడు. 
(తె. వి. స_4) 
అష్టావధానము 


ఛూ. అవధానాలు, 


గ్‌ తెలుగు సాహిత్య కోశము 


అష్టావధానిక వి 
కాలం : 17వ శతాబ్దం, 
స్థలం : చోళదేళం (చెంగల్వపురి). 


రచనలు : చం[దశేఖర విలాసము (మూడు భాషలలో). 
అష్టావధాని కవి అనేది బిరుదనామం. కవి అష్ట భాషా విశారదుడై అవ 

ధానాలు చేస్తూ బిరుదనామంతో (పసిద్దుడై ఉంటాడు. అసలుపేరు తెలియ రావడంలేదు. 
తంజావూరును పాలించిన మహారాష్ట్రరాజు శినాజీకాలంనాటి వాడని కొందరి అభి పాయం. 


సంస్కృతం, తెలుగు, మహారాష్ట్ర భాషలలో రచన చేశాడు. (ద. దే. వా-284) 
అష్టోత్తరశతము 
నూట ఎనిమిది పద్యాలుండే కొవ్య భేదము. (అప్పకవీయం) 


అసత్సంగ రాజనాటకము 
కవి : మేలత్తూరు వేంకటరామళాస్త్రి. (చూ) 
ఈ కవి రచనలున్న తాళప|త [పతులన్నీ కలిసిపోవడం వలన ఈనాటకం 
నేడు (పత్యేకంగా లభించడం లేదు. ఇది అంత (పసిద్ది పొందిన రచన కాదు, 
అసి పబంధము 
నామాంతరం : ఖడ్గలక్షణ శిరోమణి (చూ). 


కర్త : నవనప్ప. 
అహల్యా సంకందనము 
కర :* సముఖము వేంకట కృషప్ప నాయకుడు. (చూ) 
~~ లి 
అంకితం (శ్రీరంగనాథునికి. 


మూడు ఆశ్వాసాల శృంగార |పబంధం. 408 గద్య పద్యాలున్నాయి. నాట 
కీయమైన రచన. పద్యాలు నంభాషణాత్మకంగా ఉన్నాయి, పసిద్ధ సంస్కృత శోక 
చాయలు అక్కడక్కడా కనిపి సున్నా స్వతం|త కల్చ్పనలున్న కావ్యం, 
కవికి (శ్రీరంగనాథుడు కలలో కనిపించి అహల్యా సం్యకందనం రాసి తన 
కంకిత మిమ్మని అడిగాడట. ఈ విషయాన్ని ఇతని మితులైన శేషము వెంకటపతికి, 
పుణిగే కృష కవీందునకు చె పే, వారు సంతోషంతో కవి వంశాన్ని వరించి కావ్య రచ 
లు అవాఎఖీ యా 
నకు (పోత్సహించారట. (క. త, 18-97) 
అహల్యా సం|కందన విలాసము 
కర్త _ చెళ్ళపిళ్ళ నరసకవి. 
ఇది యక్షగానం. దీని (పతులు నేడు అలభ్యం. (య. వా.చ) 
అహల్యా సం|కందన విలాసము 
కర్త ఫి పాపయారాధ్యులు. (చూ 


(పాచీన సాహిత్యము గ్‌ర్‌ 


[పత్యేకమైన వివరాలు తెలియరాలేదు. (ఆం. సం. సా) 
అహల్యా సం కందన విలాసము 
కర్త : వేమనారాధ్యుల సంగ మేశ్వరారాధ్యుడు. 
అంకితం : వాసిరెడ్డి చం[దమౌళికి. 
ఐదాశ్వాసాల |పబంధం. _ కృతిపతి అమరావతి పాలకుడైన వాసిరెడ్డి వేంక 
టా|దినాయని సోదర పు తుడు. 
అహోబల నృసింహసూరి 
కాలం ; (కీ. శ, 17, 18 శ. కావచ్చు. 


రచనలు : 1. త్రిమూర్తి కల్యాణము (అభినవ కాదంబరి 2. నల విలాసము. 
మైసూరు మహారాజు మూడో కృష్ణరాజ ఒడయరు కాలపువాడు. నారాయణ 
సూరి కుమారుడు. (తె. వి, స_4_719) 


అహోబల పండికీయము 
కర్త : అహోబల పండితుడు. 
చూ : కవి శిరోభూషణము (సం. 
(ఆం|ధకళ బ్ర చింతామణికి వ్యాఖ్య) 
అహోబల పండితుడు 


కాలం : 17వ శతాబ్దం (1667 క్రి తర్వాతివాడు. 
స్టలం ; మైదవోలు "గామం (నరసరావుపే పేట సంస్థానం). 


రచనలు : గ్ల కవిశిరోభూషణము (సం) (అహోబల పండితీయము). 
2. కాళిందీ కన్యాపరిణయము, 
గురువు : పోలూరి మాధవ సోమయాజి. 
బిరుదు ; మహోపాధ్యాయ భట్టారక. 
పముఖక వి. meee టల పండితుని ఇంటిపేరు (పభంజనమువారు 
లేక వాతూలం వారు అనిఅంటారు, అవి గాలికి సంస్కృత పర్యాయాలు. అహో దిలపతి 
పదం నరసయ్యను (ఓబళయ్య) తెలుపుతుందనీ ఇతని అసలు పేరు గాలి 
నరసయ్యసీ (పతీతి. పోలూరిమాచిరాజు ఇతనికి మాతామహుడు. పోలూరి 
మాధవ సోమయాజి ఇతనికి మేనమామ, విద్యాగురువు కూడా. ఆహోబలపతి తాత 
ముతాతలనుంచి మైదవోలు [గామంలొనే ఉండేవారు కాని, ఈతని కాలంలో ఒకసారి 
గుండ డ్లకమ్మనదికి వరదలు వచ్చి పె పెరు పంటలు వొడ్రై విశేష నష్టం కలిగిందట. అందు 
చేత ఈ కవి నరసరావుపేట పాలకులను దర్శించి వాం మెప్పు పొంది “ఉమ్మడి వరమూ 
అనే అ| గహారాన్ని సంపాదించాడు. అప్పటి నుండి ఉమ్మడి వరమే ఇతని నివాసమైంది. 
ఇతడు గొప్ప విద్వాంసుడు. తన (గంథ.లో అప్పకవివి పేర్కొన్నాడు 
కాబట్టి, 1607 తర్వాత వాడని పండితౌభి పాయం, (శె, ఏ,స _6_547. ఆం.సం సా_ 188) 
అహోబలపతి 
నామాంతరం : అహోబల పండితుడు (చూ. 


58 తెలుగు సాహిత్య కోశము 


ఆంగ్ల రూపకాలు 

భారతీయుల దశరూపకాల వలనే ఆంగ్గంలోను దృశ్యకావ్య భేదాలు పది 
ఉన్నాయి. 1. విషావరూపకము (112866?) 2. ఆహ్లాదరూపక్రము (Comedy) 
8. పహసనము (౫2౯౦ల) 4 దివ్యలీలా రూపకము (Miracle play) 5. అద్భుత 
రూపకము (Mystery play) 8. మూకాభినయ రూపకము (Pantomime) 
7. బుట్టబొమ్మలు (Masks) ర. గేయ రూపకము (Melo-dramay 9. నృత్య 
రూపకము (Ballet) 10. సంగీత రూపకము (Opera). 

ఇ ఏకాక ఆం గ్లంలో దిర్హ్‌స్‌్మొ, మైమ్‌, మోనొలాగ్‌, ఇంటర్‌లూడ్‌ మొ॥ 
ఉన్నాయి. అధునిక కాలంలో పాళ్ళాత్యదేశాలగో ఏకాంకికలు (One 260౯-9129 $) 
దిహుళ |పచారంలోకి వచ్చాయి. (తె. వి.స-6) 

ఆంగ్ల _శవ్య కొబ్యాలు 

ఆంగ్ల భాషలో పద్యకావ్యాలను అత్మాా శయ కావ్యాలు, పరాాశయ కావ్యా 
లని రెండురకాలుగా విభణించారు, పరా|శ్రయ కావ్యాలివి; 

1. పురాణం (Epi) 2. లఘుకావ్యము 8. వీర కావ్యము (Ballad) 
4. [గామీణ కావ్యము (Pastoral) గ్‌, వర్ణనాత్మక కావ్యము (Descriptive) 
6. కథాకావ్యము (Narrative) 1 హికోసదేశ కావ్యము (Didactic) 
8. దృశ్యకావ్యము, 

అత్మా శయ కావ్యాలు; 

1. గేయ కావ్యము (1౪76) 2. తత్త్వకావ్యము లేక మర్మకావ్యము 
(Philosophical or mystic) 35. మృకి విషయక కావ్యము (Elegy) 
4. అధిక్షేప కావ్యము (521౯ల) $. ఉదా త్తగేయ కావ్యము (0064ల) 6. లేఖా 
కొవ్యము (Epistle) 7. ఇండ కొవము (Sonnet) (తె. వి, స._8) 

ఆంగ్లాధి రాజ్య స్వాగతము 
కర్ణ : పరవస్తు వేంకట రంగాచార్యులు. 
ఆంజనేయ శతకము 
కర్మ : అయ్యలరాజు నారాయణ కవి. 
కందపద్యాలతో ఉన్న శతకం, 
ఆండాళ్‌ 
గోదాదేవి, చూ. 
ఆండ aa? 
ఈ నంస్టానం (శ్రీకాకుళం మండలం గజపతి నగరం డివిజనులో ఉండేది. 
చిన్న పల్లెటూరే అయినా కొండ జమీందారీలలో ఇది చాలా (పాళీనమైనది; [ప్రముఖ మైనది 
కూడా, 


(పాచీన సాహిత్యము గ్‌ 


కీ. శ. 18 వ శతాబ్దానికి చెందిన 'గారయదొరి ఈ నంస్థాన సాలకులకు 
మూల ప్పరుషుడు. 

ఈ సంస్థానం మన్నెపు [పాంతంలో ఉండడం చేత (పత్యేక ఉత్సవాల సంద 
రంలో తప్ప పండితులెవ్వరూ ఇక్కడ ఉండేవారు కారట. 

ఈ సంస్టానాధిపతులు శాస్త్ర విద్యల్ని ఎక్కువగా పోషించాను. అర్మడ 
రామన్న దొర కుమారుడైన గారయ దొర పండిత పోషకుడు. _ నిష్టలకామయ్య 
శాస్త్రి, పంతుల సు[బహ్మణ్యశాస్రీ, తాతా కామావధాస్లు, తాతా వైద్యన్న వీరి ఆస్థాన 
పండితులలో ముఖ్యులు, 

గారయదొర కుమారుడు రామందొర తటాకారామాది (పతిష్టలు సల్సినవాడు, 

అక్ష ర యం ర అభ క్‌ "4 మానా = : 
నిష్టల కామయ్యళా ప్రి, పంతుల దిహ్మయ్యశా స్త్రి, తాతా పెద కొమయ్య, తాతా విశ్వనాథ 
శాస్త్రి, తాతా శ్రీరామశొస్త్రి వీరి ఆస్టాన పండితులు, 

రామందొర దతృపుత్రుడైన గారయదొర నిస్టల సుబ్రహ్మణ్యశా స్రీ, పంతుల 
సోమయ్యనాథశాస్ర్రి, ఓరుగంటి భై రవశాస్ర్రి, కాశీ అప్పన్నశాస్త్రి, తర్క-ళాస్త్రవిధి అగు 
గంటి సూర్యనారాయణకశొ స్త్రీ; జ్యోతి శాస్ర వేత్త తాతా అక్కా జీ రామయ్య మొు॥ వారిని 
పోషించాడు. గంటి సీతారామావధాన్లు మొ॥ వేద సండితులు కూడా వీరి ఆస్థానంలో 
ఉండేవారు. 

దువ్వూరి రామావధాన్లు, దువ్వూరి సత్యనారాయణావధాన్లు, జ్యోతిశ్ళాప్ర 
వేత్త నిష్టల సింహాచల సిద్ధా. తి మొ॥ వేద పండితులకు ఈ ఆస్టానాల్లో వార్షి కాలుండేవి. 
ఈ సింహాచల సిద్ధాంతిగారె భ్యదాచల మాహాత్మ్యం, లక్షణాపరిణయం, తిప్పర విజయం 
అనే (గంధాలు రచించారు. 

వీరి వంశంలోని వారే అయిన రామ్మపతాపరావు బహడ్డరు వెద 
పండితులై న దువ్వూరి రామానధాన్లు, దువ్వూరి సత్యనారాయజణావధాస్తు, తాతా జానకి 
రామయ్య, తాతా జగన్నాథస్వామి, తాతా వరహాలు మొ॥ పండితులను పోషించారు. 

(ఆం సం. సా 
ఆంధ క రామృుతము 
నామాంతరం : శ్రీకృష్ణ కర్ణామృతము, 
కర్త * వెలగపూడి వెంగనామాత్యుడు (వెంగయామాత్యుడు). 

మూడాశ్వా నాల పద్యకృతి. | 

బిల్వ మంగళుని సంస్కృత (గంథానికి. తెలుగుసేత, సులక్షణసారంలో 
ఇందులోని పద్యం ఒకటి ఉదహరిఎసదిడింది. (దీనిని వచనంగా  మహిమల్చూరి 
వేంకట కృష్ణుడు రాశాడు.) (ద. దే. వా 880) 

ఆంగ ధక వి రామయ్య 
కాలం : 15వ శతాబ్దం. 


58 తెలుగు సాహిత్య కోళ్లము 


రచన : విష్ణుకాంచీ మాహాత్మ్యము (అలభ్యం, 
ఈ కవిని నాచన సోముడు నుతించాడు. 18వ శతాబ్ది వాడైన ఉదాహరణ 
(గంధ సంధాత ఇతన్ని ఉదహరించాడు. ఇతని |గంథంలోని పన్నెండు పద్యాలు 


లభించాయి. రచన మనోహరంగా ఉంటుంది. (5. స_198) 
ఆం|ధకామందకము 
కర్త : జక్ళురాజు వేంకట కవి. 


రచనా కాలం : క్రీ, శ. 1648. 
కృతి భర్త : కొం[డాజు వేంకటా ది. 
ఎనిమిది ఆశ్వాసాల పద్యకావ్యం, 
ప్రత్యేకత : ఈ |గంథానికి సంస్కృతంలో 98 పకరణాలున్నాయి. కామంద 
కుడు సంస్కృతంలో |వాసిన నీతి సారం మూలం. మొచటి కామందకాన్ని తెలుగులో 
(కీ. శ. 1855 పాంఠంలో ఒక (పాచీన కవి |వ్రాశాడట. మొదటి తెనిగింపునుంచి కొన్ని 
పద్యాలను మడికి సింగన్న తన సకల నీతి సమ్మతంలో ఉదాహరించాడు. ఈ | గంథం 
రెండో తెనిగింపు. సామాన్య [పజలకు కాడా రాజనీతి సుబోధకంగా ఉండేటట్లు కవి 
(వాళాడు. సంస్కృత నీతి సారానికి “ఉపాధ్యాయ నిరపేక్ష, “నయ (పకాశం” అనే 
రెండు వ్యాఖ్యానాలున్నాయి. సంస్కృత నీతిసారాన్ని మల్లినాథ సూరి కూడా 
స్మరించాడు. ఇందులోని ఒక పద్యం వల్లి రచనా కాలం తెలు స్తున్నది. [పశ స్తమూ, 
సరళమూ అయిన రచన. (ఆరు. ద-_9) 
ఆంధ కాళిదాసు 
కాలం : తెలియదు. 
స్థలం కృష్ణామండలం, 
రచనలు : శంకర విజయము (అనువాదం. 
సంస్కృళతాం ధాలలో విద్వాంసుడై న ఈ కవికి కాళిదాసు అనేది బిరుద 
నామమో నిజనామమో తెలియరావడం లేదు. కావలి వేంకట రామస్వామి గారు ఇతన్ని 
పేర్కాన్నారు. 
ఆలూరి కుప్పన కవికి అంధ కౌళిదాసు అనే వీరుదున్నది. అతడు శంకర 
విజయాన్ని ఆదార్యవిజయమనే సేర అనువదించాడు, వీరిరువురూ భిన్నవ్య కులా రాదా 
అన్నది నిర్జారింపబడలేదు. (క. స_ 18) 
ఆంధ కౌముది 
కాలం : (కీ.శ. 17వ శతాట్ధి, 
కర్త ఏ గణసవరపు వేంకటకవి. 
ఇది [పత్యేక [గంథం కాదు. “సర్వలక్షణ శిరోమణీలోని' మూడో ఉల్లాసం. 
ఇందులో వ్యాకరణ సంబంధమైన ముప్పది ఐదు విషయాలు వేయిపాదాల సీసమాలికలో 
చెప్పబడినాయి. (క. త- 12) 


పాచీన సాహి త్యము 59 


ఆంధ కౌముది (సం) 
కాలం : కీ.శ. 17వ శతాబ్దం. 
కర్ర ఏ మండ నరసింహాక వి. 
ఇది సంస్కృతంలో రచించబడ్డ తెలుగు వ్యాకరణం. సూత వివరణలు 
సంస్కృతంలో ఉన్నా ఉదాహరణలు తెలుగులోనే ఉన్నాయి. అక్కడక్కడ రూప 
నిష్బాదన [పక్రియ కూడా చూపబడింది. 
ఇందులో పరిభాష, సంధి, అజంతం, హలంతం, కారకం, |క్రియ ఆనే 
పరిచ్చేదాలున్నాయి. (తె. వి. స_ 4) 
ఆంధ చం దాలోకము 
కాలం , (కీ, శ. 18వ శతాబ్దం. 
కర్త ; అడిదం సూరకవి. 
అంకితం : దేవ దేవునికి. 
ఇది అలంకారశాస్త్ర (గంథం. “చం దాలోకం ౫” అనే సంస్కృత |గంథానికి 
తెలుగు అనువాదం, ' 
సంస్కృతంలో జయదేవ కవిగా పేరుపొందిన పీయాషవద్దిడు చందా 
లోకాన్ని వాశాడు అప్పయ దీక్షితులవారు “ఈవల యానందం” అనే అలంకార |గంథాన్ని 
వాశారు అందులోని కారికలే జయదేవుని చం|దాలోకంగా ప్రచారం పొందాయి. 
అప్పయ దీక్షితులవారి |గంథాన్నే సూరకివి అనుసరించాడు. కాని అది కాళిదాసు రచిం 
చిన | గంథమని చెప్పాడు. దీన్ని (క్రీ. శ. 1800 లోనే మూల శ్లోకాలతో పాటుగా వావిళ్ళ 
వారు మ్ముదించారు. ఇందులో 40 శ్లోకాలకు సూరకవి అనువాదం లేకపోతే పరవస్తు 
వేంకట రంగా చార్యులవారిచే రచింపజేసి (పకటించారట. 
(కవినంశయ విచ్చేదం-పీఠిక) 
ఆంధ ద్విరూప కోశము 
కర్త : గణపవరపు వేంకటకవి. 
చూ. ద్విరూపకోశము, 
ఆంధ ధాతుమాల 
కర్త : పరవస్తు చిన్నయనూరి., 
వ్యాకరణ (గంథం, 
ఆం| ధనామ శేషము 
కర్త : అడిదం సూరక ఏ 
అంకితం: దేవదేవునికి 
నిఘంటువు. పైడిపాటి లక్ష్మణమం!తి ఆం|ధనామ సం|గహమనే 
నిఘంటువు |వాశాడు. ఆయితే అందులో కొన్నిమాటలు చెప్పతేదు. _దాసికిది 


60 తెలుగు సాహిత్య కోశము 


పూరక గంథం. ఇడి 1840 లోనే ము|దింపబడింది. వివిధ మకుటాలకో 78 పద్యా 
లున్నాయి, (ఆరు ద-12) 
ఆంధ నామ సం గహము 
కర్త : పైడిపాటి లక్ష్మణకవి. 

నిఘంటు గంథం. అయిదు వర్గులలో దేవతలు, మానవులు, స్థావరాలు, 
తిర్యక్కు లను తెలిపే అచ్చ తెలుగు పదాలూ, నానార్ధకాలై న అచ్చు తెలుగు పదాలూ, 
ఇందులో ఉన్నాయి. ఇందులో లేని పదాలను ఆంధ్ర నామశేషమనే పేర అడిదం సూర 
కవి రచించాడు. ఆధ భాషా భిజ్జులకు మిక్కిలి ఉపయోగిచే గంథం, 

ఆంధ నాయక శతకము 
కర్త : (చూ. కాసుల పరుషోత్తమ కవి. 

వ్యాజ స్తుతి శతకాలలో మిక్కిలి పసిద్ధమైనది. ఇది శ్రీకాకుళ క్షేతంలోని 
ఆం (ధ్రవిష్తువు దేవుని గురించి [వాయదిడిన శతకం. ఈ శతక రచనను గూర్చి ఒక 
ఐతిహ్యం ఉంది. 

శ్రీకాకుళాంధ నాయకస్వామికి పూజలు లోపించినందుకు స్వామి భూగర్భ 
ములో మునిగి అంత ర్లితుడై నాడట. అప్పటి చల్లపల్లి సంస్థానా ధిపతి, ఇమ్మడి అంకి 
వీడు బహద్దరు, పురుషో త్తమకవి గొప్ప ఉపాసనా శక్తి కలవాడని విని, స్వామిని తిరిగి 
నెలకొనేట్లుగా చేయమని (పార్ధించాడట. కవి స్వామిని 100 పద్యాలలో 
స్తుతించాడు. ఒకొక్క. పద్యానికి ఒకొ్యొక్క అంగుళం చొప్పున స్వామి తిరిగి 
బయటకు వచ్చాడట. అఆ 108 పద్యాల సంకలనమే ఈ “ఆం్యధశాయక “తకం” అని 
(పతీతి. కవి ఈ ఆలయప్ప జీర్జస్టితి చూసి వేదనతో ఈ శతకం చెప్పాడని కొంద 
రంటారు. ఇందులో “చిత చిత [పభాన దాక్షిణ్యభావ హత విమతజీవ శ్రీకాకు 
శాం ధదేవి అనే మకుటంతో కూడిన 100 సీసపద్యాలున్నాయి. *క్కుని తెలుగు 
నుడికారాలకు, వ్యాజ స్తుతికి ఈ శతకం పేరుపొందింది. కవిత సంభాషణాత్మక శైలిలో 
ఉండి పోతన, (శ్రీనాథులను గుర్తుకు తెస్తుంది, (ఆం. సం. సా-158, 168) 


ఆం్యధ నిఘంటువు 
నామాంతరం : చిన్నయసూరి నిఘంటువు. 
కాలం ్ట డీ: శ. 19 వ శతాది. 
క్‌ 
కర్త : పరవస్తు చిన్నయసూరి. 
ఇది అము[దితం. దీని [వాత పతి 7 సంపుటాలు ఆంధ సాహిత్య పరి 
షత్తు వారు సంపాదించి ఇటీవళి వరకు సంరక్షించి సూర్యరాయాం(ధ నిఘంటువులో 
ఉపయోగించారు. కాని ఇప్పుడవి కనిపించడం లేదు. 
ఇదే బహుజనపల్లి వారి శబరత్నాకరానికి మూలం (రమణీయం _ పీఠిక), 
ne) (_ కీ 
ఆంధ నిఘంటువు (అలభ్యం) 
; కర... ఏ; గణపవరపు వేంకటకవి, 


ఉత బి సము 


(పాచీన సాహిత్యము 81 


ఆంధ _ప్మ్రియా కౌముది (అలభ్యం 
కర్త ! గణసవరపు వెంకటకవి (చూ).. (ఆరు[ద- 11.180.) 
ఆంధ _పతాపర్ముదియము (అలభ్యం) 
కర్త : చూ. గణపవరపు వేంకటకవి. 
ఇది సర్వలక్షణ శిరోమణిలో ఆరునుంచితొమ్మిది వరకు గల ఉల్లాసాలలోనిది 
కావచ్చునని విమర్శకుల అభ్మిపాయం. ఆధునిక యుగంలో ' ఇదే పేరుతో చెలమచర్ల 
రంగాచార్యులు ఒక (గంథాన్ని (వాశారు. (అఆరుుద- 11.180) 
ఆం, ధపయోగ రత్నాకరము 
కాలం : 17వ శతాబ్ధం. 
కర్త : గణపవరపు వేంకటకవి 
ఇది పళ స్తమైన లక్షణ (గంథం, నేడు లభ్యం కాని అపూర్వ గ్రంథాలు 
ఇందులో ఉదాహృతాలు. ఇది అమ్ముదితం. దీని (వాత పతి తంజావూరు ప్పుస్త 


కాలయంలో ఉందీ. (కవిజనాాశయం పీఠిక _వా విళ్ళ) 
ఆంధ _పయోగ రత్నాకరము 
రచనా కాలం ; 14వ శతాబ్ద౦. 
కర్త : బిప్పునక ఏ. 


వ్యాకరణ (గంథం. 
కవి ఈ (గంథాన్ని తండికే అంకితం చేశాడట. వినరాలు తెలియరాలేదు. 
(క. స_ 189) 
ఆం ధభాషా భూషణము (అలభ్యం) 
కర్త ; మరింగంటి సింగరాచార్యులు. 
వ్యాకరణ (గంధం. 
ఈ పేరుగల (గంథాన్ని ఇంతకుముందే తెలుగులో దశకుమార చరిత కర్త 
కేతన |వాశాడు. కవి దీనిని తన పద్దెనిమిదోయేట [వాళాడు. (తె. వి.,స_6) 
ఆంధ భాషాభూషణము 
కర్త ; మూల ఘటిక కేతన, 
ఇది కర్ణాట భామాభూషణము ననుసరించి చేసిన రచన. 106 పద్యాలున్నాయి. 
(పత్యేకత : ఈ|గంధథం తెలుగులో మొదటి వ్యాకరణ (గంథం. “నన్నయ 
భట్టాది కవిజనంబుల కరుణన్‌” కొత్తగా వ్యాకరణం |వాస్తున్నానని చెప్పాడు కవి. ఆంధ 
భాషను “తెలుగు? అని లకార మధ్యంగాను, “తెనుగు” అని నకార మధ్యంగాను 
ఆరోజుల్లో వ్యవహరించేవారు. కవి ఈ] గంథంలో (పాస స్థానంలో రెండు రూపాలనూ 


62 తెలుగు సాహిత్య కోశము 


వాడాడు. బాల వ్యాకరణక ర్ర చిన్నయసూరి కోకొల్లలుగా నూ[తాల సులువులు, 
ఉదాహరణలు దీనినుంచి తీసుకొన్నారు. . (ఆద్మద-?) 
ఆంధ భాషార్థవము 
నామాంతరం : ఆం ధామరకోశము. 
కవి  నుదురుపాటి వెంకన్న (చూ), 
అంకితం : మాతృభూ తేశ్వర స్వామికి, 
అచ్చతెనుగు నిఘంటువు. పద్యకృతి. సర్గ్షవ్యోమదిక్కాలాది వర్షాల 
విభాగం. మూడు కొండలున్నాయి. తత్సమసదాలకు సరియైన అచ్చతెలుగు పదాలు 
ఇవ్వబడ్డాయి. (పథమ కాండలో 188 పద్యాలు, ద్వితీయ కాండలో 810 పద్యాలు, తృతీయ 
కాండలో 148 పద్యాలున్నాయి. మకుట నియమం [క్రమంగా పొటించటం జరిగింది, 
కవి, రాయరఘు నాథుని పోత్సాహంకో దీన్ని రచించాడు. ఇందులో రఘు 
నాథ తొండమాన్‌ వంశనృక్షం విపులంగా ఉంది చివరలో కావ్యం రఘునాథునికే అంకితం 
చేసినట్లుంది. చార్మితళ |పాధాన్యం గల రచన. ఇది మూడుసార్లు (క్రీశ. 1898, 1800 
1910 సంవత్సరాలలో) వేర్వేరు ముదాక్షర శాలలో ముుదితం. 
దీనికి | బౌనుదొర తయారు చేయించిన శబ్ద సూచి, ఆగస్టు 1850 లోనే పూర్త 
యినా ము[దితం కాలేదు. (ద. దే. వా_ 427) 


ఆంధ భోజుడు 
కాలం : కీ. శ. 184/ కు పూర్వుప. కొకతి రెండో పతాపరుదుని కాలం 
గాని, అంతకుముందుగాని కావచ్చు. 
రచన : నీతి భూషణము (అసమ్యగం). 
విశిష్టత : 'నీతిభూషణంి లోవి 25 పద్యాలను మడికి సింగన “సకల నీతి 
సమ్మతం' లో చేర్చాడు. ఇందులో కవి రసవంత మైన కవితాధారతో నీతులను చక్కగా 
చెప్పాడు, గంభీరమైన భావాలున్నాయి. ఆంధ భో జుడన్నది కవి వీరుదనామం 
కావచ్చును. చారుచర్యక ర్త అఆస్పన మంతి, ఇతడూ ఒకరే అన్నవాదం ఉన్నది. 
| ॥ (ఆరు. ద-£2) 
ఆర్నధ భోజుడు 
బిరుదు. ఈ వీరుదు శ్రీకృష్ణదేవరాయల కుంది. ధారా నగరా ధిపతియైన 
భోజుడు సంస్కృత వాజ్మయాన్ని, సంస్కృత కవులను పోషించినన్లు, ఈయన ఆంధ 
భాషను కవులను పోషించటంవల్లి ఈయనకీ బిరుదు వచ్చింది. 
ఈ పేరుగల మరొక తెలుగుకవి ఉన్నాడు కాని, అది ఆయన పేరో, విరుదో 
తెలియదు. . ఈయన సీతిభూషణము' అనే రాజనీతి గంథాన్ని (వాశాడు. సీతి 
భూషణంలోని పద్యాలను కొన్నింటిని Er శ్ర, 14న శతార్చిలో ఉన్న మడికి సింగన తన 


(పాచీన సాహిత్యము | 68 


సంకలన |గంథమైన ‘సకల నీతి సమ్మతం' లో ఉదాహరించాడు. అందువల్ల ఈ 
ఆం|ధ భోజుడు మడికి సింగనకు పూర్వుడై ఉండవచ్చునని చెప్పవచ్చు. ఈయన 
క్షేమేం్యదుడనే కవికి సమకాలికుడు కావచ్చునని కొందరి అభ్మిపాయం, (తె. వి. స_ 4) 


ఆంధ మన్యర్థ దీపిక 
కర్త చూ: మండకొ మేశ్వరకవి. 


వివరాలు తెలియవు. (ఆం, సం. సా_429) 
ఆంధ మేఘ సందేశము 
కర్త : మతుకుమల్లి నృసింహకవి. 
రచనా కాలం: 19 వ శతాబ్దం. 
పద్యకావ్యం. అనువాద రచన, (5. స.-115) 


ఆంధ రసమంజరి (అలభ్యం) 
కర్త : గణపవరపు వెంకటకవి. 
ఇది గణపవరపు వేంకటకవి కృతిగా ఆంధకవి తరంగిణి కారులు మా(మే 
ఆంధ వసంత తిలక భాణము (అలభ్యం) 
౦ : (్రీ. శ. 17వ శతాబ్దం. 
కర్త : గణపవరప్ప వేంకటకవి. (క. త_12) 
ఆంధ విశ్వ గుణాదర్శము (విశ్వగుణా దర్శము) 
కర్త ; తిరుమల బుక్కపట్టణము చినతాతొచార్యులు. 
సద్యకావ్యం. వేంకటాధ్వరి సంస్కృతంలో రచించిన విశ్వగుణా దర్శానికి 
అనువాద మిది. (వీరెశలింగం సంతులు-సమగ పరిశీలన) 
ఆంధ వేదాంతము (అలభ్యం) 
కర్త : తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. (క. త_8) 
ఆంధ వ్యాకరణమ్‌ (నం) | 
నామాంతరం : ఆం|ధశబ్దాను శాసనమ్‌. 


కర్త : నివరి శేషాచల (వతి కవి. 
వ్యాకరణ (గంథం. సంస్కృతానికి పాణినీయం వలే తెలుగుకు సూ తాలు, 
పకృతి |పత్యయ నిర్హ యం చెప్తూ రచించిన భాష్యం. (ద. దే. వా_218) 
ఆం|థ శబ్ద వుంతామణి (సం) 
కర : నన్నయభటు. 
pr) (a) 


రచనా కోలం : కీ. శ, 11వ శతావ్ది. 


64 తెలుగు సాహిత్య కోశము 


(పత్మేకత : వ్యాకరణ గంధం. మహా భారతా౦ | దీకరణకు పూ ర్వ 0 
అప్పటి వ్యావహారికాం్య ధం, తత్సమ భాష గాంధికతా మువకు అర్హ౦గా నన్నయ 
చేతిలో పొందిన సంస్కారమే ఆం, ధశబి చింతామణి. సంస్కృతంలో సుమారు 

(త) 
80 : ర్యావృ త్తాలతో ఉన్న గంథం, ఇందులో సమాసము, విభ క్రి, క్రియ, అచ్చు, 
హల్లు, అన్వయం మొ॥ వాటిని సంస్కృతం నుంచి |గహించి, దుతము మొ॥ కొన్ని 
సంజలను నన్నయ సః+యంగా కల్పించి రచన చేసినట్లు కనిపి స్తుంది. 
(= షు లా శీ 

కొన్ని నియమాలతో రూప నిష్పాదన |పక్రియను బోధిస్తూ, పాఠకుల సౌక 
ర్యం కోసం తన రచనను కొరికలుగా చేశాడు. “చింతామణి” లోని రసం, గుణ 
దోషాలు, యతి, పాన, మొ॥ కావ్య సామాన్య లక్షణాలను స్పృశించి, అప్పటికి 
అవసరమైన వ్యాకరణాఎళాలనే కూర్చాడు. మొత్తం మీన ఈ వ్యాకరణంలో సంధి, 
అజంత, హలంత, (కియా పదాల ప్రక్రియ స్ట్థూరింగా నిరూపితం... (తే. వి, స_4) 

ఆంధ శబ్ద చింతామణి 

కర్త : కర్నమడకల అనంతాచార్యులు (చూ). 

వ్యాకరణ (| గంథం, (ఆ, సం. సా) 
ఆంధ శబ చింతామణి 
౮ 

నామాంతరం : అప్పకవీయము (చూ). 

కర్త. ఏ కాకునూరి అప్పకవి. 
ఆంధ శబ్ద చింతామణి వ్యాఖ్య 

కాలం : డీ. శ, 19 వ శతాబ్ది, 

కర్త : పరవస్తు చిన్నయసూరి. 

“ఆం|ధ శబ్ధ చింతామణి అనే తెలుగు వ్యాకరణ౦ సంస్కృతంలో (వాయ 
బడింది. దానికి |వాసిన వ్యాఖ్య ఈ (గంథం. (రమణీయం పీఠిక) 

ఆంధ శబ్ద చింతామణి వ్యాఖ్యానము 
, కర్త వ ఎలకూచి బాలసరస్వతి. 

సంస్కృతంలో ఉన్న ఆం|ధ శబ్ద చింకామణికి తెలుగు లో వ్యాఖ్యానం. 

ఆం|ధ సాహిత్య పరిషత్తువారు ఈ |గంథాన్ని సకటించారు. 
ఆంధ శబ్లాను శాసనమ్‌ (సం) 
నామాంతరం : ఆంధ వ్యాకరణమ్‌, 
కర్త వ నివర్తి శషాచలకవి. 
ఆంధ శబ్దాను శాసనము 
కర్త : పరవస్తు చిన్నయసూరి. 
వ్యాకరణ (గంథం, 


ప్రాచిన సాహిత్యము 66 


ఆంధ సిద్ధాంత కౌముది 
ర : 19వ ప 
చనాకౌలం ; 19వ శ తాబ్లి పూర్వార్ధం. 
కర్త : మతకుమల్లి నృసింహకవి, 
వ్యాకరణ గంథం, 


ఆంధ హరి వంశము 
కర్త : తాళ్ళపాక పెద తిరుమతాచార్యుడు. 
అలభ్యం. (శ. శ_8) 
ఆం ధాభ్యుదయము 
పత్రిక, 
సలం * హనుమకొండ. 


10వ శతాబ్దంలో సాహిత్య సేవ చేసిన సక్రిక, మరింగంటి కవుల రచనలు 
కొన్ని దీనిలో |పచురితమయ్యాయి. 


ఆం ధామర కోశము 
నామాంతరం : ఆం|ధ భాషార్డ నము. 
కర్ర * నుదురుపాటి వెంకన్న. 
ఆం|ధాషపది 
రు 
కర్త : కామసము[ దం అప్పలాచార్యులు (చూ. 
కృష్ణ లీలా తరంగిణీ అనే సంస్కృత (గంథం ఆధారంగా ఇది రచించ 
బడింది. (ఆం. సం. నా) 
ఆంధులు _ కన్నడ వాజ్యయము 
క్రీస్తు పూర్వం నుండీ అంధులు, ఘన సామాజ్య ధురంధరులనీ, ఆర్య 
నాగరికతను దక్షిణా పథంలో విస్తరింప చేశారనీ తెలు స్తున్నది. కన్నడ వాజ్మయంలో 
"పేరు పొందిన క్రవృల పూర్వీకులు ఆం|ధులట. వారిలో అధిక సంఖ్యాకులు వేంగీ మండ 
లం నుండి కన్నడదేశానికి వెళ్ళి స్థికపడ్డారనీ ఆ విషయం కన్నడ కవి చర్మితంలో ఉన్న 
దనీ తెలుస్తున్నది. అలాంటి వారిలో _ 
' పూజ్య పాద (470 (పాతం దండి (7-వ శతాబ్ద౦), నాగాట్టున (8 వ.శతా 
బ్దం), ఆది పంప (941), పొన్న (360), నాగవర్మ (990), రన్న (993), రాజా 
. దిత్య (1120), మైదువ రామయ్య (1180), మోళిగయ్య (1180), హరీశ్వర, రాఘవ, 
కరయ, పద్మరస (1166), చ|కపాణి రంగనాథ (1180), పోలాళ్వదండనాథ (1223), 
థీమకవి (18369), ముఖ్యులు. — 
ఆది కవిగా పేరుపొందిన సంపమహాకవి, [పథమ కన్నడ లక్షణ|గంథ కర్త 
నాగవర్మ వేంగీ మండలం నుండి వెళ్ళినవారే. నాగనర్మ వెన్నమయ్య పత్రుడట. 


68 తెలుగు సాహిత్య కోశము 


కన్నడ బసవ పురాణానికి మూలం తెలుగు బనవ పురాణమే. 
వాచం సరు సుష [గంథ్యప వేశం-82 


2. సా. ప.ప, సం_5-.సం-5- 190. 


ఆకాశపు వారు 
పంచ భూతాలలో ఒక భూతమైన ఆకాశం "పేరుతో తెలుగు దేశంతో కొంద 
రింటి పేరుంది. (భారతి_మా- 45-229) 


ఆకువీటి చిన వేంకటరాజు 
చూ. ఆరవీటి చిన వేంకటరాజు. 
కృష్ణరాయ విజయక ర్త ధూర్జటి ఇతని ఆస్థానంలో ఉండే వాడని కొందరంటు 
న్నారు. కాని అతడు ఆరవీటి చిన వేంకటరాజు ఆని పరిశోధకులు గుర్తించారు. 
ఆకువీటి పెద వెంకట్నాది 
కాలం : 16వ శతాబ్ద౦, 
స్థలం: అకువీడు (తుంగభ|దా తీరప్రాంతం). 
సాహిత్య పోషకుడు. ఆకువీటి పుర |[ప్రభువు. పింగళి సూరనను |పోత్స 
హించి “రాఘవ పాండవీయో మనే ద్య ర్థి కావ్యాన్ని రచింపజేశాడు. ఈ కావ్యం 
(క్రీ విరూపాక్షస్వామికి అంకితం. 
ఈతని తాత ఇమ్మరాజు శ్రీకృష్ణదేవరాయల రాజమహేం|దనర యుద్దంలో 
పాల్గొ ర్నాడట. ఈయనను ఆరవీటి పెదవేంకటా ది అని కొందరు అంటారు. 
ఆకొండి వేంకటకవి 
కాలం ; (1820). 
సలం వ గజరాయని వలస. బొబ్బిలి [(పాంతం, 
రచనలు : తత్త్వసం[గహ రామాయణము, రామశతకము, (శ్రీరమణ శతకము మొ॥వి, 
జగన్నాధశాస్త్రి కుమారుడు. తల్లి అచ్చమ్మ. ఇతని శతకాలలో రామ 


శతకాలు రెండున్నాయి. ఒకటి “రామా” అనే మకుటంళోను, ఇంకొకటి "రామపభూ” 
ఆనే మకుటంకోను ఉన్నాయి, 


ఇతని రచన |పొఢంగా సరసంగా ఉంటుంది. (క. స_ 281) 

ఆభ్యానము 
వచన కావ్య భేదం. కవి తాను స్వయంగా చూసినదానివి చెప్పటం ఆభ్యానము. 
(తె. వి. స. 6 

ఆభ్యాయిక 


సంస్కృత గద్య కావ్య భెదాల్లో ఒకటి. దీని పరిచ్చేదాలకు “ఉచ్చా సము" 
అనిపేరు, యదార్థ విషయాలతో కూడిన రచన, ఇంచు 'మించుగా కవి స్వీయ చరిత 
వంటిది, దీన్ననుసరించి తెలుగులో .కథా కావ్యాలు వచ్చాయి. సంస్కృతంలో చెప్పిన 


[(పాచీన సాహీత్యము 67 
కొన్ని లక్షణాలు తెలుగులో పాటిస్తున్నారు. కథకూ ఆధభ్యాయికకూ కొంచెం తేడా 
ఉన్నది. హర్ష చరితాదులు అథ్యాయికలు, 


ఆచంట రామేశ్వర శతకము 
రచనాకొలం : 1850. 


కర్త : మేకా దావన్న. 
సీససద్య శతకం. “భూత లోకేశ, ఆచంటప్పర నివేశ, భావభవనాశ, రామేశ, 
పార్వతీశ” అనే మకుటంతోఉందీ. రచన చక్కనిది, (క, స, 142) 


ఆచార నవనీతమ్‌ (సం) 
కర్త ; అప్పదీక్షితుడు. 
ఈ (గంథాన్ని అప్పదీక్షితుడు రచించి తన పోషకదై న ఆనందరాయమణీ పేర 
పెట్టాడవి అంటారు, 
ఇందులో మానవ జీవితంలోని |పధాన ఘట్టాల్లో చేయవలసిన విధులు విపు 
లంగా చెప్పబడ్డాయి. సనుశాలీన చారి తకాంశాలు, సాంఘిక విషయాలు కూడా |పస్తా 
వింపబడ్డాయి. (M. R. T. 810) 
ఆచార్య పంచాశత్‌ (నం) 
కర్త : వేంకటాధ్వరి. 
ఇది వేదాంత దేశికుల మాహాత్మ్యాన్ని వరించే గంథం, (తె. వి. స_6) 
ఆచార్య రంగాచార్యులు 
కాలం : కీ. శ, 19వ శతాబ్ద ౦_ఉ త్రరార్థం, 


సలం 3 వనన రి సంస్థానం 
వనపర్తి సంస్థానాస్థాన విద్వాంసులుగా ఉండేవారు. వీరి రచనలను గురించిన 
వివరాలు తెలియవు. (ఆం, సం. సా 


ఆచార్యవింశతి (సం) 
కర్త : చూ. తిరుమల బుక్క పట్టణం (ఇమ్మడి) ఆణ్లయదీక్షితులు. 


సంస్కృత రచన. (ఆం. సం, సా-618) 
ఆచార్యవింశ తి 
కర్త ఏ కర్నమడకల అనంతాచార్యులు (చూ, 
వినరాలు తెలియవు, (ఆం సం, సా 
ఆచార్య విజయము 


కర్త : ఆలూరి కుప్పన (చూ. 
ఆరాశ్వాసాల పద్యకావ్యం. శంకరాచార్యుని చరిత ఇతి వృత్తం. 
మూలం : ఆనందగిరి రచించిన “శంకర విజయము” అనే (గంథం. కవి దీన్ని 
మహాపురాణంగా పేర్కొన్నాడు. చెన్నప్పరిలోని కొందరి (పార్థనపై ఇతడీ (గంథాన్ని 
అనునదించాడట, 


68 తెలుగు సాహిత్య కోశము 


ఆచార్య విజయము 
నామాంతరం : శంకరవిజయము. 


కర్త ఏ: చూ. రాపాక లక్ష్మీపతి. 
లభించిన (పతి ఆసమ్మ గంగా ఉన్నది. (ఆం, సం, సా. 188) 
ఆచార్య చెభవము 
కర్త చూ హొసదుర్గం శ్రీనివాస రాఘవాచార్యులు. 
పిశేషాలు తెలియవు, (కేశవసంతుల- సం. సా) 
ఆట భాగవతము 


నామాంతరం : పారిజాత నాటకము. 
కర్త : నరుకూరి నారాయణకవి. 
యక్షగానం. ఆం|ధదేశంలో తరచుగా (పదర్శింపబడేది. (య. వా. చ) 
ఆణిమిళ్ళ సీతారామకవి 


కాలం : 18వ శతాబ్దం౦ 
రచన  : జానకీపతి శతకము. 
ఇతని తండి వేంకటళాస్త్రి కూచిమంచి జగ్గకవికి (పతిద్వంద్వి. ఇతని 
రచన సౌఢంగా జటిలంగా ఉంటుంది. (క. సం 291) 
ఆతుకూరి మొల్ల 
కాలం : (కీ. శ, 16 శతాబ్ది పూర్వార్థం, 


రచన  : రామాయణము, 
స్థలం : గోపవరము (నెల్లూరు మండలం). 
ఈమెపేరు “మల్లి” అని కొందరు అంటున్నారు. 
విశిష్టత : ఈమె తన రామాయణంలో పూర్వ కవిస్తుతిలో (శ్రీనాథుని 'పర్ణా 
న్నదిగాని డీ. శ. 18 వ శతాబ్ది కవులను పేర్కొనలేదు. కాబట్టి ఆ శతాబ్ది పూర్వా 
రంలో ఉండవచ్చు. |[పధానమైన కథాంశాలతో రానూయణ కథను సం క్షేపించి |వాసింది. 
ఈమె ఇంటిపేరు అత్కూరు. తండ్రిపేరు కేనయ, గోపవరపు శ్రీ కంశేశ్వరుని వల్ల 
కవితా సంపద లభించిందని చెప్పుకొన్నది, గోపవరం పేరుతో తెలుగుదేశంలో చాలా 
(గ్రామాలున్నాయి. ఏ గోపవరమో స్పష్టంగా తెలియదు. నెల్లూరుజిల్లాలోనిదని భావి 
స్తున్నారు. ఈమె రాయల సమకాలిపరాలనీ, కాదనీ పండితులలో భిన్నాథి పాయా 
లున్నాయి. ఈమె రచిలచిన రామాయణం బహుళ |వచారం పొందింది. 
(త, వి. స_ 4) 
ఇది మహబూబ్‌నగర్‌ మండలంలో ఉంది, నిజాం పురాతన సంస్థానాలలో 


[పాచీన సాహిత్యము 69 


ఒకటి, పాకనాటి రెడ్లు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరి ఇంటి పేరు “ముక్క_వారు.” వీరి 
మూల పురుషుడు గోపాలరెడ్డి. 

(కీ. శ 1292లో ఈ గోపాలరెడ్డి కాకతీయ స్నామాజ్య సామంతుడై న గోన 
బుద్ధారెడ్డిని దర్శించి, సేవించి, అతనివద్ద “మక్రాలనాడ గౌడరికం” సంపాదించాడు. 
ఆ తరువాత ఈ వంకంవారు నవాబులకు సహాయ పడుతూ తమ సంస్థానాన్ని విస్తరింప 
చేశారు. 

ఈ పాకనాటి వంశంలోని వాడైన ఇమ్మడి గోపిరెడ్డి (గోలకొండ సుల్తాన్‌ 
అబ్దుల్లా కుత్‌బుషాకు సమకాలికుడు, కుమారుడై న గోపి రెడ్డికి “అమరచింత”, “వడ్డె 
మాన్‌ ”లు పెతృకమైన ఆస్తీ సం|కమించాయి. ఆ అమరచింతకు “ఆత్మకూరు 
రాజధానిగా నిలిచింది. ఇది గద్వాలకు అత్యంత సమీపంలో ఉంది 


ఈ సంస్థానాధీశులు కొన్య కళామర్మజ్ఞులు కావడంచేత సాహితీ క్షేతంలో 
బంగారు పంటలు పండించారు. సురపురం కేశవయ్య, బుక్కపట్టణం రంగాచార్యులు, 
తర్కతీర్థ బాలసరస్వతి (శ్రీనివాసాచార్యులు, దీక్షితులు నరసింహశాస్త్రి మొ॥ అనేక కవి 
పందితులు ఈ సంస్థానంలో ఉంటూ కీ ర్తి ప్రతిష్టలను ఆర్జించి పెట్టారు. ఈ సంస్థానంలో 
పతి యేడు ఫాల్గుణ శుక్ష పక్షంలో సాహిత్యసభలు, కాప్రగోమలు, శవి గాయక “సమ్మేళ 
నాలు, ఉచిత కంపే సత్కారాలు జరుగుతుండేవి. (ఆం. సం. సా 


ఆత్మకూరు సోమన్న 
కౌలం ; |కీశ [800_1850 ప్రాంతం. 
సలం : నెల్లూరు మండలంలోని ఆత్మకూరు, 
రచన : ద్వివద భారతము (11 పర్వాలు). 
ద్విపద భారత కవితయంలో ఇతడు మూడవవాడు. కర్ణపర్వం మొదలు కొని 
స్వర్గారో హణ పర్వం వరకూ మొత్తం సదకొండు పర్వాలు రచించ3మేగాక అరణ్య 
సర్వ రచనలో తిమ్మయ వదలిన భాగాలను పూరించి ద్విపద భారతాన్ని పూర్తి చేశాడు. 
(పౌఢమూ, రసవంతమూ అయిన కవిత్వం, ఇతని కాలాన్ని గురించి భిన్నాఖి పాయా 
లున్నాయి, (ఆరుద 10-21) 
ఆత్మబోధ పకరణము వ్యాఖ్య 
కర : పరశురామపంతుల (దిహ్మానంద రాజయోగి. 
ఆత్మబోధ పకరణానికి వ్యాఖ్య. సుబోధకంగా ఉంది. (వ.వా 41) 
ఆత్మరామ శతకము 
కర్త : పరశురామ. పంతుల లింగమూర్తి. 
ఇది వేదాంత ప్రధానమైన [గంథము.. అము దితము ఉస్మానియా విశ్వ 
విద్యాలయ సంస్కృత అకాడమీ తాళప్యత |గంథాలయంలో - ఉంది. దీనిలో కవి 
సగ్గురునుహిను, యోగ మార్గమున. బిట్టబియలును జూచు విధానము వివరించి నాడు. 


7 తెలుగు సాహిత్య కోశము 


జపతపాలపట్ల కవి విముఖత చూపినాడు. సుషుమ్నా మార్గంలో ఆత్మారాముని దర్శించువాడే 
యోగి అని లింగమూర్తి తెలిపినాడు. (శ, స + 820) 


ఆత్మానంద రనమంజరి 
రచనాకాలం : 1700 |పాంతం, 
కర్త : శేషదాసు తిరువెంగళా చార్యుడు. 
అంకితం : కృష్ణారాయపురంలోని వేణుగోపాలస్వామికి. 
వేదాంత [పతి పాదకమైన ద్విపదకాన్యం. మూడాశ్వాసాలున్నాయి. పర్మబహ్హ 
నర్శనతో కావ్యం ఆరంభమైంది, ఆడై వత వేదాంతాన్ని ఆలంకారికంగా కవి వర్ణించాడు. 
దీని | పతి మదరాసు | పాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. (ద్వి. సొ. చ. 858) 


ఆశతై ,కబోధము 
కర : యోగానంద అవధూత. 
న్‌ ద్విపద కావ్యం, 
ఇది వేదాంత విషయ [పతి పావకమైన (గంథం. విషయం ముఖ్యం కాని, 
వ్యాకరణం, యతి|పాసలు (ప్రధానం కాదంటాడు కవి. (ఆరు. ద-8. 24) 
ఆ(_తేయపురప్పు తమ్మయ 
కాలం : 1826 పూర్వము. 
స్థలం : గోదావరీ మండలం. 
రచన : 1) గొ ల్లకలాసము (ఏడిద భాగవతము), 
2) కృతులు, 
యక్షగాన కవిగా (పసిద్ధుడు. ఇతడు భామా కలాపాన్ని కూడా రచించి ఉండ 
వచ్చునని పండితులు అభి పాయపడుతున్నారు. ఇతని కృతులలోనూ దరువులలోనూ 
ఆత్రేయ పురి గోపాల ముద్ర కనిపిస్తున్నది. (య. వౌ, 96) 
ఆదిత్య పురాణము 
కర్త ఏ ఎలకూచి పినయాదిత్యుడు (చూ). 
అంకితం : పౌంపూరి గురనమం| తికి. 
ఎనిమిది ఆశ్వాసాల పద్యకావ్యం, దీని పతి ఆం[ధసాహిత్య పరిపషత్కార్యా 
లయంలో ఉన్నదట. (క. త._!2_117) 
ఆదిత్య హృదయము 
కర్త : చూ. .గోపీనాథము వెంకటకవి. 
లఘుకృతి, పద్యకావ్యం. = (ఆం. సం, సా_487) 
ఆదినారాయణ చరితము (అలభ్యం) 
కర్ర + కవి రాక్షసుడు. 
ఒక లక్షణ (గంధంలో ఈ | గంథంపేర్కొనబడింది. (కస. 81) 


(పాచిన సాహిత్యము 71 


ఆదిపర్ణము.వచనము 
కర్త * వైయాకరణము రామానుజాచార్యులు, 
తొ లిము[దణ: కీ, శ, 1847. 

నన్నయ భారతంలో నీ ఆదిపర్వానికి వచన రూపం. ఈ గంథము పరవస్తు 
చిన్నయసూరిచే సరిచూడబడి కీ. శ. 1847 లో నన్నయ వ్రాసిన అఆది.ర్వ-తో బాటు 
ముద్రితమైనది. ముఖప్యతం మీద. చిన్నయ సూరి పేవుండటం వల్ల దాన్ని సూరి రచ 
నగా ఇటీవలి వారు (భమపడడటం జరిగింది, ఆ ముఖప్మత్రాన్ని సరిగా చూచిన ట్రయితే 
(గంథకర్తను గూర్చి సందేహమురాదు. 

చక్కని వాడుక భాషలో సాగిన రచన, (వ. వా-81) 

ఆదిపురాణము (కన్నడం) 
కర్త : పద్మకవి (సంపమహాకవి), 

జైన కావ్యం. మొదటి తీర్టంకరుని చర్మిశ ఇందులోని ఇతివృ_త్తము, పద్మ 
కవి తెలుగులోనూ, కన్నడంలోనూ కూడా రచనలు చేసి కన్నడంలో “ఆదికవి” అనీ కవి 
సార్వభౌముడనీ పేరుపొందాడు. (క. స_117) 

ఆదిపురాణము (అలభ్యం) 
కర్ణ : లింగమగుంట సర్వకవి. 

(పత్యేకత : (గంథం దొరకలేదు. పెదపాటి జగ్గన్నకు ముందువాడయిన 
అజ్ఞాత గంథ సంకలన కర్త దీనిలోని 2 పద్యాలను సేకరించి తన “ఉదాహరణ 
పద్యాలు ”లో ఉదాహరించాడు. లింగమగుంట సర్వన్న, పెదపాటి ఎ(రన (మల్టణ 
చరిత కృతి కర్క) నుతించిన సర్వ దేవుడు ఒకరేనని, భిన్నులని పండితులలో అభి 
(పాయ భేదాలున్నాయి. తెనాలి రామకృష్ణ కవికి అల్లుడయిన లింగనుగుంట రామయ్యకు 
ఈ లింగమకుంట సర్వకవి తాత. 

ఆదిపురాణం జైన కావ్యం. మొదటి _తీర్థంకరుదైన పురుదేవుని చరిత 
ఇందులో ఉంది. దీన్ని జినసేనుడు సంస్కృతంలో రాశాడట. పంపకవి కన్నడం 
లోనికి అనువదించాడు. సర్వదేవుడు తెలుగులో రచించాడు. 

(ఆరు[ద-8-_181 క. స. 288) 
ఆదిపురాణము 
కర్ణ : వాగీం్య ద చూడామణి. 
కాలం : 1100కు పూర్వం. 
ఆలభ్యం. జైన మత సంబంధమైన కావ్యం. కవి వాదీం[ద చూడామణిగా 
(పసిద్ధుడు. ఇది ఏ భాషలో ఉన్నదో తెలియదు. అప్పకవి దీన్ని ఉదహరించాడు, 
(క. స. 218) 
ఆదిలక్ష్మీ విలాసము 
కర్త : అక్కెనపల్లి నృసింహకవి, 


72 తెలుగు సాహిత్య కోశము 


రచనా కాలం : 1810. 1820 (పాంతం, 
అంకీతం : అంత ర్వేదిలోని నృసింహస్వామికి. 
నాలుగాశ్వాసాల |పొఢకావ్యం, కామేశ్వరి కథ దీనిలోని ఇతివృ త్తం, 
(క. స) 
ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు 
కర్త “ చూ, మునిపల్లె స్ఫుబహ్మణ్యక వి, 
ఆంకితం ; శేష శె లేళునికి, 
కవి కాళహస్తి పాలకుల |పేరణతో ఈ కీర్తనలు రచించి శేషశ్రై లేళునికి 
అంకితం చేళాడు. “శ్రీ శేషగిరివతి” అనే ముదకో వాయబిడిన ఈ కీర్తనలు 
ఆత్యంత (ప్రసిద్ధమైనవి. (ఆం, సర, నా 
ఆధ్యాత్మ రామాయణము 
కర్త : కాణాదము పెద్దన సోమయాజి (చూ). 
కవి గద్వాల రాజుల అ శయంలో ఉన్నప్పుడు ఈ రామాయణాన్ని రచించినట్లు 
తెలు స్తున్నది. (ఆం, సం, సా 
ఆధ్యాత్మ రామాయణము 
కర్త ; చూ, ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు. 
పొరాణిక రచన. చక్కని శె లిలో ఉం౦ది. (ఆం, సం, సా 
ఆనందకల్చ _దుమము 
కర్త ఏ పక్కి వెంకట నరసయ్య, 
చూ, అమర పదకల్ప దుమము. 
ఆనంద కానన మాహాత్మ్యము 
కర్త ఏ లింగమ కుంట రామకవి. 
అంకితం : (శ్రీ వేంకకేశ్వరునికి. 


7 


అయిదాశ్వాసాల చంపూ కావ్యం, 

- (పత్యేకత : దీని (పతి మద్రాసు |ప్రాచ్యలిఖిత [గ్రంథాలయంలో ఉంది, 
ఆనంద కానను అంటే కాశీక్షే తం. కవి వైష్ణవుడు కాబట్టి కాకిని విషుక్షే తంగా వరించి, 
అందువల్లనే దానికి ఆమాహాత్మ్యం వచ్చిందని చెప్పాడు. వాయుపురాణంలోని లక్ష్మ 
సంహితలోఉన్న ఆనంద కానన మాహాత్మా్యనికిది తెనిగింపు. ఇది రామకవి రచనలలో 
చివరిది కావచ్చు. కవి తాను దీనికి ముందే_చతుర్వాటికా మాహాత్మ్యం, మత్స్య పురాణం' 
వామన పురాణం, వేంకట మాహాత్మ్యం |వాశానని ఒక పద్యంలో చెప్పాడు. కవి ఈ 
కావ్యాన్ని కోనమంగతి (పోత్సాహంతో రాసినట్లు చెప్పుకొన్నాడు. (ఆరుుద 8.188) 

ఆనంద గణేశ్వరము 
కవి ; కొండమడుగు సరుషోత్తమ కవి. 


పాచీన పాహిత్యము | i 


అంకితం : దీదిగుంట వీరేశ్వ్యరస్వామికి. 
మూడాళశ్వాసొల |సదింధం. కుంజేటి బుచ్చయ్య కోరికపై కవి ఈ (గంధాన్ని 
రచించాడట. (క, స 


; మల్లి కార్డున పండితుడ. 
నాకొలం: 1150 (పాంళం. 
అలభ్యం. శై నమత సంబంధమైన రచన కావచ్చును. 
ఆనంద తారతమ్య ఖండన (సం) 
కర్త ఏ చూ, తిరుమల బుక్క. పట్టణం (ఇమ్మడి) శ్రీ నివాసాచార్యుల. 
సంస్కృత రచన. (ఆం. సం, సా. _ర్‌ 18) 
ఆనంద పదములు 
కర్త క మల్లీ కార్జున పండితుడు. 
కాలం : 1100 |పాంతం. 
ఆలభ్యం. శైవమత సంబంధమైన పద వాజ్మయానికి చెండిన పదాలు. 
ఆనందరంగ చ్చందము 
నామాంతరాలు : 1. లక్ష్మణ చూడామణి, 
2. ఆనందరంగ రాటృందము. 


కర్త : కస్తూరి రంగకవి, 
కృతిభర్త న “డూ ప్తే”కు దుబాసిగా పనిచేసిన “ఆనందరంగ పిళ్ళా. 


ఇది నాలుగు ఆశ్వాసాల ఛంధో[గంథం. మొదటి అశ్వాసంలో అక్షరగణ 
నిర్ణయం, ,పసిద్ధవృత్త జాత్యుసజాతులు చెప్పదిడ్డాయి. రెండో అశ్వాసంలో గణ, 
వర్గ, దేవతాదికమూ, మూడో ఆశ్వాసంలో కొన్ని సంధులూ, విభక్తి విశేషాలూ, 
ఉన్నాయి. నాలుగో ఆళ్వాసంలో ష్యట్పత్యయాలూ, 28వ ఛందస్సులోని కొన్నివృత్తాలూ, 
ఉద్ధరమాలా వృ త్తాలూ చెప్పదిడ్డాయి. 
జాత్యువ జాతులకు లక్షణాలు సేర్కోబడినా లక్ష్యాలు చూపబడలేదు, 
శ్యపాసం వంటి కొన్ని విశేషాంశాలు ఇందులో ఉన్నాయి. ఇతర లాక్షణికులు ఉదాహ 
రింసని కృతులు ఇందులో కనిపిస్తాయి. [పథమాశ్వాసంలో కృతిపతియైన ఆనందరంగ 
పెళ్ళి వృత్తాంతం ఉంది, చార తకంగాను సాహిత్యపరంగాను విలువై న య. 
(భం. ప. కో 
ఆనందరంగ వ. 
కాలం : |క్రీ. శ. 1760 |పాంతం, 
క పోషకుడు కస్తూరి రంగకవి కృత క కకక కృతిపతి. 
ఇతని అస్టానంతో నే కస్తూరి రంగళవి ఉండేవాడ.. ఇతడు (ఫెంచి గవర్నర్‌ 
డూ ప్లేకు దుబాసిగా వ్యవహరించేవాడట, (౮. వి. సరి 


74 


ఆనంద రంగరాట్‌ ఛందము 
నామాంతరాలు : లక్షణ చూడామణి. 
కర * కస్తూరి రంగకవి. 


చూ: ఆనంద రంగచ్చందము. 


ఆనందరాఘవ నాటకమ్‌ (సం) 
కర్త ఏ రాజ చూడామణి దీక్షితుడు. 
చార్మితక (పళ సి గల కావ్యం. 


ఆనంద రాయమఖి 
కాలం : 17వ శతాబ్దం. 
స్థలం “ తంజావూరు. 


తెలుగు సాహిత్య కోశము 


(ద. దే. వా. 262) 


(తం, అ. నా. 298) 


రచనలు :.1. ఆశ్వలాయన గృహ్య సూత వ్యాఖ్య (సం), 


2. విద్యాపరిణయమ్‌ (నం). 
3. జీవానందమ్‌ (సం). 
4. ఆచార నవనీత్‌ (సం). 


ఇందులో మొదటి రచన తప్ప మిగిలినవేవీ ఇతడు రచించలేదని పరిశోధకులు 


చెప్తున్నారు. ఇతడు నరసింహ రాయమఖి కుమారుడు, 


నరసింహ రాయమఖి (తిపుర 


విజయచంపూ కర. తంజావూరును పాలించిన ఏకోజీకి మంతి. ఆనంద రాయమఖి 
కూడా తంజావూరు మహారాష్ట్ర రాజులైన శహాజీ (1884-1712), శరభోజీల కడ 
మంత్రిగా ఉన్నాడు. వేదకవి విద్యాసరిణయ జీవానంద కావ్యాలను రచించి తన పోషకు 
డైన ఆనంద రాయమఖి ర్‌ పెట్టాడని తెలుస్తున్నది. ఆచార నవనీతమ్‌ అప్పాదీక్షితుని 


కృతి యట, 
ఆనంద లహరి (అలభ్యం) 
కర్త ; పోచిరాజు వీరన్న. 


(తం. అ, నొ.) 


శతకనుట. కవి కృత మైన భల్లాణ చర్మితలో దీని పసక్తి ఉంది. 
.— య అంటీ 


ఆనంద సాగరోత్సవమ్‌ (సం) 

కర్త ఏ నీలకంఠ దీక్షితులు. 
ఆనంద సుందరీ చరితమ్‌ (సం) 

కర్త : ఘనశళ్యాముడు, 

సట్టకం. 

ఆనంద సుందరీ చాతుర్య విలాసము 
కర్త : బసవరాజు నాగేంద్ర కవి. 
కాలం: 1800 (పొంత౦. 


(తె. వి. స_6) 


మూడాశ్వాసాల బంధం. - రచన హృద్యంగా ఉందని పండితాభథి పాయం, 


పాచీన సాహిత్యము 76 


 ఆనివిళ్ళ 'వేంకటకాస్రి 


కాలం : డీ శ. 1700 |పాంతం. 

స్థలం ౩ సశ్చిమ గోదావరి మండలం. 

సంస్థానాలు : పెద్దాపురం, నూజివీడు. 

రచనలు : 1. మహేశ్వర మహాకావ్యము 2. సతీశతకము 8. భాస్కర(పళ స్తీ 


4. రుక్మిణీ పరిణయము 5. అలంకార సుధాసింధువు 8. రస 
(ప్రపంచము 7. అప్పారాయ యశశ్చం[దోదయము 8. ఆపస్తంబ 
(శ₹ౌత సూత వ్యాఖ్య. 
ఈయన అనేక శాస్త్రాలలో పండితుడు. పెద్దాపు కం, నూజివీడు మొదలయిన 
సంస్థానాధీశుల చేత గౌరవింపబడినవాడు. (తె. వి. స-4) 
ఆనెగొంది 
నామాంతరం : నరపతి సంస్థానం, 
నిజాముకు లోబడీన ఒక సంస్థానం. నిజాం రాష్ట్రానికి నై బుతి దిశలో, 
తుంగభ|దానదికి ఉత్తర తీరాన, హొెసపేట తాలూకాలోని కమలాపురం సమీసంలో ఆనె 
గొంది |గామం ఉంది. [పస్తుతం ఇది మైసూరు రాష్ట్రంలోని రాయిచూరుకు చెందింది. 
ఆనెగొంది అనగా__. ఏనుగు గొంది (సందు) అని అర్ధం. ఏనుగుల వలె కవ్చించే 
మూడు కొండలవధ్య సందులో ఈ దుర్గం నిర్మింపబడింది. (కీ. శ, 14వ శతాబ్దం 
పథమ భాగంలోని వాడై న కంపిలిరాయలు ఈ కూడలిలో శ్యతుజన దుర్గ్షమంగా “హోౌొస 
మతి” అనే పేరుతో ఈ నగరాన్ని నిర్మించాడట. కాల|[కమంలో ఆ పేరు మాటుమణిగి 
“ఆనెగొంది అనే పేరు స్థిరపడింది. 
విజయనగరానికి మూలకందమని భావింపదిడుతున్న ఈ నగరం పూర్వం నుంచీ 
రాజా|శ్రయ కేంద్రంగా ఉండేది. “రాయవంశానళి” అనే [గంథంలో (కీ. శ. 1014 
1076 నాటి నందుడు మొదలుగా చాళుక్యరాజు, విజయధ్వజుడు, అనయరాజు, నరసింహ 
దేవరాయలు, |పతాపరాయలు, జంబుకేశ్వరుడు (1297-1884) వరకు పాలించారని 
తెలుపుతున్నది. . 
విజయనగర నిర్మాణానంతరం దీనికి పాముఖ్యత తగ్గింది. 
అళియ రామరాయల సంతతికి చెందినవారు 12 తరాల వరకు దీన్నిపాలించారు. 
తర్వాత వీరిలో చివరివాడై న తిరుమల దేవరాజు (1758-1788) సోదరి “చెల్ల మ్మి 
సంతతివారు, ఆ తరువాత తిరుమల దేవరాజు దౌహితి “కేశవమ్మ” సంతతివారు దీన్ని 
పాలించారు. 


నరపతి సంస్థానాన్ని పాలించిన ఆర్వీటి వంశంవారు కవి పండిత పోషకులు. 


శ్రీరంగరాజుకు అన్న అయిన తిరుమలదేవరాజు “దోనూరు కోనేరుకవి” విర 
చితమైన బాలభాగవతాన్ని అంకితం పొందాడు. రామరాజ భూషణుడు అళియరామ 
రాయల ఆస్టానకవి. ఇతని వసుచరి[శ్రాది [గంథాలు జగ|త్స సిద్దాలు. 

ఫ్‌ ల ధి 


76 తెలుగు సాహిత్య కోశము 


ఆశియరామరాయల ప్యొతుని పౌ(తుడైన కోదండరామరాజు అందుగుల 
వెంకయ్య |వాసిన రామరాజీయమను నామాంతరం కల నరసతివిజయాన్ని అంకితంగా 
గహించాడు. ఇతని తమ్ముడు ఆరవీటి తిమ్మరాయలు ద్విపద రామాయణ కావ్యకర్త, 
ఇది విరూపాక్షస్వామికి అంకితం. ఈ వంశంలోని వాడైన చిన వేంకట రాయలు, 
కుమార ధూర్జటి శ్రీ) ఠామునికి అంకీతంగా (వాసిన “కృష్ణరాయ విజయ” కావ్యానికి 
_పేరకుడు. 

ఆనెగొంది సంస్థానాన్ని ఆ|శయించిన కవి వంశాలలో అంబాళం వారి వ౦శం 
సిద్ధ మైనది. అంబదాళశ౦ రాఘవాచార్యులు భారత చంపువునప వ్యాఖ్య రొచించాడటి. 
నరసింహాచార్యులు విశ్వగుణాదర, వ్యాఖ్యాత, 

కీ. శ. 1880 పాంతం వాడైన కొండరామకవి “గవి రంగనాథ శతక 
కర్త. ఇతడు తిరుమల దేవరాయల కాలంవాడు. 

రాణీ కుప్పమ్మగారి దత్తపుతుడై న శ్ర్రీకంగరాయలు ఆంధ సాహిత్య 
ఫోషకుడు. 1915లో బళ్ళారిలో జరిగిన ఆం|ధసాహిత్య పరిషత్సభకు అనెగొందిరాజా 
(శ్రీ శ్రీరంగరాయలు అధ్యక్షులై, అంధ భాషాభివృద్ధికి కృషిచేశారు. 

పానుగంటి లక్షీ, నరసింహారావు కొంతకాలం అనెగొందిలో దివానుగా పని 
చేశారు. 

ఆం|ధవర్ల దర్పణం, భాషాపరిణమం మొ॥ రచనలు చేసిన శ్రీ) ఇమ్మాని 
వేంకట గోవిందరావునాయని వారు 1904లో ఈ సంస్థాన పండితులుగా ఉన్నారు. 

(శ్రీరంగ దేవరాయల కుమారులైన (శ్రీమంత్‌ దర్బార్‌ (శ్రీకృష్ణదేవరాయల 
వారు కర్ణాటాం ధభాషాభినూనులు. నూతలపాటి పేరిరాజకవి “విజయసగర చరితము” 


_ అనే [గంథం వాసి ఈ రాజుకు అంకితం ఇచ్చాడు, (ఆం. సం, సాం 
ఆప స్తంబృశెతసూ. తవాఖ్య 
కర్త ఏ అనివిళ్ళ వేంకటకాస్త్ర. ( తె.వి.స-4) 


ఆప స్తంబ షట్కర్మ నిబంధనమ్‌ (సం) 
కర్త ; కాకునూరి అప్పకవి. 
ఆమడూరి నరసింహభట్టు 
కాలం : క్రీశ. 15805 పూర్వం, 
రచన : షోడశరాజ చరిత (అలభ్యం. 
విశిష్టత : వెన్నెలకంటి అన్నయ్య షోడశకుమార చరిత వాసినళ్లే, ఈయన 
షోడశరాజచరిిత అనేకావ్యం |వాసినట్లు పెదపాటి జగ్గన్న |ప్రబింధ రత్నాకరంలో 
ఉదాహరించిన పద్యం వల్ల తెలుస్తున్నది. సంప్రదాయం (పకారం సరాణాలలో షట్బ|క 
వర్గులు, షోడశమహారాజాలు ఉన్నారు. గయుడినుంచి భగీరధుడి వరకు ఉన్న 18 మంది 
రాజులచరితను వివిధ కాలాలలో వివిధ కవులు తెలుగులో కావ్యాలుగా |వాశారు. 
(ఆద|ద-9) 


_పాచీన సాహి త్యము (| 


ఆముక్త మాల్యద 
నామాంతరం + విషప్ణుచి శ్రియము. 
కర్త : [శ కృష్ణ దేవరాయలు. 

తెలుగులో మహాకాన్యాలలో ఒకటి, 

ఈ (పబంధంలో ఏడు ఆశ్వాసాలున్నాయి. కాని కథ స్వల్పం. గోదాదేవి 
అనే కన్యకను (శ్రీ రంగేళ్యరుడు వివాహం చేసుకోవడం [ప్రధాన ఇతివృత్తం. భూ దేవి 
అనతారమైన గోవా దేవి విష్తుచిత్తుడనే వై ష్టవభక్తునికి దొరుకుతుంది తండి విష్ణుచిత్తుడు 
స్వామికి అర్చించమని ఇచ్చిన పుష్పమాలను ముందు తన కొప్పులో ముడుచుకొని, ఆ తరు 
వాత (క్రీ రంగేశ్వరునికి అర్చిస్తుంది. తాను ముడుచుకున్న మాలను స్వామికి ఆర్బించటం 
వల్లి గోదాదేవికి “అము క్రమాల్యద” ఆని పేరు వచ్చింది. శ్ర్రీవిల్లిపత్తూరు నివాసి. 
పరమ భాగవతోత్తముడు, గోదాదేవి తం|డిఅ మున విషుచిత్తుని కథ దీనిలో ముఖ్యమైంది, 
కాదిట్టి దీనికి విష్ణుచి త్రీయమనే నామం వ్యాప్తిలోకి వచ్చింది. విశిష్టా చ్వ్వైతమే (శేష్టమని 
చాటిన గంథం. ఖాండిక్య కేశధ్వజుల సంవాదం ముఖ్యమైనది. గోదాదేవికథ, మాలదాసరి 
కథ, మాలదాసరివల్ల విముకక్తిపొ౭దిన బహ్మరా క్షసికథ ఇందులో ఉన్నాయి. నాలుగో ఆళ్వా 
సంతో యామునా చార్యునిచరిత వర్థితం. యామునాచార్యుడు అన్యమతస్థులను ఓడించి 
పొండ్యరాజుచేత వై ష్టవనుతం స్వీకరింపజేసి, రాజు సోదరిని పరిణయమాడాడు . 

రాయలు సమకాలిక జీవితాన్ని సునిశితంగా పరిశీలించి తన కావ్యంలో పొందు 
పరిచాడు. ఈ కావ్యంలో కథా వైచిత్రికన్న, విశిష్తాడై ప్రత్‌ (ప్రశస్తి, రాజనీతి ఊఉ త్పే 
కాది అలంకారాలలో వబంధోచిత వర్ష నలకు [పాముఖ్యం ఇవ్వబడింది. బుతువర్ణ న 
పురవర్ణనలు ఇంత హృద్యంగా ఉన్న కావ్యాలు చాలా తక్కువ. (క. త. 7) 

ఆముక్తమాల్యద _ వ్యాఖ్యానము 
కర్త : తెలియదు, 

100 పతాల |పతి సాహిత్య _పరీషత్చుస్తక భాండాగారంలో ఉంది, 
అన్ని పద్యాలహా అర్థం |[వాయకుండా కర్త కొన్నింటికి అర్థం కొన్నింటికి భావం 
_వౌశాడు. (సా, స 

ఆముఖము 

(గంథాన్ని గురించి చెప్పటం. 

చూ. అవతారిక. (వా. గా - 1) 

ఆయుర్వేద సుధానిధి (సం) 
కర్న : సాయణాచార్యుడు. 
ఇది వైద్య కాస్త | గంథం. (తె. వి. స-1 181) 
ఆయ్యవాళ్‌ 
నామాంతరము : చూ, శ్రీధర వేంకటేశార్యుడు, 


18 తెలుగు సాహిత్య కోశము 


ఆరతి 
చూ. మంగళము, 


ఆరవీటి కోదండ రామరాజు 
నామాంతరం : రామరాజు. 
కాలం జ శతాబ్ధం. 
విజయనగర సా మాజ్యాధి పతి. సాహిత్య పోషకుడు. ఇతడు అళియ రాను 
రాయల మనుమని మనుమడు. 
అందుగల వెంకయ్య చేత అరవీటి వారి వంశ చరిత్రను “రామ రాజీయమను” నే 
కావ్యంగా (వాయించి అంకితం పొందాడు, (ఆరుద-10- 100) 


ఆరవిటి కో నేటమ్మ 
కాలం : 17వ శతాబ్దం. 
స్థలం : విజయనగరం. 
కవి పండిత పోషకురాలు. 
ఆరవీటి తిరుమల రాజు పత్ని. ఆరవీటి వారి వంశ చరితను చెప్పిన అందు 
(సల వెంకయ్య తన రామ రాజీయులో ఈమెను (ప్ర స్తుతించాడు. కవులను పోషించి 
కృతులను అంకితం పొందినదట. (ఆరు 10-199) 


ఆరవీటి చిన వేంకటరాజు 
కాలం : డీ. శ, 17వ శతాబ్ద౦ త్త పూర్వార్థం. 
ఆరవీటి కోదండ రామరాజు కుమారుడు. తల్లి నాంచారమ్మ. ఈతడు సాహిత్య 
(పియుడు. కృష్ణదేవరాయల అస్థానక వియైన ధూర్జటి మహాకవి పౌ(త్రుడై న కుమార 
ధూర్డటికీ పోషకుడు. ఆతనిని (పోత్సహించి శ్రీరామచంద్రునికి అంకితంగా “కృష్ణ 
రాయ విజయము' అనే (గంధాన్ని రచింపజేశాడు. ఆరవీటి, ఆకువీటి అనే ఇంటి 
పేర్లతో ఇరువురు చిన వేంకటరాజులు చరిత్రలో కనిపిస్తున్నారు. వారిలో ఎవరు కుమార 
ధ్ఫూర బికి ఆ శయమివ్చారనే విషయు మిద భిన్నాభి పాయాలు న్నాయి. (కత) 
ఆరవీటి తిమ్మరాజు 
నామాంతరం ; ఆరవీటి తిరుమల రాజు, 
కాలం వ 17 న శ్లతాబ్ద౦ _ ప్రథమార్థం. 
రచన ద్విపదరామాయణ ను, 
ఆరవీటి రాజవంశంలోని వాడు. సాహిత్య |పియుడు, ఆరపీటి కోదండరామ 
రాజుకు తమ్ముడు. తన కావ్యాన్ని “విరూపాక్ష స్వామికి” అంకితం ఇచ్చాడు. 
(ఆం. సం, సా 


- ఆరవీటి తిరుమలరాజు ల 
నామాంతర ; చూ, ఆరవీటి తిమ్మరాజు, (ఆరు[ద 10_199) 


[పాచీన సాహిత్యము 79 


ఆరాతికను 
చూ. మంగళము, 
ఆరాధ్యుల నామావళులు 
నామాంతరం : నహ|సగణమాలిక. 
కర : మల్లి కార్జున పండితారాధ్యుడు. 
ఇది తెలుగు, కన్నడ భాషలలో విరచితం. (ద. దే. వా_318) 
ఆరుంబాక కాననము (సం) 
కాలం న (కీ. శ 98) (పాంతం, 
శాసన కర్త : అయ్యనభట్లు. 
శాసనం వేయించిన వాడు : రెండవ యుద్ద మల్లుని కుమారుడు విజయాదిత్యుడు 
విషయం : ఇది తా[మ శా శాసనం, క శాసన మైనస్పటికి శ్లోకాల మధ్య 
యతి ప్రాసలతో కూడిన తెలుగు కంద పద్యం సంస్కృతంలో ఉంది, (తె, Fy. చ_87) 
ఆరెమరారీల కథ 
కర్ర ఏ తెలియదు. 
జానపద చారిత్రక గేయం. బహుళ [ప్రచారంలో ఉంది. 
చూ. చార్మితక గేయములు. 
ఆర్యకుడు 
నామాంతరం : ఘనళ్యాముడు. 
ఆర్యా శతకము (అలభ్యం 
కవీ : చింత లప ల్లి గోపాలయ్య (చూ, 
అంకితం : వ(జగిరిలోని గోపాలునికి, 
కవి దీన్ని ఒక జాము కాలంలో ఛెప్పాడట. ఇది సంస్కృత శతకమని 
కొందరి అభి పాయం, (ఆం, సం, సొ; ఆరు[ద. 11204) 
ఆర్యాశతీ శిపస్తో తమ్‌ (సంస్కృతం) 
రచన : పావయారాధ్యులు (చూ. 
పాసయారాధ్యుల వారి సంస్కృత కృతులలో ఇది ఒకటి. (ఆం, నం. సా 
ఆలపసొక 
[గామ నామం, వ్యవహారంలో ఇంటిపేరుగా |పచారంలోకి వచ్చింది. ఇది 
ఉత్తర ఆర్కాటు జిల్లాలోని వాలాజ తొలూకొలో ఉంది. |పస్తుతం ఇది తమిళనాడు 
రాష్టా9నికి చెందిన |గామం. కొందరు తెలుగు వారు ఈయింటి "పేరుతో (ేసిద్దులై నారు, 
ఉత్తర ఆర్కాటులోని షోలింగరు .క్షే!త పస క్తి తెలుగు కావ్యాలలో కనిపిస్తున్నది. 
(య. వా, చ_867) 


80 తెలుగు సాహిత్య కోళ్లను 


ఆలపొకఠ పెద్దు 
కోలం * 1816 కుముందు. 
స్థలం , ఆలపాక, 
రచనలు : భల్లాణ నాటకము. 
అంకితము : బిట్వేశ్వరస్వామికి. 
ఈ కవి పాపాంబా వై ద్రెష్పల ప్మతుడు. లింగమాంగా పెద్దనల పొ తుడు, 
ఆలపారక ఉ త్తరార్కాటు జిల్లాలోఉంది. విల్వేశ్వర స్వామిక్షేతమైన 


“తిరువలంి కూడా అక్కడీదే. దీనినే బిల్వప్పరి అని వ్యవహరిస్తారు. “బిల్వపషరి 
కోకిలాంది” కవికి ఇలవేల్పు. (య. వా. చ, 85) 
ఆలూరి కుప్పన కవి 
కాలం “ ]lరీవ శతాబ్దపు ఉత్త రార్థం, 
స్థలం * చెన్నపురి |పాంళం, 


రచనలు : 1. పంచనదీ స్టలీ పురాణము (అనువాదము) 2, రామాయణము 
(యక్షగానం) ఏ. భాగవత దశమస్క౦ధము (యక్షగానం) (పార్ట 
సారధి విజయము) 4. పరమ భాగవత చరిత 0. ఇందు వతీ 
పరిణయము 6. హరి కథాసుధారసము. 17. ఆచార్య విజయము. 
బిరుదు ; ఆం(ధ కాళిదాసు. 
గురువు : కస్తూరి రంగ కవి, 
సరళంగా, రసవంత౦గా కవిత్వం చెప్పిన కవి. 
ఇతని రచనలలో ఆచార్య విజయము, భాగవత యక్షగానంలో దళశమస్కంధం 
న్యూతం లభించాయి. భాగవతంలోని దశమ స్కంధాన్ని మా|తమే యక్షగానంగా 
పార్ధసారధి విజయనునే పేర రచించినట్లు తెలుస్తూంది. 
తుళ జేం|దుడు ఇతనికి, ఆం|ధ కాళిదాస బిరుదాన్నిచ్చాడట. ఇతడు మొదటి 
తుల జాజీ (1729.85) కావచ్చును. (ద, దే. వా, 249) 
ఆలూరి నరసింహ కవి 
కాలం : |క్రీ. శ, 1169 (పాంతం,. 
స్ధలం * మైసూరు, 
బిరుదు : నవీన కాళిదాసు. 
రచన : నంజరాజ యళోభూషణమ్‌ (సం). 
ఇతని తెలుగు రచన లేమీ తెలియరాలేదు. మైసూరు దండనాయకుడై న 
నంజరాజుకు ఆ|శితుడు, (అద|ద-_12.88 ; ద, 2 వా_481) 
ఆవల్‌ నత్తం రామలింగయ్య 
కాలం : 1889 (పాంతం. 
స్థలం వి ఎట్టియాపురం సంస్థానం (తమిళ దేశం). 


పాచీన సాహిత్యము 81 


రచనలు : శెలియరాలేదు. 
జగదీశ్వర రామకుమార ఎట్టస్స మహారాజు ఆస్థానంలోని ఆం|ధ|దావిడ 
మహాకవి, (ద. దే. వా, 610) 
ఆశుకఠవిత 
చతుర్విధ కవితాభేదాలలో ఒకటి, 
కొందరు కవులు సాధారణంగా బాగా ఆలోచించి, సావధానంగా కవిత చెబు 
తారు. అలా కాకుండా, కవులు కొందరు వచనంలో మాట్లాడిన'క్లే అతివేగంగా భావా 
లను ఛందో నియమబద్ధంగా వ్యక్తం చేస్తారు. దీనినే ఆశు కవిశ్వమంటారు. 
ఆశుకవితలో ఆశుకవిత, సమస్యాపూరణం, శతలేఖినీ, సమయలే ఖినీ విద్యలు 
మాలికా కవిత్వం అనే విభాగాలున్నవి. 
తత్కాలోచితంగా, త్వరితగతిని, నిరర్గళంగా ధారాశుద్ధికో కవిత చెప్పడమే 
అశుకవిత, 
కొందరు గంటకు నూరుపద్యాలు చెప్పి శత ఘంటకవులుగా _పసిద్ధ్దులయ్యారు. 
తెలుగుదేశంలో జక్కన, పెద్దన, భట్టుమూర్తి, చరిగొండ ధర్మన, మాడభూషి వేంకటా 
చార్యులు, తిరుపతి వేంకటకవులు, కొప్పరపు కవులు, ఆకు కవికకు పేరొందినవారు. 
(తె, వి స_6) 
ఆశ్వలాయన గృహ్య స్మూతములు (సం) 
కర్ర * ఆసందరాయ మలి. 
ఆశ్వాసము 
కొవ్యపరి భాషలో కథాంశముల విభాగాన్ని ఆశ్వాసము అంటారు. ఆశ్వాసము 
ఆంచి ఊపిరి పీల్పుకోవగం అని అర్థం. ఒకొక్క విభాగమూ ఓక సారి సునాయా 
సంగా చదవదగిన భాగం అన్న ఉద్దెశం౦తో ఈ ఆశ్వాసము అనే పదప్రయోగం ఏర్పడి 


ఉండవచ్చును. (కొవ్యాలంకార సం్యగహం_£810) 
ఆషకుశొయి 
కౌలం : 18వ ఫ తాటి 0. 
స్థలం : పుదుక్కోట, 


ఖడ్గ లక్షణ శాస్త్రం ఆకళింపు చేసుకొన్నవాడు. ఖడ్గ పరీక్షలో నిపుణుడు, 

“ఖడ్గ లక్షణ శిరోమణి” కర్త నవనప్ప ఇతని నుండి కొంత విషయ సేకరణ చేశాడట, 
(ఖ. ల, శిరో) 

ఆసఫ విలాసమ్‌ (నం 
కర్త : జగన్నాథ పండితరాయలు. 

కోకాలకో ఆసఫథాన్‌ ను (ప్రశంసిస్తూ _వాసిన (గంథం. అసఫ్‌కాన్‌ ఢిల్లీ 

దర్శ్భారులోని సైనికాధికారి. చక్రవర్తిని దర్శించడంలో కవికి చాలా తోడ్చడ్డాడట, 
ఆతనిపై కవి చెప్పిన కాన్యమిది. (తె. వి. స_4) 


[లి తెలుగు సాహిత్య కోశము 


ఆసూరి మణీంగంటి సింగరాచార్యులు 
నామాంతరం : మరింగంటి సింగరాచార్యులు. (తె, వి. సక 


ఆస్థాన సంతోషి 
నామాంతరం : కటికము (చూ. 
దక్షిణాంధ్ర యక్షగానాలలో ఈపాత బాగారూపు కట్టింది. ఆంధ యక్ష 
గానాలలో కూడా ఈహాస్య పాతఉం౩ది. ఇది విదూషక పాత వంటిదే అయినా ఇతని 
దొక వెరిగొ లని వాలకం రాజులు హాస్య చతురులే ఇతనికి మిక్కిలి చనువు ఇస్తుం 
టారట, ఇతడు తన సహజ వికృతాకార చేష్టాభాషణాదులతో (కొంత నత్తిగాని, చెవుడు 
గాని నటించి) హాస్యాన్ని (పదర్శిస్తాడు. తంజావూరు కవులు ఈ పాతను ముచ్చట 
దీర చిత్రించారు. శహాజీ యక్షగానాలలో ఇది మరీ విశిష్టమైన పాత, ఇతస్ని 
“వికటాంగుడని” శిహాజీ వ్యవహరించాడు. | (య. వా. చ-208) 
ఆహ్నికము 
పారిభాషిక పదం. |గంథ విభాశం. ఆహ్నికం జంపే ఒక రోజులో నిర్వ ర్తింస 
దిడినది అనిగాసి, రచింప బడినది అనిగాని, చదువదగినది అనిగాని ఆర్థం, వ్యాకరణ 
మహాభాష్యం యొక్క పాదాల ( ఎమ్టాధ్యాయి)ి భాగానికి అహ్నకమని పేరు. తెలుగులో 
ఈ రకమైన విభాగం లేదు, 


ఆక్వారులు 
దక్షిణ భారత దేశంలో అవతరించిన వైష్ణవ భక్తులు పన్నెండుగురున్నారు. 
వీరికే “గురు పరంపర" అని వ్యవహారనామం, కారణ జన్ములు. విష్ణువు అంశచేత 
వివిధ సాంతాలలో వివిన వర్ణాలలో జన్మించారు. అందరూ వె షవ సిద్దాంతాన్ని (పబో 
ల క లి © 
ధించినవారే, 


కలియుగా రంభంటో జన్మించారని వైష్ణవ సాంప్రదాయం ద్వారా తెలుస్తున్నది 

కాని ఆధునిక చర్మితాన్వేషకులు |కీస్తు తరువాత రెండు, ఎనిమిది శతాభాల మధ్య 
—౨ (౧) 
కాలంలో వెలసినట్లు పేర్కొన్నారు. 

ఈ ఆళ్వారులు భగవదర్చా విగ్రహ రసపాన మత్తులు. |బహ్మానుభవంలో 
అరితేరినవారు. “బహ్మ* యందు ఉన్న తమ ఉనికి [బ్రహ్మయొక్క “అ స్తిత్వానికి” 
రుజువని భ్రావించారు. ఆంత రకుద్ది, శీలము మా(త్రమే భగవదను గహానికి మూలమని 
వీరి నిక్చితాభీ పాయం, 


అంతరళుద్ధి, సౌశీల్యాదులు వర్ణాన్ని ఆశ్రయింది ఉండవుకదా! కాబట్టి వీరు 

వర్ణాశ్రమ విభేదాలను పాటించకుండా భగవత్‌ జ్ఞానాన్ని అందరికీ పంచి పెట్టారు, వీరు 
రు వేరు వర్ణాలలో జన్మించి, భగవత్‌ జ్ఞానాన్ని సర్వమానవులకు విచ్చలవిడిగా పంచి 
పెట్టి హిందూ మతానికి పునః పాణ (ప్రతిష్టను కల్పించారు. భగవంతుని సాక్షాత్కారం 


ప్రాచీన సాహిత్యము 83 


వల్ల కల్లిన దివ్యానందాన్ని ఇతరులకు సంచి పెట్టడమే వీరి (ప్రథమో ద్దేశ్యం. తమక కల్గిన 
సొక్షత్యారా నుభవాన్ని వీరు *పాళుర” రూసంలో రచించి [పజలకందించారు. 


వీరంతా విశిప్టా దై పత నుత సిద్ధాంతాలకు బహుళ (పచారం కల్పించి పెట్టిన 
దేవదూతలు, పరలోకంలో ఎప్పుడో ప్రాప్తించే ముక్తి ' జీవితపరమార్థం కావని, 
ఈ లోకంలోనే |ప్రాస్తమయ్యే భగవశై ,-0౦కర్య రూపమైన “భక్తి” జీవిత పరమార్థ 
మనీ బోధించారు. 

పన్నిద్ద రాళ్వారులల్లో 'పొయైయాళ్వార్‌” [పథముడు. “కాసారయోగి” అని 
పేరు. పాంచజన్యాంశలో పుట్టాడు. 

“పూదత్తా ళ్వార్‌ ” ద్వితీయుడు. భూతయోగి అని పేరు. గదాంశలో పుట్టాడు. 
మహాయోగి అని పిలువబడే “పేయాళ్వార్‌? తృతీయుడు. నందక ఆంశలో పుట్టాడు. 
శి ముగ్గురు సమకౌలికులని, ద్వాపరయుగానికి చెందిన వారని వైష్ణవ సం[పదాయ 
రచనలుతెలుపుతాయి. వీరు నాలాయిర దివ్య [పబింధంలో “పాశుర శతకాలు [వాసి 
నట్లు తెలుస్తుంది నాల్గవ వాడైన “తిరుమలి శై యాళ్వార్‌” చక్రాంశజుడై న “భక్‌ 
సారయోగి,. ద్వాపర యుగం కడపటి సంవత్సరంలో జన్మించాడు. భక్తి సారయోగి 
పాడిన పాటలు రెండు వందలకు పైగా దివ్య [పదింధంలో ఉన్నాయి. నారాయణ 
పార.హ్యాన్ని వాదించే (గఎథాలు [వాశాశట. “నమ్మాళ్వార్లు' ఐవవ వ్యక్తి. ఇతని 
కాలంలో వైష్ణవ భక్తి పరాకాష్ట చెందింది. వై షవులకు వేవతుల్యమైన “తిరువాయి 
మొషి* ఇతని రచన. ఇతనిది మధురభక్తి. “కుం శేఖరాళ్వారులు' ఆరవవాడు. 
వాత్సల్య భావరూపమైన భక్తిని అవలుబించాడు. “పెరియాళ్వారు”, అతని కూతురు 
“అండాళ్‌” (గోదాదేవి) తరువాతి ఆళ్వామ్ల. గో వాదేవిది మధుకభకి. 

ఆళ్వారులలో ఈమె ఏకైక మహిళ. 178 పాశురాలు రచించింవి. ఆకచనల్లో 
“తిరుప్పావై ' మొదటిది. ఇది సరిమాణంలో చిన్నది న (పముఖ రచన. (బ్రీవై సవుల 
నిత్యాను సఎధానాల్లో ఒకటి “తొండరళిప్పాడి ఆళ్వారు? దాస్య భక్తిని అవలంబించాడు. 
“విప నారాయణుడు'గా ఇతడు తెలుగు సాహిత్యంలో (పఖ్యాతి చెందినవాడు. 'తిరుప్పా 
కాళ్వారు' పంచమ కుల సంజాతుడు. ఆము కృమాల్యదలోని 'మాలదాసరిియే ఈ 
తిరుప్పాణాళ్వారు. గవంతువి దివ్య సౌందర్య సాక్షాత్సా-రానుభవానికి ఇతడు 
నిదర్శనం, ఆశ్వార్ష లో "తిరుమంగై యాళ్వారు” చివరివాడు. ఆరు తమిళ |గొంథాలు 
(వాశాడు. ఇవి [దావిడ పెదానికి షడంగాలుగా (సిద్ది చెందాయి. పూర్వా[శమంలో 
క్ష్యతియుడుగా, దుశ్చరితుడుగా ఉన్న ఇతడు, భక్తి (ప్రభావానికి లోనై ఆళ్వారులలో 
ఒకడై నాడు. 

నాలాయిర దివ్య|పదింధంలో “తిరుకుంగె యాగ్వారుూ రచనలే అధికంగా 
కనిపిస్తాయి. నమ్మాళ్వారులది రెండవస్థానం. తరువాత 'విష్ణుచి తుని” రచనలే అధి 
కంగా ఉన్నాయి, 


84 తెలుగు సాహిత్య కోశము 


ఈ రచనలన్ని తమిళభాషలో ఉన్నాయి. కొని, వాటి [సభావం ఇతర భాష 
లపై చాలా ఉంటుంది, కర్ణాటార్యధ్రాది ప్రాంతాలలోని వై షవులకు సహితం ఇవి వేద 
తుల్యమైన రచనలు, ఈ రచనల (ప్రభావం చేతనే ఆము క్రమాల్యిదాది |పముఖవై ష్టన 
పారమ్యబోధక మైన రచనలు వెలువడ్డాయి. (తె, వి. స_6; చై తన్యలహరి. 129) 

ఇం గ్లీష్‌ మెట్టులు 

ఇవి మధుర గతిలోసాగే చౌపదృష్టకొల వంటివి. మూడోపాదంలో రెండు 
మా(తలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో విశేషమేమీ లేదని, ఇట్టి మెట్లు తెలు గులో 
చాలా ఉన్నాయని పండితాభ్మిపాయం,. 


కేశవ పట్టణం జియ్యరయ్య |వాసిన సీల నాటకంలో దీనిని ఒక విధమైన దరు 
వుగా పేర్కొ న్నాడు. (మూ; చౌవద్యష్టకం) (య. వా, చ_8[6) 
ఇంటి పేరులేని కొందరు (పాచీన కవులు.క విపోషకులు 
(పాచీన కవులు కొందరు కృత్యాది పద్యాలలోగాని, ఆశ్వాసాంత గద్యలోగాని 
తమ ఇంటిపేరు చెప్పలేదు. కవులు_-తమ, తమ పోషకుల కుల గోతాదులు, నివాస 
స్థానాదులు, తాత ముత్తాతలు, తల్రివం్యడులు, అన్నదమ్ములు, త ల్లి త ల్లి, తండి 
తలితో కూడిన విపుల వంశ వర్ధన చేశారు. (పాచిన శాసనాలలో కూడా చాలా వాటిలో 
శాసన దాతల, పతి [గ్రహీతల ఇంట్‌పేరు కనిపించదు. దాన శాసనాలలో వారాలు, 
వర్ణ్యాలు, సంవత్సరాలు మా|త మే ఎక్కువ కనిపిస్తాయి, కవులకు, కవిపోషకుల 
కున్న బిరుదులు కూడా చాలా కనిపిసాయి, వేములవాడ భీమకవి, మూల ఘటిక శేతన 
ళమ వంశనామాలను చెప్పుకొన్నారు. వంశనామం, ఇంటిపేరు ఒకశేనని_ రెండూ వేర్వే 
రని పండితుల మధ్య భేదాభి పాయాలున్నాయి, 


ఇంటిపెసు పూర్వకాలంలో ఉండేది కాదని, కొందరు పండితులంటారు. 
తెలుగు దేశంలో (పాచీన కాలంలో వర్ధిల్లిన కవులు, కవిపోషకులు కొందరికి ఇంటిపేరు 
స్పష్టంగా లేకపోవటం గమనం. కొందరికి వారి పూర్వీకులు నివసించిన | మం 
పేరో, ఆ వంశంలో (ప్రసిద్ధుడైన వ్యక్రిపేరో, లేక దిరుదమో, ఇంటిపేరుగా స్థిరపడటం 
జరుగుతున్నది. ఇంటిపేరు లేకపోవటానికి కారణాలేమిటో, కొందరికి ఉండటానికీ 
కూడా కారణాలు ఏమిటో తేల్చి చెప్పటానికి ఆధారాలు ఇంచుమించు మృగ్యమనే 
చెప్పాలి. 


ఇంటిపేరులేని కొందరు (ప్రాచీనాం[ధ్ర సంస్కృత కవులు-కవిపోషకులు__ 
1. నన్నయభట్టు (ఆదికవి) 2. నారాయణభట్టు (నన్నయ సహాధ్యాయుడు 
8. అధర్వణాచార్యుడు (అధర్వణచ్చందం) 4. రాజరాజ నరేందుడు (తచూడ్చుచాళుక్య 
రాజు 5. నన్నెచోడుడు (రాజకవి) 6. మల్లి కార్జున పండితారాధ్యుడు (వత _త్వ 
సారం 7. శివదేవయ్య (పురుషార్థసారం) 8. శ్రీపతి పండితుడు (శ్రీకర భాష్యం) 
9. మనుమసిద్ధి (విక్రమ సింహప్పరిరాజ్ర 10. గోకర్ణుడు (గోకర్లచ్చందం) 11. జయ 
ల లం 


[పాచీన సాహిత్యము 85 


దేవుడు (జయ దేవచ్చందం) 12. అప్పన మంత్రి (చారుచర్య) 18, బద్దెన (నీతిశాస్త్ర 
ముక్తావళి) 14. మంచన (కేయూరబాహుచరిత) 15. మారన (మార్కండేయ పురాణం). 
సంస్కృత కవి పండితులు 

18. ఆచింతేం[దుడు (అన్మకొండ [ప్రశస్తి శాసనకపి) 17. నందిమితుడు (గణపవరం 
శాసనకవి) 18. అనంతసూరి (పానుగల్లు శాననకవి) 19 విద్యానాథుడు (అగస్త్యుడు) 
([సతాపరు[ద యశోభూషణమ్‌) (బాలభారతమ్‌) 20. అప్పయార్యుడు (జై నకవి 
(జినేం| దకల్యాణా భ్యుదయమ్‌) 21, గంగాదేవి (మధురా విజయమ్‌) 22, విశ్వ 
నాథుడు (సౌగంధికాహరణమ్‌్స్‌ 28. నరసింహుడు (కాదంబరీ కల్యాణ నాటకమ్‌) 
24. ర్ముదదివుడు (నీతిసారమ్‌) 25. జయాఎసేనాని (నృత్త రత్నావళి). 


పద్మనాయక = రెడ్డిరాజుల యుగాలు 
26. మల్లి కౌరునభట్టు (భాస్కర రామాయణం) 27. కుమార రుదదేవుడు (భాస్కర 
రామాయణం) ౫8. అయ్యలార్వుడు (భాస్కర రామాయణం 29. గొరస (హరి 
శ్పం[ద చరిత) 80. శరభాంకుడు (శరభాంకలింగశతకం) 81. కృష్ణమాచార్యులు 
(సింహగిరి వచనాలు) శి2. దోనయామాత్యుడు (సస్యానందఎ) 88. కందనామాత్యుడు 
(నీతి తారావళి 34. విశ్వేశ్వర కవి చందుడు (చమత్కారచం దిక) 00. ఎరా_పెగ్గడ 
(అరణ్యపర్వ శేషం) ౪6. (శ్రీగిరి కవి (పద్యబంధాలు) 87. అనంతామాత్యుడు (భోజ 
రాజీయం) 88. బాలసరస్వతి (ఇప్పగల్లు శాసనకవి) $9 వామనభట్టబాణుడు (వేమ 
భూపాల చరితమ్స్‌ 40. శ్రీనాథుడు (కవిసార్వభౌముడు) మొదలయిన వారనేకులు 
లున్నారు. 
గజపతి రాజుల, తొలి = మలి రాయల యుగాలు 
41. శ్రీధరుడు (శ్రీధరచ్భందం) 42. భై ర.-కవి (శ్రీరంగ మాహాత్మ్యం) 48. మను 
మంచిభట్టు (హయలక్షణ విలాసం) 44. ఈశ్వరఫణిభట్టు (పరతత్త రసాయనం) 
40. మాడయకవి (మైరావణ చరిత) 46. చం|దమౌళి (హరిశ్చం ద పద్యకావ్యం) 
47. దేవరాజ భట్టు (హరిశ్చం|ద పద్యకావ్యం, 48. రాజనాథ కవి (సాభవాభ్యుద 
యమ్‌ 49. ్రీకృష్ణ దేవరాయలు (అముక్తమాల్యద) 650. ధూర్జటి (శ్రీ కాళహస్తి 
మాహాత్మ్యం) 51. ఈశ్వర దీక్షితుడు (రామయణ వ్యాఖ్య _ (సం) 00. భట్టుమూ ర్తి 
(రామరాజ భూషణుడు (నరస భూ పాలీయం) (వనుచరి తు 09. అచ్యుత జ పతులు 
(కవి పోషకుడు) 54. తిరుమల రాయలు (కవి పోషకుడు) 50. తిరుమలాంబ (వర 
దాంవీకా సరిణయమ్‌). 
నవాబుల యుగం 
b6,. హరిభట్టు (మళ్స్య పురాణం) 67. విశ్వేశ్వర రవి (వి శ్వేశ్వరచ్భందం). 
ఆరవీటి రాజుల యుగం 
58, ప ((పతాప చర్నితు 69. పోలమరాజు (పర్వత పురాణం) 60. పోత 
రాజు (బేతాళ పంచ వింశతి) 81. సిద్ధన _పెగ్గడ (శాకుంతలం) 62. పెదకెంపరాయడు 


806 తెలుగు సాహిత్య కోశము 


(గంగాగౌరీ విలాసం) 88. భాస్కరాచార్యులు (వాసవీ మాహాత్మ్యం) 64. రాజలింగ 
కవి (కూర్మ పురాణం. 


ఇంటి పేరులో మనిషి పేరున్న కొందరు _పాచిన కవులు క విపోషకులు 


(పాచీన సంస్కృ తాం|ధ్ర కవులకు, కవిపోషకులకు చాలామందికి ఇంటి పేరు 
(వంశనామం) ఉంది, ఇంటిపేరు గామనామ సూచకంగానో, వృత్తి సూచకంగానో, 
బిరుదుసూచకంగానో, (పక్షాపకర్ష లను సూచించే విధంగానో ఉంది. కొందరికి అసలు 
ఇంటిపేరే కనిపించకపోగా, మరికొందరి ఇంటిపేర్ణ లో మనిషి పేరు స్పష్టంగా కనిపి స్తుంది, 
వారి వారి వంశంలో తాత ము త్రాతలో, తం డులో లేక ఆ వంశంలోని పూర్వులో 
గొప్పవారయితే ఆ గొప్పవారిపేరే అనంతర ' తరాలవారికి ఇంటిపేరుగా శాశ్వతంగా 
నిలిచిపోయినట్లు కనిపి స్తున్నది. | | 
ఇంటిపేరులో మనిషిపేరున్న కొందరు కవులు _ కవిపోషకులు (నన్నయ నుంచి 
(కీ.శ. 1650 వరకు) జ్‌ 


1. భాస్కురునికేతన (కాదంబరి) 2. గౌరనగారి భై రవ కవి (శ్రీరంగ మాహాత్మ్యం) 
8. ప్రోలయ వేమారెడ్డి (అద్దంకి) 4. కోమటి వేమారెడ్డి (కొండవీడు 5. అయ్యల 
రాజు తిపురాంతకుడు (ఒంటిమిట్ట రఘు పీక్‌ శతకం) 8. బొప్పరాజు గంగన్న (భాగ 
వతం-షష్టస్కంధం 7. డేచగగారి శంకర కవి (హరిశ్చం ద-పద్యకావ్యం) 8. కూచి 
రాజు ఎర్రన్న (కొక్కోకం) $§. వాసిరాజు రామయ్య (బృహన్నారదీయం) 10. సిద్ధి ' 
రాజు తిమ్మరాజు (పరమయోగి విలాసం 1]. అయ్యలరాజు రామభ|దుడు (రామాభ్యు 
దయం) 12, మాదయ్యగారి మల్చిన (రాజశేఖర చరిత) 13, తిస్పయ్యగారి భానుకవి 
(పంచతం తం) 14. జై చరాజు వేంకటనాథుడు (పంచతం|తం) 165. రామరాజు 
రంగప్పరాజు (సాంబోపాఖ్యానం) 16, జక్కరాజు వేంకటకవి (కామందకం) 
17. కొంిడ్లాజు వేంకటా ది ( రట్టమళ శాస్త్రం - కృతిభర్త్ర 18. గంగరాజు చొడయ్య 
(సాము[దిక శాస్త్రం) 19. భావన పెమ్మన (అనిరుద్ధ చరిత్ర 20. జై తరాజుముమ్మయ్య 
(విషుకథానిధానం) 21. కంచిరాజు సూరయ్య (కన్నప్ప చరిత) 22. దామరాజు 
సోమయ్య (భరత శాస్త్రం) 28. పోతరాజు వీరయ్య (త్రిపుర విజయం) 24. ముద్ద 
రాజు పెదరామన (రాఘవ పాండ వీయవ్యాఖ్య) 25. శ్రీపతి భాస్మరకవి (చి త్తశతకం) 
26. భదకవి లింగకవి (దేవాంగ పురాణం) 27, పెద్ది రాజుగారి రామరాజు (సీతమ్మ 
శతకం) 28. నారన్నగారి సూరన్న (వనమాలి విలాసం). 


ఇందిరాల గోదా పారిజాతము 
నామాంతరం : ఇందిరాల భాగవతము. 
కర్త * మరింగంటి వేంకట (ద్వితీయ) నృసింహాచార్యులు. 
ఇది కూచిపూడి భాగవతమట. యక్షగానమని కొందరంటున్నారు. ఆము 
_ తం, (తె. వి. స_8) 


[పాచీన సాహిత్యము 87 


ఇందిరాల భాగవతము 
నామాంతరం : ఇందిరాల గోదా పారిజాతము. 
కర్త : మరింగంటి వేంకట (ద్వితీయ నృసింహాచార్యులు. 


ఇందీవరాకుడు 

అల్ల సాని పెద్దన రచించిన మను చరి|తలోని ఒక పాత. 
ఇతడు గంధర్వరాజు. స్వరోచికి మేనమామ (వరూధిని సోదరుడు కావచ్చును). 
దహ్మ మితుడనే ముని, శిష్యులకు ఆయుర్వేద విద్య నేర్పుతూ ఉండగా, ఇతడు 
వెళ్ళి ఆ విద్యను తనకు నేర్పమని అడుగుతాడు. ఆ ముని రాచ బిడ్డలకు నేర్చనని 
నిరాకరించాడు. ఇందీవరాక్షుడు శాంబరీ మాయతో [బాహ్మణ బాలుడై ఆముని వద్ద నే 
విద్య నేర్చుకొని తరువాత నిజ రూసం ధరించి నీవు నేర్చనంత మ్యాతాన నేను నేర్చు 
కోలేనా అని గర్వంతో మునిని ఈసడించాడు. ముని ఆగహంతో ఇతనిని రాక్షసునివి 
కమ్మని శపించాడు. కాళ్ళ మీద పడి బతిమాలగా శాప ఏమోచనాన్ని అనుగహించాడు, 
శాపఫలితంగా ఇందీవరాక్షుడు రాక్షసుడై కన్న కూతురైన మనోరమనే బాధిస్తుంటాడు. 
మనోరమ స్వరోచిని శరణు వేడుతుంది. స్వరోచి (పయోగించిన ఆగ్నేయాస్త్రంతో 
ఇందీవ రాక్షుసికి రాక్షస రూపం పోయి శాపవిమోచనం కలిగింది. కూతురు మనోరమను 
స్వరోచి కిచ్చి వివాహం చేసి తాను నేర్చిన ఆయుర్వేద విద్యను అల్లునికి అరణంగా 
ఇచ్చాడు, నంచన, అహంకారం తగవని [పబటోధించడానికి కవి ఈ పాతను మలిచాడు. 
(మనుచరి త _ పీఠిక) 

ఇందుపురేమి ధర్మాజి 
కాలం: |కీ. శ. 16 శతాద్ది చివరిభాగం. 

సోహిత్య పోషకుడు. హరివంశం (ఆశ్చర్యపర్వం అ శేషధర్మాలు 
కావ్య రచయిత తామరపల్లి తిమ్మయ్యను పోషించాడు. ఈయన |పోత్సాహం వల్ల నే 
తిమ్మయ్య కావ్యం వాసి (శ్రీరామునికి అంకిత మిచ్చాడు. ఈ ధర్మాజీ పెదతండ్రి 
నారాయణరావు అనే ఆయన గోలుకొండ నవాబుల దగ్గర ఉద్యోగి. ఈ నారాయణ 
రావును, నవాబు కుతుద్‌ శాహి (క్రీశ. 1080) ని తిమ్మయ్య తన కావ్యంలో నుతించాడు, 
పెదతండ్రి నారాయణరావు వలెనే ధర్మాజీ కూడా గోలకొండ నవాబుల దగ్గర ఉద్యోగి 
కావచ్చునేమో । (ఆరు[ద-9-288) 


'ఇందుమతీ కల్యాణము 
కర్త ౩ అంగద దిసవయ్య, 
పేత్యేకత : కావ్యం పూర్తిగా దొరకలేదు. కొన్ని పద్యాలు మాతం 
లభించాయి. పెదపాటి జగ్గన్న తన సంకలన (గంథమైన |పబంధ రత్నావళిలో దీనిలో 
నుంచి 6 పద్యాలను ఉదాహరించాడు. ఈ పద్యాలు పురవర్హన, వారకాంతల వర్ణన, 
సూర్యోదయ వర్ణన, ఇందుమతి మీద తండి భోజుడు అక్షింతలు చల్లే వర్ణన, ప్యుతోదయ 
వర్ణనలకు సంబంధించి ఉన్నాయి, 


88 తెలుగు సాహిత్యకోశము 


కీ.శ. 1500 నుంచి 1900 వరకు తెలుగులో సుమారు 12 మంది కవులు 
ఇ(దుమతీ కల్యాణాన్ని కావ్యంగా (వాశారు, (ఆరు ద-8_84) 


ఇందుమతీ కల్యాణము 
కర్త : తెనాలి రామభదకవి. 
రచనా కౌలం : 1675 (పాంతం, 
అంకితం ఏ, పాలచూరి కృష్ణనృపాలునికి. 
నాలుగాళశ్వాసాల కావ్యం. 
పత్యేకత : ఇందుమతీ కల్యాణాన్ని తెలుగులో చాలామంది వర్తి ౦చారు. 
రఘువంశంలోని అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకోవటం ఇందులోని ఇతి 
వృత్తం. కాళిదాసు సంస్కృతంలో |వాసిన రఘువంశంలోని పంచమ సర్గ నుంచి 
అష్షమ సర్గదాకా బిహుశా దీనికి మూలమై ఉంటుంది. ఈ కావ్యాన్ని తెనాలి రామభ|ద 
కవికంబ ముందుగా ముగ్గురు కవులు తెనిగించారు. వారు పెనుమత్స వేంకటా ।ది, ఆంగద 
బసవయ్య, చిత్రకవి అనంతకవి. రామభ్యదకవి తరవాత దీనిని ఎనిమిది మంది కవులు 
(కీ. శ. 1500 నుంచి 1900 వరకు) తెలుగులోకి అనువదించారు. 
రామభ|చదకవి కవిత్వం మనో హర మైనది. (ఆరుద-8-181) 
ఇందుమతీ కల్యాణము (అలభ్యం) 
కవి : పెనుమత్స వేంకటా (ది (చూ). 
ఇందుమతీ పరిణయము (అలభ్యం) 
కవి * ఆలూరి కుప్పన. 
రచనాకాలం : 18 వ శతాబ్దం, (ద, దే. వా. _ 250) 
ఇందుమతి పరిణయము 
కర్త ; కామనూరి కృష్ణయ్య. 
రచనా కాలం: 1700 [పాంతం, 
అయిదాశ్వాసాల (పదింధం. మూలం రఘువంశ కావ్యంలోని అజ మహా 
రాజు చరిత. ఇందులోని కవిత్వం హృద్యంగా ఉంటుంది. (క. స. - 42) 
ఇందుమతి పరిణయము 
కవి * కుమార ధూర్జటి (చూ. 
అంకితం : మేకా వీరనరిసప్పారావుకు (నరసింహప్పారావు). 
రచనా కాలం : 18 వ శతాబ్దం, 
ఆరాశ్వాసాల |పబంభం. కృష్ణరాయ విజయానికి ముందే కవి దీన్ని 
(వాశాడు. సంస్కృత రఘువంశంలోని ౮,8, సర్గలు ఆధారంగా కథ నడచినా స్వతంత 
కల్పనలున్నాయి. ఆభంగ శృంగార రససంగతంగా తానీ కావ్యాన్ని రాసినట్టు కవి 
చెప్పుకొన్నాడు, 


పాచీన సాహిత్యము 89 


తిరుపతి వేంకటకవుల పరిష్కరణకో ఈ [గంథం ము|దింపబడింది. 
(ఆరు ద 10-208) 
ఇందుమతీ పరిణయము (అలభ్యం) 
రచనా కాలం : 1580 |సాంతం. 
కర్త . చి|తకవి అనంతకవి. (ఆరుద-_9) 
ఇందుమతీ పరిణయము (అలభ్యం) 
కర్త : పోలూరి గోవిందకవి (చూ. 

[పబఎధం, దీనిని గురించిన వివరాలు తెలియరావడం లేదు. కావలి వేంకట 
రామస్వామిగారు ఇది గోవిందకవి రచన అని పేర్కొన్నారు. ఇతడు తంజావూరి 
రాజుల కాలంవాడు. (ద. దె. వా, 285) 

ఇందుమతీ పరిణయము (అలభ్యం) 
కర్త ; చూ. మండపాక పేరయకవి. 
కాలం : J800 పాంతం, 

[సబంధం. కర్త విద్యత్క_వి, మండపాక పార్వతీశ్వర కవికి పితా 
మహుడు. వివరాలు తెలియవు. (ఆం, సం, సా_307) 

ఇందుశతకము 
కాలం : 17వ శలౌచ్ది పారంభం, 
కవి : పుసులూరి సోమరాజకవి. 
ఇందుశతకానికీ “చం[దదూత శతక్‌ోమని నామాంతరముంది, 
పుసులూరి సోమరాజకవి ఇందుశతకంలో రాధాకృష్ణుల (పణయాన్ని, గోపికా విర 
హాన్ని రనవంతంగా శృంగార రసభరితంగా చి్యతించినాడు. దీనిలో *ఇందూ నంద నందను 
మందనుండికద నీవేతెంచుటన్‌ రాకలన్‌” అనే మకుటము ఉన్నది. ఈ ఇతకంలో కవి 
నీలాకుకుని శ్రీ కృష్షకర్ణామృతము, జయదేవుని గితగోవిందము, పోతనామాత్యుని భాగవత 
పద్యాల ననుసరించినాడు. ఈ కవి లీలాశుకుని కర్ణామృతము ఆం దీకరించిన వెలగపూడీ 
వేంగయకవికి తరవాతివాడు, (శ, సా, వి. 527) 
ఇంద విజయము (అలభ్యం) 
కర్త; నన్నయ భట్టు, 
ఇది (పదింధ మట. ఈ (గంథం నన్నయకృతం కాదని చాలమంది విమర్శ 
కులు నిర్ణయించారు. 
ఇం దసేనము 
కర్త : పేరు తెలియదు. 
కాలం : |క్రీ.శ. 16వ శతాబ్దం. "| 
“ఉదాహరణ పద్యములు) సంకలనం చేసిన అజ్ఞాత గంథ సంధాతకు 
ముందున్న కాన్యం. 


90 తెలుగు సాహిత్య కోశము 


[సత్యేకత : అజ్ఞాత |గంథ సంధాత కావ్యాల పేర్ల చెప్పి, కవి పేరు చెప్ప 
కుండా విడిచాడు. ఈ కావ్యకర్త తెలియకపోయినా, [గంథం [పబింధం అయి ఉంటుం 
దని ఇందులోని పురవర్ణనకు సంబందించిన పద్యం చెబుతున్నది. (ఆరు. ద-8) 
ఇం దొత్మజా పరిణయము 

కర్త : పాపయారాధ్యులు (చూ), ..... (అనం.సా 
ఇటికెల (ఇటుకల) తిమ్మయ్య సెట్టి 
కాలం : 18వ శతాబ్దం కావచ్చు. 
రచన : కన్యకా పురాణము (కన్యకొ చరితము (యక్షగానం. 
గురవయసెట్టి మనుమడు. _ తిమ్మనయ్య కుమారుడు. ఇతని గురువు శివరా 
నుయ్య అని కొన్ని |[పతులలోను కృష్ణ మాహ్వయుడని కొన్ని |పతులలోను ఉంది. 
సలక్షణ మెన భాషలో రచనచేశాడు. ఇతనికిముందే కన్యకా పురాణాన్ని భాస్క_రాచార్యులు 
పద్య కావ్యంగా రచించాడు. (య. వా. చు 
ఇతిహాసము 
కావ్య భేదం. పూర్వరాజాదుల కథలను తెలిపేది ఇతిహాసం. ఉదా: భారత 
రామాయణాదులు. పురాణంలో కాడా కథలు చాలా చేరి ఉండటం వల్ల కాలక్రమంలో 
ఇతిహాస మనగా చిన్నది, పురాణ మనగా పెద్దిది అనే భావం వ్యాపించి ఇతిహాసానికీ 
పురాణానికీ అంత భేదం లేకుండా పోయింది. పురాణ పదాన్నే రెంటికీ వాడటం 
సామాన్యమైంది, (కావ్యాలంకార సం్యగహం) 
ఇతిహానఘు = పురాణము 
ప్యుత్పతి ని బెట్టి ఇతిహాస పురాణ శబ్దాలు రెండూ కొందమించుమించుగా 
సమానార్హకాలుగానే కనిపిస్తాయి. క్రమంగా వాజ్మయంలో వాటికి భిన్నార్భా లేర్పడినాయి. 
ఇతిహాసం కథా |పధానం. పురాణానికి పంచలక్షణాలు |పాచీనులు పేర్కొన్నారు. 
సర్గము, (ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాను చరికం అనేవి ఆ అయిదు 
లక్షణాలు. 

(ఇతిహాసం కథా [పధానం. పురాణం సర్గ, (పతి సర్గాది పంచలక్షణో 
పేతం.) సరాణాలలో [క్రమంగా వర్ణనలు, కథలు [పవేశించాయి. అందువల్ల ఇతి 
హాస పురాణ పదాలకు రెంటికీ ఇప్పుడు సామాన్యంగా పురాణ పదాన్నే వాడుతున్నారు, 

ఈ రెంటీలోను దేశ చరిత, సంఘ చర్విత, నీతి ధర్మము, క్షత పాశస్య్యం 
మొదలయిన వివిధ విషయాలు కథా రూపంగా ఉంటాయి, వ్యాసుడు తన భారతాన్ని 
సంహిత, ఆధభ్యానము, ఉపావ్యానము, కథ, కావ్యము, పురాణము, ఇతిహాసము అని 
వివిధ నామాలళో పేర్కౌాన్నాడు. 


[ప్రాచీన సాహిత్యము 91 


తెలుగులో మారన మార్కండేయ పురాణం, (శ్రీనాథుని కాశీఖండ భీమ 
ఖండాలు-సా౦దపురాణాంతర్గతా లు, మడికి సింగన పద్మ పురాణం, హరిభట్టు 
మత్స్య కూర్మ నారసింహ స్వరాణాలు, నంది _ ఘంటల వరాహ పురాణము, సూరన్న 
గరుడ పురాణము, వెన్నెలకంటి సూరన్న విషు పురాణం మొ॥ అన్నీ పెన చెప్పిన 


ఇతిహాస, పురాణాల కీందనే వస్తాయి. (తె. వి. స_8 
ద్రికిహోస సం గహము 
కర్త * తెలియదు. 
అంకితం : జాపల్లీ కొండలరాయ | పభునికి. 
వివరాలు తెలియరాలేదు. (క. త. 11-144) 


ఇనుగంటి రామరాయలు 
కాలం : [కీ శ. 1810_1870. 
స్థలం : బొబ్బిలి సంస్థానం. 
సాహిత్య పోషకుడు. 
ఇనుగంటి సీతారామ చం|దుని కుమారుడు. బొబ్బిలి సంస్థానా ధిపతి రాజా 
రాయడప్ప రంగారాయల అల్లుడు, మండలేముల వేంకటరామ కవిని [పోత్సహించి 
“కియాయోగసార”ొ (గ్రంథరచనకు కారకుడై నాడు. (ఆం. సం, సా_309) 
ఇనుగంటి సీతారామచం దుడు 
కాలం : 18 వ శతాబ్దం చివర_ 19 వ శతాబ్దం |పారంభం. 
స్థలం ౩ బొబ్బిలి సంస్థానం. 
సాహిత్యపోషకుడు. 
ఇనుగంటి వారు దొబ్బిలి సఎస్థానాధిప తులకు దగ్గరి బంధువులు. ఈ వంశంలో 
సీతారామచం|దుడు సిద్ధుడు. ఇతడు బొబ్బిలి రాజా రాయడప్పరంగరాయల (1790- 
1880) వియ్యంకుడు. రాజా శ్వేతాచలపతి రంగారాయల (1830. 1882) మేనత్త భర్త, 
విశిషా దై పత సిద్ధాంత విజ్ఞాని. “వవదన పారిజాత” గంథ రచనకు మిక్కిలి [ప్రోత్స 
హించిన వాడు. 
ఇతడు బొబ్బిలి సంస్థానానికి [పధానమంతిగా, సర్వసైన్యాధి పతిగా ఉండే 
వాడు. ఇతని కుమారుడు ఇనుగంటి రామరాయలు. (ఆం. సం, నా_809) 
ఇనుగండ్ల కృష్టపధాని 
స్తలం న నందపురా|గహారం. 
రచన ఏ ధర్మరాజాశ్వమేధము (ద్విపద. 
గురువు : తిరుమల వెంకట దేశికుడు. 
ఇతడు ఏకాలం వాడో తెలియదగిన ఆధారాలు లేవు. తం|డి "పేరు ఇను 
గండ్ల సోమయమంత్రి. గురువై న తిరుమల దేశికుని వంశంవారు గద్వాలలో ఉన్నారట. 
(మ. మా.) 


92 తెలుగు సాహిత్య కోశము 


ఇప్పగ ల్లు శాసనము 
శాసన కర్త వ బొల సరస్వతి. 
ఈ శాసనాన్ని అనవేమారెడి అస్తానంలోని సంస్కృత పండితుడు బాల సరస్వతి 
(ట్‌ థ్‌ 


(వాళాడు, (3. రా, చు 
ఇప్పల బక్కి- రెడ్డి 
కాలం : తెలియదు 
ఈయన భాగ్యవంతుడని, దానశీలియని ఒక చాటువువల్ల తెలియవస్తున్నది. 
(చాటుకవి “పేరు తెలియదు.) (చా. పర) 
ఇ బహిం కుతుబ్‌ శాహొ (మలికిభరాముడు) 
కాలం | 5 శ, 16వ శతాదీ ఉత రారం, 
ద ఆధి 


న్యవహారనానమం : మల్కిభ రాముడు. 
విశిష్టత ఇతడు గోల్కొండ రాజధానిగా 1550-1680 ల నడుమ నిజాం 
రాష్ట్రాన్ని పాలించిన నవాబు. ఇతడు తెలుగులో సండితుడట. తపతీ సంవరణో పాఖ్యా 
నాన్ని |వాసిన అద్దంకి గంగాధర కవిని, సుగీవ విజయ, నిరంకుకోపాఖ్యాన, జనార్త 
నాష్టకొలను (వాసిన కందుకూరి రు|దకవిని ఈ నవాబు పోషించాడు. రు|దకవికి ఈ 
“మలికిభరాముడు చింతల పాలెం అనే [గామాన్ని ఆ|గహారంగా ఇచ్చాడు. మరింగంటి 
సింగరాచార్యులనే కవిని ఆదరించాడట. ఈయనప్రై చాలా చాటువులు ఉన్నాయి. 
(సా, చ, సం 
ఇమ్మడి అంకుఢేం దుడు 
కాలం : 17వ శతాబ్దం. 
స్టలం ఫ్‌ మైసూరు. 
సాహిత్య పోషకుడు. కృతిపతి. 
మెసూరు రాజవంశానికి చెందిసవాడు. జగదేవరాయని సోదరుడైన అంకు 
శేం|దుని కుమారుడు. రేవూరి ఏకాామ కవిని ఆదరించి అతని “సత్యాపరిణయ, జాంబ 
వతీ పరిణయ” కావ్యాలను ఆంకితం పొందాడు. (చ. దే. వా.) 
ఇమ్మడి కంప గౌనయ్య బల్లాపురపు శాసనము 
కాలం sw 1 శతాబ్దం, 
శాసన భాష : తెలుగు_పఛనం, 
ఈ శాసనం బెంగుళూరు బల్లాపురపు "పేటలో ఉన్న రంగనాధాలయంలో ఉంది. 
శాలివాహన శకం 1549 లో వేయించిన దాన శాసనం. 
విషయం: ఎలహంక నాడు ప్రభువుల న కెంప నంజయ గౌడు పౌ|తుడూ 
కెంపగొడు పు[తుడూ అయిన ఇమ్మడి 'కెంపగౌడు రంగనాథాలయానికి దానం చేస్తూ చేయిం 
చిన శిలాశాసనం. దానవివరాలళోబొటు దక్షిణ దేశంలోని కొన్ని పుణ్యక్షేతాలు చిక్క 


(పాచీన సాహిత్యము 93 


నాయనిపల్లె, దిక్శాపురం, చం|వగిరి, కోలూరు, కా తకోట, కావేరి పట్నం, (శ్రీరంగ 
పట్నం, నరసీపురం, బేలూరు, రాయకోటి, నాగమంగలం, ఇక్కేరి మొ॥వి ఇందులో 


(పసొవితాలు. (ద, దే, వా_489) 
ఇమ్మడి జగచేవరాయని దశవార | గామశాననము 
కాలం న (కీ. శ.1828 |పాంతం, 


శాసన భాష : తెలుగు (వచనం). 
శాసనం వేయించిన వారు : ఇమ్మడి జగదేవరాయడు. 
సలం : మైసూరు రాజ్యంలోని చెన్నపట్టణం. తాలూకొలోని దశవార (గామ 
ములో ఉంది. 
విషయం: ఇది దాన శాననం. శాసనకర్త తన తండి జగ దేవరాయనికి 
పుణ్యంగా సమర్పించిన భూదాన ఆయ ధర్మ శాసన్యకమం వివరంగా ఉంది. 
(ద. దే. వా-488) 
Epigraphia Carnatica Vol. IX. Chennapattana 
No. 182. Page 349. 
ఇమ్మడి రాణా జగ దేవన రాయడు 


సలం 2 మెసూరు ప్రాంతం, 
® ల్లా 
కాలం క న శతాబ్దం. 


రచనలు : 1. ఆధ్యాత్మ రామాయణము (అలభ్యం) 2. చండికా దేవీ నవరత్న 
ములు (నం) (అలభ్యం) 8. గీత |పబంధములు (అలభ్యం). 
రాజకవి. కవి పండిత పోషకుడు. 
విజయనగర రాజుల చేత మైసూరులోని ఒక [ప్రాంతానికి పాలకులుగా నియ 
మింపబడి, తర్వాత స్వతంతులైన, “రాణా” వంశీయుడు. బెంగుళూఎకు 87 మెళ్ళ 
దూరంలో చెన్నపట్టణం కోట కట్టించాడు, 
వీణావాదన నిపుణుడు. అనేక గీత [పబంధాలు రచించి వీణ పై వాయించే 
వాడట. చండికా దేవిపై నవరత్నాలు సంస్కృతంలో రచించి వీణపై వాయిస్తుండే 
వాడట. అవన్నీ నేడలభ్యాలు. 
ఇతన్ని గురించి చాటుపులు కూడా ఊన్నాయి. పొన్నతోట డొబిళకవి ఇతని 
ఆస్థానంలోని వాదే. ఆతని కృతులు జగదేవ రాయనికే అంకితం, 
(ద. దే, వా. 486, 488) 
ఇరవై ఆరు ఛండాల వచనము 
కవి ఏ; గణపవరపు వేంకట కవి. 
ఈ కవి రచించిన *నర్వలక్షణ శిరోమణి'లోని చతుర్జోల్లాసంలోని ఒక 
[(పకరణ౦, ఈ పేరుతో సిద్ధమైంది. (ఆరుుద 11.181) 


94 తెలుగు సాహిత్య కోశము 


ఇల్ల మనాయ కేంద శతకము 
కర్త: కొటా వేంకయేశ్వరులు. 
దీవిలో మకుటము “తరికరి మృగేం[ద:ః చీడికులాబ్ది చంద, నవ్యగుణ 


సాం|ద! యిల్హ మనాయ కేంద” అని ఉంది, (శ. సా, వి. 288) 

ఇళాదేవీయము 

నామాంతరం : రాదికా సొంత్వనము (చూ). 

కవయితి ౩; ముదుసళని. 

ళ్‌: 

ఈడూరి బెల్లి యామాత్యుడు 

కోలం : 18వ శతాబ౦. 

(a) 
సలం ; కొరుకొలను. 


గురుపు : కేదార గురుడు 
సాహిత్య పోషకుడు. శంకరశవి రచించిన హరిళ్చం[దోపాఖ్యానానికి కృతిపతి. 
గోలకొండ కుతుబ్షాహీల కాలంలోని వాడు. కుతుబన మల్కు (కలీ కుతుబ్‌ షా) 
చేత జలసీమా రక్షణార్థమై నియోగింపబడ్డాడట, ఈడూరి కరణంగా ఉండేవాడు. 
అద్దంకి గంగాధర కవికి సమకాలికుడు కావచ్చును, (5, స_282) 
ఈడూరి నూకనారాధ్యుడు 
కాలం : (5వ శతాబ్ది పూర్వార్థం. 
స్థలం 2 నైజాం మండలంలోని హనుమకొండ _పాంతం. 
సాహిత్యపోషకుడు. కొలని గణపతి దేవుడు రచించిన “శివయోగ సారం” 
అనే గ్రంథానికి కృితీసతి. ఇతడు కవికి గురువూ, మేనమరిపి అట. ఇతని పూర్వీ 
కులు షంగిమండలానికి చెందిన వారనీ తర్వాత హనుమకొండ |వాంతానికి వచ్చి ఉంటా 
రనీ పండితాభి పాయం. (క. త, 5-281) 
ఈదురుపల్లి భవాసిశకవి 
నామాంతరం ఏ ఈదులపల్లి భవాసీ శంకరకవి.' 
ఈదుల పల్లి భవాన్‌ శంకరకవి 


నామాంతరం ; ఈదురువల్ది భవానీశ కవి. 


కాలం న కీ. శ. 17వ శతాబ్దం చివర _ 18 వ శతాబ్దం |పారంభం., 
స్థలం * గోదావరీ మండలం. అమలాప్తరం (పాంతం, 
రచనలు * శృంగారమంజరి, ధర్మ ఖండము, 


సమకాలికులు : వక్కలంక ఏరభ[ద కవి, ఏనుగు లక్ష్మణ కవి మొు॥వారు. 
గురువులు : ఇవటూరి శంభులింగము, వెణుతురుబల్లి వేంకటకవి. 
శంకరామాత్యుని భతుడు. పిఠాపురం సంస్థానాధీశ్వరుడై న రావుమాధవ 
రాయసికి ఆ|శితుడు. ఇదే సంస్థానానికి చెందిన వక్కలంక వీరభద కవికి సహా 


[పాచీన సాహిత్యము 95 


ధ్యాయుడనని కవి స్వయంగా తన శృంగార మంజరిలో చెప్పుకున్నాడు. ధర్మ ఖండము 
అనువాద కావ్య. ఇతని రచన నిర్దుష్టంగా రసవంతంగా ఉంటుంది. 
(ఆ. సం, సొ, 248, 247) 
ఈరపరాజు, సూరపరాజు (భట్టు కవులు) 
కాలం : తెలియదు. 
వీరు జూపల్లి ధర్మారాయాడనే వితరణశీలి దగ్గరకు ధన సంపాదనం కోసం 
వెళ్ళారట. ధర్మారాయుడు విద్వత్కవులను తప్ప కేవల కవులను ఆదరించని కారణంగా 
వీరికి సత్కారం లభించలేదు. ఈ విషయం చాటువుల వల తెలుస్తున్నది. (చా.ప.రు 
ఈవని పెద్దిరాజు రామరాజు 
నామాంతరం : (ఈవవి) రామరాజు. 
కాలం : kr శ, 16వ శతాబ్ది. 
రచసలు : తెలియ రాలేదు, 
సితమ్మ పె రచించిన రెండు చాటు పద్యాలు మాతం లభించాయి. ఇవి 
ఒక శతకంలోనివేమోనన్న అనుమానం ఉంది. ఈ సద్యాలను వ్యక్తుల నామాలలో 
సంధులవర్ణి వచ్చే అఖండయతుఐను పేరొ-ంటూ అప్పకవి చాటు ధారలుగా ఉదాహరిం 
చాడు. ఈయన పద్యాలను అప్పకవి స్వీకరించాడు కౌదిట్టి కని (ప్రసిద్దుడే కావచ్చు. 
ఆ చాటువులు ఒక శతకం లోనివే అయినట్ల.యి తే తెలుగులో 'సతమ్మి "పేర శతకం 
చెప్పిన తొలి శతక కర్త ఈయనే అవుతాడు. (అప్పకవీయం 8_£82,288) 
ఈవని రామరాజు 
నామాంతరం : ఈవని పెద్ది రాజు రామరాజు. 
. ఈవని వెంక పేశ కవి 
కాలం : 16వ శలౌద్దం, 
స్థలం : మైసూరు (బెంగుళూరు పాంతం), 
రచన : వామన పురాణము (7; 8 ఆశ్వాసాలు. 


ఇతడు పొన్నతోట బొబిళ కవికి వామన పురాణ రచ 


eh 
wt 
CAN 
ర్త 
ల రి 
క AN 
విష్టి 
వో 


గ 6 ఆశ్వాసాలు ఇతడు రచించినట్లు గద్య వల్లి తెలుస్తున్నది. (ద. దే. 198) 
ఈళోపనిషత్తు 
కర్త ఏ రవ స్తు వేంకట రంగాచార్యులు, 
కాలం : 19వ శతాబ్ద 0. 
౨స్మత౧లోని “ఈశోపనిష త్తుకు పద్యానువాదం. (క. న_24ర 


ఈశ్వర దిషితుడు 
కాలం [ర శతాబ్దం. 
సమకాలికులు అష్టదిగ్గజాలు, రాధా మాధవకవి. 


96 తెలుగు సాహిత్య కోశము 


రచనలు 1, రామాయణ వ్యాఖ్యలు 2, బృహద్వివరణ (సం) $. లఘు వివరణ 
(సంస్కృతం), 

(శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని వాడు. కృష్ణరాయల ఆస్థానంలో సంస్కృత 
కర్ణాటక కవులు కూడా కొందరున్నారు. ఈయన సంస్కృతంలో అఖండ (పజ్డా 
వంతుడు. (వి. న. చ.) 

ఈశ్వర ఫణిపతి 
నామాంతరం : ఈశ్వర ఫణీభట్టు (చూ. 
ఈశ్వర ఫణిఖట్లు 
ళు 
నామాంతరం : ఫణిపతి, 


కాలం : (కీ. శ, 1450_1500 | పాంతం,. 
రచన ఏ పరత ఆ రసాయనము (పద్య (పదింధం), 
కృతి భర్త : సదానందావధూత (యోగి). 


ఈ కవి బమ్మెర పోతన తరువాత కాలం వాడు. అల్లసాని పెద్ద నకు పూర్వుడు 
కావచ్చు, 

విశిష్టత : ఈ కవి భారతంలోని హరసనత్కుమార సంవాదాన్ని ఆధారం 
చేసుకొని ఈ [గంథం రాశాడు. సంస్కృత భారతంలో కొన్ని | పతులలో ఈ భాగం 
లేదట. తిక్కన దీన్ని ఆంధీకరించాడు. ఈ కవి |ప్రబంధ ధోరణిలో సందర్భో 
చితంగా పట్టణారణ్య వర్ణనలు చేశాడు... సులభమైన పదాలతో విషయాన్ని చక్కగా 


చెప్పాడు. (క. త_6_242) 
ఈశ్వర భట్టోపాధ్యాయుడు 
కాలం : 14వ శతాస్దిం, 


వికుదు. 2 “సూరి” 


మల్యాల వంశ భూపతుల [పశ స్తివి తెలుపుతూ ఉన్న 'బూవపూరు శాసన 
న్‌ష్షత “ కాకతి యుగం నాటివాడు. (పశస్తి [వాయటంలో అందె వేసిన 
చేయి. పాణినీయ వ్యాకరణంలో, చిత కవితలో సిద్ధహస్తుడు. ఈతడు బూవపూరు 
నా జప ఆ ఇ జ్‌ యాం న శ ఛీ. న్‌ ఫ్‌ వావి జరి గారి హ్‌, 
శాసనాన్ని నిష్యా౦ఠ్య, నిస్తాలవ్య, నిర్మూర్ధన్య, నిర్హంత్య, నిరోష్ట్యంగా [వాళాడు. దీనిని 
బట్టి ఇతడు రచనలో ఎంత నిపుణుడో తెలుస్తుంది. ఇతని రచనలు లభించలేదు. 
(పా. న చు) 


ఈశ్వరీ పరిణయము (అలభ్యం) 
కర్త : చూ. చాటరాతి లక్షీ ్మనరస$ వి. 


[పాచీన సాహిత్యము 917 


కొళిదాసు కుమార సంభవాసికిీ ఆం|ధీకరణనట. ప్రస్తుతం ఇది అలభ్యం. 
(ఆం, సం, సొ_419) 


ఈశ్వరుని ఏకాంత "సేవ (చాటువులు) 
ఈశ్వరుని ఏకాంత సేవను వర్ణిస్తూ సుమారు పది చాటువులున్నాయి. అన్నీ 


ఉత్ప్సలమాలలే, కవి వివరాలు తెలియవు. కవిత్వం ఒక మాదిరిగా ఉంది. 
(చా. స, ర) 
ఈహామృగము 
ఇది దశవిధ రూపకాలలో ఒకటి. మృగంవలే దొరకని నాయికను నాయ 
కుడు కోరటం వల్ల దీనికీపేరు వచ్చింది. ఇందులోని వస్తువు |సభ్యాత కల్పిత మిశ్ర 
మము. అంకాలు నాలుగుంటాయి. గర్భావమర్శాలు తప్ప మిగిలిన మూడు సంధులు 
ఉండవచ్చు. ధీరోద్ధతు లయిన నరదివ్యులలో ఒకరు నాయకుడుగా, మరొకరు [సతి 
నాయకుడుగా ఉండవచ్చు, అనురాగం లేని దివ్య ప్రీని బలాత్కరించటం ఇందులో 
ముఖ్యం. అందువల్ల శృంగారాభాసం అక్కడక్కడ కప్‌పిస్తుంది. సాయ [పతి 
నాయకులకు నాయికా సంబంధి వైరం వర్ణితం. ఇతర లక్షణాలలో ఇది వ్యాయోగ 
తుల్యము, (ఆ. వి. సరి 
ఉం డాజవరము 
పశ్చిమ గోదావరి మండలంలోని పూర్వ జమీందారీలలో ఇది ఒకటి. చాలా 
చిన్న సంస్థానం. (కీ. శ, 10వ శతాబ్దం ఉత్తర భాగంలో ముళ్ళపూడి తిమ్మన ఈ 
జమిని కొన్నారు. 


ముళ్ళపూడి తిమ్మనగారి మనుమడె న తిమ్మరాజు ఈ సంస్తాన పాలకులలో అతి 


| 
రె 
0 € 


పసిద్ధుడు. ఇతో దికంగా సాహిత్య సేవ చేశాదు. తణుకు పటఇంలోని నరేం| దనాథ 
సాహిత మండలికి సంస్థాపకుడు. ఇతని కుమారుడు హారిశ్చుం ద (ససాదు పూర్తి 
(శామిక రాజకీయ రంగాలలో కీర్తి 'పతిష్టలనార్హించాడు. (ఆ. సం. సా 
కావ్యంలోని కథాంశాల విభాగాలను కొందరు ఉచ్చా్యాసాలుగా వ్యవహ 
రించారు. ఉచ్చాషసము అంసే ఊపిరి తీసుకోవడం. కాన్యంలోని ఈ ఒక్కక్క 
విభాగమూ ఒకసారి సునాయాసుగా చదవ దగ్గది అనే అర్థంతో ఈ కథాంశ విభాగా 
లను ఉచ్చాసాలుగా సూచించడం జరిగింది. (కావ్యాలంకార సం|గహం 
ఉడత ల పొపయ్య మంతి 
కాలం: 10వ శతాబ్దం. 
స్థలం : గోదావరీ మండలం, 
మిక్కిలి మల్లి కార్జున కవిని (పోత్సహించి అతవిచేత భగవద్గీతను తెలుగులో 
రాయించాడు. ఇతన్ని అల్లంరాజు సు[బహ్మణ్య కవి తన శతకంలో పేర్కొన్నాడు. 
(శ. ఎ జ 606) 


98 తెలుగు సాహిత్య కోశము 


ఉత్క-లిక 
ఛ_దోఖేదం. కళికలొ ఉపయోగించే రగడ పాదంలో సగభాగంతో రూపొం 
దిస్తే ఉత్కశిక అవుతుంది. కళికాపాదంలో ఎన్ని ఏ విధమైన గణాలుంటాయో 
అన్నిటిలో ఉత్యళికా పాదానికి ఉంటాయి. (చూ. ఉదాహరణ కావ్యములు 
ఛ, ప కో_248) 
ఉత్క-లికా (పొయము 
సంస్కృత గద్యలోని నాలుగు రకాలలో ఇది ఒకటి. వృత్త గంధి గద్యకు, 
దీనికి భేదముంది. రెండూ దీర్చ సమాసబహుళాలే అయినా, వృత్త (గంధిలోవలె దీనిలో 
నృత్త భాగం కనిపించదు. (తె. వి. స-6) 
ఉత్తమ గండచ్చందము 
కర్త: తెలీదు. 
రచనాకాలం : |క్రీ. శ. 1482 |పాంతం. 
కృతి భర్త: ఉత్తమ గండ బిరుదుగల సాళువ కంపరాజు. ఇతడు హయలక్షణసార 
కృతిపతి కూడా. 
ఛందో లక్షణ |గంథ౨. ఇందులోని పద్యాలు “ఉండు ఛందాల ఉత్తమ గండ 
వర్య” అనే మకుటంతో కవి సర్పగారుడంలో ఉదాహరింపబడ్డాయి. 
ఇది అము, దితం, 
(కవిజనా శయం పీఠిక_వావిళ్ళ) 
ఉత్తర గీత వ్యాఖ్య 
కర్త 2 పరమానంద తీర్థులు. 
కాలం : 16వ శతాబ్దం - ఉత్తరార్ధ. 
చంపువో, వచనమో తెలియదు. కవి మాతం వేదాంతి, యోగి. ఇతని 
రచనలన్నీ వేదాంత గంథాలే. (ఆరు[డం$) 
ఉత్తర గీతా మంజరి 
కర్త వ వల్లూరి లక్ష్మీనారాయణ యోగి. 
అంకితం : అమృతానంద యోగికి, 


మంజరీ ద్విపద కావ్యం. మహాభారతం అశ్వమేధ పర్వంలోని ఉత్తర 
గీతలకు ఆంటధీకరణ, అమృతానంద యోగి కవికి గురువు, అద్దనుడు (శ్రీకృష్ణుని 
పరబహ్మత త్త్వం తెలుపమని అడగగా (శ్రీకృష్ణుడు చెప్పిన పరతత్త్వ స్వరూపం _ 
వివరంగా ఉంది. 
దీని (పతి వేంకటేశ్వర |పాచ్య పరిశోధనా సంస్థలో ఉంది, 
(ద్వి. వా. చ, 816) 


(పాచిన సాహిత్యము 99 


ఉత్తర గో_గహణము 
కర : తెలియదు. 
జానపద పొరాణిక గేయం. 
కథ భారతానికి సంబంధించినది. 
చూ. పౌరాణిక గేయములు. (వా. చ) 
ఉత్తర గోపుర కథ పట్టు 
నామాంతరం ; గొడుగుల వచనము, 
రచనాకాలం : కీ. శ. 1700 |పాంతము, క 
రామాయణం యుద్ద కొండలోని కథ. రావణుడు లంక ఉత్తర గోప్పర 
మధిరోహించి, వానర సేనతో సువేలాచలానికి వచ్చిన (శ్రీరాముని సై న్యావ్ని చూసి అను 
తాసం చెందే ఘట్టం వర్ణితం, 
పావులూరి మల్లన గణితంలో సూత న్యవహారంలోని సీసపద్యంలో 
ఈ 'గొడుగులి (పపక్సి ఉంది. మంచి రచన. (వ. వా, 47) 
ఉ_తర చంపువు (నం) 
కవి ; భగవంతార్యమఖి, 
ఈ కవి మొదటి శంభోజీ దగ్గర మంతిగా ఉండేవాడు. (ద. దే. వా_121) 
ఉ_తర చంపువు (సం) 
కర్త ; వెంకట కృష్ణ దీక్షి తుడు. 
కవి తంజావూరు మహారాష్ట్ర రాజుల నాటేవాడు, 
ఉతర చరిత (సం) 
కర్త : వేంకటాధ్వరి. 
ఉత్తర రామాయణానికి సంబంధించిన ఇతి వృత్తం. (తె. వి. సక) 


ఉత్తర రంగకవి 
కాలం : 17/2 కు పూర్వం, 
రచన : భక్తాంఘిరణు చరిత్రము, 
కవిని గూర్చిన వివరాలు తెలియరాలేదు. సలక్షణమైన రచన చేసిన యక్ష 
గాన నాటక కర్తగా (ప్రసిద్ధుడు. (య,వా, చ_64) 
ఉతర రామాయణము 
రచనా కాలం ; 18వ శతాబ్దం, 
కర్త : కంకంటి పాపరాజు. 
అంకితం : మదన గోపాలస్వామికి. 
ఇది సుప్రసిద్ద (ప్రబంధం, ఈ రచనలో పుష్పగిరి తిమ్మన పాపరాజుకు 
సాయపడ్డాడని పండితులంటారు. దీనిలో శృంగార, కరుణ, వీర రసాలు అద్బుతంగా 


100 తెలుగు సాహిత్య కోశము 


పోషింపబిడ్డాయి. వర్ణనా బాహుళ్యం ఉంది. కొన్ని “ss అచ్చతెలుగు పదాలు 
ఉన్నాయి. ధార అనర్గళం. 

తిక్కన నిర్వచనో శ్ర తర రామాయణంలో వదిలిన క. దీనిలో ఉన్నాయి, 
సీతా వనవాసం కరుణరసానికి, రావణ దిగ్విజయం వీరరసొనికి, కపిల సందర్శనం 
బీభత్స రసానికి, బలిచక్రవర్తి సన్నిధి హాస్య భయాన కొద్భుత రసాలకు నిలయంగా 
ఉన్నాయి. దీనిలోని గద్యలు కూడా |పొఢమై పద్యాలవలె ఉంటాయి. కవిత రస 
వత్తరంగా ఉంది. (తె. వి, స_4) 


ఉత్తర రామాయణము 
కర్త ఏ జయంతి రామభట్టు, 
తిక్కన రచించగా మిగిలిన ఊఉ క్షరరామాయణంభోని తుది భాగం. పశలవుల 
విద్యాభ్యాసం, పౌండరీక వాజపేయాది యాగాచరణం, (శ్రీరామ నిర్యాణం ఇందులో 
వర్డ్‌ తం. దీసిలోని కవిత్వాన్ని తిక్కన కవిత్వంతో ఏ విధంగాను పోల్చటానికి వీలు లేదు 
(తె, వి, స- 8B) 
ఉతర రామాయణము 
కర్త వ ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు. 
చూ. డ్విపదో త్రర రామాయణము. 
ఉత్తర హారి వంశము 
కర్త : నాచన సోముడు. 
సమకాలికులు : ఎత్తాపెగ్గడ, పోలయ వేముడు. 
అంకితం : హరిహర నాథుసికి. 

[పత్యేకత : ఆరు ఆశ్వాసాల | గంథం, ఎర్రన హరి వంశం (వ్రాసిన తర 
వాతనే నాచని సోముడు ఉత్తర హరి వంశాన్ని | వాళాడు. పురాణ కథలను తీసుకొని, 
(పదింధాలుగా (వాయడం సోమునికో నే మొదలయింది. ఈయన (శ్రీకార పద్యం భర్త 
భావం కంచి శృంగార రసంతో (పారంభమైంది, తెలుగు సాహిత్యంలో ఇది ఒక 
విశిష్ట కావ్యం. మూలం సంస్కృత మె అయినా అనువౌడం స్వేచ్చగా |పదింధ 
పద్దతిలో సాగింది. |పొఢమై రసవత్తరమైన కావ్యం, కవి లోకోక్కులు మనోహరంగా 
వాడాడు (అద|ద-8) 

ఉత్సర హరిశ్చం| ద కథ 
కర్త: త క్యెళ్ళపాటి లింగన, 
పద్య కాన్యం. ఈ కృతిలో కవి తన ఇతర రచనలను పేర్కొన్నాడు. 
(య. వా. చ) 
ఉత్సర హరిశ్చం[ద చరిత 
కాలం * గౌరనకు తర్వాతి కాలం. 


[పాచీన సాహిత్యము 101 


కర్త * గద్దె చంద శేఖర కవి. 
అంకితం ; చెంగల్వరాయనికి (కుమార స్వామికి), 
ద్విపద కాస్యం. 


ళ్న 


చితూరు మండలంలో కుమారస్వామికి చెంగల్వరాయడని [పచారం ఉంది. 
హారిశ్చం|దుడు విశ్వామి తుని వలన బాధలు పడి చివరకు అతని, అన్నుగహావ్మి పొంది 
సుఖంగా రాజ్యం చేస్తున్న తరుణంలో ఒకనాడు అతని మృతులు పూవ్వు కథను జపికి, 
తేనడం మొదలుగా హారిశ్చం|దుని పూర్వజన్మ వృత్తాంతం ఇందులో ఉంది ఆ కార 
ణంగా దీనిని కవి ఉత్తర హరిశ్చం|ద కథగా పేర్కొ న్నాడు. 
రచన సంస్కృ తాం ధ పద బహుళంగా ఉంది. కావ్యంలో మనోహరమైన 
భావాలున్నాయి. (ద్వి, సా, చ-401) 
ఉత్తరా పరిణయము 
కర్త ; చూ. రేమెల వేంకటరాయ కవి. 
రచనా కాలం: 18 వ శతాబ్ది, 
భారత కథ ఈ రచనకు మూలాధారం. _ విరటుని పుత్రిక అయిన ఉతరను, 
అభిమన్యుడు వివాహమాడడం ఇందలి ఇతి వృతం. రచనలో ధారా శుద్ధి ఉన్నది, 
(ఆం సం. సా_200) 
ఉతారక పంచకాభ్యు దయము 
కర్త * తెలియదు, 
వైష్ణవ (గంథం, (వా.చ_నం.సు_88) 
ఉదయగిరి 
ఇది ఏజయనగర రాజ్యానికి, కొండవీటి రాజ్యానికి హద్దుగా ఉన్న దుర్గం. 
విజయనగర రాజ |పతినిధులు దీనికి ఏలికలుగా ఉండేవారు, గజపతులు కొండవీటిని 
జయించిన తరవాత దీని మీద కూడా దాడి చేశారు. విజయనగర పభువులు గజపతులను 
ఓడించి ఉదయగిరి [ప్రాంతం నుంచి తరిమి వేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడ. 
సాహిత్య పోషణ జరిగినట్లు దాఖలాలు ఉన్నాయి. మొదటి దేవరాయల రాజ (పతినిధి 
సిద్ధయ _ విక్రమార్క చరిత (వాసిన జక్కనను పోషించాడు. 
ఉదయ నోదయము 
కర్త 2 నారన్న గారి సూరన్న. 
కృతిభర్హ : ముడియం భాస్కరుడు. (అళియ. రామరాజు దండనాయకుదై న బయ 
కార రామప్పయ్య దగ్గర సై నికోద్యోగి.) 
[పత్యేకత : ఇందులో వత్సరాజయిన ఉదయనుని కథ ఉంది. కవి ముందు 
ఉదయనుని తండి చరితను చెప్పి, తరవాత నత్సరాజు చరి[తను చెప్పాడు. దీని 
(వాత్మపతి తంజావూరు సరస్వతీ మహల్‌ [గంథాలయులో ఉంది, కవి మరణానంత 


102 తెలుగు సాహిత్య కోశము 


రం, ఈ కావ్యాన్ని, కవి కుమారుడై న నారన్న ముడియం భాస్కరునికి అంకితమిచ్చాడు, 
(ఆరు. ద-8-241) 


ఉదయాదిత్యాలంకారము (అలభ్యం) 
కర్త “చూ, ఉదయాదిత్యుడు. 
ఇది కన్నడ |గంథమో, ఆంధ [గంథమో తెలియదు. (క. త_2) 


ఉదయాదిత్యుడు 
కాలం: వివాద [గ సం, 
స్థలం : వర్ధమాన పురం, 
రచన : ఉదయాదిత్యాలంకారం. (ఆలభ్యిం), 
ఇది కన్నడ [గంథమో, ఆంధ [గంథ మో తెలియదు. ఇతడు 
పదకొండవ శతాబ్ది చివర ఉన్నాడని అంటారు. వర్థమాన పురపాలకుడుగా (పసిద్ధి 
పొందాడు. (క. త, 2) 


ఉదవి నాయకుడు 
కోలం : వివాద్యగ స్తం. 
స్టలం ౩; చోళదేశం. 
రచన : పర్వత నారదోపాఖ్యానము. (అనమ్మగం) 
సమకాలికులు : పోలూరి గోవిందకవి, గులిపల్లి గోపన్న. 
కవి : చెరుకూరి సదాశివుని తమ్ముడు, 
(ఆరు[ద 12_ 169) 
ఉదార రాఘవము (సం) 
కర్త: శాకల్య మల్ల భట్టు. 
18 సర్గల కావ్యం, శ్రీరాముని చరిత. సులభనుందర శైలిలో చెప్పబడింది. 
(తె, వి, స,_ 8.220) 
ఉదాహారణ కావ్యము 
ఇది తెలుగులో ఒక విశిష్టమైన సాహితీ పక్రియ. దేశి కవితాశాఖకు చెందినది. 
(గంథ స్వరూపంలోను, కవితావస్తు విన్యాసంలోను, ఛందస్సాహితీరీతులలోను దేశీయతా 
ముద ఉన్న దేశి రచన. ఆశు, మధుర, చిత, విస్తర కవితా భేదాలలో ఇది మధుర. 
కవితకు చెందినది. భాషలో ఉన్న స ప్ప విభక్తులను సంబోధన విభ క్తిని ఉదహరిస్తూ స్తుతి 
రూపంలో ఉండే లఘు కృతి. ఇందులో స్త విభ క్తులతో పాటు, కళికోత్కళికలు, 
వివిధ రగడలు [పయు క్తమవుతాయి. ఇది మొదట దైవస్తుతికి, పిమ్మట మహాపురుష, 
నాయక స్తుతులకు (పయుక్రం. తెలుగులో పాల్కురికి సోమన బసవోదాహరణము తొలి 
ఉదాహరణ కావ్యం, రావిపాటి శపురాంతకని [తిపురాంతకోదాహరణము, తాళ్ళపాక 
అన్నమాచార్యుల శ్రీ వేంక పేశ్వరోదాహరణ మొ॥వి (సిద్ధ మైన ఈ జాతి రచనలు. 


(పాచీన సాహిత్యము 103 


ఇందులో మొత్తం 28 పద్యాలుంటాయి. సంబుద్ధికో పాటు ఒకొ్క్కంక్కుం 
విభక్తి మూడేసి పద్యాలలో ఉంటుంది. ఈ మూడు పద్యాలలో మొదటిది వృత్త పద్యం. 
అయి ఉండాలి. రెండవది రగడ. మూడవది అర్హ రగడ (వీటినే కళిక, ఉత్కళికలుగా 
వ్యవహరిస్తాతు. వృత్తంలోని విషయాన్ని బట్టి ఆ వృత్తం ఒక విభ క్రి పదంతో ముగు 
" స్తుంది. విభక్త్యంత పదం విభక్తివలె కవిపి_చాలి గాని విభక్తి కాకూడదు మూడేసి 
పద్యాలతో ఎనిమిది విభక్తులు అయ్యాక ఎనిమిది విభ కులతో ఒక వృత్తం ఉంటుంది. 
ఇది సార్వ నిభ క్రికము. దీని తర్వాత అంకితాంక పద్యం ఉంటుంది. పాల్కురికి సోమన 
బసవోదాహరణాన్ని సంస్కృతంలో కూడా ఉదాహరణ కావ్యంగా రచించాడు 
(తె, వి, సకి;ఛ: ప.కో _ 810) 
ఉదాహారణ పద్యములు 
కాలం వ కీ శ. 16 శ్రతాబ్ది. 
సంకలన కర్త : పేరు తెలియదు. 
పత్యేకత: ఈ |గంథంవల్ల తెలుగు సాహిత్యావికి చాలా ఉపయోగం జరి 
గింది. ఈ [గంథం లేకపోతే కొందరు [పాచీన తెలుగు కవుల పేర్ణు, సాహితీ లోకా 
నికి తెలిసేవి కావు. మడికి సింగన్న “సకల నీతి సమ్మతం” తెలుగులో తొలి సంకలన 
(గంథమనీ, ఈ (గంథం ఆ కోవలో రెండోదనీ, పెదపాటి జగ్గన్న సంకలన (గంథం 
[సబంధ రత్నాకరం 'మూడోదనీ పండితాభి పాయం. |ప్రబంధరత్నాకరాన్ని, ఉదాహరణ 
పద్యాలను అకారాదిక్రమంలో చేర్చి “(ప్రబంధ రత్నావళి” అనే సంకలన |గంథాన్ని 
వెటూరి (పభాకర శాస్త్రిగారు ప్రచురించారు. 
పెదపాటి జగ్గన్న ఉదాహరించని 80 కావ్యాల పేర్లు 82 మంది |పముఖాం[ధ 
కవుల పద్యాలున్నాయి. ఈ సంకలన గంథం అసలు పేరు సంధాత ఏమి పెట్టాడో 
గాని, ఇప్పుడీ సంకలన [గంథం పై పేరుతో ఆం|ధసాహీత్య పరిషత్తు వారి కార్యా 
లయంలో ఉంది. (గంథం అసంపూర్ణ మైనా లభించిన అన్ని పద్యాలు మణి పూసల 
వంటివి, 


ఏ కవి పేరు చెప్పకుండా, (గంథం "పేరైనా చెప్పకుండా ఉదాహరణ పద్యా 
లలో నుమారు 60 పద్యాలున్నాయి. అందులో పద్యాల శెలి కొన్ని శ్రీనాథుని, మరి 
కొన్ని ధూర్జటిని గుర్తు తెస్తాయి. చిల్లర పద్యాలలో కొన్ని ఎవరు |వాశారో, ఏ (గంథం 
లోనివో తెలియదు. సంధాత పేరు తెలియకపోయినా తెలుగువారికి చిరస్మరణీయుడు, 


(ఆరుద -_ H) 
ఉదాహారణమాల (సం) 
కర్త ఏ భోగనాథుడు. (తె వి. స_4) 
ఉదాహరణము (అలభ్యం) 
కర్త ౩ గణపవరపు వేంకటకవి (చూ). 


రచనా కాలం ; 1/వ శతాబ్ది మధ్యభాగం. 


104 తెలుగు సాహిత్య కోశము 


ఉదా హరణము (అలభ్యం) 
కర్త : మకతల కృష్ణమ్మ, 

ఉదాహరణ కాన్యరీతిలో చేసిన.రచన కావచ్చును, (క. స_42) 

ఉద్దండరాయశతక ము 
కర్త: దిట్టకవి రామచం|దక వి 
అంకితం : మద్దాలిలోని ఉద్దండరాయనికి, 

మ త్రేభనృత్తాలతో ఉన్న శతకం “మద్దాలి యుద్దండరాయ జయశ్రీ సువిధేయ 
భక్తజన గేయా నిత్యభాగ్యోదయా” అనే మకుటంకో శతకమంతా జ |పాసకో ఉంది. 
ఏకయతి వీయమంతో కవి చాలా రనవంతంగా చక్యని శైలిలో దీన్ని రచించాడు. 
ఇది కవి (పౌధికితార్క్యా ణం, (శ. క. చ, 481) 

ఉద్ద్యో తము 

శాస్త్ర [గంథాలలో శాస్త్రీయ విషయాలను తెలిపే విభాగాలకు ఈ “పేరుంది. 
ఉద్దోతము అంటే వెలుగు అని ఆర్థం. వెలుగుతో చీకటి తొలగిపోయే విధంగా 
శాస్త్రీయ విషయాల వలన తెలియని విషయం బోధపడుతుందని అర్థం. అందుకే శాస్ర 
గంథ విభాగాలను “ఉద్యోతాలు” అంటారు. 

ఉద్భటారాధ్య చరిత 
కర్త ఏ తెనాలి రామకృష్ట కవి. 
అంకితం : ఊర దెచమం (తికి. 
మూడు ఆశ్వాసాల పద్యకావ్యం. 
ద్రత్యేకత: ఈ |గంథంలోని శైలి, సీస పద్యాల నడక శ్రీనాథుని అనుక 
రించినట్లు స్పష్టంగా కనిపి స్తుంది. 
ఇతి వృత్తం: శవ మళాచార్యుడై న ఉద్భటుని చరిత, (తె, వి, స_4) 
ఉన్నవ యోగానందుడు 
కాలం : డీ: శ. 1750 [పాంఠం. 
స్టలం : గుంటూరు జిల్లాలోని ఉన్నవ |గామం. 
రచనలు : రుక్మిణీ పరిణయము, రాజగోపాల శతకము. 
సరళంగా, హృదయంగమంగా రచన చేశాడు. (క స_1765) 
ఉన్మత్త రాఘవము 
కర్త : విరూపాక్షరాయలు. 
ఇది నాటకం. సంస్కృత రూపకానికి ఆం|ధ్రీకరణమట. __ (తె.వి.స-() 
ఉన్మెషము . 

(గంథ విభాగాలకు ఉన్మేషములని పేరు. ఈ పదం ఎక్కువగా శాస్త్ర |గంథా 

లలోనే వాడతారు. ఉన్మేషము ఉంపే వికాసము, వలుగు. అని అర్థం. ఈ శాస్త్ర 


[పాచీన సాహి తము 105 


(గంథ పఠనం వల్లి చదివే వారికి వికాసం కలుగుతుందన్న భావంతో ఆ విభాగాలకు 

ఈ పేరు ఉంచారు. 
ఉపకథ 
| గద్య కొన్య భేదాలలో ఒకటి. పెద్ద కథలలోని అవాంతర కథనే ఉసకథ 
అంటారు. ఈనాడు వ్యవహారంలో ఉన్న కళథానికాపదం పూర్వ లక్షణ [గంథాలలో 
మృగ్యం. కావ్యాదర్శ వ్యాఖ్యాత “కథాలికా” అనే గద్య |పదింధ భేదాన్ని చూపినాడు. 
పూర్వపు *“కథాలికా', పదమే ఇప్పటి కథానిక”, అయి ఉండవచ్చునని పండితాభి పాయం, 
(తె వి స_4) 


చూ. దాలగోపాల శతకను 
కర్ర వ పుసులూరి సోమరాజు కవి, 
ఉపకమణిక 

చూ. అవతారిక. 

ఉపదేశ కనుము 
కర్త: పరమానంద తీర్థులు, 
రచనాకాలం : 16వ శతాబ్దం, 

(పత్యేకత : ఇది చక్కని వ్యావహారిక వచనంలో ఉన్న కావ్యం. ఉపదేశా 
లన్నీ వేదాంతాన్ని గురించే ఉన్నాయి. కవి వేదాంతి, యోగి. దీని (పతి మదాసు పాచ్య 
లిఖిత | గంథాలయంలో ఉంది. 

ఇది సంస్కృత భారతం అశ్వమేథ పర్వంలోని ఉత్తర గీతకు అనువాద 
[పాయమని విమర్శకుల అభి పాయం, ఈ కవిదే ఉత్తరగీత న్యాఖ్య ఉంది. 

(ఆరు. ద_-$%) 
ఉపనూరి సింహములు 

పౌరుష నామం. క్రీ, శ. 18 వ శతాబ్దంలో రామనాథపురం_తిరుపత్తూరు 
సీమలను పాలించిన గోళ్ళ పెవరామప్ప, గోళ్ళ చినరామప్పలకు ఈ బిరుదం ఉంది. పీరు 
అచ్యుత దేవరాయల సామంతులట. (చూ. గోళ్ళ పెదరామ నాయకుడు _ద. దే. వా_18) 

ఉపమాక చేంక కేశ్వర శతకము 
కర్త : వైజర్సు అప్పయ కవి, 
అంకితం : కాక ర్లపూడి రామభ్యద పాయకరాయ [పభువునకు. 

ఉపమాక విశాఖమండలంలోని పుణ్యక్షేతం. కవి అక్కడి వేంకటేశ్వరుని 
నుతిస్తూ శతకం చెప్పాడు. రచన |పొఢంగా ఉంది. 

ఉపరూపకాలు ॥ 


దృశ్య [(పదింధ భేదాలు. 


108 తెలుగు సాహిత్య కోశము 


భరతుడు దశ రూపకాలను, నాటికను మాతం చెప్పాడు. ఉపరూపకాలను 
చెప్పలేదు. సాహిత్య దర్పణకారుడు 18 ఉపరూపకాలను, శారదాతనయుడు 20 ఉప 
రూసకాలను పేర్కొన్నారు. కోహలుడు ఉపరూసకాలకు మార్గ_దేశి భేదాన్ని కల్పించాడు. 
ఈయన 10 మార్గ భేదాలను, 10 దేశి భేదాలను సూచించాడు. 
భరతుడు పేర్కొన్న [పథాన దశ రూపకాలు గాక, 08 ఉపరూపకాల సేర్లు 
తెలుస్తున్నాయి. ఆ ఉపరూసకాలివి : 
1. నాటిక 2. తోటకము 3. గోష్టి 4. సట్టకము 5. నాట్యరాసకము 
6. (పస్థానము 7. ఉల్లోహ్యకము 8. కావ్యము 0. _పేక్షణికము తేక _పేంఖణము 
10. రాసకము 11, సల్లాపకము 11. శ్ర్రీగదితము 18, శిల్పకము 14. విలాసిక 
10. మత్తల్లి క (దుర్శల్లిక) 18. పకరిణీ 17. హ ల్రీసకము 18. భాణిక 19. హాసిక 
20. వ్యాయోగిని 21. డిమిక 22. కలోత్సాహవతి 28, చిత 24. జుగుప్పిత 
25. చితతాల 28, డోంబిక 27. షిద్గకము 28. రామ్మక్రీడము 29. రాగకావ్యము 
80. నృత్తపారము 81. భాణము $2. కకక (పారిజాతలత) 99. నర నకము 
84. _పేరణము 35. కల్చవ ల్లీ 86. మల్లి క. 
ఇందులో తోటకము, నాట్య రాసకము ముఖ్యమైనవి. (తె. వి. స 
ఉపాఖ్యానము 
ఇది (శ్రవ్య కౌవ్యభేదం. ఇతరుల వల్ల వినిన దానిని చెప్పటం ఉపాఖ్యానం 
అంటారు. 
పృరాణాలలోనూ కావ్యాలలోనూ ఉపాథ్యానాలు బహుళంగా కనిపిసాయి. 
(తె, వి. సార) 
ఉపోద్దాతము 
ఒక శాన్తాంన్ని గాని |గంథాన్ని గాని ప్రారంభించేముందు దాని విషయం 
కొద్దిగా సూక్ష్మంగా చెప్పడాన్ని ఉపోద్దాతం అంటారు. దీన్నే పస్పశము అని కూడా. 
ఆంటారు. ఇది శాస్తాంరంభక రచనగా (సిద్ధం, _ (చూ. అవతారిక) 
ఉప్పల నరసింహకవి 
కాలం : డీ. శ, 19వ శతాబ్దం, 
స్టలం * కర్నూలు జిల్లాలోని ముడి వేముల [గామం. 
ఆకుకవి. ఒకప్పుడు కరువు వచ్చి [పజలు భాధపడుతుంకే ఈ కవి “కాకర్ల స్‌ 
[గామంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని నిష్టరం ఆడుతూ ఆశువుగా పద్యాలు 
చెప్పాడు. రచనలు తెలియరాలేదు. చా, పుర 
ఉస్పల బక్కన్నప్న కవి 
కాల వ కీ, శ, 10వ శతాబ్ది, 
కర్నూలు జిల్లా ముడివేముల (గ్రామం. 


[పాచీన సాహిత్యము 107 


ఇతడు ఒడెపా?ం అంకాళ శక్తి (అంకాళమ్మ జాతరను వర్మిస్తూ చెప్పిన 
సీస పద్యం ఒకటి లభించింది, (చా. స. రు) 
ఉప్పల సింహో(ది నరసింహాకవి 
కాలం : డీ. శ, 19వ శతాబ్ది. 
రచన : వేంటేశ్వర విలాసం (అలభ్యం. 
స్థలం 2 కర్నూలు జిల్లాలోని ముడి వేముల (గ్రామం, 
ఈయన |వాసిన “వేంకటేశ్వర విలాసం”లోని విరహ వర్ణనకు సంబంధించిన 
సద్యమొకటి దొరికింది. (చా. పురు) 
ఉప్పుగుండూరి పెరియన్న కవి 
కాలం : (కీ. శ. 1800 |పాంతం. 
స్థలం ; కొాంచీప్తర మండలం. 
రచన : మీనకేతనాభ్యుదయము (అసమ గం). 
ఇతడు (శ్రీరంగరాయల కుమారుడూ, అళియరామ రాయల నునుమడూ అయిన 
"పెద వేంకట రాయల ఆస్థానంలో ఉండేవాడు. అతనికే తన కావ్యాన్ని అంకితమిచ్చాడు. 
బిరుదు : “సక్కువి వేశ్యాభుజంగుడు”. 
తెలుగు కవులు రాజులను రాయవేశ్యాభుజంగులని వర్ణించారు గానీ కవులే 
ఇలాంటి బిరుదులుండటం అరుదు. ఇతని తండి వెంకటకవి. “ఆం[ధకవితా పితా 
మహో వబిరుదాంచితుడై న ఉప్పుగుండూరి వెంకటకవీ, ఇతని తం|డీ ఒక్కురేనా అన్న 
విషయం సంశయ।[గ స్తంగా ఉంది. (క. త-11_86; అరు[ద_9_248) 


ఉప్పుగొండూరు వెంకటకవి 

కాలం : క్రీశ. 16వ శతాబ్దం. 

సంస్థానం : మట్ల వారి ఆస్థానం, 

రచనలు : తెలియరాలేదు. 

బిరుదు : ఆంధకవితా పితామహుడు, 

విశిష్టత : ఈయన పెనుకొండ వెంకటపతిరాయల కాలంలో అమర భూము 

లకు నాయకులయిన “మహామండలేశ్వరు'లు నుట్ల వారికి అ్మశితుడు. ఈయన "ఉభయ 
చ్చత చామర శంఖ సంఘా తాంకు'డట. ఎల్ల మరాజు ఈయనను పిలిచి శాశ్వత ధర్మ 
మేది అని అడగగా, “కృతి శాశ్వతం? అని ఈయన చెప్పటం వల్ల ఆ _పేరణతో మట్ల 
అనంతరాజు కకుత్త్స విజయం (వాసి ఉంటాడు. అనంతరాజును (పోత్సహించి కృతి 
రచింప జేసి, తం|డికే అంకితం చేయించిన ఘనత ఈ కవిదే. (ఆరు|ద_9-_148) 


ఉప్పులూరి వేంకటరెడ్డి 
a 
కాలం : తెలీదు. 
కృతులు : సకల అక్షణ సార సం|గహమనే లక్షణ గంథం. 


(కవిజనా శయం పీఠిక_వావిళ్ళ 


108 తెలుగు సాహిత్య కోశము 


ఉమాపతి కవి 
ఈ కవి నాదిండ ఉమాపతిగా (పపిద్దుడు, 
య @ 
కాలం: 1480 (పాతం 
రచన : చిదానందమంజరి, 


వెంగమాంబ, శేషయామాత్యుల ప్యశతుడు, ఇతనికి చిదానంద మనయోగి 
అనే సిద్ధుడు స్వస్నంలో సాక్షిత్యారించి ఈ రచనకు పురికొల్పాడట. వేదాంత విషయా 
లను మృదు మధురంగా చెప్పడం ఈ కవి (సత్వేకత: (ద్వి. సా. చ. 808) 


ఉరుటూరి 'వేంకటకృష్ణళవి 
కోలం : 17వ శతాబ్దం, 
స్థలం * ముళుదాగళు. 
రచన : రాఘవయాదవ పాండవీయము. 
సమకాలికుడు : కోడూరి వెంకటా చలకవి. 
విరుదు : శే షకివితాపితామహుడు. 

ఈ కవి మైనూరు సీమకు చెందిన “*ముళుబాగళుని [పాంతం వాడు. శివ 
రహస్య ఖండకర్త “కోడూరి వేంకటాచలకవి”కి మామ వరసవాడు. మహా [ప్రబంధ 
నిర్మాత, (ఆం,సం.సా_28) 

ఉర్లాము 

ఇది గంజాం నుండలం లోనిది. ఈ సంస్థానం 1808 లో ఏర్పడింది. ఉర్లాము, 
దేవాది (గ్రామాలను ఈ. రెంటి సమీపంలో ఉన్న అయిదు బెచిరాకు (గామాలను కుంఫిణీ 
వారు వేలం వేస్తే "కన్నేప ల్లి కూర్మనాథ సర్వతోముఖ యాజులు”" డాన్ని కొన్నారట. 

| శః సర్వ తోముఖయాజుల తరువాత 'రామానధానులి కాలంలో ఈ ఎసైటు 
దివాలా తీసింది. తిరిగి వేలం వేసే చికాకోలులో పైర్రవేటు న్యాయవాది బుద్ధిరాజు 
బసవరాజు దీన్ని కొన్నారు. వీరి తరువాత వారి దౌహ్నితులై న కందుకూరి బసవరాజు, 
వారి కుమారులు విశ్వనాథరావు పంతులు ఈసంస్థానానికి వారసులై నారు. విశ్వనాధరావు 
పంతులుగారు చిన్నతనంలో అకాలమరణం పొందారు: తర్వాత వారి భార్య “మహ 
లక్ష్మమ్మ”, వారి తరువాత, వారికి దగ్గరి వారసుడై న కందుకూరి సన్యాసిరాజు ఎ'సైటుకు 
అధికార్లుగా ఉన్నారు. 

వీరి కుమారులు బాల సూర్య|వసాదరావు, లక్తీ్మీపసాదరావులు తండి 
అనంతరం ఎఫేటుకు ఆధికారులై దానిని రెండుగా విభజించారు. బాల సూర్య [ప్రసాద 
రావుకు 4 దేవాది“ భాగం, లక్షీ శ వసాదరావుకు “ఉర్దాం” భాగం లభించాయి. 

ఈ సంస్థానాధీశ్వరులు [పతి సంవత్సరం వేద, శాస్త్ర పరీక్షలు సల్చి అర్హు 


లైన వారికి వారి కాలిచ్చేవారు. పరీక్షించేందుకై వివిధ శాస్త్ర పారంగతులను అధికారు 
లుగా నియమించేవారు. 


[పాచీన సాహిత్యము 109 


ఈ జమిందారీ చాలా చిన్నదె నప్పటికీ వీరు గావించిన సాహిత్య పోషణ 
చాలా గొప్పది. వీరు గావించిన పండిత సత్కారాలు ఆత్యంత శాఘనీయాలు., 


(ఆ. సం, సా 
ఉలిచి భావజ్ఞుడు 
కాలం : 186వ శతాబ్దికి పూర్వం. 
రచన ఏ సరళకురామాయణము (ద్విపద). 


కవిని గూర్చిన వివరాలు తెలియవు. లభించిన (గంథం అసమ్మ గంగా ఉ౦ది, 
రచన ఆంత (పశ స్తంకాదు. "పేీలల్‌ దొర ఇతని (గంథంలోని విషయాన్ని సమ్మ గంగా 


మ్మదాసు జర్నల్‌లో (వాశాడటి, (ద్వి. సా, చ -887) 
ఉలూచి పరిణయము (అలభ్యం) 
కర : సూల్వీటి హరియప్ప. 
యక్షగానం, అవుడూరి కిచ్చయ్య మాధవాభ్యువ యంలో ఈ కావ్య ససక్తి 
ఉంది. (య, వౌ, చ) 
ఉల్లాసము 


కావ వ్య విభాగం. కొన్ని కొవ్యా లను ఉల్లాసము ములు గొ విభజించడం వ్యాపి ప్రిలో 


ఉంది. విషయ సౌలభ్యం చేత దేనిలో మనస్సు 'ఉల్లాసాన్ని పొందుతుందో అది ఉల్లా 
సము. ఈ అ ర్దంలొ కొ ౦దరు తమ కొవ్యాల కథాంశాలను ఉల్లాసాలుగా పహ. 
జరిగింది. (కొవ్యాలంకార సం|గహం) 


కర్త: పైప మూయన కవి. 
రచనాకాలం : 18వ శతాబ్దం, 

అయిదాశ్వానాల (ప్రబంధం. రచన రనవంతంగా ఉండి, (క. స_168) 

ఉషాపదిణయ నాటకము (అలభ్యం) 
కర: విజయ రాఘవ నాయకుడు, 

[పవర్శన యోగ్యమైన నాటకాలలో తరచు ఉషాపరిణయం కథ స్వీకృతం,. 
విజయరాభప్పుడూ అడే ఉద్దేశంతో ఈ రచన కొనసాగించి ఉంటాడు. ఆతని నగరి నాటక 
శాలలో తరచుగా సంగీత నృత్య రూవకాలు |పదర్శించబడుతుండేవి. (ద. దే.వా-88) 

ఉషాసరిణయమ్‌ (నం) 
కర్త: చూ. వామనభట్ర చాణుడు. 
(డసిద్ధ మైన నాటకం 
ఉషాపరిణయము 
కర్త; తాళ్ళపాక చిన్నన్న. 


కు 
0] 
q 
U7 


110 తెలుగు సాహిత్య కోశము 


రెండువేల ద్విపదలున్న కావ్యం. హరి వంశాన్ని అనుసరించి తానీ రచన 
చేసినట్లు కవి చెప్పుకొన్నాడు. మనోహరమైన రచన, దీనిని ఉషాభ్యుదయ కావ్యంగా 
కొందరు పేర్కొన్నారు. (తె. వి. స_4) 
ఉషాపరిణయము 
కర్త: తిరుమల బుక్కపట్టణము వేంకటాచార్యులు, 
సంస్కృత నాటకం, 
ఉషాపరిణయము (సం) 
కర: దామెర్ల అంక భూపాలుడు (చూ). 
రచనాకాలం : (5. శ. 1625_1849 మధ్యకాలం. 
అంకితం : (శ్రీరామునికి, 
అయిదాశ్వాసాల కావ్యం, 
ఇతి వృత్తం |పభ్యాతం. చిత్ర కవిక్య రీతులు మిక్కిలిగా ఉన్నాయి. కవి 
ఒక పద్యంలోనే ఆరు బంధాలు ఇమిడ్చి చెప్పాడు. ఒక పద్యంలో 108 కందాలను 
మిడి “ఏకాదశబంధ గరు కంకణ బంధ కందం” | వాళాడు. పాండి పకర ఎకువ 
న. ధ గర్భక ధక [వాళాడు పా త్య పకర్ష క్కు 
పులికొట్‌ మైలాపూర్‌ ల మధ్య చెన్నపట్రణాన్ని, దామెర్ల అయ్య నృపతి కట్టించి 
నట్లు ఈ కృతిలో (1-94) చెప్పబడింది. కవి తం డియెన చెన్న భూపాలుని పేరనే ఆ 
నగర నిర్మాణం జరిగిందట. అయ్య నృపతి అంక భూపాలుని సోదరుడు. పూనమల్లి 
రాజధానిగా కొన్ని |పాంతాలను పాలించాడు. (ఆరు[ద 11.69) 
ఉషాపరిణయము 
కర్త : (చూ) మెలత్తూరు వేంకటరామళాస్త్రి. 
సంగీత నృత్య రూపకం, మదరాసు అడయార్‌ కళా క్షేతం వారు రుక్మిణీ 
డేవి అరండేల్‌ ఆధ్వర్యంలో దీనిని ప్రదర్శించి మన్ననలు పొందారు. (శా, ధ్వ-_ 124) 
ఉషాపరిణయము " 
కనయితి * రంగాజమ్మ. 
రచనా కాలం : 1683.7 నడుమ. 
నాలుగాశ్వాసాల [పదింధం. సంస్కృత హరి వంశంలోని కథకు స్వతం 
(శౌను సరణ౦. తెనుగులో ఈ కథ ఎఖ్లన నాచన సోమన, పోతన ఈమె కంటె 
ముందు చెప్పేఉన్నారు. అయితే (పత్యేక పద్యకావ్యంగా రాసిన ఘనత ఈమెదే. 
సమకొలీన వేషభాషలు, ఆచార వ్యవహారాలు విపులంగా బాగా తెలుపుతున్న రచన. 
(ద. దే. వా. 188) 


ఉషాపరిణయము 
కర్త: విరిపాటి నృసింహరాజు. 


(పాచీన సాహిత్యము [11] 


యక్షగానం. కథ (పసిన్ధం. మార్పులు లేవు. రచన సరళ గాంథికంలో 


థి 


ఉంది. దీనిలో ద్విపదలెక్కు.న, (య. వా. చ, 610) 
ఉషాభ్యుదయము 
సామా౭తరం : ఉషాపరిణయము. 
కర్త; తాళ్ళపాక చిన్నన్న. 
ఉషాభ్యుదయము 
కర్త ఏ చూ. పూసపాటి వెంకటపతిరాజు. 
అంకితం : గ్రీరామతీర్ణంలో వెలసిన సీతారామస్వామికి. 
అయిదాశ్వాసాల (పొఢథ ప్రబంధం. శృంగారం ఇందులోని [పధాన రనం. 
హరివంశంలో [ప్రసిద్ధిచెందిన ఉషావిరుద్ధుల చరిత దీనిలోని వృత్తాంతం. ఇది పిల్లి 
వసుచరి[ తగా (సిద్ధి చెందింది కవి |పతిభా పొండిత్యాలకు నికషము. 
(ఆం, సం, సా_414) 
ఉషాభ్యుదయము (అలభ్యం) 
కర్త: పోడూరి బాపన్న. 
రచనాకాలం. 1800 |పాంతం, 
“శివరామాభ్యుదయో వ్వ్య్యర్థి కావ్యకర్త అయిన పోడూరి పెదరామామాత్వ్యుని 
కృతులనుండి ఈ కావ్యరచనా విశేషాలు తెలిశాయి. 
ఉషాస్వప్నము 
కర్ర ; తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. 
సుుపసిద్ధమైన కథ. భాగవతంలో నుండి తీసుకోబడింది. 
చూ. పొరాణీక గేయములు. 
ఉకంజల్‌ 
ఇది ఒక ఉయలపాట, ఊంజల్‌ తమిళ శబ్దం. తెలుగులో లాలి పాటలు, 
ఉయ్యాలపాటలు, జోలపాటలు ఉన్నాయి గాని వాటి గతి వేరు, దీని గతి వేరు. 
చిన్న పిల్ల లను ని దబుచ్చేటప్పుడు, దేవాయతన కల్యాణోత్సవాలు జరిగేటప్పుడు ఈ 
పాట ఉంటుంది, పార్థసారథి విజయం, ఆండాళు చరి[తలలో కల్యాణ సందర్భాలలో_ 
వధూవరులను సఖులు ఉయ్యాలలూచిన సందర్భాలలో ఇవి [పయుక్తాలు. ఆండాళ్‌ 
చర్మితలో ఊ౦జల్‌ పాట వెంటనే ఒకలాలిపాట కూడా ఉంది. 
వివాహా వేళలలో వధూవరులను ఉయ్యాలలూపే ఆచారం తమిళ, మళయాళాది 
రాష్టారిలలో ఇప్పటికీ ఉంది. (య, వా. చి15 


ఊడుమూడి నూరపరాజు 
కర్త : 18వ శతాబ్దికి తర్వాతి కాలం, 


112 తెలుగు సాహిత్య కోశము 


స్థలం: జొన్నాడ (గోదావరి మండలం). 
రచన : వేంకకేశ్వర శతకము. 
గురువు : అనంతకవి. 
[(బహ్మరాజు, భ|ద్రమ్మల కుమారుడు. రసవంతంగా కవిత్వం చెప్పాడు. 
(క. స_800) 
ఊర దేచమంతి 
కాలం : కీ. శ. 18 శతాబ్దం, 
స్టలం : కొండవీడు. 
రచన: దేవీ పంచ స్తవి వ్యాఖ్య (అలభ్యం). 


తనాలి రామలింగకొవి విరచిత ఉద్భటారాధ్య చర్మితకు కృతిపతి. స్వయం గా 


పండితుడేగాక సాహిత్యపోషణ కూడా చేశాడు. నాదెండ్ల గోవమం[తి కొండవీటి సీమను 


పాలించేటప్సుడు అతనికి మం|త్రిగా ఉండేవాడు. ఇతడు దేవీ పంచ స్తవికి |వాసిన వ్యాఖ్య 
నేడు అలభ్యం. గోవ మంత్రి ఇతనికి (కీ.శ. 1617 పాంతంలో ఒక అ|గహారాన్ని 
ఇచ్చినట్లు తెలుస్తున్నది, (ఈ త) 
ఊరుటూరి శాసనము (సం) 
కాలం ; [కీ శ. 848 |పాంతం. 
శాసన కర్త : ఆజ్ఞప్మి సండరంగడు. 
గుణగ విజయాడిత్యుని సేనాని పండరంగడు వేయించినది. దీనిలో సంస్కృత 
శ్లోకముంది. (తె. క చ_2లి) 
ఉర నరసకవి 
కాలం : తలియదు, 
చాటుకవి. ఈ కవి తననెవరో తిరస్కరించి పలకగా పెద్ద చంసకమాల 
వృత్తంలో ఒక చక్కని సవ్యం చెప్పాడు (చా. సః ర్చ 
ఊరె వీరభద కవి 
కాలం : తలియదు, 
రచన - కరణికో ద్దారిణి (అలభ్యం). 
ఈయన పై[గంథాన్ని [వాయటమే గాక దొనకొండ గంగ జాతరను పిపు 
లంగ వర్డిస్తూ పద్యాలు చెప్పాడు. ఒక పద్యం లభించింది. (చా.ప.ర) 
డళర్కిశా దివి నిద 
చూ. హిరాణిక గేయములు. 
జానపద హొరాణీక గేయ రచన. 
ఇతి వృత్తం రామయళణొనికి సంబంధించింది. 
(శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు 14 సంవత్సరాలు సోదరుని వెంట అరణ్య 


నా సా 


[పాళీన సాహిత్యము 118 


వాసం జరిపిన తరువాత, తిరిగి వచ్చి తన భార్య అయిన ఊర్మిళను నిదలేనడం మొ 
విషయాలు చమత్కారంగా చి తింసబడ్డాయి. 
బుగ్వేద కవి వేంకటాచలపతి కవి 
నామాంతరం : బుగ్వేది వేంకటాచలపతి కవి (చూ. 
బుగ్వేద కవి అనే స్యవహార నామాన్ని బట్టి వీరిరువురూ వేర్వేరు వ్యక్షు లని 
కొందరు అభ్మిపాయ పడ్డారు. “బుగే్వేది' ఆనే ఇంటి పేరు వల్ల బుగ్వేద కవిగా ఈ 
కవి [పసిదుడె నాడు. 
= 
బుగ్వేది వేంకట నారాయణ కవి 


కాలం [కీ.శ 19వ శతాబ్ద ౦. 

సం * కార్వేటి నగర సంస్థానం, 

రచనలు. : గీత గోవిందము, లక్ష్మణాపరిణయము, కృష్ణ విలాసము, మదన గోపాల 
| విజయను మొ॥వి. 


కార్వేటినగర |వభువై న మాకరాజు వెంకట పెరుమాళ్ళ రాజు ఆస్టానంలోని 
ఆస్షదిగ్గజాలలో (ప్రముఖుడు. సంగీత సాహిత్య వేత్త, సంస్కృృతాంధాలలో పండితుడు. 
జయదేవ కవి కృతమైన “గీత గోవింద” కావ్యాన్ని తెలుగులోనికి అనువదించాడు. ఇతని 


రచనలు అధిక భాగం సంస్కకతాలు. (ఆం నరః సా 

బు గే్వేది వేంకటాచల కవి 

వ్యవహారనామం ౯ ముగ్వేద కవి వెంకటాచలపతి కవి. 

కాలం క శతాబ్ది పూర్వార్ణం. 

సలం : కార్వేటి నగరం. 

© 

రచన ౩, చంపూ రామాయణము. 

విరుదు : కవిరాజ కంఠీరవ. 

గురువు : తిరు వేంగళార్వ్యుడు. 


కాం నగరాధిసతి వెల్ల ౦టి కసవరాజుకు ఆ ఏతుడు. సంస్క తాం|ధ్ర 
కవితా విశారదుక. ఆశుకవి. దామర్ల అక్కనృపాలుని సభలో “వరకవి గంగ 
సింధురముి అని 'పేర్వడిన ఒకానొక కవిని ఓడించి, కవిరాజ కంఠీరవ విరుదం [(గహిం 
చాడట. ఇతని తండి పేరు కూడా తిరు వేంగళార్యుడేనట. 
(క. త- 18-117-18) 
బుతు! కీడా వివేకమ్‌ (సం) 
కర్త : చెరుకూరు లక్ష్మిధరుడు. (తె. వి. స_4) 
ఎచ్చంగూడు 
అగ్రహారం. 18వ శతాబ్దంలో తంజావూరు మంతి గోవిందదీక్షి తుడు 
ఆక: ఈ ఒకొ్కం-క్కా తిధి పేరిట. ఒకొక్క (గామాన్ని దానం చేశాడట 


114 తెలుగు సాహిత్య కోశము 


ఆ దాన కైంకర్యాలన్నీ రాజైన రఘునాథుడే ఇచ్చాడట. అనాడు ఇచ్చిన ఏకాదళ 
అ| గహారమే ఈ ఎచ్చంగూడు (ఆరుుద-10-70) 


ఎట్టియాపుర ము సంస్థానం 
కత అ తెలుగుభాషను ఆదరించిన సంస్థానాలలో ఒకటి. ఈ సంస్థాన 
పాలకులలో 19వ శతాబ్దం వారైన వెంకటేశ్వర ఎట్టప్ప, జగదీశ్వర రామకుమార ఎట్టవ్న 
మహారాజులు సంస్మ్భతాం|ధ |దవిడభాషావిశారదులు. సంస్కృతంలో సంగీతకృతులు 
దేవతాస్తుతి పరంగా చేశారు. 
జగదీశ్వర రామకుమార ఎట్టప్ప మహారాజు (1889 | పాంతం) ఆస్థానంలో 
గుడుగుముల అహోబలశా స్త్రీ, బాలయ్య, గోపాలయ్య, కేశ్లవరాజు భ్యటాజు, అవల్‌ 
నత్తం రామలింగయ్య, విళాత్తియం కృష్ణయామాత్యులు మొదలై న వారుండేవారు. 
సుబ్బరామదీక్షి తులను |పోత్సహించి కవ్మితయభారతాన్ని తమిళంలోకి అనువ 
దింప చేసినది ఈ జగదీశ్వర రామకుమార ఎట్లప్ప మహారాజే. (ద. దే . వా_618) 
ఎడపాటి ఎరన 
కాలం : (5. శ. 18 శ. | పారంభం. 
రచనలు : 1. మల్ప ణ చరి తయు 2 కుమార నై షధము (అలభ్యం). 
ఈయన మ. పేరు పెదపాటి వారని కొందరి అభ్మిపాయం, ఇతడు ఎడ 
పాడు |గామకరణమట. (గామ నామాన్ని బట్టి ఇంటి సరు ఎడపొటిే అయి ఉంటుందని 
కొందరు సండితులంటారు. ఇతని మ. సోమయామాతు్యుడు, ఇతని: కవిత్వం 
మృదుమధురంగా ఉంటుంది (తె. వి. స_6_ 997) 
ఎడవల్లి పర్వతన్న 
కాలం ‘ కీ. శ, 16 శ్రతాబ్దీ, 
రచనలు 2: తెలియరాలేదు. రెండు చాటువులు మాతం లభించాయి. (ఒక తిట్టు 
చాటువు, ఒక దీవన చాటువు.) 
విశిష్టత : బంగారు కామయ్యను పర్వతన్న ఒక చాటువులో తిట్టాడు. 
కర్నూలును పాలించిన గోపాలరాజు అనే ఆయన కత్తిని పొగడుతూ మరొక చాటువు 
చెప్పాడు. rr అళియ రామరాజు తమ్ముని మనుమడని కొందరు పండీతు 
లంటారు). పై రెండు పద్యాలను అప్పకవి [పమాణాలుగా తీసుకొన్నాడు. గోపాల 
రాజు కత్తి మీద పర్వతన్న చెప్పిన పద్యాన్ని బువళికి చూపించిన |పామాణిక [పయో 
గాలలో అస్పకవి ఉదాహరించాడు. EE 
ఎడవిల్లి ప్ల ల వ 
అ్యగహారం, నెల్లూరు జిల్లా పొదిలి తాలూకాలో ఉన్న [గాచుం; ఎలకూచి 
బాలసరస్వతి పూర్వీకుడై న తిరుమలయ్య తన పాండిత్యంకో అళియ. 'రామరోయలను 
మెప్పించి ఈ అగహారాన్ని, వెల్ల గొడుగులు, ససిడిచామరాలు, మణీ భూషణాలు మొద 
లైన వానివి బహుమతిగా పొందాడచ, - (ఆధద.10_29) 


ప్రాచీన సాహిత్యము 115 


ఎడ్ల రామదాను 
కాలం : 19వ శతాబ్ది. 
రచన : 1. స్వ| వకాళ శతకము 2, అఖిలరూపొత్మ శతకము. 
శతకక వి, (శ. సా, వి) 
ఎడ్త వారు 
సాధు జఠతువుల పేరుకో ఉన్న ఇంటి పేరు. స్వ|పకాశ శతకం, ఆభిలి 
రూపాత్మ శతకం (వాసిన రామదాసు (కీ: శ, 19 శ, పూర్వార్థం) ఇంటి పేరు “ఎడ్ల”. 
ఇ'ఫ్లే దున్నవారు, ఆవులవారు, ఏనుగు వారు, గుురంవారు, ఉన్నారు. 
(భారతి_మా_45_229_శ.సా.వి.) 
ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ల. 
0 : కీ. శ. 18 శతాబ్ది పూర్వార్థం. 
సాహిత్య పోషకుడు. చరిగొండ ధర్మన రచించిన చిత భారతానికి కృతి 
భర్త. ఇతడు గోల్కొండ నవాబులు - జ౦షిద్‌ కుతుబ్‌ శాహికీ, ఇ|బహీం కుతుబ్‌ 
శావాకీ సమకాలికుడు. ఇతడు చితాపు ఖానుని దగ్గర మంత్రిగా ఉండేవాడట. చిత్సాపు 
భానుడు తొలుత “సీతాపతి” అనే హిందువనీ మహమ్మదీయ దండ యాతల కాలంలో 
మతం మార్చుకున్నాడనీ అంటారు. (తె. వి. స_8) (క. స_$7) 


ఎనుముల రామన్న 
కాలం: 10వ శతాబ్దం పూర్వార్దం. 
స్టలం : గోదావరీ మండలం. 
సాహిత్య పోషకుడు. ఆల్లమరాజు సుబహణ్య కవి రచించిన మణిధ్వజ 
చరి[తను ఆంకితం పొందాడు. పతిగా కవికి కొంత భూమినిచ్చి సత్కరించాడు, 
(క. చ, శి-258) 
ఎరియని కాసనము 
కొలం : (కీ శ, 1142. 
(పస్తావిత స్థలం ; గుంటూరు జిల్లా తెనాలి తాలూకా వలివేరు (గొమం,. 
శాసన (పదాత : ఎణియడు. 
శానన విషయం : దీనిలో దాత గుణగణాలన్నీ (ప్రస్తావించబడ్డాయి. చాల 
చోట్ల దాత అఖండ దీపాలను నిలిపాడట. అశితులను, బుధులను, బంధువులను 
ఆదరించాడట. “వలివేర్‌ భాండారికి” దాత నిశ్చలమతితో అఖండ దీపం నిల్చినట్లు దీని 
వల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక శార్దూలం, ఒక ఉత్సలినూల, ఒక కందపద్యం ఉన్నాయి. 
(తె. క. చ_289, 240) 


ఎరుక (యకగానము) 
- నామాంతరం : సుజ్ఞాన పెరుక. 


116 తెలుగు సాహిత్య కోశము 


కర్త: రామ/బహ్మాయోగి. 
అంకితం | రామ|బహ్మమునకు ((గంథకర్త గురువు. 

'ఇది రామ/బహ్మయోగి రచించిన సుజ్ఞానపెరుక అనే యక్షగానం, |పీతిలేని 
నిర్ణుణునీ పతిగా కోరిన బుద్ధి కాంతకడకు ఎలుక అనే ఎబుకత వచ్చి కొంత వేదాంత 
గోష్టి చేయడం ఇందులోని ముఖ్య విషయం. కవి దీనిలోని విషయ కిష్టత .నుజ్జగించి, 
ఉదా త్రతను పాటించి రచన చేశాడు. దీనిలో జంపె, కుజుచ జంసపె, ఆది, ఏక, అట, 
తిపుటలలో నే దరువులు, ద్విపదలు, పద్యాలు, ఏల, చూ ర్లిక మొదలయిన రచనా 
విశేషాలున్నాయి. ద్విపదలలో (పాస యతి ఉంది. ఈ యక్షగానం [పాచీన యక్షగాన 
ఫకీ్కకి దగ్గరగా ఉంది (య. వా, చ_26) 


ఎరుకమ్మ కథ 
కరుణరస |పధానమైన జానపదగేయం, _ 
చూ. కరుణరన గేయములు. (వాచ 
ఎరుకల రథ 
నామాంతరం: చోడిగాని కలాపం (చూ). 
ఎరుకల కథ 
కర్త : నక్కలపాటి సంజీవకపి; 


రచనా కొలం : 18వ శతాబ్దం. 

పృత వాంఛకో ఉన్న యశోద కడకు వివునియోగం కో యోగమాయ ఎలు 
కతగా రావడం ఇందులోని విషయం. దీనిలో ఎరుకల కాంబోదిలో రెండు దరువులు 
పంతువరాళి, సౌరాష్ట్రంలో ఒక్కాక్కంటి, నటతాళంలో ఒకటి, రెండు దీర్హ ద్విపదలు 
కొన్ని పద్యాలు, రెడు చోట్ల అల్నవచనాలు ఉన్నాయి. (య. వా. చ_465) 

ఎరుకల కురవంజి 
కర్త : సన్నిధిరాజు జగన్నాథకవి. 
రచనా కాలం : 1819 8 పూర్వం. 

ఈ యక్షగానంలో జీవోత్స శ్రి నుంచి కైవల్య |పాప్తి వరకుగల తత్త్వం 
అదై పతపరంగా వర్ణించ దిడింది. దీనిలో కొద్ది దరువులు, పద్యాలు ఉన్నాయి. 
ద్విపదలు, వచనాలు ఎక్కువ, (య. వా, చ. 70) 

ఎరుకల నాంచారి కథ 
కర్త : తెలియదు. 

జానపద శృంగార గేయం. 

(పసిద్ధం, = . | 

చూ. శృంగార గేయములు, Te (వా, చ) 


[పాచీన సాహిత్యము 117. 


ఎరుకల సాని 
కాలం : 15, 18, 17 శతాబ్దాలు విజయనగర, తంజావూరు నాయక రాజుల కాలం. 
కావ్యాలలోనూ, యక్షగానాలలోనూ నాటకాలలోనూ ఉండే ఒక పాత. ఎరు 
కల స్త్రీలు పూర్వం ఎరుక చెప్పటం ద్వారా సంఘంలో ముచి పలుకుబడిని కలిగి 
ఉండే వారు. రాజులు, రాణులు, పండితులు సోదెకు చెవులు కోసుకొని, వారిని 
ఆహ్వానించి, గద్దె అడిగి బహుమానాలను ఇచ్చేవారు. ఎరుకల సాని ఏ రాజాస్థానంలో 
(పవేశించాలన్నా ఎట్టి అభ్యంతరం ఉండేదికాదు. 

"సమాజంలో పలుకుబడితో పాటు, అంతటి స్థానాన్ని సాహిత్యంలోనూ 
పొంది ఎరుకత [పత్యేకంగ్గా ఒక పా్యాతగా తెలుగు దేశంలో నిలిచిపోయింది. అప్పటి ' 
[పతి కురవంజిలోనూ, యక్షగానాలలోనూ ఈ పాత పవేశించి, నాయికకో, నాయకు 
నకో ఎరుక చెప్పి ని|ష్మ్క-_ మించేది. 

ఆముక్తమాల్యదలో ఎరుకలసాని వర్ణన చక్కగా ఉంది. ఈమె వన్నెల 
రవిక తొడిగి, ముంజేతులకు_నుదుట పచ్చ బొట్టులతో, పె టలో మూపున చిన్న బుడుతడిని 
కట్టుకొని చాలా పాత పై డిబుట్ల నెత్తిన పెట్టుకొని, కనుబొమల సందున నామం పెట్టి | 
నొసట విభూతితో, కన్నులకు కాటుకతో కనిపిస్తుంది. దారి కట్టు, మొనకట్టు, కనికట్టు, 
స్త్రీ వశ్యం కలిగించే తాయిత్తు లను, వేరులను వీరు అమ్ముతుండేవారు. 
ఈమెకు కురవంజి అనేది సార్థక నామం. ఈ సేరుతో అనేక కురవంజులు, 
యక్షగానాలు తెలుగులో వచ్చాయి. ఈ పాత్ర కురనంజిలో విధిగాను, యక్షగానాలలో 
క్యాచిత్కంగాను ఉంటుంది, యాదవదాను గరుడాచల నాటకం (చెంచులిక్షి స) లో 
ఈ పాత ఉంది. (చూ-సింగి-సింగడు). (నా. ర, చ_91.92) 
ఎరుక సొనమ్మ పిల్ల లమ్మరి శాననము 
కాలం రీ. శం 1210. 
శాసనం వేయించిన వారు : ఎరుక సానమ్మ, 
[|పస్తావిత వ్యకి : ఇవటూరి సోమయ, 
శాసన విషయం : పిల్ల లమ్మరి గామంలో బేతిరెడ్డి భార్య బేతేశ్చర దేవుని 
పతిష్టించిన సందర్భంలో వేయించిన దాన శాసనం. ఇవటూరి సోమయ బేతేశ్వర, 
ఎరకేశ్వర స్వాములను (ప్రతిష్టించినట్లు కూడా ఉంది. పాల్కురికి సోమనాథుని కాల నిర్ణ 
యావికి ఇవటూరి సోమయ (సోమనాథయ్యను కూడా సొహిత్యకారులు అధారంగా 


స్వీకరించారు, (తె, క, చిలి?) 
ఎరన మంతి. 
=“ శాలం ': 15, 18 శతాబ్దాల నడిమి కాలం, 
స్థలం ఏ విజయనగరం, 


“సాహిత్య పోషకుడు. మాడయ కవి రచించిన దేవేం[ద విజయమనే ద్విపద 
కావ్యాన్ని అంకితం పొందాడు.' ఈ (గంథం అలభ్యం. ఎ(రన మంతి కృష్ట దేవ 


118 . తెలుగు సాహీత్య కోశము 


రాయల తం|డి నరసరాయల కాలంలోనూ అన్నయైన వీరనరసింహరాయల కాలంలోనూ . 
ఉండి ఉంటాడని ఊపిస్తు న్నారు, (ఈ, త-188) 


ఎర మండరాజు 
కొలం : (కీ. శ, 1118. 
స్థలం : (శ్రీగిరి పళ్చిమ దేశం (కొండపడుమటి సీమ, 
ఈయన కొండపడుమటి సీమకు అధిపతి. ఈయన శౌర్య [సకాపాలను 
నుతిస్తూ విశ్వకర్మకులజుడై న సూరడు శాసనం [వాళౌడు. మండరాజుకు ఈ సూరడు 
దండ నాయకుడు కావచ్చును. (తె. క, చ._180) 
ఎరమిల్లి మల్లికార్జునుడు 
కాలం: 19న శతాబ్దం, 
రచన: చారు దర్వీషు కథలు. 
ఇతడు ఫారసీ భాషలో పండితుడు. నలుగురు ఫక్తీర్ల చరిత లను తెలిపే 
కథలను ఫారసీ భాషనుండి తెలుగులోకి అనువదించాడు. (వ. వాం) 
ఎరమిల్లి సూర్య పకాశ కవి 
స్థలం: — జిల్లా ఆమలాపురం, 
కాలం: 1810" (ప్రాంతం. 
రచన : య 
శతకకర్తగా (ప్రసిద్ధుడు. రచన సరళంగా ఉంటుంది. (శ. సా, వి.) 
స 
కాలం ; కీ. శ్ర, 10 శ, పూర్వార్దం, 
పోషణ : [పోలయ వేమా రెడ్డి, మల్లా రెడ్డి. 
స్టలం : అద్దంకి సీమలోని గుడ్లూరు. 
బిరుదులు : శంభుదాసుడు, |పబంధ పరమేశ్వరుడు. 
రచనలు : 1. అరణ్యపర్వ శేషము (భారతం), 2. నృసింహపురాణము, 8. హరి 
వంశము, 4. రామాయణము, ర, కవిసర్పగారుడము (వివాద[గ స్తం). 
కవితయంలో మూడోవాడు, పోతమాంబా సూరనార్యుల పుతుడు, 
విశిష్టత : ఈయన [ప్రతిభా పాండిత్యాలలో నన్నయ, తిక్క నలకు సమానుడై 
భారతారణ్యపర్వ శేషాన్నే గాక హరివంశాన్ని కూడా రచించి భారతానికి సమగత కల్పిం 
చాడు. ఈయన అరణ్యపర్యశేషాన్ని నన్నయపేరు మీదుగనే తెవిగించి రాజరాజునరేం|దునికే 
అంకితం చేశాడు. ఈ అరణ్య పర్వశేషాన్ని నన్నయ శైలిలో ఆరంభించి, తిక్కున - 
శె లిళో ముగించాడు. ఆందులో ఈయన శైలి, నన్నయ _ తిక్కనల రచనలనే రెండు 
మహాసము| దాలను కలిపే జలసంధివలె ఉంటుంది, 
“ఈయన శైలి వత్త్వఖుద్ధికి నెలవు. శ్రీనాథ మహాకవి ఇతని సూక్తి వై చితిని 
(వళంసించాడు. నృసింహపుధాణంలో ప్రహ్లాదుని భక్తి వర్ణనలో ఎ రన పోతనకు 


పాచీన సాహిత్యము . 119 


ఒజ్జబింతి అయ్యాడు. ఈయన కావ్యాలన్నింటిలో (పదింధ లక్షణాలు |పస్సుటంగా కని 
పిసాయి కనక ఈయనకు “పబంధ పరమేశ్వర” బీరుదం సార్హక మై -ది ఎర్రన తండి 
సూరనామాత్యుడు ఉభయ కవిత్వ |పొఢుడట. వీరి యింటి పేరు “చదలువాడ వారిని 
కొందరంటున్నారు. కాని దానికి తగిన ఆధారాలు లేవు, 
ఈతడు “కవి సర్పగారుడా”న్ని రచించినట్లు కస్తూరి రంగకవి రచించిన 
ఆనంద రంగ రాట్టందస్సులోని కొన్ని పద్వాలవలన తెలుసున్నది. కాని ఇది నిరారింప 
బడలేదు. |. "™ - (వా. చ 
ఎలకు ర్రి రామయ్య 
కాలం : కీ. శ. 1590 కి ముందు, 
రచన ; రామలింగ శతకము (అలభ్యం), 
విశిష్టత : ఈయన రచించిన పె శతకంలోని ఒక పద్యాన్ని పెదపాటి. 
జగ్గన్న తన [పబంధరత్నాకరంలో ఉదాహరించాడు. ఈ సనరరిల్‌ శివుని అర్జనా రీశ్వర | 
రూపాన్ని కవి చక్కగా వర్ణించాడు. స. 


ఎలకూచి తిరుమలయ్య 
కీ.శ, 18న శతాబ్దం. 
రచనలు : తెలియరాలేదు. 

__పాఠనాటిలో ఉండే ఒక ఉద్దండ పండితుడు. అళియ రామరాయలను మెప్పించి 
వెల్ల గొడుగులు, పసిడి చామరాలు, “పల్లకీలు, మణిభూషణాలు, నెలూరు జిల్లా పొదిలి 
తాలూకాలోని “ఎడ బిల్లి ” అనే అగ్రహారం బహుమతిగా పొందాడు. ఇతని వంశీయుడే 
ఎలకూచి బాలసరస్వతి. (ఆరుద.10_29) 


ఎలకూచి పినయాదిత్యుడు 
_ నామాంతరం +, పిన్నయ |పభాకరుడు. 
"కాలం; 17న శతాబ్దం, 
. స్థలం: జట పోలు (పాంతం, 
రచన: ఆదిత్యపురాణము, a 
క్రీ. శ 1850 |పాంతం వాడట. ఎలకూచి బాలసరస్వతికి తమ్ముడు, చతు 
ర్విధ కవిత్వ రచనా ధారేయుడు, ఇతని తాత భై రవుడు రామరాజు ఆస్థాన కవి యట. 
(క. త_ 12-110) 
ఎలకూచి బాలసరస్వతి 
నామాంతరం : ఎలకూచి వెంకటకృష్ణయ్య. 
౦2 క్రీ శ. 1800 ప్రాంతం. 
స్థలం: పాకనాడు, 
- బిరుదులు ; మహామహోపాధ్యాయ భట్టారక, బాలసరస్వతి, 


120 తెలుగు సాపాత్య కోశము 


కృతులు : 1. బాలసరస్వతీయము (ఆం ధశ'బ్ద చింతామణికి టీక 2, భర్తృ 
హరి |త్రిశతికి అనువాదం 8. యాదవ రాఘవ పొండపీయము శ. రంగకౌముదీ 
నాటకము 6. చందికాపరిణయము క. భాషావివరణము 7. బాహటము 8. వానున 
పురాణము 9. భమరగీతిపభంధము 10. కార్తికేయాభ్యుదయము. 
అసాధారణ శేముషీమహిమకలవాడు. (పొఢంగా, హృదయంగమంగా కవిత 
చెప్పాడు. ఇతడు కృష్ణదేవుని కుమారుడు. బాల్యంలోనే పాండిత్యం చూవడంవ ల్ల 
ఇతనికి బాలసరస్వతి అనే విరుదం వచ్చిందట. అదే వ్యవహారనామం అయిందని 
ఇప్తారు ఇతని నివాస స్థలాన్ని గురించి కృష్ణామండలం వాడనీ, గోదావరిమండలం 
వాడనీ, మహాబూబ్‌నగర్‌ జిల్లా వాడనీ భిన్నాభి పాయాలున్నాయి. ఇతని పూర్వీకులు 
నెల్లూరు జిల్లాలోని ఎడవిల్లి అ|గహారాన్ని అళియ రామరాయల నుండి పొందారట. ఇతని 
రచనలలో కొన్ని మాతమే లభించాయి. (క. త_11_147) 
ఎలకూచి వేంకటకృష్ట్ణయ్య 
నామాంతరం : ఎలకూచి బాలసరస్వతి (చూ). 
ఎల్లకర నరసింహ కవి 
కొలం (కీ. శ, 16 శతాద్ది మధ్య (ప్రాంతం. 
గురువు : తిరుమల లక్ష్మణాచార్యుడు (1811-1088). 
రచనలు : 1. మార్కండేయ పురాణము (ద్విపద) 2. భారత సావిత్రి (వచనం). 
విశిష్టత : కృష్ణయార్యువి పుతుడు. పద్మసాలీల (పోత్సాహంతో మార్కం 
డేయ పురాణాన్ని (వాళాడు, దీనికి మూలం సంస్కృత మార్కండేయ పురాణం “వావిరి. 
నుల్లోక వాసులకెల్ల , నెనరొప్ప పంచవన్నెల వస్త్రసమితి, నినచం[ద సాక్షిగా, ఇచ్చిన 
వాళ్ళు, ఒంటికంబపు మేడ సాధించిన వాళ్ళు, భావన బుషి వంశంలోని వాళ్ళు అయిన 
పద్మసాలీలు ఈయనను పిలిపించి పురాణం ద్విపదలో చెప్పమన్నారు. దీనికీ ముంచే 
ఈయన దిహుళ |పడారంలో ఉన్న “భారత. నావి[తి” |వాశాడట. ఈ కవి (గ్రంథాల 
(పతులు మృదాసు |ప్రాచ్యలిభిత భాండాగారంలో ఉన్నాయి. ఇతని రచన రమణీ 
యంగా ఉంటుంది. (ఆర|[ద_9=-88) 
ఎల్ల ని అమరావతి శాసనము 
కాలం , [8 శ, 1168, 
శాసన |[పడాత : ఎల్ల డు. 
శాసన రచయిత : నల్ల పాచార్యుడు. 
[పస్తావిత స్థలం : గుంటూరు జిల్లా అమరావతి. 
శాసన విషయం : ఎల్లడు కమ్మకులోదృవుడని, ఈయన బంధు మతులను 
పోషించాడని, సత్కవులను సత్కరించాడని, విబుధ మి|తులు ఈయనను నుతించారని 
శాసనం చెబుతుంది. ఇతడు అమరావతిలో వేంచేసియున్న ఆమరేశ్వర స్వామికి గుడి 
కట్టించి, అఖండ గిపం నిలిపినట్లు తెలుస్తుంది. దానశీలి యట, దీనిలో 'ఒక శార్దూలం, 


_పాచీన సాహిత్యము 121 


ఎనిమిది ఉత్సలమాలలు, రెండు చంపకమాలలు, ఒక మత్తేభం, ఒక సీస పద్యం, ఒక 
కందపగ్యం ఉన్నాయి. (తె. ర్‌. చ_268.271) 
ఎల్ల వ పాట 
కర్త : తెలియదు. 

జానపద పారమార్థిక గేయం. 

ఎల్ల మ్మ గామదేవత. ఇది ఆ దేవత మాహాత్మ్యం తెలిపే గేయం. పామర 
జనులలో | పచారం ఎక్కువ. 

చూ. పారమార్థిక గేయములు (ఆం. వా. చ). 


ఎల్ల య 
కాలం : 198వ శతాబ్దం, 1848 _పాంఠం. 
సలం ఏ సేలం [పాంతంలోని ఉద్దండ మల సము[ద [గామం, 
® ది గా 
రచనలు : |, చం దతారా విలాసము (నామాంతరం న తారాశశాంకము). 


సంగీత సాహిత్య విద్యాాపవీణుడు. ఇతడు కీ శ. 1846 పాంతంలో“ఈరోడ్‌” 
పట్టణంలో ఉన్నట్లు కోలా శేషాచల కవి, “నీలగిరి యాత” నుండి తెలు స్తున్నది. 
పెట్తుస్పు, (ప్రత్తి మొ॥ సరకుల వ్యాపారం చేసే “ఫిషర్‌ దొర” దగ్గర ఇతడు ఏజంటుగా 
ఉండేవాడట. ఈ కవి అనేక శృంగార నాటక (సబంధాలు రచించినట్లు తెలుస్తూంది. 
కాని అవేమీ దొరకలేదు. ఇతడు ఈరోడ్‌లో ఒక స|తం కట్టించాడట. సేలం 
[పాంతాన్నే పూర్వం చేర దేశం అవి వ్యవహరించేవారు, వ వా.406) 
ఎలుగంటి పెద్దన 
కాలం : [కీ శ. 18 శతాబ్ధి. 
రచన : సార సం|గహ గణీతము (ఆసమ గం), 
మూలం : వీరాచార్యుల సార సం్యగహ గణితం. 
ఇందులో 1) భిన్న గణితము 2) (పకీర్ణ గణితము ఉన్నాయి. 
మల్ల మ్మ కొండయల పుతుడు. ఇతడు సకల గణిత పద్ధతులలోను పారీణుడనని 
చెప్పుకొన్నాడు. రాజసభలలో ధీరుడట. ఈయన భిన్న కీర్త గణిశాల (పతి 
ఒకటి మదాసు [పాచ్యలిఖిత [గంథాలయంలో ఉంది. తొలి యుగాల లోనీ కొందరు 
తెలుగు కవులు శాస్త్ర గంథాంను అనువది సే, ఆరవీటి రాజుల యుగంలో మళ్ళీ వాటిని 
తెనిగించటం జరిగింది. వీరాచార్యుల సారనం| గహ గణితాన్ని ఇదివరకే చాళుక్య 
యుగంలో పావులూరి మల్లన అనువ దించాడు. (ఆవ ద-9) 
ఏకపిరాచేవి 
నామాంతరం : ఓరుగంటి ఎల్లమ్మ. 
ఈమె కాకతీయుల కాలం (12,10 శతాబ్దాలు) లోని శై క పరశు 
రాముని తల్లియైన రేణుకాదేవి అని (పతీతి. మాహురం అనే [గామంలో వెలిసి ఉండ 


122 తెలుగు సాహిత్య కోశము 


టంచేత ఈమెను మాహురమ్మగాొ పిలుస్తారు. ఈమె నగ్నదేవత. ఆనాడు ఈమెను 
రాయలసీమ, తెలంగాణాలలో ఎల్లమ్మ దేవత అని కూడా పిలుస్తుండేవారు. 
కాకతీయుల కాలంలో దివనీలు, మాదిగ శ్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో 
చెబుతూ ఉండేవారని, వారు [మోగించే “జవనికొ జక జుంజుం జుకజుం జామ్మంటూ 
సాగేదని, |క్రీడాభిరామం వల్ల తెలుస్తుంది. ఈమె ఆలయాలు మండపాక, పొలవాన, 
హూరు (గ్రామాలలో ఉండేవట. కాకతీయ సా[మాజ్జి రుదమ మొగిలిచర్తలో ఉన్న 
ఏకవీరను ఆరాధించటానికి వెబళూ ఉండేదట, (నా. ర. చ_88) 
ఏకపీరా మాహాత్మ్యము 
నామాంతరం : నిందిజా మాహాత్మ్యము, 
కవి ఏ దిడగలనాటి నరసకవి. 
అంకితం : ధేనువాళము గరిడీలోని రఘురామునికి. 
రచనాకాలం : 1740 (పాంతం. 
ద్విపద కృతి. అయిదు ఆశ్వాసాలున్నాయి. |బిహ్మాండ పురాణంలో ఈ 
కథ ఉన్నట్లూ అదే, తెనుగులో చెప్పదిడినట్లూ తెలుస్తున్నది. 
ఇతి వృత్తం ఏక వీరాదేవి మాహాత్మ్యం. 
ఈ (గంథాంతంలో ఉన్న పతి విలేఖరి (వాతలవల్స కాలనిర్ణ యం చేశారు 
రచన సరళంగా సాగింది. (ద. దే. వా. 292) 
ఏకాంత సేవ 
కర్ణ ఏ చూ. గోగులపాటి కూర్మనాథ కవి. 
అంకితం : రామతీర్థంలో వెలసిన (శ్రీరామునికి. 
గేయకావ్యం, (ఆం. సం, సా_418) 
ఏకాంత సేవా కలాపము 
కర్త: చెళ్ళపిళ్ళ నరసకవి. 
కాలం :; 18వ శతాద్ది౦. 
"ఇది యక్షగానం. దీని [ప్రతి నేడు లభ్యం కావడంలేదు. (య.వా, చ) 
ఏకాంత సేవా _(సబంధము 
కర్త ఏ చూ. కోవెల రాఘవాచార్యులు. 
వివరాలు తెలియవు. (ఆం, సం, సా_158) 
ఏకాదశీ మాహాత్మ్యము 
నామాంతరం : రుక్మాంగద చరిత. 
కర్త శ (పాఢకవి మల్లన. 
అంకితం ఏ భీమేశ్వర స్వామికి. 
(పత్కకత: ఇది ఏకాదశి మాహాత్మాాాన్ని తెలియజేసే కావ్యం. ఇందులో 
అయిదాశ్వాసాలున్నాయి. ఏకాదళి పుట్టుకను గురించిన మూలకథ భవిష్యోత్తర పరా 


ణంలో ఉంది. విష్ణువు మురాసురుడనే రాక్షసునితో యుద్ధం చేసి అలిసిపోవడం, విష్ణు 
సంకల్చంతో పతన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి, "రకర యుద్ధంచేసి చంప 
టం, విష్ణువు సంతోషించి ఆ కన్యకు కోరిన వరాలిన్వటం, సర్వ తహళలోరు ఏకాదశికి 
[పొధాన్య మిమ్మని ఆ కన్యకోరటం మొదలయినవి ఈ కథాంశాలు. రచన (పొఢంగా 
ఉంది, (కె. వి 


ఏకాదశీ (వత చంప్పువు (సం) 
రచన : పాపయారాధ్యులు (చూ. 
ఓడీ గుణ భూయిష్టమైన రచన: (ఆం. నం. సా.) 
ఎకా మ నాథుడు 1 
నామాంతరం : ఏకోరామ నాథుడు (చూ). 


ఏక్నామ నాథుడు 1 
కొాలం : డీ. శ, 16 న శతాబ్ది చివరి పాంతం. 
స్థలం : ఓరుగల్లు |పాంతం, 
రచనలు : 1. (ప్రతాప చరిత్రము 2. ద్వా తింశత్సాల భంజికల కథలు. 
సమకాలికుడు : దోనూరి కోనేరు నాథుడు. 
విశిష్టత : సంస్కృతంలో రాజతరంగిణిని కల్హాణుడు (వాసినళ్లేు, కాకతీయ రాజ 
వంశపు చరితను | పకాప చరితగా వచనంలో ఏకామనాథుడు వాళాడు. ఇందులో చరి 
(తకు విరుద్దమైన విషయాలు కొన్ని చెప్పాడు. రు[దమ గణపతి దేవుని రకాతురై తే, 
అమెను భార్యఅని పొరబడ్డాడు. మొల్ల తిక్కన కాలంనాటి కవయ్యితి ఇని చెప్పాడు. 
ఇలాంటివి కొన్ని ఉన్నప్పటికి మధ్య యుగాంధ దేశరాజకీయ, సాంఘిక చరిత ఈయన 
(పతాప చరిత వల్ల బాగా తెలుస్తున్నది. (ఆరు. ద-0) 
ఎకామ లింగశతకము 
కర్త : నిమ్మల లక్ష్మకార్యుడు. 
రచనా కాలం : 15వ శతాబ్దం తర్వాతి కాలం. 


సీసపద్య శతకం. “కంచి ఏకా మలింగ” అనే మకుటం ఉంది. తురు 
ష్కుల దుర్మార్గాలు చూసి ఆవేదనతో దేవునికి మొర పెట్టుకొన్నట్టుగా నిందాస్తుతి. .. 
రూపంలో ఉంది, 


ఏకోజీ | 
నామాంతరం : బాబొసాహెబు. 
కాలం ' క్రీశ. 1737 తో తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు. 
రచనలు : 1. రామాయణము, 2. విఘ్నేశ్వర పరిణయము .. (విఘ్నహర ' 


గణేశ పరిణయము), 8. నీతి, భక్తి పదములు. 


124 తెలుగు సాహిత్య కోశము 


రాజకని, సంస్కృృతాం[ధ మహారాష్ట్ర భాషలలో పండితుడు *ఏక రాజేంద్ర 
వినుతా” ఆనే మకుటంతో త౦|డి తుకోో- జీమీద పదాలు చెప్పాడు. రచన సంస్కృత 


సద భూయిస్టంగా ఉంది. (ద, దే. వా_2ిక్‌ర్‌_.శారదాధ్వ జం_ 100) 
ఏకో రామనాథుడు 
నామాంతరం : ఎకా|మనాధుడు, 
కాలం SES శతాబ్ద ౦, 
రచన ఏ అన్యవాద కోలాహలము. (కర్తృత్వం వివాదాస్పదం), 


(ప్రసిద్ధ శ వాచార్యుడు. పొల్కురికి సోమనాథుని శిష్యుడు. అన్యవాద 
కోలాహల కర్తృత్వాన్ని గురించి భిన్నాథి ప్రాయాలున్నాయి. ఈ కృతిలో పాలు, 
రికి సోమనాథుని (గ్రంథాల నుండీ శైవ మతోద్ధారకాలైన [ప్రమాణాలను (గ్రహించడం౦చేత 
ఇత దే ఆ కృతిని రచించి ఉంటాడని పండితుల అభి పాయం, 

(అన్యవాద కోలాహలం._1949 ము|దణ పీఠిక) 
ఎడిద భాగవతము 
నామాంతరం ; గొ వ్రకలాపము, 
కర్త: ఆ|కేయపురపు తమ్మయ. 
ఏడిద అనే [గామం గోడావరీమండలంలో రానమచం|దపురం తాలూకాలోఉంది" 
ఆ పేరుతో అక్కడి గొల్ల కలాపం ఏడీద భాగవతంగా (ప్రసిద్ధమైంది. 
ఏదుట్ల భేషాచలుడు 
కాలం: తెలియదు. 
స్థలం: ఖిల్లా గణపురం (మహబూబ్‌ నగర మండలం. 
రచనలు ; జగన్నాటకము, బారిగడ్సుల నృసింహ శతకము. 
ఇతని జగన్నాటక కృతిని దిట్ట ఈ కవి పింగళి సూరనకు తరువాతివాడవి 
ఊహాంచవచ్చును. ఇతడు చెన్నయ పండితుని పౌత్రుడు, నాగేశ్వర (నాగభూషణ) 
పండితునిపుతుడు,. ఇతని ఇంటిపేరు ఏదు ట్ల. ఈ ఏదు ట్ల [గానం జట(పోలు సంస్థానం 
లోనిది, కాబట్టి వీరు మొదట వీదుట్ల లోనుండి, తరువాత “ఖిల్లా గణపురా”నికి తరలి 
వచ్చారని పండి తాభి పాయం. (మ. మా 
ఏనుగు 
ఇంటిపేరు. పైడిపాటి జలపాల మం[తి కళింగ గజపతులను మెప్పించి ఒక 
ఏనుగును, సోమేశ్వర అ(గహారాన్ని దిహుమతిగా పొందాడట. ఆ తర్వాత ఆయన. 
వంశీయలకు ఏనుగు వారనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. . వీరలో ఏనుగు గురవ 
మంతి, ఏనుగు లత్సక వి (పసిద్ధులు. (ఆరుద_10_223) 
ఏనుగు అనంతార్యుడు 
కాలం: 1700 (ప్రాంతం, 


[పాచీన సాహిత్యము 125 


రచన : గొరీపరిణయము (అలభ్యం). 
ఇతడు ఎనుగు లక్ష్మణ కవికి అన్న. తిమ్మకవి ప్యుతుడు. లక్ష్మణకవి మను 
మడు. ఎనుగు లక్ష్మణకవి రచించిన సుభాషిత రత్నావళిలో ఇతని పస క్తి ఉన్నది. 
(క. స_7) 
ఏనుగుధాటి సుబ్బరాజు 

చాటుక వి. 
ఈయన రామగిరి దుర్గంలో ఒక గడిమన్నె కోటకు అధిపతియైన కరణం 
నుల్లన్న మీద చాటువులు చెప్పాడు. రాజు లేనప్పుడు శ్యతువులు కోటను ఆక్రమి స్తే 


na 
మంతి మల్లన్నను పురికొల్పుతూ చెప్పిన పద్యాలు లభించాయి. (చా, ప, ర 
ఏనుగు లకు కవి 
కాలం శ డీ: శ, 1740-1800 [పాంతం, 


ఆస్థానం : తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం. 
రచనలు : 1. రామేశ్వర మాహాత్మ్యము 2. జాహ్నవీ మాహాత్మ్యము రే. రామ 
విలాసము 1, సంస్కృత సూర్య శతకము 7, విశ్వేశ్వ రోదాహరణము 
6. కొన్నిదండకాలు, స్తుతులు 7. సుభాషిత రత్నావళి, 
సమకాలికుడు. కూచిమంచి తిమ్మనకవి. 
ఈయన పండిత కుటుంబానికి చెందినవాడు. తిమ్మకవి పేరమాంబల 
ప్వుతుడు. వీరు పెద్దాపుర సంస్థాన పభువులయిన వత్సవాయ గజపతుల ఆస్థాన కవులు, 
కవి పూర్వీకుల అసలు ఇంటి పేరు పైడిపాటి వారట. వీరి పూర్వులలో జలపాలా 
మాత్యుడనే ఆయన వత్సవాయ (పభువు నుంచి ఏనుగును బహుమానంగా తీసుకొన్నా 
డట. అప్పటి నుంచి వీరి ఇంటి పేరు ఏనుగు వారుగా మారినట్లు తెలుస్తున్నది. 
ఈయన రచనలలో సుభాషిత రత్నావళి చివరివని పండితాభి పాయం. 
ఈ గంథంలో ఈయన కవిత్వ శైలి నిగ్గుడేరి మనోహరంగా ఉంది. మిగిలిన 
కృతులకు ఆంత [పశ స్తిలేదు. 
లక్ష్మణ కవి తిమ్మకవి కవిత్వాన్ని ప్రశంసిస్తూ ఒక చాటువు చెప్పాడు. తిమ్మ 
కవి లక్ష్మణకవిని నుతిస్తూ మరొక పద్యం చెప్పాడు. (తె. వి. స_6 _ చా, ప, ర) 
ఏనుగు అత్సకవి 
నామాంతరం : లక్ష్మణకవి, 


కాలం : lt శతాబ్ద ౦. 
సలం : గోదావరి మండలం, సోమేశ్వర (గౌమం. 
రచనలు : 1. రాజశేఖర చరితము ( ఆలభ్యం) 2, ధువ చరితము (ఆల 


భ్యం) క తుల్యామాహత్మ్య్యము 4, [(దౌపదీ పరిణయము (ఆల 
భ్యం) ర. భీమసేన విజయము 68. భళ్ళాణరాయ చరితము 
(అలభ్యం), 


126 తెలుగు సాహిత్య కోశము 


పెద్దాపురం సంస్థానాధీశుల ఆ|కితుడు, పెద్దాడ [గామ కరణం. పెద్దాడనే 
సోమేశ్వర మంటారు. 
ఇతని మనుమని పేరు కూడ లక్ష్మణ కవియే, అతడు సుభాషిత రత్నావళి 
కర్త. ఈ కవి పూర్వీకులలో ఒకరికి గజపతి ఏనుగును బహుకరించాడట. అప్పటి 
నుండీ వీరి ఇంటి పేరు ఏనుగుగా (పచారంలోకి నచ్చింది. వీరి అసలు-ఇంటి పేరు 
పైడిపాటివారు. 
ఇతని కృతులు అన్నీ లభించడంలేదు. చాలవరకు అవి పెద్దాపుర సంస్థా 
నాధీశులకూ వారి బంధువులకూ అంకీతాలట, 
పోషకుడు : పెద్దాపురం సంస్టానా ధిళుడు సార్వభౌమ శిమ్మ జగపతి. 
లత్సకవి కవిత్వళమనో హరంగా ఉంటుందనీ కవి|తయం వారి పోకడలున్నా 
య నీ పండితాభ్యి పాయం, (క, త_[2. 180) 
ఏనుగుల వీరాస్వామయ్య 
కాలం : 1780_1838, 
సలం 3 చెన్నపట్టణం. 
రచన  : కాశీయా శా చరిత. 
(బిటిషు వారి కాలంలో ఉన్న తెలుగు వారిలో (సిద్ధుడు. 1833 ప్రాంతంలో 
కాశీయాతచేసి ఆ విశేషాలను |గంథ రూపంలో ప్రకటించాడు. (వ. వా) 
ఏర్చ్బూరి సింగన్న 
కాలం 2 (శ్రీ శ. 1450-1500 (పాంతం. 
స్టలం * నల్ప గొండ జిల్లా ఎర్చూరు |గామం. 
రచనలు : 1) భాగవతం, షష్టస్మ్యంధం 2) పవలయాశ్వ చరిత (ఆసమ|గం). 
కససనాషా తునికి ముమ్మడాందికు ప్యుతుడు. 
విశిష్టత: ఈ కవి మహాభాగవతంలో షష్టస్కంధాన్ని ఆంధధికరించాడు. 
ఇతని రచనా శిల్పం పోతన వరవడినే దిద్దుకొన్నది. అసలు కొన్నిచోట్ల పోతనే 
పద్యాలు [వాళాడా అనిపి స్తుంది. ఇతడు తెలుగు కవులలో కవ్మితయం వారిని, భాస్క 
రుని, నాచనసోముని, శ్రీనాథుని స్తుతించాడు. శ్రీనాథువి కవి మనోనాథుడని పెర్కొా 
న్నాడు. కవి పట్టపరాజు పోత రాజేనని ఈ కవి భావన. షష్ట స్కంధంలో ఉన్న 40 
కథల్లో అజామికోపాభ్యానాని స్త చి|తకేతూ పాఖ్యానాన్ని రసవ త్రరంగా రచించాడు. 
ఇతడు షష్ట స్కంధాన్ని పూరించాడని కొందరూ, పూర్తిగా రాశాడని 
కొందరూ అంటున్నారు. ఇతడు రచించిన భాగం (శ్రీకృష్ణుని శే అంకితం. 
(ఆరు ద-) 
పదాలు 
నామాంతరం : ఏలిపాటలు, 


£5 
Cc 


(పాచీన సాహిత్యము 127 


దేశీ సారస్వ తానికి చెందిన పొటలు. 
యక్షగానాలలో విశేషంగా |పయు క్తాలు. మంచిపరపతి ఉన్నపదాలు. ఏలలు 
నాలుగు రకాలుగా లక్షణ |గంథాలు చెప్పాయి. తెలుగులో ఏల అనేది గీత [పబింధ 
ముగా (ప్రసిద్ధం. వీటిని ఎట్లా కావాలనుకొంపే అట్లా హేలగా రాగతాళాలు సాగదీస్తూ 
పాడుకోవటానికి వీలుగా ఉంటాయి. 
కన్నడ లాక్షణికుడు నాగవర్మ “ఏశె' ను కర్ణాట జాతిగా పరిగణించాడు. 
బసవ పురాణం, కావ్యాలంకార చూడామణి, 'వేంకటనాథుని పంచతంతం, మల్లన రాజ 
శేఖర చరిత, పాంచాలీ పరిణయం, వసుచరి[త, |సభావతీ (పద్యుమ్న కావ్యాలలో 
ఏలల [పశంస ఉంది. తాళ్ళపాక వారి సంకీర్తన లక్షణంలో దీని సర్వచనముంది. యక్ష 
గానాలలోని ఏలలు ఎక్కు.వభాగం నాయక సం బుద్ది మధ్యాలు. వలలు మార్షరూ పకాలలో 
సయుకాలట. పాలూరికి సోమన బసవపురాణంలో చెప్పిన ఏలలు శిన పరాలయిన 
సంబుద్దులము ఉంటాయని సండితాభి పాయం. (య, వా, చ_281) 
ఏలపొటలు on 
నామాంతరం : ఏలపదాలు (చూ. 
ఏను కీస్తు నూతన నిర్ణయము 
కర్త : రెవరెండ్‌ క్యారీ. 
ఈ (గంథం యేసుక్రీస్తు నూతన విర్ణయాన్ని గురించి చెప్పే గంథం. ఇది 
శ్రీరామపరంలో [ss శ, 1810లో అచ్చెనది. ఈ (గ్రామం వంగ దేశంటో కలక త్రాకు 


దగ్గరగా ఉన్నది. అనాటి భాష, ముద్రణ రూపాలు ఈ పుస్తకం నుండి తెలుసుకోవచ్చు. 
“ఏను (కీస్తు మంగళ సమాచారము” అనేది ఈ పుస్తకంలో “యస ఫ్రీస్టుని మంగళ 
సమాచారము" అని మ్ముదితం. ఇది క్రైంస్తవుల “ధర్మ పుస్తకము” గా (ప్రసిద్ధి 
పొందింది. (వ. వా-08) 
ఏసు కీస్తు , పభుశతకము - 
నామాంతరం : ఏసు నాయక శతకము. 
కర్ర * చౌదరి పురుషో _్రిమకవి. 
ఏసు [క్రీస్తు నామామృత పొనమత్తుడై న పురుషోత్తమకవి (ప్రభువునుకీ ర్రించ 
డానికి ఎన్ని కావ్యాలై నా, ఎన్ని జిహ్వూలైనా సరిపోవని భావించి ఈ శతకాన్ని కూడా 
రచించాడు. ఏసు |కీస్తు జగత్తును పాప విముక్తి చేయడానికి, దీనజనులను రక్షించ 
డానికి విచ్చేసినాఎని కవి ఈ శతకంలో చాటిచెప్పినిడు. “నరావతారధారి. యేసు 
నాథ దీన రక్షకా” అనే మకుటముంది. చౌదరి పురుషోత్తను కవి గేయాలను, వృ త్రా 
లను సరసంగా రచించడంలో చతురుడు. చక్కని నుడికారాలున్నాయి. 
(శ. సా. వి.248) 
ఎనునాయక శతకము 


నామాంతరం : ఏసుక్రీస్తు [పభు శతకము (చూ). 


128 తెలుగు సాహిత్య కోశము 


కర్త ఏ చౌదరిస్తరుషో త్తమ కవి. (శ. సా. వి_248) 
ఐతరీయోప ని షద్దీపిక (సం) 
కర్త? విద్యారణ్యుడు. 
ఇది ఐతరీయోపనిషత్తుక వ్యాఖ్య. (తె, వి. స) 
ఒంగోలు వెంకన్న 
స్థలం : గుంటూరు మండలం. 
ఈయనను తిడుతూ బందా రమణస్ప అనే కవి రచించిన పద్యం లభించింది, 
(చా, ప, ర.) 
ఒంటిమిట్ట రఘునాయకొష్టకము 
కర్త, తెలియదు. 
ఒంటిమీట్లలో ని (శ్రీరామునికి అంకితంగా చెప్పిన అష్టకం, 
ఒంటిమిట్ట రఘువీర శతకము 
కర్త క ఆయ్యలరాజు (రాయక వి) (తిపురాంతకుడు. 
రచనా కాలం : (కీ. శ, 1440 (పాంతం. 
పోషకుడు : రెండవ దేవరాయలు (ప్రౌఢ). 

(పత్యేకత : “రఘువీరా జానకీ నాయకా” అనే మకుటంతో [08 పద్యా 
లున్నాయి. ఈ శతకం మ త్తేళ, శార్దూల వృతాలతో, ఉంది.ఒంటిమిట్ట అనే శబ్దం కొన్ని 
పద్యాలలో మాతం ఉంది. ఈ శతకానికి “ఒంటిమిట్ట రఘువీర శతక” మనేపేరు 
మకుటాన్ని బటి రాలేదని, ఒంటిమిట్టలోని శ్రీరామచంద్రుని బిటి వచ్చిందని సండితాభి 
[పాయం. ఈ శతకాన్ని అయ్యలరాజు రామభ్యదకవి, అయ్యల భాస్కర కవులు 
పేర్కొన్నారు, (క. త. .B) 

గురువు ఆకజిదు బాహ్మృలయొక పెద్ద స్వామిమీద _పసంగించిన 
తర్యామితె 
కర్త ! చెంజమన్‌ షూల్జి, 
రచనాకాలం ; 1747. 


(౫ 


(= 


కె9_స్తవ మత సంబంధమైన |గంభం, 18వ శతాబ్దం నాటి తెలుగు భాషా 
స్వరూపానికి ఈ [గంథం మచ్చుతునక. వచనంలో ఉంది. (వ. వాం) 
జగ్గు గొల్లలు 
నామాంతరం : వీరన్నలవారు. 

వీరు గొల్ల జాతిలో ఒక తెగ, జానపద కళాకారులు. తీరాం ధపాంతలోని 

గొల్లలు సుద్దులు చెబుతుంటారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పాంతంలో వి 

కొందరు గొల్లలు పగటి వేషాలు వేస్తుంటారు. ఒగ్గు గొల్లలు తెలంగా.ణాలోని ఎఆన్ని 
జిల్లాలలోనూ ఉన్నారు. 


[ప్రాచీన సాహిత్యము 129 


పీరి (పదర్శన ర్యాతులు, పగలు కూడా జరుగుతాయి. వీరి కథనం యక్ష 
గాన పద్ధతిలో నడుస్తుంది. వీరి దళంలో సుమాప నలుగురు సభ్యులుంటారు. ఒకరు 
కథ చెబితే మిగిలినవారు వంత పాడతారు. 


నోటికోపాట, ముఖంతో అభినయం, ఆంగికచలనాదులు కథలో ఉంటాయి, 
కథకుడు పంచక ట్టి, నడుముకు కట్టు కట్టి, తలకు పాగా చుట్టి, కాళ్ళకు గజ్జెలు కడతాడు, 
వీరి వాయిద్యాలలో |వముఖమైంది ఒక రండోలు, దీవి శబ్దం గంభీరంగా ఉంటుంది. 
ఒగ్గు వారి కథలకు తెలంగాణాలో విశేష[ప్రచారముంది. (నా. ర. చ-280-281) 


జఒజడయనంవి విలాసము 
కర్త: అజ్జరపు "పరయ లింగం, 
కృతిభర్త ; ఆచంట రా మేళశ్వరస్వామి. 
ఆరు ఆశ్వాసాల [పబంధం. భక్తికన్నా ర క్తికి [పాధాన్యం ఉంది, 
(ప్రత్యేకత : ఇది సుందరనయనారు (ఒడయనంబి) చరిత, సుందర నయ 
నారుకు 18 సం॥ లోపుగానే రెండుసార్లు పెళ్ళయింది. ఇతడు శీవభక్రుడేగాని వేశ్యా 
లోలుడు. పరమనాచి ఆనే సాని కూతురు ఈతని |పేయసి. ఈ సాని “చన్ను”నే శివ 
లింగంగా భావించిన విటనయనారు ఒడయనంది. ఆ కాలంలో నయనార్లు విషయవాంఛ 
లకు లోనై. దేవుని స్నేహితునిగా భావించేవారు. శివుడే స్వయంగా తన భక్తులకు, 
భ కురాం|డకు కుంటెనకాడుగా పనిచేపినట్లు ఈ కావ్యంలో ఉంది, పాతివత్యం కంచె 
వేశ్యా వృ త్తి మేలని శివునిచేత కవి చెప్పించాడు. అరవై ముగ్గురు నయనార్ల లో పరమ 
నాచికి కూడా స్థానముంది. శివుడు వెలయాలికివ్వటంకో సం రోజుకు వేయి మాడలు 
ఒడయనం వికి మంజూరు చేసినట్లుంది, ఈ కథను పాల్కూరిక సోమన్న పండితారాధ్య 
చరిత్రలో మహిమ |పకరణంలో సుధీర ంగా కథనం చేశాడు. దీనిలోని కవిత లలితమై, 
సరసజన హృదయంగమంగా ఉంది, (ఆవ|ద 9-178) 
ఒడైపూడి అక్కనరెడ్డి 
కాలం : తెలియదు. 
ఈయన గొప్ప దానశీలియని చాటువుల నల్ల తెలుస్తున్నది. కాళి, గోల 
కొండ, కటకము, రర నిజాంపురం, కొండపల్లి, బందరు, రాజమహేం|దవర సీను 
లలో ఈయనకు సొటి వచ్చే దానశీలిలేడని చాటువు చెబుతుంది. చాటు కవి వివరాలు 
గాని, అకు-నరెడ్డి వివరాలు గాని తెలియన. (చా, స్‌ ర) 
ఒడ్జెపూడి పెద్దయ్య 
కాలం : (కీ శ, 1000 ప్రాంతం, 
సలం 3 ఒడెపూడి. 
రచన * మాఘమాహాత్మ్యము. 
కృతిభర్హ : దాసరి చినగంగన్న, 


180 తెలుగు సాహిత్య కోశము 


విశిష్టత : ఈయన ఒడ్డెపూడి _గామానికి కరణం. చినగంగన్న ఈయనను 
పిలిపించి పై కావ్యాన్ని చమత్కృతి కావ్యంగా చెప్పించాడు. కృతి వారకాంతవలే 
ఉండాలని భావించే రోజులలో పతివత లాగ శోభించాలని భావించిన కవి. కావ్యం 
ఎభాంత రాళొలలో బాగా ఒప్పాలని చెప్పాడు. ఈయన మాఘమాహాత్మా్యనికి మూలం 
సంస్కృత వాయుపురాణం. రసవంతమైన కవిత్వం చెప్పిన కవి. (ఆరుద-_9-242) 


ఓంకార వాదార్థనయమణి కలికా (నం 
కర్త ఏ చూ. తిరుమల బుక్కుపట్టణం (ఇమ్మడి) శ్రీనివాసాచార్యులు. 
సంస్కృత రచన. విశిషా దె త సిద్ధా-త పరంగా వాయబడింది. సుర 
పురం సుస్థానాధిశ్వమల సమాచరణలో వెలసిన |గంథ పరంపరలో ఇది ఒకటి. | 
(ఆం, సం.నా.5 18) 


ఓగిరాల జగన్నాథ కవి 
కొలం : 19వ శతాబ్దం. 
స్థలం : గోదావరి మండలంలోని నీలపల్లి , 
రచన : సుమనో మనోభిరంజనము, 
గురువు * మం్మతి ప్రగడ వేంకట రామపంతులు, 
వేంకటేశ్వరా మాత్యుని పుతుడు, ఓగిరాల రంగానాథ కవి ఇతని పెద తండి 
కుమారుడట. డవిద్వత్క-వి. కాకినాడలో “సుధీరంజని” అనే పేరుతో మాసప్మతికను 
నెడి పొడు, (ఈ స_72) 
ఓగిరాల రంగనాథకవి 
కాలం : కీ. శ 19వ శతాబ్ది. 
సలం * గోదావరి మండలంలోని నీలపల్లి (గ్రామం. 
కృతులు 1. ద్విరేఫ వర్ణ దర్పణము 2. నవీన కల్యాణ కల్పవల్లి క (అలభ్యం), 
సమర్ధుడే న విద్వత్కవి. ఇతనిని గురించి ఇతని పినతం|డి కుమారుడు 
జగన్నాధకవి (సుమనోమ నోభిరంజన కృతికర్శ) చెప్పాడు. ఇతడు అనేక రసవ|త్ప 


దింధాలు రాశాడట కాని అవి లభ్యం కాలేదు. (క. స_178) 
ఓఘవతీ పరిణయము 
కర్త వి అ క్కెనపల్లి నృసింహకవి. 
రచనా కాలం : 1817. కీ. శే, 
అంకితం : గోడే సూర్య పకౌశ రాయవికి. 
మూడాశ్వాసాల |ప్రబంధం. రచన [పొఢంగా ఉంటుంది, దిన్ని కృతిపతి 
సోవరపు[తులు నారాయణ గజపతి రాయలు ఆచ్చువేయించారు. (5. స_114) 
కీడం 


మధుర కవితకు చెందిన రచనా -విశేషం. “శ్రీరామ పతి” అనే మారు 
పేరుకో ఒక కవయ్యితి (వ్రాసిన “సీమంతినీ చరితము” అవే యక్షగానంలో ఉంది. 


[పాచీన సాహిత్యము 181 


ఈ పేరు అతి విచితమని, ఇతర్మత అ(శుత పూర్వమని పండితులంటున్నారు. 
(య, క చ_8 16) 
ఓపిలిసిద్ధి శాసనము 
0: (కీ. శ, 1224, 
శాసన (పదాత : ఓపిలి సిది. 
“ధీ 
(పస్తావిత స్టలాలు ౩; పాకనాడు, పొత్తపినాడు 
శాసన విషయం : ఇది 21 పద్యాలు, ఒక చిన్న గద్యతో కూడిన పెద్దశాసనం, 
ఓపిలి సీ సిద్ధి పంశీయులు సూర్యవంశీయులని, ఆ వంశంలోని రాజు కరికాలుడు వారి 
మూలపురువుడనీ, ఆ తరువాత రాజులందరూ పరా[క్రమళాలురు._ దానశీలురని ఈ శాసనం 
వల్ల తెలుస్తున్నది. (తె. క.. చ-818-820) 


ఓబయ నరసరాజు 
0: (కీ. శ, 16 శతాబ్ది పూర్వార్థం. 
సాహిత్య పోషకుడు. నరస భూపాలీయం అనే నామాంతరమున్న కావ్యాలంకార 
సంగ్రహాన్ని అంకితం పొందాడు. 
ఈయన అళియ రామరాజు, తిరుమలరాయల సోదరద్వయానికి మేనల్లుడు. 
తొరంగంటి దుర్గాధ్యక్షుడు. (తె, వి. స_4) 


ఓరుగంటి లల్ల మ్మ 
నామాంతరం : చూ. ఏకపీరాదేవి. 


ఓరుగంటి రామక వి 
రచన : కవితా లక్షణ సారచ్చందస్సు. 
వివరాలు లభ్యం కాలేదు. 


ఓరుగంటి సోమశేఖర కవి 
కాలం : 18వ శతాబ్దం. 
రచన : రామకృష్ణార్జ్దన రూ సనారాయణీయను. 
సంస్కృతాం|ధ్రాలలో విద్వాంసుడు, భారత భాగవత రామాయణాలప సంబం 
ధించిన కథను డర్టీ కావ్యంగా రచించాడు. (క. స_8 10) 
ఓరుగల్లు . 
(పస్తుతం వరంగల్‌ జిల్లాలో ఉన్న [ప్రముఖ ప్రాచీన చార్మితక నగరం, ఇది 
కాకతీయుల రాజధాని. క్రీడాభిరామ కావ్యంవల్లి ఈ నగర విశేషాలు, ఆనాటి మత 
సాంఘిక పరిస్థితులు తెలుస్తున్నాయి. కాకతి చ| కవర్హు రులు .ఈ నగరంటో ఎందరో 
సంస్కృతాం(ధ్ర కవి పండితులను పోషించారు. రెండో [పతాపరు[దుడు” నీతిసారముకా 
వళి” కర్త ఆని పండితాభి పాయం.. ([సతాసర[ద యళోభూషణం (వాసిన విద్యానాథుడు' 


132 తెలుగు సాహిత్య కోశము 


బాలభారతం |వాసిన అగస్తుుడు (విద్యానాథుడు, నృత్త రత్నావళి గంథక ర్త జాయప 
సేనాని, సౌగంధికాహరణం [వాసిన విశ్వనాథుడు ఇక్కడివారే. 

ఓరుగల్లు కోట నిర్మాణం గణపతి దేవుని కాలంలో ఆరంభమై రుుదమ 
కాలంలో పూర్తయింది. ఇది చాలా అపురూపమైన కోట, దీనికి లోసల రాతి పాకారం, 
వెలుపల మట్టి (పాకారాలు మొత్తం మూడు (పాకారాలున్నాయి. నగరంలోని వేయి 
స్తంభాల గుడి, సమీఎంలోని రామస్స గుడి శిల్ప కళా సంపదకు కలికి తురాయిలు. ఇది 
ఒకప్పుడు వై భవంగా విలసిల్లిన మహానగరం. 


కంకంటి నరసింహకవి 
కాలం: [10వ శతాబ్దం. 
స్టలం ; రాయలసీమ. 
రచన విష్షమాయావిలాసము (ద్విపద). 
సమకాలీనులు : పుష్పగిరి తిమ్మన, ధరణిదేవుల రామయ్య. 
అప్పయార్య నరసమాంబల ప్యుతుడు. విష్ణు మాయావిలాస యక్షగాన కర్త 
కంకంటి పాపరాజు ఇతనీ సోదరుడు. ఇతని [గంథం ము|దితం. (5. త_12_74) 


కంకంటి పాపరాజు 
కాలం: 18వ శతాబం (1170-1800), 
ళు 

స్వసలం : రాయలసీమ. 

థు i | 
నివాససలం : నెలూరు జిలా గూడూరు తాలూకా దుగరాజపట్నం. 

(ఏ గా op) 
రచనలు ; 1. విస్గుమాయావిలాసము (యక్షగానం) 2. ఉ త్రరరామాయణము, 
సమకాలికులు : పుష్పగిరి తిమ్మన, కేకుమళ్ళ రంగశాయి. 


నరసమ్మ, అప్పయా మాతుల కుమా_డు.డచ్చివారు భారతి దేశానికి వ్యాపారం 
కోసం వచ్చినప్పుడు ఈయన వారివద్ద ఉద్యోగిగా ఉండేవాడని తెలుస్తున్నది. పులి 
కాటు ([పళయకావేరిలో అమీన్‌గా ఉండే వాడని కొందరంటున్నారు. ఇతని కవిత్వం 
రసవంతంగా పండిత పామర రంజకంగా ఉంటుంది. ఆలంకారాలు ఉపయోగించడంలో 
ఇతడు నేర్పరి. ఉత్తర రామాయణరచనలో ఇతనికి పుష్పగిరి తిమ్మన తోడ్చడ్డాగటి* 
ఇతవి కాలాన్ని గురించి భిన్నాభిపాయాలున్నాయి. (క, చ-8-102 _ క. త-12_65) 
కంకణ బంధమ్‌ (సం) 
కర్త: చూ, శ్‌ కృష్ణమూర్తి శాస్త్ర. 
రామాయణ కథాత్మకమైన రచన. (ఆం. సం, సా 
కంచం యల యార్యుడు 
య 
కాలం . * తెలియదు, 


నామాంతరాలు : యల యసూరి, యలుభటు. 
a) ae) అ 


[ప్రాచీన సాహిత్యము 189 


రచనలు sh దైవజ్ఞ విలాసము 2. వాత్స్యాయన గృహ్యుసూ త సరణి 
8. జ్యోతిష దర్పణము 4. బాల [ప్రబోధము గ్‌. కారికా కదం 
బము 8. గణక దర్పణము 7, సర్వతోభద 8. తత్వ చింతా 
మణ్యుపన్యాసము 9. మిమా౦సొ సూత దీపిక 10. స్మృతి 


కదంబము, 
ఇతడు పె గంథాలను |వాసినట్లు స్మృతి కదంబంలో చెప్పుకొన్నాడు. ఇతని 
రచనలన్నీ సంస్కృృతాలే, (తె. వి స-6) 


కంచర్ల గోపన్న 
నామాంతరం : చూ, భదా(ది రామదాసు 
కంచిఏకా మ లింగ శతకము 
కర్త , తెలియదు. 
దీని [పతి కాకినాడ ఆం|ధసారస్వత పరిషత్తులో ఉంది. 94 పద్యాలున్నాయి. 
ఈ శతకం హారిహరులకు సమాన (సతిప త్తి ఇచ్చింది. ఈశ్వర భక్తి నిరూపణం 
దీనిలో ఉంది. పరమేశ్వరుడు దిగిరాకపోతే వ్యాజో కుల తూలనాడిందీ శతకం. కలి 
యుగ లక్షణాలను, సాంఘిక దుర్నీతిని విపులంగా అధిక్షేపిస్తూ, కపటభ క్రి, బాహ్య'వేష 
ధారణలను ఖండిస్తూ ఈశతకంలో చాలా పద్యాలున్నాయి, (శ సావి 
కంచికావ్యము ((హరిశ్చం దో పాఖ్యానము 
రచనా కాలం : 18వ శతాబ్ది౦, 
క్రర్ర * కంచి వీర శరభ కవి. 
అంకితం : ్రీతైల మల్లి కార్జున స్వామికి, 
ఇది హరిశ్చం[దుని కథను తెలిపే కావ్యం. ద్వ్వైతవన వర్ణనంతో కథ 
ఆరంభమైంది. గౌరన, శంకర కవి వంటి వారు తెలుగులో హరిశ్చం[ద కథ చెప్పారు. 
శంకర కవి చెప్పిన దానికంటే దీనిలో విశేషమేమీ లేదని పండితుల అభి పాయం. 
టౌన్‌ దొర కవి శరభయ్య కంచివాడని, శరభయ్య హరిళ్చం[ దకావ్యాన్ని “కంచి 
కావ్యం” అంటారని చెప్పాడు. (ప స్తుతం దీని (పతులు దొరకటం లేదు. దీనిమీద 


ఒక వ్యాఖ్యానం అము|దిత [గంథాలలో ఉంది. (ఆరు. ద-$-2057) 
కంచి దండకము 
నామాంతరం : వరదరాజ మంజరి (చూ. 
కర్ర * అప్పన, 


కంచిరాజు సూరయ్య 
కాలం ; (కీ, శ, 1500 కి ముందు, 
రచన : కన్నప్ప చరిత్ర (అలభ్యం). 
విశిష్టత ౩ ఈయన కన్నప్ప చరితకు మూలం కాళహ సి మాహాత్మ్యం, 


టీ 


సూరయ్య కన్నప్ప చర్మితనుంచి పెదపాటి జగ్గన్న (ప్రబంధ రత్నాకరంలో నాలుగుపద్యా 


134 తెలుగు సాహిత్య కోశము 


లను ఉదాహారించాడు. అందులో రెండు విష్ణువును, ఒకటి వినాయకుని స్తుతించేవి, 
నాలుగోది పుళింద (గామణీ కాంతలు ఎట్లా చూళారో చెప్పే పద్యం. సామెతలను 
వొడి పద్యాలను చమత్కరించటం ఇతని [పత్యేకత. కవి విషుభకుడు కాబటి విషు 

ణ = (౨) ల 
స్తుతి పరమైన పద్యాలు కూడా తన రచనలో చేర్చాడు. (ఆరుద_9) 


కంచి విరశరభదవి 
కాలం : కీ. శ, 16 శతాబ్ది. 
రచన ౫ హరిశ్చం[దో పాఖ్యానము (కంచి కావ్యము. 
గురువు : ఇవటూరి పర్వతారాధ్యుడు. 
విశిష్టత: శోభసాది, గురవమ్మల పుత్రుడు. గౌరన, శంకరకవి వంటివారు 
తెలుగులో వారిశ్చం[ద కథ (వ్రాశారు. తన కంటె ముందు అనేక మంది ఈ కథను 
రచించి నప్పటికీ తాను అంత కంచె బాగా మెరుగు పెట్టి వాస్తానని ఈ కవి చెప్పు 
కొన్నాడు. చెత సన వర్ష నతో కావ్యం [పారంభించాడు, పద్యం ఎత్తుగడలో శంకర 
కవిని అనుసరించాడు, 
(టౌన్‌ దొర ఈయన కంచివాడనీ, ఈయన కావ్యాన్ని “కంచి కాన్య? మంటా 
రనీ చెప్పాడు. ఇడి ము[దితమే గాని (సతులు లేవు. ఈ కొవ్యం మీద వాఖ్యానం 
, ఒకటి అము[దిత (గంథాలలో ఉంది.. (ఆర ద-$-257) 
కంచెర్ల అయ్యన్న 
కాలం : కీ శ, [6 శతాబ్ది, 
స్ధలం న కృష్ణామండలం. 
రచన : కొశీఖండము (ద్విపద) (అలభ్యం. 
మల్ల న గురవమ్మల పు[తుడు. ఇతని ముత్తాత మేడూరి కరణం. ఈయన 
మనుమడు శరభ కవి. ఆధ్యాత్మరామాయణం |వాశాడట. ఈయనకవేకా కచాలా సత్కా 
“ ర్యాలు కూడా చేశాడట, వడుగులు, పెళ్ళిళ్ళు చేయించడం, అన్న స్మతాలు పెట్టించడం, 
నూతులు తవ్వించడం మొదలై నవే కాక మధురకు వెళ్ళే [తోవలో రావి చెట్ల ను 
నాటించాడట, దేవ (ప్రతిష్టలు చేయించాడు. (శ్రీకాకుళ ఆంధ విషువు సీవకోసం 
అయ్యన్న ముత్తాత |క్రీ, శ. 1488లో భూదానం చేశాడు. (ఆరుద-8-240) 


కంటిని (కంటడు నాదెండ్ల శాసనము 
కొలం : డీ: శ, 1138. 
సలం ; గుంటూరు జిల్లా _.నరసరావు "పేట తాలూకా నాదెండ్ల, (గామమను. 
శాసన (పదాత, రచయిత : కంటడు, | 
శాసన విషయం : శకంటడు వెలనాటి గొంకరాజు వద్ద మహానీయోగి పదవిలో 
ఉండి, అందలాలు, “లలితాత ప|త నిచయంబులు” పొందాడని, సాహిత్య విద్యా 
- ధరుడని, నాదెండ్ల మూలస్థాన దేవరకు అఖండ దీపాన్ని నిలిపాడనే విషయాలను 
ఈ శాసనం చెబుతుంది. దీనిలో ఒక చంపకమాల, రెండు ఉత్చలమాలలు, రెండు 


[పాచీన పాహిత్యము 186 


శార్లూలాలు, మూడు కంద పద్యాలు ఉన్నాయి. ఇతని సంస్కృత శాసనం కూడా ఒకటి 
ఉంది. (తె క చ_288, 237) 
కంటమ (బెజవాడ శాసనము 
కాలం : (క్రీ, శ. 1.62. 
శాసనం వేయించిన వారు : కంటమ. 
శాసన విషయం : బెజవాడ నేలిన బొద్దన నారాయణునికి నాగార్జునుడ నే 
ఆయన ధనాధ్యక్షుడట. కంటమ నాగార్జునునికి అత్త, ఈమె బెజవాడలో వేంచేసి 
ఉన్న మల్లే శ్వర స్వామికి అఖండ దీపం నిలిపిందని ఈ శాసనం వల్ల తెలియవస్తున్నది. 


దీనిలో ఎత్తు గితితో ఒక సీసపద్యముంది. (తె. క, చ_280) 
కంఠీరవ కవి 
కాలం : తెలియదు. 
సలం : కార్వేటినగర సంస్థానం, 
థి (థ్‌ 


రచన _ : రత్నాకరమ్‌ (సం). 
ఈ కవి కార్వేటినగర సంస్థానానికి చెందనవాడు. రత్నాకరమనే చారె[తక 
కావ్యం సంస్కృతంలో (వాసి రాజరాజుకు అంకితం ఇచ్చాడు. (ఆం. సం. సా.) 


కంఠీరవ నరసరాజు 
నామాంతరం : కంఠీరవ రాజు (చూ). 


కంఠీరవ రాజు 
నామాంతరాలు : 1, మూకరసు 2, కంఠీరవ నరసరాజు, 
కాలం వ (170414) లో మైసూరును పాలించిన రాజు. 
రచనలు ఎ: 1. కొరవంజి కళ్లై 2. పంచాయుధ కపి 8 లక్ష్మ్మవిలాసము 


4. కలవాణీ విలాసము రీ నాట్య విద్యావిలాసము 86. వసం 
తోత్సవ విలాసము 7, విభకికాంతా విలాసము. 
రాజకవి. మైసూరు (పభువైన చిక్క దేవరాయల కుమారుడు. 
d= = 
ఇతడు పుట్టుకచే మూగవాడు, చెవిటివాడు అయినా సంగీత, సాహిత్యాలలో 
అభిలాషను పెంచుకొని, సంస్కృత, (పొకృత,' తమిళాం|ధ, కరాటక భాషలలో పాండి 
4 wm Wik గ్‌ pn ర 
త్యం సంపాదించి, రచనలు చేశాడని ఆంటున్నారు. 
ఈ కృతులు ఇతడు రచించాడనడం కన్నా ఇతని పై ఇతపి ఆస్థానం 
లోని వారెవరో చెప్పి ఉంటారనడమే సమంజసమవి కొందరు భావిస్తున్నారు. 
ఇతని వన్నీ యక్షగానాలే. ఇతని కృతులలో సహజంగా కనిపి చే లక్షణాలు? - 
Iu | గంథాదిని తెలుగు పద్యాలు గాని, సంస్కృత శోకాలు గాని ఉ_చ4ం 2 వచ 
ఇట్‌. 
నాలు, ద్విపద, సీసం, వృత్తాలు, దరువులు. జంపె, .తిపుటలు, రచనలో వాడడం. 
శి. ఆటతాళము, ఏక, (ధువ, మధ్య తాళాలు తరచుగా వాడడం, మొవలై నవి, .[ పాకృతం, 


106 తెలుగు నాహిత్య కోశము 


తన్నడం కొన్నింటిలో కనిపిస్తున్నది. రచనలో సాంగత్య ఛందోపద్ధతి అక్కడక్కడా 
కనిపిస్తున్నది. చాలా కృతులలో కంఠీరవరాజే నాయకుడు, 
(ఆరుద-12_78: ద. దే, వా_450_62) 


కంఠీరవ రాజు పదములు 
రచనా కౌలం : 18వ శతాబ్దం, 


మైసూరును mae కంఠీరవ రాయల (1704. 1719) పై శృంగార 
పరంగా చెప్పిన పదాలు. ఇని కంఠీరవ రాజు ఇతర కృతులవలె అతడే రచించినవో 


ఇతరులు అతని మీద చెప్పినవో నిర్ణయించడం కష్టం, (ద. దే. వా-458-_684) 
కంఠిరవా చార్యులు 
కొలం : 10వ శతాబ్ద ౦. 
స్థలం స వనపర్తి సంస్థానం, 
వనపర్తి సంష్థానాస్థాన విద్వాంసులుగా ఉన్నారు. రచనలను గూర్చిన 
విశేషాలు తెలియవు. (ఆం. సం. సొ 
కందనామాత్యుడు 


కలం ; క. శ. 1350.1400 పొంతం. 
స్టలం ; వెలిగందల,. 
రచన : నీతికారావళి. 


మడికి సింగన ఈ కందనామాత్యుని, అతని సోదరుడై న కేసన మం తిని 
నుతించాడు. ఇతడు కవి, కృతిపతి కూడా. 
విశిష్టత : మడికి సింగన తన “సకల నీతి సమ్మతం' లో ఇతని నీతి తారావ? 
నుంచి పన్నెండు పద్యాలను నంకలనంచేశాడు. కందన పద్యమొకటి “కవి జనా శయం”టో 
కనిపిస్తున్నది, “నీతి శ్రారావళిలోవి మరొక పద్యాన్ని కొరవి గోపరాజు అనుకరిం 
చాడు. మడికి సింగన రచించిన పద్మపురాణం, భాగవత దశమస్కంధం కందనామాత్యు 
నికే అంకితాలు. సబ్బినాటి రామగిరి దుర్గం రాజధానిగా ఏలిన సబ్బినాటి గురిజాల 
ముప్ప భూపాలుని మంతి వెలిగందల [గామ కరణం కాబట్టి వెలిగందలామా త్యుడు 
అనేది నామాంతరం. ఇతని కాలం (కీ.శ. 1880-1440 అని కొందరు నిర్ణయించారు 
(ఆరు ద-_45, త_29) 
కందర్భ'కేతు విలానము( అలభ్యం) 
కర్త న (చూ) తెనాలి రామకృష్ట కవి. 
కందర్ప నంభవమ్‌ (అలభ్యం) 
కర్త: చూ. విశ్వేశ్వర కవిచం[దుడు, 
సంస్కృక గంథం. ఈ కవి రచించిన చమత్కార చం[దికలో దీని |పస్తా 
వన ఉండి... (అరుద_-4) 


(పాచీన సాహిత్యము 187 


కందర్ప సంభవమ్‌ (అలభ్యం) 
కర్త చూ. సర్వజ్ఞ సింగభూపాలుడు. 
సంస్కృతంలో రచింపబడ్డ భాణం. (ఆర[ద-కి-,) 
కందాడై ఆప్పకొండాచార్యుడు 
కాలం: తెలియదు. 
స్థలం : కృద్దాతీర [పాంతము. 
కొన్ని రచనలు : 1, మానసోల్లాసవ్యాఖ్య (మనుస్మృతి) 2. సిద్దాంత సారము 
(సం) లి తత్త్వ నిర్ణయము (సం) 4, కుదృష్టిభంగము 


(సం.) గ్‌, త త్త్వామృతము (సం, 6. విశిష్టాద్వెతనిర్ణయము 

(సం, Ig తత్త్వ నిష్కర్ష (సం 8. సద్ద్బనామృతను 

(సం) 9, రహస్య | తయసొరార్లము (సం) 10. మాఘ 
థి శ 


ఈయన రచనలు అరవై కి పైగా ఉన్నాయి. అన్నీ సంస్కృృతాలే. 
(తె. వి. స_4) 
కందార్థాలు 
వేదాంత విషయ (పతిపాదకాలై న కంద పద్యాలు. ఈ కందాలకు చివరగల 
పాదాన్ని ఆ పద్య లక్షణంతో పూర్తి చేయక చివరి సగంపాదంనుంచే ఒక రమ్యమైన 
పాటను దానికి సమకూరుస్తారు. దానినే కందార్థ మంటారు. ఇవి ఏక్‌ తారమీద (సితార) 
తంబూరా మీద పాడుతుంటారు. అతి గహనమైన త త్త్వళాస్త్ర విషయాలను సరళంగా, 
సుబోధకంగా చెప్పే ఈ కందార్థాలు తెలుగులో పాచీనకాలంనుండే ఉన్నాయి. 
(య, వా, చు 
కందుకూరి అమృతలింగం 
కాలం : 19వ శతాబ్దం, 
ఉర్ణాం సంస్థానాధిపతి. సాహిత్యపోషకుడు. అత్తలూరి పాపకవి రచించిన 
చెన్నబసవ పురాణానికి కృతిపతి. ఇతని పెద తండి సాళువపతి ఢిల్లీ నాయకుని నుండి 
బహుమతులు పొందాడట. | 
“శ్రీమత్సరిసాద రాయయకో విలాసం నుండి ఈ విషయం తెలుస్తున్నది. 
(క. చ-8-118) (ఆం. సం. సా.) 
కందుకూరి బసవరాజు 
కాలం : (కీ. శ. 10వ శతాబ్దం, 
స్థలం : ఉర్లాము (సంస్టానాధిసతి). 
“సత్యవతీ పరిణయ” కావ్యానికి కృతిపతి. కవి పండిత పోషకుడు, 
ఉర్గాము జమీందారై న బుద్ధిరాజు బసవరాజు దౌహి[తుడు. బుద్దిరాజు బసవ 
రాజుకు పృతసంతతిలేదు. అందుచేత అతని కూతురై న “వియ్యమ్మ” గారి కుమారుడే 


180 తెలుగు సాహిత్య కోశము 


తాత గారి తరువాత జమీందారై నాడు. సత్యవతీ పరియణ కర్త బుద్ధిరాజు వీరన ఇతని 
మేనల్లుడే, 
భళ్ళమూరడి లక్ష్మణకశాస్ర్రి వీరి ఆస్థాన పండితుడు. పండితుల [దిహ్మదేవ 
కవి వంటి వనిద్వత్కవులను పండితులను ఇతడు ఆదరించాడు, (అం. సం. సా) 
కందుకూరి మల్లి థార్జ్డున సంతి 
కాలం : కీ. శే. 18, 19 వ శతాబ్దాల నడిమి కాలం. 

ఉర్షాం సంస్థానాధీశుల మూల పరుమలలోః£కడు. సాహిత్య పోషకుడు. 

కువలయాశ్వ చరిితను అంకితం పొందాడు. వీరు దేళ పాండ్యాలుగా ప్రసిద్ధులు. 
(ఆం, సం. సొ_ క, న, 120) 


కందుకూరి రు దకవి 
కాలం : (క్రీ. శ. 16 శతాబ్ది, 
స్థలం * కందుకూరు, 

గురువు : గురువరాచార్యుడు. 
రచనలు : 1. నిరంకుళో పాథ్యానము (చంపువు) 2. స్నుగీవ విజయము (యక్ష 
గానం) 8. జనార్హనాష్టకము (కందుకూరి రుద విషయము 4. కందు. 

కూరి రు|దకవి శతకము, 
విశిష్టత : పెదలింగన కుమారుడు. కందుకూరు ఇప్పటి [ప్రకాశం జిల్లాలో 
ఉంది. కందుకూరు ఇంటి పేరున్న రుదకవి నామదేయులు ముగ్గురున్నారని ఇప్పటి 
రుదకవి వంళ్యులు చెబుతున్నారు. (పథమ రు దకవి కృష్ణ దేవరాయలనాటి వాడని, 
రెండో ర్యుదఠవి ఇ|బిహీం కుతుబ్‌శాహ్‌ నాటి వాడని, వీరుశాక కవిత నేర్చిన రుదకవి 
మరొకాయన ఉన్నాడని అంటారు. రాయల ఆస్థానంలో [ప్రవేశించి అష్టదిగ్గజాలలో 
ఈశాన్యమూల కూర్చున్న రుదకవీ, తిట్టు కవిత చెప్పిన రుుదకవీ ఒకరా కాదా ఆనే 
విషయంలో సండితుల మధ్య భేదాభి పాయాలున్నాయి, _ రాయల కాలంలోని రుదకవి 
ఏ కావ్యాలు |వాశాడో తెలియదు గాని, మల్కిభరాం కాలంలోని రు[దకవి నిరంకశో 
పాభ్యానమనే శృంగార కావ్యం చెప్పాడు. గోలుకొండ నవాబు ఇ|బహీం కుతుబ్‌ శాహి 
ఈయనకు “చింతల పాలెం” అనే అ్యగహారాన్ని దానం ఇచ్చి సత్కరించాడు. ఒక 
రుదకవి గుంటుపల్లి భాన్మరామాత్యుని కాలం (1820 |పాంతం)లో ఉన్నట్లు అప్పకవీ 
యంలో ఉంది. ఈయన “సు గీవ విజయం” దొరికిన యక్షగానాలలో మొదటిది. కొందరు 
చెన్నశారి. (క్రీ. శ. 15 శతాబ్ది) రచించిన “సౌభరి చరితము” మొదటి యక్షగాన 
మంటారు గాని అది అలభ్యం. మృదుమధురంగా కవిత్వం చెప్పటంలో రు్రదకవి 
దిట్ట. (ఆరు[ద-8. 187) 
కందుకూరి రుద్రకవి శతకము 
కర్న : కందుకూరి రుుదకవి. 


(పత్యేకళ : ఈ శతకం పూ ర్హిగా దొరకలేదు. . దీని మకుటం “బలవదరీ। 


ప్రాచీన సాహిత్యము 189 


దరీకుహర _ భాస్వదరీయదరీ దరీ హరీ” అని చాలా పొడుగ్గా పాండిత్య |పకర్ష తో 
ఉంది. ఈ శతకంలోని భావాలు చాలా సరళంగా దమళ్కారంగా ఉంటాయి. ఏమా[తం 
సవ్వడయినా మానవ మా|తులే నిద పోలేరనీ, అలాంటిది సముద్రపు హోరు, పాము 
బుసలు ఉన్నప్పుడు దేవుడు ఎలా నిద పోగలడని కవి ఒక పద్యంలో చనుత్క_ రించాడు. 

వేటూరి |పభాకరశాశ్ర్రి దీనిలోని మూడు పద్యాలను సేకరించి చాటు పద్యమణి 
మంజరి రెండో భాగంలో (ప్రచురించారు. రుద కవిని గురించిన కొత్త విశేషాలు 
"సేకరించి తెలుగు దేశానికి ఎరుక పరచినవారు వీరే. _ (ఆద ద-8-84) ' 


కందుకూరి రుద విషయము 
కర్త * కందుకూరు రు[దక వి. 
నామాంతరం : జనార్హనాష్టక్రము, 
చూ జనార్హన పంచరత్నాలు. 
కందుకూరి వీరేశలింగ మంతి 
కాలం : కీ, శే. 18, 19, శతాబ్దాల నడిమి కాలం. 
స్థలం : ఉర్లాం సంస్థానం, 
సాహిత్య పోషకుడు. పంచాక్షరీ మాహాత్మ్య కావ్యానికి కృతిపతి. 
ఈతడు ఉర్ణాం సంస్థానాధీశుల మూల పురుషులలో ఒకడనీ “శ్రీమత్సర సాద 
రాయ యళోవిలాసం” ఆనే |గంంథంలో చెప్పబడింది. అత్తలూరి పాఫకవి రచించిన 
చెన్నబిసవ పురాణంలో ఇతని [ప్రశంస ఉంది. (క. చ-8-118) (ఆం. సం, సాం 
కందుకూరు 
పూర్వపు కందుకూరు చిన్న రాజ్య భాగానికి కేం్యదం. (వ పస్తుతం ఇది 
_ (పకొశం జిల్లాలో ఉంది.) దీని ఏలిక శివలింగా రెడ్డి మంచి సంస్కృత పండితుడేగార_ 
సంస్కృతంలో హరిదత్తు డు వ్రాసిన “గిరీశ కుతి సూక్తి మాలకు “తత్త Es 
సేర సంస్కృతంలో వ్యాఖ్య [వాళొడు. 
అద్దంకి రాజధానిగా కొంత భాగం తెలుగు దేశాన్ని ఏలిన [పోలయ వేమా 
రెడ్డి వంటి వారికి కందుకూరు రెడ్లు దాయాదులు, వీరిలో మల్లా రెడ్డి (ప్రభువు ఏరా 
_నిగ్గడను పోషించి, అతనికి [ప్రోలయ 'వేముని పాపు కల్పించాడు. (రె. రా చ) 
కందుకూరు = ధర్మవర శాసనాలు 
కొలం : [కీ శ, 850 |పాంతం, 
ఈ ల్‌. సన సద్యాలున్నాయి. ; ; ఇది ad పద్ధతికి చెందిన శాసనం. 
దీనిలోని సమాస రచన, సీస పద్య రచన దిగువ విధంగా ఉన్నాయి: 
“స్వస్తి సర్వలోకా[శయ చాజక్యథీమ మహారాజుల విజయ రాజ్య సంవత్స 
రంబు యేనగు నేటి ఉత్తరాయన సంకాంతి స్థితి ధర్మపురమ్మున, స్వస్త్యనేక గుణగణా 
'లంకృత నుహామహీమండల |ప్రకాశిత కీర్తి (శ్రీ మత్సండరంగు_” 


[40 తెలుగు సాహిత్య కోశము 


సీస పద్యభాగను : 
“రోహాసనం బెక్కి. రాహనునొడిచిన 
వల భు కొల్పున నెల నెజుగ 
య a) 
కన్నరా భూసతి వెన్నాజిలో( జూచె 
సంకిలాండను తేని నింకముడిచె” (సా. చ. నం,) 


కంప భూపతి కాసనములు 
శాసన కర్త : కంసభూసతి. 
కాలం : 1442 1400, [పాంతాలు. 
ఇతడు విజయనగర రాజపుతుడై న కంపరాయలు కాదు. దొబళరాజు, ఓబా 
యమ్మల పుతుడైన కపసభూపతి. ఇతడు వేయించిన శాసనాలు రెండు లభించాయి, 
ఒకటి తిరుపతి దేవస్థానంలో ఉ౦ది, భాష తమిళం. ఇడి 1469 నాటిది. రెండవది 
కర్నూలు జిల్లా పెద్ద చింతకుంట [గామంలో ఉంది. ఇది 1442 నాటిది. ఈ రెండింటి 
నల్లా కంప భూపతీ కాలమూ తద్ద్వారా మనుమంచిభట్లు కాలమూ నిర్ధారితాలు. మనుమంచి 
భట్టు కంపభూపతికి తన కావ్యాన్ని అంకితం చేశాడు, (క. స, 100) 
కంపరాయ చరితమ్‌ (నం) 
నామాంతరం : మధురా విజయమ్‌. 
కవయితి : గంగా దేవి, 


కంబ నృపాలుడు 
కొలం : తెలియదు. 
ఈయన నెల్లూరు మండలంలోని ఉదయగిరి దుగ్గాధీపతి. చాలా దానధర్మాలు 
చేశాడట, ఈయన గుణగణాలను, దానశీలాన్ని కీర్తిస్తూ చాటువులు దొరుకుతున్నాయి, 
'ఈయన వివరాలుగాని, చాటుకని వివరాలుకొని తెలియవు. (చా. పర 
కంభంపాటి అమరేశ్వరశాస్త్ర 
కాలం వ (కీ శ. 1760 (పాంతము. 
రచన  : “ ఆజ్ఞానధ్వాంత చండ భాస్కరము 
కవి పండితుడు, వేదాంతి. అద్వైత వేదాంత | గంథాన్ని చక్కని వ్యావహారిక 
భాషలో | వాళాడు. 5 ఇస (వ. వా _ 40) 
కంభంపొటి నారపామాత్యుడు (నారప్ప 
కొలం : (క్రీ. శ. 18 శతాబ్ది. 
రచన : భగవద్దీత (ఆం|ధ్రీకరణం). 
గురువు ఏ రామ[బహ్మం. 
విశిష్టత : ఈయన మహాభారతంలో తిక్కన అనువడించకుండా విడిచిన 
“గీకను*ను ఆంధీకరించాడు. తెలుగులో గీతను తొలిసారిగా ఆంధ్రీకరించిన ఖ్యాతి 


_పాచీన సాహిత్యము 4] 


ఈ నారస్పకే దక్కింది. ఇతని రచన సరళంగా సులభ |[గాహ్యంగా ఉంటుంది. 
(క. స_109; ఆరు ద-_8.210) 
కంస చరి త 
కర ఏ మేరత్తూరు వేంకటరామళా స్త్రి. 
మేరత్తూరు భాగవత మేళనాటకం. సులలితమైన కైశికీ వృత్తిలో రచన 
సాగింది, (శె, వి, స_0్ఫ 
కంసవధ (సం) 
కవి: రాజ చూడామణి దీక్షితుడు, 
కంసవధ (సం) 
కర్త; చూ. వారణాసి ధర్మసూరి. 
సంస్కృత రూపకం, (తె. వి. స_శీ) 
కంస విజయము (అలభ్యం) 
కర్త: విజయరాఘవ నాయకుడు. 


యక్షగాన నాటకం, 
ఆలయోత్సవాలలో |పదర్శించడానికి రచించిన కృతికొవచ్చును. 
(ద, దే, వా-80) 
కచ్చి రంగయ్య 
ఈయన దానధర్మాలు చేసి మంచి పేరు (వతిష్టలు తెచ్చుకొన్నాడట, నలుగురు 
మెచ్చే విధంగా దానం చేసేవాడట. ఇతనిమీద చాటువులున్నాయి. (చా. ప.ర్ఫ) 
కచ్చేరి నృత్యము 


దేవదాసీలు |సదర్శించే నృత్యం. రాజాాశయమైనది. ఒకే నర్తకి ఏకధాటిగా 
నృత్యం చేయటం దీనిలోని (పత్మేకత, పూర్వం రాజాస్థ్రానా లలో అభివృద్ధి చెందిన ఈ 
నృత్యం దేవదాసీలచేత ఆరాధింపబడి, తెలుగు దేశంతో కచ్చేరి నృత్య కళగా రూపొం 
దింది. కూచిపూడివారి నాట్యానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. 
ఈ నృత్యాన్ని బొబ్బిలి, విజయనగరం, కార్వేటి నగరం, వేంకటగిరి కాళ 
హస్తి మొదలయిన సంస్థానాధిసతులు పోషించారు, 
అప్పటి నాట్యశాస్త్రకారుణ నృత్యాన్ని, నృత్తాన్ని, అభినయాలను మేళవించి 
ఒక నృత్య|క్రమాన్ని ఏర్పాటు చేసి దీవిని బాగా [ప్రచారంలోకి తీసుకొచ్చారు. దేవదాసీలు 
క్షేతయ్య పదసాహిత్యానికి నృత్యాభినయాలను రూపకల్పన చేసి దీనిని | వదర్శించేవారు. 
సంస్థానాధీశ్వరుల ఆదరణ తగ్గిన తరువాత దేవదాసీలు కేనల ఉదరపోషణ 
కోసం దీనిని ఉపయోగించవలసి వచ్చింది. ఇప్పుడీ నృత్యం తెలుగు దేశంలో ఎక్కడో 
కొందరు వృద్ధ దేవదాసీలవద్ద తస్ప కన్పించదు. (నా, ర. చ_244) 
కచ్చ పేశ్వర దీ&ీతులు 
కాలం: |క్రీ. శ. 19న శతాబ్దం. 


142 తెలుగు సాహిత్యకోళను 


స్థలం : కార్వేటినగర సంస్థానం. 
రచన : రామచం[ద యళోభూషణమ్‌, 
(కీ. శ, 19వ శతాబ్దం ఉత్తరార్థంలో కార్వెటినగర సంస్థానాన్ని పాలించిన 
రాజాబొమ్మరాజు బహద్దరు అ|శతులు. వీరి తం|డి వాసుదేవ యజ్వ. వీరి “రామచం[ద 
యళోభూ షణం” (ప్రతానరు| ద్రీయాన్ని పోలిన అలంకార (గంథం, (ఆసనం. సా) 


కటికము 
నామాంతరాలు : కటిక, కట్టియము, కటికీడు, కోలకేతడు, కేతినాయుడు, ఆస్థాన 
సంతోషి, సంతోమడు, బాగుదారు, బోపుదారు, బరాదిరి. 
కటికము రాజోద్యోగి. రాజకథా (పస క్తిగల అన్ని యక్షగానాలలో ఈ పోత 
ఉంటుంది. ఇతని పనులు పలురకాలు. రాజుగారి వాకిలి కావలివాడుగా, వేత్రహస్తుడుగా 
కన్చిసాడు, రాజు రాకను సభకు తెలియజేసి రాజుగారి ముందు నడుస్తూ తోవలో ఉన్న 
అడ్డంకులు తొలగిసాడు, రాజు గద్దె ఎక్కగానే కై వారాలు, హెచ్చరికలు, పరాకులు 
పలుకుతాడు, 
దక్షిణాం[ధ యుగ యక్షగానాలు కొన్ని ఈ పా|త రాకతో సారంభమవు 
తాయి. ఇతడు భాగవతులతో కూడా హాన్య|పసంగం చేసాడు. రా జదర్శనార్థం వచ్చిన 
వారిని ఎక్రసక్కైం చేయటం ఇతని పని. (చూ ఆస్థాన సంతోషి) హాజీ తన 
నాటకాలలో ఇతనిని “వికటాంగుడిని వ్యవహరించాడు. (య. వా, చ_202.8) 
కటికి కొమన్న | 
ఈయన సాళువ తిమ్మభూపాలుని కొలువులో చిన్న ఉద్యోగి, సింగరాజనే 
ఒక భట్టు కవికి రాజ దర్శనం కలిగించాడు. రాజు అతని పరోపకారసరత్వానికి మెచ్చు 
కొని కామన్నను, కవిని కూడా ఘనంగా సత్యరించాడట. ఆ సందర్భంలో భట్టుక వి 
సింగరాజు ఒక పద్యం చెప్పాడు, (చా.ప,ర 
కట్టమూరి కామేశ్వర కవి 
కొతత: 10వ శతాబ్దం. 
స్థలం : పళాఖమండలం. 
రచన : రామ పభూ శతకము, 
(సయాగ కామేశ్వర కవిగా వావిళ్ళవారిచే ముదితమైన రాను ప్రభూశతకం 
ఇతనిదట. (శక. చ. 9) 
కట్టమూరి బుస్సన్న | 
కాలం : 16వ శతాబ్దం. 
స్టలం : చోళమండలం కావచ్చును. 
సంగీత సాహిత్యాలలో ఆన క్తి ఉన్నవాడు, పోలూరి గోవిందకవిని నాలా 
అతనిచేత “రాగతాళ చింతామణి” అనే [గంథాన్ని రచింపజేశాడు. 


(ద. దే. వా_£85- అద 82.108) 


ccc 


[పాచీన సాహిత్యము 148 


కట్టువరపు చిట్లమ రాజు 
రచన : ద్వాదశరాజ చరితము. 
కూచిమంచి తిమ్మకవి సర్వలక్షణసారసం|గహంలో ఇతన్ని పేర్కొన్నాడు. 
(వా, చ. వం, సు_8$78) 
కట్టా 


ఇంటిపేరు. పూర్వం కరికాల చోళుడు కావేరికి ఆనకట్ట కట్టించాడు. అందు 
చేత అతని సంతతి వారికి కట్టావారనే ఇంటి పేరు వచ్చింది. ద్విపద రామాయణ 


కర్త కట్టా వరదరాజు ఈ నంశీయుడే. (రామాయణం బాలకాండ_ 118-178) 
కట్టా వరదరాజు 
కాలం : 17వ శతాబ్దం, 
స్థలం * కడస మండలం. 
రచనలు : 1. పరమ భాగవత చరిత 2, శ్రీరంగ మాహాత్మ్యము 8. ద్విపద 
రామాయణము. 


గురువు : యతిరాజయోగి. 
రామరాజు కుమారుడు. సరస చతుర్విధ కవితాధురీణుడు. “సాహితీ 
భోజుడనని” చెప్పుకొన్నాడు. ఇతని కావ్యాలన్నీదై వాంకితాలే. లక్షణ సమ్మతంగా వింతలు, 
జాతి వార్తలు, ఉపమలు ధారాళంగా |పయోగిస్తూ హృద్యమైన రచనలు చేశాడు. వ్యావ 
హారిక రూపాలు కూడా వాడాడు. తెనుగునాట ఇతని రామాయణం కడు సిద్ధమైంది" 
కట్టావారు కరికాలచోళుని వంశంవారట. కరికాల చోళుడు కావేరికి అఆనకట్టకట్టించాడు 
అందుచేత అతని సంతతి వారికి కట్టా వారనే ఇంటి పేరు వచ్చిందట. 
హెరిదాసు రాజు ఇతని తండి ఆని కొందరూ, తాత అని కొందరూ 
(వాశారు, హరిదాసు రాజు దానశాసనం ఒకటి కడప జిల్లా నూధవప్పరంలో ఉంది. 
(రామాయణ బాలకాండ 178-178) (ఆరుద-10_181) 
కఠిన పాస శతకము (అలభ్యం) 
కాలం : (కీ. శ, 17వ శతాబ్ది, 
కర్మ : గణపవరపు వేంకటకవి. 


ఇది అమ్ము దిత౦. 
కవి తన పాండిత్య (పకర్ష చూపే ఉద్దేశంతోనే యమకశతకం, కఠిన పాస 
శతకం వంటివి | వాళాడు. క. “బిజల (క. త_12) 
కడపాధి నాయకాష్టకము 
కర్మ : తెలియదు. 


కడపలోని దైవాన్ని ఉద్దశించి చెప్పిన అష్టకం. ప్రసిద్ధమైన రచన. 
కడలు సీమ 
ప్రాచీన నాడులలో ఒకటి. ఇది (ప్రస్తుతపు కాకినాడ తాలూకాలో ఉన్నది, 


144 తెలుగు సాహిత్య కోశము 
చక్షిరామ శాసనం ఓక దానిలో.ఈ సీమలోని శీల, మంజీప ఆనే (గామాలు |పసక్సాలు, 
శ్రీనాథుని “భీనుఖండంిలో “కడలి సీమయు ఆని ఈ సీమ (పసక్రి ఉంది. 

(సం, ఆ. వి, కోర్‌) 


కడియాల నొరు 
ఆభరణ విశేషంకో ఇంటి పేరున్న వారు. అందెలవారు, పోగులవారు 
మొదలయిన ఇంటి పేద్ద ఇలాంటివి. (భారతి-మా_46._280) 
క త్రివారు 


కత్తులు చేయటం వల్లనో, ధరించటం వల్లనో, ఉపయోగించటం వల్లనో, 
ఇది కొన్ని కుటుంబాల వారికి ఇంటిపేరుగా నిలిచిపోయింది. ఈ ఇంటి పేరుతో కొన్ని 
కుటుంబాలు [పకాశం జిల్లాలో ఉన్నాయి. (భారతి_మా_ 40.880) 
కథ 
సంస్కృత గిద్యకావ్యాలలో ఇది ఓకటి. అవాంతర విభాగాలు, పద్యాలు, 
లేకుండా ఉండే గద్య (పబంధం కథ. కథకు _ ఆభ్యాయికకు భేదం లేదని కొందరం 
టారు. కల్పిత వృత్రాంతముండేది కథ అనీ, సత్యవృతాంతం ఉన్నది ఆభ్యాయిక 
అనీ [పాచీనులు నిర్వచించారు. (తె. వి. స-6) 
ఈ కావ్యానికి కావ్యలక్షణా లన్నీ ఉంటాయి. (చూ. కావ్యం), 
ఇందులోని కథలలో ఇతి వృత్తం వేరువేరుగా ఉన్నస్పటికీ (పతి కథలోనూ, 
కావ్యలక్షణాలు నిండుగా ఉంటాయి. 
తెలుగులో కేతన దశకుమార చరిత, మంచన కేయూర బాహు చరిత, 
జక్కన విక్రమార్క చర్మిత, అనంతామాత్యుని భోజరాజీయము, కొరవి గోవరాజు 
సింహాసన ద్వాత్రింశిక, దూబగుంట నారాయణ కవి ఉంకటనాథ భానుకవుల పంచ 
తం|తము, పాలవేకరి కదిరీపతి శుకసప్తతి, అయ్యల రాజు నారాయణ హంస వింశతి 
మొదలై నవి కథా కావ్యాలుగా | పఖ్యాతి చెందాయి. వీటికన్నింటికి సంస్కృత 
మూలాలున్నాయి. ఇవి సాధారణంగా సీతిని |పతిపాదించే కావ్యాలే అయినా, అద్భుత 
మైన రసనిరూపణ౦ వీటిలో కనిపిస్తుంది. స్వతం[త కథా కావ్యాలు కూడా తెలుగులో 
చాలా వచ్చాయి, (తె. వా.) 
కనకతప్పెట్ల కోలాట నృత్యము 
నామాంతరం : డప్పుల కోలాట నృత్యము (చూ). 
కనకబండి గట్టయ్య 
కాలం : 18వ శతాబ్బ౦. 
స్థలం వ్‌ నేలకొండపల్లి (చై జాం మండలం). 


రచనలు : హరిశ్చం[ద కథ, కాటను రాజు కథ, పోలరాజు కథ. 


పాచీన సాహిత్యము 146 


(పసిద్ధులైన రాజుల కథలు ద్విపదలో పాడుకోడానికి అనువుగా (వాళాడు. 
(క. స, 54) 
కనకరంజిత శిఖామణి పరిణయము 
కర్త : గూళికల్లు వేంకటరమణ కవి, 
అంకితం : (శ్రీ వేంకపేశ్వరస్వామికి. 

శృంగార |పదింధం. ఆరాశ్వాసాలున్నాయి. కవి ఏదైనా ఒక |గంథాన్ని 
రచించాలనే తలంపుతో ఉండగా (శ్రీ వేంకకేశ్వరుడు స్వప్నంలో కనపడి విక్రమార్క. 
చరీత (పబంధంగా చేయమని చెప్పాడట. ఈ [ప్రబంధంలో విక్రమార్క చరి|తకూడా 
ఉంది. 

(ప్రత్యేకత : విక్రమార్కుని వైశ్య సోదరుడయిన భట్టి కనక రంజిత శిఖా 
మణిని పెళ్ళిచేసుకోనగం |పధానమైన ఇతివృత్తం. ఆరో ఆశ్వాసంలో కావ్యం అసం 
పూర్ణంగా ఆగిపోయింది. ఈ కావ్యకర్త |ప్రాచీన సుస్కృత కవులను, తెలుగు 
కవులను నుతించాడు. నుకించిన (పముఖాంధకవులలో వికమార్క చరిత కృతికర్త 


జక్కన లేడు. (ఆర ద-38.జ౧ 
కనక లేఖ్రాకల్యాణమ్‌ (సం) 
కర్త మ తూ వామనభట్ల బాణుడు. స్తే 
ఇది సిద్ద మైన సంస్కృత నాటకం. (6. రా. చ.) 


కనకాజెట్టి వెంకటకృషా జెట్టి 
చూ. వెంకటకృష్ణకవి (నామాంతరం.). 
కనకాభిషకము 
(పాచిన కాలంలోని రాజులు పండితులకు విద్వాంసులకు చేసే సత్కారాలలో 
ఇది ఒకటి. విద్వాంసులకు సాహిత్య శాస్ర విషయాలలో వాదోపవాదాలు నిర్వహించి 
విజేతలను కనకాభిషేకంతో సత్కరించడం విజయనగర రాజుల కాలంలో కనిపిస్తుంది. 
(శ్రీనాథ మహాకవికి జరిగిన కనకాభిషేకం ఇలాంటిదే. లోకోత్తర |[పతిభాశాలియెన మహా 
కవికిగాని, విద్వల్లోక మకటాయమానుడై న మహా విద్వాంసునికి గాని చేయదగిన మహా 
గౌరవాలలో కనకాభిషేక మే పధానమైనది. 
కనకాభిషేక గౌరవాన్ని పొందే వ్యక్తి మీద వేదనుంత పురస్పరంగా 
బిందెలతో బంగారు నాణాలను స్నానం చేయిస్తున్నట్టుగా పోసారు. (కిందపడిన నాణాలను 
సభాసదులకు పంచి పెడతారు కనకాభిషేక గౌరవం కవికి లభిస్తుంది. బంగారు నాణాలు 
తక్కిన వారికి లభిస్తాయి. దీన్నే సువర్ణ స్నానమని అంటారు. బంగారు నాణాలతో 
బాటు విలువైన మణులను కూడా కలిపి మణీ కనకాభిషేకము చేయడం కూడా పూర్వం 
ఉండేది, 
వ్యాఖ్యాతృ చ|క్రవర్తి మల్లినాథ సూరి సర్వజ్ఞసింగ మహీపాలునిచేత ఈ 
సత్కారాన్ని పొందాడు. (శ్రీనాథుడు [ప్రౌఢ దేవరాయల నుండి కనకాభీషేక సత్రారాన్ని 


148 తెలుగు సాహిత్య కోశము 


గహించాడు. ఆ సందర్భంగా బంగారు నాణాలను అందరికీ పంచి పెట్టించాడట. 
స్నానోదకొన్ని పానం చేయరాదని అన్నాడట. రఘునాథ నాయకుడు యామద్వయంలో 
కావ్యం చెప్పి తం|డియైన అచ్యుతప్ప నాయకునిచేత కనకాభిషేక సత్కారాన్ని పొందాడు. 
అ రఘువథుడే సుధీం దుడనే మధ్వాచార్యునికి కనకాభిషేకం చేశాడు. తన ఆస్థానంలోని 
మధురవాణికి స్వర్ణాభిషేకం చేశాడు. ఇతని కుమారుడు విజయరాఘవ నాయకుడు తన 
ఆస్థానంలోని కవయి(తి రంగాజమ్మకు కనకాభిషేకం చేశాడు. కుందుర్తి గో విందయ్య 
వీరవేంకటసతిరాయలచేత ఈ సత్కారం పొందాడట. మరింగంటి జగన్నాథ సూరికూడా 
కనకాభిషేక సత్కారం పొందినవాడే. 17వ శతాబ్దంలో నివృత్తి శేషాచల కవికి శహాజీ 
మహారాజు కనకాభిషేకం చేశాడు. 
(1. శ్రీనాథభారతము 2. ద, దే. వా. 184. 8, శృంగారశ్రి నాథము_ 189) 
కనుపర్తి అబ్బయామాత్యుడు 
కాలం : డీ. శ. 1750-1180 ప్రాంతం, 
రచనలు : 1. అనిరుద్ధ చరిత్ర. 2. కవిరాజ మనోరంజనము (పురూరవశ్చరితము) 
రాయనమం|తి నరసమా('ఐ౨ పు తుడు ఇతని తాతకు ముత్తాత బిసవనామా 
త్యుడు, కొండవీటిరాజుల దగ్గర మంతి అట, ఇతని తండి, తాతలు కొండవీటి 
సీమలోని కనుపష్యరు (గామ కరణాలుగా ఉండేవారు. ఇతని కవిత్వం (పొఢంగాఉంటుంది, 
కవిరాజ మనోరంజనానికి పిల్ల వసునరి తమనే (పసిద్ది ఉంది. ఈ కవి సంగీత సాహిత్యా 
లలో మంచి (పతిభ గలవాడు. 18వ శతాబ్దపు కవులలో (పౌఢుడు. 
(తె. వి, స_6; కచ, 9-80) 
కనుమారి 
నామాంతరం: భృగుపాతము (చూ), 
కన్నడభారతము 
నామాంతరం : వి కమార్జున విజయము (కన్నడం, 
కర్త ఏ సంపకవి (పద్మకవి, 
ఈ కవి వెంగీపుర వాస్తవ్యుడట. తెలుగులో కూడ రచనలు చేశాడు. 
కన్నప్ప 
ధూర్జటి “కాళహస్తి మాహాత్మ్య్యము”లో ఇదొక (పసిద్ధ పాత, కవి'శై వుడు. 
శివభక్తి తత్పరుడు. మోక్షసాధనకు పురాణాలను, శాస్త్రాలను _ పఠించనక్యరలేదనీ 
కేవలం (త్రికరణ శుద్ధికో కూడిన భగద్భ క్తి చాలుననీ నిరూపించే పృాత ఇది. 
కన్నప్ప కిరాతవంశంలో పుట్టాడు. ఇతనికి కొంత పూర్వజన్మ వృత్తాంతం 
ఉంది. ద్వాపరయుగంలోని “అర్జునుడే” ఈ కన్నడట. అర్జునుడు ఉత్తమకులంలో పుట్టి 
కాత ధర్మం [ప్రకారం నిర్దిష్టమైన పంథాలో జీవనం సొగించినా తామసవృ త్తి కలిగినవాడై 
బంధు సంహారం కోరాడు, కాబిట్లి మోక్షానికి అర్హుడు కాలేక పోయాడట. తతృలికంగా 
అతడు కలియుగంలో కిరాతవంశంలో పుట్టాడు. శివభక్తి తత్సరుడై నాడు, ఒకనాడీతడు 


[పాచీన సాహిత్యము 14? 


అరణ్యంలో వేటాడి మిక్కిలి పర్మిశమించిన వాడై అలసి ఒకచోట ని దించాడు. అతనికి 
కలలో జంగమయ్య కనిపించి సమీపంలో ఉన్న కొండ మలుపులో వెలసిన పరమేశ్వరుడిని 
కొలిచి మోక్షం పొంచమని ఆదేశిసాడు. ఆ ప్రకారంగానే కన్నప్ప కొండ దిగువన 
నెలకొన్న శివలింగాన్ని కనుగొంటాడు. 


అన్నిటికన్నా |ప్రధానం “భక్తి, అది లోపించకూడదు. కన్నప్ప శివలింగాన్ని 
అర్చించిన విధానం విచి|తంగా ఉంటుంది, అతడు పామరుడు, శాస్త్రజ్ఞాన ళూన్యుడు, 
పుక్కిళ్ళలో నీటిని తెచ్చి స్వామికి అభిషేకం చేశాడు. అది అపవ్మితమని భావించలేదు. 
మాంసాదులను నై వేద్యం పెట్టాడు. అది దుష్కృుత్యమని అతనికి తెలియదు. అతనికి 
తెలిసిందొక్క కే_భ క్రి. స్వామి సేవ. ఇదంతా ఒక శివద్విజుడు పరిశీలిసాడు. అతడు 
కూడా (పతి నిత్యం యథోచితంగా స్వామిని పూజించేవాడే. స్వామి సన్నిధిలో ఈ 
మాంసొదులుండడం ఆతనికి బాధాకరంగా ఆనిపించింది. అప్పుడు పరమేళ్వరుడు తిన్నని 
యొక్క మూఢభ క్రిలోని గాఢత్వాన్ని ఆ బాహ్మణుడికి తెలపాలని సంకల్పించి" తిన్ననికి 
ఒక పరీక్ష పెడతాడు. 


ఒకనాడు స్వామి కంటిలోనుండి రక్తం ధారగా [ప్రవహించడం [పారంభిం 
చింది. భక్తుడికిది ఓర్వరాన సంఘటన. కన్నడు తన చెళనైన ఉపచారాలు చేశాడు. తగ్గ 
లేదు. కంటికి కన్నే పతిగా నిల్బాలనుకున్నాడు. ఊహ వచ్చినంతనే తన కన్నును 
పెరికి స్వామి కంటికి అమర్చాడు. రక్త్మసావం తగ్గింది. కాని వెంటనే రెండవ కంటి 
నుండి రక్తం కారింది. భక్తి తత్సరుడైన కన్నప్పకు స్వార్థం అడ్డు రాలేదు. తన 
రెండవ కంటితో పరమ శివుని రెండవ కంటిని బాగుచేశాడు. ఇదంతా రహస్యంగా పరి 
శీలించిన |బాహ్మణుడు కన్నప్ప అకుంఠిత భక్తికి _అళ్ళర్యపో తాడు. 


క వ వాజ్మయంలో ఇలాంటి ఘట్టాలు ఎక్కువగా నే ఉంటాయి. వారు భక్త క్రి 
(వదర్శించడంలో కొన్ని భయంకర కృత్యాలు చేస్తారు. సిరియాలుడి కథ వాడా - ఇట్టిచే. 
భక్తి పారవశ్యంలో భగవంతుని కైంకర్యం కొరకు ఎంతటి కఠిన పరీక్షలనైనా సుల 
భంగా ఎదురో్కవాలనే సత్యాన్ని బోధించడమ వీటి సరమార్థం. 


కిరాతుడై నప్పటికీ, అనాగరికుడూ, అపండితుడూ అయిన కన్నప్ప (త్రికరణ 
శుద్ధిగా సర మేశ్వరుడిని సేవించి మోక్షాన్ని పొందాడు. అరువ త్తి మూవరు నయనా ర్లలో 
ఒకడుగా (పసిద్ధి కాానడాడు; 

శుష్క పాండిత్యంతో కొక, భక్తి ద్వారా పరమేశ్వరుడు res 
చెప్పడానికి ఈ కథ చక్కని ఉదాహరణము. 


కన్నప్ప కథ 
ఇది పాల్కురికి సోమన విరచిత . బసవపురాణంలో ఒక శివభక్తుని కథ, 


ధూర్లటి విరచిత (క్రీకాళహ స్వ మావో ్యరిలొ. తిన్నని కథకు ఈ కన్నప్ప కథ మూలం, 
(వా. చం 18) 


{48 | తెలుగు సాహిత్య కోశము 


కన్నప్ప చరిత (అలభ్యం) 
కర్త! పేరు తెలియదు, 
“సీమంతినీ చరిత” కృతిక ర్త వీరభ్యద కవి తన ముత్తాత కన్నప్ప చరితను 
[వాసినట్లు చెప్పాడు. (య. వా, చ. 480) 
కన్నప్ప చరిత (అలభ్యం) 
కర్ణ : కంచిరాజు సూరయ్య, 
దీని నుంచి పెదపాటి జగ్గన్న తన “[పబంధ రత్నాకరంిలో 4 పద్యాలను 
ఉదాహరించాడు. మొవటి రెండు పద్యాలు విస్ణుస్తుతికిి మూడో పద్యం వినాయక 
స్తుతికి, నాలుగోది పుళింద (గామణి కాంతలకు సంబంధించిన పద్యాలు, శివ మత 
పరమైన (గంథమైనా కవి ఇందులో విష్ణస్తుతి చేశాడు, (ఆఠ[ద_9) 
కన్యకా పురాణము 
నామా౦తరాలు : 1. వైశ్య పురాణము (చూ) 2. వాసవీమాహాత్మ్యము. 
కర్త . భాస్కరాచార్యులు, 
కన్యకా పురాణము (చరిత) 
కర్త : ఇటికెల (ఇటుకల) తిమ్మయ. 
యక్షగానం. (పసిద్ధమైన వై శ్యుల ఇలవేల్పు కన్యకా న] చరిత్ర 
దీవిలోని ఇతినృత్త౦. మూలం స్కాందపురాణం, 
ఇది |పదర్శనకు అనువుగాలేదు దీనిలో తాళపధానాలైన దరువులు 
ద్విపద వచనాలు ఎక్కువ (య. వా, చ_77) 
కన్యకామ్మ వారి కథ 


దేశీయ వృత్త రచనలలో ప్రాచీనమైన కరుణ రసపూరిత గాథ ఇది. ఈమెయే 
కన్యకా పరమేశ్వరి. వై వై శళ్యులకు ఇలవేల్పు, 


పసుమశెష్టి పెనుగొండ పట్టణ నివాసి, ఆతని కూతురే వాసవీక్షన్య, 
ఈమెయే కన్యకా పరమేశ్వరి. ఈ వాసవకన్య సౌందర్యరాశి. సుగుణాల పోవు. 


ఒకప్పుడు “విష్ణువర్ణనుడినే రాజు ఈకన్యకను చూడ్డం తటస్థించింది. వివాహ 
మాడ్డం కోసరం కుసుమ ఢేష్టిక రాయబారం పంపుతాడు. అది ఇష్టంలేని “కన్యక, కొందరు 
దంధుమి| తులూ కలసి రాయబారం తిరస్కరిసారు. ఇది తెలిసిన రాజు |[పతీకారం తీర్చు 
కోవడావకి సైన్యంతో వనాడు. కాని వాసవీ కన్యక, తోటి స్త్రీలతో కలసి అగ్నికి 
అహుతి అయింది. పుష్పక విమానంలో శివుడు (ప్రత్యక్షమై ఆమెను తీసుకెళ్ళడం 
జరుగుతుంది. వాసవీ కన్య “పార్వతీ దేవి” అవతారమని వైశ్యుల అభి పాయం, 
 శరుణ రసపూరితమైన ఈ గాథ మిక్కిలి |పచారం చెందింది, (జా, గే. వా 


(పాచీన సాహిత్యము 149 


కన్నెకంటి వేంకటనుబ్బయ్య 
కాలం : 1835 (పాంతం, 
స్టలం * నందివెలుగు (గౌమం. 
సాహిత్య (పియాడు. గాదె ఆది 'శేషకవిని (పోత్సహించి అతనిచేత “కొచ్చెర్ల 
ధామి అనే మకుటంతో ఒక శతకం రచింప జేశాడు, (క స_18) 
కపిల గోసంవాదము 
రచనాకాలం : 1760 |పాంతం, 
కర్త : రామావ జ్ఞల కొండు భట్టు, 
అంకితం : అహోబల నృసింహ స్వామికి, 


ఆరాశ్వాసాల (పదింధం. అధ్యాత్మ విద్యా (పతిపాదక మైన (గంథం, 
(క. స_47) 
కపిలేశ్వర పురము 
ఈ సంస్థాన పాలకుల గృహనామం “బలును” వారు. బులుసువారని వ్యవ 
హారంలో ఉంది. 


మొదటి నాగినీడు, చిక్కనీడు, ఇమ్మడి నాగినీడు వీరికి మూల పురుషులు, 
బులుసు పెద సర్వారాయుడు (కీ.శ. 1818 లో ఉప్పలపాటి రామరాజు వద్ద నుండి ఈ కపి 
లేశ్వరపురం ఏ'సేటును కొన్నారట. అస్పుడు ఇందులో శకేదారిలంక, నారాయణలంక, చోళ్ళ 
లంక, వాడపాలెం, వీథివారిలింక__. ఆనే అయిదు శివారు |గామాలుండేవి. [కీ శ. 
1862 లో పెద సర్వారాయుడుగారి కుమారులు బుచ్చి కృష్ణయ్య గారు “కేసనకురు” 
ఎ'సేటును కొన్నారు. అన్నంపల్లి , కేసనకు[రు, కొండకుదురు, గాడిలంక, తిళ్ళ 
కుస్స, మురుమళ్ళ___అనే ఆరు [గ్రామాలు ఇందులో చేరాయి. (క్రీ. శ. 1908 లో 
జమీందారై న బుచ్చి సర్వారాయుడు గారు బందరు నవాబు వద్ద నుండి కీ.శ. 1916 లో 
“హసన్‌ బాదా” |గామాన్ని కొని జమీలో కలుపుకున్నారు 
ఈ సంస్థానం [ప్రభువులు కూడా సాహిత్య పోషణ గావించిన వారే, పెద 
సర్వారాయుడు భూరి దానాలు చేస్తూ [ప్రజారంజకంగా పాలించారట. _|క్రీ.శ. 1870-1896 
వరకు జమీందారుగానున్న పట్టాభి రామయ్య, 1908 లో జమీందారై న బుచ్చి సర్వా 
రాయుడు సాహితీ [పియులు. కవి పండిత పోషణ చేసి (పపిద్ధిపొందారు. 
(ఆం సం. సా.) 
కపోత వాక్యము 
కర్మ * వెంకటగిరి. 
అంకితం : శ్రీ వేంకటేశ్వరునికి, 


150 తెలుగు సాహిత్య కోశము 


ద్విసద కావ్యం. మహాభారతం శాంతి పర్వంలోని కపోతోపాఖ్యానం మూలం, 
ది శ్రీరాముడు సు|గీవునికి చెప్పిన కథ అట. ఈ రచన భారత కథ కంచు వేరుగా 
ఉంది. శరణాగతులను ఆదుకొనడం ధర్మమనీ, పక్షులు కూడ శరణాగతుడై న వానిని 
కాపాడినవనీ ఈ కథ తెలుపుతున్నది. దీనికి భిన్న[పతులున్నాయి. (ద్వి.సా.చ_884) 
కపోత వాక్యము 
కర్త _ బలభ్యదదాసి, 
అంకితం : కర్చర చెన్నునికి, 
ఈ యక్షగానంలోని కథ భారతం శాంతి పర్వంలోని పరోపకార పరాయణ 
ధర్మ (పటోధాత్మకమైన కపోత వాక్యోపాఖ్యానం ఆధారంగా రచింప బడింది. 
దీనిలో ద్విపదలు, కందాలు, చౌపదులు, జాళిపదాలు, నడలు, రేకులు, అను 
వులు, అర్థ చం|దికలు, సువాల మొదలయిన దరువులు ఉన్నాయి, (య, వౌ. చ) 
కమలనాభామాత్యుడు 
కౌొలం : 14 శ తాద్దిం కావచ్చు. 
స్ధలం : కాల్చ్పట్టణము. 
రచన శ సద్మ పురాణ సం|గహము (అలభ్యం). 
ఇతడు కవి సార్వభౌముడై న శ్రీనాథునికి తాత. _ ఇతడు కౌల్పట్లణాధీశ్వరు 
డనీ, పద్మపురాణ సం|గహ కర్మ అనీ శ్రీనాథుడు చెప్పాడు. కౌల్సట్టణ౦ నెల్లూరు జిల్లా 
లోని కొత్త పట్టణమని కొందరూ, కృష్ణా జిల్లాలోని కాశీపట్టణమని కొందరూ అభిప్రాయ 
సడుతున్నారు. (కస స_80; శ్రీనాథ భారతము) 
కమలాకర చరిత (అలభ్యం) 
కర్త ౩ తెలియదు. 
కాలం : 16708 పూర్వపు రచన. 
రత్నాకరం గోపాలరాజు ఈ కావ్యాస్నీ పేర్కొ న్నాడు. (ఆరుుద-12_19! 
కమలినీ కలహంసము 
కర్మ. వ పరవస్తు వేంకట రంగాచార్యులు. 
సంస్కృత మూలానికి అనువాద [గంథం.. 
షన కలహంసమ్‌ (సం) 
కర్ర : రాజచూడామణి దీక్షితుడు. 
చారి తక (ప్రశస్తి గల నాటకం, (తె.వి.స_6_£41) 
కమ్మనాడు 
_పాచినమైన నాడులలో ఇది ఒకటి. దీనిలో ఆరువేల [గామాలు౦డేవట. 
గుంటూరు మండలంలో బాపట్ల మొదలు _ వినుకొండ, నర్సరావుపేట తాలూకాలు: 


[పాచీన సాహిత్యము 151 


ఒంగోలు తాలూకాలో కొంత భాగం కలిసి "మ్మనాడుగా సిద్ది. పావులూరి మల్లన 

“ఇల కమ్మనాటిలోపల” అని ఈ నాడును పేర్కొన్నాడు. ఓపిలిసిద్ధి కమ్మనాటిని క్రీ శ, 

1224 లో పాలించినట్లు శాసనముంది. ఈ నాడుకు రాజధాని కొణిదెన. దీని పూర్వ 

నామము-కొట్టియదొన. ఇది నరసరావుపేట తాలూకాలో ఉంది. (సం అ.వి.కో_౮) 
కరంభకము (_శవ్యకావ్య భేదం) 

ఒకొక్క పాదం ఒకొక్క భాషలో రచించిన కావ్యము కరంభకముం 

తెలుగులో ఇట్టి కావ్యాలు లేవని విమర్శకుల ఆభి పాయం, (తె వి. స_8, 


కరణము మల్లన్న 
వ్‌ 
కాలం : తెలియదు. 
ఈయన రాయగిరి దుర్గంలో ఒక గడిమన్నె కోటకు అధికారియెన సాళువ 
చెంచు భూపాలుని మంతి. రాజు లేఏ వేళలో శ్యతువులు కోటను ఆ కమిస్తే ఇతన్ని 
పురి కొల్పుతూ_ ఆస్థాన కవి ఏనుగుధాటి సుబ్బరాజు ఈయన మీద పద్యాలు చెప్పాడు. 
(చా. ప. ర 
కరణికోద్ధారణి (అలభ్యం) 
కర్త ఏ ఊర వీరభద కవి. 
ఈ కావ్యాన్ని గురించిన వివరాలు తెలియవు. కాని, కవి దొనకొండ 


గంగ జాతరను విపులంగా వర్షిస్తూ చెప్పిన, ఇందులోవి పద్యం ఒకటి దొరికింది, 
(చా. ప.ర్భు 
కరాలపాటి రంగయ్య క్‌ి 
కాలం : 1014-1060. 
స్టలం * చెన్నపురి. 
కృతులు : 1. భూతపురీ మాహాత్మ్యము 2. కవిజన మనోహరము. 
చెన్నపరిలోని పచ్చయ్యప్ప కళాళాలలోను, | పెసిడెన్సీ కళాశాలలోను అధ్యా 
పకుడుగా ఉండేవాడు. మొట్టమొదటగా, భారత భాగవత రామాయణ కావ్యాలను 
లేఖన ప్రమాదాలు లేకుండా ము|దించిన వాడీత డే. 


ఈత నీ కవిత్వం నిర్లుష్టమె రసవంతంగా ఉంటుంది. 
(వీరేశలింగం సంతులు-సమ|గ పరిశీలన) 
కరియ బంటన విజయము (కన్నడం 
కర్ణ : బొమ్మలాట సాంబయ్య. 
కన్నడ భాషలో రచించబడ్డ యక్షగానం. ఆయా [ప్రాంతాల్లో దీనివి కవి 
కుటుంది సభ్యులు (ప్రదర్శించే వారట. (య. వా, చ) 


152 తెలుగు సాహిత్య కోశము 


కరియంబటుని కథ 
కర్మ స దొడ్డి నరసింహా కవి. 
ఆంకితం : కవి ఇష్టదై వమైన దొడ్డికొండ యౌభలే వనికి, 
యక్షగానం. _ధారాపురాధిసతి కరియబంటు, హళియ వీడు రాజు ఆహ్వానం 
మీద హళియవీడుకు బయలు దేరగా దారిలో పుండరీకొక్షి అతన్ని |పేమించడం, పుండరీ 
కాక్షి కల్లియెన రక్కసి కూతురి వలపు తెలుసుకొని రాజును చంసడం, వెంటనే రక్కసి 
శాపవిమోచనం చెంది గంధర్యక్రీ గా మారడం, శివుడు (పత్యక్షమై రాజును ,బితికించి 
పుండరీకాక్షితో వివాహాం జరిపించడం ఇందులోని కథ. 
తాళ్యపధానాలై న దరువులు, వచనొలు, ద్విపదలు, పద్యాలు, అర్హ చం దికలు, 
రచ్చరేకులు, ధవళాలు, శోభనాలు, గౌరీకల్యాణం పాట ఉన్నాయి రచన చక్కగా 


సాగింది. (య, వా. చ) 
కరివల్పు శతకము 
కాలం :. 18న శతొబ్బ౦. 


కర్న : వై జర్చు అప్పయుకవి, 
రచన [పౌఢంగా హృదయంగమంగా ఉంది. సీస పద్య శతకం. “*బిళిర 
కరివేల్చ। పసిడి దువ్వలువదాల్ప:” అనేది మకుటం, (శ. క. చ-887) 
కరుణ రసగేయములు = జానపద సాహిత్యము 
“కరుణ రసం“ _ధానంగా గల గేయాలన్నీ “కరుణరస గేయాలు”. 
జానపద వాజ్మయంలో శృంగారం తరవాత కరుణాద్భుత రసాలకు సమ 
[పాధాన్యం లభించింది. ఈశాఖకు చెందిన గేయాలలో స్త్రీలకు సంబంధించినవి ఎక్కువ, 
అత్తలు కలిగించే ఆరాటం, తోడి కోడం(డు చూపే అసూయ, ఖర్తల కాఠిన్యం మొః॥ 
వాటికి గురియైన పడతుల చరితలు వర్ణించే పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటల్లో 
విషాదంతో పాటు ఆ ఇల్లాళ్ళ మాహాత్మ్యం కూడా కొంత జతపరుసబడింది. కామమ్మ 
కథ, లక్ష్మమ్మ కథ, సన్యాసమ్మ కథ, పాపమ్మ కథ, ఎరుకమ్మ కథ మొ॥ నికరుణ 
రసాత్మక గేయాలలో ముఖ్యమైనవి. ఈ కథలలో కథా నాయికలు సహనము, త్యాగం 
(పదర్శించి. చివరకు సహగమనం చేసినట్లుగా వర్షించదిడి ఉండడం చేత ఇవి పాషాణ 
హృదయాలకు కూడా పరమ నిషాదం కలిగిస్తాయి. (వా. చ) 
కరుణా కందళమ్‌ (అలభ్యం) 
కర్త : విశ్వేశ్వర కవి చందుడు 
సంస్కృత (గంథం, (ఆరు[ద-4 
కరుణాలహరి (సం) 
కర్త: చూ. జగన్నాథ పండితరాయలు (కీ. శ. 1000. 1865). 
ఇది (పసిద్ధమైన స్తుతి కావ్యం, (తె, వి. స_8) 


[పాచీన సాహిత్యము 168 


కర్గావతంసమ్‌ (సం) 
కర్త: లొల్ల లక్షీధరుడు. 
ఇది సంస్కృత కావ్యం. (తె, వి. స-4) 
కర్నమడక్రల అనంతాచార్యులు 
కౌాలం : తెలియదు. 
రచనలు : 1. ఆచార్యవింశతి. 2, ఆంధధశబ్ర చింతామణి 8. మదననిజయభాణము. 
న్యాయ వేదాంత వ్యాకరణ మీమాంసా సాహిత్యాలలో దృఢ వ్యుత్పత్తి: 
గౌరవం కలవాడు. కాశీ శివకుమారపండితుని మెప్పు పొందాడు. జీవిత చరమ దశలో 
కానీ క్షేతంలో నివసించి అచటనే పరమపదించాడు. (అం, సం. సాం) 
కర్నూలు నవాబు కథ 
కర్త * తెలియదు. 
జానపద చారి తకగేయం, 
చూ. చారి[తక గేయములు, (వా. చ.) 
కర్పూరము కృష్టమాచార్యులు 
కాలం : 1600 (పాంతం,. 
స్థలం న సల్ల గొండ జిల్లా (చర్లపల్లి క్‌ 
రచన : భగవద్దిత (ద్విపద, 
పండితకవి. తన రచనను చర్చ పల్లి లోని కేశవస్వామికే అంకితం చేశాడు. 
(1.క. త_12.256_2. గోలకొండ కవుల సంచిక.) 
కర్కజ్ఞాన వివరణము 
నామాంతరం: మీమాంసా శాస్త్రసారము. 
కర్త: నడిమింటి సర్వమంగశేశ్వరళా స్త్రి. 
మీమాంసా శాస్త్రసారం ఈ రచనలో పొందుసరచబడింది. కర్త వెదిక 
.వెదుష్యానికి (పతీకగా ఉన్న ఈ రచన బహుధా [ప్రశంసల నందుకొన్నది. 
కర్లపాలెము సింగన 
కాలం : 1760 |పాంతం, 
స్టలం : గుంటూరు జిల్లాలోని కర్ణ పాలెము. 
రచన : నృసింహ శతకము. 
కవి సీతారామయ్య బుచ్చమ్మల ప్ప్కతుడు. ఇతని రచన సరళంగా ఉంటుంది, 
కర్షపాలెము బాపట్ల తాలూకాలో నిది. ఇతడు ఆ |గామకరణం. (క. స, 288) 
కర్మవిపాకమ్‌ (సం) 
కర్త : విశ్వేశ్వరుడు. (తె. వి. స_4) 


1654 తెలుగు సాహిత్య కోశము 


కర్కాంత వా ర్తికమ్‌ (సం) 


కర్త ఏ వెంకటమనవి. (తం, ఆం, నా-251) 
క|రివారు 
రంగు పేరుతో కొందరి ఇంటి పేరుగా దేశంలో నిలిచి ఉంది. 
ఇచే ఎ|రవారు అనే ఇంటిపేరు కూడా. (భారతి_మా-_45_280) 


కలకేత బహ్మయ్య కథ 
ఇది పాలు్యూరికి సోమన విరచిత బసనపురాణంలోని శివభ కుని కథ, 
(అరు ద_£_ 122) 
కలభాషిణి 
చూ. కళాపూర్ణోదయము, 


పింగళి సూరన్న |వాసిన కళాపూర్ణోదయ కావ్యంలోని నాయిక, వేశ్యకుల 
సంజాత. నిజమైన శృంగార భావాలకు (సకాశకురాలు. ఈమె పూర్వ జన్మలో సరస్వతీ 
దేవి చేతి చిలుక. ఈ జన్మలో కలభాషిణి. తరువాతి జన్మతీ మధురలాలసగా జన్మించి 
కళాపూర్ణునికి భార్య అయింది. మణికంధరుడే మరు జన్మలో కళాపూర్ణుడు. ఈమె 
జన్మతః వారకాంత అయినా గుణాల విషయంలో (పదబంధ నాయికలయిన కుల స్త్రీల 
కంచె చాలా మ్చేల్తరమైనది. ఒకే కాలంలో ఇటు మణికంధరునిపట్ల_అటు నలకూదిరుని 
పట్ల మనసుంచినట్లు సూరన్న ఈమెను వర్ణించాడు. అందుకే ఈమెను గణికగా చి|త్రిం 
చాడేమో! 

నారదుడు ద్వారకలోని శ్రీకృష్ణుని చూడటానికి మణికంధర శిష్యసమేతంగా 
వచ్చినప్పుడు ఈమె_మణికంధరుని సాహిత్య పటిమకు, గుణసంపదకు ఆకర్ష ౦పబడి 
అతనిపట్ల బద్ధానురాగం ఉండికూడా _ నలకూదిరుని మనసులో నిలుపుకొన్నది, 
నలకాబరుని రూప లావణ్యాదులు మెచ్చి, ఇంకా తృప్తి పడక విమానంతో పాటు 
కొంతదూరంపోయి చూసి మళ్ళీ తిరిగి వచ్చి నలకూబిరునిగురించి నారదుని అడిగి తెలుసు 
కుంటుంది. కలహశీలియైన నారదుడు రంభకు వేరొక |వతిస్సర్థిని తయారుచేయాలను 
కున్నాడు. అస్లు జరిగింది. 


ఈ మెలో వినయం, ఆధైర్యం, దైన్యం మొ॥ భావాలకోపాటు హృదయ 
పూర్ణమైన వలపు కలసి ఉందే తప్ప అహంకారం లేదు. నారదుడు సర్వజ్ఞుడు కాబిట్టి- 
మణీకంధరునికి కలభాషిణి పె కోర్కె ఉన్నదని తెలుసుకొని, మణికంధరుడు చదివిన 
దండకాన్ని చదవమని కలభాషిణిని అడుగుతాడు. నారదుని మూలంగా తన కోర్కెలు 
సఫలమవుతాయనే ఉద్దేశంతో ఈమె నారదుని శిష్యురాలిగా చేరి గానవిద్యను అభ్యసిస్తుంది 

నారదుని నుంచి పొందిన కామరూపధారణ శక్తితో మాయారంభగా నలకూది 
రుని చేరింది. కాని విధివశా త్తు అతడు నలకూబర రూపంలో ఉన్న మణికంధరుడే అయి 
నాడు. పై పెచ్చు రంభవల్ల శాసంకూడా లభించింది. కలభాషిణి భగ్నమనోరథురాలై నా 
మణీకంధర్రునిపట్ల బద్ధానురాగ కబట్టి త్యాగశీలతతో పియుని చేతికి స్వయంగా కత్తి 


[పాచీన సాహిత్యము 150 


అందించి అతని భాగ్యోదయానికి కారకురాలయింది, మరు జన్మలో మధురలాలసగా 
ఆతనికి (క ళాపూర్జుడు భార్య అయింది. 

ఈ పాత చిత్రణలో కవి అంతవరకూ కవితా లోకఠలో ఉన్న కొన్ని నియ 
మాలను అపోహలను అధిగమించాడు. మణికంధరునిపై అనురాగం ఉండికూడా నల 
కూబరునిపై వ్యామోహం పెంచుకోవడం లోకనృత్త౦లోని మానవస్వభావ చిత్రణ మేతప్ప 
వేరుకాదు. ఈమె [ప్రణయ స్వరూపంకూడా (పకృతి సవాజంగా సాగినదే కొని పదింధ 
ధోరణిని అనుసరించలేదు. ఈమె మాయారంభగా, మాయా నలకూబరుని 
(మణికంధరుని) చేరిన ఘట్టం తెలుగు సారస్వతంలో అపూర్వం. ఈ ఘట్రానికీ 
'షెక్‌ స్పియర్‌ “జ్వళ్స్‌ నైట్‌” నాటక ఘట్టానికీ పోలిక ఉందని విజ్ఞులంటున్నారు. 
షేక్‌ స్పియర్‌ 18వ శతాబ్దంలోని ఆంగ్ల మహాకవి, సూరనకు సమకాలికుడే అవుతాడు, 

(క. పూ. పీఠిక_కట్టమంచి) 
కలవాణీ విలాసము 
కవి : కంఠీరవరాజు (చూ.) 

యక్షగానం. సంగీత నృత్య నాటకంవలె రచన సాగింది. కంఠీరవ రాజే 

కథా నాయకుడుగా చిితించబడడం ఇందులోని విశేషం. (ద. దే. వా-శళ4) 
కలాపఠము 
శ్రవ్య కొవ్య భేదం, 
క్రియాసమా ప్తికోసం పరస్పరాపేక్ష ఉన్న నాలుగు పద్యాల మొత్తం. (కియా 
పదం చివరి పద్యంలో ఉంటుంది. (కె, వి, స_8) 
కలిదిండి భావ నారాయణ 
కాలం : (క్రీ. శ. 16 శతాబ్ది, 
స్టలం | కృష్ణా జిల్లా 'కైకలూరు తాలూకాలోని కలిదిండి |గామం. 
రచన : విష్ణుపురాణము (పురుషోత్తమ ఖండము). 
గురువు : శ్రీరంగాచార్యులు. 

వీరి యింటి పేరు తొలుత అడవి వారట. కలిదిండి | గామ నివాసాన్ని బట్టి 
కలిదిండి వారై నారట, ఇతడు వెంకటా ది సూరమా౦బల కుమారుడు. 

విశిష్టత : సరసత, మృదుత్వం, చక్కదనం, _అలం|క్రియాస్ఫురణ ఉన్న 
కాన్యాన్ని దేవునికి అంకితమ స్తే అది సంత్కృతి అవుతుందనీ, పరులకు కృతియి స్తే 
దుష్కృతి అవుతుందనీ ఈ కవి అన్నాడు. ఇతని కవిత మనోహరంగా ఉన్నా కొన్ని 
వ్యాకరణ దోషాలు ఉన్నాయని అంటారు. (ఆరు[ద-9-284) 

కలిదిండి రామభూపతి 
కాలు : తెలియదు. 
ఈయన ఏదోచిన్న సంస్థానానికి పాలకుడని ఒక చాటువు వల్ల తెలుస్తుంది. 


158 తెలుగు సాహిత్య కోశము 


చాటు కవి వివరాలు తెలియవు. కలిదిండి |గామం కృష్ణాజిల్లా కైకలూరు తాలూకాలో 


ఉ౦ది. 


కలియుగ మంజరి 
నామాంతరం : వరదరాజ మంజరి (చూ. 
కర్త ౩; అప్పన. 

కలివిడంబనమ్‌ (సం) 
కర్త : నీలకంఠ దీక్షితులు. 


కలియుగ చర్యలలోని దోషాలు దీనిలోని ఇతివృత్తం, 


కలువచేరు శాసనము 
కాలం : 1420-1484 (పాంతం. 


(చా. పః ర 


(తె.వి. స_6) 


రాజమహేం(దవరరెడ్డి పభువు వీరభదారెడ్డి భార్య, కాటయ వేమారెడ్డికి 
a a a 


దొడ్డాంబికల ప్వృతిక అయిన “అనితల్లి " చేయించిన శాపనం. 


(పత్యేకత : ఈ శాసనంలో 42వ శ్లోకంలో “అనితల్లి ” కాటయ 'వేమా రెడ్డికి 
వొడ్డాంబికకు ప్యుతిక అని సృష్టంగా ఉంది. దొడ్డాంవిక కొండవీటి అనపో తారెడ్డి 
కుమార్తె అవి, కుమారగిరిరెడ్డి చెల్లై లని చరి[తకారుల నిర్ణయం. అల్లాడరెడ్డి కుమారు 
డ్రైన వీరభ్మదారెడ్డి అర్థాంగి అనితల్లి. “కలువచేరు” నేటి “కల్వచర్ల” అని, 
తూర్పు గోదావరి జిల్లాలో ఆలమూరుకు, కపిలేశ్వర పురావికి దగ్గరలో ఉందని పండితాభి 
పాయం. ఇది “అనితల్లి ” దై వ్యశేష్టుడయిన ఒక |బాహ్మణునకు ఇచ్చిన దానశాసనం. 

(క. త. 5) 
కల్నల్‌ కాౌలిన్‌ మెకంజీ 
"కాలం 2 |b. శ. 1784-1821. 

అం|ధ భాషకు మహోపకారం చేసిన విదేశీయుడు. 

ఈయన తెలుగు దేశ చర్మితకు సంబంధించిన కై ఫీయతులలోని వృత్తాంతా 
లను దేశంలోని విజ్ఞానులూ సంస్కారియుతులూ అయిన వారినుంచి సేకరించి 10 వేలకు 
పైగా మూడు వందలు సంపుటాలుగా రూపొందించి భద్రపరిచాడు. ఈపనికి ముఖ్యంగా 
కోడ్చడినవారు కావలి వెంకట బొ|ర్రయ్య _ అయన సోదరుడు లక్ష్మయ్య. 

[వాత[పతులుగా ఉన్న కై ఫీయతులు_వృత్తాంతాలు మొత్తం వ్యావహారిక 
భాషలో ఉన్నవి, ఇవి |క్రీ. శ. 1800_1812 మధ్య (వాయదిడినవి. 


ఆంగ్ల [పభుత్వ [పథమ దశలో వ్యవహార భాష అయిన తెలుగును రాజ 
కీయ భాషగా |ప్రవేశ పెట్టినవాడు మెకంజీ. (వ. వా-64) 
కల్పిత కల్పలత 
కర్త : గణపవరపు వేంకటకవి (చూ). 


(పొచీన సాహిత్యము 157 


ఇది (పత్యేక కౌవ్యంకొదు. ఒర కావ్యంలోని అంతర్భాగం, చిత కవితలో 
ఒక అపూర్వమైన కల్పన. కవివృత్ర చతుష్టయంలో, ఇరవై అయిదు రకొల చి తకవితలు 
చొప్పించి ఇందులో చెప్పాడట. (ఆడ ద-11-.187) 
కల్యా ణకొముది కందర్చు నాటకము (అలభ్యం) 
కవి : కృష్ణాధ్వరి. 
అంకితం : రఘునాథ నాయకునికి (1600-88). 
[గంథం తెలుగో సంస్కృత మో తెలియదు. దీన్ని గురించి భిన్నాథీ పాయా 
లున్నాయి. (ఆర ద_ 10.218) 
కల్యాణ చంపువు (సంస్కృతం) 
రచన : పాపయారాధ్యులు (చూ), 
ఈ కవి రచించిన అనేక గంథాలలో ఇది ఒకటి. (ఆం. సం, సా.) 
కల్యాణ పురంజనము 
కర్త : తిరుమల బుక్కపట్టణం బుచ్చి వేంకటాచార్యులు. (చూ 
(ఆం, సం. సా.) 
కల్యాణీ 
కర్త ఏ చూ. వ్నికాల నరసింహాచార్యులు. 
ము[దిత (గంథం, (ఆం. సం. సా 
కల్యాణి గితమంజరి 
కర్త! చూ. హొసదుర్గం కృషమాచార్యులు. 
జీ [౧ ల 
మంగళహారతి పాటల సంకలన గంథం, ఈ కవి వైష్ణవ సాం|పదాయ 
పరమైన పాటలను రాగతాళాది యు కంగా (వాళాడు. ఆవి బహుళ[పచారం చెందాయి. 
ఇప్పటికీ అనేక వైష్షవ కుటుందాలలోని స్త్రీలు, ఈ పాటలను పాడుతుంటారు. 
వెష్షవాచార్యుల వె భవాన్ని, సం|పదాయాన్నీ చాటుతూ రచించబడిన ఖభకి 
కవ ల్లప ఈ... చీ 
గేయాలివి. (ఆం, సం, సా) 
కలువాయి శతకము 
కర్త : డబ్బీరు నరసకవి. 
శృంగారశతకం. కలువాయి (గామంలోని కృన్ణుని సంబోధిస్తూ “చెలువ 
నీవేగి కలువాయి చిన్నికృష్ణు దోడుకొని వేగరాగదే తోయజాక్షి” అనే మకుటంతో సీస 
పద్యాలున్నాయి. 
కలువాయ నెల్లూరు జిల్లాలోనిదట, 
క వికంఠపొశము (అలభ్యం) 
కర్త , తేలియదు, 


లక్షణ (గంథం, (వా, చ,- వం, సు-106) 


158 తెలుగు సాహిత్య కోశము 


కవి కంఠాభరణము (అలభ్యం) 
కర్త ౩, తెలియదు. 
లక్షణ గంథం. | (వా. చ; వం, సు_198) 
కవి కంఠీరవ కృష్ణమాచార్యులు 
కాలం ; కీ. శ, 1886 |పాంతం. 
సలం ': జట|[పోలు సంసానం. 
అ క్‌ థ, 
రచన : విరోష్ట్యరామాయణము (సం). 
© 
బిరుదు : కవి కంఠీరవ. 
సంస్కృృుతాం్యధ పండితుడు. సుమారు 160 సం॥ ల పూర్వం జట| పోలు 
సంసానంటో ఆసాన విద్వాంసులుగా ఉండేవారు, (ఆం, సం. సొ 
థు ® ; 
కవి కదంబము (అలభ్యం) 
కప్‌ క (చూ) ఆసూరి మజీంగంటి సింగరాచార్యులు. 
కవి 1! వయేట చేసిన రచన. 
కపి కర్ణరసాయనము 
నామాంతరం : మాంధాతృ చరిత. 
కర్త : సంకుసాల నృసింహ కవి. 
అంకితం ; శ్రీరంగంలోని రంగనాథ స్వామికి. 
ఆరు ఆళ్వాసాల [పబింధం. మాంధాతృ చక్రవర్తి చరి్యత_ అతడు విమలా౦గి 
అనే రాజ కుమార్తెను వివాహమాడటం ఇందులోని కథ. _ . 
ఈ కావ్యంలో శృంగార రసవర్హనం వింటే యతి అయినా విటుడవుతాడనీ, 
వైరాగ్య వర్ణనం వింటే విటుడై నా యతి అవుతాడనీ కవి చెప్పుకొన్నాడు. తెలుగు 


వ 


సాహిత్యంలో పస విశిష్ట స్థానం ఉంది. కవిత్వం పౌఢంగా ఉంది. (తె. సః స_6) 
కవి కల్పకము (అలభ్యం) 
కర్మ వ కాకునూరి అప్పకవి. 


ఇది లక్షణ గంథం. ( అప్పక వీయం) 
కవి గజాంకుశము 
కర్త : ఛైరవ కవి. 
కాలం : 15వ శతాబ్ద ౦, 


అలంకార, ఛందఃశొస్త్ర (గంథం, 78 పద్యాలు మాతం లభించాయి. గణ 
వర్గాదుల మేలుకీళ్ళు ఇందులో చెప్పబడ్డాయి. 
ణు QG 
(పత్యేకత : కొన్ని లక్షణాలను చెబుతూ కస్తూరి రంగకవి తన అనంద 
రంగరాటృందంలో ఇందులోని పద్యాన్ని ఉదాహరించాడు. (క. త_0-280) 


ప్రాచీన నొహి త్యము 159 


కవిగిరి 
నామాంతరం : వేంకటగిరి (చూ. 
ఇతన్ని కవిగిరి నందికేశ్వరుడు అని కొందరు పేర్కొన్నారు. అభినయ 
దర్పణం రచించడం వలన ఇతన్ని (పతి విలేఖరులు కవిగిరి నందికేశ్వరుడుగా పొర 
బడ్డారే మో అని కొందరి అభి| పాయం, ఇతని నీజనామం వేంకటగిరి. (ద. దే,వా-226) 


“కవి చకిివరి.” 


కాలం (కీ. శ. 1100.1261 పాంతం. 
శాసన కర,. కాకతి గణపతి దేవుని “పాకాలి సంస్కృత శాసనం వాశాడు. 
ఇతని బిరుదమేగాని వ్యవహారనామం తెలియదు. (పా. ద. దే. చ) 
కవి చింతామణి 
కాలం : 1480-1520. 
నామాంతరం : కావ్యాను శాసనము. 
కర్త 3 వెల్ల ౦కీ తాతంభట్టు. 


ఇది లక్షణ | గంథం. దీనిలో పిల్ల లమ్మరి పినవీరన వరకు ఉన్న కవుల 

(గంథాల నుంచి ఉదాహరణ లివ్వటం జరిగింది ఇందులో భాషాలక్షణాధికారం, వర్ణ 
నిర్ణయాధికారం, వళి పాసాధికారం, దోషాధికొరం అనే నాల్గధికారా లున్నాయి. 

(తె. వి. స_8-874) 


కవి చౌడప్ప 
కాలం : కీ శ, 16వ శతాబ్దం. 
సలం : పులూరు. 
థి సా 
రచనలు : 1. కవి చొడప్ప శతకము; చౌడప్ప సీసాలు (8). 


విశిషత * కుందవరపు వంశీయుడు. ఆక్క సంటోధనతో పద్యాలు చెప్పాడు. 
బూతు కవిగా ప్రసిద్దుడు. మట్ల అనంతరాజు కొలువులో చౌడప్ప, ఘంటన్న 
అనే హాస్వగాళ్ళు ఉండేవారట. ఇతడు తంజావూరు రఘునాథ నాయకుని కూడా 
నర్శించుకొన్నట్లు చెప్పాడు. “పది నీతులు పది బూతులు. పది శృంగారములు గల్లు 
ద్యములు సభం_జదివినవాడే ఆధికుడ”ని, బూతు చెప్పకపోతే సభలో దొరకు నవ్వు 
పుట్టదని ఈయన ఉద్దేశం. ధరణీ నాయక కోటిని తన కవిత్వ |పౌఢితో మెప్పించిన 
సరసా|గ్లేసర చ(కవర్తి. ఈయన గాన విద్యా (ప్రవీణుడట. ఎక్కువగా కంద పద్యాలే 
చెప్పాడు. రచన మనో హరంగానూ హాన్య భరితంగానూ ఉంటుంది. ఇతడు పుల్లూరిలోని 

గోపాలదేవుని స్తుతించడంచేత ప్పల్లూరు [గామవాసిగా కొందరు భావిస్తున్నారు. 


(ఆర్ముద-0) 


A KU 


కవి చౌడప్ప శతకము 
కర * కవి చెడప్ప. 


180 తెలుగు సాహిత్య కోశము 


అత్మ సంబోధనతో సుమారు 200 పద్యాలున్న శతకం. ఎక్కువగా కంద 
పద్యాలున్నాయి. 

(పత్తేకత : ఈ శతకంలోని కొన్ని విషయాలు వాస్తవ విషయాలయినా 
జుగుప్స కలిగి:చే విధంగా ఉన్నాయి. “నీతులు_బూతులు లోకథ్యాతులు” అని శతక 
కర్శ అభిపాయం, హాస్యంతో బూతులు జోడిస్తే రాజుకు నవ్వు వస్తుందట. అందానికి 
రంభను, రాగానికి కాంభోజిని ఇందులో చెప్పాడు, కాన్యంలో మంచి భౌతికవాదముంది, 
(వేజలు బాగా తినాలని, తినిపించాలని, సుఖంగా ఉండాలని, ఇయ్యలేని వాబ్ళ కనీసం 
ఇప్పించగలగాలని ఈ శతకం చెబుతున్నది. ఎవరై సా కవులకు ఇన్వకపో తే వారిని 
దాగా తిట్టవచ్చునని కవి చెప్పాడు. కవి జీవితానుభవమున్నవాడు. పద్యాలలోని భావం 
సూటిగా ఉంటుంది. తన కందాలు తిక్కన్న కందాలను మించినవని ఆత్మ విశ్వాసంతో 
చెప్పుకొ న్నాడు. (ఆరు ద-0) 

కవి చౌడప్ప సీసాలు 
కర్త : కవి చౌడప్ప. 

పత్యేకత : ఇది ఒక నిఘంటువవి పండితాభి పాయం. “చౌడప్ప సీసాలు” 
అనే పేరుకో ఒక శుద్దాం[ధ నిఘంటువులో 80 పద్యాలు దొరికాయి. వీటిని శతక కర్ర 
చౌడప్ప చెప్పాడో నురే చౌడప్ప అయినా చెప్పాడేమోనని పండితుల మధ్య ఛభేదాభి 
_(పాయాలున్నాయి. ఈ సీసాల [వాత పతి చివర “చౌడప్ప సీసములు సంపూర్ణముగా 
(5 త్తృపల్లి లక్ష్మయ్య (వాసెను” అని ఉందట. పద్యాలు [గామీణులకు ఆనందం కలగ 
జేస్తాయి గాని, పండిత జన పఠన యోగ్యం కావని కొందరు అంటారు. రచన మనోహ 
రంగా ఉంది. (ఆరు ద-0) 


కవిజన మనోహరము 
కర్త ఏ కరాలపాటి రంగయ్య. 
పద్యకావ్యం. శైలి చక్కనిది. _ (వీరశలింగం పంతులు-సమ| గపరిశీలన) 
కవి జనరంజనము 
నామాంతరం : చం దమతీ పరిణయము. 
కర్త 2 అడిద౦ సూరకవి. 
తొలి ము దణ : 1889. 
ఇది మూడాశ్వాసాల [పదింధం, మొత్తం 280 పద్యాలే ఉన్నాయి. దీనికి 
పిల్ల పసుచర్మిత అనే [ప్రసిద్ధి వచ్చింది. అవతారిక లేదు. కొన్ని (ప్రతులలో వేరే పద్యాలు 
_ చేర్చబడ్డాయి. ఇందులో హారిశ్చం|దుడు చం|దమతిని పెళ్ళి చేసుకోవడం వర్ణితం, 
కొన్ని సంభాషణలు సుస్కృృతంలో ఉన్నాయి, రచన మనోహరంగా ఉంది. 
(ఆరుద-_12) 
కవిజన సంజీవని 
రచనాకాలం : క్రీ. శే. 1580-1600. 


(పాచీన సాహిత్యము 101 


నామాంతరాలు : 1. కవి లోకసంజీవని ౪. కవి సంజీవని $8. కవిజీవ సంజీవని, 
కర్త : ముద్ద రాజు రామన,. 

(పశ్యేకత : ఇది చాలా పామాణికమైన లక్షణ గంథం. ఇందులో యతి 
పద్ధతి, విభక్తి పద్ధతి, సమాన పద్ధతి, నంధి సద్ధతి అని నాలుగు తరంగాలున్నాయి. 
దీనిలో [పథమ్మశేణి తెలుగు గంథాలనుండి |[పయోగాలు ఉదహరింసబడ్డాయి. అనంతర 
లాక్షణికులయిన అప్పకవి, అహోబల పండితుడు, చి|తకవి అనంతకవి, కూచిమంచి 
తిమ్మన, అడిదం సూరకవి, లింగమగుంట తిమ్మన దీనిలోని (ప్రయోగాలను |గహించి 
ఉదాహరించారు. లభించిన అవ్ని తరంగాలూ అసమ[గం. సమ గ్మపతి దొరకలేదు. 
1930లో వావిళ్ళవారు దీవ్ని అచ్చువేశారు. (తె. వి. స, 6-876; ఆరుద.9..205) 


కవి జనా శయము 
కర్త : మల్లి యురచన. 
తెలుగులో మొదటి ఛందో లక్షణ (గంథం. కన్నడ భాషలోని “ఛందోంబుధి” 
అనే [గంథం ఈ రచనకు (పేరేపకమవి తెలుస్తున్నది. 
పతేేకత : దేశి కవితకు సంబంధించిన “|పగీతి” ని రేచన ఈ [గంథంలో 
చెప్పాడు కాబట్టి “దేశికవితిను మొదట ప్రస్తావించిన నన్నెచోడుని సమకాలికుడు 
కావచ్చు. 
ద్రావిడ భాషలో యాప్పిరుంగలమ్‌కారితై ఆనే ఛందో [గంథంలో రేచన 
ఛందం ఉదాహృతం. (ఆరు[ద-_2) 
కవి జనోజ్లీవిని 
కర్మ : రాయ రఘునాథ రాజు (చూ), 
సమస్యా పూరణ |గంథం. ఒకే ఆశ్వాసం. దుష్కరమైన ఈ సమస్యలు 
తన ఆస్థాన కవి వెంకన్న ఇవ్వగా తాను పూరించినట్లు కర్త చెప్పుకొన్నాడు. మొత్తం 
నూరు ఉన్నాయి. బృహదంబికా [పార్థనతో గంథం ఆరంభించబడింది, 
అక్షర నంచన, యతి వంచన, కఠిన (పాస, అంతర్గాపి, వృత్త గోపనం, 
పాద పూరణం మొదలై న అనేక సమస్యలు చతురంగా పూరించదిడ్డాయి. కర్త 
(పుదుక్కో=టను పాలించిన రాజు. (ద. పతా, 4219 
కవి జీవ సంజీవని 
నామాంతరం : కవిజన సంజీవని. 
కర్త : ముద్దరాజు రామన. 


క వితార్మికసింహ మంచాలకట్ట గోవిందొచార్యులు 


స్ధలం : మంచాలకట్ట [గొమం (జిటట్రాలు సంస్థానం). 
బిరుదం ఏ కవి తార్కిక సింహ. 


162 తెలుగు సాహిత్య కోశము 


రచనలు : తెలియరాలేదు. 
వీరు తర్క, వ్యాకరణ, వేదాంత, మీమాంసా శాస్త్ర పారంగతులు, నెల్లూరు 
సంస్కృత కళాశాలలో ఉపాధ్యాయులుగా పని చేశారు, జట[పోలు సంస్థానాధి పతులి 
చేత గౌరవ సత్కారాలు పొందారు. (ఆం. సం, సా 


కవితా లకక సారచ్చందస్సు 
కర్త : ఓరుగంటి రామకవి. 
ఇది ఒక లక్షణ (గంథం. ఇందులో ఉదాహరణాది భేదాల గురించి విపు 
లంగా చెప్పబడింది. ఇవి మరి ఏ యితర లక్షణ (గంథాల్లోనూ చెప్పబడలేదు. 
(కవి జనా శయం పీఠిక _ వావిళ్ళ 


కవి తయము 
కాలం : డీ. శ, 11-18 శ. నడిమి కాలం. 
సంస్కృత వ్యాసభారతాన్ని ఆం్యధికరించిన ముగ్గురు కవులకు కవి తయమని 


మః 
కవి పేరు కాలం బిరుదులు 
1. నన్నయభట్టు కీ. శ. 1023_1063 ఆదికవి, వాగనుశాసనుడు 
2. తిక్కన (కీ. శ. 12101200 ఉభయ కవి మి తుడు, కవి బహ్మ 
3. ఎరా పెగ్గడ (కీ శ 14 శ తొబ్ది పూర్వార్థం శంభుదాసు_|పబంధ పరమేశ్వరుడు 
(పూర్తి పివరాలకు చూడు : 1, నన్నయభట్టు 2. తిక్కన 8. ఏరా(పెగ్గ్షడ) 
క విదర్పణచ్చందము 
కర్త వ ఫక్కి వేంకట నరసయ్య. 
రచనాకాలం : (క్రీ, శ. 1880 |పాంతం కావచ్చును. 
లక్షణ (గంథం, 
కవి పండడు 


నామాంతరం : డేసటి పండడు (చ్చూ. 
కవిధాటి బలభ| దకవి 

స్ధలం ఏ మధుర మండలం. 

కాలం: 10వ శతాబ్దం, 

రచన: గజారణ్య సంహిత, 

నామాంతరాలు : జఇంబుకేశ్వరమాహాత్మ్యము, గజారణ్య క్షేతమాహాత్మ్య్యము. 

రామకవీందుని కుమారుడు, ఇతని [గంథం పూర్తిగా లభించలేదు. 

(ద. దే, వా-401. 


కవి భల్ల టుడు 
కాలం ; (క, శ, 1080-1880 (పాంతం, 





(పొచిన సాహిత్యము 180 


స్ధలం * రాయచూరు మండలం. 
రచనలు : 1. గణమంజరి 2. పదమంజిరి 0. వి కమార్క చరిత 4, శూ|దక 


రాజచరితము శ. బేతాళ పంచవింశతి 8. కవిభల్లట ఫక్కిక. 
అన్నీ అలభ్య |గంథాలే. 
ఇతని కొన్ని శ్లోకాలను, పద్యాలను లాక్షణికులు ఉదాహరించారు. మొదటి 
రెంటిలోని శ్లోకాలను కందుకూరి వీరేశలింగం, కస్తూరి రంగకవి ఉదహరించారు. ఇవి 
సంస్కృత (గంథాలు కావచ్చు. బేతాళ పంచవింశతి నుంచి, శూ[దకరాజ చరి[త నుంచి, 
కొవి భల్ల ట ఫకి.క నుంచి అప్పకవి కొన్ని పద్యాలు ఉదాహరించాడు. 
ఈ కవి రంగనాథ రామాయణకర్త గోన బుద్ధారెడ్డిచేత సక్కారాలు పొందాడట. 
భల్ల టనామం ఆం|ధులలో సిద్ధం కాకపోవడం చేత ఇది కవి బిరుదనామం కావచ్చునని . 
కొందరు భావిస్తున్నారు. ఇతని కాలాన్ని గురించి, స్థలాన్ని గురించీ భిన్నాభిప్రాయా 
లున్నాయి. (ఆరు[ద-4) 
క విభల్ల ట ఫకి్యిక (అలభ్యం) 
కర్త : చూ. కవి భల్లటుడు. 
అస్పకవి దీనినుంచి కొన్ని పద్యాలు ఉదాహరించాడు. ఇది వ్యాకరణ 


[గంథమట. (ఆరు ద-_4) 
కవి మల్లుడు 
నామాంతరం ; శాకల్య మల్లుడు (మల్ల యార్యుడు. 


కవి మూషిక మార్గాలము (అలభ్యం) 
కర్త : తెలియదు. 
లక్షణ| గంథం, అనంతర లక్షణ కవులు దీనిని పేర్కొన్నారు. 
(వా. చ. వం. ను. 198) 
కవి మూషిక మార్దాలము 
కర్త: చూ, పట్టాభి రామకవి, 
నరసరావు పేట సంస్థానానికి చెందిన సట్టాభిరామక వి రచనలలో ఒకటి. 
వివరాలు తెలియవు. (ఆం. సం. సా_ 184) 
కవి రాతస చృందము (అలభ్యం) 
కర్త ; కవిరాక్షసుడు. 
కాలం : (కీ. శ. 1880 (పాంతం, 
నామాంతరం : కవిరాక్షసీయము. 
ఇది లక్షణ గంథం, రెండు సద్యాలు మా్యతమే లభ్యాలు. 
(కవి జనాశ్రయం పీఠిక_వావిళ్ళ) 
కవి రాక్షసుడు 


కాలం వ 14వ శతాబ్దం. 


164 తెలుగు సాహిత్య కోశము 


స్థలం ఏ గోదావరీ మండలంలోని |దాక్షారామం. 
రచనలు : 1. కవి రాక్షసచ్చృందము 2. ఆది నారాయణ చరిత్రము 8. షడర్ణ 
నిర్హయమ్‌ (సం) 4. కవి రాక్షసీయమ్‌ (సం) 5. దేవకీనందన శత 
తము (వివాద్మగస్తం). 
లాక్షణిక కవి. ఇతడే వేములవాడ భీమకవి అని కొందరు అభ్మిపాయ 
పడారు కాని ఆది నిరాధారం. ఇతని నిజనామం ఏమై ఉంటుందో తెలియరాలేదు. అప్ప 
పం పలకని లక్షణ (గంథాన్నీ, కస్తూరి రంగకవి కవి రాక్షసీయాన్నీ పేర్కొ 
న్నారు. గౌరన ఇతని శ్లోకాలు ఉదాహరించాడు. దేవకీ నందన శతకం ఇతనిది కాదని 
పరీశీలకులంటున్నారు. (క. స_81) 
కవి రొతసీయమ్‌ (సం) 
కర్మ : క్ర విరాక్షసుడు. 
అలభ్యం. నూరు శ్లోకాల గంథమట. ఈ కవి ఇదే పేరుతో తెలుగులో 
కూడా ఒక (గంథం రచించినట్లు తెలుస్తున్నది. అందులోని పద్యాలు ఆనంద రంగ 
రాటృందంలో ఉదాహృతాలు. (క. స81) 


కవి రాకసీయము 
నామాంతరం : కవి రాక్షసచ్చందము (అలభ్యం). 
కర్త : కవి రాక్షసుడు, 
ఇందులోని పద్యాలు ఆనంద రంగరాటృందంలో ఉదాహృతాలు. కవి రాక్ష 
సుడు ఒక లక్షణ (గంథాన్ని రచించినట్లు అప్పకవి చెప్పాడు. ఆ గంథం ఇదే 
కావచ్చును. ఇదే (గంథాన్ని ఈ కవి నూరు శ్లోకాలలో సంస్కృతంలో కూడా 
(వాశాడట,. (తె. వి. స_68; క. స-8[) 
కవి రాజ మనోరంజనము 
నామాంతరం : పురూరవ చరిత. 
కర్త 2 కనుపర్తి ఆణ్బయామాత్యుడు. 
ఇది చక్కని (పబంధం. రచన రామరాజ భూషణుని నసుచరితను తల 
పిస్తుంది. దీవిని పిల్ల వసుచరి[త అని పండితులంటారు. షట్బకవర్తులలో ఒకడైన 


పురూరవుని చర్మిత ఈ కామ్యేతి వృత్త౦. . (తె. వి, న_6) 
కవి రాజు 
సలం : గంజాం |(గామం. 
అ 


రచన : మృగయా చంపువు (సం), 
_ _ కవి రాజు అనేది బిరుదనామం కావచ్చు. (తె. వి. స_6-244) 
కవి లోక చింతామణి 


నామాంతరాలు ; కావ్యాను శాసనము, కావ్య చింతామణి. 


[ప్రాచీన సాహిత్యము 185 


కర్త : వెల్లంకి తాతంభట్టు, 
కాలం : [కీ. శ. 15 వ శతాది_ఉత రారం. 
టు —న5 ల్ల 
లక్షణ (గంథం. చాల మంది లాక్షణికులు దీనివి ఉదాహరించారు. ఇందులో 
భాషానిర్ణయం, వర్ణ విర్ణయం, యతి[పాస ఛే 3లు, దోషాధికారం ఉన్నాయి. పధానంగా 
అ అం ల 
ఇది వ్యాకరణ (గంథం. 
కవిలోక సంజీవని 
నామాంతరం : కవిజన సంజీవని. (చూ 
కర్త 3 ముద్దరాజు రామన. 


కవి వాగ్పుంధనము 
నామాంతరం : కవి సార్వభౌమచ్చందస్సు. 
కాలం వ (క్రీ. శ. 1280 |పాంతం. 
కర 2 తిక్కన సోమయాజి, 
ఇది లక్షణ (గంథం, అము,[దితం, (పతి సమ్మగంగా లభ్యమవుతున్నది. 
తంజావూరి పుస్తక భాండాగారంలో ఈ పుస్తక [క్రమసంఖ్య 708. “ఇదే కవి సార్వ 
భౌమచ్చాందస్సు సంఖ్య 1289 సమ్మగం” అని |పాచ్యలిఖి పృస్తకశాలలో ఉంది. 
క ర్భృత్వం వివాదాస్పదం. ఈ |పతిలో చివరన ఉన్న పద్యం వల్ల దీన్ని 
తిక్కన రచించాడని తెలుస్తున్నది. ఈ పద్యాన్ని లిగమకుంట తిమ్మకవి ఉదహరించాడు. 
(కవి జనాశ్రయం పీఠిక_వావిళ్ళ) 
కవి శిరోభూషణమ్‌ (సం) 
నామాంతరం : అహోబల పండితీయము. 
కర్త * అహోబలపతి. 
ఇది ఆంధ శబ్ద చింతామణికి సంస్కృత వ్యాఖ్య. కవి ఈ వ్యాఖ్యలో, 
వాల్మీకి, నన్నయ ఏకమై తన రూపంలో పుట్టారని చెప్పుకొన్నాడు. (గంథాంత గద్యలో 
తాను “అభినన నన్నయ భట్టాచార్యుడని”ని చెప్పుకొన్నాడు. ఈ [గంథంలో కవి అప్ప 
కవిని ఉదాహారించాడు. అహోబల పండితుడు రచించడం వల్ల ఇది అహోబల పండితీ 
యంగా | పఖ్యాతి పొందింది, 
ఆంధ శబ్ద చింతామణికి అహోబలపతి వ్యాఖ్య (వాసినళ్లే, ఎలకూచి బాల 
సరస్వతి కూడా దీనికి “బాలసరస్వతీయము” అనే వ్యాఖ్య (వాళాడు. (తెంవి.స-8_047) 
కవి సంజీవని 
నామాంతరం : కవిజన సంజీవని. (చూ శ 
కర్త న ముద్ద రాజు రామన, 
కవి సంశయ విచ్చేదము 
కర్త * అడిధం సూరకవి. 


168 తెలుగు సాహిత్య కోశము 


కాలం వ |క్రీ. శ. 18-10 శతాబ్దాలు. 
వ్యాకరణ విషయ (ప్రధానంగా |వాసిన (గంథము. మూడు తరంగాలు ఉన్నాయి, 
(పథమ తృతీయ తరంగాలలో శబ్ద లక్షణ విశేషాలు, పూర్వ కవుల (పయోగాలు 
ఉదాహరణలతో చెప్పబడ్డాయి. 
తృతీయ తరంగంలో తద్భవ రూపాలు చూపబడ్డాయి. అప్పకవీయంలో 
చూపని ఎన్నో వ్యాకరణ విశేషాలీ |గంథంలో ఉన్నాయి. తిమ్మూవర్డుల కోదండ 
రామయ్య దీన్ని పరిష్కరించారు. (తె. వి. స_4_1144) 
కషి నర్పగారుడము 
కర్త | ఎరా |పెగ్గడ. 
ఇది ఛందో |గంథం. కస్తూరి రంగకవి తాను రచించిన ఆనంద రంగ 
రాట్బందంలో కవిసర్పగా రుడంలోని కొన్ని పద్యాలు ఉడాహరించడంవల్ల ఈ (గంథం 
ఏరా పెగ్గడ రచించినట్లు తెలుస్తున్నది. 
బసవన కవి, పట్టాభి రామకవి కూడా కవి సర్పగారుడం పేరుతో ఛందో 
(గ్రంథాలు [వాశారు. ఈ (గంథ కర్త యైన ఎర్రాపెగ్గడ కవిితయంలోని వాడో, 
భిన్నుడో నిర్ధారణ కాలేదు. (ఆం. |[ప.య. భూ) 
కవి సరృగారుడము 
కర్త : కౌచన దిసవన (కాచిరాజు దిసవన్న) 
కొలం గ డీ. శ. 1480-1080. 
అంకితం : శ్రీ గిరీ మల్లి కార్డునునికి. 
ఇది |పసిద్ధ ఛందో (గంథం. చాల వరకు లభ్యం. అముదితం, దీని 
(పతులు అంధ సాహిత్య పరిషత్తు లోనూ, పాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోనూ 
ఉన్నాయి. ఇందులో ఇతర |గంథాలలోని పద్యాలు అనేకం చేరి ఉన్నాయట. లాక్షణి 
కులు దీన్ని ఉదాహరించారు. ఇందులోని పద్యాలు శబ్ద రత్నాకరంలో ఉదాహృతాలు. 
(కవి జన్మ శయం పీఠిక _వా విళ్ళ) 
కవి సర్పగారుడము 
కర్త చో పట్టాభి రామకవి. 
కాలం : 17వ శతౌద్ద ౦, 
ఛందో గంథం. కవి నరసరావుపేట సంస్థానానికి చెందిన వాడు. 
(ఆం, స. సా_194) 
రవి నార్వభామచ్చందస్సు 
నామాంతరం : కవి వాగ్బంధనము (చూ). 
కర్త * తిక్కన సోమయాజి, 
కవి సింగరన్న 
కాలం : (కీ. శ, 17వ శతాబ్దం, 


[పాచీన సాహిత్యము 187 


రచనలు : త్రై ౦శంకవోపాఖ్యానము (అలభ్యం). 
ఇతడు 1600 ప్రాంతం వాడుగాని 1656 కు పూర్వుడుగాని కావచ్చును. అప్ప 
కవి ఇతన్ని పేర్కొన్నాడు. (క తఈ-12_150) 
కపీశ్వ్యర గిరియప్ప కవి 
కాలం : ie శ, 1827_1896. 


స్థలం : మైసూరు, 
రచనలు : 1. బాలికా గీత ముక్తా కలాపము 2, చామరాజేం ద చతుర్వింశతి. 
బిరుదు : కవీశ్వర. 


తండి సూరప, తల్లి సుబ్బమ్మ. పుట్టుకతో కవి. కథలు అల్లేవాడట. ఆకు 
కవి. ఆయా సందర్భాలలో చెప్పిన కవితలు ఖిలమైనవి. మూడవ కృష్ణరాయ వొడయరు, 


చామరాజేరిద వొడయరుల ఆస్థానంలో ఉండినవాడు. భరతశాస్త్ర ప్రవీణుడు. 
(ద. దే. వా. 480) 


కవుల షష్టము 
కర్తలు : నంది మల్ల య్య._ఘంట సింగయ్యలు. 
చూ. భాగవతము (షష్టస్కంధం). 
కసది సూరమదేవి శాసనము 
శాసన్మపదాయిని : కసది సూరమదేవి. 
కాలం : (కీ* శ. 1209. 
పసావిత వ్యక్తి : కోట శేతరాజు, 
శాసన [ప్రదేశం ; గుంటూరు జిల్లా_అమరావతి. 


శాసన విషయం : సూరమదేవి అమరావతి నేలిన కోట కేతరాజుకు భోగ ప్రీ, 
యని, తన తల్లి అమరసానికి ధర్మార్హంగా-అమరావతిలో వేంచేసియున్న అమరేశ్వర 
స్వామికి అఖండదీపం నిలిపిందనీ శాసనం వల్ల తెలుస్తుంది. దీనిలో ఒక చంపకమాల 
చివరఅసంపూ ర్తిగా కొంత గద్య ఉన్నది. (తె. క్ర, చ-8 15) 
క సవయామాత్యుడు " 
కాలం : 1560కి పూర్వం. 
సాహిత్యపోషకుడు. కృతిపతి, గంగరాజు చౌడయ్యను పోశ్సహాంచి ఆతని 
చేత నాము దిక కాస్తాంన్ని పద్యకావ్యంగా (వాయించాడు. ఆ గంథం ఇతనికే అంకితం. 
(క. స 11) 
కసనరాజు రామకృష్టరాజు 
| కాలం : (కీ. శ, 19వ శతాదబ్దం-పూర్వార్ధం, 
స్థలం గ్‌ కార్వేటినగర సంస్థానం. 
కవి పండిత పోషకుడు. ఇతడు (కీ. శ, 1810 పాంతంలో ఈ సంస్థానా 


168 తెలుగు సాహిత్య కోశము 


మాత్యుడుగా ఉండేవాడు. పాలమంగలం అస్పయ కవిని ఈతడు ఆదరించాడట. ఈ 
కృష్ణమరాజు కృతులు గాని, కృతి పొందిన |గంథాల వివరాలుగాని తెలియవు. 
(ఆం. సం. సా 


కసీంకోట 

ఇది చికాకోలు సరాారులోని ఫౌజుదారీ విభాగం. |క్రీ.శ. 1802 లో విజయ 
నగర సంస్థానాధీవలు ఈ సంస్థానాన్ని ఖరీదు చేశారు. మెళుపాక, గంటావారిపాలేం 
మొదలై నవి తరువాతి కాలంలో ఈ సంస్థానంలో కలిశాయి. క్రీ.శ, 1804 లో వెంకటా 
చల పంతులు వీటిని ఖరీదు చేశారు. 

ఈ సంస్థానం చిన్నదైనా, పాలకులు శక్తి కొలది సాహిత్యపోషణ చేసిన 
వారే. గండు సోమనాథళొ స్త్రి, తోపల్లి 'వేంకటరామ సిద్ధాంతి, తుమురాడ సంగమేశ్వర 
శాస్త్రి మొ॥వారు కసింకోట సంస్థానంలోని (ప్రసిద్ధ కవి పండితులు. భీమ విక్రమ 
వ్యాయోగం మొ వి. ఈ సంస్థానం నుండి వెలువడ్డ రచనలు. . (ఆం. సం, సా_ర28) 

కరిస్తూ రంగక వి 
కాలం : డీ శ. 1740.80 ప్రాంతం. 
స్ధలం : నక్షిణ దేశం, చెన్నపురి, తిరుచినాప ల్లి పాంతాలు. 
రచనలు : 1, ఆనందరంగ రాట్‌ ఛందస్సు (లక్షణ చూడామణి). 
2. సాందినిఘంటువు. 
8. కృష్ణార్జున చర్మితము. 
4. పద్మనాయక చరిత్రము, 

కామాక్షమ్మ, వేంకట కృష్ణయామాత్యుల పుుడు. |ప్రముఖలాక్షణికుడు, 
సంస్కృతాం[ధ భాషా కోవిదుడు. ఇతడు తిరుచినాపల్లిలో | ఫెంచివారి దగ్గర చిన్న 
సేనాధికారిగా ఉండేవాడట. ఆనందరంగపిశై) ఆస్థానకవి. ఆనందరంగపి శై పుదుచ్చేరిలో 
(ఫించి గవర్నర్‌ డూ ప్లకు దుబాసిగా ఉహు. అతని దినచర్యా |గంథంనుండి 
కవిని గురించి తెలుస్తున్నది. ఇతని కవిత మనోహరమై సుబోధకంగా ఉంటుంది. 

(ద. దే, వా. 251) 
కరిస్తూ రంగప్ప 
కాలం : (కీ, శ, 18 వ శతాబ్ద ౦ _ మధ్యకాలం. 

ఈ కవి వేంకటగిరి సంస్థానాన్ని (క్రీ. శ. 1765_1777) పాలించిన వెలు 
గోటి దింగారు యాచమనాయనికి ఆ|కిడు, ఆ |పభువుపై న “పంచరత్నాలను* శృంగార 
రసయుక్రంగా చెప్పాడట. ఇతడే తరువాతి పాలకుడైన వెలుగోటి కుమారయా 
చేం|దుని. (క. ఈ 1777 1804) పైన కూడా నవరత్నాలను చెప్పినట్లు “వెలుగోటి వారి 
వంశావళి” ఎరొ్ఫ-న్నది. 

రంగరాట్భంద కర్త, ఈ కస్తూరి రంగప్ప ఒకరో, కాదో తెలియదు. 

(అం, సం, సొ-4ఎ0/) 


(పాచీన సాహిత్యము [89 


కసూరి రంగ శతకము 
కర క్‌ రాయభట్లు వీరరాఘవ కవి. 
కాలం : 108వ శతాబ్దానికి ముందు. 

స్‌ పద్య శతకం. 

“రాతి చరవైరి కస్తూరి రంగశౌరి” అనే మకుటంతో ఒకపతి (పాచ్య 
లిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నదట. ఈ శతకం వీరరాఘవ కవిదే కావచ్చు. 

(5. స_225; శం క. చ; వం, సు_881) 
కసూరి వారు 

సుగంధ (దవ్యమైన ఈ కస్తూరినే ఇంటి పేరుగా పెట్టుకొన్న కొన్ని కుటుం 
బాల వారు తెలుగు దేశంలో ఉన్నారు, ఆనంద రంగ రాట్భందం కృతికర్త రంగకవి 
ఇంటి పెరు కస్తూరి. 

కస్తూరి వారి వలెనే కర్పూరం వారు కూడా ఇంటి పేరుకో ఉన్నారు. 

(భారతి.మా_45-280) 
కశాకారిణులకు దానాలు 
కాలం : కొండవీటి రెడ్డిరాజులు (18, 14 శతాబ్దాలు), 

“ధర్మ వేమన”గా (పసిద్ధి పొందిన అనవేమారెడ్డి సంగిత, సాహిత్య నాట్య 
శాన్రా౦లలో [పవీణలయిన కంచి, పొన్ని, పేరి మొ॥ కళాకారిణులను సన్మానించటమేగాక 
పేరి అనే నర్హకికి గుంటూరు జిల్లాలోని “పేరుకలపూడి” |గామాన్ని దానం చేశాడు. 

కంచి అనే దేవదాసికి (నాట్యకత్తై) “కంచికచర్ల ” అనే [గామాన్ని బహూక 
రించాడు. 

పొన్ని అనే కళాకారిణికి “బొన్నవరం” అనే |గామాన్ని దానం చేసి, ఆమె 
జీవిత పర్యంత మేగాక, వంశపారం పర్యంగా అనుభవించటానికి హక్కు కలిగించాడు. 

(నా. ర. చ_70) 
కళాకారులకు ఇల్లూవాకిళ్ళ దానశాసనాలు 
కాలం : కాకతీయులకాలం (12, 13 శతాబ్దాలు). 

దేవాలయ కై0కర్యం చేసే నర్హకీమణులకు, మృదంగ విద్వాంసులకు, గాయ 
కులకు రాజులు గృహదానాలు చేసినట్లు పిల్ల లమరి శాసనంలో ఉంది. 

పానుగల్లు శాసనంలో మెైలాంది అనే అమె గాయకులకు, నర్హకీమణులకు 
గృహదానాలు చేసినట్లు తెలుస్తున్నది. 

ధర్మసాగర శాసనంలో “జలజ కరండ” మనే అపూర్వమైన వాద్య |పశంస 
ఉంది. - పదిమంది కరండ వాద్య కారులకు, కొందరు నాట్యకత్తెలకు కొన్ని నివర్శనాల 
భూమిని ఇచ్చినట్లు ఉంది, 

చేబోలు శాసనం ఒక దానిలో గణపతి దేవుడు, జాయప సేనాని పదహారు 
మంది ఆటక త్తెైలకు గృహదానాలు చేసినట్లుంది. (నా. ర. చ-68) 


170 తెలుగు సాహిత్య కోళము 


కళ్లాకొరులకు మాన్యాలు.సమ్మానాలు 
కాలం : కాకతీయులు (12, 18 శతాబ్దాలు), 

గుంటూరు జిల్లా మంగళగిరి తాలూకొలోని మందారం |గామం (మందడం) 
దానమిచ్చినట్లు చేపే ప్పే మల్కాస్పరం శాసనంలో విశ్వేశ్వర శివాచార్యుని గోళకీమఠ 
విద్యాస్థానానికి, పది మంది నర్హకులకు, ఎనిమిదిమంది మార్చంగికులకు, కాశ్మీరు గాయ 
కునికి, పద్నాలుగురు గాయనీమణులకపు, కరదా వాద్యంలో ఆరితేరిన ఆరుగురు 

కళాకొరులకు-నృత్తిమాన్యాలిచ్చి నాట్య సంగీతాదులకు పోషణ కల్పించినట్లుంది. 
(నా, ర. చ-08) 


కశాధరోపాఖ్యానము 
కర : ముడియం వేంకటరమణ కవి. 
అంకితం : దత్తా (తేయ స్వామికి. 
ఈ కావ్యంలో . నాటకచ్చాయలున్నాయి. దీన్ని అతి విచితమైన కథా 
కావ్యంగా రచించాలని కవి ఉద్దేశించాడు. 
పత్యేకత : ఈ కావ్యంలో కళాధరుడు నాయకుడు. అతడు శ్వేతద్వీపంలో 
పుట్టాడు. సాక్షాత్తు (శ్రీ మహా విష్ణువు కంట జన్మించాడు. ఈ కళాధరుని చర్మితను 
నాటకచ్చాయలలో వచ్చేటట్లు ఒక విష్కంభంగా కవి |(వ్రాశాడని దీన్ని పరిళోధించిన 
పండితులు చెప్పారు. ఈ కావ్యం అమ్ముదితం. (ఆరు ద-$_260) 
కళానిధి 
దామెర్ల వెంకళ భూపాలుడు |వాసిన బహుళాశ్వ చరిత్రలోని ఒక పాత, 
ఇది నిగమశర్మ, నిరంకుశులను బోలిన పతితుని గాథ. వేళ్యావ్యామోహంలో 
సడి అంతా పోగొట్టుకొని, చివరకు దై నకృసవల్లి భోగవైభవాలను తిరిగి పొందిన 
వై శ్యకుమారుడు కళానిధి, 
ఇతని కథను శుకయోగి పరీక్షిత్తుకు చెప్పినట్లు దామెర్ల వెంగళ భూపాలుడు 


చెప్పాడు. (ఆరు[ద-_11._60) 
కళానిధి (సం) 
కర్త * చతుర కల్లి నాధుడు, 
ది సంస్కృత సంగీత రత్నాకరానికి వ్యాఖ్య. (నా. ర చ-ిర్స్‌ 
కళాపూరుడు 


ఈయన పింగళి సూరన్న కళాపూర్ణోదయ కావ్యంలో నాయకుడు. ఈయన 
[పణయాన్ని కవి [పదింధోచిత మర్యాదలతో చాలా దీర ౦గా, పురాణ పురుషుల కవసర 
మైన భార్యాద్వయంతో వర్ణించాడు. 

కళాపూర్ణుని ప్రణయ ఘట్టమంతా శాస్త్రపు మూసలో పోతపోయబడింది. ఈ 
ఘట్టంలో [ప్రత్యేకత లేదు. కళాపూర్ణుని (మణికంధరుడు) వెనకటి జన్మ పణయాన్నే కవి 


[పాచీన సాహిత్యము 171 


ఉదాత్త ౦గా అపూర్వంగా చిత్రించాడు. కలభాషిణీ, మణికంధరుల ముగ్గ ప్రణయం _ 
నారద మహర్షికి భయపడి వారు తమ _పేమను గుప ౦గా ఉంచుకోవడం సుమనోజంగా 
a కా 
చిత్రించాడు. మణీకంధరుడు కవీ, గాయకుడూ-తర్వాతి జన్మలో ఈ మణికంధరుడే 
కళాపూర్ణుడు. బహ్మ, సరస్వతీ దేవి (పతిబింబాన్నే కళాపూర్ణుడుగా చెప్పాడు. కాబట్టి 
సమస్త కళలకూ పతీకగా, శాస్త్ర కళా దృషుల సంయోగంగా రూపొందిన పాత ఇది, 
ణి థం 

నాయక పాాతను [పబంధోచితంగా తీర్చి దిద్దడంలో నాటి దక్షిణ నాయక 
లక్షణాలను, ధీరోదాత్త లక్షణాలను కవి ఇతనిలో సమన్వయం చేశాడు. అభినవ 
కౌముదికి కానుకగా మృగేం్యద వాహన ఆలయంలో దాచిన వీణనూ, మధురలాలసకు 
కానుకగా రతనాల అండెలనూ బహూకరించడం సాటి |[పబంన నాయకులకు తగినది గానే 
ఉం౦ది. కళాపూర్దుడు అత్ఫ్యుత మ కళా ఖండానికి (పతీక కాగా మధురలాలస ఆ కళా 

అద [ వ్‌ 

ఖండం పట్ల వ్యక,మయే (సతి, 

ఆభినవ కౌముది ఆ కళా ఖండంలో కనిపించే వెన్నెలవంటి ఆహ్లాద. లక్షణం 
అని విమర్శకులు అంటున్నారు, (కళాపూర్ణోదయం_మున్నుడి_మ. కో, ర) 


కళాపూర్ణో దయము 
కర్త : పింగళి సూరన్న, 
రచనా కాలం : 1660 [పాంతము. 
కృతిభర్శ : నంద్యాల కృష్ణమరాజు. 
సమకాలికులు : గోలకొండ పాలకుడు ఇ|బహీం కుతుబ్‌ శాహి; ఇంగ్లండు దేశంలోని 
షేక్‌ స్పియర్‌ (10181816). 
ఎనిమిది ఆశ్వాసాల (ప్రబంధం. 
ఇది తెలుగు సారస్వతంలో అపూర్వ మేగాక అద్వితీయమైన కన్యం. 
సూరన్న రచించిన [గంథాలన్నింటిలో ఇది ఉత్త మోత్తమం,. భారత, మనుచరి్యతాది 
(గంథాలవలె ఇది పరివర్తనం కొని, (ప్రాచిన కథా మూలకం కాని కాదు. సూరన్న 
సశ క్తిళో సృష్టించిస అపూర్వమైన కావ్య రత్నం. భావనా శక్తి, సందర్భ శుద్ధి, 
పా(కోచిత పద్యరచన దీనిలో పరాకాష్టనందుకున్నాయి. ఇతి వృత్తం విషయంలోనే 
కాక కథా (పారంభం, కథన పద్ధతి, కథా నాయికా సా(త చి|తణ, పాతల "పేర్లు క 
చిత్రణ, రసపోషణ_ఇత్యాదులన్నీ ఈ కావ్యంలో, నూతన రీతులలో |పవేశ పెట్టాడు కవి. 
సూరన్న కృత్యాదిలో చెప్పిన [పతిజ్ఞ ననుసరించే ఈ కావ్యాన్ని (వాళాడు 
అపూర్వ కథాసంవిధానానికి పూనుకోవటం వల్ల ఉపద్దకు, కవి భావనా శక్తికీ, ఇందులో 
మంచి |పవేశం దొరికింది. 
సాధారణంగా అన్ని |పబంధాలలోనూ శృంగార, వీర రసాలు తప్ప తక్కిన 
రసాలు మృగ్యాలు. దీనిలో కవి అన్ని రసాలకు 'చోటు” చూపిస్తూ విశాలమైన కథను 
కల్పించాడు. 


172 తెలుగు సాహిత్య కోశము 


కవికి ప్రబంధ కవ్పలకున్న వర్శనాళ క్తికి తోడు కథా కల్పనా శక్తి, వివిధ 
సందర్భాలను సంధానం చేసే |పతిభ, భావనా శక్తితో సమానమైన భాషా పాటవం, 
పుష్కలంగా ఉండటం చేత కావ్యం సర్వాంగ సుందరంగా భాసిస్తున్నది. విషయాన్ని 
బిట్టి చూస్తే “ోరక్రళా పూర్ల్ణోదయం” సాటిలేనిది. దీనిలోని శెలి (పదింధ సంబంధి. 
శేష, అంత్య (పాస, యమకము, భాషాద్వయానులోమ విలోమ శ్లేష, చిితకవితలు 
తరచు [పయుక్త౦,. అక్క డక్కడ రగడలు, దండకాలు ఉన్నాయి. 

ఇందులోని కథ కాల[క్రమానుసారంగాకాక, కార్యకారణ |కమంలో నడుస్తుంది. 
కథా |పారంభానికి కావ్య (పారంభానికి చాలా దూరం ఉంది, 

వేశ్యకుల సంజాతయైన “కలభాషిణీ” ఈ కావ్యంలో నాయిక, ఈ విషయంలో 
కూడా *కఠళా పూర్ణోదయం' వినూత్నపథంలో నడచింది. 

షేక్‌స్పియర్‌ మహాకవి రచించిన “కామెడీ ఆఫ్‌ ఎ|రర్సు నాటకంలోని 
ఘట్రానికి, కళా పూర్ణోదయంలోని మాయారంభ, మాయానలకూబరుల సంవాద ఘట్టానికి 
పోలికలున్నాయి. షేక్‌ స్పియర్‌ “ళ్వల్స్‌నై ట్‌” నాటక ఘట్టం దీనికింకా సన్నిహితంగా 
ఉంటుంది. వీరిరువురూ ఒకే కాలంలో ఉన్నా కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న మేధా 
వులు. వీరి రచనతో పోలికలుండటం వింత, (కళాపూర్ణోదయం _పీ ఠిక-కట్టమంచి) 


కళావతి 
అల సాని పెదన రచించిన మనుచరిత్రలోని పాత, మనుచరి త ఆంధ 
రాగి @ | 
సంచ కావ్యాలలో ఒకటి, ఈమె పారమహారి ((బహ్మ రి) కూతురు. తలి పుంజికసల 
ల ల గా థ 

అనే అప్సరస. ఈమె బాల్యంలో చంద కిరణాలే ఆహారంగా పెరిగిందట. తండి 
ఈమెను పెంచాడు. ఈమెను ోదేవాపి” అనే గంధర్వుడు పెండ్లి యాడదలచి పారర్షి నడి 
గాడు. అందుకంగీశరించక పోవడంతో ఆ మహర్షి తల నరికివేసి పారిపోయినాడు. 
ఒక్క తెగా మిగిలిపోయిన కళావతి మంటలో దూకి మరణించ |పయత్నించగా, పార్వతీ 
దేవి వారించి ఆమెకు పద్మిని అనే విద్య నుపదేశించి స్వరోచి భర్త కొగలడని పలికి 
వెళ్ళినదట. ఈమె మనోరమకు చెలిక తే, ఒక మునిచే శాపం పొంది క్షయరోగి అయింది 
స్వరోచి చికిత్సతో రోగాన్ని దాసి స్వరోచిని పెండ్లి యాడింది. ఈమె పుతుడు విభా 
వసుడు. ఈ పాత అల్ల సాని పెద్దనచే చక్కగా తీర్చబడినది. ఈమె నుండి స్వరోచి 


పద్మినీ విద్యను |గహించాడు. (మనుచరిత_అల్ల సాని పెద్దన) 
కళ్ళావతి 
స్ధలం * తంజావూరు. 
కాలం : 17వ శతాబ్దం. 


రచన : (పదింధసార శిరోమణి (నంకలన (గంథం). 
(ప్రసిద్ధ కావ్యాలలోన్ని మంచి పద్యాలను సేకరించి కూర్చుకొన్న (గంథం, 
తంజాపూరు సరస్వతీ మహల్‌ [గంథాలయంలో లభించింది. ఈమె రచనలు తెలియ 
రాలేదు. (ఆరుద్ర-12.180) 


[పాచీన సాహిత్యము 118 


కళావతీ శతకము (అలభ్యం) 
కవి : తేళ్ళపూడి కసవరాజు. 
ఇందులోని మూడుపద్యాలను సంకలన |గంథ కర్తలు ఉదాహరించారు. కళావతి 
శృంగార చేష్టలు వర్ణించే శతకం. ఆ చేష్టలే.కాన్య వస్తువుగా కవి దీన్ని రచించిఉంటాడు, 
దొరికిన పద్యాలు భిన్న ఛందస్సులలో ఉండటం వల్ల ఇది శతకం కాదేమో అనీ చిన్న 
కావ్యమై ఉండవచ్చుననీ విమర్శకులు ఊహిస్తున్నారు. (ఆరు.ద-$) 
కళువె నంజరాజు 
కాలం : |కీ శ. 1769 సాంతం. 
ఫలం : మైసూరు. 
రచనలు : 1. కాశీ మహిమార్థ దర్పణము. 2. హాలాస్య మాహాత్మ్యము. 8. శివ 
భక్త విలాసము (కన్నడం) 4. భ్మదగిరి మాహాత్మ్యము (కన్నడం) 
రీ. వచన భారతము (కన్నడం). (నంజరా జ వాణీవిలాసము). 
తండి : కచువె వీరరాజు, 
గురువు : హరిద త్రాచార్యుడు. 
కృతికర్త, కృతిభర్త కూడా. కన్నడం, తెలుగు భాషలలో రచనలు చేశాడు. 
మైసూరు రాజుల దగ్గర దండనాయకుడుగా ఉండి |పసిద్ధి పొందాడు. చిక్క దేవరాయల 
ఆస్థానంలోని వాడు. 


ఆలూరి నరసింహ కవి రచించిన “నంజరాజ యశోభూషణముో ఇతన్నిగూర్చి 
[వాసిన దే. 

నానాభాషా విశేష కావ్య రచనాధురీణుడు. కన్నడంలో ఇతడు రచించిన వచన 
భారతంలో కొన్ని భాగాలలో చిక్క దేవరాయలపేరు కూడా గద్యలో ఉంది. కాశీ మహి 
మార్ద దర్పణము మొదట కన్నడంలో రచించి తర్వాత తెలుగులో | వాశొడట. 


నా 


(వా. చ, 2589) 


కళువె (కళులె వంశీయులు 

వీరు మైసూరు రాజుల దగ్గర దండ నాయకులుగా ఉండి సంస్కృృతాం[ధ 
భాషా పండితులై తెలుగులో రచనలు చేశారు. వీరి స్వస్థలం మైసూరు జిల్లాలోని నంజన 
గూడు సమీపంలోని “కళువె” |గామమట. కళులె అన్నది సరియైన పేరు. అదే వ్యవ 
హారంలో “కణవె” అయింది. వీరిలో దొడ్డరాజు, చిక్క దేవరాయల (18711704) 
దళవాయి, ఇతని కుమారుడు వీరరాజు. దండ నాయకుడు. కవి. ఇతని తర్వాత దేవరాజు, 
నంజరాజు వరుసగా అక్కడ దండనాయకులుగా ఉన్నారు. వీరిలో వీరరాజు, నంజరాజు 
కవులుగా సిద్ధులు. వీరు తెలుగులోనూ కన్నడంలోనూ కూడా రచనలు చేశారు. 


కళువె వీరరాజు 
కాలం : డీ. శ, 1700 ప్రాంతం. 


174 తెలుగు సాహిత్య కోశము 


స్టంల : మైసూరు చిక్కరాయల ఆస్థానం, 
రచనలు : 1. వచన భారతము 2. వైద్య సంహా తాసారార్లనము (కన్నడం, 
$.వీర రాజో ,క్త్‌ విలాసము (కన్నడం). 
గౌరమ్మ దొడ్డరాజుల పుత్రుడు. మైసూరు రాజ్య నిర్మాతలలో అత్యంత 
సమర్థుడై న చిక్క రాయలకు వీరరాజు త౦|డి-దొడ్డరాజు, మంత్రిగా దండనాథుడుగా ఉండే 
వాడు. తం|డి అనంతరం ఈయన చిక్కరాయలకు మం|తిగా, దండనాథుడుగా వ్యవహ 
రించాడు. 17182.09ల మధ్య దండనాయకుడుగా ఉన్నాడని కొందరంటున్నారు. ఈయన. 
కర్ణాటాం[ధ సంస్కృత భాషలలో కవి. శ్రైలి మృదువైనది. వచన భారత రచనలో 
ఇతనీకి చెంజి దుర్గాధీశుడైన తుపాకుల అనంత భూపాలుడు సహాయపడ్డాడట, 
(తె. వి. స-6) 
కొాంచీఫుర మాహాత్మ్యము 
కర్త ! కావలి వెంకట బొర్రయ్య. 
వచన కావ్యం. 
కాంచీపుర మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త 2 దగ్గుపల్లి దుగ్గన (చూ. 
ఆంకితం : చందలూరి దేనయామాత్యునకు. (క. త-8-101) 
కాంచి మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త : కుడిచెర్చ తిస్పరాజు, 
దీనినుంచి ఆరు పద్యాలను అజ్ఞాత గంథ సంధాత తన ఉదాహరణ 
పద్యాలలో సంకలనం చేశాడు. మూడు పద్యాలు పుర వర్ణనకు, ఒకటి భారద్వాజ 
సతికి, మరొకటి కవి తన పితామహుడు దర్భాసనం మీద కూర్చున్న తీరు వర్ణనకు 
_ సంబంధించి ఉన్నాయి. (ఆరు[ద-4) 
కాండము 
కావ్యంలోని కథాంక విభాగాలను సూచించే పదం. కొన్ని విభాగాల మొత్త 
మును “కొండముి అంటారు. రామాయణంలో కొన్ని సర్గల మొత్తం కలిపి ఒక 
కొండము. ఒకొక్క సర్గలోనూ అనేక ఖోకా లుంటాయి. (కావ్యాలంకార సం|గహం), 


కాండూరి వేంకటదాసు 


కాలం : (కీ. శ, 108వ శతాబ్దం, 
“రచనలు : |, భార్గవ పురాణము, 1. దీన చింతామణి శతకము. 
రామానుజమ్మ లక్ష్మణార్యుల ప్వుతుడు. ఇతని కవిత్వం సరళంగా ఉంటుంది. 
(క. స, 289) 
కాండ వేటిరామానుజాచార్యులు 


కాలిం : (కీ, శ. 1800 (పాంతం. 





[పాచీన సాహిత్యము 10 


సలం నె జాం రాష్ట్రంలోని కాం|డ'వేడు. 
® ర్లు య 
రచనలు : తిరువాయి మొడి (ద్విపద. 
బీరుదు : “శృంగార కవి రాయడు.” 
ఇది ఇతని తెలుగు రచనగా చెప్పబడింది. కాబట్టి కవి ఇతర భాషలలోకూడా 
రచనలు చేసిఉంటాడు. (క. త-12.140) 
కాం|డేగులవారు 


గోదావరి మండలంలోని “గజ్ఞరమి నే వ్యవహార నామం కలిగిన నంస్లానానిఎ 
వీరు పాలించారు. 


డీ. శ. 1762_1765 |పాంతాలలో శ్రీనివాస జగన్నాథరావు ఈ సంస్థానాన్ని 
సంపాదించారు. ఇతనికి జోగి పంతులని వ్యవహారనామం,. వెంకటరాయడు ఇతని 
సోదరుడు. ఈ సోదరులిరువురూ తంపఫిణీ వారివద్ద దుబాసీలుగా పనిచేసేవారు. కీ, శ. 
1781 లో నిజాము నవాబు నిజామలీ భానుకు, షష్ట రహగ ఉత్తర సర్కారు కౌలు విష 
యంలో రాయబారాలు జరిగాయి. ఈ దుబాసీలు వాటిని ఆతి చాకచక్యంతో నిర్వపాంచి 
ఉభయుల మన్ననలూ పొంది నిజాం (పభుత్వం చేత మజుందార్‌, సెరి సదారులవంటి 
గౌరవ లాంఛనాలు పొందారు. దీవికి కుంఫిణీవారి ఆమోదం కూడా లభించింది. తరు 
వాతి కాలంలో దివి పరగణా లలోని కొన్ని సీమలను సంపాదించి, సంస్థానాన్నీ ఏర్పరచు 
కున్నారు. వేంకటరాయడు, జ గప్ప, గోపాలరావు మొ॥వారు ఈ సంస్థాన పాలకులు. 
(కీ. శ. 1808లో ఈ సంస్థానం కుంఫిణీ సర్యారులో కలిసి పోయింది. 
సంస్థాన పాలకుల సంతతికి చెందినవారిలో రాజా కాం్యడేగుల శ్రీనివాస జగ 
న్నాథరావు పంతులు సాహిత్యపోషకుడు. (పసిద్దులై న శ్రీపాద కృష్ణమూ ర్తి శాస్త్రి 
గారు ఈ ప్రభువు ఆ|శితులలో [సముఖులు, శ్రీపాదవారి గణేశ పురాణం ఈ పభు 
వుకు అంకితం. 
ఇతడు సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాడు, రాజము హె బాం|చవరంలోని 
'ఆందైతిహాన పరిశోధక మండలి” సభ్యుడు. రోజపోషకుడు. పూర్వుడై న జోగిసంతులు 
కుంఫిలీ వారికి దుదాసిగా ఉన్న కాలంలో అతనికీ, నిజాం (పభువుకు మధ్యనడచిన ఊఉ తత్తర 
_పత్యుత్తరాలను ఈ జగన్నాథరావు పంతులు భ్యదపరచి ఈ పరిశోధక మండలికి [పసా 
దించి చర్మిత రచనకు మిక్కిలి సహాయం చేళాడు. (ఆం, సం. సా_ ర్‌24) 
కాంబెల్‌ ఎ. డి, 
కాలం : (కీ ఈ. 1700-1840. 
రచనలు : వ్యాకరణము (Telugu grammar), నిఘంటువు, 
తెలుగు భాషా సర్మిశమ చేసిన ఆంగ్లేయుడు. తెలుగు భాషకు ఆంగ్లంలో 
వ్యాకరణ రచించిన వారిలో ఇతడే (ప్రథముడు, ఆ కాలంలో తెలుగు భాషను *జెంటూి ' 
భాష అని పొక్చాత్యులు పిలిచేవారు. తెలుగు భాష ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ 
(1621100 of the East) అని చెప్పినవాడు ఇతడే, ఇతడు కృతిపతి కూడా. ఫ్ర 


176 తెలుగు సాహిత్య కోశము 


పాటి గురుమూర్తి శాస్త్రి తమ వ్యాకరణాన్ని 1837లో ఈయనకు అంకితం ఇచ్చారు. 
(తె, వి, స, 6) 


కౌంబెల్‌ కోశము 
కర్త : ఎ, డి. కొంబిలు, 
కాలము డీ: శ, 1821, 
తెలుగు భాషా నిఘంటువు. దీవిలో కొన్ని తెలుగు పదాలకు ఆంగ్ల ౦లో 
అర్థాలు (వాయబిడ్డాయి. (తె. వి. స, 8.618) 


కాంభోజరాజు కథ 
రచన : జంగం సుబ్బయ్య దేవర. 

అడుగడుగునా అద్భుతరసం ఉట్టిపడే జానపద గేయం. 

శాంబరీసట్టణి పురాజు కొంధోజరాజు. కాంభోజరాజు కుమారుడు 'చెరాబందిరాజు?, 
కథ పేరు కాంభోజరాజని ఉన్నా కథానాయకుడు చెరాబిందిరాజే. చెరాబిందిరాజు తో ల్లీ 
“మాణీక్యాలదేవి”. ఈమె భర్త ఆ)గహానికి గురై అరణ్యంలోని “చెర'లో బంధింప 
బడింది. అక్కడే పంచాక్షరీ మహామం|తంతో కొడుకును కన్నది. చెరలో పుట్టాడుకాబిట్టి 
“చెరాబందిరాజు' అయ్యాడు. ఇతడు 12 సం॥ల వరకు స్వర్గంలో పెరిగి దివ్య శక్తులతో 
పర మేశ్వరాను గహం౦తో తిరిగి వస్తాడు. తండి ఆరోగ్యం బాగు చేయడం కొరకు స్త 
సముదాల అవతలనున్న “యోజనగంధి వద్దనున్న “మాట్లాడేమందు” తేవడానికి వెళ్ళి 
మందుతో పాటు యోజనగంధిని రత్నాలగంధిని వివాహం చేసుకుని వస్తాడు. ఈ మందు 
సంపాదించే | పయాణంలో అడుగడుగునా నమ్మశక్యంగాని అద్భుత కృత్యాలు గేయంలో. 
కనిపిస్తాయి. (జా, గే. వాం 


కాంభోజరాజు కథలు 
కర్త. ఎ తలియదు. 
తొలిముదణ : కీ. శ. 1849. 

ఈ కథలు రెండు రకాలుగా లభించాయి. ఒక |పతిలో అనంతామాత్యకృత 
మైన భో జరాజీయంలోని పద్యాలు ఉన్నాయి. రెండవడానిలో పద్యాలు లేవు. రచన 
భిన్నంగా ఉన్నది. ప్రాచీన కావ్యకథలనూ ఆంధ్ర దేశంలో వ్యాప్తలో ఉన్న కథలనూ 
జోడించి కూర్చిన గంథం. (వ. వా_82) 


కాకతీయ చరితమ్‌ (సం) 
కర్త : చూ. నరసింహుడు. 


అలభ్యం. (పా. వు చ చ) 
కాకపీయ వంశావళి | 
కర్త ; తెలియదు. 


దీని (పతి ఆం[ధసాహిత్యపరిష త్తు (కాకినాడలో ఉంది. 


ప్రాచిన సాహిత్యము ft 


కాకమాని గంగాధరుడు 
కాలం : [2 శ, 16 శతాబ్ది, 





ఇ చూ క అజ్ఞాత గంథ సంధాత, 
రచన * వాలభారతము (అలభ్యం). 

విశిష్టత : ఈయన కావ్యంలోని 15 పద్యాలను అజ్ఞాత గంథ నంధాత తన 
“ఉదాహరణ పద్యములు”లో చేర్చాడు. అగస్తుడు సంస్కృతంలో బాలభారతం 
[వాళాడు. రెండో (పతాపరు[దుని ఆస్థానంలో ఉండి, (పతాపరు[ద యశోభూషణం 
అనే అలంకార శాస్తారిన్ని రచించి ఆ రాజుకు అంకితం యిచ్చిన విద్యానాథుడే అగస్తు 
డని పండితాభిపాయం,. ఈ బాల భారతానికి మహా మంతి తిమ్మరుసు “మనోహర” 
అనే వ్యాఖ్య |వాశాడు. 

ఈ కవి వాసిన బాలభారతం సంస్కృత బాలభారతానికి అనువాదమో కాదో 
చెప్పలేము. సంధాత ఉదాహరించిన పద్యాలలో ఒకటి వినాయక (పార్టనకు, 5 పద్యాలు 
పూర్వకవిస్తు తికి, మిగతా తొమ్మిది పద్యాలు కథకు సంబంధించి ఉన్నాయి. పూర్వ 
కవి స్తుతిలో కవి ముగ్గురు సంస్కృత కవులను స్తుతించి, ఒక శార్లూలంలో వాల్మీకిని, 
రెండో శార్దూలంలో వ్యాసుని నుతించాడు. ఒక సీసంలో కాళిదాసాదులను (స్తుతించాడు. 
అగస్త్య, విద్యానాథుల స్తుతి లేకపోవటం గమనార్హం. కంద పద్యంతో నన్నయను, 
ఉత్సలమాలతో తిక్కన్నను సత్కరించాడు కవి. 

నన్నయ బిరుదును గురించి ఈ కవి స్పష్టంగా చెప్పాడు. నన్నయ తాను 
“విపులశబ్బి శాసనుడినని చెప్పుకొన్నాడు. (శ్రీనాథుడు నన్నయను “శబ్ద శాసనునన్నపా 
చార్యవర్యు” అనీ, జక్కన్న “క్టబ్ద శాసన వరణ్యులునాగ (దిశ స్తి కక్కిరి” అనీ 
నన్నయను పొగిడారు. తెలుగు సాహిత్య లోకంలో నన్నయది విరుదో విశేషణమో 
తేలక ఒకపుడు సత మతమయ్యారు. అయితే ఇది విరుదే అని తెలుగు సాహిత్య 
లోకం ఒకనాడు భావించేదని చెప్పటానికి ఈ కాకమాని గంగాధరుని పద్యం పనికి 
వస్తుంది. కవి నన్నయను “శబ్ద శాసన బిరుదున్‌” అన్నాడు. 

పాంచాలీపరిణయ, రాజ వాహన విజయ కావ్య కర్త కాకమాని మూర్తి కవి 
గంగాధరుని బంధువో కాదో తెలియదు. ఒకే వూరు కావచ్చునేమో? కాకమాను 
(గామం గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకాలో ఉంది. ( ఆరుుద-$) 


కాకమాని మూర్తి కవి 
కాలం : 16వ శతాబ్దం. 
స్ధలం ఏ దక్షిణ దేశం (కర్ణాటక |పాంతం). 
రచనలు : 1, పాంచాలీ పరిణయము 2. రాజ వాహన విజయము శీ. బహుళాశ్వ 
చరిత్ర (ఆలభ్యం). 
రామలింగఖట్లు పు తుడు. (పౌఢ కవి. తెనుగు కవితావిరించిగా ప్రశంసలు 
పొందాడు. దామెర్ల వారి అఆ శయంలో రచనలు చేశాడని ఊహిస్తున్నారు. కాలాన్ని 


178 తెలుగు సాహిత్య కోశము 


గురించి భిక్నాథి పాయాలున్నాయి. ఇతని బహుళాశ్వ చరిత అలభ్యం. లక్షణ 
[గంథాలలో, ఇతనివిగా చెప్పబడ్డ ఉదాహరణలు, దామెర్ల వెంగళరాజు బిహుళాశ్వ 
చర్మితలో కన్నిస్తు న్నాయి. 
(పతి పద్య చమక్కృతి, రసపుష్టి, ఇతని రచనలో బంధురంగా కనిపిస్తాయి. 
(క. చ_8_8; అరు. ద-11-_80) 
కాకరపర్తి కృష్టక వి 
కాలం : 1800 |పాంతం, 
సలం “ విళాఖ మండలం. 
రచనలు : శశిరేఖా పరిణయము, ముఖ లింగ క్షేత మాహాత్మ్యము. 
తిరుపతి వాత కవి సీతమాంబల పుత్రుడు. విద్వత్కం-వి. విశాఖపట్టణం 
జమీందారుల ఆస్థానంలో ఉండే వాడు. ఇతని కవిత్వం దోషరహితంగా హృదయంగ 
మంగా ఉంటుంది. (క. చ-_8_216) 
కాకరపర్తి తిరుపతి పాత కవి 
కాలం s 18 శతాబ్ద ౦. 
స్టలం = విశాఖ మండలం. 
రచనలు : సత్యభామా కృష్ణ సంవాదము మొ॥ వి, 
విద్వత్కవి. ఇత ఇతర రచనలు తెలియరాలేదు. విశాఖపట్టణం జమీం 
దారులై న జగ్గారాయని వారిచేత అ|గహారాదులు పొందాడట. ఇతని కుమారుడు కృష్ణ 
కవి కూడా విద్వత్కవి. (క. స_87) 
కాకరపర్తి బుచ్చి పొొత కవి 
కాలం : 19 వ శతాబ్ద ౦, 
స్టలం * విశౌఖ మండలం. 
రచన : సత్యవతీ పరిణయము (|ప్రబంధం). 
కృష్ణకవి పుతుడు విశాఖ పట్టణం జమీందారు గొడే నారాయణ గజపతి 
తం౦|డి ఆశితుడు. అతనికి అంకితం చెయ్యాలనే తలంపుతో సత్యవతీ పరిణయం 
(వాడు కాని కృత్యాది, ఆశ్వాసాంత పద్యాలు రచించకుండా నే మరణించాడట, కవి 
మరణానంతరం అతని సోదర పుతుడు వేంకటశాస్త్రి, పౌత్రుడు సీతారామశాస్త్రి కృత్యాది 
రచించి నారాయణ గజపతికి ఆ గంథం అంకితం చేశారు. (క_స,._148) 
కాకర్ల పూడి 
చూ. కౌకర్షపూడి గోపాల పాయకరావు, 
వంశనామం. సత్యవరం సంస్థానాధీశుల పూర్వీకుడు కసవరాజు, కాకర్ల పూడి 
రాజధానిగా పాలించినప్పటినుండి, వారి ఇంటి పేరు “కాకర పూడి” అయింది. 
ఈ కాకర్ల పూడి వారిని శిష్టు కృష్ణమూర్తి కవి ఒక పెద్ద ఉత్సలమాలలో 
_పశంసించాడు. 0 (ఈ క-18-684%చా. పరు 


[పాచీన సాహిత్యము 179 


కాకర్ల పూడి గోపాలరాయ పాయకరావు 
కాలం 3 డీ. శ. 1720_1790 |పాంతం. 
సంస్థానం * సత్యవరము (విశాఖ మండలం), 
కవి సండిత పోషకుడు. రుక్కవతీ పరిణయము, శ్రీకృష్ణలీలా సుధారసము అనే 
కావ్యాలు ఇతనికి అంకితం చేయబడ్డాయి. 
వీరి పూర్వీకులు “కాకర్ల పూడి” (గామం రాజధానిగా రాజ్యం పాలిచడంవల్ల 
కాకర్ల పూడి వీరి వంళనామంగా (పసిద్ధమైంది. శానంపూడి తిమ్మకవి, రెకపల్లి సోమనాథ 
కవి ఇతని ఆస్థాన కవులు. వారి నితడు అ|గహార దానాలళో సత్క_ రించాడట, 
(క. త_18_81 
కాకర్ష లింగన్న ళాస్త్రి 
స్తలం * గుంటూరు మండలం. 
చాటుకవి. మార్కాపురం [గామంపై కొన్ని చాటు పద్యాలు చెప్పాడు, ఇతని 
రచనలు లభించలేదు. 


కాకునూరి అప్పకవి 

కాలం : [కః శ, 17వ శతాబ్ద 6. 

జన్మస్థలం : కామెపల్లి, 

రచనలు : 1. ఆంధ శబ్ద చింతామణి (అస్పకవీయం) 2, అనంత [వత కథ 
(కావ్యం) 8. (శ్రీ నగా ధీశశత కము 4. కవి కల్చికము (లక్షణ గంథం) 
5. సాధ్వీజన ధర్మము (ద్విపద) 8. అంబికావాదము (యక్షగానం) 
1. ఆప స్తంబిషట్కుర్మ నిబంధనమ్‌ (సం) 8. కాల బాలార్హవ సం|గ 
హమ్‌ (సం). 

(సిద్ధ లాక్షణికుడు. పైన చెప్పినవే కొక సంస్క తాం|ధ |గంథాలు మరి 
కొన్నిటిని కూడా ఇతడు రచించినట్లు తెలు స్తున్నది. అప్పకవీయం తప్ప ఇతర |గంథా 
లేవీ దొరకలేదు. ఇతడు వెంగన సీనమల పుత్రుడు. ఇతని జన్మస్థలం గురించి భిన్నాభి 
(పాయాలున్నాయి. ఇతనిది మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని [గామమని కొందరూ, 
హైదరాబాదు రాష్ట్రంలో “లేమావిళ్ళ” కు చెందినవాడని కొందరూ అంటున్నారు. 

కామెసల్లి శ్రీశై లానికి ఈశాన్యాన తంగేడు సీమలో కొండవీటికి పడమట 
కృష్ణకు యోజనం దూరంలో ఉన్నదట. (ఆరు ద_8-47; అప్పకవీయం వావిళ్ళ) 

కాకునూరి తిమ్మకవి 
కాలతి : కీ, శ. 1500 |పాంతం. 
స్థలం : నాగర్‌కర్నూలు తాలూకా, లేమావిళ్ల (గ్రామం (మహాబూబ్‌నగర్‌ 
జిల్లా. 
రచన : కాలామృతమ్‌ (సంస్కృతం), 


180 తెలుగు సాహిత్య కోశము 


[వక్కేకత స్‌ చీన్‌తో వాస్తు [పకరణం మ్మాతమే వుంది. ఇది జో్యతిష 
(గంథం. కాకునూరి అప్పకవి “మదీయాన్వయ |ప్రభుండు” అని చెప్పుకొన్న తిమ్మన 
ఇతడేనని కొందరి అభి పాయం. 
ఇతని |గంథానికి కవి తార్కిక సింహుడు, _ వేదాంతాచార్యులు ఆం|ధంలో 
టీక (వాశారట. ( ఆరు[ద-8_40) 
కాకునూరి సోమన్న 
కాలం : (కీ. శ. 1500-1550 |పాంతం, 
స్థలం : మహబూబ్‌ నగర్‌ _జిల్లా నాగర్‌ కర్నూలు_తాలూకొ లేమావిళ్ళ (గామం, 
రచనలు : తెలియరాలేదు, 
తిమ్మరాజు ప్యుతుడు. కాకునూరి అఆప్పకవికి పూర్వుడు. చిన్నప్పుడే కాశీకి 
వెళ్ళి (ద హ్మేందు దులవద్ద శాస్తాంలు చదివాడు. వేదశాస్త్ర పురాణాదివాదాలలో మధురలో 
పండితులను ఓంకార్‌. (ఆరుద _ 8.47) 
కాకునూరు 
పొరుషనామం. 
ఈ పేరుకో ఒక (గ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకాలో 
ఉంది, 
కాకునూరి అస్పకవి పూర్వీకులలో ఒకరైన సోమన (1580 |పాంతాలు) మధుర 
లోని పండితులను వేదశాస్త్ర పురాణాది వాదాలలో ఓడించాడట. వాళ్ళ కొకునూరింటిని 
చేయడంనల్ల (అవమానాన్ని నూరింతలు చేయడం) అతనికి కాకునూరింటి వాడనే పౌరుష 


నామం వచ్చిందట. ( అప్పకవీయం-పీఠిక_72_ ఆరు[ద-8_47) 
కాచన బసవన 
నామాంతరం : కాచిరాజు బసవన. 
కొలం : 1470.1630 నడిమికాలం. 
కృతులు : 1. కవి సర్పగారుడము 2. [పయోగసారము. 


(కీ శ. 1660 (పాంతం వాడ్తెన చి[తకవి పెద్దన ఈ బసవనను స్తుతించాడు. 
కాచిరాజు అనేది తండి పేరై ఉంటుందని కొందరి అభ్మిపాయం. అప్పకవి ఇతన్ని 
పేర్కొన్నాడు. (కవిజనాా శయం పీఠిక-వావిళ్ళ) 

కాచభూపతి (రెడ్డి 

కాలం : డీ. శ. 129 1_1823 [పాంతం. 

స్థలం * రాయచూరు |షాంతం, 

రచన  : రంగనాథ రామాయణము (ఉత్తరభాగం). 

రంగ నాథరామాయణం (ద్విపద) పూర్వభాగ క _ర్రఅయిన గోనబుద్ధారెడ్డికొడుకు, 
ఉ తర భాగాన్ని సోదరుడు విట్టం భూపతితో కలిసి వాకాడు. కాకతి రెండో [పతాప 
ర్యుదువి సమకాలికుడుగా ని, ఆ తరవాత కాలంవాడు కాని కావచ్చు. రచన సరళంగా 


[పాచీన సాహిత్యము 181 


ఉంటుంది. సోదరులిరువురూ తండి బుద్ధభూపతి ఆనతిమీద రామాయణ ఉత్తర భాగాన్ని 
ద్విపదలోనే రచించి తం డికే అంకితం గా ఇచ్చారు. వీరిని గురించి తెలిపే శాననం ఒకటి 
మహబూబునగర్‌ లోని బూదపూరులో ఉన్నది. (ఆరు. ద-8) 


కొచిరాజు బనవన్న 
నామాంతరం : కాచన బసవన (చూ). 


కాటమరాజు కథ 


కర్ర = రకనకబండి గట్టయ్య, 
రచనాకాలం : 18వ శతాబ్దం, 
ద్విపదలో గాన యోగ్యంగా ఉన్న రచన. (క. స_ర్‌4) 


కాటమరాజు కథ 
కర్త * తెలియదు. 

జానపద చారిత్రక గేయం. 

కాటమరాజుకు, మనుమసిద్ధికి మధ్య జరిగిన యుద్దం ఇందలి కథావస్తువు. ఈ 
కాటమరాజు కనిగిరి సీమకు చెందినవాడు. నెల్లూరి సీమను పాలిస్తున్న మనుమసిద్ధి భూపా 
లుడు, ఈ కాటమరాజు అడిగిన సుంకం చెల్లించలేదని ఆతని పై ఖడ్గతిక్క-న అధ్య 
ర్యంలో సైన్యం పంపుతాడు. పాలేటి ఒడ్డునగల పంచలింగాల వద్ద ఘోరమైన యుద్ధం 
జరిగింది. 

ఆ యుద్ధ వివరాలను తెలిపే ఈ గేయం జానపదులలో అత్యంత (పచారం 
చెందింది. | (వాచ. జా. గె. వా. 


కాటమరాజు వెంకటజోగి 
కాలం : [812 క కొంచెం పూర్వుడు. 
రచన : ము క్తికాంతా విలాసము (యక్షగానం). 
వెంకమాంచా చెంచమరాజుల పుత్రుడు. వేదాంతపర మైన రచన చేశాడు. 


(య. వాచ 
కాటయ వేమారెడ్డి 
కాలం : డీ. శ, 15వ శతాబ్దం పూర్వార్థం. 
స్టలం * కొండవీడు, రాజమహేం[దవరం, 
రచన : “కుమారగిరి రాజీయమ్‌” (సంస్కృతం). 


అనపో తారెడ్డి అల్లుడు కుమారగిరి రెడ్డికి బావమరిది, మంతి కొండవీటి రాజ్య 
పాలనా భారం తగ్గించుకోవటానికీ కుమారగిరి కాటయవేముని తన (ప్రతినిధిగా రాజ 
మహేం[దవరరాజ్యానికి పాలకునిగా పంపాడట. కాటయవేముడు రణకూరుడేగాక రాజనీతి 
జ్ఞాడుగా కుమారగిరి సామాజ్య రక్షకుడుగా (ప్రసిద్ధుడు పెద కోమటి చేమునికి దిద్ద 
శ తువు. సాహిత్యంలో కూడా అభినివేశం కలవాడు. సంస్కృత భాషావేత్త. ఇతని 


182 తెలుగు సాహిత్య కోశము 


కుమారగిరి రాజీయమ్‌ కాళిదాసు నాటకాలకు వ్యాఖ్యానం. కవి పాండితీ (కర్ణ కు 

తార్కాణంగా ఉంది. దీన్ని కుమారగిరిరెడ్డికి అంకితం ఇచ్చాడు. కాటయ వేముని 

శౌర్య సతాపాలను కవులు కీ రించారు. ఇతనిమీద చాటువులు కొన్ని లభించాయి. 
(0. రా, చ 


కాటిపొపలవొరు 
వీపు ఇం|దజాల [పదర్శకులు. వూర్వ కాలం నుంచీ అం| ధదేశంలో ఉన్నారు. 
వీరు మచ్చుచల్సి పిల్లల్ని ఎత్తుకు పోతారనే ఒక వదంతి దేశంలో ఉంది. 


వీరు ఇం్యదజాలంతో [పజలను భయకంపితుల్ని చేసారు. వీరి వేషం గంభీరం 
గాను, భయుకరంగానూ ఉంటుంది |పదర్శకుడు రంగు రంగుల దుస్తులు వేసు 
కొంటాడు. రెండు లేక మూడు పెద్ద గంటలను వేలాడదీస్తాడు. అతను నడుస్తుంటే 
వచ్చే గంటల చప్పుడు భయంకరంగా ఉంటుంది. నొసటన బొట్లు, మెలి తిరిగిన 
మీసాలు, ఈకల మాది చిత్రించిన రేకుల కిరీటం, చంకన జోలె, చేతిలో ఎముకలు 
పుచ్చుకొని భూతవై ద్యునివలె గంభీరంగా ఉంటాడు. 


(పదర్శన చేసేటప్పుడు నోటిలోనుంచి నాలుగైదు పౌొన్ల పెద్ద గుండ్లను, 
విగహాలను, ఇతర సామానులను, తేళ్ళను, మం[డగబ్బలను, కప్పలను నోబ్లోనుంచే పుట్టి 
సాడు. శవాన్ని తగలబె'క్టేటప్పుడు వీరు కొటిమీద తిష్టవేసి సుంకంకట్టిందాకా నానా హంగామా 


చేయటం ఇప్పటికీ దేశంలో ఉంది. (నా. ర చ_298) 
కాణాదము పెద్దన సోమయాజి 
కాలం : [క్రీ శ. 17వ శతాబ్దం చివర; 18వ శతాబ్దం | పారంభం, 
(ల య 
స్థలం * గద్వాల, ; 
రచనలు : 1. మత్స్యపురాణము (ఆంధ్రానువాదం). 2. శేషశె లేశ లీల, 8. 


భ| దాపరిణయము (ముకురిదవిలాసము.) 4. ఆధ్యాత్మ రామాయణము 
5. రామాయణ చంపువు, 8. యథా శ్లోక తాత్సర్య రామాయణము 
(బాలకాండ). 


తిమ్మనార్యుని ప్యుతుదు. చతుర్విధ కవితావిశారదుడు. కొంతకాలం సురపురం 
సంస్థానా ధీశ్వరుల ఆవరణలో ఉంటూ మత్స్య పురాణాన్ని ఆం|ధంలో సంతరించినాడు. 
“శేషై లేశ లీలొను పంచవర్తీ య ఆక్షరాలు లేకుండా కావ్యంగా వాశాడు, ఆ తరువాత 
గద్వాల సంస్థానంలో సోవభూపాలుని అ|శయించి భ|దాపరిణయం అనే నామాంతరం 
కల హత విలాసాన్నీ, అధ్యాత్మ రామాయణాన్ని |వాశాడు. సోమభూపాలుడు (పారం 
భించిన యథా ఖోక తాత్పర్య రామాయణాన్ని అనువదించిన వారిలో ఇతడొకడు “బాల 
కాండను ఆనువడించాడు. | 


సురపురం సంస్థానాధిశ్వరులచేత “అభినవ అల్లసాని పెద్దని అనే కైవారం 
పొందాడు. ఇతని (గంథాలలో ఉన్నన్ని శబ్దాలంకారాలు, చిితదింధ కవిత్వ సద్యాలు మరి 


ప్రాచీన సాహిత్యము 183 


ఏ కవి (గంథంలోనూ లేవని వీరేశలింగం గారు (వ్రాశారు. ఇతని కవిత్వ) రసవంత 
మైనది. (ఆం. సం, సా_ క. చ. 8-88) 


కాదంబరి (సం) 
కరు. 1 జం నృసింహ భటు. 
అనతి ల 
ఇది అయిదంకాల నాటకం. పెదకోమటి వేమారెడ్డి తన సాహిత్య చింతా 
మణిలో దీన్ని పేర్కొన్నాడు. అప్పటికి ఇది |ప్రభ్యాతమైన నాటకం. (రె. రా చ-4?5) 
కాదంబరి " 
కర్త : భాస్కరుని కేతన (చూ. 
పద్యకావ్యం, నాలుగు పద్యాలు మా(తం లభించాయి. భట్టబాణుని సంస్కృత 
కాదంబరికి అనువాదం కావచ్చు. ఈ రచన కీ. శ. 1280కి ముందే జరిగి ఉండవచ్చు 
పెదపాటి జగ్గన, కస్తూరి రంగకవి ఇందులోని పద్యాలను ఉదాహరించారు. 


కాదంబరీ కల్యాణ నాటకమ్‌ (సంస్కృతం) 
కర్త : (చూ) నరసింహుడు. 
అలభ్యం. కౌకతీయుల కాలం నాటి రచన, (ప్రా. ద. దే. చ_889) 
కానాల నరసింహకఠవి 
కాలం : 17 వ శతాబ్దం కావచ్చు. 
స్టలం * తరిగొండ, 
రచన : శేషధర్మములు. 
వేంకకేశ అమాత్యుని పుతుడు. ఇతని కవిత్వం ఆనర్గళమైన ధారతో 
మృదు మధురంగా ఉ”టుంది, రచనలో కొన్ని విలక్షణ [పయోగాలు కనిపిస్తాయి. 
(క. స_104; క. చ._9-204) 


కానుకొలను అన్నమరాజు 
కాలం : డీ. శ, 1500 (పాంతం,. 
స్టలం : కృష్ణామండలం కావచ్చు. 
రచన : అమరుక శతకము (ఆలభ్యం). 
అన్నమయ్య అనేది ఇతని నామాంతరం. అమరుక కావ్యాన్ని తొలిసారిగా 
తెలుగులో అనువదించినవాడు ఈ అన్నమరాజు, ఇతని జన్మస్థలాన్ని గురించి భిన్నాఖి 
పాయాలున్నాయి. భాస్కర క్షేతం అని కొందరంటు మరు. సంస్క్భుతంలో అమరుక 
శతకాన్ని అమరుకుడే [వాశాడనీ, శంకరాచార్యులవారు (వాశారనీ పండితుల మధ్య అభి 
(పాయ భేదాలున్నాయి. అమరుక సంస్కృత శతకావికి సుమారు 20 వ్యాఖ్యానా 
లున్నాయి. 
ఇతని అమరుకం నుంచి అజ్ఞాత [గంథ సంకలనక ర్త తన “ఉదాహరణ 
పద్యాల'లో రెండు పద్యాలను ఉదాహరించాడు. ఈ అన్నమయ్యను గురించి తెలిపే 


184 తెలుగు సాహిత్య కోశము 


శాసనం ఒకటి లభించిందనీ దానివల్ల ఇతని తాత సూరపరాజు తం|డి అన్నయ్య అసి 
తెలు స్తున్నదనీ కొందరు చె ప్తన్నారు. ఇతని శైలి చక్కనిది. 
(ఆరు[ద_68-89, శ.క.చ_787) 
కానుకొలను నాయనప్ప 
నామాంతరం : వేంకటదాసు (చూ). 
అచ్చతెనుగు శతక కర్త, 


కానుకొలను వెంకటదాను 
నామాంతరం : నాయనప్ప. 


కాలం : 1804 |పాంతం, 
రచన వ 1. శ్రీకృష్ణ నాటక యక్షగాన మహ్న్మాపబింధ రాస|క్రీడా విలాసము 


2, చింతగుంట పాలెపు రామశతకము. 


భావయా మాత్యుని పు పు[తుడు. ఇతడు పన్నెండేండ్ల వయసులో రామశతకం 
రచించాడట. చింతగుంట పాలెం దిందరులో ఒక పేట. దీనికి తిం|తిణీగర్ర రపుర మనేది 


సంస్కృతం. (య. వా. చ-108) 
కానూరి వీరభ దక'వి 
కాలం fH 18-5 శతాబ్ది, 
స్వస్థలం : కొలిపాక (కొలనుపాక, 
రచన * బసవ మహిమామృత విలాసము, 
గురువు : గుడ్డద మారెయ్య. 


సమకొలికులు: కందుకూరి బసవరాజు, కొమరాజు శంకరుడు, బుద్ధిరాజు వీరశు, 
ఈ కవికి వియ్యన అనే పేరు కూడా ఉంది. తల్లి కతు క తండి 
పేరు తెలియదు. గుడ్డద మారెయ్య వీరభ్యదకవికి ఇష్పలింగా దిక జ్ఞానోపదేశం చేశాడు, 
కొలనుపాక్ర సోమేశ్వర స్వామి భక్తుడై న సీతారామ శాస్త్రి కవిని [పోత్సమాంచి రచనలు 
చెయించాడట, (య. వా. చ. 8860) 
కాపనాయకుని శాసనము (కాపడు 
కాలం : కీ శ. 1182, 
స్థలం * తెలియదు, 
శాసన పదాత * కాపనాయకుడు (కాపడు). 
శాసన విషయం: ఈ శాసనదాత కాపడు వెలనాటి గొంకరాజు కొలువులో ఒక 
os ఈయన శివునికి అఖండ దీపం నిల్పాడట. “తూంబ ర్తి అనే [గామంలో 
'హెశ్వరుని (పతిష్టించి, అఖండ భక్తితో శివాలయం నిర్మించాడని. ఈ శాసనం వల్ల 
తెలు స్తున్నది. దీనిలో మూడు చంసకమాలలు, రెండు ఉత్సలమాలలు, ఒక శార్దూలం 
రెండు కందపద్యాలు ఉన్నాయి. (తె. క. చ_2$80, 281) 


[పాచీన సాహిత్యము 185 


కామందకము (అలభ్యం) 
కర్త : తెలియదు. 
సీతి శాస్త్ర గంథం, 
సంస్కృత కొమందకీయానికి ఇది అనువాదం కావచ్చు. మడికి సింగన సకల 
నీతి సమ్మతంలో ఇందులో నుంచి ఇంచుమించు మూడు వందల పద్యాలు సంకలనం 


చేశాడు. కవిత మనో హరమై [పొఢంగా ఉంది, (క. త_4_191) 
కామకళాని ధి 
కవి : నెల్లూరి శివరామ కవి (చూ. 


ఆంకీతం : మహారాష్ట్ర [ప్రభువు జయసింహునికి (1740 ప్రాంతం). 
కొకోోక కవి రచించిన “రతి రహన్యము అనే సంస్కృత |గంథానికి 
అనుసరణ. నాలుగు ఆశ్వాసాల (ప్రబంధం, 
ఇందులో తంజావూరును పాలి౨చిన మహారాష్ట్ర రాజుల వంశావళి విసృతంగా 
వర్షింపబడి నాటి చార్మితక విశేషాలను తెలుపుతున్నది. 1080) లో శృంగార [గ్రంథ 


మాల వారు దీన్ని ముదించారు. (ద. దే, వా-280) 
కామక్క- 
కాలం : 1126 ప్రాంతం, 
స్థలం * తెనాలి తొలూకొ ఈమని గ్రామం. 


శాసన |పదాయిని. ఘంటసాల పోతినాయకుని కుమార్తె. ఈమె తన తండి 
పోతినాయకునకు తల్లి (పోలమకు ధర్మార్థంగా ఈవనిలోని అగస్త్యేశ్వరస్వామి 
(తొం డేశ్వరుడు కి అఖండ దీప దానం చేస్తూ శాసను వేయించింది. 
(చూ. ఘంటసాల కామక శాసనము.) 
కామన దక్షారామ శాసనము 
కాలం : (కీ. శ, 1149. 
శాసన పదాత * కామన. 
(పస్తావిత స్థలం : దక్షారామం. 
శాసన విషయం : శాసన [ప్రదాత చతుర్ధకులజుడు (కూ|ద్రుడు) అని, వదాన్యు 
డని, దండనాయకుడని, దక్షారామంలోని భీమేశ్వరునికి అఖండ దీపం నిలిపాడని ఈ 
శాసనం వల్ల తెలియవస్తుంది. దీనిలో అసమ్మ గంగా ఒక చంపకమాల, ఒక శార్దూలం 


ఉన్నాయి. (తె. ర్‌ం చ_248) 
కామనూరి కృషయ్య 
కాలం : ॥6వ శతాబ్ద౦. 


రచన  : ఇందుమతీ పరిణయము. 
గోవిందామాత్యుని కుమారుడు. హృద్యంగా కవిత చెప్పిన కవి. రఘు 


188 తెలుగు సాహిత్య కోశము 


వంశంలోని అజమవహారాజు చరి్యతనే ఇ౦దుమతీ పరిణయ |పబంధంగా పొందుపరచాడట. 
(క. చ.9-_164) 
కామపరాణి (కడలుపల్లి ) శాసనము 
కొలిం : (కీ. శ, 1154. 
శాసనం వేయించిన వారు : కామపరాణి. 
[పస్తావిత స్ధలం : కడ లుపల్ని, 
శాసన విషయం : కామపరాణి రాజకుమార్తె కావచ్చును, ఈమె బల్ల 
నరే3దుని అర్ధాంగి... కడలు కల్లి లో వేంచేసిన భుజఎగమేశ్వరునికి అఖండ దీపం 
నిలిపినట్లు ఈ శాసనం నల్ల తెలియనస్తు*డి. దీనిలో అసమ్మగంగా ఒక ఉత్పలమాల 
ఉంది, (తె. ర్‌. చ-264) 


కామమ్మ కథ 
కర్త వ మదాసు వెంకయ్య. 

అత్యంత కరుణ రస పూరితమైన జానపద గేయం. పిచ్చుకుంట్ల వారికి 
కల్పవృక్షం. 

“సహగమనం” ఈ కథలోని ముఖ్య విసయు, భర్త మరణించగానే హైందవ 
స్త్రీలు సహగమనం చేయడం పూర్వపు ఆచారం. దీన్ని “రామమోహనరాయలు" 
ఇంగ్లీషు వారి సహాయంతో మాన్చించాడు. కాని కొందరు పతివ్రతలు (ప్రత్యేకంగా 
(బిటిషు [పభుత్వం కాలంలో వారి అనుమతితో సహగమనం చేసే వారట. ఈ కథ 
అలాంటిది. బహుశ 18వ శతాబ్ది నాటి వృత్తాంతం అయి ఉండవచ్చు. 

లక్ష్మయ్య వెంకమ్మల ముద్దు కూతురై న “కామమ్మ” “తిరుపతి మారయ్య”కు 
భార్య అయింది. మారయ్య చాలా కాలం చెన్నపురిలో పనిచేసి ధనం సంపాదించి తిరిగి 
స్వ గామం చేరుకొన్నాడు. పథమంగా భార్యను కొపురానికి పంసమని కబురంపాడు, 
కామమ్మ పిఠాపురం నుండి సామర్గ కోటకు వచ్చింది. మొనటనే అస్వస్థతగా ఉన్న 
కమారయ్యికు రోగం ముదిరింది. మరణించాడు, కామమ్మ తన జీవితంలో భర్తకు 
చేసిన సేవల్లా నోటిలో “తులసితీర్థం” పోయడ మే. 

కామమ్మ సహగమనం చేయగోరగా ఆమెను అందరూ ఆటంక పరుస్తారు. 
దొరల అనునుతి అవసరమంటారు. కామమ్మ కాకినాడ కలెక్టరును, చెన్నపురిలోని 
ప్రముఖ ఇంగ్లీషు దొరలను దర్శించి వారికి తన మాహాత్మ్యాన్ని చూపిస్తుంది. ఎవ్వరెంత 
కాదన్నా చివరికి తన పంతం నెగ్గించుకుంటుంది. ఇది ఈ గేయంలోని కథ. 
(జా. గే. వా) 
కామయ చందాశతకము 
కర్త క పచ్చ మెట్ట పాపకవి, 
రచనాకాలం: 1780-1840 |పాంతం, 





[పాచీన సాహిత్యము 187 


కవి తన పోషకుడైన మగటపల్లి కామయ శేష్టి మీద చెప్పిన కంద పద్య 


శతకం. “కామయ చందా” అనే మకుటంతో ఉంది. (శ. క. చ_828) 
కామరను వేంకటపతి సోమయాజి 
కాలం : 17వ శతాబ్ద త్రో 
సలం , తంజావూరు, 
రచన : విజయ రాఘవ చందికా విహారము. 


నామాంతరం : విజయరాఘవ చం|దికౌ విలాసము. 
కీ. శ. 1688.78 నడుమ తంజావూరు నేలిన విజయరాఘవుని పట్టపు కవి. 
పద కవితలో దిట్ల. ఇతని పదాలు కొన్ని కేేతయ్య పదాలుగా చెలామణీ అవుతున్నా 
యని విమర్శకులు అంటున్నారు. ఆంత్య పాసలు, యమకాలు, చక్కని కొసమెరు 
పులు ఇతని సొమ్ము. సందర్భాన్ననుసరించి పచ్చి శృంగారవర్ద న కూడా చేశాడు. ఆంధ 
యక్షగానాలలో కొరవంజి పాత తొలుత పవేశ పెట్టినది ఇతడే. (ద. దే. వా_129) 
కామవల్రీ మహాలక్ష్మీ కథ 
నామాంతరం : కామేశ్వరి కథ (చూ). 


కామసము దము అప్పలాచార్యులు 


కాలం ; డీ. శ, 18వ శతాబ౦ ఉత రారం, 
ద = ధి 
స్థలం 3 గద్వాల. 
రచనలు : |], కృష్ణలీలా తరంగిణి (లేక ఆం|ధాష్టపది, న యథాళ్ళొాక తాత్పర్య 


రామాయణము (కిషింంధాకాండ. 
వీరుదం : విద్వత వి కుంజర, 
కృష్ణమాచార్యుల కుమారుడు. గద్వాల సోమభూపాలుని ఆస్థాన కవిగా ఉండే 


న్న 
యు 
వోడు చతుర్విధ కవితా విశారదుడు. సంస్కృత | పాకృతాం[ధాలలో శతాధిక (గంథ 
సంధానం చేశాడు. సంస్కృతంలోని కృష్ణలీలా తరంగిణీని “ఆం|ధాష్టపది” అనే పేరుతో 
తెలుగువో (వాళౌడు. “యథాళ్లోక తాత్పర్య రామాయణం౦"'లోని కిష్కింధాకాండను 


మూడు ఆళ్వాసాలుగా అనువదించాడు. (ఆం. సం, సొ 
కామిదేవి శాసనము 
కాలం : (క్రీ, శ. 1148 |పాంతం, 
శాసనం వేయించినవారు : మ ల్లధరి,తీనాథుని కులసతి కామిదేవి. 
స్టా విత స్ధలం : అమరావతి, గుంటూరు జిల్లా. 
శాసనవిషయం : ఈ శాసనం [ప్రకారం కామిదేవి మల్లభూపతి అర్జాంగి. 


ఈమె భక్తితో అమరావతిలోని అమరేశ్యరునకు అఖండదీపం ఎ త్తించింది. అ్తే కేశవ 
స్వామికి కూడా అఖండదీపం నిలిపింది.. అమరావతినేలిన ఎల్ల నుహీపతికి -వెన్నమాంబకు 


188 తెలుగు సాహిత్య కోశము 


ఈమె తనయయని శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక తరువోజ, ఒక చంపకమాల 
ఉన్నాయి. (తె, క్‌, చ 


కామినేని (మొదటి ఎల్లారెడ్డి 
యం a 
కాలం : 1రీవ శతాబ్టీకి పూర్వుడు. 
సలం : దోమకొండ సంసానం. 
థు థు 
దోమకొండ సంస్థానాధిపతులకు మూలప్పరుషుడుగా భావించబడుతున్న “కామి 
నేని చౌదరి”కి నాలుగవ తరంవాడు. ఇమ్మడి కాచారెడ్డి కుమారుడు. సాహిత్య పోషకుడు. 


ఇతడు స స్ప సంతాన (పతిష్టాత అనీ, బాలభారత, కీరా తార్జునీయాది సత్కృతి 
సంతతిని అంకితం పొందినవాడని సూతసంహిత ద్వారా తెలుస్తున్నది. ఈ వంశంలోని 
వాడే అయిన కామినేని మల్లారెడ్డి రచించిన “శివధర్మో త్తరము” “పట్టిమెట్ట సోమనాథ 
సోమయాజి” రచించిన “దబిహ్మో త్తర ఖండం” కూడా ఈ అభి పాయాన్ని దిలపరుస్తు 
న్నాయి. ఇతని కాలంలోనే కాకమాని గంగాధరుడనే కవి బాలభారతం |వాశాడు కాని 
ఇతడు కృతి పుచ్చుకొన్నది ఈ బాలభారతమో కాదో తెలియదు. |పోలుగంటి చెన్నయ్య 
నుంత్రి (సౌభరి చర్మిత_యక్షగాన రచయిత) కూడా ఒక బాలభారతం | వాళాడు. ఎల్లా 
రెడ్డ ఎవరి కృతిని అంకితం పుచ్చుకొన్నాడో నిర్ణయించటానికి ఆధారాలు లేవు. ఈయన 
కృతి పుచ్చుకొన్న రెండో [గంథం “కిరా తార్దునీయం” కూడా ఎవరు |వాశారో తెలియదు. 
(అం. సం. సా_180) (ఆరు|ద_9-210) 
కామినేని (ఇమ్మడి) ఎల్లారెడ్డి 
కాలం * రీ. శ. 18వ శతాబ్దం ద్వితీయార్థం _ 17వ శతాబ్దం |పారంభం. 
సలం : దోమకొండ సంస్థానం. 
రచనలు : వాసిష్టము, లైంగధర్మము (వాసిష్ట లై ౦గధర్మము). 
దోమకొండ సంస్థానాధీశ్వరు డైన “ముమ్మడి కాచారెడ్డిికి కుమారుడు. కామినేని 
ఎల్లారెడ్డి కవికి సోదరుడు. వీరి సోదరుడు నల్లా రెడ్డి దోమకొండ పాలకుడట. _పట్టమెట్ల 
సోమనాథ సోమయాజి కవిని | పోత్సపహించి (బ్రహ్మో త్ర త్తర ఖండ |గంథాన్ని (వాయించి 
అంకితం పొందాడు. ఇతడు బహు పురాణజ్ఞాడని, బహు భాషావేత్త అని తెలుస్తున్నది, 
కాని ఇతని రచనలు లభ్యం కాలేదు, ఈయన రచించిన వాసిష్ట లైంగ ధర్మం ఒక 
[గంథమేనా లేక రెండు (గంథాలా అన్నది తేలని |పశ్నగా ఉంది. 
(ఆం. సం, సా_ 184) 
కామినేని కామిరెడ్డి 
కాలం : (క్రీ. శ, 18వ శతాబ్ది. 


కామినేనివారు మెదకు మండలాదిపతులు. గోలకొండ నవాబుల సామంతులు. 
విశిష్టత : ఇతడు కవి. పండిత పోషకుడు. కృతిపతి. ఈయన పట్టమెట్ట 
సోమనాథుని చేత స్కా౦ద పురాణఎలోని సూత సంపితను ఆం ధీకరింపజేసి తంకశం 


[పాచీన సాహిత్యము 189 


పుచ్చుకొన్నాడు. ఆ,శయించిన సోమనాథుని పోషించాడు. అకలంక [కియ కొవ్యాలు 
చెప్పిన సోమనాథువికి అందలాలు, అళ్వాలు, ధనం బహూకరించాడు. 


బాలభారత, కిరాతార్జునీయ కావ్యాలు అంకితం పుచ్చుకొన్నకామినేని ఎల్లా రెడ్డికి 
నలుగురు మనుమలు. వారిలో ముగ్గురు కృతి భర్తలు. ఆందులో ఇద్దరు స్వయంగా 
కృతి కర్తలు, ఈయన ఎల్లారెడ్డి రెండో మనుమడు. కులీకుతుద్గా సమకాలికుడు. పట్ట మెట్ల 
సోమనాథుడు, ఇతడూ మల్లి కార్జున పండితారాధ్యుల వంశంలోని లింగారాధ్యులవారికి 
శిష్యులట. ఈయన తమ్ముడు (ఇమ్మడి) ఎల్లారెడ్డి సోమనాథ విరచిత |[బహ్మో త్తర 
ఖండానికి కృతిభర్త. ఇంకో తమ్ముడు మల్లారెడ్డి షట్బ[కవర్హి చరిత్ర, శవ ధర్మో త్తరం 
పద్మపురాణాలను [(వాళాడు. (ఆరు[ద-8) 
కామినేని జంగమ రెడ్డి 
కాలం : డీ. శ, 16వ శతాబ్దం చివర_ 17వ శతాబ్దం పారంభం. 
స్థలం : దోమకొండ సంస్థానం. 
దోమకొండ సంస్థాన పాలకుడు. “ముమ్మడి కొచారెడ్డొకి కుమారుడు. ఈ 
వంశంలో (పసిద్ధి చెందిన మల్లా రెడ్డి, ఎల్లా రెడ్డి అనే సోదర కవులు ఈ జంగమ రెడ్డికి 
తమ్ములు. 
జంగమరెడ్డి “సత్క వి వర్యు కోటికిం బింగరుకొండ” అని సూత సంహిత 
పేర్కొన్నది. ఇతడు రచించిన |గంథాలు కాని ఇతని పోషణలో ఉన్న కవి పండితులకు 


సంబంధించిన వివరాలుగాని లభించలేదు. (ఆం. సం.సా_ 180) 
కామినేని మల్లారెడ్డి 
కాలం : డీ. శ, 18వ శతాబ్దం చీవర_. 17వ శతాబ్దం [పారంభం, 
స్థలం * దోమకొండ సంస్థానం. 
రచనలు షట్బి కవ రి చరిత్రము, వధర్మో త్రరఖండము,పద్మపురాణము మొ॥వి, 


బిరుదులు : సత్కవిరాజు, సర్వజ్ఞభోజుడు, భాషా శేషాహి. 
బిక్కనవోలు |పభువు. దోమకొండ సంస్థానాధీశుల వంశంలోని వాడు. 
ముమ్మడి కాచారెడ్డి కునూరుడు. ఇతని సోదరుడైన కామారెడ్డి (క్రీశ. 1636లో “అబ్దుల్లా 
హుసేన్‌ కుతుబ్‌ షాహ్‌” చేత దోమకొండ సంస్థానపు సన్నదు సంపాదించాడని తెలు 
స్తున్నది. ఆ కారణ-చేత అతని సోదరుడైన ఈ మల్లా రెడ్డి కీ. శ. 17వ శతాబ్ది 
(పథమ భాగానికి చెందినవాడని అభి పాయం. 


మల్లా రెడ్డి సాహిత్యమూర్తి. కామినేని వంశానికి ఎత్తిన కీర్తి సతాక. రెడ్డి 
కవులందరిలో ఇతడు (పాచీనుడు. చాలామంది తెలుగు కవుల [పత్యేకతను పుణికి 
పుచ్చుకొన్నాడు. తోలి రచనలో శ్లేష వైపు మొగ్గినా తన చివరి (గంథంలో మృదు భావా 
లకే ప్రాధాన్యమిచ్చాడు. ఈయన సోదరుడు కామిరెడ్డి, _ పట్టిమెట్ట సోమనాథ విరచిత 
సూత సంహితకు కృతిభర్త. మరొళ సోదరుడు ఇమ్మడి ఎల్లారెడ్డి, సోమనాథ విరచిత 


[00 తెలుగు సాహిత్య కోశము 


దహ్మో త్తర ఖండానికి కృతిభ ర్రేగాక, స్వయంగా కవియై వాసిష్టలై ంగధర్మం అనే కృతి 
(కృతులు) |వాళాడు. 
శబ్దశాస్త్ర పరిచయం చూసటానికీ_వ్యాకరణ పదాలను, అలంకొరాలను, రీతులను 
కూడా శ్లేషలలో చేర్చి పద్యాలు (వ్రాశాడు, (శ్రీనాథ, పెద్దన, భట్టు మూర్తుల పోకడలు 
ఇతనిలో కనిపిసాయి. (ఆం. సం. సా_180_82; ఆరు[ద_9-216) 
కామినేని రాజన్న చౌదరి 
కాలం ; కీ. శ, 17481767. 
స్తలం : దోమకొండ సంస్థానం (బిక్కనవోలు). 
కవి, పండిత పోషకుడై న రాజన్న చౌదరి (కీ. శ, 1746 నుంచి కీ. శ, 1767 
వరకు దోమకొండ సంస్టానాధిపతిగా ఉన్నాడు. ఈ వంశపు |ప్రభువులలో మిక్కిలి 
(పసిద్ధి చెందినవాడు. ఇంతవరకు ఈ సంస్థానానికి “విక్కనవోలు” రాజధానిగా ఉండేది, 
ఇతని కాలంలో రాజధాని “కామారెడ్డి”కి మార్చబడింది. ఆ తరువాత నుళీ దోమకొండకు 
మార్చబడింది, 
రాజన్న చౌదరి రాజర్షిగా [ప్రఖ్యాతుడు. భక్తి [పసత్తులు అధికం. సాహిత్యాభి 
మాని. సాహితీ పోషకుడు. రాపాక లక్షీ పతి ఇతని అస్థానకవి. ఈ కవి 'భ్యదాయు 
రభ్యుదయము' రాజవ్న చౌదరి | పేరణ చేతనే | వాయబడింది. (ఆం,సం.సా_ 17_ 186) 


కాముని పౌర్ణమి వినోదాలు 
తెలంగాణాలోని [గామీణ [ప్రజలకు ఇది చాలా ఆనందదాయకమైన పండుగ. 
పౌర్ణమికి మూడు రోజులు ముందుగానే వెన్నెల రా తులలో గుంపులు, గుంపులుగా ఈ 
స న కార్య కమాలు |పారంభమవుతాయి. ఈ పున్నమి ఒక్క తెలంగాణాలో నే 
కాకుండా ఉత్తర హిందూస్టాన మంతటా కడు వేడుకగా పూర్వకాలంనుంచీ జరుగుతూనే 
ఉంది, ఇది (పసిద్ది చెందీన వసంతోత్సవం. 


వావి వరుసలు లేకుండా ఒకరిమీద మరొకరు వసంతాలను చిమ్ముకుంటూ, 
ఒడలు మరిచి తన్మయత్వంలో ఈ వనోదాలను జరుపుకుంటారు. కుల మత వై షమ్యాలు 
లేపండా ఎంతో అన్యోన్యంగా ఈ వినోదాలు సాగుతాయి. 


ఇలాంటి వసంతోత్సవాలు తీరాం[ధదేశంలో_ వివాహానంతరం కంకణాలు విప్పే 
రోజున జరుగుతాయి. ముఖ్యాంగా సీతారాముల కల్యాణ సమయంలో బళ్ళమీద వసంతా 
లశో నిండిన భాండాలు పెట్టుకొని_| గా మవీధుల్లో కనిపించిన వారిమీద వసంతాలను విర 
జిమ్మి, గులాములు చల్లుతారు. మామ, బావ వరస అయిన వారి మెడలలో పిడకలు, 
కప్పలు, మామిడి చంకలు మొదలయిన వాటితో దండలు చేసి, వినోదిస్తారు. 


ఈ పున్నమి సందర్భంలో వెన్నెల సాటలు, అల్లో నేరెబ్ళ, కోలాటపు పాట 
లను స్త్రీలు, జాజర పాటలు,  కోలాటపు పాటలను పురుషులు పాడుతూ ఉంటారు. 
కోలాటం పాటలు పాడే వినోదంలో స్ర్రీపురుషులిర్వురూ పాల్గొంటారు. ఈ సంద 


[ప్రాచీన సాహిత్యము 191 


ర్భంలో పురుషుల కోలాటం పాటలు ఉధృతంగాను, స్త్రీల కోలాటాలు లలిత మధురం 
గాను ఉంటాయి. (చూ. వసంత మహోత్సవాలు) (నా. ర. చ_288_287). 


కామేశ్వరి కథ 
కాలం 2 (క్రీ శ. 18-15 శతాబ్దాలు, 
నామాంతరం : కామవల్ని కథ. 

పూర్వం ఈ కథను |బాహ్మణ గృహాలలో పసిద్ధంగా చెప్పుకుంటూ ఉండే 
వారట. ఇరుగు పొరుగు అమ్మలక్కలందరూ పని పాటలు ఆయిపోయాక ఉదయం 
నుంచి సాయం|తం వరకూ ఈ కథను కర్ణానందంగా వినేవారు. ఆందుకే “అక్కలు 
లేచేవరకు-నక్కలు కూసె” అనే సామెత వచ్చింది. 

ఇది మొదట (బాహ్మణ స్త్రీల ద్వారా |పచారంలోకి వచ్చినా, [క్రమంగా ఇతర 
జాతుల స్ర్రీలలోకి కూడా వ్యాపించి ఎక్కువ [పచారంలోకి నచ్చింది. ఇది ఇప్పుడు 
గుంటూరు, కృష్ణా జిల్లాలలో బాగా వ్యాప్తిలో ఉ౦ది. దీనివి జక్కుులవారు కూడా 
(పచారంలోకి తెచ్చారు. “*కామవల్లీ మహాలక్ష్మి క్రైటభారి వలపు బాడుచు వచ్చే జక్కు 
లపురం|ధి” అని [కీడాభిరామంలో ఉంది. 


వై కుంఠంలో లక్ష్మీనారాయణుల సమక్షంలో నారదుడు శ్రీరామ [ప్రశంస చేయగా 
లక్ష్మి అతనిని చూడగోరింది. విష్ణువు ఆమెను వారించి శ్రీరాముని తీసుకొని రమ్మని 
శంభు భట్టును అయోధ్యకు పంపాడు. గరుడ వాహనుడై వస్తున్న (శ్రీరాముని చూసిన 
లక్ష్మీదేవి విష్ణువే తనను అలరించడానికి ఆ రూపంలో వచ్చాడనుకొన్నది. ఆమె సమీ 
పించబోగా (శ్రీరాముడు నిరాకరించాడు. తాను ఏక పత్నీ వతుడనని చెప్పి తప్పించుకొని 
పోతున్న శ్రీరాముని లక్ష్మీదేవి అతని [వతం చెడేటట్లు శపించింది. (శ్రీరాముడు కూడా 
ఆమెను కామెశ్వరిగా జన్మించి విరహంతో తపించమని శపించాడు. 


లక్ష్మ] ఈ సంగతి విష్ణువుతో చెప్పగా శివునికి జన్మించి భక్తుల కోరికలు 
తీరుస్తూ ఉండమనీ తాను కృష్ణావతారం ఎత్తుతాననీ చెప్తాడు. శివ పార్వతులకు లక్ష్మి 
స్త కన్యకలుగా జన్మించింది. వారికోసం [దిహ్మ ఒక పట్టణం నిర్మించాడు. వారి 
రక్షణార్ధం ఉన్నవారే పోతురాజు కూనలమ్మలు. ఏడుగురిలో చివరిది కామేశ్వరి. ఆమె 
రుక్మిణిగా జన్మించి (శ్రీకృష్ణుని పొందిందని ఒక కథ ఉంది. ఆమె కల్కు్యవతారంలో 
విష్ణుని చేరుతుందనే గాథ కూడా ఒకటి ఉంది. (నా. ర. చ_68, ద్వి. సా. చ. 484) 
కామేశ్వరి చరితము 
కర్త * వేటూరి భావనా మాత్యుడు. 
అంకితం -: ఎరగుంటి చెరువుదగ్గర వెలసిన కామేశ్వరీ దేవికి, 
ద్విపద కావ్యం. తెలుగు దేశంలో కామేశ్వరి కథ సుప్రసిద్ధం. ఈమెనే 
“కామనల్నీ మహలక్ష్మి', ఆదిలక్ష్మి, కామేశ్వరి, కామవర్థి, అక్కలు అనే పేర్లతో 
కొలుస్తుంటారు. ఆదిలక్ష్మి (శ్రీరాముని చూచి మోహించింది. ఆయన ఎకపత్నీ|నతుడు. 


192 తెలుగు సాహిత్య కోశము 


, ఆమె రాముని శపించింది. తరువాతి అవతారంలో ఆమె 
కౌ మేశ్వరిగా పుట్టింది. (శ్రిరాముడు కృష్ణునిగా ఆపతారమెత్తినా, కామేశ్వరి ఆయనను 
పొందలేక పోయింది. తరవాత కల్క్యవతొరంలో కూడా ఆమె ఆయనను పొందలేదు. 
ఈమె కథను (శ్రీనాథుడు “కీడాభిరామం'లో సూచించాడు, “కామవ లీ మహాలక్ష్మి కైట 
భారి వలపపాడుచు వచ్చె జక్కు.ల పురం|ధి' అని చెప్పాడు. తరవాత అక్క లనోము 
వర్ణించాడు. ఈమె పార్వతి కడుపున స్ప కన్యలుగా పుట్టింది. స్త్రీల పాటలలో 
కామేశ్వరి కథ |పసిద్ధం. ఈ కథను అక్కి నేపల్టి నరసింహకవి కూడా “ఆదిలక్ష్మీ విలా 
సము” అనే పేర పద్య కావ్యంగా [వాళాడు. (ఆరు ద-$) 

కారిక 


"రాముడు లక్ష్మిని శపి సే 
అణా 


కావ్య పరిభాష. అర్ధాన్ని చెప్పే ళ్లోకరూపమైన వ్యాఖ్యానానికి 'కారికి అని 
పేరు. ఇది నంస్కృృత కావ్యాలకే వర్తిస్తుంది. (కావ్యాలంకార సం|గహం 
కారికా కదంబమ్‌ (సం) 
కర్త : కంచం ఎల్లి యార్యుడు, 
ఈ పుస్తకం (వాసినట్లు కవి స్మృతికదంబంలో చెప్పాడు. (శె, వి. స_4) 


కారికావళి 
కర్త ఏ మరింగంటి లక్ష్మణ 'దేశికులు, 
అమ్నుదితం. (తె, వి. స_6) 
కార్తీక మాహాత్మ్యము 
కర్మ ఏ కుందుర్తి వేంకటాచల కవి (చూ. 


అంకితం ; తీర్గపుర (తురయూరు) శ్షేతంలో వెలసిన గోపాలస్వామికి, 
ఆరు ఆశ్వాసాల పద్య కావ్యం. కార్తీక మాస మహిమకోపాటు మరి కొన్ని 
ఉపాభ్యానాలూ ఉన్నాయి. తీర్థప్పురి పాలకుడైన వేంకటాచల నృపని కోరికపై కవి 
ఈ రచన చేసినట్లు తెలుస్తూంది. రచన సలక్షణ మైనది. (ద. దే. వా-811) 
కౌర్తీ కవత మాహాత్మ్యము 
కర్త ఏ చూ. మండపాక కోమకవి. 
కార్తిక మాసంలో ఆచరింపబడే “కార్తీక వతం” యొక్క మాహాత్మ్యాన్ని 
తెలిపే రచన. (ఆం. సం. సా_807) 
కా_్రికేయాభ్యుదయము (అలభ్యం) 
కవి ; ఎలకూచి బాలసరస్వతి, 
చంపూ కావ్యం. (క. త-11.144) 
కార్వేటి నగరము 
ఇది పురాతనమైన పడమటి పాళయములలో ఒకటి. తొండమండలం, తుండీర 
మండలం అని ఈ [ప్రాంతానికి పూర్వం వ్యవహారముండేదట, 


ప్రాచిన సాహి త్యము 193 


ఈ సంస్థానాన్ని పూర్వం రెడ్డిరాజులు, సాళువ వంశీయులు పాలించారట. 
ఉత్తర సర్కారుల నుండి వచ్చిన “మాకరాజు”, “బొప్పరాజు? అనే సూర్యవంశ క్షత 
యులు ఈ సంస్థాన (పభువులకు మంతులుగా ఉంటూ, వారు నిస్పంతుగా మరణించ 
గానే సంస్థానాన్ని ఆ|కమించుకున్నారు. “కరికాల చోజుడు” వీరికి మూలపుకషుషుడట. 
వీరు చాలా కాలం చం|దగిరి పాలకులకు సామంతులుగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత 
కర్ణాటక నవాబు [కింద ఉండేవారు. డీ. శ, 180! నాటి ఒడంబడిక ప్రకారం ఇది 
కుంఫిణీవారి హ స్తగత మెంది. 

కాళహ స్తికి సమీపంలో ఉన్న “నారాయణ వనం ఈ సంస్థానపు మొదటి 
రాజధాని. సంస్థాన పాలకులలో ఒకడై న మొదటి పెరుమాళ్ళ రాజు (|క్రీ. శ. 1700. 
1782) కాలంలో *కార్వేడు నిర్మించబడి రాజధాని మార్చబడింది. ఇది పుత్తూరుకు పడ 
మరగా మూడు కోసుల దూరంలో ఉంటుంది. 


డీ. శ. 1860 లో రాజా బొమ్మరాజు బహద్దరు కాలంలో, సంస్థానం అప్పుల 
పాలై నందున దీనిలోనుండి అనేక (గ్రామాలను అమ్మి వేయవలసి వచ్చింది. ఈ శతాబ్ద ౦ 
లోని వారైన కుమార వేంకట పెరుమాళ్ళరాజు ఈ సంస్థాన |పభువులలో చివరివాడు. 
వీరి కాలంలో సంస్థానం భారత గణతం[త రాజ్యంలో కలిసి పోయింది, 

కార్వెటి నగర పాలకులు మధుర సాహితీ సేవకులు, గాన విద్యానిధులు, 
కళా పోషకులు, సప్త సంతాన (పతిస్టాపకులు. 

విజయనగర |పభువులవలె వీరికి సంస్థానంలో అష్టదిగ్గజ కవులను పోషించే 
అలవాటు ఉంది. నూకరాజు పెరుమాళ్ళకాలంలో ఈ సంస్థానంలో అష్టదిగ్గజాలు న్నట్లు 
తెలుస్తున ది, వీరిలో తిరుమలరాజు, కసవరాజు, రామక్ళష్టరాజు, తిరువేంగళరాజు, 
వేంకట పెరుమాళ్ళరాజు, బొమ్మరాజు, కుమార వేంకట పెరుమాళ్ళరాజు మొ॥ పెక్కురు 
(ప్రభువులు కవిపండితులను పోషించి సాహిత్య సేవ గావించారు. 

బుగ్వేది పంకటరా జుకవి, పోలి పెద్ది వెంకటరాయుడు, పాలమంగలం అప్పయ 
కవి, శ్రీశైల కవి, రాయభట్టు వీరరాఘన కవి, అనంతరాజు సబ్బరాయ కవి, అప్పయా 
చార్యులు, చదలవాడ మల్లన, (శ్రీనీవాస కవి, కంఠీరవ కవి, కచ్చపేశ్వర దీక్షితులు 
మొ॥ పెక్కురు కవులు ఈ ఆస్థానంలో సమాదరింపబడ్డారు. (ఆం, సం, సొ.) 

కాలజ్ఞాన తత్త్వములు 
కర్త : వీర బహ్మాయోగి. 

కులమత భేదంలేని, అష్టాంగ యోగంతో కూడిన వేదాంత మార్గాన్ని బోధి 
స్తున్న ఈ తత్త్వాలు తెలుగు దేశపు (గామసీమలలో బహుళ|పచారంలో ఉన్నాయి. రచన 
సరళమైన జాను తెనుగులో నడిచింది. కందాలు, కందార్థాల ద్వారా వేదాంత సాహిత్యాన్ని 
సర్వజన సాధారణం చేసినవీ తత్త్వాలు. | (తె. వి, సక) 

కాలజ్ఞానము 
కవయి|తి * చాలపాపాంది,' 


194 తెలుగు సాహిత్య కోళ్లము 


ఈ [గంథం యోగశాస్తాానికి, తత్త్వ శాస్త్రానికి సంబంధించినది, (తె.వి,స_4) 
కొల బాలార్లవ సం గహమ్‌ (సం) 
కర్త ; కాకునూరి అప్పకవి. 
సంస్కృతంలోని కాల బాలార్డవానికి ఇది శ్లోకరూప సం్యగహం, 
కొల మాధవమ్‌ (సం) 
నామాంతరం : ధర్మశాస్త్రం_కాలనిర్భ్ణయమ్‌, 
కర్త : విద్యారణుడు, (తె. వి. స_4) 
కాలామృతము 
కర్త ఏ కాకునూరి తిమ్మకవి 
దీనిలో వాస్తు |పకరణం మాత్రమే ఉంది. ఇది జ్యోతిష గంథం, (ఆర|ద-_8) 
కొలామృతము 
కర్త ; తిరుమల భట్టారకుడు, 
రచనా కాలం : 1400-1000 |పాంతం, 
జో ్యతిష గంథం. సంస్కృత [గంథానికి అనువాదం, 
కాలుపలై అర్చనమం। తి 
కాలం * తెలియదు. 
రచన : ఘటికాచల మాహాత్మ్యము (ద్విపద. 
తండి రామసు[ వతుడు. తల్లి అక్క_మాంబ. ఇతని రచన అంత |పొఢంగా 
లేదు. ఇతని [గంథం ఆంధసాహిత్య పరిషత్తులో ఉంది. (ద్వి. సా. చ. 180) 
కావన ఏలూరు కాసనము 
కాలం వ డీ: శ. 1192. 
శాసన|పదాత * కావన. 
(పస్థావిత స్థలం : కొలని సో మెశ్వరాలయం. 
శాసన పదేశం : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 
శాసన విషయం : ఈ శాసనం ఏలూరులోని మసీదు స్తంభం మీద చెక్కి 
ఉండి. కావన తన తల్లి దండులకు ధర్మార్థంగా కొలని సోమేశ్వర స్వామికి అఖండ 
దీపం నిలిపినట్లు దీనివల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక సీస పద్యముంది. (శె,క.చ-810) 
కావలి లమ్మీయ్య 
కౌలం : 19వ శతాబ్ద ౦ పూర్వార్దం. 
కొవలి వెంకట బొరయ్య సోదరుడు. తెలుగు దేశచర్మితకు సంబంధించిన 
క్రై ఫీయతులను సమకూర్చడంలో కల్నల్‌ మెకంజీకి సహాయపడ్డాడు. 
(చూ. కావలి వెంకట బొ|రయ్య. 
కావలి వేంకట బౌరయ్య 


కాలం గ్‌ డీ. శ. 1778_1803. 
సలం ఏ; పశ్చిమ గోదావరి జిలా ఏలూరు. 
థి ౧m i 


(పాచీన సాహిత్యము 196 


రచనలు : 1. (శ్రీరంగపట్టణ రాజ వంశావళి 2. యాదవ రాజుల వంశావళి 
శ. కాంచీపుర మాహాత్మ్యము. 
ఈయన సంస్కృృూతాం్యధ పండితుడు. ఫారశీ, హిందుసానీ, ఇంగీవ, 
థి గా 
కన్నడం, తమిళం, మహారాష్ట్ర భాషలు నేర్చుకొన్నాడు. ఆంగ్లేయ అధికారుల వద్ద 
ట గ యలు 
(ఈస్టిండియా కంపెనీ) ఉద్యోగిగా ఉండేవాడు. మొదట “డెంట్‌ దొర” వద్ద లేఖకుడు 
గాను, తరవాత కల్నల్‌ మెకంజీ వద్ద |పధాన లేఖకుడుగాను, దుబాసిగాను పని చేశాడు. 
కల్నల్‌ మెకంజీ (శ్రీరంగ పట్టణాన్ని ముట్లడించి టిప్పుసులాన్‌ తో యుద్దం చేసి 
లు టల ఆలె వ 
కోటను సాధించినప్పుడు, ఆ ముట్టడిని (ప్రత్యక్షంగా చూసి తెలుగులో కొవ్యంగా | వాళాడు. 
దానికి మెకంజీ సంతోషించి ఇతన్ని బహుకరించాడు. (కావ్యం పేరు తెలియదు. 
హరిహర్‌ దగ్గర ఆర్డర్‌ వెలెస్టీ దొర “ధోండియా' అనే మాహారాష్ట్ర నాయ 
న స. 1 క్తి 
కుని పట్టుకొ న్నప్పుడు కూడా బొర్రయ్య ఒక కావ్యం చెప్పాడట. (కావ్యం పెరు 
తెలియదు). 
ఉమ్మత్తూరు సంసాపనం దగ్గర నుంచి దానిని పాలించిన (శ్రీరంగ పట్టణ 
అత ® [౧ అ 
రాజులంవరి వంశావళిని |గంథంగా |వాశాడు. ఇది గాక యావవ రాజుల వంశావళి అనే 
[గంథం కూడా (వాళాడు. శాసనాలను మొదట తెలుగులో చదివి అర్థం చేసుకొన్న 
వాడు ఈయనేననీ, దేశ పటాలను కూడా బాగా గీసేవాడనీ చెబుతారు. సంస్కృతంలో 
శోకాలు కొన్ని రచించాడట. ఇతడు ఇరవై ఆరేళ్ళ చిన్న వయస్సులో నే మరణించాడు. 


(తె. సి స_4) 
కావూరి ఎల్ల య్య 
కాలం _ డీ. శ, 18 శతావి. 
టు 
స్ధలం ౩ గుంటూరు మండలం. 
రచనలు : 1, మి|త విందా పరిణయము ( అలభ్యం) వి, (బ్రహ్మాండ పురాణము, 


గురువు : తిరుమల తిరు వేంకటాచాడ్యడు. 
వెంకనా మౌత్యుని పుడు. ఇతని ఇంటి సురును “రావూరిిగా కొందరు 
పేర్కొన్నారు. కొవూరి అని చెప్పేవారు, ఈయన గుంటూరు జిల్లా నరసరావుపేట 
తాలూకా కావూరి నివాసి కావచ్చునని ఆంటున్నారు. మొదటి కాన్యంలో కవి తన నంశ 
చరితను చెప్పాడట కాని, అది అలభ్యం. రెండో దానిలో కవి తన వివరాలేమీ, 
_ చెప్పలేదు. ఈయన నన్నయభట్టును “ఆంధ కవీందుల కొదియైన శబ్దాను శాసను 
చరణముల్‌ సేవించి“ అని స్తుతించాడు. ఇతని రచన లలితమై మనోహరంగా ఉంటుంది 
(క, స_26) 
కా'వేరి రాజు 
కాలం : తెలియదు. 
కార్వేటి నగర సంస్థాన పాలకుడు. కృతిపతి. సాహిత్య పోషకుడు, (శ్రీశైల 
కవి రచించిన “వంశాను కమణ దర్పణము" అనే ఏకాళ్వాస గంథాన్ని అంకితం పొందాడు, 


196 తెలుగు సాహిత్య కోశము 


రామభ్యదరాజు మొదలుగా కావేరి రాజు వరకు గల కొర్వేటి నగర రాజన్యుల వంశ 
చర్మితం ఇందులో వర్మి ంపబడింది. (ఆం. సం, సా 
కావ్య |పకాశికవ్యాఖ్య | 
కర్త : తాళ్ళపాక తిరు వేంగళాచార్యులు. 
రచనా కాలం : (కీ. శ. 1560 | పాంతం,. 
కావ్య |పకాశికకు వివరణ (గంథం, (తె.వి స_4) 
కావ్య _పకాశికావ్యాఖ్యానమ్‌ (నం) 
కర్ణ; యజైశ్వరుడు. 
ఇది మమ్మటుని కావ్య [పకొళికకు వ్యాఖ్యానం, (తె, వి, స_4) 
కావ్య (ప్రబంధము 
దీనికి కావ్య లక్షణాలు, [ప్రబంధ లక్షణాలు ఉంటాయి (చూ, కావ్యము, 
ప్రబంధము). ఈ రెడు లక్షణాలతో తెలుగులో కావ్య రచన జరిగింది. కావ్య 
(పబింధా ఏకు ఉదాహారణ గా ఎ,రన నృసింహ పురాణము, నాచన సోమన ఉత్తర హరి 
వంశము, పినవీరన శృంగార శాకుంతలము, (శ్రీ నాథుని శృంగార నైషధము మొదలైన 
కావ్యాలను చెన్నవచ్చు. 
కావ్యము 
ప్రాచ్య పాళ్చాక్య లాక్షణికులు కావ్య శబ్దానికి చాల వ్యుత్పత్తులు చెప్పి 
కావ్యాన్న ఛాలా రకొలుగా నిర్వచించారు. అవి ఈ దిగువ విధంగా ఉన్నాయి. 


వర్ణింప దగినది కావ్యము. లోచన కారుడు 
వరి ంచేవాడు కఫ. అతని కర్మ కావ్యము. --ావిద్యాధరుడు 


రసభావాలను విమర్శించేవాడు కవి. అతని కర్మకావ్యము. __భట్టగోపాలుడు 


దోషాలు కానివి, సగుణాలు, సాలంకారాలు, అయిన శబ్దార్థాలు కావ్యము, 


—మమ్మ టుడు 
దోషములేని, గుణాలంకార రసభరితమైన వాక్యము కావ్యము. _ భోజుడు 
గుణాలంకార రీతి రసోపేతమైన సాధు శబ్దార్ధ సందర్భం కావ్యము. 

--వొాగ్భటుడు 
దోషములేని, గుణాలంకార రీతి మంతమైన వాక్యము కావ్యము. 

---పీయూ షవర్హుడు 
రొసాదులతో కూడిన వాక్యము కావ్యము. శొర్ధోదని 
రసాత్మకమైన వాక్యము కావ్యము, = విశ్వనాథుడు 
రమణీ యార్థ (పతిపాదకమైన శబ్దం కావ్యము, జగన్నాథుడు 


రనాలంకార యుక్తము, సుఖ విశేష సాధనము ఆయిన వాక్యము కావ్యము. 
= కేకనమి కుడు 


ప్రాచీన సాహిత్యము : 197 


ఛందస్సహితమైన రచనా విశేషం కవిత్వము. యుక్తితో భావనను జత 

పరిచి, సత్యాన్ని ఆనందంతో సమ్మేళనం చేసే కళయే కవిత్వము. = జాన్సన్‌ 
ఆ వేశం ఆ|పయత్నంగా మూ ర్రీభవించి ఉండే పదాలు, భావాలు క వితము 

---జొన్‌ స్టూ వార్డ్‌ మిల్‌ 

భావానికి ఒక రకంగా |భాంతిని కలిగి .చేటట్లు పదాలను ఉపయోగి చే కళయే 
కవిత్వము, చి|త లేఖకుడు రంగుల సాయంతో చేసే పనిని కవిత్వం శబ్దాల సాయంతో 


చేస్తుంది. __-మెకాలే 
భావనా వ్య క్రీ కరణమే కవిత్వం. షె లీ 
భావనావేశాలను వ్యక్తం చేసే భాష కవిత్వము. _- లే హాన్స్‌ 

శతి యు 


శాస్త్రానికి వ్యతిరేక మైంది కవిశ్వము. దాని అవ్యవహిత ఫలము సత్యంకొదు. 
ఆనందము, _--కోలరిడ్‌ 
జ 


శ క్తి మంతాలయిన భావాలు అ|పయత్నంగా పెట్టబడట మే కవిత్వము. 
_-వర్డ్స్‌ వర్త్‌ 
మూనవ హక్కుకు సాధ్యమైనంత అధికానందకరంగాను, నిర్హుషంగాను చెప్ప 
గలగటమే కవిత్వము. అది మానవుడు సత్యాన్ని చెప్పటానికి మిక్కిలి సన్నిహితంగా 
వచ్చే సర్వ సమ్మగమైన వ్యాగూపము. కవితా సత్య సౌందర్య నియమాలను అనుసరించే 
జీవిత విమర్శ కవిత్వము, : _-మాత్య్యూ ఆర్నార్డ్‌ 

ఉ త్రమావేశాలకున్న ఉత్తమ హేతువులను భావన చేత ధ్వనింప జేయటం 
కవిత్వము. __జొన్‌ రస్కిన్‌ 

ఉప్పొంగి వచ్చే భావ పరంపరల వ్య క్రీకరణ మే కవిత్వము. జాన్‌ కేబెల్‌ 

భావనాయు కాలయిన ఆలోచనా వేశాలను ఛుదస్పహితమైన భాషలో వ్యక్తీ 
రించటం ద్వారా ఆనందాన్ని ఉత్పాదించే కళ కవిత్వము. ___పొఫెసర్‌ కోర్ట్‌ హోప్‌ 

ప్రాచ్య, పాశ్చాత్య పండితులు కాన్య స్వరూపాన్ని సె రకాలుగా నిర్వ 
చించారు. అన్ని నిర్వచనాలను సమన్వయించుకొం"ే కావ్య స్వరూపం పూర్తిగా 
తెలుస్తుంది. 

కావ్యము |శ్రవ్యము, దృశ్యమని రెండు రకాలు ఇందులో పద్య, గద్య భేదా 
లున్నవి. పద్యకావ్యం ఇతినృ త్రాన్నీ రచననూ బట్టి మహాకావ్యం, ఉపకావ్యమని రెండు 
రకాలు. 

వ స్తువునుబట్ర కావ్యం (పథ్యాతము, ఉ త్పాద్యము, మిశము అనీ మూడు 
రకాలు. (పథ్సాతమంకే పురాణ [పసిద్ధము (రాచూయణాదులు),. ఉ త్సాద్యమంకే 
కేవల కల్పితము (కళాపూర్ణోదయం వంటివి మి శ్రమంచి కొంత _పథ్యాతము, కొంత 
ఉత్సాద్యము ( అభిజ్ఞాన శాకుంతలం వంటి కావ్యాలు. (తె ప్‌ స_8) 


100 తెలుగు సాహిత్య కోశము 


కావ్యానుశాసనము 
నామాంతరం : కవి (లోక) చింతామణి. 
కర్ర “ వెల ౦కి తాతంభటు. 
pr, య (a) 


కావ్యాలంకార చూడామణి 
కర్త : విన్నకోట పెద్దన, 
కృతిపతి : చాణక్య విశ్వేశ్వర భూపతి. 

[ప్రత్యేకత : కావ్యగుణాలు, అలంకారాలు సుబోధకంగా చెప్పిన గంథం, 
తెలుగులో రసచర్చ చేసిన మొదటి (గంథం లభ్యమైనంతవరకు ఇదె. విశ్వేశ్వర 
భూపతి ధైర్య సాహసాలను చితిస్తూ కవి (వాసిన సంస్కృత శోకం “పంచధారల” 
శాసనంలో ఉంది. అదే శ్లోకం తెలుగు పద్యంగా ఈ గంథంలోనూ కనిపిస్తుంది. 
ఇందుళో అలంకార విషయం ఎక్కువగాను, ఛందో వ్యాకరణ విషయం తక్కువగాను 
ఉంది. ఇందులో తొమ్మిది ఉల్లానాలు న్నాయి. 

[పథమోల్లాసంలో _ భావ్యపకరణము, _ ద్వితీయోల్లాసంలో _ రస| ప్రకరణము, 
తృతీయోల్లాసంలో_నాయికా నాయక |పకరణము, చతుర్థోలాసంలో_కావ్యభేద| పకరణము 
పంచ మోల్లాసంలో_ జర్జాలంకార (పకరణము, షష్టోల్రాసంలో _ శబ్దాలంకార కావ్య దోష 
[పకరణము, స్పమోల్లాసంలో - ఛందః [ప్రకరణము 1 భాగము, అష్టమోల్లాసంలో_ 
ఛందః |పకరణము 2 భాగము, నవ మోల్లాసంలో - వ్యాకరణం [సకరణము 
|వాయబడిన, గంథము. (కె. రా. చ) (వేదం వేంకటరాయశాస్త్రి వివరణ) 

కావ్యాలంకార సంగ హము 
నామాంతరం : (చూ నరస భూపాలీయము. 
కర్త : మూ ర్డిక వి. 
కాశకాధిశ్వర వచనములు 
నామాంతరం : శివయోగ వచనములు. 
కర్త ; తెలియదు. 
రచనాకాలం :; 18వ శతా ద్ద౦. 

ఇవి 'శై వవాజ్మయానికి సంబంధించినవి. ఈ వచనం “శ్రీగురుదేవి అని 
ప్రారంభమై “శ్రీ కాశికాధీశ్వరా” ఆనే వాక్యసంబోధనతో పూర్తి అవుతుంది. 

(వ. వా-90) 
కాశికా విశ్వనాథ శతకము 
కర్తలు : 'వేల్చూరి విస్సన్న, వేల్చూరి సాంబశివఠవి. 

కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని తురుష్కులు ధ్వంసం చేయడం చూసి 
అ వేశపూరితుడై విస్సన్న 78 పద్యాలు ఆశువుగా చెప్పాడట. అ వెంటనే జౌరంగ 
జేబు సైన్యం కాశీ నుండి తొలగి పోయిందని చెపారు. తర్వాత కొంత కాలానికి అతని 


[పాచీన సాహిత్యము 199 


మనుమడు సొాందిశివకవి ఆ శతకాన్ని పూర్తి చేశాడు.“ విజిత పరయూధ కాశికా విశ్వనాథ” 
అనేది దీని మకుటం. ఇది సీస పద్య శతకం. - (శ్రీ విశ్వేశ్వర శతకంగా సిద్ధం. 

(శ క. చ_764) 

కానీ కావళ్ళవారు 

తెలుగు దేశంలో పూర్వకాలం నుంచీ వస్తున్న ఒక రక మైన చిత కా 

(పదర్శనంగా కాశీ కావళ్ళను చెప్పవచ్చు. నోటితో పాట పాడుతూ, అభినయిస్తూ, 
కాళ్ళతో నృత్యం చేస్తూ కాశీకి పోయే కథను కాశీకావళ్ళ వారు చక్కగా [ప వర్శిస్తాఎ 


కాషాయ వస్తా9లు ధరించి, ఒక కావడిని భూజాన వేసుకొని. రెండు [పక్కలా 
కాశీ విశ్వనాథుని విగహాల నుంచి-పసుపు కుంకుమలతో, పృష్పాలళో అలంకరించి, 
సుమారు మూడు గజాల చిత పటాన్ని కావడి కొమ్ముకు తగిలించి_కాశీ విశ్వేశ్వరుని 
సందర్శనాన్ని గురించి వరుస (క్రమంలో కథను చెపారు. అన్ని రసాలు ఈ కథా 
విధానంలో ఉంటాయి. 

పూర్వ కాలంలో కాశీయా[త చేయాలంటే ఎన్ని కష్టాలను ఎదుర్కోవలసి 
వచ్చేదో ఈ కథ ద్వారా వీరు వివరిస్తారు. కథా విధానం ద్విపదవలే నడుస్తుంది. 


యాతికులు బయలు దేరిన దగ్గర నుంచి కాశీకి పోయే దారిలోని అడవుల 
వర్ష న, (కూర మృగాల ఆర్భాటాలు, నదీ (పవాహాలు, స్మతాలు, దొంగ దోపిళ్ళు, మజి 
లీలు, ఇతర య్యాతా స్థలాలు, పర్వతాలలో [పయాణం, ఈ మధ్యలో వచ్చే ఇబ్బందులు, 
బాధలు, | కూర మృగాల బారి నుంచి తప్పుకోవటం, యమలోకాన్ని జయించినట్లు వ్యతి 
రేక శక్తు లనన్నిటినీ యమదూత లుగా చితించటం, కస్టాలు గ శైక్కి గంగానదిని దాటటం, 
తుదకు స్వర్గతుల్యమైన కాశీ విశ్వేశ్వరాలయాన్ని చేరి ముక్తి పొందటం_ఆయా విషయా 
లను మానవ జీవితానికి అన్వయించి-.మానవులు స్వర్గానికి చేరుకోవటం ఎంత కష్టమో 
పె కష్టాలను ఉదాహరణగా చెబుతూ కథకుడు బహురమ్యంగా ఈ కథను నడుపుతాడు, 


నేటికీ తెలుగు దేశపు |గామ సీమలలో ఈ కాశీ కావళ్ళవారున్నారు. 
(నా. ర. చ-821-822) 


కానీ ఖండము (అలభ్యం) 
కర్త : కంచెర్ల అయ్యన్న. 
కాలం : 1రీవ శతాబ్దం చివర, 16 వ శతాబ్దం ప్రారంభం. 

[సత్యేకత ఏ: ఈ కాశీ ఖండం ద్విపద కావ్యమని [గంథ కర్త మనుమడు 
తన అధ్యాత్మ రామాయణంలో చెప్పాడు. ఇంతకుముందు కాలంలో కాశీ ఖండాన్ని 
కావ్యంగా (శ్రీనాథుడు, ద్విపద కావ్యంగా మోచర్ల నన్నయ (తుమ్మిడి (గామ వాసి 
చెప్పారు. (ఆరు ద-$) 

కాశీ ఖండము 
కర్త a మోచర్ల నన్నయ, 


20) తెలుగు సాహిత్య కోశము 


కాలం : 1800కి ముందు. 

[పత్యేకత ౩ శ్రీనాథుడు కాశీ ఖండాన్ని కావ్యంగా పూర్వమే [వాళాడు. అదే 
పేరుతో ఈ నన్నయ కవి ద్విపద కావ్యం |వాశాడు. కావ్యం అము[దితం. ఇది నరాంకిత 
మట. ఎవరికీ అంకితం ఇచ్చాడో తెలియదు. నరులకు అంకితం ఇస్తే లాభమేమీ 
లేదని ఈ కవి తన తర్వాతి కావ్యాన్ని దేవునికి అంకితం ఇచ్చాడు. _(ఆరు[ద-9.-288) 


కానీ ఖండము 
కర్త : (శ్రీనాథుడు. 
రచనా కాలం : (కీ. శ. 1480-88 ల మధ్య. 
కృతి భర : వీరభ। దారెడి. 
అవాలి లు («) 
వడాళ్వాసాల [పబింధం, సంస్కృత కాశీ ఖండం దీనికి ఆధారం. “కాశీ 
ఖండం అయా పిండం” అంటారు. 


H 
ణా 


వదలి రావటం వరకు ఇందులో ఉంది. ఇది స్వతం్యతాను వాదం. ఇది (శ్రీనాథుని 
కృతులలో |పొఢమైనది. ఇందులో సొము[దికం, యోగ శాస్త్రం, మంత శాస్తా నికి 
సంబంధించిన విషయాలున్నాయి. కాశీ ఖండంలో (శ్రీనాథుని పలుకు నుడికారపు సొంపులు 


|వత్యేకత : అగస్త్యుడు కాశీని వదలి పెట్టటంతో మొదలై వ్యాసుడు కాశీని 


విస్తృతంగా కినబడతాయి. వ్యాస నిష్కాసన ఘట్టం భీమ ఖండ, కాశీ ఖండాలు రెంటి 


లోనూ ఉంది. (ఆరు[ద-_4) 
కాఫీ చెన్న బనవేశ్వరుడు 
కాలం : Le: శ, 1600 |పాంతం. 
రచన : 1 వివేక సింధువు (వేదాంత గంథం_వచనం) 2. సాంఖ్య విచారము 


(తత్త (గ్రంథ). 
విశిష్టత : ముకుంద యోగి మహారాష్ట్ర భాషలో వివేక సింధువును [వాస్తే 
దానిని ఈయన తెలుగులో వచన |గంథంగా |వాశాడు. ' ఈ వేదాంత |గంథాన్ని వేగి 
నాటి కొండన్న తెలుగులో పద్య కావ్యంగా వాశాడు. ఒకే (గంథాన్ని తెలుగులో వచన 
కావ్యంగా ఒకరు, పద్య కావ్యంగా ఒకరు రచించడం అపూర్వం. ఈ ఇద్దరూ సమ 
కాలికులు కావచ్చు. సాంఖ్య విచారం అనే తత్త్వశాస్త్ర |గంథాన్ని వచన రూపంలో 
(వాసిన చెన్న బసవయ్య ఇతడేనేమో అని సండితులు భావిస్తున్నారు. ఈ శాస్త్ర [గంథం 


వాడుక భాషలో ఉంది. [(పశ_స్తమైన రచన, (ఆరు[ద-9) 
కాశీనాథయ్య 
కాలం : 18వ శతాబ్దం. 


స్థలం * తంజావూరు మండలంలోని మేలట్టూరు. 
రచనలు : పదములు. 
(పసిద్ధపదక ర. అనేక శబ్దాలు, స్వరజతులు రచించాడు. ఇతని దశావతార 
శబ్దం, మండూక శబ్దం, నేటికీ కూచిపూడి భాగవతులు [పదర్శిస్తుంటారు.. 


[పాచీన సాహిత్యము 201 


ఇతడు తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు |పతాప సింహుని 
(1708. 68) కాలం లోని వాడని పరిశోధకుల అభి పాయం. (శారదాధ్వజం-_ 180) 
కాశీనాథుని ఏరారాధ్యుడు 
కాలం :; తెలియదు. 
రచనలు : ధర్మగుపాభ్యుదయము, భ|[ దాయుశ్చరితము. 
ఈ కవి శ్రీపతి పండితుని వంశీయుడట. |ప్రొఢంగా రచన చేశాడు, 
(క. స. 227.) 
కా నీపురము 
శృంగవరప కోట జమీందారీఅని నామాంతరం. కొండజమీందాశీలలో ఒకటి, 
“మఖీ” వారు దీని పాలకులు. ఇది జయపురం సంస్థానం నుండి వెలువడింది. “మఖ 


వారు జయపురం వి|[క్రమ దేవవర్మకు తపప శ ఉండగా ఆ రాజు ఈ జమీందా 
రీని వీరికి [పసాదించాడట. 


మవీ కాశీపతిరాజు ఈ సంస్థాన పొలకులలో ఒకడు. ఇతడు విజయనగరం పెద 
విజయరామరాజుకు బొబ్బిలి యుద్దంలో సహా యపడ్డాడు. ఇతని తరువాత పాలకుడు “రాజ 
భూపాలరాజు',. ఇతనికాలం నుండి విజయనగరం వారికి ఈ జమీందారులకో వైరం ఏర్ప 
డింది. రాజభూపాలరాజు కుమారుడు “వఏరభ్యదరాజి తరువాతి పాలకుడు, 
వీరభ్యదరాజు కొండ జమీందారుల కు|టలో పాల్గొన్నాడు. ఈ పితూరీలను అణచినపుడు 
వీరభ[దరాజు బంధింపబడ్డాడు. ఇతడు రాయలసీమలోని గుత్తి దుర్గపు జైలులోనే 
మరణించాడు. 

పవ్మనాభ యుద్ధానంతరం సంస్థానం పూర్వ పాలకులకు అప్పగింపదిడ లేదు. 
కొంతకాలం కుంఫిణీవారి వశంలో ఉండి, ఆ తరువాత విజయనగర సంస్థానంలో కలసి 
ఒక తాకా అయింది. 

జయపురం వారిచే ఏర్పడ్డ ఈ సంస్థానం ఎక్కువకాలం నిలవలేదు. నిలిచిన 
కొద్దికాలంలో వీరు సాహిత్య పోషణ చేసే అవకాశం అంతగా లేకపోయింది. పేరి 
వంశ మూలపుతుమడై న “పేరి సర్వేశ మభి” ఈ జమీందారుల కోరక పై ఈ సంస్థానంలో 
ఆస్థాన పండితుడుగా స్థిరపడి, గౌరవ సత్కారాలు పొందాడు. ఇతని కుమారుడు జగ 
స్నాడు వేదంలోను, ధనుర్వెదంలోను [వవీణుడట. ఈ జమీందారులవద్ద దివానుగా ఉన్న 
పాతుని మహంతి కృష్ణమహంతి పట్నాయకు కవి పోషకుడు. అండలూరి శరభకవి 
కృతమైన ముక్తి చింతామణి ఇతనికి అంకితం ఇవ్వబడింది. (ఆం, సం. సా_ర2ిర_528) 

క్రాన్ఫీ మహిమార్థ దర్పణము 
కర్త : కళువె నంజరాజు, 

స్థలమాహాత్మా్యాన్ని తెలిపే రచన. ఇది వ్యావహారిక వచనంలో ఉన్న కావ్యం, 
స్కాంద పురాణంలోని కాశీఖండానికి అనువాదం. “ఒకానొక కాశీ పట్టణము భూమి 
యందున్నదై నాగాని అక్కడ వాసం చేసుకొని ఉండేవారికి పునర్భవాదులు లేవు గనుక 


202 తెలుగు సాహిత్య కోశము 


తౌన్సు భూమి గదా అయినాగాని స్వర్గమందు ఉండేవారికి పునరావృతి గలదు........” అనే 
విధంగా దీనిలో వచన రచన నడిచింది. పూర్వకవుల వ్యావహారిక రచనకు దీనిని | పముఖ 
ఉదాహరణగా చెప్పవచ్చు. నంజరాజు ఈ కావ్యాన్ని మొదట కర్ణాట భాషలో (వాసి, 
తరవాత తెలుగులో వాసినట్లు (గంథాంత గద్యనుబట్టి తెలు స్తున్నది. మూలంలోని 
అధ్యాయ కమం తెలుగులోకూడా ఉంది. (తె, వా-కొర పాట్సి 
కాశీ మహిమార్గ దర్పణము (కన్నడం 
కర్త ' కళువె నంజరాజు, 
సంస్కృత స్కాంద పురాణంలోని కాశీఖఎడానికి అనువాదం. దీన్ని కవి 
తర్వాత తెలుగులో (వ్రాశాడు. (ద. దే, వా) 
కొ నీయ్యా తా చరిత 
కర్త ! ఏనుగుల వీరస్వామయ్య. 
మిక్కిలి వ్యా ప్రిపొందిన వచన గంథం కవి 1888లో కాశీయాత చేస్తూ 
ఆ రోజుల దినచర్యనే |గంథరూపంలో |వాశాడు. ఆ కాలపు ఆయా దేశళ[పజల వేష 
భాషా పరిస్థితులను తెలిసికొనడానికి ఇది దర్పణం వంటిది. సులభమైన వ్యవహార భాషలో 


ఉంది. ము|దితం. (వ, వా_ిల్స 
కాశీ లక్ష్మీపతి ర్‌ి 
కాలం : డీ. శ, 19 శ్లతాొబి. 
© 
స్థలం * నెల్లూరు మండలంలోని అనికేపల్లి . 
చాటుకవి. రెచనలు చాలా ఉన్నాయని వినికిడి. కాని పంచ చామరాలు 
మాత మే దొరికాయి. (చా. ప.ర) 
కాసలనాడు 


కాసలనాడు అంకే వసపతి “దిర్హాసి” శాసనంలో పస క్రమైన దక్షిణ కోసల 
ప్రాంతం, ఇది ఉత్కళ( ఒరిస్సా దేశానికి దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో, తూర్పు సము[ద 
తీరానికి నూరుమైళ్ళ దూరంలో ఉంది. ఈ |పాంతంనుంచి వచ్చిన | బాహ్మణులను “కోస 
లేయలు” లేదా కాసలనాటి వారని అంటారు. |క్రీడాభిరామంలో కాసల్నాటి వారి [పసి 


ఉ౦ది. (సం, ఆ. వి. కో_ర్‌) 
కాసుల పురుషో తమ కవి 
కాలం ; 1రీన శతాబి. ఉ తరార్లం_19వ శతాబం |పారంభం. 
ద = 0 ద 
సలం : చలపలి సంస్రానం_ పెద పోలు [గామం, 
ఢా రాగా అ శ 


రచనలు : అంధనాయక శతకము, హంసలదీవి శతకము, గోపాల శతకము, 
మానసటోధ శతకము,భ క్ర కల్ప|దును శతకము. 
గురువు : అద్దంకి తిరుమలాచార్యుడు- 
చల్లపల్లి సుస్థానాధీశ్వరుల సమాదరణలో వెలసిన ముఖ్యులైన కవులలో 


పాచీన సాహిత్యము 203 


కాసుల పురుషో త్తమ కవి ఒకడు. గొప్ప ఉపాసనా శక్తి కలవాడు. తల్లి రమణమ్మ, 
తంగడి అప్పలరాజు. _ చల్లపల్లి సంస్టానాధీశ్వరుడు శ్రీమంతు రాజా ఇమ్మడి ఆంకి 
నీడు బహద్దరు (1798-1819) ఆస్థానకవి. తెలుగు వారికి కలకాలం నిలువదగిన శతక 
కృతిని సమర్పించిన కీ రి ఇతనిదే. 


ఈయన ఆం|ధనాయక శతకం న్యాజోక్తి శతక హారానికి నాయకమణి. 
శ్రీకాకుళాం[ధ దేవుని దేవాలయం జీర్ణస్థితిలో ఉన్నప్పుడు, దేవుని నిందిస్తూ కవి ఆంధ 
నాయక శతకాన్ని |వాశాడు. ఈ అలయం నదీపాతం కాగా (శ్రీమంతు రాజా అంకినీడు 


దిహాదరు తిరిగి కటించారట. (శ. వ 487) 
యు [ఎ 
కాసె సర్యప్ప 
కాలం : (క శ, 17 శతాబ్దికి పూర్వం, 
సలం * బొలికొండ సీమలోని చెర్వుపల్లి గ్రామం. 


రచన : సిద్దేశ్వర ఎరితము. (ద్విపద). 
తల్లి దర్మిడులు లక్షా్మాయి, మల్ల రాజులు. | 
విశిష్టత : తెలుగులో తొలి చరిత (గ్రంథకర్త ఏక్యామనాథుడై తే ఆ 
(శేణిలో రెండోవాడు సర్వప్ప. సర్వప్ప తాను ఆట్టే చదువుకోలేదని వినయంగా చెప్పు 
కొన్నాడు, ఈయన ద్విపద కావ్యం కాకతీయుల చరిత్రను వివరంగా తెలుపుతున్నది 
ఉ_త్రమాదర్శంకో పూర్వరాజుల కథలను చెప్పటంలో కాసె సర్వప్ప చి త్రకుద్ధి [సశంస 
నీయం. (పతిభ, వ్యుత్పత్తి అభ్యాసాదులు కొరవడినాా ఈయన రచనను చారి తక 
విషయ సం గహణం కోసం జిజ్ఞాసువులు చదువుతుంటారు. ఇతని రచనలో తొలుత 
సిద్దేశ్వర చరిత, తర్వాత కాకతీయుల చర్మిత, ఆ వెనుక [ప్రతాపరుదుని చర్చిత 
ఉన్నాయి. కొన్ని భాగాలు |పక్షిపాలని విమర్శకులు అంటున్నారు. 
(ద్వి. సా. చ. 881-ఆరు.ద-శ) 
కాళరవి 
నామాంతరం : చెంగల్వ కాళయ. 
కాళహన్సై 
ఇది చిత్తూరు జిల్లాలోని ఒక పురాతన సంస్థానం. దామెర వంశీయులైన 
“వెలమవారు" దీనీ పాలకులు. జోయల్‌ దొరగారి [వాతల ప్రకారం "కామినేని 
రామానాయుడు” వీరికి మాల పురుషుడు. విజయనగరపు కృష్ణదేవరాయల చేత ఈ రామా 
నాయుడు ఈ (ప్రాంతానికి అధికారిగా నియమింపబడ్తాడు. ఈ జమీందారులు విజయ 
నగర (ప్రభువులకు సేనానులుగా, సామంతులుగా ఉంటూ (పథ్యాతిగాంచారు. పీరిలో 
దామెర్ల తిమ్మానాయనింగారు (పసిద్ధులు. 
కజొరంగ జేబు పాదుషా ఈ సంస్థానాన్ని ఆర్కాటు నవాబుకు సామంత 
రాజ్యంగా చేశాడు. తర్వాత (కీ. శ. 1802లో ఇది పూర్తిగా కుంఫిణీ వాళ్ళకు వశ 


204 తెలుగు సాహిత్య కోశము 


మయ్యింది. ఈ సంస్థానపు పాలకులలో రాజా దామరల కుమార నేంకట లింగమనాయుడు 
చినరీ వాడు. తదనంతర కాలంలో ఇది భారత గణత౦[త రాజ్యంలో లీనమైపోయింది. 


కాళహస్తి పొలకులు విజయనగర సా్యామాజ్యంతో సహచర్యం కలవారు 
కొబిట్టి విజయనగర చక్రివర్తుల సాహిత్య వాసనలు వీరికి కొంత అబ్బినాయి. ఈ 
[పభువులు సాహిత్య పోషకులే కాదు, నిర్మాతలు కూడ. దామెర్ల వెంగళ భూపాలుడు 
“బహుళాశ్వ చరితము” అనే (ప్రసిద్ధ (ప్రబంధాన్ని సుధానించాడు. దామెర్ల అంక 
భూపాలుడు “ఉషాసరియణ” కర్త. కీ. శ. 1860 |పాంతంవాడై న దామెర్ల వెంకట 
పతి నాయుడు ఉచ్చ ండ పండితుడు, వీరు శిష్ణు కృష్ణమూర్తి శాస్ర్రిని కొంత కాలం తమ 
సంస్థానంలో ఉంచుకొని పోషించారు. వీరి కుమారుడు సర్వశాస్త్ర ఆన్థానక విగా 
స్థిరపడి అమ కం, జ్జాన పసూనాంబికా శతకం రచించారు. మహా మహోపాధ్యాయ 
కొకొగ0డ వేంకట రత్నం పంతులుగారు వీరి ఆస్థానంలో “విద్వత్క వీశ్వర ౫ 
బిరుదంతో సత్క రింపబడ్డారు. 
జగ|త్పసిద్దుడిన కుమార ధూర్ణటి వీరి ఆశయంతోనే కృష్ణరాయ విజయము, 
ఇందుమతి పరిణయం రచించాడు. ఈతని కుమారుడు లింగరాజ కవి “శ్రీకాళహ ప్రి 
మాహాత్మ్యం” సంతరించాడు. “అభిషిక్త రాఘవ” కర్త అయిన “నడిమింటి వేంకటపతి 
కవి”, చిత కవిత్వ డర్పణ” రచయిత రావుకొండలరాయుడు, ధూర్జటి వెంకటపతి కవి, 
మునిపల్లె నుదిహ్మణ్య కవి, విక్రాల రాఘవాచార్యులు, వేదాంతి షణ్ముఖదాసు మొ॥ 
పెక్కురు (పసిద్ధ కవులు ఈ సంస్థానాధి పతులచేత పోషింపదిడ్డారు. 
కాళహస్తి రాజులపై శిష్ణు కృష్ణమూర్తి కవి రచించిన చాటువులు చాలా 


ర్‌ 


ఉన్నాయి. (ఆం. సంసా 
కాళహస్తి కవి 
కాలం : [కీ శ, 15081814 [పాంతం. 
రచన వసుచరిిత (సంస్కృతం. 
ఈయన సర్వశాస్త్ర పండితుడు. గురువు_అస్సయ్య దీక్షితులు. తెలుగులో 
రామరాజ భూషణుడు (భట్టుమూ ర్రి )రచించిన వసుచరి తను సంస్కృతంలోకి భాషాంతరీ 
కరణం చేశాడు, (తె. వి. స-6ి 
కాళహస్తి మాహాత్మ్యము 
కర్త వ్‌ మూ, ధూర్జటి లింగరాజకవి. 
అంకితం: దామెర్ల వేంకటపతినాయునికి, 
పౌరాణిక రచన. పన్నెండు ఆశ్వాసాలు గల (గంథం. కృష్ణ దేవరాయల 
అష్టక గజాలలో ఒకరైన ధూర్జటి మహాకవి రచన కన్న ఇది భిన్న మెనది. ధూర్జటి 
రచన స్కాందపురాణంలో షడధ్యాయి కథ ఆధారంగా రూపొందింది. లింగరాజ కవి 
రచన “శివరహస్య ఖండము” అనే పురాణంలో ఉత్తర భాగంలోని 120 వ అధ్యాయం 


పాచీన సాహిత్యము 205 


లోని కథను ఆధారంగా తీసుకొని రచించబడింది. వేంకటగిరి సంస్థానాధీశ్వరు లైన 
రాజా ముద్దు కృష్ణయాచేం[దుల వారిచేత మ్ముదింపించబడిన సంస్కృత “కాళహస్తి 
మాహాత్మ్యము”లోని కథలు, లింగరాజ కవి రచనలోని కథలనే పోలి ఉన్నవట. 
ఈ రెంటిలో ఏది దేనికి మూలమో తెలియదు. (ఆం. సం. సాం 
కాళహస్తి లింగ శతకము (అలభ్యం) 
కర్ణ : బొడ్డపాటి కొండయ్య. 
ఇది తిరుకొళహాసి లింగ శతకంగా సిద్దం. “అంగభవభంగ తిరుకొళహ సి 
లింగ” అనేది దీని మకుటం. తిపురాసుర సంహార ఘట్టంలోని మూడు పద్యాలు 
మాతం దొకికొయి. పెదపాటి జగ్గన్నపై మూడు పద్యాలను తన సంకలన |గంథమైన 
“| పబంధ రత్నాకరం”లో ఉదాహరించాడు, (శ. క. చ_250; ఆరు[ద-క) 
కాళహ స్తిశ్వరయజ్వ 
కాలం : 19 వ శతాబ్దికి పూర్వం. 
రచన : సంస్కృత భాగవత పురాణ వ్యాఖ్య. 
క్రీ. శ. 19 వ శతాబ్దంలో కార్వేటినగర సంస్థానా!శితుడుగా ఉన్న కచ్చ 
"పెశ్వర దీక్షితుల పూర్వీకుడు. సంస్కృత భాగవత పురాణ వ్యాఖ్యాత, 
(ఆం. సం, సా 
కాళ్ళవారు 
అవయం పేరుతో ఇంటిపేరున్న వారు దేశంలో ఉన్నారు. వివిధ అవయ 
వాలను సూచిస్తూ కూడా కొన్ని ఇంటిపేర్లు న్నాయి. ముక్కువారు, బొడ్డువారు ఇలాంటి 


ఇంటి పేర్లు, (భారతి_మా_45_280) 
కాళిందీ కన్యాపరిణయము 
కర్త “ చూ. అహోబల పండితుడు. 
అంకితం : (శ్రీరామునికి. 


(పొఢ |ప్రబంధం. నరసరావుపేట సంస్థానానికి చెందిన అహోబల పండితుని 
రచనల్లో ఒకటి. ఇది పౌరాణిక రచన. (శ్రీకృష్ణుడు కాళిందుని గర్వమడచి అతని 
కూతురైన “కాళిది'ని వివాహమాడడం ఇందులోని ఇతినృ త్తం, (గంథం ముదితం. 

(ఆం. సం, సొ- 188) 
“కాళికాంబ హంస కాళికాంబి శతకము 
కర్త ఏ సిద్ధస్ప (దూదేకుల) 

ఇది 400 పద్యాలున్న శతకమట. ఈ శతకాన్ని సిద్ధస్ప గురువై న వీరబహ్మ 
యోగి [వాసినట్లు కూడా తెలుగు దేశంలో [సచారముంది. (తె. వి. స_4_1195) 

కాళీయ మర్దనము 
కర ఏ విజయ రాఘవ నాయకుడు, 


208 తెలుగు సాహిత్య కోశము 


అంకీతం * రాజగోపాలునికి. 
రచనా కాలం క్రీ శ. 1848-05] పాంతం. 
ఇది నాటకంగా చెప్పదిడ్డా యక్షగాన లక్షణాలే ఎక్కువ కనిపి స్తున్నాయి. 
(శ్రీకృష్ణుడు కాళీయుని మర్దించడం ఇతివృత్తం. గోభిల, గోోపళయ మునుల కోరికపై 
రాజగోపాలుడు కాళీయ భుజంగ భంగ నాట్య[పసంగం చూపినట్లు కవి చెప్పాడు. 
విజయ రాఘవుడు కొన్ని పురాణ గాథలు తన నగరంలోనే తన సమక్షంలోనే 
జరిగినట్టు |వాశాడు. ఈ కథ కూడా అలాంటిదే, (ద. దే, వా_107) 
కాళ్ళకూరి గౌరీకొంతకవి 
నామాంతరం , కాళ్ళకూరి గౌరీశంకరకవి, 


కాలం క (కీ. శ, 17701840 (పాంతం, 
స్థలం : (శ్రీకాకుళం మండ'లం_గొ ప్పేట, 
రచన =: ధర్మనందన విలాసము, 


సూరయా మాత్యుని పుత్రుడు. వెలిచేటి గురురాయడ'నే. దండనా యకునికి 
ఆ(శితుడు. తన రచనను పోషకుడై న గురురాయనికే అంకితం చేశాడు. గొప్పేట 
చిపుపపల్లి కి సమీపంలో ఉన్నది. (ఆం. సం, సా_421) 
కాళ్ళకూరి గౌరీశంకర కవి 
నామాంతరం : కాళ్ళకూరి గౌరీకాంతకవి, 
కిన్నెర _బహ్మయ్య కథ 
ఈ కథ పొల్కురికి సోమన విరచిత బసవ పురాణంలో ఉంది. ఈయన 
శివభ కుడు, (ఆరు ద-£.212) 
కిరాత విలాసము 
కర్త : శహాజీ (1884-1712) 
అంకితం : శివునికి. 
యక్షగాన నాటకం. కిరాత రూపంలోని శివ పార్వతుల |పణయాన్ని 
వర్ణించిన కృతి. (ద. దే. వా. 188) 


కిరాతార్జునీయము 
కర్త వ తెలియదు, 
అంకితం : కామినేని (మొదటి) ఎల్లారెడ్డి, 
దోమకొండ సంస్థానాన్ని పాలించిన కామినేని (మొదటి) ఎల్లారెడ్డి ఈ గంథా 
నికి కృతిభర్త. సూత సంహిత, శివధర్మో త్తరము, ద్రహ్మో త్తర ఖండము మొ॥వి ఈ 
కిరాతార్జుసీయం కామినేని ఎల్లారెడ్డికి ఆంకీతం ఇన్వబడిందని తెలుపుతున్నాయి. 
(ఆం. సం, సొ- 180) 
కిరాతార్జునియము 
కర్త ఏ గోపాలుని సింగయ్య. 


[పాచీన సాహి త్యము 207 


అంకితం : అహోబిలం లోని నృసింహస్వామికి. 
అయిదాశ్వాసాల (ప్రబంధం. సంస్కృతంలోని కీరాతార్జునీయానికి తెలుగు 
సేత. అనువాదం సరళంగా రసవంతంగా ఉంది. (య. వా. చ.) 
కిరాతార్జునీయము 
కర్త ఏ బొమ్మలాబ సాంబయ్య, 
ఇది బొమ్మలాటకు యోగ్యమైన యక్షగానం. దీనిలోని కథ (పసిద్ధమైనది. 
ఈ యక్షగాన రచనలో సాంబయ్యకు ఆతని సోదరులు కూడా కోడ్చడినట్లు తెలుస్తున్నది. 
దీని రచన చక్కగా ఉన్నది. సంభాషణ లెక్కువ. తాళ |ప్రధానాలై న దరువులు, 
రకులు, అర్హచం దికలు, ధవళాలు, ద్విసదలు, కొన్నిపద్యాలు, చిన్న సంధివచనాలు 
ఉన్నాయి. దీనిలో లేపాక్షి వీరభ్యద స్తుతి కూడా ఉంది. (య, వా, చ. 18) 
కిరాతార్దునీయము 
కర్త ఏ శంబరధరుడుు (చూ.) 
యక్షగానం. బొమ్మలాటకు అనువుగా రచింపబడింది. ఆనాడు దీనివి ఎక్కు 
వగా తోలుబొమ్మలాట పద్ధతిలో (పదర్శి స్తుండేవారు. (శారదా ధ్వజం _180) 
కిరాతార్డునియ వ్యాఖ్య (సం) 
కర్త : కృష్ణమాచార్యులు అర్‌. వి. 
భారవి విరచిత సంస్కృత కిరాతార్ధుసీయ కావ్యానికిది గద్యరూప వ్యాఖ్య. 


(తె, స్‌; స_6) 
కిరీటి వెంకటాచార్యులు 
నామాంతరం : తిరుమల బుక పట్టణము వేంకటాచార్యులు. 
కాలం (కీ, శ, 18వ శతాబం, 
ద 

సలం ?; సురప్పర సంసానం. 
అ థు 
రచనలు * అలంకార కౌస్తుభము (సం), భావశతకము (సం), శృంగారలహారి 


(సం), శృంగారతరంగిణీ నాటకము (సం), (యుంయామారుతము) 
గదాధరీయ ఖండనము (సం), దశావశార స్తోత్రము (సం), హయ 
గీనయతి రాజదండకములు, ఆచలాత్మజా పరిణయము (తెలుగు) 
గజిసూ(తవాదము, శృంగారలహరి మొదలయినవి. 
బిరుచములు : 1, సర్వతంత స్వతం[త, 2. కవితార్కిక కంఠీరవ, ల. 
'శ్రేషయమక చక్రవర్తి 4. తర్కాాలంకార వాగీశ్వర మొదలై నవి. 
గురువు : సరకాల మఠస్వామి (మైసూరు) 
(శ్రీనివాస తాతాచార్యుల పుత్రుడు. కీ. శ, 1/80 పాంతంవాడు, 
సంస్కృతాంధ్ర పండితుడు. సంస్కృతంలో ఎక్కువగా రచనలుచేశాడు. సురపురం 
లోనేకాక గద్వాల, అత్మకూరు సంస్థానాలలో కూడా (ససిద్ధిపొందాడు. వీరి ఇంటిపేరు 


208 తెలుగు సాహిత్య కోళము 


“తిరుమల బుక్కపట్టణం "వారు, కాళీ మొదలై న పట్టణాలకు వెళ్ళి పరమత వాదులను 
ఓడించి స్వమత సనస్థా పరమక ఖండనములనే చామరాలనీ, విశిష్టాద్వెతమనే కిరీటాన్నీ 


ధరించాడట. లిల్లి సంపల్నలాత మాతం జీవించాడు. (ఆం. సం, సా.) 
కిర్ల ంపూడి ముత్యాలు శ 
కాలం న [5 శ, 19వ శతాబ్దం, 
సలం “ విజయనగర సంస్థానం. 
రచనలు : సంగీతకృతులు. 


విజయనగర సంస్థానా|శ్రితుడు. విజయరామగజపతి (|కీ. శ. 1826_1879) 
ఆస్టానంలోనివాడు 

ఇతడు సంగీత సాహిత్య సరస కవిత్వాభినయాది మర్మాలు తెలిసినవాడట. 
అనేక భజన కీర్తనలు | వాళాడని [పతీలి, (ఆం, నం. సా_422) 

కిర్ల నుపూడి 

నేటి గోదావరి మండలంలోని ఒక సంస్థానం. మొదట పెద్దాపురం ముఠాలో 
ఉండేది. తరువాత పిఠాపురం పాలకుల వశమయింది. పిఠాపురం పాలకులలో 17వ 
వాడు రాజా వేంకట నీలా డిరాయుడు (1798-1828). ఇతని భార్య ఇనుగంటి వారి 
రమణయ్యమ్మ, ఈ దంపతులకు సంతానం లేకపోవడం వలన రాజాగారి తోడి అల్లుడై న 
రావు వెంకయ్యగారి ప్కతుడైన బుచ్చి తమ్మయ్యను దత్తత తీసుకున్నారు. కొంతకాలం 
తరువాత వెంకటరమణయ్యమ్మ గారికిని, నీలా దిరావుగారికిని మధ్య కలతలు ఏర్పడ్డాయి. 
రాణిగారు పుట్టింటికి దతృప్పతునితో సహా వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో రాణిగారి 
స్వయంగా పెద్దాపురం వారినుండి ఈ సంస్థానాన్ని ఖరీదు చేసింది. ఈ విధంగా 
ఈ సంస్థానం ఇనుగంటివారి స్వాధీనంలో ఉండేది. కొంత కాలం తరువాత ఇందులోని 
కొంత భాగం తుపి, బొబ్బిలి పాలకులకు చెందింది. కొంత భాగం మాత్రమే ఇనుగంటి 
వారి స్వాధీనంలో ఉండేది. 


క్‌ 


పై జుచ్చితమ్మయ్య దౌహి[తుడు రాజాగోపాల వెంకటరామ. చిన్నారావున్నూ 
ఇతని పెదతల్లి కుమారుడు బుచ్చితమ్మయ్యయున్నూ కవి పండిత పోషకులు. సువ 
సిద్దులైన (శ్రీపాద కృషమూ రిళాస్త్రి వీరి పోషణలో చాలా కాలం ఉన్నాడు. సత్యవోలు 
ధా ణో ౨ 
మేశ్యరరాయ కవి వీరి ఆస్థానంలోని వాడే. ఈ కామేశ్వరరాయ కవి తరువాత పాల 
కడై న రాజగోపాల సూర్యారావు. బహడ్డరు గారి కాలంలో కూడా ఈ సంస్థానంలో 


ఉన్నాడు. సత్యవోలు సోమసుందరరాయ కవి (1841_1986) ఈ కా మేశ్య్వరరాయ 
కచికి సోదరుడు. 


నీలా దిరావు దత్తప్పుతులై న బుచ్చితమ్మమ్యగారి భార్య బుచ్చి సీతయ్యమ్మ 
“ధర్మవరంగిలో స్థాపించిన ధర్మ పాఠశాలలో చర్చ (బహ్మయ్యళాన్త్ర ఉపాధ్యాయులు. 
చర్ల దిహ్మయ్యళాస్త్రి కాశీకి వెళ్ళి సర్వళాస్తాంలు అభ్యసించి రావడానికి ఈ సంస్థాన 
పాలకులు చాలా సహాయం చేశారు. అంతేకాదు సుపసిద్ధలైన చెళ్ళ పిళ్ళ వేంకటళౌత్త్రి 


పౌచీన సాహిత్యము 209 


గారి అభ్యుదయానికి ఈ సంస్థాన పాలకులే కారకులు. వీరికి ఈ సంస్థానంలో వారి 
కాలు ఉండేవి. తిరుపతి వేంకట కవులు వార్షి కౌలు తీసుకున్నది ఈ ఒక్క సంస్థానంలో 


మాతమే. (అం. సం, సా_528, 527) 
కీరబహత్తరి 
నామాంతరం : తోతీనామా లేక చిలుక కథలు. 
కర్త : తెలియదు. 


తొలి ముదణ కీ, శ. 1842. దీనిలో 52 కథలు ఉన్నవి. శుకసప్తతి కథలకివి 
భిన్నమైనవి. ఈ కథలలో పారసీకపు పేర్లు తరచుగా వస్తుండటాన్ని బట్టి ఇవి ఫార్సీ 
భాష నుండి అనువదింపదిడినవేమో అని ఊహించవచ్చును. ఈ కథలకు కీరబహత రి- 
తోతీనామా లేక చిలుక కథలు అని పేరుడటం కూడా దీనికి నిదర్శనం. కథా 
సంవిధానం, ఉ పోద్దాతం ఉత్తమంగా ఉన్నాయి. (వ. వా-81) 

కిర్తనలు 
చూ. సంకీర్తనలు, పదములు, 

గేయరచనా విశేషం. ఇవి పద సం|పదాయం నుంచి వచ్చినవే. వీటిలో 
భగవన్నామ గుణాదికాలు కీ ర్తి ంపబడటం వల్ల వీటికీ పేరు వచ్చింది. ఇవి సుందర 
కాండ, ఏకాంత సేవ, బాలగోపాల విలాసం మొదలయిన యక్షగానాలలో ఉన్నాయి. 
యక్షగానాలలో సామాన్యంగా రేకులో, పడాలో, దరువులో ఉండవలసినచోట కీ ర్తనలనే 
పేరుతో ఈ గేయరచనలు కనిపిస్తున్నాయి ఛందోనిదద్ధత కలిగి ఉండి కాని, లేకుండా 
గాని రాగతాశి ధారాళమైన పదాలు, దరువులు, కీ ర్రనలు_అన్నీ ఒక పాదునుంచి వచ్చిన 
వేనని పండితులంటారు. 

ఈ కీర్తనలు మా తాగణబద్ద శోధితాలు. సాధారణంగా ఇవి భగవన్నామ 
స్తుతి పదాలై ఉంటాయి. ఇందులోనూ పల్ల వి_తాళం_దరువులు౦టాయి. కొన్నింటిలో 
చిందు కూడా ఉంటుంది. కీర్తనలలో ఎన్నో రకాలున్నాయి. భజన కీర్తనలు, అడుగుల 
భజన కీ ర్రనలు, కోలాటం కీర్తనలు మొ॥నవి. 

కొన్ని తాళం, లయలకే పరిమితాలు. చిందు వేయడానికి వీలైన కీర్తనలను 
అడుగుల భజన కీర్తనలంటారు. 

చిరుతల రామాయణం వంటి భజన కీర్తనలు, రాకమచర్ల భజన కీర్తనలు, 
పాండురంగ భజన కీర్తనలు _ ఈ రకమైనవి. అవే కాక కోలాటం కీర్తనలు కూడా 
ఉన్నాయి. దరువుతో కోలలు వేస్తూ కోలాటం కీర్తనలు చదువుతారు. మద్దెల, తాళాలు, 
చిటికలు, చిరుతలు, కోలలు, ఈ కీర్తనలకు ఉపకరణాలు. అన్నమాచార్య 
కీర్రనలు భక్తిరస సంభరితాల్ను త్యాగరాజ కీర్తనలు రాగరస రంజితాలు. 

(య. వౌ. చ_817) 
కీ ర్రికాంతా స్వయంవరము 
కర్త: మానూరి గోపాలరాయకవి (చూ. 


210 తెలుగు సాహిత్య కోశము 


అంకితం : మైసూరు |పభువై న కృష్ణ రాజేం|ద భూపాలునికి. 
ము|డితం. (ద, దే. వా_480) 
కుంచాల సుబ్బారాయడు 
కాలం . తెలియదు. 
చాటుకవి. ఈయన మధ్వపతి శేషగిరి రాయడు అనే ఆయనను పొగడుతూ 
ఒక సీస పద్యం చెప్పాడు, (చా, ప, ర 
కుం'జేటి బుచ్చయ్య 
కాలం : 18న శతాబ్ద ౦ కావచ్చు. 
సాహిత్య |పియుడు. కొండమడుగు పురుషోత్తమ కవిని పోత్సహించి అతని 
చేత అనంద గణేశ్వరమనే రచన చేయించాడు. ఈ (గంథు సానంద గణేశ్వరంగా 
కందుకూరి వారు పేర్కొన్నారు. (క. చ. 8-171) 
కుంటముక్క-ల పినభై రవుడు 
కాలం : 15వ శతాబ్ద ౦. 
బిరుదు “మహాపాత”. 
కొండపల్లి దుర్గాధ్యక్లుడు. సాహిత్య పోషకుడు. గజపతుల కొలువులో ఉండే 
వాడు. వినుకొండ దుర్గాధిపతి కుంటముక్క_ల మల్ల మం|తి ఇతనికి పినతం డి. 
కూచిరాజు ఎ|రనచేత “సకల నీతి కథానిధానము” [వాయించి తన ఇష్టదై న 
మై తిరుపతి వేంకటేశ్వరునికి అంకితంగా ఇప్పించాడు. అతని ఇంకో కృతి “పురాణ 
పారం” తానే అంకితంగా పుచ్చుకున్నాడు. (ఆరు ద-_6-108) 
కుంటముక ల మల్ల మంతి 
కాలం : 14681497 పాంతం, 
బిరుదు : “మహా పాత”, 
వినుకొండ దుర్గాధిసతి, సాహిత్య పోషకుడు. కూచిరాజు ఎర్రన కవి రచిం 
చిన కొకోోకము ఇతనికే అంకితం, 
ఇతని కీర్తి కటకం, గుల్బర్గ, ఢిల్లీ నగరాల వరకు వ్యాపించిందని గాథలు 
కొన్ని పచారంలో ఉన్నాయి. కటకం గజపతుల చేత మహా పాత బిరుదు పొందాడు. 
కుంటముక్క-ల పినభై రవుడు ఇతనికి అన్న కుమారుడు. (ఆరు[ద-8_101) 
కుంటముక్క-ల తిమ్మయ్య 
కాలం : క్రీ శ. 18 శతాబ్ది కావచ్చు. 
రచన . శి వాచార సం|గహము. ప 
కొకో»క కావ్యం అంకితం తీసుకొన్న కుంటముక్కల మల్నియమం (తి 
అన్నకొడుకనీ, (కీ. శ. [1010 (పాంతం వాడని కొందరూ, (కీ. శ, 1520-1560 మధ్య 
వాడని కొందరూ అంటున్నారు. 


(పాచీన సాహిత్యము 211 


విశిష్టత ౩ ఈయన కావ్యంలోని పద్యాలను పెదపాటి జగ్గన్న, (పబంధరత్నా 
కరంలోను, అజ్ఞాత గంథ సంధాత “ఉదాహరణ పద్యములు లోనూ ఉదాహరించారు. 
ఈయన (గంథం తాలూకు (వాత (పతి పూర్తిగా లభించింది. మద్రాసు (పొచ్యలిఖిత 
భాండాగారం వారు దీనిని (పచురించారు. గంటి సోనుయాొజి ఈ (గంథానికి విపులమైన 
పీఠిక (వాశారు. (ఆరుద-$) 
కుండావజ ల గోపాల కృషకవి 
0 ౮8 
కాలం : 18వ శతాబ్దం. 
స్థలం * ములకనూరు (కరీంనగర్‌ మండలం). 
రచన : (శ్రీకృష్ణ జన్మ ఖండము, 
వివరాలు తెలియరాలేదు, (క. స_80) 


కుంత లక్మప్ప 
కాలం : తెలియదు, 


ఈయన దానధర్మాలు చేసిన వాడని ఒక చాటువు నల్ల తెలు స్తున్నది. చాటువు 
చెప్పిన కవిపేరు తెలియదు. (చా. పరు 


కుందు ర్రి అహోబలమం| తి 
కాలం ; (క్రీ శ. 18 శతాబ్ది చివరిభాగం. 
స్థలం * కుందుర్తి. 
రచనలు : తెలియరాలేదు. 
విశిష్టత : ఆరవీటి రాజులు దేశాన్ని పాలి.చే రోజుల్లో సు[పసిద్ధమైన పండిత కుటుం 
బాలలో కుందుర్తి వారిది ఒకటి. అహోదిలమం తి అశ్వపతులను, గజపతులను తన 
పాండిత్యం చేత మెప్పించాడు. గజపతి, అశ్యపతుల సభలలో సండితులను వాదంలో 
గెలిచి కవి అహోబలమం|తి అని పేరుపొందాడట. కుందుర్తి బళ్ళారి మండలంలోని 
ప్‌ కృష్ణ దేవరాయలీ (గ్రామాన్ని ఆగహారంగా పండితుల కిచ్చాడనీ తెలు స్తున్నది, 
ఈ సంగతి ఇతని మునిమనుమడు రచించిన “మిత విందా పరిణయం"”లో ఉండి. ఈయన 
కుమారుడు కుందు ర్తి గోవిందయ్య “భారతీ పరిణయం” అనే కావ్యాన్ని రచించి వీర 
వేంకటపతి రాయలకు అంకిత మిచ్చాడు. 
(క. త_11_181; ఆర్యుద 9-244; ద. దే. వా_888) 
కుందు ర గోవిందయ్య 
కాలం : డీ: శ, 171వ శతాబ్ద ౦. 
స్థలం * కుందుర్తి (బళ్ళారి మండలం). 
రచన : భారతీ పరిణయము (అలభ్యం). 
విశిష్టత : ఈయన కుందుర్తి అహోబల మంత్రి కొడుకు. విశ్వపరితోషకారి 
గోవిందళౌరి'గా |పభ్యాతుడు. వీర వేంకటపతిరాయలచేత (1680 పాంతం) మణీ 


212 తెలుగు సాహిత్య కోశము 


కనకాభిషేకం చేయించుకొన్నాడు. ఈయన కావ్యం దొరకలేదు. 
(ద. దే, వా_$85; ఆర్యుద-0) 
కుందురి, వేంకటాచలకవి 

కాలం : 18వ శతాబ్ద౦. 
ఆస్థానం : మధురను పాలించిన విజయరంగ చొక్క-నాథుని (1706-82) ఆస్థానం, 
రచనలు : 1 మి(తవిందా పరిణయము 2. కొర్తిక మాహాత్మ్యము 8. భారతము 
(వచనం) (అలభ్యం) 4. భాగవతము (వచనం) (అలభ్యం) శ, 
రామాయణము (వచనం) (అలభ్యం) 6 నాటకములు, చాటుకృతులు 


( లభ్యం, 
బిరుదు 2 “కథాకుకవి'. 
గురువు : రేవూరి కాళహస్తి దేకికుడు. 


విద్వత్క-.వి. ఇతని కృతులలో మొదటి రెండు మ్మాతం దొరికాయి. అన్నీ 
భగవదంకితాలే అని కార్తిక మాహాత్మ్యం పీఠిక నుండి తెలుస్తున్నది. ఇతని తాత 
గోవిందామాత్యుడు “భారతీ పరిణయ" కర్త. ఇతడు వీరవెంకటపతి రాయలను 
(1800 [సాఎతఎ) మెప్పించాడట. కవి తండి రామయ్య పాండ్య దేశాధీశ్వరుని 
మం (తిగా ఉండేవాడు. 
వేంకటాచల కవి చాలా నాటకాలు, బంధాలు, చాటుకృతులు రచించినట్లు 
తెలుస్తున్నది. అవి లభ్యం కాలేదు, (ద. దః వా-968) 
కుంభకర్ణ విజయమ్‌ (సం) 
కర్ణ : పరవస్తు వేంకట రంగాచార్యులు. 
సంస్కృతంలో రచింపబడిన కావ్యం. 
| కుకుత్ల విజయము 
కర్త క్‌ మట్ల అనంతరాజు, 
కృతి భర్త: మట్ల ఎల్ల మరాజు (కవికి తండి). 
ఐదు ఆశ్వాసాల |ప్రబంధం. వీరరస |ప్రధానం. 
ప్రత్యేకత : ఇది ఇక్షాషకుని మనుమడయిన కుకుత్‌ స్టుని కథ. మొదట 
ఇక్ష్వాకుని కథ, తరవాత ఆయన కొడుకు. నుకుమారుని కథ ఉంటాయి. చివరలో 
నాలుగో అశ్వాసంలో కుకుత్‌స్టుని కథ ఉంటుంది. పబంధాలలో అరుదుగా ఉండే 
“కారవంటి” పా(త్ర ఈ (ప్రబంధంలో కనిపిస్తుంది. దీనిలో కొన్ని విశేషసన. (పయో 
గాలున్నాయి. అపురూపమైన కొన్ని వృత్తాలను కూడా ము దాలంకారాలళో కవి 
దీనిలో వాడాడు ఈ కావ్యకర కు సంస్కృతంలో పాండిత్యం బాగా ఉందని, తెలుగు 
మాటల కూర్పులో చాలా మెలకువలు చూపాడని పండితాభి పాయం. ఈ కావ్యంలో 
శృంగారం కంటె వీర రసమే ఎక్కువగా కనిపిస్తుంది. కవిత్వం నిర్దుష్టంగా ఉంది. 
(ఆదద-9-134) 


[పాచీన సాహిత్యము 218 


కుక్కు. కేుశ్వర శతకము 
కర్త : కూచిమంచి తిమ్మకవి. 
కాలం న (కీ. శ. 1768.60 |పాంతం. 
కృతిభర : కుక్కు_చేశ్వరుడు. 
అధిక్షేప ప్రధానమైన శతకం. ఇందులో కవి_సజ్జశ దుర్జన లక్షణాల్ని వివ 
రించి, దుష్ట (ప్రభువుల చిత్త వృత్సినీ, కుకవుల మానసిక (సవృత్తినీ, పామరజనుల 
స్టితిగతుల్నీ, సాంఘిక దురాచారాల్నీ అధిక్షేప పూర్వకంగా విమర్శించాడు. ఈ శతకం 
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో వేంచేసి ఉన్న కుక్కు. అేశ్వరస్వామికి అంకిత౦. 
శైలి [పాఢంగా ఉంది. (శ. సా, వి; సౌ చ, సం_205) 
కుచేలోపాఖ్యానము 
కర్త : తలియదు, 
జానపద పౌరాణిక గేయం. సు్యసిద్ధమైన కథ. భాగవతంలోనిది, 
చూ పొరాణిక గేయములు, 
కుచేలోపాఖ్యానము 
కర్త : ఘట్లు (పభువు. 
మూడాళ్వాసాల పద్యకావ్యం. దిహుళ (సచారాన్ని పొందిందట. 
(ఆరుద. 12-64) 
కుడిచెర్ల తిప్పరాజు 
కాలం : (కీ. శ. 16వ శతాబ్ది. 
రచన ౫: కాంచి మాహాత్మ్యము. 
విశిష్టత : ఈయన కావ్యం నుంచి “ఉదాహరణ పద్యములు" అనే సంక 
లన (గ్రంథంలో అరు పద్యాలున్నాయి. పూర్వకవులు దగ్గుపల్లి దుగ్గన “శివకాంచీ 
మాహాత్మ్యం”, ఆం|ధకవి రామయ్య “విష్పుకాంచీ మహాత్మ్యం” (వాసిన క్లే ఈయన “కాంచీ 
మాహాత్మ్యం” అనే కావ్యం [(వాళాడు, ఇందులో 0 పద్యాలు పురవర్జనకు, ఒకటి భరద్వా 
జుని స్తుతికి, మరొకటి కవి తన పితామహుడు దర్భాసనం మీద కూర్చున్న తీరుకు సంబం 
ధించి ఉంటాయి, కవి తన కావ్యంలో విశేషంగా శ్రేషలు వొడి ట్లు తోస్తున్నది. 
(ఆరు ద-౪) 
కుడుముల రామయామాత్యుడు 
స్టలం : వినుకొండ సీమ, 
ఇతనిపై చాటుపద్యాలున్నాయి, 
ఈయన మహిత గుణశాలియైన దానశీలి అవి ఒకచాటువు వల్ల తెలుస్తున్నది. 
మరొక చాటువులో రాళ్ళబండి పట్టాభిరామక వి ఇతనిని రాయన భాస్కరుని వంటి దాతగా 
నుతించాడు, (చా. ప. ర 


214 తెలుగు సాహిత్య కోశము 


కుడుముల వాసయ్య 
కాలం : చూ రాళ్ళబండి పట్టాభిరామక వి. 
సలం : వినుకొండ, 


ఈయన గొప్ప దాత, కుడుములవారు రాయన భాస్క-రునినలె దాతలని రాళ్ళ 


బడి పట్టాభిరామకవి చాటు పద్యాలలో చెప్పాడు, (చా. ప,ర) 
కుద్భష్టి భంగమ్‌ (సం) 
కర్త : కందాడై అప్పకొండాచార్యుడు, (తె. వి. న-ఉ) 
కుపమ 
కొలం : క్రీ. శ, 10665 |పాంతం. 
స్థలం : గోదావరీ మండలం. 


దక్షారామ దాన శాసనం వేయించింది. ఈమె ఆదికవి నన్నయ భట్టుకు 
ఇష్టుడు, సహాధ్యాయుడు అయిన నారాయణ భట్టు కూతురు. దక్షారామ భీమేశ్వరునికి 
అఖండ దీపారాధన నిమి త్రం “లోహపు దివియొను దానం చేసి శాసనం వేయించింది, 
ఈమె సాహిత్య విద్యా నిపణురాలిట. చూ. కొమ్మరాజువారి వ్యాసం _ రాజరాజనరెం్యద 


పట్టాభిషేక సంచిక (కీ, శ, 1922, పుట 114. (తె. క్‌, చ-161) 
కుపమ దాక్షారామ శాసనము 
కాలం క కీ. శ. 1055. 


శాసన రచయిత : తెలియదు. 


శాసనం వేయించినవారు : నారాయణభట్టు కునూ_ర్హె కుపమ, 
శాసన విషయం : దక్షారామ ఖీమేశ్వరునికి అఖండ దీపారాధనకై “లోహపు దివియ'ను 
దానం చేయటం. “తై౦లోక్య మల్ల దేవర (పధాని నారాయణభట్టు” అని ఈ ళాసనం 
చె ప్తన్నది. ఇతడూ, నన్నయ్యభట్లు సహధ్యాయియైన నారాయణభట్లూ ఒకరేనని చాలా 


మంది భావిస్తున్నారు. (తె, ర్‌ చ_161) 
కుప్పమ్మ 
కాలం : 1వ శతాద్బం. 
రచన : తెలియరాలేదు. k 


అయ్యలరాజు రామభ। దుని సకల కథాసార సం|గహంలో ఈమె [పస కి 
ఉన్నదట. ద్విపద రంగనాథ రామాయణ రచనలో ఈమె తోడ్పడింది. 


నన్నయకు భారత రచనలో తోడ్పడిన నారాయణ భట్టు కుమార్తె కుష్పన్ము 
కూడా కవితా విశారద అని అంటారు. ఆమె వేరు. (క. స_18) 
కుప్పయ మంతి 
కౌొలం : 17వ శతాబ్దం, 


(పాచీన సాహిత్యము 215 


సలం , తంజావూరు, 

(పతి విలేఖకుడు. సంస్క్ఫతాం|ధాలలో పండితుడు. తంజావూరును మహారాష్ట్ర 
రాజులు పాలించిన కాలంలో రాజైన శహాజీ (18841712) అనతి మేరకు _పాచీన 
తెలుగు [గంథాలకు [పతులు (వాళాడు. 

కుప్పాల్‌ మల్లు 
స్‌ న్నా, 
కాలం : 18వ శతాబ్దం. 
సలం : గంధర్వకోట (చోళ దేశం), 
6 

సాహితీ పోషకుడు. కృతిపతి. నుదురుపాటి వెంకన్నను (పోత్సహించి 
(బ్రహ్మాండ పృరాణంలోని దేవమల్లు చరితను తెలుగులో రదింవజేశాడు. ఆ కావ్యం 
ఇతనికే అంకితం. రామనాథపుల సంస్థాన పాలకుడైన ముద్దువడుగురాజు నుండి ఇతడు 
నిరవధికై శ్వర్యార్నె పొందిన సేనా నాయకుడట. గంధర్యకోట పుదుక్కోటకు ఇరవై 
మెళ్ళ దూరంలో ఉంది, (ద. దే. వా) 
ణు ళల 

కాలం : 108వ శతాబ్దం. 
కర్త : అక్కెన పగడ హరిదాసు. 

పద్యకావ్యం. వివరాలు తెలియవు. . (య. హో చం) 

కువమూర- కృషయాచెం[దుడు 

63 


ఈయన వేంకటగిరి నేలిన |పభువు. ఈ |ప్రభువు గుణగణాలను |ప్రస్తుతిస్తూ 
చాలా చాటు పద్యాలున్నాయి. (చా, ప, ర.) 


కుమారగిరి రాజీయమ్‌ (సం) 
కర్త : కాటయ వేమారెడ్డి ( (చూ). 
కాళిదాసు నాటక్యతయానికి వ్యాఖ్య. సమకాలీన విశేషాలు కొన్ని ఈ కృతిలో 
కవి చెప్పాడు. కాటయ వేముని బావమరదీ, కొండవీటి [పభువూ అయిన కుమారగిరి 
"పేర ఈ వ్యాఖ్య రచింపబడింది. (3. రొ, చ.) 
కుమారగిరిరెడ్డి 
కాలం : కీ. శ, 1986-1402 (ప్రాంళం. 
బిరుదు : నసంతరాజు. 
రచన  : “వసంతళాబీయమ్‌” Bess (గ్రంథం) ( అలభ్యం) 
కొండవీటి రెడ్డి (ప్రభువు, అనపో తా రెడ్డి కుమారుడు. స-గీత, నాట్య, సాహిత్య 
శా స్తాంలలో అభిరుచి ఉన్నవాడు. 
కాటయవేముని “కుమారగిరి రాజీయమ్‌”లో కుమారగిరి రచించిన నాట్యశొస్త్ర, 
(పస క్తి ఉంది. నాట్య వేదవిదులై న భరతుడు, భోజుడు [వాసిన fs చూసి 
ఇతడు ఈ (గంథం (వాళౌడట, 


218 తెలుగు సాహిత్య కోశము 


విశిష్టత * విరివిగా వసంతోత్సవాలు జరిపి, సంగీత, సాహిత్య, నాట్య 
గోమలతో కాలం గడిపేవాడు. సిద్ధ నర్తకి “*లకుమా దేవి” ఇతని |పియురాలు, 
ఆమె అభినయం ఇతనికి నాట్యళాస్త్ర (గంథ రచనకు (పోత్సాహం ఇచ్చిందని అంటారు, 


(౮. ర్య చ 

కుమారగురు విలాసము (అలభ్యం) 

కర్త ఏ చి|తకవి వేంకటరమణ, (ఆరు[ద_9) 
కుమార ధూర్ణటి 

నామాంతరం : వెంకటార్యుడు, 

కాలం : 17వ శతాబ్దం. 

స్థలం * విజయనగర పాంతం. 

రచనలు క. కృష్ణరాయ విజయము, 4 సావితీ చరితము ( అలభ్యం) 

3. ఇందుమతి పరిణయము. 
గురువు ఏ ఓరుగంటి కాశీపతి. 


ఆరవీటి చిన వెంకటరాయల ఆస్థానకవి. నవ్య పటు వాకృమత్కృృతి గలవాడు, 
తండి కాశయానాత్యుడు. (శ్రీకృష్ణదేవరాయల సభలో |పస్తుతింపబడ్డ ధూర్రటి కవి 
జ ద G (a 
ఇతనికి పెద తాత. 
ఇతడు సూజివీదు, విజయనగర సంస్థానాలు సందర్శించినట్లు తెలుస్తున్నది 
కుమార ధూర్జటి ఇతని బిరుదనామమని కొందరి తలంపు. ఇతని కుమారుడు లింగరాజు 
పెదకాళహస్టి మాహాత్మా్యన్నీ, మనుమడై న వెంకట రాయకవి రత్నావళీ పరిణయాన్నీ 
రబిరిబారుః (ఆరు ద- 10.203) 
కుమార నై షథము (అలభ్యం) 
కర్త ; ఎడపాటి ఎరన. 
ఇది చక్కని (పబంధమట. దీనిలోని కొన్ని పద్యాలను పెదపాటి జగ్గన్న 
తన సంకలన (గ్రంథమైన “ పదింధరత్నాకరం”లో ఉదాహారించాడు. 
(తె. వి, స_8.097) 


కుమారరాముని కథ 


కర్త 2: తెలియదు, 
జానపద చారి[తక గేయం. 
చూ. చార్మితక గేయాలు. (ఆం. వా. చ) 
కుమార రు దదేవుడు 


కాలం ; కీ. శ. 1291.1923 ప్రాంతం, 
రచన : భాస్కర రామాయణంలో అయోధ్యకాండ, 


పాచీన సాహిత్యము 217 


సాహిణిమారన కుమారుడు. బుద్ధయ మనుమడు. తాను రచించిన రామాయణ 
భాగాన్ని తం డికే అంకితమిచ్చాడు. (ఆరుుద-3) 
కుమార సంభవము 
కర్త : నన్నెచోడుడు. 
అంకితం: జంగమ మల్లి థార్జున శినయోగికి, 
కవి పాకనాటి తెలుగు చోడరాజ కవి. చోడబల్లి కుమారుడు. 


(పశ్యేకత : లభించిన |పొచీన తెలుగు కావ్యాలలో ఇది విశిష్టమైనది. 
వన్నెండు ఆళ్వాసాలున్నాయి. ఈ కావ్యంలో వైరి సనూసాలు, వ్యాకరణ విరుద్ధ 
[ప్రయోగాలు ఉన్నాయి. కవి కృత్యవతారికలో కాళిదాసును ఉద్భటుని స్తుతించాడు. 
సంస్మతంలో ఈ యిద్దరు కవులూ “కుమారసంభవా”న్ని |వాశారు. ఈ కావ్యాలలోని 
కూసు శ్లోకాలను కవి తన కావ్యంలో అనువదించాడు, ఈ కావ్యం దాదొప్ప స్వతం|త 
రచన అని చెప్పుకోవచ్చు. రచన |పౌఢంగా ఉంది. శివపార్వతుల వివాహ ఘట్టాలు, 
కుమారస్వామి జననం, తారకాసుర వధా ఘట్టాల సందర్భంలో శివపురాణ గాథలితో 
పాటు, కాళిదాస ఉద్భటులనుంచి కూడా విషయ సం్యగహణం చేశాడు. ఇందులో గణేశ 
జననం, దక్షయజ్ఞం, సతీదేవి దహనమైపోయి పార్వతిగా జన్మించడం, రతీ మన్మథ 
సంవాదం, గిరిజా కల్యాణం, కుమారస్వామి జననం, తారకాసుర వధా ఘట్టాలు న్నాయి. 
కవి తాను కావ్యంలో (వాసే తెలుగును “జాను తెనుగు” అన్నాడు. మార్గ, దేశి కవితలను 
(పస్తావించాడు. “వస్తుకవిత”, 'గూఢకవికి లను పేర్కొన్నాడు... 'జాను తెనుగు” 
అంటే సద్వలకు సుటోవక మైన తెలుగు ఆని కివి తలంపు కావచ్చు. ఇందులోని వర్ణనలు 
సహజంగా ఉంటాయి. అష్టావళ వర్ణనలు, ద్వాతింశి కాలంకారాలున్నాయి. ఇందులోని 
శయ్య అసాధారణం, కల్పనా శిల్పం అద్భుతం. దీనికి కొన్ని కావ్యలక్షణాలు, కొన్ని 
(పదింథధ లక్షణాలున్నాయి. కనక పండితులు దీనిని కావ్య పదింధం ఆంటారు. 

(పా, ద, వ. చ) 
కుమార సంభవ చంపూకావ్యమ్‌ (నం) 
కొర్ర : రెండవ శరధో బీ. 

ఇతివృత్తం (పసిద్ధం. 

కవి అసాధారణ |పతిభా విశేషాలు కలవాడు. _ దిహు భాషా కోవిదుడు. 
పురాణ గాధను కావ్య |పదింధంగా రసవంతంగా రూపొందించాడు. 


కుమారార్ధునీయము (అలభ్యం) 

కవి వ; నుగుటూరి ముమ్మడి థమ్మ భూపాలుడు (చూ). 
కుమారీ శతకము 

కర్ర న ఫక్కి వేంకట నరసయ్య, 


ఇది బాలికలకోసం [ప్రత్యేకంగా రచించిన శతకం, ప్రీలు చక్కని గుణశీలాదు 


218 తెలుగు సాహిత్య కోశము 


లను అలవర్చుకోవాలని, పాత్మివత్య ధర్మాన్ని పాటిస్తూ ధర్మశాస్త్ర పద్ధతిలో నడుచుకోవా 
లని ఈ శతకం బోధిస్తుంది. తెలుగు నాట బహుళ |పచారంలో ఉన్నది. 
(శ. సా, వి.881) 
కుమారేచ భూపాలుడు 
నామాంతరం : కుమారయాోచ భూవతి (చూ, 
కుముదవల్తీ విలాసము 
కర్త : పొనుగోటి జగన్నాథరాయలు (చూ), 
కృతిపతి : సము దాల తిరుమలాచార్యులు 
ఐదాశ్వాసాల | గంథం, 
మూలుఎ : పన్నెండుమంది ఆళ్వారులలో ఒకడైన తిరుమంగై యాళ్యార్‌ 


చరిత. ఇతనిని పరకొలుడు అనే పేరుతో తెలుగులో వ్యవహరిస్తారు. ఇతని భార్య 
“కుముదవల్లి గో లక్షీ ,దేవి అవతారం. 


ఈ కథ భద్రాచలం దేవాలయం కట్టించిన రామదాసు కథను పోలి ఉంటుంది, 
భక్తుడు రాజ[దవ్యం స్వామి కార్యానికి వెచ్చించడం, భగవంతుడే చివరకు ఆ సొమ్ము 
చెల్లించడం వంటి సంఘటనలున్నాయి. 192రలో ము|డింపబడింది. (ఆరు|ద_11_282) 


కుముద్వతీ పరిణయము 
కర్త: బొమ్మిడి వీరయకవి. 
అంకితం : మేకా అప్పనృపాలునకు (మేంక అస్పనృపాలుడు). 
దీని పతి కాకినాడ సారస్వత పరిషత్తులో ఉంది. (సా. ప, ప, 28.65) 
కుముద్వతీ పరిణయము (అలభ్యం) 
కర్త “ చూ. మండపాక పేరయకవి. 
[పబంధం. వివరాలు తెలియవు. (ఆం. సం. సా._307) 
కుముద్వతీ పరిణయము 
కవి : మట్లి కుమారానంత భూపాలుడు (చూ. 
శ్రంగార (ప్రబంధం. 
ఇతివృత్తం : కాశీరాజు కుమా రె కుముద్వతికీ శ్రీరాముని కుమారుడు కుళు 
నికీ జరిగిన పరిణయ గాథ. 


మూడు ఆశ్వాసాలు మాతం లభించాయి. కవిత్వం మృధుమధుర పద 


సంయుతంగా ఉన్నదట, (క. త_ 12.99) 
కురవంజి 
కర్ర ; ఫణిహారం ఎంబారయ్య. 


ఫ 
యక్షగానం. రామానుజాచార్యుడొకసారి కురవంజి, నేపధ్యం స్వీకరించి కాంచీ 


[పాచీన సాహిత్యము 219 


పుర పట్టమహిషి అరుందేవితాయి దగ్గరకు వేళ్ళి, విశిష్టాదై షత పరంగా పాంచ భౌతిక 
. దేహత క్‌ వము, _ మర్మములు మొదలయిన వాటి గురించి ఉపన్యసిం చడం, 
పెరియ పెరుమాచ్ల (శ) మహావిష్ణువు) సింగడై రావడం ఇందులోని కథ. 


దీనిలో దరువులు, తాళ సధానాలయిన పదాలు, ద్విపదలు, వృత్తాలు, 
సంధివచనాలు ఉన్నాయి. ఏల, ముచ్చట, అల్లోనే రేణ్ళ, పాళిపదం, సువ్వాల ధాతు 
విశేషాలు ఉన్నాయి. (య. వా, చ_72 
కురవాటి సీమ 
పస్తుత ఏలూరు కొవ్వూరు తాలూకొలు (పశ్చిమ గోదావరి జిల్లా) పూర్వం 
ఈ కురవాటి సీమలో చేరిన |పదేశాలు. ఈ కురవౌటి సీమ (పస క్తి శ క్రీడాభి రామంోలో 
(వేంగి కురవాటికా చేశ విపిన భూమి) ఉంది, కురవాటి సీమ రామచం( దాపురం-_కొకినాడ 
తాలూకొలకు చెందిన భూమి అని కొందరంటున్నారు. ద్రాక్షారామ శాసనాలలో 
ఆ | పాంతం గృధవాటి సీమగా చెప్పబడిందట. ఇదే కురవాటి సీమ అయిందని కొందరి 
అభి పాయం. (సం, ఆ. వి. కో_ర్‌; (శ్రీనాథకవి, 2.49) 
కురవి రామకవి 
స్థలం : కార్వేటి నగర సంస్థానం. 
రచన : వశరూపక పద్ధతి, కువలయానంద విశ్వగుణాచర్శ చంపువులకు వ్యాఖ్య, 
“లాస్య నామక వ్యాఖ్య. 
కార్వటి నగర సంస్టాన్నాశితుడు. నాట్యశాస్త్ర పారంగతుడు. సంస్కృ 
తాం ధాలలో రచన చేశాడు. ఇతని దశరూపక పద్ధతి గీర్వాణకృతి. ఈ కవి కునలయా 
నందావికి, విశ్వగుణాదర్శ చంపూ [గంథానికి వ్యాఖ్య రచించినట్లు విసికీడి. అవి అల 
భ్యం. అనంతుని భారత చంపువునకు “లాస్య” మనే వ్యాఖ్య రచించాడు. 
(ఆం. సం, సా 
కురుపాము 


(శ్రీకాకుళ మండలంలోని పార్వతీపురానికి 10 మైళ్ళ దూరంలో ఈ సంస్థానం 


ఉండేది. ఇది 700 చ॥మై శ్ల వైశాల్యం కలిగి పార్వతీపురం, గుణుపురం జ పక 
లోకి వ్యాపించింది. 


ఈ సంస్థానం పాలకులు చం[దవంశంలోని “నిలావంశానికి” చెందినవారట. 
వీరికి “అగ్గివీరుడు” మూల పురుషుడు. ఈ సంస్థానాధీశులకు “వై రిచర్ల” అనే 
కుల విరుదం ఉంది. ఈ వై రిచర్ల కూటంలో అగ్ని వీరుడికి ఆరవతరం౦వాడై న “సన్యాసి 
దొరొ మొదటివాడు. వీరు | ఓ|ఢ 'డాతీయలై న కొండరాజులు. 


పూర్వం ఈ సంస్థానం “జయపురం సంస్థానం” లో అంతర్భాగమట. తరు 
వాతి కాలంలో జయపురపాలకుడై న “విశ్వంభరదేవు” వలన ఈ సంస్థానం రూపొందింది. 
జయపురం వారు ఈ సంస్థానాన్ని [ప్రత్యేకంగా గుర్తించక పూర్వమే, |క్రీ. శ. 1436లో 


220 తెలుగు సాహిత్య కోశము 


కటకంలోని గజపతుల పతనానంతరం వీరు స్వతం|తులై నారని, ఆ తదుపరి జయపుర 
పాలకులు వీరిని గుర్తించి, సంస్థానాధిసత్యం స్థిరసరిచినారని కూడా ఒక కథనం ఉంది. 
వై రిచెర్ల సన్యాసిరాజు తరువాత ఈ సంస్థానం వారు చాలాకాలం యుద్ధాల 
లోను, కోర్డు వ్యాజ్యాలలోను మునిగి ఉండడంచేత, ఇక్కడ సాహీత్యపోషణ ఎక్కు 
వగా కనిపించదు. అయినస్పటికి వీరు నడిమింటి పండిత కుటుంబాన్ని తూర్చుగోదా 
వరి మండలంనుంచి రప్పించి, తమ సంస్థానంలో అ|గహారాదులనిచ్చి స్టరపరచుకున్నారు. 
“*నడిమింటీ సర్వమంగ శేశ్వర ma ఈ కుటుంబం వారిలో ముఖ్యుడు. 
" తని సతీమణి అనకాపల్లి అడపడుబై న లక్షీ ,నరసాయమ్మ సాహిత్యంలో అభిరుచికలనారు. 
“మహావాక్యరత్నావశళి' క ర్తఅయిన పులుగు ర్త నృసింహమాత్యుడు, గురుదంతి వేంకటాచల 
శర్మ మొదలై నవారు వీరి ఆస్థానంలో విద్వాంసులుగా ఉన్నారు. 


సూర్యనారాయణరాజు కుమారుడై న వై రిచెర్ల. వీరభ్యద రాజు (1898 (పాంతం, 


కృష్లామండలం గుడివాడ తాలూకొకు చెందిన మధ్వ (శ్రీ నందగిరి వేంకటప్పా 
రావు సంతులు కురుపాము సంస్థానాధీశ్వరుల దర్చారులోజరిగే సాహిత్య చర్చల్లో 
పాల్గొని అనేక బహుమానాలు పొందాడు. 

వీరభ్యవరాజు |క్రీ, శ. 1918లో మరణించాడు. ఇతని కుమారులు నరసింహ 
సూర్యనారాయణరాజు, నారాయణ గజసతిరాజులకు కురుపాము సంన్థానంతో పాటు కుప్పిలి, 
గొట్టుసల్లి సంస్థానాలు కూడా సం|క్రమంచాయట. తదనంతర కాలంలో ఈ సంస్థానం 


భారత గణతంత్ర రాజ్యంలో కలసిపోయింది, (ఆం. సం, సా_103) 
కురునంధానము 
కర్త : చూ, సకాల నరసింహాచార్యులు. 
అము[దిత గంథం. (ఆఎ. సం. స్పా 
కులకము 
శ్రవ్యకావ్య భేదం. [కియా సమాప్తి కోసం పరస్పరాపేక్ష ఉన్న ఐదు 
పద్యాల మొత్తం, (క్రియా పదం చివరి పద్యంలో ఉంటుంది, (తె. వి. స_6) 
కులశేఖర మహీపాల చరితము 
కర్ణ ఏ శేషము రఘుాథార్యుడు. 


(పబింధం. [పాచ్యలిఖిత పుస్తకభాండాగారం వారు దీన్ని |పచురించారు. 
(య. వా. చ_89) 
కులావారము 
కాలం (కీ. శ. 11. 16 శతాబ్దాల నుధ్య కాలము. 
(చూ_భై రవీ చక్రము), 
కువలయానంద (ప్రకాశము 
కర వ చదకిచేని రామయకవి. 


[పాచీన సాహిత్యము 221 


అపహృయదీక్షి తులు సంస్కృతంలో రచించిన కువలయానందానికి ఇది ఆంధీ 
కరణం. ఈ రచనలో ఇతనికి రంగాచార్యులు కోడ్చడ్డాడట, 


కువలయానందమ్‌ (సం) 
కర ఏ అప్పయ్య దీక్షితులు, 
ఇది చాలా విఖ్యాతి పొందిన అలంకార |గంథం. అలంకార శాస్త్ర గంథాలలో 
మొదటిదైన చన్చారిలోకానికిది వివరణ గంథం. చం|దా లోకంలోని లక్ష్యలక్షణాలకో నే 
దీని రచన సాగింది. కొన్ని కొత్త రసాలు అలంకొరాలకు కొత్త లక్షణాలు, ఉదా 
హరణలు ఉన్నాయి. కవి ఇతర కవుల శ్లోకాలను ఉదాహరణలుగా (గహించాడు. 
చందా లోకంలోని నూరు అలంకారాలే గాక, దీనిలో అదనంగా 22 అలంకారా లున్నాయి, 
అలంకార విషయంలో దీన్ని పండితులు పరమ [ప్రమాణంగా స్వీకరిస్తున్నారు. దీనికి 
చాలా వివరణ [గంథాలు వచ్చాయి, (తె, బి. సంర 
కువలయానంద వ్యాఖ్య (అలభ్యం) 
కర్త * కురవి రామకవి, 
సంస్కృత కువలయానండానికి వ్యాఖ్యానం. ఈ (గంథం తెలుగో, సంస్క 


తమో తెలియదు. (ఆం. సం. సా) 
కువలయావళి (సం) 
కర్త : చూ, సర్వజ్ఞ సింగభూపాలుడు. 
నామాంతరం : రత్న పాంచాలిక, 
ఇది ప్రఖ్యాతమైన నాటిక. (ఆరు[ద 8.4) 
కువలయాశ్వ చరిత 
కీర్త వ తెలియదు. 


అంకితం : కందుకూరి మల్లి కార్జున మం తికి. 

ఈ | గంథం ఉర్ణాం సంస్థాన మూలప్పరుషులలో ఒకరై న కందుకూరి మల్లి 
కార్గున మంతికి అంకితంగా రచింపబడింది. కవిని గురించిన వివరాలు తెలియవు. 
అత్తలూరి పాపకవి రచించిన చెన్న బసవ పురాణంలో దీని ప్రసక్తి ఉంది, 

(క.చ-8-118) (క. స_120) 
కువలయాశస్ర చరిత (అలభ్యం) 
కాలం : కీ. శ. 1450_1600 పాంతం. 
కర్త : ఏర్బూరి సింగన్న. 

వత్యేకత : [గంథం పూర్తిగా దొరకలేదు, ఇది మార్కండేయ పురాణం 
లోని కథ. కువలయాశ్వుడు ఒక పందిని వేటాడుతూ పాతాళానికి వెళ్ళి, రాక్షసుని 
వధించి. మదాలసను పెళ్ళి చేసుకొంటాడు, 12 పద్యాలను పెదపాటి జగ్గన్న (పదింధరత్నా 
వళిలో ఉదాహరించాడు. “గీరన గింజలాట” అనే పిల్లి ల ఆటను తెలుగులో మొదట 
చెప్పిన కాన్యం ఇది, (ఆరు ద-6) 


222 తెలుగు సాహిత్య కోళము 


కువలయాశ్వ చరిత 
కర్త వ నండూరి కేతన (చూ). 
కాలం : కీ. శ. 1800 ప్రాంతం. 

ఈ కవి కేయూర బాహుచరి[త కృతిపతి నండూరి గుండయ మంతికి అన్న 
అని కొందరంటున్నారు. ఇతడే మూలఘటిక కేతన కావచ్చునని మరికొందరి అభి 
(పాయం, (క, త.3- 166) 

కువలయాశ్వ చరిత 
కర్త ఏ మూలఘటిక కేతన (నిర్ధారణ కాలేదు. 

[ప్రబంధ రత్నాపళిలో కేతన రచించిన కువలయాశ్వ చరితము పేర్కొన 
దికింది, అతడు నుడూ3 కేతన గాని మూలఘటిక కేతనగాని కావచ్చు. దీనిపై 
భిన్నాఖి |పాయాలున్నాయి. 

కువలయాశ్వ చరిత 
కర్త ; సవరం చిననారాయణ నాయకుడు (చూ. 
అంకితం ; సవరం పెద నారాయణ నాయకునకు. 
రచనా కాలం : కీ. శ. 1580 _ప్రాంతం. 

అయిదు ఆశ్వాసాల |పౌఢకావ్యం. జాతి వార్తా చమత్కృతి, యుక్తి; 
(కియా గౌరవాలు నింపుకొన్న రచన. కవి దీన్ని తన పెంపుడు తం|డికి అంకితం 
ఇచ్చాడు, 

మూలం : మార్కండేయ పురాణంలోని మదాలస కథ. కొద్దిగా మార్చి రస 
వత్తరుగా [కొ త్రరీకిలో చెప్పాడు కవి. సమకాలీన సంఘ జీవితం-వా స్తవికత ఈ రచ 
నలో కనిపిస్తాయి. గొల్ల పదాలు, దరమరాజు పదాలు, కోడిపందాలు మొ॥ వానితో 
జాతీయతను సంతరించుకొన్న రచన. (ఆపద 11-168) 

కుశలవ కథ (కుశలవోపాఖ్యానము) 
కర్త : తెలియదు. 
కాలం : 18వ శతాబ్దానికి ముందు. 

ద్విపద కావ్యం. కథ డౌొతృది, శ్రీరామచం|దుని దగ్గర బాకాకృ తిగా ఒక 
స్త్రీ ఉన్నవని కైక సీతతో చెప్పడం, ఆమె రాముడు లేని సమయంలో ఆ బాణాన్ని పొడి 
చేసి తాగడం, ఆపై ఆమెస గర్భం నిలవడం_ఆనే ఘట్టాలున్నాయి. కుశలవుల జన్మ 
(ప్రకారం నుండే కావ్యం మొదలవుతున్నది. పై వృత్తాంతాలు కథలో పసక్తాను 
(పస క్రంగా కవి చెప్పాడు. (ద్వి. సా, చ_875) 

కుశలవ యుద్ధము 

జానపద పొరాణిక గేయ రచన, 

ఇతి వృత్తం రామాయణ కథకు సంబంధించింది. 


ప్రాచీన సాహిత్యము 299 


ఉత్త రరామాయణంలోని కథ. రాముని కుమారులు యాగాశ్వాన్ని బంధించ 
డం, తన్నిమిత్తం తం డితో యుద్ధం చేయడం మొ॥ వి ఇందులోని విషయాలు. 


చూ. పొరాణిక గేయాలు. (ఆం, వా. చం) 


కుశలన విజయ నాటకమ్‌ (సం) 
కర్త : వెంకటకృష్ణ దీక్షితుడు. 
కుశలవో పాభ్యానము (అలభ్యం) 
కర : చిరుమూరి గంగరాజు. 
రచనాకాలం : కీ. శ. 1680 క పూర్వం. 
రెండు పద్యాలు మాతం దొరుకుతున్నాయి. ఒకటి |[పబంధ రత్నాకరం 
(పెదపాటి జగ్గన్న) లో శ్రీరాముని వర్షించే సద్యం. రెండవది ఉదాహరణ పద్యాల 
సంకలన కర్త "సేకరించిన, వ్యాసనుతి ఉన్న పద్యం. 
తెలుగులో కుశలవుల కథను |ప్రతెకంగా చెప్పిన మొదటి కావ్యం ఇదే. 
(క స 
కుశలవోపాఖ్యానము 
కర్త ౩; లావనూరి రామనార్యుడు. 
అంకితం : రామభ(దునికి. 
ద్విపద కావ్యం. జైమిని భారతంలోనీ అశ్వమేధ పర్వాంతంలో ఉన్న 
కుశలవ చరితకు స్వతం తాను వాదం. కవి, అవతారికలోను, కథలోను రమ్యమైన 
మార్పులు చేశాడు. కవి సంగీత సాహిత్య వై దుష్యం రచనలో తేటతెల్ల మవుతున్నది. 


(ద్వి. సా, చ_$68) 
కూచకొండ రామాయణము 
కర్త : తెలియదు, 
జానపద పౌరాణిక గేయరచన, | 
చూ. పౌరాణిక గేయములు. (ఆం, వా. చ.) 


కూచిపూడి 

కూచిపూడి |గామం పూర్వనామం కుచేలపురం,ఇది కూచిపూడి భాగవతుల స్వ|గామం. 
ఇప్పటి కృష్ణా జిల్లాలో ఉంది. కూచిపూడి భాగవతులకు |పథను కులపతి సిద్ధిం దయోగి. 
ఈయన భామా కలాప సృష్టి [పతిష్టా మహితాత్ముడు. ఈయన తన భాగవత మేళాన్ని 
వెంటబెట్టుకుని గోలకొండ తానీషా (పభువు దగ్గర ఒక నృత్య రూపకాన్ని (పదర్శించి, , 
నవాబును మెప్పించి, తన పేర, తన అనుచరులపేర శాసన పూర్వకంగా కుచేల పురాన్ని 
(ఇస్పటి కూచిపూడి) దానం పొందాడట. మాచుపల్లి శై ఫీయత్‌లో ఈ విషయం 
స్పష్టంగా ఉంది. 


224 తెలుగు సాహిత్య కోశము 


ఈ కళాక్షేతం ఆంధ విష్ణువు వెలసిన శ్రీకాకుళ శ్షే తానికి అతి సమీపంలో 
ఉంది. 

కూచిపూడి భాగవతులు |క్రీ.శ. 15 న శతాబ్దం నాటికే వీధి భాగవతాలను పద 
ర్మించే వారని కొందరంటున్నారు. దీనికి ఆధారం (కీ. శ. 15602 నంవత్సరం నాటి 
మచ్చుపల్లి కె ఫియతీ . 

కళారంగంలో పత్యేక స్థానాన్ని పొందిన భామాకలాపం, గొల్లకలాసం 
రెండూ కూచిపూడివారి సొత్తు. వీరు శ్ర. శ 16 శతాబ్దం నుంచి నేటివరకు పె ps 
లను దిగ్విజయంగా |పదర్శిస్తూ అఖిల భారత చేశంలో [పళంసలనం ందుకొంటున్నారు. 

(య. వా, చ-కి0, ద్వి. భా; నార, చ- 180) 
కూచిపూడి గొల్ల కలాపము _పత్యేకత 

దీని కర్త సిద్దేంద యోగిఆనీ, కాదనీ పండితుల మధ్య భేదాభి పాయం 
ఉంది. దీనిని భాగవతుల రామలింగశాస్ర్రి [వాశాడని |సబలమైన |ప్రతీతి కూడ లేక 
పోలేదు. 


దీనిలో రెండురకొలు న్నాయి. ఒక దాఎలో గొల్లి భాను, పిండోత్పత్తి విషయం 
నుంచి ఎత్తుకొని సుదీర్హంగా ఒక వేదాంతోపన్యాసం చే స్తుంది. రెండో దానిలో సము|ద 
మథన గాథ, సుంకరి కొండని సరసం [పసక్తాలు. మొదటి దానిని సిదేందుడు (వాళా 
డని, అది వేదాంత విషయపరంగా ఉండి |పజలకు ఆర్థంకాకుండా ఉన్నప్పుడు, రెండో 
రకమైన కలాప రచన జరిగి ఉంటుందని కొందరు ఊహి స్తున్నారు. 

దీనిలో నాయిక గోపకన్య. ఆమె “బ్రాహ్మణ గోవ జన్మలలో ఎది ఉత్తమ 
మైంది? | బాహ్మణుడు గొప్పవాడా, గోపుడు గొప్పవాడా?” అని [బాహ్మణునితో వాదోప 
వాదాలు జరుపుతుంది, 

ఈ (పదర్శనంలో ఇద్దరు గొల్ల పడతులు చల్ల అమ్మే వేషాలు ధరించి 
భాగవతంలో వర్తితమైన పిండోత్స తిని గురిచి, నవమాసాల పిండచలనాన్నీ పిండం 
బయటపడిన తరువాత, (పపంచ సృష్టి ఏ విధంగా ఉండేదీ అభినయంతో చూపుతారు, 
ఇందులో వేదాంత చర్చ |పధానం. 


ఇక రెండోరకం గొల్లి కలాపంలో గొల్ల భామతో పాటు సుంకరి కొండ 
డుంటాడు. ఇతని వాలకమే విచితంగా ఉంటుంది. ఈ కలాపంలో కొండని రాక 
పోకలు చాలా విసురుగా ఉంటాయి. ఇతడు ఏలపాట పసాడుకొంటూ హేలగా వస్తాడు. 
వచ్చిన కొండడు మొదట సుంకం ఇమ్మంటాడు, సుంకం ఇవ్వలేకపోతే ఒక ముద్ధిమ్మని 
భామను సమీపిసాడు, ఆమె తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరి మధ్య జరిగే 
వాగ్వివాదం సరదాగానూ, మోటుగానూ కూడా ఉంటుంది. గొల్లభామ తన గయ్యాళి 
అత్తను పిలుసానని సుంకరిని బెదిరిస్తుంది. ఇంతలో అత్త రావటం సుంకరిని గద్దించి 
కోడలు పిల్లను తీసికొనిపోవటం మనోజ్ఞంగా ఉంటాయి. 


[పాచీన సాహిత్యము 295 


ఈ కలాపం కూచిపూడివారి రసగుళిక. 
(య. వా. చిక, 85, 201; నా, ర. చ_141_1429) 
కూచిపూడి భర తనాట్యము 


ఈ నాట్యం అం|ధదేశంలో నే గాక యావద్భారత దేశంలోనే చాలా (సిద్ధికి 
వచ్చిండి, 


భావ, రాగ, తాళయు క్రంగా అభినయించే నాట్యాన్నే భరతనాట్యమంటారు. 
నాట్యం నృత్యమనీ, నృత్తమనీ రెండు రకాలు. భావాన్ని స్పష్టపఠిచేది నృత్యం. భాషతో 
భావాలను వ్య క్రం చేసేది నృత్తం. కూచిపూడి నాట్యాచార్యులు వీటన్నిటినీ మేళవించి 
నృత్యం చేస్తారు. పాటలో ఉన్న (పతి పదం యొక్క భావాన్ని అభినయం ద్వారా 
చూపిసారు. ఈ విధంగా సంగీతం, సంగీతం ద్వారా పదం, పదం ద్వారా అభినయం, 
అభినయం ద్వారా భావ విశిష్టతను వెల్లి డిస్తూ_నృ త్తమూ, నృత్యమూ కూచిపూడి సంప 
దాయంలో ప్రాముఖ్యం వహించి ఉంటాయి. (నా. ర, చ_144) 

కూచిపూడి భాగవతుల “తెరమీది జడి 

పూర్వం భాగవతుల [పదర్శనలలో ముఖ్యంగా భామా కలాస |పదర్శనంళో 
తెరమీద ఒక జడవేసి తద్వారా తమ పాండిత్య |ప్రకర్షను (ప్రదర్శించేవారు. ఈ జడ 
వర్ణనను పరిశీలించి తప్పులు పట్టటానికి పండిత [పకాండులందరూ ముందు వరుసలో 
కూర్చుండేవారట. 


జడను 2? నక్ష తాలలో ఒక నక్ష|త్ర మాలగా అలంకరించి, తెర వెలుపలి 
భాగంలో (_పేక్షకులకు కనిపించేటట్లు (వేలాడదీసే వారు. ఒకొక్క బిళ్ళకు ఒక్కొక్క 
శ్లోకం చదివేవారు. జడగంటలను నవ్యగహాలని పిలిచేవారు. ఆ జడను మయుడనే శిల్పి 
స్వయంగా సృష్టించాడని (పతీతి, తలకు సూర్యుడు, చం దుడూ అలంకరింపబడేవి. 
స్థూలంగా జడస్వరూప మిద, 

ప్రదర్శన |పారంభంలో ఈ జడవర్ణనను |పదర్శిసూ ఉండగా |పేక్షకులుగా 
కూర్చున్న పండితుల్లో ఎవరై నా లేచి జడను గురించి (ప్రశ్నిస్తే, భాగవతులు తగిన సమా 
ధానం చెప్పి వారిని ఆశ్చర్య చకితుల్ని చేసేవారు. అలా సమాధానం చెస్పలేకపోతే 
(పశ్నించిన పండితో త్రములు ఆ జడను కత్తిరించి కళాకారులను అవమానపరిచేవారు. 
అలాంటి సందర్భాలను రానీయకుండా వేదాంతం లక్ష్మీనారాయణ వంటి ఉద్దండులు ఎంకో 
(పావీణ్యంతో జడవర్గనను పూర్తి చేసి పేక్షకులను ముగ్గులను చేసి పండితులను పామరు 
లను రంజింవనచేసేవారట, (నా. ర. చ-142, 148) 


కూచిపూడి 'భామి ధరించే భూషణాలు 
కూచిపూడి “భామాకలాపం”లోని సత్యభామ పాత చాలా విశిష్టమైంది. ఆమె 
ఆంగిక, వాచికాభినయాలే గాక ఆహార్యం అపురూపంగా ఉంటుంది. భాగవతులు ఈ 


“భామ”కు ఎన్నో రకొల ఆభరణాలను అలంకరిసారు. రోజుకు కొన్ని నగల చొప్పున, 
ఏడు రోజులకు ఏడు రకాలయిన వివిధ ఆభరణాలను పూర్వం స్త్రీలు ఉపయోగించేవారు, 


226 తెలుగు సాహిత్య కోశము 


పెద్ద జడ, చిన్నజడ, శీఖ, రాగి రేకులు, మొగలి రేకులు, రాగిడి, చం|దవంక, కమ్మలు, 
జూకాలు, తౌయెత్తులు, చేర్లు, పాపిటతురాయి, పాపిట పింజరాలు, కడియాలు, 
దండకడియాలు, పోచీలు, దటైడ, అడ్డ బాస, బిళ్ళల మొల తౌడు, కట్టడపు బులాకి, 
ముక్కుపుల్ల మొదలయినవి భామకు అలంకారాలు. 

ఇవిగాక కాసులపేరు, సూర్యుడు, ముత్యాలు, ఒకరకమైన తాయెత్తులు, కితకి 
వడ్డాణం, జడ కుప్పెలు కూడా ఉంటాయి. జడ బిళ్ళలు నవరత్నాలు చెకినట్టుంటాయి. 
ఆ బిళ్ళల్లో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలయిన ఖగోళశాస్త్ర సంబంధి విశేషా 


లుంటాయి, (నా. ర,చ-106) 
కూచిపూడి భామాకలాపము-విశిష్టత 
కర్త ఏ సిద్ధ్యాద యోగి (చూ). 
క © 


ఇది కూచిపూడి కళాక్షేతావికి కులపతియైన సిద్ధం ద యోగి అపూర్వ సృష్టి. 

దీని (పదర్శన [పక్రియ విశిష్టమైన దే అయినా రచనా |ప్మకియ యక్షగాన 
పాయం. యక్షగాన రచనలో ముఖ్యాంశాలయిన దరువులు, ద్విపదలు, గద్య పద్యాలు 
దీనిలో ఉంటాయి. మాచుపల్లి కె ఫీయత్‌ |పకారం దీనికి ముందే కూచిపూడి భాగవతులు 
వీధి నాటకాలాడటంలో ప్రసిద్ధులు గా ఉండేవారని తెలుస్తుంది. ఆయా వీధి నాటకాలే 
సిద్దేందుని భామాకలాప రచనకు ఉద్బోధకాలయి ఉంటాయని పండితాభి పాయం. పద 
రన |పక్రియలో ఇది యక్షగాగాదులవలె గాక, అలంకార శాస్త్ర, భరత నాట్య శాస్త్రం 
విధి నిబద్ధ మైనది, ఇది నృత్య|వధానమెనది. నృత్యానుకాలంగా, రసైక రమ్యంగా 
[పదర్శనకు తగినట్లు సంగహంగా పాత సామ్మగిని తయారు చేసుకోవటంలో-కర్త 
సిద్దేందునికి జయదేవుని గీత గోవిందం ఒరవడిమైనదని కొందరు పండితులంటారు. 


కలాప మనేది వైకృత శబ్దమై తే దీనికి కలత, కలహము అనే అర్ధాలు 
సిఘంటువులలోను, సొద వెళ్ళటోసుకోవటం అనే ఆర్థం వ్య“హారంలోను ఉన్నాయి. 
దీనిలోని నాయిక *భామ”.అంపే సత్యభామ. ఈమె సఖితో తన విరహాన్ని వెళ్ళబోసుకో 
వడం ఈ కలావంలో కనిపిస్తుంది. నటులలో భామ వేషగానికి ఒక [పత్యేకత ఉంటుంది, 
భామాకలాపంలో, నాయికా నాయక, సఖీ పాతలు మూడే ముఖ్యం. 

దీనిలో నాయకుడు కృష్ణుడు. తిమ్మన సత్య ఖండిత, స్వాధీనపతిక. సిద్ధందుని 
సత్య విప్రలబ్ద. దీనిలో సథి పాతకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది మాధవి పాత. ఈ 
పాత అపూర్వ మేగాక ఆతి సుందర మైనది. ఈ పాతను | పదర్శక ముఖ్యుడొకరు 
నిర్వహిస్తారు. వేషధారణలో విశేషమేమీ ఉండదు. ఈ పాత భుజంమీద ఒక కండువా 
మా(త మే ఉంటుంది. నాయకునితో మాట్లాడేటప్పుడు ఈ పా|త మగదీరునిగానూ, నాయి 
కళతో మాట్లాడేటప్పుడు చన ఉన్న కండువాను పమిటగా ఒయ్యారంగా సవరించుకొని త్రీ 
చేష్టలతో మనోహరంగా, చమత్కారంగానూ మాట్లాడుతుంది. ఈ పాత అక్కలలో 


అక్క, బావలలో బాన, [పదర్శకులకు, నాయికా నాయకులకు, _సేక్షకులకూ, (పతినిధిగా 
వ్యవహరిస్తాడు. 


[ప్రాచీన సాహిత్యము 227 


భామాకలాపంలో పారిజాత కథ నసత్యాస్వప్న కథనంలో ఇమిడి పోయింది. 
భామాకలావంలో సత్య వలవంత, కల, కలత నిదుర, చెలికత్తెలతో సొదవెళ్ళబోనుకోవటం, 
నాయకునికో రాయబారాలు, సంవాదాలు, చివరలో రుక్మిణితో సవతి కయ్యం అనేవి 
[ప్రధాన విషయాలుగా ఉంటాయి, 
ఈ భామాకలాపం శృంగార రస పేశల సుధా కలశం, అలంకార శాస్తి 
సార నికషోపలం, రచన (ప్రౌఢ భావ బంధురము, భావోచిత పదబంధ సుందరం. [పద 
ర్మనం భరత విద్యా |పమాణ రమణీయం. ఎందరో భాగవత _శేషులు దీనిని తెలుగు 
దేశంలో (పదర్శించి చరితార్థులయ్యారు. (య. వా. చ_8ి[_88; నా, ర, చ-1808- 140) 
కూచిమంచి గంగన 
కాలం : (కీ శ. 18వ శతాద్ద-ఉ_త్తరార్థం. 
సలం ; పిరాపుర సంస్థానం. 
రచన  : శతకంఠ రామాయణము. 
రూచిమంచి తిమ్మకవి పా తుడు. కూచిమంచి జ గక వికీ పుత్రుడు. పిఠాపురం 
సంస్థానా ధిపతి “రావు చినమాధవరాయల”కు ఆ|శితుడు. 


వేములవాడ భీమకవి శతకంఠ రామాయణాన్ని రచించినట్లు (సిద్ధి. ఆ 


వెనుక తెలుగులో ఈ పేరుతో రచన చేసినవాడు గంగన. (ఆ. సం, సా_246) 
కూచిమంచి జగ్గక వి 
కాలం ; కీ. శ, 1804175" [పాంతం,. 
స్ధలం : తూర్పు గోదావరిజిల్లా - క౦దరాడ | గామం, 
రచనలు 2 1. జానకీపరిణయము 2. ద్విపద రాధాకృష్ణ చరిత 8. సుభదా 


పరిణయము 4. చం[దరెఖావిలాసము 0. సోమదేవరాజీయము 

6. కొన్ని శతకములు, చాటు రచనలు. 
కవి సార్వభౌమ బిరుదాంచితుడూ, దిహుగంథ కర్హాఆయిన కూచిమంచి 
తిమ్మక వికి కనిష్ట సోదరుడు, తీట్టుకవిగా (పసిద్దుడు. పిఠాపురం సంస్థానాధిపతి 
అయిన చిసమాధవరాయల అ(?తుడు. లచ్చిమాంబా గంగనార్యులపు తుడు. ఇతని 
సోమదెవరాజీయం కాసె సర్వప్ప రచించిన సిదేశ్వర చర్మిత ననుసరించి ఉన్నదట. 
ఇతని చాటు రచనలు_శతకాలు అనేకం ఉన్నవని తెలుస్తున్నది. “రాను భక్త మందా 


రమా” అనే శతకం ఇతనిదే. (వా. చ. 81; తె. వి. స._6_881) 
కూచిమంచి తిమ్మకవి! 
కాలం : 18న శతాబ్ద ౦. 
సలం * గోదావరి మండలం, పిఠాపురం సంస్థానంలోని కండరాడ |గామం, 


సంస్థానం ఏ పిఠాపురం, 
బిరుదు : కవి సార్వభౌమ, అధినవవాగనుశాసనుడు. 
రచనలు : 1, రుక్మిణీ పరిణయము 2. సింహశ్రైల (సింహాచల) మాహాత్మ్యము 


228 


తెలుగు సాహిత్య కోశము 


8. నీలానుందరీ పరిణయము 4. రాజశేఖర విలాసము ర. అచ్చ 
తెనుగు రామాయణము క. సారంగధర నృపచరితము (భళ్ళాణ 
చరిత్రము 7, సాగర సంగమాహాత్మ్యము 8. రసిక జన మనోభి 
రామము 9. సర్వ లక్షణ సారసం|గహము 10, సర్పపుర క్షేత్ర 
మాహాత్మ్యము 11, భర్గ శతకము 12, శివలిలావిలాసము 18. కుక్కు 
"పేశ్యర శతకము 14. చిరవిభవ శతకము 16, కృష్ణ దండకము. 
గురువు ఇ దెందులూరి లింగనారాధ్యుడు. 
సమకాలికులు : ఈదు -పల్సి భవానీ శంకరకవి. ఏనుగు లక్ష్మణకవి. వక్కలంక 
వీరభ దకవి, - 
లచ్చమాంబా గంగనామాత్యుల పుతుడు. తిట్టుకవిగా (ప్రసిద్ది పొందిన జగ్గ 
కవికి అన్న. పిఠాపురం [ప్రభువై న రావు మాధవరాయ నృపతి ఆస్థానంలోని వాడు. అక దే 
ఈ కవికి, “కవి సార్వభౌమ” బిరుదం ఇచ్చాడట. 
భర్తృ హరి సుభాషిత కర్త ఏనుగు లక్ష్మణకవి ఇతడిని |పశంసిస్తూ ఒక 
పద్యం ప్పాడట. తిమ్మకవి కూడా అతనిపై ఒక పద్యం చెప్పినట్లు తెలు స్తున్నది, 
కవి గాన విద్యా విశారదుడు. పుంభావ సరస్వతి ఇతని కాలం 1884-1757 గా కొందరు 
'.ర్థారించారు. ఇతని చాటువులు కొన్ని (పచారంలో ఉన్నాయి. , ఈయన పరమ భక్తుడు. 
తన కావ్యాలను నరాంకితం చేయక పిఠాపురంలోని కుక్కు చేశ్వరస్యామికి 12 |గంథాలను, 
సర్బ్పప్తరంలో వేంచేసిన భావనారాయణస్వామికి ఒక గం థాన్ని అంకితమిచ్చాడు. 
కవి పరమ స్వతంతుడు. జాను తెనుగు నుడికారాలను అ|పయత్నంగా ఉపయోగించ 
టంలో దిట్ట. చెరుకు రసం వంబి మధుర (పసన్నమైన శైలి ఈయనది, అనర్గళ 
మైన కవితాధార కలవాడు ఈయన కావ్య కర్తయే గాక |పముఖ తెలుగు లాక్షణికుడు. 
(ప్రముఖ పూర్వకవుల రచనా సద్దకి ఈయన రచనలన్నింటిలో _సస్ఫుటంగా కనిపి 
స్తుంది. ఇతని రసికజన మనో భిరామం పిల్లవసుచరి తగా (పసిద్ధి కెక్కింది. 
(తె, వి. స_4_814, 810) 


కూచిమంచి తిమ్మకవి Il 


కాలం : క్రీ. శ, 18వ శతాబ్దం ఉతృరార్లం _ 19 వ శతాబ్దం |పారంభం. 
@ ఇ 0 ల్‌ 

సలం '; పిఠాపురం సంసానం (చం|దమపాలెం). 

[షు థి 

రచన ఏ సుజన మనః కుముద చం|దిక (సం). 

గురువు : డేవులపల్లి సీతారామస్వామి. 


ఈ కివి రావు వేంకట నీలా దిరాయని (1778_1828) క సమకాలికుడు. రావు 
చిన మాధవరాయలకు సమికౌలికుడూ, రసికజన మనోభిరామ కర్తా ఆయిన కూచిమంచి 
తిమ్మక వికి ఇతడు [పపతుడు. కూచిమంచి జగ్గకవి ప్వుతుడు. కుక్కుకేశ్వర 
స్వాటు భక్తుడు, శివపారమ్య బోధకమైన సుజన మనః కుముద చం|దికి ఇతని రచన, 

(ఆం. సం, సా_248) 


[పాచీన సాహిత్యము 229 


కూచిమంచి వేంకటరాయడు 


కొలం ప (కీ శ. 18వ శతాబ్ది పూర్వార్గం. 
జన్మస్థలం : తూర్పు గోదావరి జిల్లా_పిఠాపురానికి దగ్గర ఉన్న “రావువారి చందమ 
పాలెం”. 
రచన * సుకవి మనోరంజనము, 
విరుదడు న లక్షణచ|కవరి. 
లాక్షణీక కవి, (ఛ_దః పదకోశము) 


కూచిమంచి సోమనుందర కవి 
కాలం : [es శ, 1860 లోప. 
రచన : భక్త చింతామణి శతకము, 
ఈయన కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవుల వంశీయుడు, మత్తేభ, శార్దూల 
వృ త్తాలలో శతక రచన చేళాడు. (శ. సా. వి 
కూచిరొజు ఎర్రన్న 
నామాంతరం : రాచరామన, 


కాలం : కీ. శ, 1450-1500 ప్రాంతం. 
బిరుదులు : నవఘంటా స్కుతాముడు, అవధాన కవీశ్వరుడు. 
రచనలు : 1. కొక్కోకము (రతి రహస్యము 2. పురాణసారము 8. సకల 


నీతి కథా నిధానము, 

అషభాషా కవితా (పవీణుడు. కూచన మంతి ముత్తమ్మల ప్పతుడు. విను 
కొండ దురాఛి పతుల ఆ శయంలో ఉన్నాడు. 

౧ 

అసి వి అ అ | తి వ్‌ 

విశిష్టత : కామ శాస్త్రంతో పాటు నీతి శాస్త్రం కూడా (వాసి కవిగా ఎరు 
పొందాడు. ఇతని రచనలో పొల్లులు, అసమర్జాలు, పునరు కౌలు చెల్లని విడి. సలు 
కనబడవు, (ఆరుద-6-.80) 


కూరగాయల రామన్న 
ఇతని మీద చాటుపద్యం ఉంది. 
ఈయన (శ్రీకృష్ణదేవరాయలవారి సువారంలో కూరగాయల శాఖకు అధికారి. 
అందువల్ల నే ఈయన ఇంటిపేరు కూరగాయల వారుగా వచ్చిందట. రాయలు చేయించిన 
ఒక సమారాధనంలో కూరగాయల ఏర్పాటు చక్కగా చేసినందుకు రాయలు సంతోషించి 
ఈయనకు వేయి వరహాలు బహుమానమి సే ఆధ "న్ని ఈయన కవులకు దానం చేశా 


డట. (చా.పర). 
కూర తాళ్వారు చరిత 
కర్త : తెలియదు. 


ద్విపద కావ్యం. లఘుకృతి. మూడు అకులపెన ఉంది, అని శిధిలావస నో 
ర్ట త థు 


230 తెలుగు సాహిత్య కోశము 


ఉన్నాయి. కూర త్రాళ్వారు (క్రీరామానుజుల శిమ్యడు. అతనిని గూర్చి చెప్పిన రచన ఇది. 
దీని (పతి వెంకటేశ్వర | పాచ్యపరికళోధనా సంస్థలో ఉన్నది. (ద్వి. సా, చ. 288) 
కూర్మ్కకే త మాహాత్మ్యము 
చూ, శ్వేతాచల మాహాత్మ్యము, 
కర్ణ : కొటికెలపూడి వేంకటకృష్ణకవి. 
కూర్ముపురొణము 
కర చూ. మండకామేశ్వర కవి. 
అంకితం : పూనపాటి విజయరామ గజపతికి (1826.79). 
అం|ధీకృత గంథం. విజయరామ గజపతి విజయనగరం సంస్థానాధిపతి, 
ఇతని కుమారుడై న అనంద గజపతి కోరిక మేరకు కవి ఈ కావ్యాన్ని (వాసి విజయ 
రామ గజపతికే అంకితం చేశాడు, (ఆం. సం, సా_422) 


కూర్మ పురాణము 
కొలం : 18వ శతాబ్ద ౦. 
కర్త * రాజలింగకవి, 
అంకితం : శ్రీశైల మల్టి కార్గున స్వామికి, 
కవి పోషకుడు : చెపకు లక్ష్మణ మంతి. 
(వత్యేకత: ఇది తామస పురాణాలలో ఒకటి. పదిహేడు వేల శ్లోకాలున్న 
ఈ పురాణాన్ని కవి ఆరాశ్వాసాల కావ్యంగా తెనిగించాడు. ఈ కావ్యంలో కవి శవ 
కవులను, ఇతర కవులను విడివిడిగా నుతించాడు. పండితారాధ్యుని, పాల్కురికి 
సోమన్నను, పిడపర్తి సోమన్న _ బసవన్నలను, శరభాంకని, ఘటిక సిద్ధేశ్వరుని 
నుతించాడు. కవి నుతించిన ఇతర కవులలో పింగళిసూరన్న ఆర్వాచీనుడు. ఈ కావ్యంలో 
కవీ తనగురించి వివరాలేమీ చెప్పలేదు. ఈ కావ్యంలోనుంచి అప్పక వి_ అభేద పాసా 
నికి పమాణంగా ఒక దోధక వృత్తాన్ని చూపించాడు. ఇది పురాణమైనా కవిత్యప్రబింధ 
ధోరణిలో ఉంది. కవిత సరళంగా ధారాశుద్ధి కలిగి ఉంది. (ఆరుద-$) 
కూర్మపురాణ సార నం గహము 
కాలం . 19 వ శతాబ్దం పూర్వార్థం. 
కర్త = తిమ్మరాజు లిక్షణరాయకవి. 
పురాణకథలను సులభమైన వచనంలో ఆం|ధీకరించే ఉద్దేశ్యంతో కవి ఈ 
రచన చేశాడట. (క. స్‌, 207) 
కృష్టకథ (అలభ్యం) 
కర్త : దామెర్ల వెంగళ భూపాలుడు, 


ఈ కవి రెండవకృతియైన దిహుళాశ్వ్య చరి తలో ఈ కాన్య పస కి ఉం౦ది. 
వివరాలు తెలియ. రాలేదు. (ఆం.సం. స్పా) 


[పాచీన సాహిత్యము 201 


కాలం : (కీ. శ 16 శతాబ్ది. 
రచన : శకుంతలా పరిణయము, 
నరసింవోర్యుని పు[తుడు. ఈ కవి పై |గంథాన్ని చిరుమామిళ్ళ పాపయ్య 
(పేరణవల్ల |వాశాడట. ఇతని రచనలో రామరాజ భూషణున వసుచరిత్ర పోకడ 
లున్నాయి. (తె.వి స_8) 
కృష్టచరితమ్‌ (సంస్కృతం) 
కర్త ల అగ స్త్యుడు (చూ. 
గద్యకావ్యఎ, (పా. ద. భా. చ-నుడూఎ రామకృష్ణమాచార్య) 
కష్ట చెంచులత్మీ నంవాదము.పొట 
కర్త : తెలియదు. 
జానపద గేయం. హాస్యం |పధాన రసం. శృంగారం కూడా చోటు 
చేనుకుంది. 
కథ (పసిద్ధం. 
చూ. హాస్యరస గేయములు, (ఆం. వా. చ) 
కష్ట జననము (అలభ్యం) 
రచనాకాలం : 1860 8 పూర్వం. 
కర్త * తెలియదు, 
యక్షగాన నాటకం, తంజావూరు సరస్వతీ మహాలులోఎ “నాటక పాతలు” 
అనే సుపుటంలో కొన్ని నాటకాలకో పాటు ఈ నాటకం పేరువూడా ఉంది. ఇది దొరవారి 
నాటకంగా చెప్పదిడింది. 
1888_55 కాలంనాటి తంజావూరు |పభువు శివాజీ రచన కావచ్చును. 
(య. వా, చ_8862) 
కష్ట జన్మ ఖండము 
కర్త ఏ గోపీనాథము వెంకటకవి. 
రచనాకాలం : 19వ శతాబ్దం, 
ఎనిమిది ఆశ్వాసాల [1పబంధం. ఇది సంస్కృత (బహ్మక్రైవర్త పురాణంలోని 
కథ, 
కష్టతులా భారము (అలభ్యం) 
కర్త : మరింగంటి సింగరాచార్యులు. 
కష్టదండకము 
రచనాకాలం : డీ. శ. 1716_1729ల మధ్యకాలం, 


తెలుగు సాహిత్య కోశము 


232 
కర్త : కూచిమంచి తిమ్మకవి. 
ఇది అము|దితం౦. (ఆరుద-_12) 
కృష్టదండకము 
నామాంతరం : కృష్ణరాజ దండకము. 
కర్త * చేకుమళ్ళ రంగశాయి. 
కృష్టదాన చరితము (అలభ్యం) 
కర్ర ఏ, తెలియదు, 
రచనాకాలం : 1860కు పూర్వం, 
తఠ౦జాపూరు సరస్వతీ మహలు నాటక పాతలు అనే గ్రంథ సంపుటంలో 
దీని పేరున్నది ఇది దొరవారి నాటకౌలు అనే శీర్షిక [కింద పేర్కొనబడింది. 1808.50 
నొటి శివాజీ కాలపు రచన కావచ్చును. 
కృషదొనకవి 
£9 గ్గ 
కాలం : తెలియదు. 
రచన : రాధాకృష విలాసము. 
ణు 
వేంకటదాసు కుమారుడు. ఈ కని జయదేవువి గీత గోవిందాన్నికెలుగులో 
రాధాకృష్ణ విలాసంగా వాళొడు. కవిత్వంహృద్యంగా ఉంది. 
(క. చ, 8-184) 
కృషనాటకము 
౯ 
నామాంతరం : బాలకృష్ణ నాటకము. 
కవయి|తి : తరిగొండ వేంఠకమాంబ. 
యక్షగాన నాటకం. కవయితతి దీనికి పెట్టినపేరు కృష్ణనాటక మే అయినా ఇది 
బాలకృష నాటకంగా [పచారంలో ఉంది. విషయం గోపికాకృష సంవాదం_రాధాక్ళ సుల 
(= వ ణి 
(ప్రణయం, (అ. థా, 5,74) 


కష్టభుజంగము (అలభ్యం) 
కర్త : చూ. నెల్లూరి వీరరాఘవకవి. 


దీనిని |వాసినట్లు కవి తన వసుంధరాపరిణయ కావ్యంలో చెప్పుకొన్నాడు. 
వ్‌ 
' (తె, వి, సరి 


కృష్టమల్లకథ (అలభ్యం) 
కవి : (చూ) గణసవరపు వేంకటకవి 
పాతిక సంవత్సరాల వయస్సులో కవి దీన్ని చతుర్శదగా చెప్పాడట. 
(అరు[ద 11.160; క. త,._12_282) 


కృష్టనూంబ 
నామాంతరం ఏ కృష్ణాజి (చూ... 


పాచీన సాహిత్యము 283 


క్చషమాబార్య్యులు 
౯9 
కాలం : డీ. శ 12011820 (పాంతం, 
స్వస్థలం : సింహాచల క్షతం, 
రచనలు : 1. సింహగిరి వచనాలు (సింహగిరి నరహరి వచనములు) 2, 


చూర్ణికలు, శఠరగోపవిన్నపాలు. 
విశిష్టత : వచన వాజ్మయ కర్హలలో మొదటివాడు. కాకతి రెండో |వతాస 
రుదుని కొలంవాడు. సంకీర్తన వాబ్మయానికీ మూరల పురుషుడు. ఏకామనాథుని 
[వతాపరు[ద చరిత్రలో ఇతని [ప్రసక్తి ఉంది. తామ పత్రికలు వేయించి, తన రచన 
లను తా|మ ఫలకాల మీద (వాయించాడని అంటారు. ఇతడు రామానుజాచార్యుల కాలం 
వాడట. గాయకుడు, భక్తుడు కూడా. తాళ్ళపాక కవులు ఈయన్ని "పేర్కాన్నారు. 


(ఆరుద-4) 
కృషయ్య 
కాలం :; 10వ శతాబ్దం. 
స్థలం * కామలాప్పరం,. 


రచన : పార్వతీ పరమేశ్వర పరిణయము. 
చెంచయ్య ప్యతుడు, కామలాపురం పెన్నానదీ తీరాన ఉన్నదట, రసవంత౦గా 


కవిత్వం చెప్పాడు. (ఈ, న_42) 
కన్చష్టరాజ దండకము 
కర : "పేకుమళ్ళ రంగశాయి (చూ. 
కవి వై దుష్యాన్ని [సతిబింబించే రోదన, (ఆరు ద-10- 189) 


కష్టరాయ విజయము 
కర్త ఏ చూ. కుమార ధూర్జటి. 
అంకితం : (శ్రీరామచం|దునికి. 
రచనాకాలం: 1640 |పాంతం. 

ఇది నాల్లు ఆశ్వాసాలు గల |పబంధం, చార్మితక రచన, "ఆరవీటి చిన 
వెంకటరాజు _పెరణచే పాయబడింది, 

ఈ గంథం విజయనగర సార్వభౌముడై న (శ్రీకృష్ణ దేవరాయల చరితను 
తెలుపుతుంది. |ప్రథమాశ్వాసంలో విజయనగర వర్ణన, ద్వితీయాశ్వాసంలో విద్యారణ్య 
కృత విజయనగర నిర్మాణ వృత్తాంళం, కృష్ణ రాయల పట్టాభిషేకం, అశని దిగ్విజయ 
[పయత్నాలు, మూడవ ఆశ్వాసంలో గజపతి తన కూతురును కృష్ణరాయల కిచ్చి వివా 


హాం చేసిన వృత్తాంతం వర్ణింసబడింది. 


ఈ గంథం చరితకొరులకు అంత ఉపయోగకరం కాదు. |పదింధ దృష్టితో 
చేయబడిన రచన. కవిత్వం మృదుమధుర పద సంయుతంగా ఉంది, (క. త) 


294 తెలుగు సాహిత్య కోశము 


కృష్ణలీలా తరంగిణి (సం) 
కర్మ : శ్రీనారాయణ తీర్థులు, 
గీత కౌవ్యం. పన్నెండు తరంగాలున్నాయి. జలదధ్వాన గంభీరాలై రసవంతా 
లైన ఈ తరంగాలు చాలా (సిద్ధి పొందాయి. (తె. వి. స_8_280) 
కృష్టలీలామృతం (అలభ్యం) 
కవి : నెల్లూరి వీరరాఘవ కవి (చూ. 
కృష్ణలీలా విలాసము 
కర్త : శహాజీ (చూ. 
యక్షగానం ఇది కృష్ణ స్తుతితో ఆరంభమైంది. సభానాయకాదుల వర్గ నతో 
బాటు కథా (కమఎ-శ్రీకృష్తుని జననం_బాల్యకీడలు, సత్యభామా వివాదాలను వర్ణించిన 
కృతి. మం|తసాని |పసంగం, బాలకృష్ణుడు పోరుపెట్టగా రక్ష కకేందుకు వచ్చిన జోగి 
తెలుగు, అరవం, మరాఠీ, హీందుస్థానీ భాషలలో మాట్లాడ్డం. గొల్లితల అసభ్య 


పసంగాలు_పా|కోచితంగా చెప్పబడ్డాయి. (ద. డే. వా. 187) 
కృష్టవిలాసమ్‌ 
కర్త చూ, బుగ్వేది వేంకటనారాయణకవి, 
* సంస్కృత రచన. వివరాలు తెలియవు. (ఆం, సం, స్తా 


కష విలాసమ్‌ 
(పి 
క్ర : చూ. శంకరానందుడు. 
ఇది 14 నర్గలలో (క్రీకృషుని జీవిత చరితను వర్ణించే కావ్యం. 
(తె. వి, స_6) 
కష విలాసము 
5 
కర్త : అకలంక (శ్రీకృష్ణమార్యుడు. 
యక్షగానం. దీవిలో దేవకిపై కంసుడు కత్తిదూయటం మొదలు రుక్మిణీ 
కల్యాణం వరకుగల కథ ఉంది. రచన |పొఢ మైనది. ఆర్ధచమత్కార శబ్దాలంకారాలు 
ఉన్నాయి. దరువులు, ద్విపదలు, పద్యాలు, ఒక చూర్దిక, జోలపాట, ఏలవదాలు 
ఉన్నాయి, (య, వా. చ-_68) 
కృష విలాసము 
రం 
కర్త : విజయరాఘవుడు. 
యక్షగాన నాటకం. |పదర్శన యోగ్యంగా రచింపబడింది. 
కష్టవిలానము 
కవి : విశ్వేశ్వర కవి (చూ). 
అంకితం: తలమల రామచం (ద్రారెడ్డికి. 


ఆయిదాశ్వాసాల |పదింధం. శృంగార రస (పధాన౦, 


[పాచీన సాహిత్యము 285 


రచన |పౌఢమై చమత్కార భరితంగా ఉంది. (ద. దే. వా_498) 
క్చష్టవిలాసము 
కవి : వెన్నెలకంటి వెంకటాచలం (చూ, 
అంకితం : జానకి రామయ్యకు. 
(పదింధం సరళమై హృదయంగమంగా ఉందని సండితులు | పశంసించారు. 
( ఆరు[ద= 10.260) 


కృష్టశ తకము 
కాలం : 1800కి పూర్వం. 
కర్త : చీదెళ్ళ రామకవి. 


“కృష్ణా అనే మకుటంతో ఉన్న కందపద్య శతకం. వేదాంత విషయ (పతి 
పాదకం. దీన్ని కృష్ణగురు శతకంగా కొందరు పేర్కొన్నారు. 
కష్టశతకము 
కవయి[తి : తరిగొండ వేంకమాంబ. 
ద్విపద శతకం. ఇందులో 17 డ్విపదలున్నాయట. కృష అనే మకుటంతో 
ల 
ఉంది. (క. స, 229) 
కృష్ణ్టశతకము (అలభ్యం) 
కర్త : (చూ) తిక్కన. 
ఇది తిక్కన రచించాడని [పతీతి. తగిన [పమాణాలు లేవు. (ఆరుద_2) 
క్చష్టశతకము 
కర్త : తిరుక్టుడయూరి కృష్ణదాసు, 
పూర్తి కందపద్యళతకం. “కృష్ణా” అనే మకుటంతో ఉన్నది. (తె. వి. స_కీ) 
కృషశతకము 
కర్త : నూల్వీటి హరియప్ప. (శ. సా. వి) 
కష్టశతకము 
కర్‌: మంచెళ్ళ కృషక వి. 
అ రం 
ఇదే వరదరాజ శతకంగా శతక సముచ్చయంలో ముదితమైంది, ఏక పాస 
మకుటం ఉన్న చంపకమాలికావృ త్త శతకం. కవిపేరు అందులో బాలకృష్ణయ్య అనిఉంది. 
బాలయ కుమారుడు కృషయ్యను బాలకృషయ్యగా శతక కవుల చరి తకారులు పేర్కొ 
ల్‌ ల 
న్నారు. (శ. క. చ._748) 
కస్రిష్టశ తకము 
రచనాకాలం : 18వ శతాబ్దం, 


కవయితి ౩2 వదిన సుభ దయ్యమ్మ. 


208 


ఈమె విశాఖ మండలానికి చెందిన కనయి|తి. 
కృషశతఠ ము 
వ్‌ 
కర్త : ముడుంబై వేంకటకృష్ణమాచార్యులు, 


తెలుగు సాహిత్య కోశము 


(క. స 


కృష్టా “దీనరక్షామణీ” ఆనే మకుటంతో ఉన్న శతకం. 


కృష్టశళృంగార కథావళి 
రచనాకౌలం : 1840 కి పూర్వం, 
కర్త ; మంచెళ్ళ కృష్ణకవి. 
నాటకం రచనహృదయంగమంగా ఉంటుంది. 
“కృష్ణనచివునిమల్లా' శతకము 
కర్త : ముమ్మడి మల్లన్న. 
కొప్పరాపూరి (గుంటూవు తాలూకాకి చెందిన 
చెప్పిన శతకం. 


కృషాజి 
(= 
నామాంతరం : కృషమాంబ. 
(=) 
కాలం : 17వ శతాబ్ద ౦. 
రచనలు : అరిభ్యం, 
గురువు : చెంగల్వ కాళకవి. 


కృష్ణమం [తిని నుతిస్తూ 
(ఆరుద_క్ర) 


డీ. శ. 1693.79 నడుమ తంజావూరును పాలించిన విజయరాఘవ నాయకుని 


ఆసానంలో | సథ్యాతి చెందింది, 
ళు 


ఈమె గొప్పతనాన్ని ఈమె గురువే |ప్రశంసించాడు. ఈమె సంస్కృ 
తాం|ధాలలో కవితా చాతురిగఐది, సమస్యా పూరణం, ఛందః శాస్తాంలలో నిపుణురాలు, 
అడిగిన వృత్తంలో కోరిన సమస్యలను మొదట శ్లోకాల్లో చెప్పి దానిని తెవిగించే [ప్రతిభ 
కలదట. ఈమె విజయరాఘవుని కొలువులో వసంతశేళిక వినిపించేదని రంగాజమ్మ 
పేర్కాన్నది, (ఆరుుద-11-115; చ. దే. వా_114) 


కృషాధ్యరి 


కాలం ఇ. 7, శతాబ్ద౦. 


ఆస్థానం : [క్రీ శ. 1800-33 నడుమ తంజావూరు నేలిన రఘునాథ నాయకుని 


ఆసానం. 
& 


రచనలు : |, నై షధపారిజాతీయము (శే షకావ్యం) 


vad కల్యాణ కౌముదీ 


కందర్ప నాటకము (అలభ్యం) 8. రఘునాథభూ పాలీయము(అలభ్యం) 
4. శృంగార సంజీవని (అలభ్యం) 5. తాళ చింతామణి (అలభ్యం) 
7. నై సధ పారిజాతావతారిక (పారిజాత కథ) (అలభ్యం). 


ఇందులో మొదటిది మాతమే తెలుగు (గంథం. 


మిగిలినవన్నీ సంస్కృత 


[పాచీన సాహిత్యము 207 


రచనలని పరిశీలకులు భావిస్తున్నారు. కవి తాను రచించిన |గంథనామాలన్నీ ఒక 
సీస పద్యంలో చెప్పాడు. ఇతని రచనలన్నీ రఘు నాథునికే అంకితాలు. నైషధ పారి 
జాతీయం రెండుసార్లు చెప్పబడింది. కొబట్టి ఒకటి నాటకమో ద్విపదయో అయి ఉంటుం 
దని కొందరూ, సంస్కృతం అయివుంటుందని కొందరూ అభ్మిపాయపడ్డారు. 

కవిని గురించి ఎక్కువ తెలియరాలేదు. శృంగార సంజీవవి అమరుక 
కావ్యానికి తెలుగు అని కొందరి ఊహా. 

ఈతని కృతులలో లభిచింది నై షధ పారిజాతీయము ఒక్కటే. మిగిలినవి 
సంస్కృత మో, తెలుగో వివాద్యగస్త౦ంగా నే ఉంది. ఇతడు మనోహరంగా కవిత్వం 


చెప్పిన (ప్రతిభావంతుడై న కవి. (ద. దే. వా_76; క. త. 80; అరు ద-10.218) 
కృష్ణానంద సరస్వతి 
కాలం సు ITS శతాబ్దం, 
రచన ఏ సిదాంత సిదాంజనమి (సం). 
ధి ధ 


గురువు : భాస్కర దీక్షితుడు, 
1684_1712 నడుమ తంజావూరు నేలిన శహాజీ కాలంనాటి వాడు. అదై త 
వేదాంత శాఖికు చెందిన రచనలు చేశాడు. (M. ష్‌, 84) 
కృష్టానేని తిరుపతికి పతి 
కాలం : 18వ శతాబ్దం, 
స్తలం : వినుకొండ సీమ కావచ్చు. 
సాహిత్య పోషకుడు. అకలంక శ్రీకృష్టమార్యుని |పోత్సహించి ధనుశ్శాస్త్ర 
గంథం రచింపజేశాడు. ఆ గంథం, వేటూరి వారి పీఠికతో ము[దితం, ఇతడు 
1775 వరకు ఉన్నాడని పండితులు నిర్గ యించారు, (య. వా. చక్రి 
కృషానేని తిరుపతి మాణిక్యరాయడు 
కాలం : డీ. శ్ర, 16వ శతాబ్దం చివర_14 న శ తాబ్బం పారంభం. 
సలం వ; రాచూరు సంస్థానం, 
రాచూరు సంస్థాన పాలకుడు, రేపల్లె సంస్థాన పాలకుడైన జంగన్నా 
రావుకు సోవరుడు. ఈ తిరుపతి మాణిక్యారావు కాలంలోనే క్రీ. శ. 1192 లో 
“మూర్త జాన్నగరుసర్కారు” సంస్థానం రెండు భాగాలుగా విభజింపబడింది. అందులోని 
రాచూరు భాగం ఈ తిరుపతి రాయనికి లభించింది, 
తిరుపతి రాయడు సాహిత్యాభిలాషి, సాహితీ పోషకుడు. మొహమ్మద్‌ జాఫర్‌ 
అనే పేరుగల ౫రాసనగురిని ఆశయించి ధనుర్విద్యారహస్యాలను తెలుసుకున్నాడట. 
ఆ విన్యయందుగల అభిమానం చేత తన ఆస్థాన కవి అయిన అఆకలంక కృష్ణ కవిని 
పోత్సహించి “ధనుర్విద్యా విలాసము” అనే (గంథం రచింపచేళాడు. (ఆం.సం, సా 
కృషాపాొ తుని "వెంకట మంతి 
స్థలం ఏ కొండపలి . 


సాహిత్య పోషకుడు. చల్లా గురవయ్యను (ప్రోత్సహించి అతని చేత 


238 తెలుగు సాహిత్య కోశము 


యాజ్ఞవల్క $ విజయాన్ని ద్విపద కావ్యంగా రాయించాడు. కాలం నిర్ణారణగా తెలియదు. 


(ద్వి. సా, చ- 408) 
కృషాభ్యుదయము 
6 
రచనా కాలం : 18వ శతాబ్ది. 
కర్త ఏ; గొంతేటి సూరన. 
అంకితం : రౌల్లా[పగడ కామమం తికి, 


ఐదాశ్వాసాల [పబంధం, కృష్ణుని లీలలను వర్ణ ంచే గంథం. 
కృష్టైభ్యుదయము 


రచనా కొలం :. 16 వ శతాబ్దం. 
కవి * ముస్పిరాల సుబ్బరాయకవి. 
అంకితం :£: చక్కిలాల వేషయామాత్యునికి. 
అయిదాశ్వాసాల |పబంధం. ఇతని కవిత్వం మృదుమధురంగా ఉంటుంది, 
ఈ |గంథంలో కవి తన ఇతర రచనలను పేర్కొన్నాడు. (క. స) 


కషారున చరి; తము 
లెక షే ( 
రచనా కాలం : 18 వ శతాబ్దం, 


కర్త 1 కస్తూరి రంగఠవి. 
అయిదాశ్వాసాల కావ్యం. గయోపాథానంలోని కథ. రచన సరళంగా హృదయంగ 
మంగా ఊంది. (తె. శకి స_8) 


కృషార్గున చరి] తము 
అ య 
కర్త 1 మంత్రివగడ సూర్య పకాశకవి. 
ఇది ద్వ్యర్థి కావ్యం. 
కవి సుతిలో అడిదం సూరకవి పశంస ఉంది. దీన్ని కొందరు కృషారున 
అతో | కాడ 
సంవాదంగా పేర్కొన్నారు. 
(వీరేశలింగం పంతులు_సమ్మగ పరిశీలన; కవి సంశయ విచ్చేదము_పీఠిక_20) 
కృషార్తున సంవాదము 
క జ 
నామాంతర : గయో పాభాానము, 
2 కర్‌ * నాడెండ గోపమం (తి, 
అవనే a) 
రచనాకాలం: 15వ శతాద్ది౦. 
అంకితం ; కొండవీటిలోని రాఘ వేశ్వరస్వామికి, 

మూడాశ్వాసాల ద్విపద కావ్యం, 

(పత్యేకత : శ్రీకృష్ణుడు సూర్యునికి అర్హ్యం ఇవ్వటానికి దోసిట్లో నీళ్ళ 
పట్టుకొన్న సమయంలో ఆకాశంలోపోయే గయుడనే గంధర్వరాజు ఉమ్మి వేయటం, 
శ్రీః ఎ్రహ్లుడు గయుని చంపటానికి (పతిజ్ఞ పట్టటం, నారదాదేశాను సారం గయుడు అర్జు 
నుని శరణు వేడటఎ, గయుని విడవమని నుభద, అకూరుడు, |ద్రౌపది aa vob 
చేయటం, అర్జునుడు ఒప్పుకోక్షుండ కృష్ణునితో యుద్ధం చేయటం దీనిలోని |పధాన కథ, 


_పాచీన సాహిత్యము 289 


ఈ కథనే “గయోపాఖ్యానం' అనేపేర చాలామంది అనంతర కవులు పద్యకావ్యాలుగా 
రూపకాలుగా |వాశారు, ఈ కథ మూలభారతంలో లేదు. ఏ పురాణంలోనూ లేదు. 
గోపమం[తి ఈ కథను ఎట్లా కల్ఫించాడో తెలియదు, కవి |వాసిన సంవాద ద్విపద కావ్యా 
నికి మూలం తెలియదు. 

గోల్కొండ నవాబులు జంషిద్‌ కుతుబ్‌ శాహి (కీ. శ, 15643_1550) ఇ|బ 
హీం కుతుబ్‌ శాహి సమకాలిపడై న చరిగొండ ధర్మన అనేకవి ఈ కావ్యంలోవి ఇతి 
వృ_ాన్నే [గహించి “చిత భారతం) అనే పేర పద్యకావ్యం |వాశాడు. 

ఈ |గంథంలోని కవిత్వం మృదువై మనోహరమైన లోకో క్తులతో నిండి 
ఉంటుంది. తెలుగు దేశంలో (పసిద్ధమై చిలకమర్తి లక్ష్మీనరసింహం విరచిత రంగస్థల 
నాటకంగా కొన్నివేల [పదర్శనలు పొందిన గయోపాఖ్యానం నాటకొనికి మూలం ఈ 
(గంథం కాపచ్చు. ఇందులోని పా(్రచి|తణ మిక్కిలి ఉదా త్తమెనదని విజ్ఞుల ఆధి 
(పాయం. దీని పతిని సురవరం |పతాసరెడ్డి సంపాదించి 1992 లో ము[దించారు. 


(క. త_7) 
కష్టార్టున సంవాదము (అలభ్యం) 

కాలం : 1రీవ శతాబ్దం, 

ర్త ౩. పోచిరాజు వీరన్న. (క. స,-_ 222) 


శ్ర 
కషారున సంవాదము 
56 8 
కర్త : పుట్టిపాక ఓదియక వి, 
దీని పతి కొకినాడ సారస్వత పరిషత్తులో ఉంది. (సా, ప, ప. 285) 
కృహార్హున సంవాదము 
క్‌ి [=] 
నామాంతరం : కృషారున చరిత్రము, 
ee ' 
కవి a మం[తి్మిపగడ సూర్య పకాశకవి. 
కృష్ణార్జున సంవాదము (అలభ్యం) 
కర ; రాజివోలు సుబ్బారాయుడు (చూ. 
దీన్ని మహా(పబంధంగా కవి చెప్పుకొన్నాడు. 
కృషమ్రైర్దున సంవాదము 
నామాంతరం గయోపొాథ్యానము. 
కర్త త రామనామాత్యుడు. 
రచనాకాలం : 18వ శతాబ్దం. 
అంకితం : అహోబల నృసింహస్వామికి, 
రెండు ఆశ్వాపాల |పదింధం. గయునిగూర్చి శ్రీకృషార్జునులకు జరిగిన 
సంవాదం ఇందువోని కథ. (క. స._ 100) 
క జ 
కర్త : వెలిచేరు వేంకటరామ (పధాని. (య. వా, చ) 


ణ్‌ 


అలాటి 


240 తెలుగు సాహిత్య కోశము 


కృష్ణార్దున సంవాదము 
నామాంతరం : భగవద్గీతాయోగశాస్ర్రము. 
కర్త : వేముగంటి దకోజీ పండితుడు. 
రచనాకాలం : 108వ శతాబ్దం. 
పద్యకావ్యం. భగవద్దితకు అనువాద రూపం. రచన సరళంగా ఉంది. 
(క. న. 94) 
es (0) 
కర్త . చూ. వారణాసి ధర్మసూరి. 
సంస్కృతంలో రచింపబడ్డ స్తోత గంథం. (తె, వి. స-4) 
కేతన కొమ్మన పాములపాడు శాసనము 
కాలం వ్‌ కీ శు 117/2 
శాసన |పదాత : కేతన కొమ్మన. 
[పస్తావిత స్ధలం : గుంటూరు తాలూకౌ పాములపాడు (గామం, 
శాసన విషయం : ఈ శాసనం పాములపాడులోవి మల్లి కౌర్టున స్వామి ఆల 


యానికి ఎదుట ఉన్న నంది నాగ స్తంభం మీద చెక్కి ఉంది. తన తల్లి దం[డులకు ధర్మా 
రంగా కేతన కొమ్మన మల్లి కార్జున స్వామివారికి అఖండదీపం నిలిపినట్లు ఈ శాసన౦ 


చెబుతున్నది. దీనిలో రెండు ఉత్పల మాలలున్నాయి. (తె. క. చ-806. b) 
కేతన (పెగ్గడ శాసనము 
కాలం ప (కీ శం 1141, 


శాసన |పదాత : కేతన _పిగ్గడ, 
శాసన విషయం : శాసన (పదాతయైన కేతన |'పెగ్గడ కేశవ స్వామికి అఖండ 
దీపాన్ని నిలిపాడు, ఇశడు దేచనా మాత్యునికి ఎజిమాంబికకు ప్యుతుడు. దీనిలో ఒక 
తరువోజ (అసమ|గం), రెండు కందపద్యాలు ఉన్నాయి. ఇందులో ఒక పద్యం అస 


మగం. (తె, ర్‌, చ-ఓ40) 
కేదార ఖండము (అలభ్యం) 
కర్త ; పెదపాటి సోమయ్య. 


రచనా కొలం : 1500 (సాంతం, 


సంకలన [గంథాలలో దీని పస క్తి ఉన్నది. ఈ కవి సకలపురాణము, అరుణా 
చల పురాణము (వాశాడట. (వా. భ_వం౦,. సు_278) 


కేనోపనిషత్తు | 
కర్త ; సరవస్తు వేంకట రంగాచార్యులు. 


సంస్కృత మూలానికి పద్యాను వాదం, ఆం ధికరణం సరళంగా ఉఊంది. 


పాచీన సాహిత్యము 241 


"కేయార బాహుచరి త 


కర్త “ మంచన. 
రచనాకాలం : డీ శ. 1208 (పాంతం, 
అంకితం ; నండూరి గుండన మం| తికి. 


నాల్లు ఆశ్వాసాల |పబింధం. సంస్క_తంలో రాజశేఖర కవి |వాసిన దృశ్య 
కావ్యం విద్ధసాలభంజిక ఈ కావ్యానికి మూలం. కవి ఈ కావ్యంలో బోలెడు కథలు 
చేర్చాడు. | 
(పత్తేకత : “బాల రసాలసాలో అనే పోతన పసిస్ట పద్యానికి మూలం 
150 సం॥ ముందుదైన ఈ కోవ్యంలో కనిపిస్తున్నది. ఈ కావ్యంలోని పద్యాలను 
పెద్దన కూడా అనుకరించాడు. మడికి సింగన “సకలనీతి సమ్మతం" లో రెండు 
క దీనినుంచి ఉదాహారించాడు. రచన పొఢంగానూ రసవంతంగానూ ఉంది, ' 
(ఆరు[ద-2) 
"కేవలాత్మ శతఠము 
కర్త ఏ బాలారాం పంతులు, 
కవి కేవలాత్ముని గురుపుగా భావించి ఈ శతకాన్ని వాళాడు. శేవలాత్ముడు 
కలియుగంలో కారణాచార్యులై వచ్చాడట. యుగాలు, జగాలు, గురువు, అఆంతా| భాంతి 
అనీ, భాంతి లేనిది “దిటబయలు," పంచమ తామాయ అని కవి ఇందులో చెప్పాడు. 


(శ. సా, వి_810) 
"కశవనగరము 
'గద్వాలికు నామాంతరం, 
చూ. గద్వాల. (ఆం. సం. సా 
కేశవ పండితుడు 
కాలం ద [కీ శ 17 శతాబ్ది. 
రచనలు : 1. రాజారామ పాల చరితమ్‌ (సం) 2, శహాజీ చరితమ్‌ (సం). 
(తె, వి, సంక 
"కశవరాజు భ|టాజు 
కాలం ~ 1839 (పాంతం. 
స్థలం : ఎట్టియాపురం సంస్థానం teers): 
రచనలు : శెలియలేదు. 
జగదీశ్వర రామకుమార ఎట్టప్ప మహారాజు ఆస్థానంలోని. తెలుగు కవి. 
(ద. దే, వా, గ్ర 
“కళవవిలాసము. 


శర ఏ శేషభటరు సింగరాచార్యులు (చూ). 
తజ ల 


242 తెలుగు సాహిత్య కోళము 


'శూదధర్మోత్సలద్యోతునీ స్మృతి కౌముది లో ఈ కవి కేశవ విలాసాది 


(గ్రంథరచన గొ వించినట్లున్నది. (మ. మా 
కేశవశతకము 
కవయి(తి ఏ మదిన సుభ్యదయ్యమ్మ. 
రచనా కాలం ; 18 వ శతొబ౦,. (క. స..298) 
© 


కేశవస్వామి శతకము 
కర్త ! మరింగంటి వేంకట రాఘవాచార్యులు. 
ఇది అంత్యనియమమున్న (పౌఢ శతకం. పూర్వమొకప్పుడు హనుమకొ ౦డ 
నుంచి వెలువడి నీఆం| ధాభ్యుదయు” అనే పత్రికలో [పకటితం. (తె.వి. స_6) 
కేసనకుురు 
“కపి లేశ్వరపురం” సంస్థానంలోని భాగం, | దీం 1862లో కపి లేశ్వరపురం 
జమీందారు బుచ్చికృష్ణయ్య “కేసనకురు' ఎప్రేటును దంతులూరి బుచ్చి కృష్ణమరాజు వద్ద 
నుండి కొని తమ జమీలో కలుపుకున్నారు. 
వివరాలకు : చూ. కపిలేశ్వరపురం. (ఆం. నం, సా) 


కేసరి వారు 
బిరుదును సూచించే ఇంటిపేరు. ధైర్య సాహసాలను (పదర్శించిన వంశీ 
యులను ఇలాంటి బిరుదుతో వ్యవహరించటం కద్దు, ఈ వంశీయులు సింహవి[కములు 
కావచ్చు. ఆ విరుదే ఇంటిపేరుగా నిలిచిపోయింది. (భారతి_మా_ 465.228) 
'కెపదము 
కై పదము లిచ్చి పూరించమనడం (పాచీనరాజాస్థానాలలో కవి పండిత గోన్టులలో 
తరచుగా జరిగే వినోదం. శకైపదమఎటే సమస్య అని అర్థం, చూ. సమస్యా 
పూరణం, 


శైప మాయన కవి 
కాలం : 19వ శతాబ్దం, 
రచనలు : ఉషా కల్యాణము (పదబంధం). | 
కామాక్షి మహా దేవళాస్తు9ల కుమారుడు. విద్వత్కొవి. రనవంతంగా కవిత 
చెప్పాడు, (క. స, 168) 
శయట _పదీప వ్యాఖ్య (నం) 
౨ కర్త : శేషచింతామణి. (తె. వి. సక) 
,కయట (పదీప వ్యాఖ్య (సం) ల న 
కర్త : శేష నాగోజీ. "” (శె, ఏ. నర) 


[పాచీన సాహిత్యము 248 


శై యట పదీప వ్యాఖ్యానమ్‌ (సం) 

కర్త ఏ అన్నంభట్లు. (చూ. 
| సంస్కృత వ్యాకరణ శాస్త్రం. ఉద్యోతనం. (తె. వి. సశ) 
_ కెయటుని మహాభాష్య _పదిప వ్యాఖ్య (నం) 

కర్త : నీలకంఠ దీక్షితులు, (తె. వి, స_కి) 
కైవల్య నవనీతము 

కర్త : వేంకటరామ పిద్యానందుడు. 

ఇది పద్యకావ్యం. వేదాంత విషయాలను తెలిపే ([గంథు. (తె, వి. సథ) 


కవారము 

రచనా విశేషం. 1. రాజుల నుద్దేశించి నందిమాగధులు పఠించే రాజవంశ 
బిరుద |పశంసాత్మక మైన గద్య విశేషంగా (వసిద్ధం. నీ. తంజావూరు యక్షగ్గానా లల్లో 
ఇది నాందీ పాయంగా ఉంది. -గంథ [పారంభ పద్య మైనంత నే రూపక [పరోచన 
సూచనగా (ప్రయుక్త మైంది. ఇది [పాయికంగా సంస్కృత నమాస [పచురము, సంబు 
ద్ధ్యంత మై, 'రెఎడేసి స -బుద్దు లకు అంత్య వాసు కలిగిన ఒక స్తోత "పాఠ పాయమెన 
రచన. శ్రీనాథుడు భీమఖఎడంలో గంధర్వుల “కె వార పదానుసారకమనీయముగా 
పావేశిక్ర (ధువాగా ౧వళులు బరిశథవించి” రని దీనిని చెప్పాడు. (య, వా, చ-2/2) 


కొంకఠు కోణంగి 
మేలటూరి భాగవత మేళ నాటకాలలోని ఒక పాత, ఇతని వాలకమే' అదో 
రకంగా ఉంటుంది. ఇతర భాగవత |పదర్శనలలోని మాధవి, ధర్శి, విదూషక, శేతి 
గాడు వంటి పాాతే క్‌ 
ఇతని |ప్రవేశానికి ఒక హద్దూ, పద్దూ లేదు [సదర్శన జరిగేటప్పుడు సమ 
యాను బాలంగా ఎప్పుడుబడికే అప్పుడు వచ్చి _పేత్షకులను ఆనంద పరుస్తాడు. పాతల 
మధ్య కలహాలు పెడతాడు. వాటిని చమత్కారంగా పరిష్కరిసాడు. ఒకొకసారి LAs 
లలో |పేక్షకుడుగా నటిస్తాడు. 
హంగుదారులు “ఎవరోయి నీవు” అని |ప్రశ్నిసారు, das తత 
ఈరొజు జరగబోయే వరదరాజ సెరుమాణ్ళ వసంతోత్సవం జయ|పదంగా జరిపించ 
టానికి, భాగవత [ప్రదర్శన నిరాటంకంగా జరిపించటానికి వచ్చానని చెప్తూ, చుట్టు 
Eg గామాలనుంచి వచ్చిన [ప్రజలకు ఉచిత మర్యాదలు జరిపించారా” అనీ, 
“రావలసిన పెద్ద లందరూ వచ్చారా,” ఆనీ హంగుదార్ల ను అడిగి, సమాధానాలు ఆందు 
కొని చటుక్కున ప సుంటాడు. a (శ ర. ద 107) 
కొండపల్లి - : 
ఇది కొండవీటి రెడ్డి [ప్రభువుల కాలంలో వెలసిన చిన్నగిరి దుర్గం, " “ఇక్కడ 
సాహిత్య పోషణ జరిగిన దాఖలాలు ఉన్నాయి: ' కొండవీటి రాజులకు 'ఇది ఉత్తర సరి 


214 తెలుగు సాహిత్య కోశము 


హద్దు. పెన్ష బండరాళ్ళతో కోటను నిర్మించారు. కుమారగిరి కుమారుడు రాచ వేమా రెడ్డి 
ఖా ఖో అ [పక్క గజపతులు, రెండో పక్క విజయనగర రాజులు దండయ్యాతలు 
చేసి కోటను సర్వనాశనం చేశారు అవశేషాలు నేటికి నిలివి ఉన్నాయి. ఇది కృష్ణా 
మండలంలో ఉంది. కొండవీటి రెడ్డదగ్గర చాలా ఆగహారాలు పొందిన రాయన భాస 
రుడు ఈ దుర్గాధిపతిగా ఉడేవాడు. ఈయనను కీ రిస్తూ చాలా చాటువులున్నాయి, 


కొండమడుగు పురుషోత్తమకవి 
కొల్లం : కీ.శ, 18 వ శతాబ్ద౦. 
రచన ఏ ఆనంద గణేశ్వరము (సానంద గణేశ్వరము). 
గిరియప్ప నందనుడు. తనకు *“అయ్యలూరు మొదలై న అగహారా లున్నట్టు 
చెప్పుకొన్నాడు. కుంజేటి బుచ్చయ్య కోరికపై ఈ కవి రచనలు చేశాడట. ఇతని కవి 
త్వం శ్రావ్యంగా ఉటుంది, (క. చ, 8-170) 
కొండయ 
కాలం : తెలియదు. 


న 


రచన : విక్రమార్క. చరిత (ద్విపద). 
ఇతడు తిమ్మయక వి పుత్రుడు డేవయామాత్యుని ప్యుతుడైన పెద్ద యమం తి 
_పేరణతో రచనలు చేశాడు. అవతారికలో నన్నయను స్తుతించాడు. 
(ద్వి. సా. చ-407) 
కొండయ్య 
కాలం : తెలియదు 
రచన : పల్నాటి వీరచరి తలో కొంతభాగం. 
రామిశెట్టి కుమారుడు. (శ్రీనాథ కృతంగా చెప్పబడుతున్న ద్విపద పల్నాటి వీర 
చరి తలో కొమ్మరాజు యుద్దభా ?న్ని ఇతడు రచించాడు. రచన చక్కునిది విలక్షణ మైన 
పద[పయోగా లున్నాయి, (ద్వి. సా. చ_887) 
కొండవీటి కోటయ్య 
కాలం : (కీ.శ. 1800 [పాంతం. 
రచన. : శివశతక్రము. 
ఇతని రచన ప్రశ సంగా లేక పోయినా విషయ |ప్రాధాన్యం కలదిగా ప్రసిద్ధి, 
ఇది నీతి శాస్తాంనికి అనువాద మట, (శ. క. చ_716) 
కొండవీటి గుడికట్టు లెక్క 
నామాంతరం. చూ. కొండవీటి దండకవిలె. 
కొండవీటి దండకవిల | 
కర్తలు ఏ తర తరాల గణకులు. 


[పాచీన సాహిత్యము 245 


నామాంతరం : గుడికట్టు లెక్క. 

ఇది గణక (గంథం. కొండవీటి సీమలో |పాచీనకాలం నుంచి ఉన్న |గామాల, 
సీమల లెక్కలు దీనిలో ఉన్నాయి. కొండవీటి ఏలికలై న రాజుల, రాజకుమారుల, 
నాయకుల, వంళావళికి సంబంధించిన విషయాలు బిరుదావళిళో సహా ఉన్నాయి ఇది 
రెడ్డిరాజుల చరిత నిర్మాణంలో చాలా ఉపయోగపడుతున్నది, పూర్తి వివరాలతో అన్ని 
రకాల లెక్కలు ఒక తరం వారి నుంచి మరొక తరం వారి వరకు ఉంటాయి. దీనిలో 
గ్రామాల, సీమలకు సుబంధించి వివరణాత్మకంగా పరిపాలనా విధానం, [గామ సీమలలో 
చేసే [పభుత్వ సేవలు, దేవాలయాలకు సంబందించిన సర్వ విషయాలు, వ్యవసాయము 
భూమిసాగు, వివిధచేతి పర్మిశమలకు సంబంధించిన చాలా వివరాలు దొరుకుతాయి. 

కొండవీటి సిమకు సంబంధిచిన [పతి విషయం దీసలో వివరంగా ఉ టుంది. 
దీనిని “దండుకవిలె” అని కూడా కొందరంటారు. 


కవిలె అంపే (వాసి పెట్టిందని, దండుకవిలెే అంటే సైన్యానికి సంబంధించిన 
సర్వ విషయాలున్న (గంథమని కూడా కొందరు పండితులంటున్నారు. 


వ ఒరిస్సా గజపతులు ఆంధ దేశాన్ని జయించినప్పటి నుంచి ఈ కవిలె ' 
ఉందంటారు. గజపతులు దేశాన్ని సైన్య సరిపాలనార్థం విభజించారని, అప్పటి నుంచీ 
దీనికి “దండు కవిలె' అనే పేరు వచ్చి చెలామణిలో ఉందనీ, దేశాన్ని కొన్ని “దండు 
పాడులు'గా విభజించారని, అలాంటి పాడులలో “కొండవీటి దండుపాడు ఒకటని 
పండితులంటున్నారు. 

ఈ “దండకవిలె* చరి తకారులకు అమూల్యమైన సమాచారం ఇచ్చిందనటంలో 
సందేహంలేదు, (రె. రా, చ_14_15) 


కొండవీడు 

ఇది గుంటూరు మండలంలో (ప్రసిద్ధి చెందిన సర్వతదుర్గం. కాకతీయ సామా 
జ్యం పతనమైన తరవాత రెడ్డ నాయకులు స్వతం|[తులై, తొలుత అద్దంకి రాజధానిగా 
రెడ్డి రాజ్యం స్థాపించారు. విజయనగర రాజుల దండయ్యాతలకు తట్టుకోలేక అనపోతా 
రెడ్డి కొండవీటి గిరిదుర్గాన్ని విర్మించి, తన రాజధానిని అద్దంకి నుంచి కొండవీటికి 
మార్చాడు. 

రెడి రాజు లందరూ సంస్కృతాం్యధ కవులను పోషించారు. కుమార గిరిరెడ్డి 
“వసంత రాజీయమ్‌” పేర నాట్య శాస్తారిన్ని |వాశాడు కొని, ఆదినేడు అలభ్యం. హర 
విలాస కావ్య కృతిభర్త అవచితిప్పయ్య సెట్టి కుమారగిరి సుగంధ భాండాగారానికీ 
అధ్యక్షుడు. పెదకోమటి వేమారెడ్డి స్వయంగా కవియే గాక సంస్కృతాంధ్ర కవి పోష 
కుడు. వేమభూపాల చరి [వ్రాసిన వామనభట్ట బాణుడు పెదకోమటి వేముని ఆస్థాన 
సంస్కృత కవి. (శ్రీనాథుడు పెదకోమటి వేముని విద్యాధికారి. శృంగార నై షధ కావ్య 
కృతి భర్త మామిడి సింగన పెదకోమటి వేముని మంతి. 


౪ ధర్మ వేముడు”గా పేరు పొందిన ఆన వేమారెడ్డి సంస్కృృతాం ధ కవులను 


246. తెలుగు సాహిత్య కోశము 


పోషించాడు. లొల్ల లక్ష్మీధరుని వంటి సుస్కృత పండితులు కొండవీటి వారే. 
కృష్ణార్జున సంవాదం అనే ద్విపద కావ్యాన్ని |వాసిన నాదెండ్ల గోపమంతి విజయనగర 
రాజాజ్ఞ [పకారం కొండవీటి దురాధిపతి అయ్యాడు. 

ఖా a 3 


కాటయ వేముని అన్నవర దానశాసనంలో దీవి (ప్రసక్తి ఉంది. ఈ దుర్గం 
శ|తువులకు దుర్భేద్యంగాను, సైన్య సమేకరణానికి అనువుగానూ, శిల్పకళా సంపదతో 
చూసే వారికి *శ్చర్యం కలిగించేదిగాను నిర్మితమైంది. క్రీ. శ. 1518 లో శ్రీకృష్ణ 
దేవరాయలు. దీనిని జయించాడు. కీ. శ. [5868 పాంతాలకు ఇది కుతుబ్‌షాహీల 


పాలనలోకి నచ్చింది. (భారతి_సం_£0 సం_10. పుట లు_ 14.27) 
కొండ లాయుని కథ 
కర్ర * తెలియదు. 


జానపద చారి|తక గేయం. కొండ లాయుడు తెలంగాణ | ప్రాంతంలో పేరు 
మోసిన వీకుడు. అతని కథ దీనిలోని ఇతివృత్తం. | 
చూ. చారితక గేయములు. (ఆం. వా చ 
కొండా రామకవి | 
(కీ.శ, [1వ శతాబ్దం, 
రచన : శ్రీగవిరంగథామ శతకము. 
విశిష్టత “* ఈయన, వసు చరిత కృతిభర్త అయిన తికుమలరాయల ఆస్థానం 
లోని పాడు, రాజు ఆనతి మేరకు శతక రచన చేశాడు. పేరుకు శతకమయినా సర్వ 
కావ్య లక్షణాలతో శతకారంభం చేశాడు _ విజయనగర వర్ణన, తిరుమలరాయల [ప్రశంస 
'చేసి ఆ ([పభువుమిద పంచరత్నాలు, (శ్రీకరములయిన సీసాలు చెప్పాడు. కవి ఎంతో 
విభయతతో తాను పామరుడనని చెన్సుకొన్నాడు. 
= ఈయన శతకంలో అక్కడక్కడ తప్పులున్నా, అనంతరకవులు కొందరు 
ఇతన్ని అనుసరించి శతకాలు చెప్పారు. (అత ద-9) 
కొండూరి అక్క దండనాథుడు 
కాలం * కీ.శ, 18వ శతాబ్దం. 
మంత్రి. సాహిత్య పోషకుడు. నారన్నగారి సూరన రచించిన, “వనమాలి 
విలాస” కావ్యానికి కృతిపతి. ఇతడు ఏ రాజు దగ్గర మంత్రిగా ఉండేవాడో తెలియ 
రాలేదు. (క. స_297) 
కొండూరు 
మొదట ఇది కాళహస్తి సంస్థానంలో ఒక భాగం. కీ.శ. 1810లో కాళహస్తి 
నుండి విడివడి (పత్యేక మైన జమీందారీగా రూపొందింది. పంటరెడ్డ కోవకు చెందిన 
“రేబాల' వారు దీని జమీందారులు. మోపూరు వాస్తవ్యుడైన “రేదాల పట్టాభిరామా రెడ్డి! 
కుమారుడై స లక్షీ ్మనరసారెడ్డి (1888_19.7) అ|భకం వ్యాపారం చేసి లక్షలార్జించాడట. 


[పాచీన సాహిత్యము 247 


అందువలన డీ. శ, 1810 లో కాళహస్తి పాలకుల నుండి ఈ ఎఫ్రేటును ఖరీదు చేశాడు. 
కీ.శ. 1810లో రావుబహాద్దర్‌ బిదుదం సంపాదించాడు. 

లక్షీ ్మనరసా రెడ్డి పద్యాభిమాని. నెల్లూరు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల 
సహాయార్థం సేష్యుమ పోగా సాలీనా 2,800 రూ॥ల నికరాదాయం కల |గామాన్ని 
వశ్యేకించి, తమ విద్యాభిమానాన్ని నిరూపించుకున్నారు. వేదం వారి సర్వంకషవ్యాఖ్య 
రచనకు, |పచురణకు వీరే కారకులట. నరసారెడ్డి తమ్ముని కుమారుడై న పట్టాభింమా 
రెడ్డి కూడా కవిగండిత పక్షపాతి. వేదం వారి గృహవసతి కయ్మ్యే వ్యయాన్ను వీరు 
భరించారు. (ఆం. సం. సా_0£8) 

కం డాజు 'వేంకటా(ది 
కాలం : క్రీ.శ. 16వ శతాబ్ది చివరి భాగం. 
గురువు : భట్రరు చిక్క్యాచార్యులు. 
సమకాలికులు : తెనాలి రామకృష్ణకవి. 

సాహిత్య పో షకుడు. కృతిపతి. శ. 

ఇతడు ఆర్వీటి వంశస్థుడు. విరూరి వేదాాది మం|తికీ ఆశ్రయం ఇచ్చిన 
సెదసింగ భూపాలునికి మేనల్లుడు. 

విశిష్టత : ఆం|ధ కామందక కావ్యకర్త జక్యరాజు వేంకట కవిని, రెట్ట 
మత శాస్త్ర కావ్యకర్తలై న అయ్యలయ్యను, భాస్యరకవిని, పోషించి వారి కృతులను 
అంకితం పొందాడు. ఆంధ కామందకం, రాజనీతి (గంథమైతే, రెట్ట మత శాస్త్రం 
వర్షాలకు, పంటలకు సంబంధించిన శాస్త్ర గంథం. (ఆరు[ద_9) 

కొకోకము (రతి రహస్యము) 
కర్త ' కూచిరాజు ఎర్రన. 
కాలం : 1450-1600 ప్రాంతాలు. 
కృతిపతి : కుంటముక్కల మల్లి మంతి. వినుకొండ దుర్గాధిపతి. 

[ప్రత్యేకత ; సంస్కృతంలో “కొక్కోకం' అనే [గంథానికిది తెనుగుసేత. 
తెలుగులో మనకు దొరుకుతున్న కామశాస్త్ర (గంథాలలో ఇదే మొదటిది. (ప్రాచినతమ 
మైన వాత్స్యాయన కామ సూూతాల కంటె తెలుగుదేశంలో ఈ “కొక్కోకాినికే (పశస్తి, 
వచ్చింది. పంచ కావ్యాలకు వ్యాఖ్యానం (వాసిన మల్లి నాథసూరి *కొక్కోకం' నుంచి ఉదా 
హరణ లిచ్చాడు. ఎర్రన సంస్కతంనుంచి 8 [పకరణాలు (అధికారాల) అనువదించాడు. 
మగ వారిలోను, ఆడవారిలోను ఉండే పద్మినీజాతి మొజొతిభేధాలు, ఏయే దేశాల 
స్త్రీలకు ఎలా తృ ప్రి కలుగుతుందో మొదటి ఆశ్వాసం వివరిస్తుంది. ఆరవై నాలుగు 
బంధాలు, ఆందులోని భేదాలు, విపరీత బంధాలకు తగిన వాశ్శివరో రెండో అశ్వాసం 
తెలుపుతుంది. మూడో ఆళ్వాసంలో ఆడవాళ్ళను వశపరచు కోవటానికి మం(తాలు,. 
మూలికలూ మొ॥ చెప్పాడు. వాటితోపాటు వీర్యవృద్ధి, గర్భోత్ప్స త్తి వంటి విషయా 
లున్నాయి. ఆం ధీకరణంఎ భాస (పధానమైంది. ఎరన్న పతి|వతా లక్షణాలు, ఇల్లాలు 


248 తెలుగు సాహిత్య కోశము 


భర్తతో సుఖిఎచే పద్ధతి, ఇల్లాలికి ఎవ రెవరి స్నేహ సంభాషణలు కూడవో, పడక గది 
ఎలా ఉండాలో చెప్పాడు. కామశాస్త్ర విషయాలతోపాటు నీతి విషయాలు కూడా స్పష్టంగా 
చెప్పాడు. 


ఈ (గంధం చాలానార్హు అచ్చుపడింది. పాఠాంతరాలు ఎక్కువ. 
(ఆరు ద-68-80) 
కొచ్చెర్ల కోట వెంకటమం। తి 
కొలం ౫ (కీ.శ. 16 వ శతాచి ఉ తరారం. 
© అది అ 
స్థలం “ కొండవీడు. 
సాహిత్య పోషకుడు. ఈ వంశీయులకు గజపతులు “మహాపా॥ * విరుదం 
ఇచ్చారట. చల్లా గురవయ్యమం త్రిచేత. “యాజ్ఞవల్క్య విజయం” [వాయించి శ్రీరామ 
చం|దునికీ ఆంకితం ఇప్పించాడు ఇతడు కొండ వీటికి స్టంకరణంగా ఉండేవాడు. 
(ఆరు[ద_ 10-662) 
కొచ్చెర్ల ధామ శతకము 
కర : గాదె ఆది శేషకవి, 
సీన పద్య శతకం కవిత గర్భకవిత్వంతో కూడి |పౌఢంగా ఉంది. . కన్నె 
ట సుబ్బయ్య | పేరణళో ఈ శతకం చెప్పాడట. 


(గామనామం. ఇంటి పేరుగా స్టరపడీంది ఆం|ధ దేశంలో [పకాశం జిల్లా 
ఒంగోలు సమీపంలో ఒకటి, కృష్టా జిల్లా నందిగామ తాలూకాలో మరొకటి కొటికెలపూడీ 
గ్రామాలున్నాయి. 


కౌటికెల పూడి కోదండ రామకవి 
కాలం a వ శ, 19 శతాబ్దం. పథమార్గం, 


సలం :* బొబ్బిలి సంస్థానం. 
రచనలు : (పపదన పారిజాతము, నృసింహ పురాణము, తారక [బ్రహ్మ మాహా 
త్య్యము, జానకీరామ శతకము, జానకీ వల్లభ శతకము, దేవచూడా 
మణీ శతకము, భారత శతకము, మాధవ శతకము, మారుతి శతకము, 
రాజవతం సళతకము, వేణుగోపాల శతకము, శ్రీసతి శతకము, సుధా 

తరంగము మెు॥ 

బొబ్బిలి సంస్టానా[శితుడు. సంస్లానా ధీశ్వరుడై న రాజా శ్వేతాచలపతి బహద్దరు 
(1810-1882) ఆస్థానంలోని వాడు. రాజా గారికి బాల్యంలో సహాధ్యాయి. 
ఇతవి తల్లిదం[డులు వెంకుసోమదేవి, వేంకటకృష్ణ సోమయాజులు. ఇతడు అష్టోత్తర 
.(తింశదాం్థధ గీర్వాణ కావ్యఘటికుడని, నానావేవాంత బోధవిధి అని, జో్యతిషామ్నాయ 
విద్యావిశారదుగఎ, కా ర్రాంతికసంఘ సన్నుతుడవి, ఉభయ కవిత్వ రచనానల్పచాతురీ 


_పాచీన సాహిత్యము 249 


ధురీణుడని పేరొ్క-నబడ్డాడు. ఇతని కాలం 18071888 అని కొందరు నిర్ధారించారు. 
(పపదన పారిజాతము, ఆనే రచన |పభువైన శ్వేతాచలపతి రంగరాయ బహర్ద రుకు 


ఆంకితం. (ఆం. సం. సా_804; శ. సా, వి 219) 
కొటి శెలపూడి ప నస... 
కాలం : క; శ. 17వ శతాబ్ద ౦, ఉ త్తరభాగం. 
స్థలం క నుక రడ: 
సంసానం ఈ గద్వాల సంసానం, 
(ఖ థి 
రొచనలు ఇ... యథాళ్లోక తాఠత్సర్య భారతము ౨. నవీనందోరిణపర్వము, 


ఇతడు గద్వాల |పభువుల ఆస్థానంలో ఉండేవాడు. రంగశాయి పు తుడు. 
రాజా పెద సోమభూపాలుని ఆదేశానుసారం “యథాళ్లోక తాత్సర్యభారతం) 8 ఆశ్వా 
సాలుగా |వాశాడు. ఆ పరంపరలోనిదే ఈ “"నవీనందో౦ ఇపర్వం” కావచ్చును. 


(మ. మా 
కెటి కెలపూడి వేంకటకృషసోమయాజి 
కాలం ' (కీ. శ. 18వ శతాబ౦ చివర_!19వ శతాబం | పారంభం, 
డు ళ్‌ i 
స్థలం : బొబ్బిలి సంస్థానం, 


రచ నలు : విజ్ఞానేశ్వరీయం, తారక |బవ్మాము, దిలీపచర్మితము, | వబింధచం| దో 
జు Lb 
దయము, మేఘ సందేశము, శ్వేతాచల మాహాత్మ్యము మొ॥. 
బొబ్బిలి సంస్టానా(శితుడు. వేంకట రామయ్యపుతుడు. (క్రీ. శ. 1700-1880 
చెందిన రాయడప్పరంగారావు ఆస్థాన విద్వత్కవి. శతాధిక (గంథకర్తయట. పైన 
పేర్కొన్నవి ఇతని రచనలలో కొన్ని. అందులోని కూర్మక్షత మాహత్మ్యము 
రంగారావుకు అంకితం ఇవ్వబడింది. (అం, సం, సా_808) 


కొటి క సోమనాథుడు 

కాలం : కీ. శ, 16 శతాబ్ది, 

స్టలం * కొటికలపూడి, 

రచన : విష్ణుమి తో పాఖ్యానము (చంపువు. 

వీరుదు : శారదాభరణాంకుడు. 

విగిష్టత : ఆం! ధదేశంలో [పకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఒకటి, కృష్ణా 

జిల్లా నందిగామ తాలూకాలో మరొకటి కొటికేల పూడి గ్రామాలున్నాయి. కవి ఎ వూరి 
వాడో తెలియదు. కావ్యంలో కవిత్వం ఎట్లా ఉండాలో కవి చెప్పాడు. ఈయన తండి 
కోటయ్య కూడా పండితుడట. కుకవి కుంజర ఘటా పంచాననుడట. తం|డిలాగేకొడుకు 
కూడా కుకవుల పాలిటి గొడ్డలి. ఈయన |వాసిన విష్ణుమి తో పాఖ్యానం చమత్కార 
(పగల్బాలకో కూడిన |పొఢ కావ్యం. ఇతడు ఇంకో కావ్యాన్ని కూడా [వోసినట్లు తెలు 
స్తున్నది. (ఆరు ద_9-260) 


250 తెలుగు సాహిత్య కోళము 


కొట్టర ఎ(రమం,తి 
గొప్పదాత. ముస్పయి ఇద్దరు మంతుల సీసమాలిక ఈయన గురించి తెలియ 
జేసింది; ఈయన పై వేరొక చాటువు కూడా ఉంది. (చా. స, ర 
కొట్నముల పాటలు 


నామాంతరం : చూ, సువ్వి-సువ్వాల పాటలు, 


కొ” టబాలక వి 
నామాంతరం వేంకటేశ్వర కవి. 
కాలం . : క్రీ శ. 120-170. 
సలం ౩: బొబ్బిలి సంసొనం (ఇల్ల ౦నా యుడువలస.) 
(mm థి ధగా 
రచన  భల్లాణ చరితము, విమలాంగీపరిణయము, ఇల మనాయ కేం్యద 
aa) na) 
శతకము, 
సమకాలికుడు : అడినం సూరకవి. 
వీరుదు , బాలకవి. 


బొబ్బిలి సంస్థాన పాలకులను -ఆ|శయించిన (పాచీన కవులలో ఇతచొకడు. 
ఇతని అసలు పేరు “వేంకకేశ్వరకఒ”. సోమనార్య పృుతుడు. ఇల్ల ౦నాయుడు వలస 
“రాజాము” ఎప్రేటుకు సమీపంలో ఉంది. బాల్యంలోనే కవిత చెప్పి బాలకవిగా మ పసిద్ధు 
డయ్యాడు, 

బాలకవి కొన్ని శతకాలు, [ప్రబంధాలు |వాసినట్లు. తెలుస్తున్నది. భల్హాణ 
చరితము, విమలాంగీపరిణయం అనే రెండు రచనల పేర్లు మాతం తెలుస్తున్నాయి. 
ఇందులోని భల్లాణచరి తము అలభ్యం. విమలాంగీ పరిణయం ఆసమగంగా లభించింది. 
బాలకవి సూరకవిని పొగడుతూ చెప్పిన చాటువులు సూరకవి బాలకవిని పొగడుతూ 
చెప్పిన చాటువులు ప్రచారంలో ఉన్నాయి. 

బొబ్బిలి [పభువులు ఇల్లి ంనాయుడు వలస [గ్రామాన్ని కొ; వంశీయులకు 
అ|గహారంగా ఇచ్చారట. (ఆ. సం. సా, $000-.1; చా. ప, ర) 

కొడిచెర్ల శ్రీనివానకవి 


కాలం న రీశం [7వ శతాబ్దం, 
స్టలం : రాజమహేం[దవరం,. 
రచన * శేష ధర్మ రత్నాకరము (శేషధర్మములు). 
విరుదు * ఐవరగం౦ండ. 
భవాని, కొండయ్యల పుత్రుడు. |పొఢంగా రసవంతంగా కవిత్వం చెప్పాడు. 
ఇతడు మంత్రి కిఖామణియై బిరుదాలు పొందినట్లు తెలుస్తున్నది. (క. చ.-8-489) 
కొణీదెన నాగయ్యక వి 
కాలం'. 


: కీ శ, 17వ శతాబ్దం కావచ్చు. 


(పాచీన సాహిత్యము 251 


స్థలం : నంజనగుడి (మైసూరు సీమలోనిది). 
రచనలు. : (బహ్మనారద సంవాదము, పతి వతాభరణము, రాధామాధవసంవాదము 
ఈ కవి దక్షిణదేశానికి చెందినవాడు మైసూరులో స్థిరపడిన తెలుగు కుటుం బా 
అబో కొణిడెనవారు (పసిద్ధులు. (ద. దే. వా_పీఠిక) 
కొత అమరప్ప 
చాటుకవి, 
ఈయన లోకానుభవంతో సంఘంలోనిసత్యాలను వివరిస్తూ *కొ త్త అమరప్ప? 
మకుటంతో పద్యాలు చెప్పాడు ఈ పద్యాలు చాటువులుగా చెలామణిలో ఉన్నాయి. వివ 
రాలు తెలియరాలేదు. (చా. స. ర.) 
వ్‌ త్తపలి రామచం దాబార్యులు 
నామాంతరం : రామాచార్యులు. 
కాలం : (క్రీ. శ. 18వ శతాబ్ద ౦. 
స్థలం ఏ గద్వాల సంసానం. 
రచనలు ; యథాళ్లోత తాశ్సర్య రామాయణము (అయోధ్యకాండము) 
బిరువము; వివ్వన్మహాకవి. . 
పలువురు కవులచేత అనునదింపబడిన యథాళ్లోక తాత్పర్య రామాయణంలోని 
అయోధ్యకాండను అయిదాశ్వానాలు గా అనువదించాడు. కొందరు సాహిత్యకారులీయ 
నను రామాచార్యులుగా పేర్కొన్నారు. (ఆ, నం, సా (క. స, 200) 
క” త్తపల్లి రామాచార్యులు 
నామాంతరం : కొత్తపల్లి రామచం|దాచార్యులు. 
కె" త్తపల్లి వెంకటరామలజ్మీ నారాయణ శర్మ 
కాలం : (క్రీశ. 19 న శతాబ్ద ౦. 
చన వ పాల్వంచ సంస్థాన చరితము. 
వీరుదం: సాహిత్య వంక 
వీరు రాజా పార్ధసారథి అప్పారావు పోవ్యవర్గంలోని వారు. పాల్వంచ 
స్థాన న విద్యాశాఖాధికారిగానూ, ఆం|ధవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగానూ పనిచేసి 
కీర్తి పొందారు. రాజావె పార్గసారథి అప్పారావు జీవితం విపులంగా వర్ణిస్తూ “పాల్వంచ 
సంస్థాన చరిత్రము” అనే [గంథం (వాశారు, (ఆం. సం. సా. 
క్రై తలంక "se కవి 
కాలం : (కీ. శ. 1800 |పాంతం. 
నివాసం : గోదావరి మండలంలోని కొమరగిరి |గామం. 
రచనలు : 1. బృహన్నారడీయము 2. ధరాత్మజా పరిణయము 8. నిరోష్ట్య నలచరి 
(తము , 
విశ్వనాథుని ప్యుతుడు. పాండితీ [ప్రకర్ష గల కవి. ఇతని నివాసమైన 'కొమర 
గిరి కౌశికీ నదీతీరంలోని (గామమట. అల్లూరి అప్పలరాజు, రు|దరాజు, తిరునులరాజు 


బ్‌ 


252 తెలుగు సాహిత్య కోశము 


అనే వారి పేర ఇతని కృతులలో కనిపిస్తున్నాయి. వీరీతనికి ఆ] శయమిచ్చినవారై 
ఉండవచ్చును. (క. స. 172) (తె. వి సరి) 
కోత యాళ్యొ్టరు 
చూ ; గోదాదేవి. 
కొప్పర్తి నరసకవి 
కాలం : |క్రీ.శ. 18వ శతాబ్దం కావచ్చు. 
ణు 
రచనలు : తెలియరాలేదు. 
రావూరి సంజీవకవిదిగా ము[దితమైన రుక్మిణీ పరిణయ కావ్యం ఇతవిదని 
కొందరు భావిస్తున్నారు. ఈ కవిని గురించిన వివరాలు తెలియవు. (క. స.281) 
కొప్పుల వ లభరాజు 
య 


కాలం 3 కీ.శ. 17వ శతాబం౦. 

సలం : కొటాాప్పరం (విశాఖపట్టణం, శృంగవరపు కోట తాలూకాలోని కొటాం 

గక న ర్‌ం (ఎ) 
కావచ్చు. 


వీరుదరు- 1? “పట్టతలాట కేళాదిరాయ రాజ దేవేం్యద రాజాధిరాజచం[దచగాయిగో వాళ 
జగనొబ్బగం౦డ.” 
కొట్రాప్పరాన్ని పాలించిన రాజు. సాహిత్య పోషకుడు. కృతిపతి. అంగర 
నరసింహం రచించిన “రాజరాశాభిషేకం” అంకితం పొందాడు. (ఆరు. ద 11-268) 
కొమరగిరి సంజీవకవి * 
కాలం ఇ తెలియదు. 
రచనలు : శశాంక శేఖర శతకము, హరిహర సంవాదము. 
శేషయ్య లచ్చమ్మల పుతుడు. ఆహకవి. శశాంక శేఖర శతకాన్ని రెండు 
గడియల కాలంలో ముగించాడట. హరిహర సంవాదం కూడ రెండు గడియలలోనే 


| వాళాడట. ; (5, స, 280) 
కౌమరగిరి సుబ్బయామాత్యుడు 
కాలం : [కీ శ, L6వ శతాబ్ద౦. 


సాహిత్య పోషకుడు. కృతిపతి, యాదాటి వేంకట నారాయణ రచించిన 
[బహ్మోత్తర ఖండము (ద్విపద) ఇతనికే అంకితం, సంస్కృత స్కాంద పురాణం 
లోని |బహ్మోత్తర ఖండంలో ఉన్న మందర అనే [బాహ్మణుని కథ, పింగళ అనే వేశ్య 
కథ కవి ఇతని ప్రోత్సాహంతో ద్విపదగా చెప్పాడు. (ద్వి. సా. చ_172) 
కౌమరని పాలకొల్లు శాసనము 
కొలం SLE. 12, 


శాసన|పదేశం : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. 
శాసన విషయం ; ఈ శాసనం పాలకొల్లులోని రామేశ్యరాలయంలో ఒక రాతి 
స్తంభం మీద చెక్కి ఉంది. శాసన [పడాత కొమరడు (కొలని) సోమేళ్వరస్వామికి 


(పాచీన సాహిత్యము 253 


రెండు సంధ్యదీపాలు నిలిపినట్లు ఈ శాసనం పల్ల తెలుస్తుంది. దీనిలో ఒక కంద 
పద్యముంది. (తె. క. చ-810 by 
కొమ._ రాజు వేంకట శివుడు 
కాలం : డీ: శ, 19 శతాబ్ది. 
రచన : రేపాల రాజలింగ శతకము,జో ్యతిప [గంథము, శతకాలు. 
ఈయన సుప్రసిద్ధ చార్మితక పరిశోధకులు. కొమ్మరాజు లక్ష్మణరావు పంతులు 
గారి జనకులు. మునగాల (పభ్విరాజానాయనవి లచ్చమ్మారావుగారి మంతి. (శ. సా, వి.) 
కొమ్మన ఏలూరు కాసనఘు 
కాలం : డీ. శ, 1222, 
శాసన [పదాత : కొమ్మన. 
శాసన [ప్రదేశం : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. 
(పస్తావిత స్ధలం ౩; సరసీపుర సోమేశ్వరాలయం. 
శాసన విషయం వ: ఈ శాసనం అసంపూర్ణంగా ఉంది. సరసీపురంలో వేం 
చేసి ఉన్న సో మేశ్వరస్వామికి భూదానం చేయటమో, అఖండ దీపం నిలపటమో జరిగి 
ఉండవచ్చు. దొరికిన ఒక్క కంద పద్యం కూడా అసమ గంగా ఉం౦ది,,. శాసనం 
వలూరు మసీదులోని ఒక _స్తంభం మీద చెక్కి ఉంది. (తె క. చ-815 0) 
కొమ్మన (పెగ్గడ (జాపట్ల్ర శాసనము 
కాలం : (కీ. శ. 1160. 
శాసన |(పదాత : కొమ్మన (పెగ్గడ, 
(పసావిత స్థలం వ గుంటూరు జిల్లా బాపట్ల (భావపట్టు), 
శాసన విషయం : వెలనాటి గొంకరాజు కొలువులో శాసన |పదాత వంశీ 
యులు సంధి విగహాది కార్యాలు నిర్యహించేవారట. గొంకరాజు చేత వీరు శివాల 
యాలను నిర్మింప చేశారని, కొమ్మన బాపట్లలో వేంచేసియున్న భావనారాయణస్వామికి 
అఖండ దీపం నిలిపాడనీ ఈ శాసనం తెలియ జేస్తుంది. దీనిలో రెండు ఉత్పలమాలలు, 


రెండు చంపకమాలలు, మూడు కంద పద్యాలు ఉన్నాయి. (తె, క. చ_277.279) 
కొమ్మన శాసనము 
కాలం : డీ. శ, 1144. 


(పస్తావిత స్థలాలు : ఘంటసాల, వేంగి. 
శాసన |పదాత * కొమ్మన (కొమ్మనసెట్టి. 
శాసన విషయం : కొమ్మన దాత. ఘంటసాల జలధీశ్వ దేవునికి ఒక అఖండ 
దీపాన్ని, వేంగీలో వేంచేసిన శివునికి ఒక అఖండ దీపాన్ని నిల్పినట్లు దీనిలో ఉంది, 
దీనిలో రెండు చంపకమాలలు అసమ గంగాను, రెండు కంద పద్యాలు సమ గంగాను 
ఉన్నాయి. (తె. క. చ_242) 


24 తెలుగు సాహిత్య కోళ్లను 


కొమ్మమ చందోలు శాసనము 
కాలం [కీ శ 1104 
శాసనం వేయించిన వారు : ముత్తయ నాయకుని కుమారె కొమ్మమ.. 
(పసావిత స్టలం : ధనదవోలు (చందోలు 
శాసన విషయం : ఈ శాసనంలో కొమ్మమ్మ పూర్వీకుల వంశవిపుల వర్ణ న 
ముంది. వీరు వెలనాటి గొంక భూపతికి భృత్యులట కొమ్మమ చందోలులో వేంచేసి 
యున్న చోడ నారాయణస్వామికి అఖండ దీసం నిలిపినట్లు తెలుస్తుంది. దీనిలో 
ఒక ఉతృలమాల, ఒక చంపకమాల, రెండు కంద పద్యాలు, చివర గద్య ఉన్నాయి. 
తె. క. చ_262, 263) 
కొమ్మమ పెరవలి శాసనము 
కౌల౦ : [క శ, 1106. 
శాసనం వేయించిన వారు : కొమ్మమ (కొమ్మమాంబ. 
(పసావిత స్ధలం “పెరవలి, 
శాసనం విషయం : కొమ్మమ్మ నిడు[మాని కొమ్మయకు_నుల్లా_బికకు తనయ, 
వెలనాటి గొంక రాజు కొలువుకాడై న మారయ పండనికి అర్థాంగి, ఈ మె పెరవలిలో 
వేంచేసిన మాధవస్వామికి గుడి కట్టించింది. గుడికి సమీపంలో చెరువు తవ్వించి, 
ఒక తోట కూడా వేయించిందట. ఈమె కుమారుడు చోడదండేశుడు ఏరెడ్త చెరువు 
(తవ్నించి, పుకైడు ధాన్యం పండే భూమిని దేవమాన్యంగా ఇచ్చాడట. ' దీనిలో మూడు 
కంద పద్యాలు, ఎత్తు గీతిళో ఒక సీస పద్యం, మధ్యలో కొంత గద్య తరవాత చివరలో 
రెండు ఉత్సలమాలలు ఉన్నాయి. wa F (తె. క, చ- 265) 


క్ర కొమ్మాలపాటి ఓబనకవి. 
కాలం + తెలియదు, 
సాహితీ పియుడు. కవి కూడా. ఈయన మంచెళ్ళ కృష్ణయ్య అనే కవిని 
సవ్యాఖ్యాన వసుచర్శిత ఇమ్మని కోరుతూ రాసిన ఒక పద్యం లభించింది. (చా. న. ర 
కొమ్మాలపాటి దండకము 
కర్త ఏ అకలంక (శ్రీకృష్ణమార్యుడు. 
నరసారావృపేట తాలూకా కొమ్మాలపాటిలోని కోదండ రాముడు కవి యిష్ట 
దైవం. అతనిపై చెప్పిన దండకమిది. (య, వా. చ, 58) 
కొమ్మాలపాటి రామాయణము (సుందరకాండము) 
కర్త : (జూలకంటి) నారాయణకవి. 
అంకితం : కొమ్మాలపాటి సీతారామస్వామికి. 
యక్షగానం. దీనిలోని కథ (ప్రసిద్ధమైనది. రచన చక్కగా ఉంది. ప్రసిద్ధ 
రాగతాళాలలో దరువులు, ద్విపదలు, పద్యాలు, సంధివచనాలు ఉన్నాయి. 
(య,. వా, చ 


ay 
ad] | 
ot 


[పాచీన సాహా త్యము 


కొమ్మానాని 
కాలం : డీ. శ. 1108. 
అమరావతిలో అమరేశ్వ్యరాలయంలో శాసనం వేయించింది. 


ఈమె సెజ్జ పోలి నాయకుని భార్య. అమరావతిలోని అమరేశ్వరునికి అఖండ 

దీపదానం చేసింది. ఈమె చేయించిన దానశాసనం అమరేశ్వరుని ఆలయంలో ఒక 

గోడలో సాపితమైన సంభం మీద చెక్కి. ఉంది. (తె. క. చ_184) 
(on) 4. @అ 


కొమ్మాసాని అమరావతీ శాసనము 
కాలం న డీ. శ, 1108 (పాంతం౦ం, 
శాసన స్టలం ఏ; అమరావతి. 
శాసనం వేయించిన వారు : కొమ్మాసాని. 


శాసన |పసక్కుడు : వెలనాటి చోడులలో తొలివాడై న గొంకరాజు. 


ఇది అమరావతిలోని అమరేశ్వరాలయంలోని సన్యాసి మందిరంగోడలో స్థాపిత 
మైన స్థంభం పై చెక్కి ఉంది. దీనిలో 06 పం కులున్నాయి. 


శాసన విషయం : ఈ శాసన కాలం నాటికి గొంకరాజు మొదటి కులోత్తుంగ 
చోళుని కింద మండలేశ్వరుడుగా, సేనా నాయకుడుగా ఉన్నాడు. ' (మొదటి కులోత్తుంగ 
చోళుడు ఈ గొంకరాజు కుమారుడై న చోడునిపెంచి అతనికి. రాజ్యమిచ్చాడు. ఇతనిని 
చరి కారులు రాజేం|ద చోడుడని, వెలనాటి చోడుడని అంటారు). 
దీనిలో మూడు ఉత్పలమాలికలు, రెండు కందాలు, కొంత గద్య -' ఉన్నాయి. 
నన్నయ్య తరవాత ఉత్పలమాలికా వృత్తాలున్న శాసనాలలో ఇది మొదటిది. 
(తె. క. చ-184) 


కొయ్య బి పెములాటలు 
తెలుగు దేశంలో అతి పాచీన కాలం నుంచీ ఈ ఆట ఉంది. నేటి నాటకాలకు 
పూర్వ రూపాలు వీది నాటకాలు, చెక్కబొమ్మలు, కొయ్యబొమ్మలు, = బడ బొమ్మలని 
చెప్పవచ్చు. కాళిదాసు, భవభూతి, భాసుడు |వాసిన నాటకాలకు నాంది ఈ కొయ్య 
బొమ్మ లేనని |వతీతి, 


వివిధ రకాల దేవుళ్ళ బొమ్మలను కొయ్యతో చేసి చక్కగా రంగులుదిద్ది దీప 
స్తంభాల వెలుతుపలో వీటిని ఆడిస్తూ వ. ఆడించటానికి యోగ్యంగా ఉండే 
టంత తేలికగా ఈ బొమ్మలను తయారు చేసే 


దసరాకు పిల్లి లు ఆడించుకొ నే హనుమంతుని బొమ్మలూ, సం|క్రాంతి కొలువులో 
'పెళ్లు బొమ్మలూ, సెళ్ళిళ్ళకు "ఆడించే బుట్టబొమ్మలు, దేవుళ్ళు వాహనాలుగా ఉపయో 
గించే గరుత్మంతుడు, హనుమంతుడు, నెనుల్ని హంస మొదలయిన కొయ్యబొమ్మలు 
ఇప్పటికీ ఉన్నాయి. నేడీకళ క్షీణ దశలో ఉంది,  _ (నార. చ=20 1) 





2008 తెలుగు సాహిత్య కోథము 


కొరవంజి 
చూ. యక్షగానము, 
ఒక కావ్య|ప| క్రియ. యక్షగాన పాయమైన ర రచన. సోదిచెే పృ ఎరుకత పాత 
[పవేశం ఉన్న యక్షగానాలు కొరవంజులుగా (పసిద్ధిపొందాయి. ఎరుకత సింగి, ఆమె 
భర్త సింగడు, ఈ ఎరుకత కావ్య నాయికక్ష సోదెచెప్పుడం, తాను చూచిన [ప్రదేశాలు 
వరించడం, ఆమెను వెదుక్కుంటూ సింగడు రావడం వారి హాస్యచేష్టలు._ ఇవి సాధార 
ణంగా కొరవంజులలో ఉంటాయి, 
కొరవంజి క'పై 
కర్త : కంఠిరవరాజు. 
యక్షగానం. ఇందులో నాలుగు కృతులున్నాయి. 1. ఆంధ కొఅవంజి 
2, కన్నడ కొజవంజి 8. |పాళృత కొణవంజీ 4. తమిళ కొటవంజి (తిగుల కొజవంజి), 
కవి ఒకే ఇతివృ త్తంతో నాలుగు భాషలలోనూ రాశాడు. ఇతని రచనలలో ఇదే పెద్దది, 
కంఠీరవరాజు శ్రీరంగనాథుని దర్శించి తిరిగి వగాండగా పాంచాల రాకుమారి ఇతన్ని 
మోహించడం అమెకు కొరవంజి ఎరుక చెప్పడం ఇందులోని కథ (ద, దే. వా. 150) 


కొరవంజి గద్ది 
ఎరుకత చెప్పేసోదెనే గద్దెఅని అంటారు. అంపే ఆమె సోదె చెప్పేటప్పుడు 
ఒక కూనరాగపు ఒడుపుళో చదివే గద్యఅని చెప్పవచ్చు. మన్నారు దాసవిలాస నాట 
కంలో ఈ సోదె ఉంది. (య. వా. చ_ిగ్ర) 


కొరవి అన్నమం తి 
ఈయనమీద ఒక చాటుపద్యముండి. కవి ఎవరో తెలియదు. (చా. ప.ర్ర 
కొరవి 
[గొామనాము. మహబూవబా బాదు మండలంలో మానుకోట సమీసంలో ఉంది, 
ఆర్య ల ఆతి శ మి 
ఇది పూర్వం ప్రసిద్ది పౌందిన రాజధానీ నగరమట. ఇక్కడి వీరభ|దస్వా ఆం 
యంలో ఒక శాసనం ఉన్నది. 
ఈ |గామనామం కొందరికి ఇంటిపేరుగా ఉంది. 


కొరవి గోపరాజు 
0; (రీ. శ. 1884_1429 (ప్రాంతం, 
స్థలం వ వేముగల్లు (నైజాం మండలం. 
రచన : సింహాసన ద్యా(తింశిక. 


కసవరాజు కామాంబికల ప్పతుడు. గోపరాజు పౌ|క్రుడు. వీరిమూ లప్పరుషుడు 
వెన్నయామాత్యుడు 1180_1280 |పాంతంవాడట, గోపరాజు తన కాలపు సాంఘిక పరి 
స్థితులను తనకావ్యంతో తెలియజేశాడు. కవిత్వం .రసవంతమై మృదు మధురంగా 
ఉంటుంది. ఇతని కాలాన్ని గురించి భిన్నాఖి (పాయాలు న్నాయి. 1480-00 (పాంతం 


[పాచీన సాహీత్యము 257 


వాడని కొందరు భావిస్తున్నారు. ఇతని పెదతం|డి కుమారులు చాచనసింగనలు రాచ 
కొండ రాజై న రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుని వద్ద మంతులుగా ఉండేవారట. 
గోపరాజు రచనలలో భువనగిరి, ధర్మపురి, ఓరుగల్లు మొదలైన నగరాల 
వర్ణన ఉన్నది. (రె. రాచ కత) 
కొరవి సత్యనారన 
" నామాంతరం : భీమన. 


కాలం 2 (కీ.శ. 1820-1845 ప్రాంతం. 
స్టలం * చందవోలు, 

రచన * రామాయణము (అలభ్యం), 
బిరుదు - ఆం ధకవితా పితామహుడు, 


కొరవి గోపరాజుకు పినతాత. సింగయ్య గంగమ్మల ప్యతుడు. అమరేశ్వర 
మం తికి పౌ తుడు, గోపరాజు ఇతన్ని ఒక పద్యంలో పేర్కొ న్నాడు. ఇతడు రాచ 
కొండవాడు కావచ్చుననీ, పద్మనాయక [ప్రభువుల అస్టానంలో ఉ౦డేవాడనీ పండితులు భావి 
స్తున్నారు, | 

పూర్వం వరంగల్లు ([పాంతాన్ని కొరవి రాష్ట్ర౦ అని వ్యవహరించేవారు. 
కవి పూర్వులు అక్కడివారు కావచ్చును. (ఆరు[ద_4) 

కొలని గణపతిదేవుడు 
కాలం : కీ. శ. 15 శతాబ్ది పూర్వార్థం, 
రచన ఏ; శివయోగసారము, 
కృతిభర్త: ఈడూరి నూకనారాధ్యుడు. 

ఈ కవి రెండో (ప్రౌఢ దేవరాయల కాలం వాడు కొవచ్చు. కాకతి రు[దమ 
అల్లుడైన ఇందులూరి అన్నయ మంత్రి నంశ౦లోనివాడట, ఇతని తండి ఆదిమూ ర్తి, 
తాత గణపతి. 

విశిషత : ఈ కవి పఢమయిన కవిత్వం చెప్పాడు. శివప్రతిపాదకమైన 
ఆధ్యాత్మిక విషయం ఇతివృత్తంగా రచన చేశాడు. శివయోగసారంలో పూర్వోత్తర 
భాగాలున్నాయి. (క, త-_ర్‌) 
కొలని రుద దేవుడు 
కాలం : (కీ.శ, 18 వ శతాబ్దం. 
రచన : రాజరు[దీయమ్‌ (సం). అడ 
వ్యాకరణ|గంథం. (సొ: ద. భా: చ; న. రా, అ 
కొలిపొఠ్ర ఎరఠయా నూత్యుడు 
కాలం : (కీ.శ. 1680 |పాంతం. 
స్థలం * కంభం మెట్టు (వై_జాం మండలం): 


258 తెలుగు సాహిత్య' కోశము 


సాహిత్య పీతి గలవాడు, కృతిపతి. హరివట్టు రచించిన వరాహ పురాణాన్ని 
అంకితం పొందాడు. ఈయన కంభఎమెట్లు [గామానికి కరణంగా ఉండేవాడట. 


(వా, చ_08) 
కొలిపాక మాహాత్మ్యము 
రచనాకాలం : |కీ.శ. 1828 |పాంతం. 
కర్త ఏ చిత్తారు గంగాధర కవి. 
ద్విపద కావ్యం. . (క. స, 58) 
కొలాపురము 


మహబూబ్‌ నగర ముడలంలో ఉన్న పట్టణ ఎ. జట పోలు సంస్థానానికి 
రాజధాని. సుమారు 100) నువత్స ల (క్రితం జట|పోలునుండి రాజధాని ఈ కొల్లా 
పురానికి మార్చబడింది. 

వివరాలకు... చూ. జట పోలు. (కేశవపంతుల_సం, సా) 


కొసనయ సెట్టి (కొణిదెన) శాసనము 
కాలం ; డీ. శ, 1151. 
శాసన (వదాత : కొసనెయ సెట్టి, 
(పసొవిత స్టలం : గుంటూరు జిల్లా చిలకలూరు పేట తాలూకా- కొణిదెన (గ్రామం, 
శాసన విషయం : కొసనయ సెట్టి వాసయసెట్టికి _ దండ్యమకు ప్పతుడనీ, 
కొట్టియదౌ* (కొణిదెనలో చెరువు తప్వంచి, శివునికి గుడి కట్టించాడనీ, మాన్యులకు, 
గుడిసానులకు, గుడి అర్చనకు కూడా దానాలు ఇచ్చాడనీ దీనివల్ల తలు స్తున్నది. సోమె 
శ్వరునకు అఖండదీపం నిలిపినట్లు, పేరు చెక్కిన స్తంభాన్ని శివునికి నిలిపినట్లు ఈ శాస 
నం చెబుతున్నది. దీనిలో స్ట. సీస పద్యం, రెండు కంద పద్యాలు ఉన్నాయి. 
(తె. క్ర, చ_257 
కోటకొండ. కపటాల భాగవతులు 
భాగవత కళను |పచారం చేయాలనే తలంపుకో డీ: శ్ర, 1700-1750 ప్రాంతంలో 
బనగానవల్లే నవాబు కూచిపూడి నుంచి కొందరు కళావే త్తల కుటుంబాలను అహ్వానించి; 
కోటకొండ- -కప్మటాలవద్ద వారికి భూములిచ్చి, కర్నూలు జిల్లాలో భాగవత కళా[పచా 
రాన్ని పోత్సహించాడట. కూచిపూడి నుంచి వెళ్లినవారిలో చల్లావారు |పసిద్దులు. వీరు 
వారిజాతాప రకాన్ని పారంపర్యంగా | పదర్శించేవారు. కర్నూలు నవాబు కోటకొండ 
భాగవతులకు 200 ఎకరాల భూమిని సర్వహకు్కులకో ఇచ్చారట. 


భరతనాట్య సంప్రదాయ [పవ ర్తకులలో వీరు కూచిపూడి వారికంచు (పాళి 
నులు. వీరిని పోతఃమూరి భాగవతులు అని వ్యవహరించేవారు. . వీరు అహోబిల 
నృనింహస్వామి సక్నిధిలొ నిత్యం నాట్యసేవ చేసేవారట. ప్రసిద్ధమైన “(క్రీవెలయపాల 
వారిధి పవ్వళించి జో, జో” అన్న జోలపాట వీరిదే. వీరు గీత నాట్యాలలో (సతిభా 


(పాచిన సాహి త్యము 259 


వంతులు. కీ. శ, 1280 పాంతలో పీరు [పత్యేక సం|పదాయం నెలకొల్సి ఉంటారని 
పండితులంటున్నారు. (నా. ర. చ-_168) 
కోట కోటీశము 
చూ. రాళ్ళబండి పట్లాభిరామక వి. 
ఈయన గొప్పదాత. ఈ విషయాన్ని భట్టుకవియైన సట్టాభిరామకవి చాటు 
పద్యంలో చెప్పాడు. (చా. ప. ర) 
కోట ధూర్జటి కవి 
కాలం : తెలియదు. 
చాటుకవి. *కోటాంబిను వేడుకొంటూ చెప్పిన పద్యం ఒకటి లభించింది. 
(చా. ప.ర) 
కోటమరాజు నాగయ 
కాలం : (కీ.శ. 18 వ శతాబ్దం, 
రచన  : అధ్యాత్మ రామాయణము. 
భాస్కర మంతి, చాయమ్మల పు|తుడు. ఇతని రచన అంత [ప్రశస్తం కొక 
పోయినా నిద్దష్టంగా, రమణీయంగా ఉంటుంది, ఇతని రామాయణంలో కొండ విభాగం 


ఉంది. (ఈ స. 107) 
కోట ముమ్హడి దేవుని ఇప్పటం కాసనషు 
కాలం వ కీ. శ 1212, 
శాసన |పదాత ; కోటముమ్మడి దేవుడు. 
శాసన |ప్రదేశం : గుంటూరు జిల్లా_మంగళగిరీతాలూకా _ ఇప్పటం (గామం. 


శాసన విషయం : కోటముమ్మడి దేవుడు గండ భూపతి సుతుడు ఈయన 
(బాహ్మణులకు కొంత భూమిని దానం చేసినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. ఇప్పటం 
| గామంలో వేంచేసియున్న మల్లే శ్వరస్వామి ఆలయానికి ఎదుటి భాగంలో ఉన్న ఒక రాతి 
మీద ఈ శాసనం చెక్కి. ఉంది. దీనిలో ఒక సీస పద్యముంది. (తె.క.చ-815 ఎ) 

కోట రామచం దపురము 

గోదావరి మండలంలోని | పాచీన సంస్థానాలలో : ఒకటి. “కాకర్ల పూడి” 
వారు దీని పాలకులు. అచ్యుత రామరాజు, రామచం|దరాజు అనే సోదరులు వీరి 
పూర్వులు కాకర్ల పూడి జగన్నాథరాజు శాశ్వతకర నిర్ణ యం నాటి జమీందారు. 

కాకర్శపూడి చారు సాహిత్యాభిలామలు. కాకర్గ్లపూడి వెంకటకృష్ణ రాజు 
ఆస్థానంలో శిషుకృష్ణమూ ర్నికా స్త్రి ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. కాకర్ల పూడి 
రామచ౦(దరాజు, జగన్నాథరాజు సోదరులు కూడా కృష్ణమూర్తి శాస్తి గారిని ఆస్థాన 
కపులుగా పోషించారు. వీరి ఆస్థానంలోని పిడస ర్ని శివరామ సిద్ధాంతి, కృష్ట సిద్ధాంతి 
'మొ॥ వారు స్యుపసిద్ధులు. పండిత కవులైన తిరుపతి వేంకట కవులు, రామచంద్రరాజు 


@ 


280 తెలుగు సాహిత్యకోశము 


కొలంలోఈ సంస్తానాన్ని దర్శించి గౌరవాదరాలు పొందారు. నెమలూరి వేంకట శాస్త్రి 
న! 
కాకర్ల పూడి అచ్యుత రామరాజు ముఖ్య ఆ శితుడు. (ఆం. సం, నా_828) 


కోట శివరామ కవి 
కాలం : (కి. శ 18 శతాబ్ది. 
సలం : కాళహస్తి |పాంతం. 
రచన : సానందో పాఖ్యానము (చంపువు) 
గురువు ధూర్దటి కవి. 
కోట బాఎనయ్య పుత్రుడు. 
శృంగార రసానికి పాముఖ్య మిచ్చి [పబ ధాలు నిర్మించే కాలంలో భయానక 
వీభత్స రసాలకు [(పాముఖ్య మిచ్చి, కరుణరసాన్ని దృష్టిలో పెట్టుకొని కావ్యం |వాసిన 
కవి. ఇతని గురువై న ధూర్జటి అష్షదిగ్గజాలలోని వాడు కావచ్చు. ఈ కవి కాళీనర 
పసొద సాహిత్య వే భవుడు. సానందో పాఖ్యానం ఆద్భుత లోకోత్తర మైన ఇతిహాసమట. 
ఇతని కవిత్వం మృదువుగా ఉంటుంది. ఇతని రచనకూ భదక వి లింగన సానంద చరిత కూ 
పోలికలు కనిపిస్తున్నాయి. కాలంలో లింగకచే ముందటి వాడు. (ఆరు[ద 9-219) 
కోట సింగరాజు 
స్థలం : పట్టిన (గ్రామం, 
ముప్పది ఇద్దరు మంతులను తెలిపే సీసమాలిక ఈయనను పేర్కొన్నది. 
ఇతని దానధర్మాలను ౪లియచేసే చాటువులు దొరుకుతున్నాయి. (చా. ప. రు 
కోటి తిరుమల నాయకుడు 
కొలం : (కీశ. 108వ శతౌబ్దం, 
స్థలం ఏ పుదుక్కోట. 
పుదుక్కోట [పభువు సాహిత్య పోషకుడు, కృతిపతి. పుదుక్కట పాలకు 
డైన రాయరఘునాథువి తండి. ఈ వంశీయులు తొండమాన్‌ రాజులుగా సిద్ధులు. 
నుదురుపాటి సీతారామయ్య ఇతని మీద తిరుమల రాయోదాహరణ కావ్యం చెప్పాడు. 
ఇతని మీద చాల చాటు పద్యాలున్నాయి. 


(చా, ప ప. ర.) 
కోటి రఘునాథరాయలు 
నామాంతరం :; రాయరమఘునాథరాజు. 
కౌలం డీ. శ, 17871780 వరకుపుదుకో)_టను పాలించాడు, 


రచన + పార్వతీ పరిణయము. 
ఈయన గొప్ప పండితుడు. కవి, విజయ రఘునాథ తొండమాన్‌ పుత్రుడు. 
ఈయనను నుతిస్తూ చాలా చాటు పద్యాలు లభించాయి. సూర్యశేఖర కవి, మన్నారు 


కవి మొనలయిన వారు చాలా చాటువులు ఈయన మీద చెప్పారు. నుదురుపాటి వేంక 
నార్యుడు ఈయన అస్థాన కవి, (చా. కః ర.) 


[పాచీన సాహి త్యము 281 


కోటి రాజగోపొాలరాయలు 


కొలం ౩ తెలియదు. 
స్థలం : పదుకో_ ట. 


ఈయన పుదుక్కోట |పభువు కావచ్చు. ఈయనను కీర్తిస్తూ ఎవరో చాటు 
కవి ఆయిదు కంద పద్యాలు చెప్పాడు. కవికి సఎంబ-ధించిన వివరాలు తెలియవు. 


(చా. పర్‌.) 
కోటి వేంకనార్యుడు 
కాలం : (కీ.శ [8 శతాబ్రి. 
సలం ఏ పుదుకో్కో-ట. 
చూ. నుదురుపాటి వె.కన్న. (శ సా వి) 


కోటీశ్వర కరి 
కాలం : కీ.శ, 17వ శతాబ్దం. చివరి పాదం. 
రచన ; భో జకన్యాపరిణయము. 
చ|క్రస్ప మంగమ్మల కుమారుడు. ఇతని రచన (పౌఢంగా రసవంతంగా 
ఉంటుంది. కాని వ్యాకరణ విరుద్ద [(పయోగాలున్నవి. (క. చ-_3- 188) 


కొట 'వేంఠక పేశ్వర కవి 
“కా టబాలకవి”గా (పసిద్దుడు. 
వినరాలకు చూ. కొట బాలకవి, 


ఖత 


ఈయన దానశీలియని దొరికిన ఒక చాటు పద్యంవల్ల తెలుస్తుంది. చాటు పద్య 
కర్త ఎవరో తెలియదు. (చా. ప. రం) 


కోడి పందెములు 
కాలం : కాకతీయుల కాలం (18, 14 శతాబ్దాలు. 

ఇది చాలా [పాచీనమైన ఆట. కోడి పందేలకు తెలుగులో శాసాంలున్నాయి. 
అమరుడు కాళ్ళకు కత్తులు క్రై పద్ధతిని “చరణాయుధో యుద్ధమవి చెప్పాడు దండి 
దశకుమార చరితలో చెప్పిన కోడి పందేల విషయాన్ని కేఉన తెలుగు దశకుమార చరి 
[తలో విస్తృతంగా వర్తించాడు. అప్పటికే ఈ కోడి పందేలు ప్రాచుర్యంలో ఉ కాయని 
చెప్పవచ్చు. |క్రీడాభిరామంలో ఈ పందేలను చాలా విపుల. గాను, హాస్యజనకంగాను. మనో 
రంజకంగాను కవి వర్గించాడు. 

పలనాటి యుద్దానికి “కోడిపోరు” ఒక ముఖ్య కారణం తెలుగు దేశంలో 


సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ కోడి పందేలను విశేషంగా నిర్వహిస్తారు 
(ఆ. సాం, చ-98-94) 


2B2 తెలుగుసాహిత్య కోశము 


కోడివారు 


పక్షి నామ సూచకంగా ఉన్న ఇంటిపేరు. పక్షి నామాలతో తెలుగు దేశంలో 
కొన్ని కుటుంబాలవారి ఇళ్ళ పేర్లున్నాయి. పిచికలవారు, చిలకవారు ఇలాంటివి. 
(థారతి.మా-45_£28) 


కోడూరి వల్ల థభసూరి 


కొత్తరకం శమన శతాబ్దం. 
రచనలు ; పొటిగణితము (ఆసమ్మ గం), 
బిరుదు : కవి దేవేర్యదుడు, 

గురువు : [పబోధానందస్వామి, 


రామపండితుని పు తుడు ఎ|రయామాత్య్యుని పొ తుడు. బొమ్మలాట కాళయ 
_పేరణతో లీలావతీ గణీతంలోని ఒక భాగాన్ని తెలుగులో |వాశాడు. బొమ్మలాట కాళయ 
(శ్రీక్సష దెవరాయలను ఆచ్యుత దేవరాయలను కొలిచినవాడట. 
లు 


(క. స. 216) 
కోడూరి వేంకటాచల కవి 
కాలం : [కీ శ 1600. 1700 (పాంతం, 
సలం ' మైసూరులోని కోడూరు. 
రచన * శివరపహ స్య ఖండము (శంకర సంహిత, 
గురుసు వ యడవల్లి వెంకటకవి. 
ఓ్‌రుదు ఏ, బాలసరస;తి. 


సుగుటూరి వంశీయుడైన భై రవమూరి ముళువాగళు రాజు (ప్రోత్సాహంతో 

రచనలు' చేశాడు. లక్ష్మమ్మ, శంకరామాత్యుల పుతుడు. |పొఢంగా కవిత్వం చెప్పగల దిట్ట. 

(ద. దే, వా-491) 
కోతి ఆట పదము 


ఇది యక్షగానాలలో |పసయుక్తం. కోతి ఆడే తై తక్క-లకు తగినట్లు 
లయాత్మకంగా ఉండటమే దీని లక్షణం. చౌదరి రామదాసు రుక్మిణీ విలాస యక్షగానంలో 
సింగడు కోతిని ఆడించే సందర్భంలో ఇలాంటి సదమొకటి ఉంది. (య. వా. చ_821) 


కోదండ రామరాజు 
కాలం : కీ.శ. rs శతాబ్దం పథమ భాగం, 
ఇతడు ఆరవీటి అశియరామరాయల పౌషతువి పొౌ[తుడు. 
“అందుగుల వెంకయ్య” కవి రచించిన రామరాజీయమనే నామాంతరం గల 
“నరసతివిజయముి అనే (గ్రంథాన్ని ఇతడు అంకితంగా పొందాడు. ఇది చారి[తక 
(గంథం, (ఆం. సం, స్యా 


(పాచీన సాహిత్యము 268 


కోదండ రామశతకము 
కర్త : పూండ్ల చెంగయ్య. 
సీసపద శతకం, *శయన పురిధామ దనుజ సంచయ విరామ చండకర కోటి 
ధామ, కోదండరామ” అనే మకుటంతో ఉండి, (శ క. చ. 801) 


కోదండరాముని ముసునూరి శాసనము 
కాలం : కీ శ. 129081 |పాంతం౦. 
శాసన |పదాత : కోదండ రాముడు. 
(స్తా విత సలం * మురణపురం. 
శాసన విషయం : కీ. శ 1280.3 |పాంతంలో తిరుకొళ శి తిక్కారాజు 
(మనుమసిద్ధి తం|డి) అనే రాజు రాజ్యం చేసేటప్పుడు ఈ దానళాసనం నిలిపినట్లు తెలు 
స్తుంది, కోదండ రాముడనే వ్యక్తి మురణపురంటో వేంచేసియున్న గండగోపాల 
స్వామికి కొంతభూమిని దానంచేసి స ప్పస_తానాలలో కొళ్నిటిసి నిలిపి. స్వామికి దీపదానం 
చేశాడట. దీనిలో ఒక సీసపద్యం, చివర కొంత గద్య ఉన్నాయి. (తె. ర్‌ం చ_820)y 
కోన తిమ్మరాజు 
కొలం : డీ. శ, 1600 ప్రాంతం, 


స్ధలం క్‌ రాజమహేం[దవరం. 
రాజమహేం దవర [పభువు. సాహిత్య పోషకుడు. వేంకటాచార్యులు ఆనే 
కవిని ప్రోత్సహించి “ము క్రిచింతామణి' [పబంధం (వాయించాడు. (క. స_208) 
కోన నారాయణ 

నామాంతరం : వెల్లుట్ల నారాయణ, 

కాలం క శ 17 శతాబ్దం. 

స్ధలం ఏ; తెలంగాణా _్రాంతం_బిమ్మెర (గామం,. 

రచన న్‌ వ జాభ్యుదయము (అసమ్మగం. 

గురువు క బోల్‌ నల్లి నరసింహం, 


ఇతని ఇంటి పేరును గూర్చి భేవాభి పాయాలున్నాయి. కవికి దేవుడే కలలో 
కనబడి కావ్య రచనకు (పోత్సహించాడట. 
_ సంస్కృత పాండిత్య విశేషంతో హృద్యంగా రచన చేశాడని పరిశీలకులు 
చెప్తున్నారు. ఇతడు బమ్మెర పోతనామాత్యుని వంశంలోనివాడని కొందరు భాఎస్తున్నారు. 
(క. త. 12.256, ఆరు ద-11-288) 
కోన మంతి 
కాలి! "౩ Les శ, 16వ శతాబ్దం. 


సలం * నెలూరు మండలం, 
ఛ cn 


264 తెలుగు సాహిత్య కోశము 


సాహిత్య ప్రియుడు. లింగమకుంట రామకవిని |పోత్సహించి, (శ్రీ 'వేంక 
సేశ్వ్యరునికి అంకితంగా “అనంద కానన మాహాత్మ్యం” రచింపజేశాడు. (క. స._186) 
కోనసీమ 
గౌతమీ వసిష్టానదుల మధ్య [పదేళం,. 
ఇది (పస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, రాజోలు, కొత్త 
పేట తాలూకాలున్న |పదేశం, దీనికి కోన దేశమనివ్యవహారనామమున్నది.కొరవి గోవరాజు 
దీన్ని “గోణమండలమ” ని పేర్కొన్నాడు. నన్నయభట్టు నందంపూడి శాసనంలో “రెండే 
రుల నడిమి విషయము అని కోనసీమను గూర్చి చెప్పాడు. అజ్జరపు పేరయలింగం 
“ఒడయనంలబివిలాసఎ”లో ఈ కోనసీమ వర్ణనం ఉంది. 
(సం, ఆ. వి. కో_ర్‌; ర. రా. చ_2_48) 
కోనేటి దీకిత చం దుడు 


కాలం ; డీ. శ. 17వ శతాబం. 
(అ) 
స్టలం: “ తంజావూరు. 
రచన వ విజయరాఘవ కల్యాణము, 
గురువు : శత కతు (శ్రీనివాస తాతాచార్యులు, 


రామానుజాచావ్యని తనయుడు. విజయరా ఘవనాయకుని (1808-18) కాలంలో 
ఉండేవాడు. ఆతనినుండి అగహారాలు, బిరుద వాద్యాలు, ఆభరణాంబరాలు పొందిన 
డ్రి 


పండితుడు. సంగీత సాహిత్య విద్యాధురీణుడు. (ద. దే. వా_128) 
కోరుమిల్లి శాసనమ్‌ (సం) 
కాలం : డీ. శ, 1022. 
స్థలం ౩; తూర్పు గోదావరి జిల్లా-రామచం[దపురం తాలూకౌ-కోరుమి ల్లి. 
శాసనక ర్త : బెతనభట్లు. 


శాసనం వేయించినది ; రాజరాజ నరేం|దుడు. 
శాసన విషయం : రాజరాజనరేందుడు పట్టాభిషిక్తుడై నప్పుడు చంద గహణ 
కాలంలో చీడమార్యుడనే (బ్రాహ్మణునికి కోరుమిల్లి |గామాన్ని ఆ(గహారంగా చేసి, దాన 
మిచ్చిన విషయం దీనిలో ఉంది, 


దీనిలో సంస్కృత శ కాలు సంస్తృత గద్య ఉన్నాయి. ఆ తరవాత సంస్థ్హ్టృత 
ఛందస్సుకు విలక్షణమైన దేశీయ ఛందస్సుతో సంస్కృత భాషలో ఒకఛందో భేదముంది. 
(తె. క. చ,-108, 110) 
కోలంక .వీరవరము 
పిఠాపురం సంస్థానంలోని గొల్ల పోలు, దాని పరిసర (గ్రామాలతో కూడినది. 
ఈ “ళోలంకి* ఎసేటు, “వీరవరము" ఎస్టేటు పెద్దాపురం సంస్థానం వారి వద్ద నుండి 
కీ. శ. 1844 లో పిఠాపురం వారు ఖరీదు చేశారు, 


(పాలీన సాహిత్యము నికి 


పిఠాపురం సంస్థానాన్ని క్రీ. శ. 17983-1828 మధ్య కాలంలో పాలించిన రావు 
వేంకటనీలా|ది రాయణికి ఇద్దరు కుమారులున్నారు. తం|డి అనంతరం జ్యేసఘ్లడైన 
వేంకట నూర్యనారాయణులు 1844 లో పాలనను స్వీకరించారు. చిన్నవారై న వేంకట 
మహీపతిరాయలు కుటుంబ పోషణ నిమిత్తం అన్నగారి నుండి గొల్ల [పోలుపరగణాల 
లోని తొమ్మిది గ్రామాలను సంపాదించాడు. ఈ _గామాలే “కోలంక ముఠా” అనేపేర 
[పత్యేక “*జమీ”గా రూపొందాయి. వేంకట మహీపతిరాయల తరువాత వారి జ్యేష్ట 
కుమారుడై న సూళ్యరాయలు కోలంక పాలకులయ్యారు. వేంకటమహీపతిరాయల తల్లి 
రాణి భావయమ్మారాపుగారు పిఠాపురం నుండి “వీరవరం” ఎస్టేటును కూడా పౌ(శుడై న 
నూర్యరాయలకు ఇచ్చారు. వీరే రాజా వేంకట సూర్యరాయని పేర “కోలఎక_వీరవరం ” 
సంస్థానాన్ని పాలించారు. వీరు నిస్సంతులై నందున, కుమార మహీపతిరావును దత్తు 
తీసుకొన్నారు. అతని మరణానంతరం అతని భార్య రాణి రామాయమ్మరావు బహద్దరు 
క్రీ. శ. 1082 లో వెంకటగిరి రాజా వారి నాలుగవ కుమారుడు (పద్యుమ్న కృష్ణ 
మహీపతిని దత్తుతీ కొన్నారు. 
కోలంక ఎస్రేటు [పథమ పాలకుడైన వేంకట మహిపతిరాయణీ సతీమణి 
అయిన లక్ష్మ్మనరనయ్యమ్మ గారు కవి పండిత పోషకులు. చర్ల [(బహ్మయ్యశాస్ట్రి 
గారిచే ధవశేశ్వరంలో సంస్కృత పాఠశాలను స్టాపింపచేసి, ఉచిత భోజనాదులకు 
భూవసతులు కల్పించారు. 
రాజా వేంకట సూర్యరాయణి సతీమణి ల్ల య్యమ్మారావుకు కొత్తపల్లి 
లచ్చయ్య కవి ఆ|కతుడు. చెల్ల య్యమ్మారాపు శతకం, సూర్యశతకం మొదలగునవి 
ఇతని రచనలు. చెల్లయ్యమ్మారావు బహద్దరు ఆంధ (సచారిబే [గంథమాల మొదలై న 
సాహితీ గ్రంథ |పకాశక సంస్థలకు రాజ పోషకులుగా ఉన్నారు. తూచిమంచి 
సుబ్బారావు కూడా వీరి ఆస్టానంలోనే ఉండేవారు. జగ్గమాంది జీవిత చర్మితము, రమణ 
యాంబా జీవిత చరిత మొ॥ వీరి రచనలు. (ఆం. సం, సా_110) 
కోలచల కుమారస్వామి సోమయాజి 
కాలం ; డీ: శ, 10 శతాబ్ది. 
రచన : రత్నాపణ వ్యాఖ్య. 
ఈయన (పసిద్ద సంస్కృత కావ్యవ్యాఖ్యాత కోలచల మల్లి నాథసూరి కుమారుడు. 
తన అన్న పెద్ద యార్యుడు చాలా (గంథాలు .[వాళాడని'రత్నాపణి వ్యాఖ్యలో చెప్పాడు. 


కాని అవి దొరకలేదు. ; (కె. వి. న_క) 
కోలచల మల్లి నాథ సూరి. 
కాలం వ క్రీ. శ. 15 శతాబ్ది. 
స్థలం * తెలంగాణాలోని మెదక్‌ మండలంలోని “కొలచెలమి” అని 


కొందరు, తూర్పుగోదా వరిజిల్లా "రాజమహేం|దవరమవి” 
కొందరు అంటారు. 


268 తెలుగు సాహిత్య కోశము 


కోవెల రాఘవాచార్యులు 
రచన : ఏకాంత సేవా |పబంధము, 
ఇతడు చల్లపల్లి సంస్థానాశ్రితుడై న “ముక్తేవి పెరుమాళ్ళయ్య” కవికి 
దౌవ్‌ స ష పెద ముకేవి నుణ సాఇమి 
హితుడు. (శ్రీకాకుళాం|[ధ విష్ణువు వ్‌ "పెట్‌ _క్రేవి లక్షీ నారాయణస్వా 


మీద అనేక గేయాలను [వాసినట్లు తెలుస్తున్నది. (ఆం. సం. సా. 168) 
కోశము 
అన్నోన్యాపేక్ష లేని శోక సమూహాన్ని కోశమంటారు. దీనిని నిఘంటువు 
అని కూడా అంటారు. (తె. వి స-8) 
కోసూరు వారు 


“ఊరు” శబ్దం చివరలో ఉండి, [గామ నామంతో ఉన్న ఇంటిపేరు. ఈ 
“ఊరు” శబ్దం ఇంటి "పేరుతో చివరలో ఉండి చాలా పేర్లున్నాయి. గూనూరు, పూనూరు 
ఇలాంటివి, (భారతి-మార్చి 40.2808) 
కోడూరి శోభనా! దిదాను 
నామాంతరం : దేవవరపు ళోభనా|ది. 


కొలం * 17వ శతాబం. 
యు 
సలం ఏ కెడూరు. 
(6 
రచన a బాల క్రీడా విహారము. 


కౌడూరు |గామ నివాసం వలన ఇతడు కౌడూరి శోభనా దిగా వ్యవహరింప 
దిడ్డాడని విమర్శకులు అంటున్నారు. కౌడూరులోని సంతాన గోపాలునికి తన కృతిని 


అంకితం ఇచ్చాడు. (ఆరు[ద_11_289) (య, గా. చ-11-80) 
కౌజెరి నాటకము 
రచనాకాలం : |క్రీ. శ. 1700 (పాంతం. 
కర్త 2 కంఠీరవరాజు. 


ఇది అష్ష దిక్పాలక విలాసనాటకంలోని భాగం. ఆయా దేవతల (పశ సిని 
వెల్లడించే రచన. యక్షగానమే అయినా సంగీత నృత్య రూపకంవలే ఉంటుంది. 
కౌముదీ వ్యాఖ్యానమ్‌ (సం) 
కర్త 2 చూ. సుగుటూరి ముమ్మడి తమ్మభూపతి. 
సంస్కృత వ్యాకరణ మైన సిద్ధాంత కౌముదికి ఇది వ్యాఖ్య. 
(ఆం. సం, సా_261) 
కౌలూరి ఆంజనేయ కవి 
కాలం : కీ శ. 16వ శతాబ్దికి అనంతరం, 
కృతులు వ సుకవికర్ణామృతం అనే లక్షణ గంథం. 
ఇతడు లింగమగు౭ట తిమ్మన _బాలబోధ ఛందస్సు (వాసినట్లు చెప్పాడు. 


|పాచీన సాహిత్యము 289 


(కవిజనాా శయం పీఠిక_వావిళ్ళ 
కౌనలేయచరి తము 
కర్త 2 లయ్మగాహి గరుడాచల కవి (చూ. 
అంకితం : బోర వెల్లి లోని కేశవ స్వామికి. 
ఆయిదాశ్వాసాలుగల కావ్యం. రామాయణ కథ దీనిలోని ఇతివృత్తం. 
టోరవెలి సంసొనపు రాణి గిరియమ్మ (పోత్సాహంతో చేయబిడ రచన. 
sa) థి యట 
ప్రారంభంలో బోర్వెల్లి గద్వాల వంశ చరితలు, సీమలు, ఆయాపాలకులొనర్చిన ఘన 
కార్యాలు, గిరియమ్మ వంశావతార వర్తనం ఉన్నాయి. 
మ 
లభించిన తాళస|త (పతిలో ఆశ్యాసాంత గద్యలిపి, మిగిలిన దానికన్న విడిగా 
ఉంది. కొన్ని అశ్వాసాల చివర గద్యం |వాయబడక కాళీ స్థలం కన్పిస్తుంది. ఇది 


[గంథకర్త |వాసిన |పతిగాదని, తరువాత |వ్రాయబడినదని భావించవచ్చు. 
(మ. మా. 14-50) 


కౌసల్య బైకలు 
జానపద పౌరాణిక గేయ రచన. 
ఇతి వృత్తం రామాయణ కథకు సంబంధించినదే. కొని రచనలో వైశిష్ట్యం 
కనిపి స్తుంది. బై కలఎకే వేవిళ్ళు. కాని, ఏ గంథంలోనూ, కౌసల్య వేవిళ్ళను గూర్చి 
ఇంత విపులంగా |వాయబడలేదు. కవి కేవలం సమాజంలో తాను చూచిన విషయాలను 
దృష్టిలో ఉంచుకొని, ఆ విశేషాలను ఆనాటి పాత్రలకు అంట గట్టాడు. 
చూ, పౌరాణిక గేయములు. (ఆం, వా చ.) 
కౌనల్యా పరిణయము (అలభ్యం) 
రచనా కాలం : (కీ. శ. 1800 |పాంతం, 


కర్త ౩ పోడూరి పెదరామాత్యుడు. (క. స. 128) 
కౌసల్యాపరిణయము 
కర్త : చూ, శ్రీపాద వెంకటాచల కవి. 
వివరాలు తెలియవు. (అం. సం. సా_422) 
కౌస్తుభములు 
కర్త : చెయ్య్యూరు చెంగల్వరాయకా స్త్రి. 
ఇవి నృత్య సంబంధమైన లఘు కృతులు, (తె, వి, స-4) 


(కాంజ వేంకటా।ది 


కాలం : [క్‌ శ. 16 వ శతాబ్ది. 
సలం : గుళదూరి అ|గహారం, 
ఆ అనాథ 


270 తెలుగు సాహిత్య కోశము 


రచన : వాసంతికొ పరిణయము. 
సింగిరిభట్లు, కొండుభట్లు ఈ కవి పితామహ |పపితామనుహులు, తల్లి 
దండులు లిగాంబిక కొండుభట్లు, గుళదూంర్తి అ్మగహారం కర్నూలు జిల్లా, కోయిల 
కుంట్ల తాలుకాలో ఉంది. ఈ అగహారాన్ని తొరగంటి నరసరాజు దానము చేసినట్లు 
“వాసంతికా పరిణయ” యక్షగానం వల్ల తెలు స్తున్నది, (య. వా. చ. 22) 


'కియాయోగ సారము 
కర్ర ; మండలేముల వేంకటరామకవి. 
ఎనిమిది ఆశ్వాసాల పద్యకావ్యం. 
సంస్కృతంలోని పద్మపురాణో త్తర ఖండాతర్గతమైన [కియాయోగసారము 
ఈ రచనకు మూలం. ఇనుగంటి రామరాయల పోత్సాహంచేత కవి ఈ [గంథం 
రచించినట్లు తెలు స్తున్నది. (ఆం. సం. సా_809) 


క్రీడాభిరామము 

రచనా కౌలం : (కీ. శ, 15వ శతాబ్దం. 

కర్త : వల్ల భరాయుడు, (శ్రీనాథుడు (వివాదాస్పదం). 

మూలం : సంస్కృతంలో [తిపురాంతకుడు |వాసిన _పేమాభిరామము. 

తెలుగులో మొదటి వీధీ రూపకం. ఈ | గంథకర్త ర్శత్వం విషయంలో పండి 
తులమధ్య భేదాభి [పాయాలున్నాయి. అవతారిక పద్యాలనుబిట్టి కర్త 5 వినుకొండ వల్లి థ్‌ 
రాయుడనీ, రచనను బిటి (శ్రీనాథుడనీ అంటున్నారు. ఇది దశ విధ రూపకాలలో ae 
బైన వీథనాటకం. దీనిలోని శైలి [పొఢమై, ధారాళమై, హృద్యంగా ఉంది. గోవింద 
మంచనశర్మ టిట్టిభసెటి అనే పృాతల మూలంగా కథ నడుస్తుంది. అప్పటి ఓరుగల్లు నగ 
రాన్ని గురించి, సాంఘిక పరిస్థితులను గురించి ఈ (గంథం చక్కని సమాచారాన్ని 
ఇ స్తున్నది. చరిత పరిశోధకులకు ఇది బాగా ఉపకరిస్తుంది. 

ఈ (గంథం (శ్రీనాథునిదిగా (పసిద్ధి వ పొందింది. వినుకొండ వల్ల భరాయడు, 
'భుడు సమకొలికులన్ని వల్ల భరాయదు తనరచనను శశ్రీనాథునికి చూపగా ఆతడు 
న్ని 5 ఉంటాశనీ, అందువల్ల నే ఈ రచన శ్రీనాథుని రచనను తల 
0 ్నదనీ పండితులు భావిస్తున్నారు. 


“J (Ge 
2! 


డా? జ 
అ ర్‌ 


ర గ 


ఎకిక. అక 
అణు ణు 


న. 


కు 
అస 
జబు 


డై 
ల 


అ 


జావా 


తెలుగు విజ్యయంలో దీనికొక విశిష్ట స్థానంఉంది. (తె. వి. స-_6) 
శై) నవ కరప తాలు. గంథాలు 
తెలుగు దేశంలో బళ్ళారి, విశాఖపట్టణా లా డె స్తవ (గంథ ము[దణలలో 
_పాముఖ్యం వహించాయి. బళ్ళారిలో |క్రీ. శ. 18251885 మధ్య 28 చిన్న చిన్న కర 
పత్రములు (సకటింపబడ్డాయి. వానిలో పదిహేడు మాతం లభ్యమవుతున్నాయి. 
విశాఖ పట్టణంలో లండన్‌ మిషనువారు క్రీ. శ, 1840 లో పని పారంభించి 
18 సంవత్సరాలలో 80 చిన్న గంధాలు |పకటించారు. ఇందులో 2! మామే లభ్య 


(పాచీన సాహిత్యము 271 


మవుతున్నాయి. కే కైంస్త స్తనమత [ప్రచారం కోసం ఆరంభ తెలుగు ము్యదణ తెలుగు 


భాషకెంతో అభ్యుదయాన్ని సాధించి పెట్టింది. (వ, వా-64) 
కత ఖెలనమ్‌ (సం) 
కర్త సురభి నరసింగరావు (చూ). 
గీర్వాణ (గంథం. (అం. సం, సా 
తత బంధోపాభ్యానము 
కర్త : మరింగంటి వేంకట (పథము నృసింహాచార్యులు. (తె.వి. నక) 
క్షమా వింశతి 
కర్త : మరింగంటి వేంకట రాఘవాచార్యులు. (తె. వి. సంక 


శే తమాహాత్మ్య రచనలు 
నామాంతరం : స్థలపురాణాలు. 
తెలుగులో ఈ సాహిశ్యం ఎక్కువగా ఉంది. [పబంధం వలే తెలుగులో 
దీనిని ఒక విశిష్ట [ప్మకియగా చెప్పవచ్చు. ఇవి చంపూ పద్దతిలో నడచిన కౌవ్యాలుగానో, 
కొవ్య-[పబంధాలుగానో, [పబంధాలుగానో కేవల వచన కృతులుగానో ఉన్నాయి. 


విలాసవంతులై , భోగజీవితాన్ని గడిపి, పరమ కిరాతుక చర్యలు చేసిన పాపా 
తులు కూడా ఒక క్షేతాన్ని గాని, క్షేతస్వామినిగానీ, దర్శించడం వల్లనూ, ఉద్దేశ 
పూర్వకంగా కాకపోయినా, యాథాలాపంగా గాని, మరో ఉద్దెశంతోగానీ, అ దై వానికీ 
పూజాదికాలు చేయడం వల్లనూ, దురిత దూరులై పుణ్యలోకాలను చేరటానికి అర్హు లవు 
తారని చెప్పడం, ఈ క్షే'.తమాహత్మా్యాలలోని సామాన్యాంశం, 


తెలుగులో ఎర్రన నృసింహ పురాణ, కాశీఖండ, వీమఖండాలు, పాండు 

రంగ మాహాత్మ్యము, (శ్రీకాళహస్తి మాహాత్మ్యము, (శ్రీరంగ మాహాత్మ్యము, వేంకటాచల 

మాహాత్మ్యము, హాలాస్య మాహాత్మ్యము మొ॥ ఇటువంటి స్థలమాహాత్మారలలో కొన్ని 
(గ్రంథాలు ఇవి యక్షగాన రూపంలోనూ, వన్య కావ్యాలుగానూ కాడా ఉన్నాయి. 

(తెలుగు నాజ్మ్యయము) 


జేతయ్య 
నామాంతరం : మువ్వ వరదయ్య, 
కాలం ల కీ. శ. 17వ శతాబ్ద ౦, 
సలం “ కృషా జిలా-దివి తాలూకాలోని మువ్య|గామం, 
య్‌ త య 
రచన 2; పదాలు, కీ ర్రనలు. 


గొప్ప పదక ర్త, దక్షిణాదిన మోవపురం, మోపూరు, మువ్వలవారి పల్లె అనే 
పేర్లతో చాలా " (గ్రామాలున్నాయి, అందులో క్షేతయ్య ఎక్కడివాడో ఇంకా వివాద 


272 తెలుగు సాహిత్య కోశము 


(గన్తంగానే ఉంది. స్వగామం ఏదైనా అనేక క్షేతాలు దర్శించి ఆయా కత దైవ 
లాల్వనా, రాజులపై నా మధురభక్తి సం|పదాయానికి చెందన శృంగార కృతులుమొ త్తం 
4,500 చెప్పాడని తెలుస్తోంది నేడు 400 కూడా లభించడం లేదు. ఇతడు చిన్న 
తనంలో చదువు సంధ్యలబ్బక దేశ సంచారం చేస్తూ తిరిగాడనీ, ఒక యతి ఉపదేశం 
వల్ల మధురభక్తి పారీణుడై నాడనీ అంటారు. 


' మధుర తిరుమలేం|దుని మీద రెండువేల పదాలు, తంజావూరు విజయరాఘ 
వుని మీద వేయి పదాలు, గోలకొండ పాదుషా మీద 1600 వదాలు చెప్పినట్టు మేరువ 
పదంలో చెప్పుకున్నాడు. తంజావూరి రఘునాథుని కూడా దర్శించినట్లు చాటువు ఉంది, 
చెంజిని పాలించిన తుపాకుల వెంకట కృష్ణప్ప నాయకుని ఆశ్రయించి అక్కడ కొంత 
కొలం ఉన్నాడట. 


ఏ క్షేతానికి వెళితే ఆ దేవుణ్ని మువ్వగోపాలఅని పిలిచి తన యిష్షదై వంతో 


అభేదం కల్పించుకొని పదాలు రాశాడు. ((ఆర్ముద- 11-78_100) 
తేమేందుడు 
నామాంతరం : లక్క్కాభట్లు. 
కాలం : డీ. శ, 1847 కు పూర్వుడు. 
రచనలు * 1. ము[దామాత్యము (అలభ్యం) 2. శతసక్షి సంవాదము (అలభ్యం 


ర. శూద్రకరాజు చరిత్రము (అలభ్యం). 
విశిష్టత : క్షే మేర్యదుడన్నది ఇతని బిరుదనామం. అసలుపేరు లక్కాభట్టు 
న్నారు. 
సంస్కృత కవి క్షేమెం[దుని వలె పండితుడై ఈ బిపదునుపొంది ఉంటాడు. 
“కవి వాగృంధనముూ లో ఈతని [పస క్తి ఉంది. (ఆరుుద-£) (క. స) 
ఖండక థ 


అని చ 


bes 


గద్యకావ్య భేదాలలో ఇది ఒకటి. ఏకదేశవర్గనముండే |పబంధాన్ని ఖండకథ 
అంటారు. (కె. వి, స_6 
ఖండ కాన్యము (శవ్యకావ్య భేదం) 
నామాంతరాలు :' సంఘాతము, సంఘాతకము. 

“ఖండకావ్యం భ వేత్యావ్య స్యైక దేశానుసారి చ” అని సాహిత్యదర్చణము, 
ఇది నిదిద్ధకావ్యము. మహాకావ్యం కంట చిన్నది. మహాకావ్యంలోని లక్షణాలన్నీ 
దీనిలో ఉండవు (ఉదా: మేఘదూతాదులు). ఈ ఖండకావ్యాలు తెలుగులో 19, 20 
శతాబ్ధాల లోనే ఎక్కువగా వచ్చాయి. (తె. వి. సథ 

ఖండ కపాలాఖ్యానము 


నామాంతరం ? మనువంశపరాణము (చూ. 
కర్త ఏ పోచిరాజు వీరన్న. (క. చ, 8-182) 


పాచీన సాహిత్యము 278 


ఖండోజీరాయడు 
కాలం | క్రీశ, 17వ శతాబ్దం. 
స్థలం ఏ, తంజావూరు. 


సాహిత్య పోషకుడు, కృతిపతి. తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజుల 
దింధువర్షంలోనివాడు. దర్భా వేంకటగిరి కవికి ఆ(శయమిచ్చి రచనలు చేయించాడు. 
అభినయ దర్చణ కృతిభ ర్త, (ఆరుద్ర 12.155) 


ఖండము 
(గంథవిభాగం, కొన్ని కావ్యాలను, శాస్త్ర గంథాలను ఖండాలుగా విభజించటం 
వ్యవహారంలో ఉంది. 
ఖడ్గ నృత్యము 
నామాంతరం : వీరభ|ద విన్యాస నృత్యం (చూ. 
ఖడ లక్షణ శిరోమణి 
నామాంతరం ; అసి పబంధము. 
కవి వ: వవనన్పు (తూ, 
పద్యరూప శౌస్త్ర (గంథం, 77 పద్యాలు, 2 వచనాలు ఉన్నాయి. అసీ మొద 
లుగా ముప్పది రెండాయుధాలు_ అంత ర్ఫేదాలు-వాని లక్షణాలు, ము[దలు, పిడుల వివ 
రాలు చెప్పబడ్డాయి, 
మూలం : ఇందులో “అసి అనే ఖడ్గాన్ని గురించి చెప్పేటప్పుడు [పతే 
కంగా “లక్ష్మీనారాయణ సంవాదము" అనే (గంథాన్ని అనుసరించినట్లు కవి చెప్పు 
కొన్నాడు. ఆ [గంథం పేరు |పచారంలో లేదు. అసి తర్వాత 148 రకాల ఆయుధ 
భేడాలు కవి చెప్పాడు. ఇందులో అరబ్బీ, పారసీకం మొదలైన ఇతర భాషా పదాలు, 
సాంకేతిక పదాలు, అనేకం వాడబడ్డాయి, ఈ కృతిలో కవి, తిరుమల చిదంబరుడు, 
చిగిరి లక్ష్మారాముడు, శెంకీసుమాలు, అషకుశాయి, సుభా భక్తుడు అనే వారిని పేర్కొ 
న్నాడు. వీరంతా ఖడ్గ లక్షణాలు తెలిసినవారు. కవికి శాస్త్ర విషయ సంపాదనంలో 
తోడ్పదినవారు. ఇలాంటి గంథం, ఇతర భాషలలో లేదు. ఇది ము[ దితి మైంది. 
దీన్ననుసరించిరచింపబడ్డ కత్తుల లక్షణాలను తెలిపే చిన్న వచన కృతి ఒకటి ఆం|ధ 


సాహిత్యపరిషత్‌ పు స్తకభాండాగారంలో ఉంది. (ద. దే. వా-408_ 44) 
గంగరవి 
కొలం : (కీ.శ, Its శతాబ్దం కావచ్చు. 
సలం a వేదా దిపురం, 
రచన ఏ శతముఖ రామాయణము (సీశావిజయము) (నాల్గవ ఆళ్వాసం), 


లింగకవితో కలిసి శతముఖ రామాయణం [(వాళౌడు. లింగకవి గంగకవి 
ఇద్దరూ జంట కవులు. నిద్దష్టంగా రసవంతంగా కవిత చెప్పారు. గంగకవి నృసింప 


274 తెలుగు సాహిత్య కోశము 


పాసకుడు తాను రచించిన నాల్గవ ఆశ్వాసాన్ని భోగనృపాలునికి అంకితం చేశాడు, 


(క. స, 211) 
గంగనకవి 
కాలం వ ర్రశ [450 [పాంతం. 
సల౦ “ నైజాం మండలం, 
క “ భాగవత పంచమ స్కంధము. 
అంకితం 4 (శ్రీకృష్ణునికి. 


బొప్పవామాత్త్యుని ప్యుతుడు. పోతన రచించిన భాగవతంలోని సంచమస్థంధం 
ఇత దే వాశాడని అంటారు. ఇతడు పోలిన, వెలిగందల నారయల తరువాతి కాలంవాడని 
కొందరి ఆఅభ్మివాయం. ఇతని రచనగా (పసిద్ధమైన పంచమ స్కంధంలో పోతన రచన 
కూడా ఉన్నదని పండితులుటున్నారు. ఇతని రచన సరళంగా ఉంటుంది. పోతన భాగవ 
తంటో ఖిలమెన భాగాలను ఇతడు పూరించి ఉండవచ్చును. (క. స, 52) 


గంగరాజు బౌడయ్య 
కాలం న [1 శా 1500కి పూర్వం. 
రచనలు wl సాము దిక శాస్త్రము (అలభ్యం). 
2 నందన చరిత (అలభ్యం) 

విశిష్టత : ఈ కవి [వాసిన మొదటి (గ౦ంథంనుంచి రెండు పద్యాలను, రెండో 
(గంథంనుంచి ఏడు పద్యాలను సంకలన కర్తలు [పదింధరత్నాకరంలోను ఉదాహరణ 
పద్యాలలోను ఉవాహరించారు. ఇష్ట దేవతా పార్థనలో “ఉద్యన్నవ భావశబ్ద రసత త్వా”న్ని 
తన కృతికి వాణి ఎస్పుడూఇవ్వాలని చౌడయ్య కోరుకున్నాడు. 

నందన చరి[త్రిలోని కథ, వివరాలు తెలియడంలేదు. సామ్యుదిక శాస్తారిల 
వాత [ప్రతులు రెండు దొరికాయి. ఒకటి చౌడయ్యదనీ, రెండవది కసవ మంత్రికి అంకిత 
మైన మరొక [గ-థమనీ పండితాభి పాయం. చెడయ్య నందనచరితలాగే సాము దికం 
కూడా నష్టమైంది. . (ఆరుుద-64) 

గంగాగౌరీ విలాసము 
కర్త ఇ. పెద కెంపరాయడు, 
ఆంకిత౦ : హల్ఫూరులోని సోమేశ్వర స్వామికి. 

యక్షగానం. పూర్తిగా లభించ లేదు. 

[(పత్యేకత * క0 .రాయనికి సోమేశ్వరుడు కలలో కనిపించి ఆలయం కట్టించ 
మని చెప్పి, దానికి కావలసిన ధనం దొరికే స్థలం కూడా చెప్పాడట. అతనికే ఈ కృతి 
అంకితం. ఇది [ప్రదర్శన యోగ్యమైన యక్షగానమే గాని, పూర్తిగా దొరకలేదు. దీనిలో 
నుంచి రెండు పద్యాలను, పదాలను పండితులు ఉడాహరించారు. తెలుగులో తొలితరం 
యక్షగాన రలు సౌభరి చర్మితకర్త (ప్రోలుగంటి చెన్నయ్య, సుగీవ విజయకి ర్త 


[పాచీన సొహీ త్యము 27 


కందుకూరి రుదకవి గుర్తింపు పొందారు. తొలి యక్షగాన కర్త ఎవరు అనే విషయం 
మీద సండిత లోకంలో భేడాభీ పాయాలున్నాయి. (ఆరు[ద-8_ 220) 
గంగాగౌరి సంవాదము (అలభ్యం) 
కవి : వేములవాడ సోమనాథుడు (చూ). 
గంగాగౌరీ సంవాదము పొట 
జానపదగే యం. హాస్యరస |పధానం. ఇతివృత్తం సిద్ధం, 


చూ. హాన్యరస గేయాలు. (ఆం. వా. చ.) 
గంగాదేవి 
కాలం డీ. శ. [2811828 మధ్య|పాంతం, 
సలం 2 విజయనగరం. 
రచన * మధురావిజయమ్‌ (కంపరాయచరితమ్‌ (సంస్కృతం), 
గురువు * అగ స్య విద్యా నాథుడు. 


ఈమె విజయనగర సా|మాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కూరాయల కోడలు, 
కుమార కంపరాయల భార్య, విదుషీమణి. తన భర దిగ్విజయ యాతను వరిసూ 
అ లు శ 
మధురా విజయ కావ్యాన్ని రచించింది. ఆ యుద్ధయా[కలో ఈమె అతని వెంట 
ఉన్నదట. [ప్రతిభా విశేషాలుగల కవయిత్రి. సర్లకొక ఛందం వాడి అత్యద్భుతంగా 
౧ 

రచన చేసింది. 

విశిష్టత ౩: విజయనగర సా[మాజ్య చరమ కాలంనాటి చారిత్రక సామాజిక 


పరిస్థితులకు ఈమె గంథం అద్దం పట్టింది. (ప్రా. ద, దే, చ.) 
గంగాధర కవి 
కాలం ర్ట (కీ.శ. 1400 ప్రాంతం. 
రచన : చెన్నమల్లేశ శతకము, 
గురువు * గురు బసవన్న. 


ఇతడు భళ్ళాణరాయని కాలంలో ఉండేవాడని పరిశోధకులు తలపోస్తున్నారు. 
ఈ కవి తన శతకంలో వీరశై వులనే పేర్కొన్నాడు. రచనలో పోతనామాత్యుని పోలికలు 


కనిపిస్తున్నాయి.. ఇతని రచన 1844 లో ము[దితం. తన గురువైన గురుబసవన్నకూ 
(శ్రీశైల మల్లి భార్జునునికీ అభేదం చెప్పాడు, విభూతి పురాన్ని చాలసార్లు పేర్కొన్నాడు. 
(శ. క. చ, 418) 
గంగాధర మఖి 
కాలం ఏ (ర్రీశ. 17వ శతాబ్దం, 
యి 
స్థలం * తంజావూరు, 
రచనలు : రసికరంజని (సం). 


తంజావూరును పాలించిన మొదటి ఏకోజీకి మంత్రి, అస్పయ్య దీక్షి 


276 తెలుగు సాహిత్య కోశము 


తుని కువలయానండానికి ఇతని రసిక రంజని వ్యాఖ్య. ఇతని కుమారులు నరసింహ 
మఖ, (ఈ్యందికరాయమఖి, భగవంతరాయనుభి మహారాష్ట్రల ఆస్థానంలో మం|తులుగా 


ఉండేవారు. (ద. దే, వా. 181) 
గంగాధరుడు 
కాలం ; (కీ.శ, 13వ శతాబ్దం. 
రచన “ మహాభారత నాటకమ్‌ (సం) (పొ. ద. భా. చ 
గంగా పొర్వతీ సంకాదము 
కర్తి : శహాజీ (చూ. 


వస్తుశికో మొదలై న యక్షగాన నాటకం. ఇతర నాటకాల ఫక్కీలోనే ఈ 
రచన సాగింది. సవతుల పోట్లాట ఇందులోని కథ, (ద. దే. వా, 188) 
గంగాపుర మాహాత్మ్యము 
కర్త ఏ మల్లారెడ్డి దేశాయి. 
హా. శ ఇ చ ఇ : 
ఇది సల మ హాత్మ్యాన్ని చెప్ప కావ్యం, పూర్తిగా లభించలేదు 
(పత్యేకత : కవి తన స్వస్థానమైన గంగాపురం గొప్పదనీ, దాని *సుక్షేత 
మహిమంబు తెలిసి సజక దరమె శంభునికైన విధాతకైని అనీ భావించి దీనిని పద్య 
కావ్యంగా (వాళాడు. ఇది అము[దిత౦. (ఆరు[ద-8-288) 
గంగా మాహాత్మ్యము 
కాలం 2 |కీశ 18వ శతాబ్దం, 
యి 
కర్త ఏ ఏనుగు లక్ష్మణ రవి. 


కావ్యం. (క. స. 204) 
గంగాలహారి 

రచనాకాలం : (క్రీశ. 19వ శతాబ్దం తొలిపాదం. 

కర్త “ మండపాక రామస్వామిళాస్తి, 


గంగాలహరి (సం) 
కర్త 2 జగన్నాథ సండితరాయలు. 


ఇది సంస్కృత రచన. 62 శ్లోకాలలో ఉన్న గంగాస్తుతి. (తె, వి స.-4) 
గంగావతరణమ్‌ (సం) 


కర్త 2 నీలకంఠ దీక్షితులు. 
ఇది ఉగ్గింథమట, (తె. పః స-$6) 
గంగా స్తవము | 


రచనాకాలం : (క్రీశ. [9వ శతాబ్ది తొలిపాదం, 
కిర్ర * మండపాక రామస్వామిశా స్త్రి. 


[పాచీన సాహిత్యము 277 


గంగా స్తవరాజమ్‌ (సం) 
కర్త : పేరి కాశీనాథ శాస్త్రి. 
సంస్కృత రచన, (ఆ సం, నా, 42/0) 
గంగిరెడ్డవారు | 
వీరు కాకతీయుల కాలంనుంచి ఉన్నట్లు తెలు స్తున్నది పూర్వులకున్న పెక్కు 
వినోద విశేషాలలో గంగిరెడ్డ వినోవమొకటి. 
వీరు గంగిరెడ్డను రంగురంగుల బట్ట౯తో అలంకరించి, వివిన భూషణాలను 
అలంకరింపజేసి సక్నాయి, డోలు మొదలయిన వాయిద్యాలతో వీటి, చక్కగా అభిన 
యింప చేయటం జనసదాలలో తరచూ ఉంది. వీరు సన్నాయి చక్కగా ఆలపిసారు 
ముఖ్యంగా సం కాంతి పండుగ రోజులలో గంగి రెడ్డ ఆట ఆచేసారు ఎడ్లు యజమాని 
చెప్పినశ్లే చక్కగా అభినయిస్తాయి. సాధారణంగా రెండు ఎద్దులుగాని, అంతకుమించి 
గాని ఉంటాయి. వాటికి సీతారాములనో, లేక రామలక్ష్మణులనో పేర్లు పెట్టి రాగ 
యుక్తంగా మాటలు చెపుతూ ఆడిస్తారు. [గామ సీమలలో జరిగే గంగిరెడ్డ అట కనుల 
పండువుగా ఉంటుంది. (అ. సార చ_95 


గంగుల పిన ఎల్ల య 
కాలం : డీ. శ, 17వ శతాబం౦. 
యలు 
రచన ; కాటమరాజు కథ (ద్విపద). 
వీరకథా వాజ్మయం పట్ల ఆసక్తితో కవి దీన్ని రచించి ఉంటాడు. _శ్రీనా 
థుని వచన పద్ధతితో తాను (వాశానని కవి చెప్పుకొన్నాడు. ఇతని రచన నెల్లూరు 
గుంటూరు మండలాలలో పసిద్ధమైనదట. జాతీయాలు, సామెతలు వాడడంలో కవి 
నిషణుడు. (ద్వి. సా. చ_992) 


గంగోత్స త్తి రగడ (కన్నడం 
కర్త : పాలకురికి సోమనాధుడు. 
కన్నడ రచన. ౫ 
గంగోలు 
పోలవరం జమీందారీ వేలం వేయబడినప్పుడు కొంతభాగం విడచీయగా 
“గూటాలి ఏఎ'సేటు ఏర్పడింది. “గూటాలి ఎసేటులో నుండి పిడదీయబిడ్‌న కొన్ని 
(గామాలు ఈ 'గంగోలు' ఎసేటుగా రూపొందాయి (క్రీశ 1649 లో హోతా గంగయ 
దీన్ని ఖరీదు చేసి, జమీందారీని అభివృద్ధి చేయడానికి చాలా కృషిచేశారు. వ్యవసాయం 
“అభివృద్ధి చేశారు. వారి అనంతరం కీ న 1878 లో వారి కుమారులు “వీరభదయ్యి 
జమీపాలనను స్వీకరించారు. 
వీరభ దయ్య సాహిత్మాభిలాషి, అనేక (గథ ప్రచురణ స స్థలకు రాజపోష 
కులు. రాజనమహేం|దవరంలోని “ఆం|ధేకిహాస . రిశోవకమండలి కి పోషకులు? 


278 తెలుగు సాహిత్య కోశము 


ఉన్నారు. రాళ్ళబండి సుబ్బారావు సంపాదకత్వంలో ఈ పరిశోధక మండలివారు 
ముదించిన సంచికలకు అనేక విరాళాలిచ్చి తమ సాహిత్యాభిమానాన్ని చాటుకున్నారు. 
(ఆ.సం.సాఎ 
గంటి భాగవతులు 
వీరు చిరకొలంగా ఆం|ధదేశంలో ఉన్న బొమ్మలాటవారు. వీరు దీప స్తంభాల 
వెలుతురులో బొమ్మలను ఆడిస్తూ ఉండేవారు. బొమ్మలతోపాటు మనిషికూడా ఆడుతూ 
ఉండేవాడు. వీరు ఎక్కువగా భాగవతగాథలనే [ప్రచారం చేయటంవల్ల వీరిని కూడా 
భాగవతులన్నారు. 
వీరు నలుగురైదుగురు కలసి ఒక దీప స్తంభాన్ని పట్టుకొని, పొటలతో, 
సద్యాలకో బయలు దేరి ఈ బొమ్మలాటను [పదర్శించేవారు. ఇంటి ముందరి ఖాళీస్థలం 
వీరి రంగస్థలం. చుట్టు వకుల ఇళ్ళజనం వీరి పేక్తకులు. |ప్రదర్శనకాలం తక్కువ. 
ఈ బొమ్మలాట యాచనకే ఉపయు క్తం. బొన్ములాడించు కోవటానికి [ప్రమిదలో గంపెడు 
నూనెపోసి, _స్తంభపు [ప్రమిదలో కానుకలు వే స్టేచాలు. 
గంపెడు చమురుకో తృ ప్రిపడి [పదర్శనలను సాగించేవారుకనక వీరిని “గంటి 
భాగవతులు” అన్నారు. (నా, ర, చ-174_115) 
గంటివొరు 
ఈ “గంటి' శబ్దం ఇంటిపేరులో భాగంగా ఉన్న కుటుంబాల వారున్నారు. 
వారు గంటివారు, మాగంటివారు, చాగంటివారు, కాపుగంటివారు, పానుగంటి వారు 
మొవలయినవారు. (భారతి.మా_46.280) 
గండతల 
కాలం వ (కీశ. 12.15 శతాబ్దం మధ్యకాలంలోని ఆచారం. 
శైవ భక్తులు భక్త్యావేశాలతో తమ తలలను బలిగాసమర్చించటం “గండతల'ి 
లేక “మిడితల' సమర్చణ అంటారు. భక్తుడు తన కంఠాన్ని వదర్తులాకారంగా ఉన్న 
“గండ క త్తెర'లో దూర్చి తలను స్వయంగా కత్తిరించు కోవటం కూడా ఆ కాలంలో 
ఉండేది. ఈ బలి కార్య కమం “కాళికా దేవి" గుడివద్ద నే జరిగేనట. 
భక్రులయిన బావమరదులిద్ద రు పోటిపడి, అంబికకు *గండతలో సమర్పించి 
నట్లు అనంతామాత్యుని “భోజరాజీయంి లో ఉంది. ఈ “గండతలి కార్య కమానికి 
ముందు దిలికాబోయే భక్తులను మేళతాళాలతో ఊరేగిస్తూ అంబిక గుడి దగ్గరకు తీసుకొని 
వెశ్ళేవారు. ఈ మేళానికి “మిడిమేళము” అని పేరు ఉంది. 


ఈ గండతల సన్నివేశాన్ని చిత్రించిన శిలాఫలకాలు నెల్లూరు జిల్లా గూడూరు 
తాలూకౌ “మల్లాయి పాంతంలో ఉన్నాయట (కతెలుగు-జ_మా. 75) 


గండ పెండెరం మీద బొమ్మకట్టడం 
కాలం + డీ. శ. 12010 శతాబ్దం మధ్యకాలం. 
రాజులు కొందరు, శ|తురాజులను జయించి విజయగర్వంతో వారిని తమ 


(పాచీన సాహి త్యము 279 


పాదాల కిందనే ఉండి సేవ చేయమనే ఆర్హం వచ్చేటట్లు గండపెండెరం మీద తాము 
జయించిన రాజుల బొమ్మ కట్టించి ధరించేవారు. 


బొమ్మకు ఆచారం రెండు రకాలు. విజేతలయిన రాజులు తమ శ|తువుల 
బొమ్మలను, తాము ఉమ్మివేసే “తమ్మపడిగ” మీద చెక్కించటం మొదటిది తాము 
కాలికి ధరించే గండ పె. డేరం మీద బొమ్మ చెక్కించట రె_డోది. 

గండపెండేరం మీద బొమ్మకు విధానానికి, శాసన సాహి త్యాధారాలున్నాయి 
[కీ. శ. 1857 _ప్రాంతంలో విశాఖ జిల్లాలోని వడ్డాదిని రాజధావిగా కొంత కళింగాంధ 
దేశాన్ని పాలించిన అర్జున దేవుడ నే రాజు 12 మంది రాజులను జయిఎచినట్లూ, వాఎ (పతి 
రూపాలను తాను కాలికి ధరించే గండపెండేరం మీన చెక్కించి తన శ తువులను అవమా 
నించినట్లూ పింహాచలంలోని శాస3ం దారా తెలు సున్నిది. సాహిత్యంలో _డ దీని 
(పసక్తి ఉంది, (చూ_తమ్మపడిగమీద బొమ్మకట్టటం) (తెలు గు.ఏ_జూ_77, 


—_ 


గండభేరుండ కవి 
చూ. తరిగొప్పుల మల్లన. 


గండు సోమనాథశాస్ర్రి ' 


కాలం ్ఞ కీ.శ. 19వ శతాబ్దం, 
స్థలం ఏ కసింకోట సంస్థానం. 
రచన “ భీమ వి|కమము. 
ఆంధ గీర్వాణ భాషా కోవిదుడు. వ్యాకరణ శాస్త్ర పారంగతుడు. కసింకోట 
సంస్ఞానాషశితుడు. (ఆం. సం. సా_ర్‌28) 
గంపలగూ డెము 


“వెల్లంకి” వారు ఈ సంస్థాన పాలకులు. “మల్లారావు” ఏీరికి మూలపురుషుడు. 


ఈ సంస్థానం మొదట పెద్దదిగా ఉండి తదనంతర కాలంలో చాలా చీలికలై 
పోయినట్లు తెలుస్తున్నది. గోలకోండ నవాబుల కాలంలో కనకగిరి, జమ్ములవాయి, 
మేడూరుఘాటు పరగణాలప్రై వీరు దేశపాండ్యా అధికొరులు. వీరి వంశ-లొని వెంగళ 
రావు (1838-1887) నవాబులవద్ద సన్నదు సంపాదించాడు. ఇతని కుమారుడు గోపాల 
రావు జొరంగజేబు నుండి దేశపాండ్యాగిరీ పట్టం పొందాడు గోపాలరావుకు నలుగురు 
పమారులు. వీరీ స. స్థానాన్ని నాలుగు భాగాలుగా చేసుకున్నారు. అందులో గం.ల 
గూడెం విభాగం జే స్లుడెన వెంకటరావుకు చెందింది ఈ వెంకటరావు మనుమలకా లంలో 
ఈ ఎ'సేటు తూర్పు, పడమరలనే రెండు విభాగాల్లైంది. కానీ తూర్పు భాగంవారు 
సంతానం లేకుండా మరణీంచడంతో సంస్థానం మళీ, ఏకమైంది ఈ వెంక -రావు 
(పపౌ్యతుడు రాజా వెల్లంకి వెంకటకృల్ణారావు, 886€ మరణీంచాడు పత సంతానం 
లేనందున సంస్థానం అల్లుడైన కోటగిరి జగన్నాథ రాయడికి లభించుంది ఈ జగన్నాథ 
రాయడు సంతానఎ లేనందున వెంకటకృష్ణారావును దత్తత తీసుకున్నాడు కౌని 


280 తెలుగు సాహిత్య కోశము 


ఆతర్వాత సత్యనారాయణ, పార్థసారధి అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఈ ముగ్గురు 
శలిసి ఎ'సేటును మూడు విభాగాలుగా పాలించారు. 

వీరిలో దత్తత స్వీకరింసబడిన వెంకటకృష్ణారావు (పసిద్ధుడు. కవిత్యాపియుడు, 
కృతికర్త. వీరి బొబ్బిలి విజయాది నాటకాలు |పథ్యాతి చెందినవి. శేషా[ది రమణ కవులు 
వీరి ఆస్థాన విద్వాంసులు. చెళ్ళపిళ్ల వేంకటకాస్త్రి, దంటు సుబ్బావధాని, దేవినేనిసూరయ్య 
దాసరి జ. కవి ప్రభృతులు ఈ | పభువుచేత అనేక సర్యాయాలు ee 
అం|ధభారతి, (గ్రంథాలయ సర్వస్వాది పత్రికలకు పోషకులు. 

వెంకట కృష్ణారావు దేశాభిమాని. జాతీయోద్యమంలో పాల్గొని, అం (ధరాష్ట్ర 
రాజకీయ మహాసభకు అధ్యక్షులుగా ఉండి, (పభుత్వాజ్ఞలను ధిక్కరించిన నేరం |క్రింద 
జైలు శిక్షను ఆనుభవించారు. (ఆం. సం, సా_580) 


గంపలు అల్ల టం వల్లనో, ధాన్యాదులకో గంపలను నింసట౦వల్ల నో కొన్ని 
కుటుంబాల వారి ఇంటి పేరు 'గంపలవారు' గా నిలిచిపోయింది, 

అచ్చే గాదెలు. అల్లటం మూలంగానో, గాదెలు ధాన్యాదులతో నింపటం 
మూలంగానో కొన్ని కుటుంబాల వారికి గాదెల వారన్నది ఇంటి పేరుగా నిలిచిపోయి 


ఊం౦టుంది. పరికరాల పేర్లతో వచ్చిన ఇంటి పేర్షి వి. (భారోతి_మా_45_280) 
గజమాల 
ఎనిమిది పద్యాలు౦డే కావ్యము, (అప్పకవీయం) 
గజల్‌ 


హిందూస్థానీ సంగీత సం|వడాయానికి చెందిన గీత రచనా విశేషం, ఇది 
యక్షగానాలలో [పయశక్తం. గజల్‌, డోరా, తొహరా మొ॥ కొన్ని ఫార్సీమట్లు 
| కీ.శ, 19 శతాబ్దం ఉత్తరార్థంలో తెలుగు దేశంలో ధార్వాడ నాటక సమాజంవారి నాట 
కాలకు (ప్రచారం వచ్చిన కాలంలో తెలుగు సారస్వతంలో [సవెశించాయి. 
దీనిలో తరచు ఆది తాళ విశిష్టత కనిపిస్తుంది. దీనిలో పాదానికి నాలుగు 
మాతల దళాలయిదు, తరవాత ఆరుమా తల దళం ఒకటి ఉంటుది. నాలుగు దళాలపై 
యతి; రెండేసి పాదాలకు పాస విహితం, 
బాగేపల్లి వారి కుచేలో పాఖ్యానం యక్షగానంలో ఇది ఉంది. (య.వా.చ-శిఓి) 
గజసూత వాదము 
కర్త; కిరీటి వెంకటాచార్యులు, 
వివరాలు తెలియవు, 
గజారణ్య వేత మాహాత్మ్యము 
రచనాశ్రాలం : (కీ.శ, 10వ శతాబ్దం కానచ్చును. 
కర్ర : తెలియదు. 


(సాచీన సాహిత్యము 281 


వచన (గంథం, 
ఆం|ధసాహిత్య పరిషత్తులో దీని|ప్రతి ఉన్నది. ఇది కవిధాటి బలభ|దకోవి 
రచించిన ఇదే పేరుగల సద్యకృతికి వచనానువాదమని పండితాభి పాయం. 
(ఆరు|ద._ 12.806; ద, దే, వా_401) 
గజారణ్యకే త మాహాత్మ్యము 
నామాంతరం : గజారణ్య సంహిత, 


క్త * కవిధాటి బలభదన కవి. 
గ జారణ్య సంహిత 
నామాంతరాలు : 1. గజారణ్య క్షేత్ర మాహాత్మ్యము, 
2. జంబుకేశ్వర మాహాత్మ్యము. 
కర్ర * రవిధాటి బలభ| దక వి (చూ, 
అంకితం * శ్రీగిరి గౌరరాజు బసవరాజుకు. 


పద్యకృతి. ఇది పూర్తిగా లభించలేదు పూర్వ ఖండంలో ద్వితీయాళ్వాసం 
మొదలు, షష్టాశ్వాసం వరకు ఉన్న భాగం మాతం దొరికింది. దీని వచనానువాదం కూడ 
ఉంది, వచనానువాద కర్త ఎవరో తెలియదు. 

ఇతివృత్తం : గజారణ్య శ్షేతమంకే జంబుకేశ్వరం. ఈ క్షేత్ర మహిమ 
ఇందులో చెప్పబడింది. మూలం పద్మపురాణం, (అరు. ద 12.808; ద. దే. వా_401) 


గజేం దమోతము (అలభ్యం) 


కవి వ రఘునాథ నాయకుడు (చూ). 
రఘునాథుని ఆస్టానంలోనివారు ఈ యక్షగానాన్ని చదివి వినిపిస్తూండేవారట. 
(ద. దె. వార్‌) 
గజెయ్యదమోశకము 
కర్త , తెలియదు. 
జానపద పౌరాణిక గేయం, ఇతివృత్తం భాగవతంలోనిది. ఆతి (సిద్ధం. 
చూ. పౌరాణిక గేయములు, (ఆం, వా. చు 
గడీయమ దేవి నాదెండ్ర కాసనము 
కాలం : (కీ. శ, 1180. | 
స్థలం : గుంటూరు జిల్లా_నరసరా వుపేట తాలూకౌ-నా దెండ్ల్డ |గామంలోని మూల 


నా నేశ్వరాలయంలో రాతి సంభం మీద ఉన్నది. 
ఛు (౧ 
శాసన |పడాయిని : గడియమదేవి, 


శాసన విషయం : దీనిలో మన్మమరిడరాజు నాదెండ్ల లో మూలస్టాన 'దేవరకు 
గుడి కట్టించిన విషయం [ససక౦. గడియమదేవి నాదెండ్ల కు సమీస [గ్రామమైన 


282 తెలుగు సాహిత్య కోశము 


“ఎడ్ల పూండి” (ఎడ్ల పాడుులో వేంచేసిన మహేశ్వరునకు దానం చేసినట్లు, నాదెండ్ల లోని 
మూలస్థానీశ్వరుని భక్తితో పూజించి అఖండ దీపం నిల్పినట్లు శాసనంలో ఉంది. ఈమె 
మన్న మండరాజు తల్లి, దీనిలో క చంపకమాలలు, 2 ఉత్పలమాలలు, 2 కంద సద్యాలు, 
మధ్యలో కొద్దిగా గద్య ఉన్నాయి. (తె. క, చ_284, 285) 


గడియారము భాన్కరశా శ్రి 
కాలం ] [5s శ. 18 వ శతాబ ౦_ఉత రారం. 
a rms 0 


స్థలం శ వేంకటగిరి, 


ఈతడు !వసిదిచెందిక పంకితకవి అని నెల్లాయు జిల్లా మాన్య్యూలు చెప్ప పృున్నది. 
9 


ఇతని రచనలను గురెంచిన వివరాలు తెలియవు. (ఆం. సం, సా_480) 
గడ్డిపాటి పగటి వేషధారులు 
వీధి భాగవతాలకు కూచిపూడి శేందమైన'ే కృష్ణా జిల్లాలో వీరంకి లాకుకు 
మైలు దూరంలో ఉన్న గడ్డిపాడు పగటి వేషాలకు (పసిద్ధి చెందింది. రెండు శతాబ్ద లకు 
పూర్వమే మె ఈ [గామవాసులు పగటి వేషధారణలో (పసిద్ధులట. పల్లావయుల ప 
మయ్య అనే తెలుగు | దాహ శలుడు మైసూరు |పాంతం నుంచి వచ్చి తెలుగు దేశం 
స్టివపడి పోయాడట. ఇతడు కళను రాణింపుకు కదాచన 


ఈ 

పల్లావయులవారు, వ. వ కూచివారు, కనుపూరివారు, బెల్లం 
కొ౦ండవారు. బాసట్ల వారు, కవులవారు గడ్డిపాటిలో _ససిద్ధలయిన వేషధారులు. వీరుదాదాపు 
అరవై రకాల చిత న్యా వేషాలు ధరించేవారు. ఇవి కొన్ని నిత్య జీవితానికి 
సంబంధించినవి, కొన్ని పౌరాణికాలు, కొన్ని కల్పనలు, కొన్ని హాస్యరసపూరిత మైనవి, 
వేషానికి తగ్గ అభినయం, వాచికం అతిచమత్కారంగా చేసి (పజలను వినోదింప చేసే 
వీరు పశ్చిమ గోదావరి జిల్లా అప్పారావుప్తురంకో ఉన్నారు. (నా. ర. చ_226) 

గడ్డిపాటి వారు 

తృణ విశేషంతో కూడిన [గామ నామంతో ఉన్న ఇంటి పేరు. కృష్టాజిల్లా 
వీరంకి లాకు సమీపంలోని ఈ _గామం పగటి వేషాలు వేసే భాగవతులతో చాలా సిద్ధి 
పొందింది. గుంటూరు మండలంలో ఈ ఇంటి పేరు వారున్నారు. గరికపాటి వారు 


ఇలాంటి వారు. (భారతి_మా_45_229) -. 
గణక దర్పణమ్‌ (సం) 
కర్త * కంచం ఎల్ల యార్యుడు, 
ఈ పుస్తకం |వాసినట్టు కవి స్మృతి కదంబంలో చెప్పాడు, (తె. వి స_థ్ర 
గణప నారాధ్యుడు 
కాలం . కీ.శ, 14 వ శతాబ్దం, 


సలం ఏ ఓరుగలు [పాంతం, 
థి డా 


(పాచీన సాహిత్యము 283 


రచన * స్వరశాస్త్రము (కొంత లభ్యం). 
గణ్ణయామాత్య, దేవమాంబల పుత్రుడు. ఈ కవి యోగ శాస్త్రవేత్త. యోగ 
శాస్త్రాలను పరిశోధించి స్వరళాస్తాంన్ని ద్విపదలో |వాశాడు. ఇతని తండి గణ్ణయా 
మాత్యుడు ఓరుగంటి (పతాపర్యుద మహారాజుకు మంతి అట. గణపనారాధ్యుని అన్న 
రామరాజు కాకతీయ సా|మాజ్య పతనానంతరం ఢిల్లీ సుల్తాను మహమ్మద్‌ తుగ్గామ్‌షా 
మన్ననలు పొండాడట. ఇతని రచన రసవంత మైనది. (క, త_4_02) 
గణపవరపు వేంకటకవి 
కాలం : [కీ శ, 17వ శకాబ్ది, 
స్ధలం * కృష్ణా మండలంలోని కొమెసల్లి సీమలోని గణసవరం. 
రచనలు : 1. విద్యావతి దండకము 2, పెద్ద ళగిరి విజయము 8. |పదింధ రాజ 
వేంకటేశ్వర విజయ విలాసము 4. తారావళులు ₹. యమక శతకము 
6, శృంగార మంజరి 7. కృష్టమల్లి కథ 0. బాల రామాయణము 
(ద్విపద) 8. సర్వలక్షణ శిరోమణి 10. వేంకటేశాం|ధము 11. ఆం|ధ 
కౌముది 12. కల్పిత కల్పలత 18. ఉదాహరణము 14. లింగనిర్హ్ణ యము 
15. ఆంధ |పతాపర్ముదీయము 18. రేఫ అకార నిర్ణయము 14. అఖిన 
వాంధ నిఘంటువు 18. గణయతి ప్రాస లక్షణ సీసమాలిక 19. ఆంధ 
(ప్రయోగ రత్నాకరము 20. షట్నత్యయ (ప్రన్తారసరణి 21. అలంకార 
సారము. 22, ఇరవై ఆరు. ఛందాల వచనము 23. వరమ భాగవత 
చరిత 24. వసంత తిలక భాణము 25. కఠిన (పాస శతకము 26, 
ద్విరూప కోశము 27. ఆంధ (ప్మకియా కౌముది. 28. యతిరాజు 
బిరుదు గద్య 29. జాంబవతీ విలాసము 00. చ|క్రవాళ తారావళి 81. అఖిల 
పురాణ సారము శ, యతి పాసల పీసమాలిక 00. ఆంధ రసమంజరి 
(కర్శ్పృత్వం సందేహం). 
గురువు : పెరుంబుదూరి యతిరా జాచార్యులు. 
తంగడి అప్పయార్యుడు. తల్లి మంగమాంది. అప్షభాషా కోవిదుడు, చిత 
కవితపై ఇతనికి మక్కువ. కల్పిత కల్పలత అనే చిత కవితావిశేషాన్ని, ఒక 
కావ్యంలో చొప్పించినట్లు చెప్పుకొన్నాడు. పైన పేర్కొన్న ఇతనిరచనలలో కొన్ని 
ఒకే (గంథంలోని వేర్వేరు ఉల్లాసాలు, ఇవి (ప్రత్యేకంగా కూడా (ప్రసిద్ధి చెందాయి. 
ఈ కవి కర్ణాట, తుండీర పాండ్య చోళమండల |పభువులచేత సత్కారాలు 
పొందాడు. ఆనాటి కర్ణాట (ప్రభువు [&: శ, 1630-42 నాటి మూడవ వెంకటపతి 
రాయలు కావచ్చు. విజయ రాఘవుని సభలోనూ, మన్నలు పొంది ఉంటాడని విమర్శ 
కుల ఊహ. ఇతన్ని సత్కరంచిన తుండీర (చెంజి) మండలాధిసతి నవరదస్ప నాయకుడు. 
ఇతడు ఆంధ రసమంజరిని కూడా రచించినట్లు కవి తరంగిణి పేర్కొన్నది. 
పాండ్య దేశాధీశ్వరుడై న చొక్కనాథ నాయకుని సోదరుడు ముద్దళఘరి 


284 తెలుగు సాహిత్య కోళము 


ఇతనిని ఆదరించాడు. ఈ కవి అవధాన విద్యలో చతురుడు. ఇరవై వరకూ అవ 
.ధానాలు చేకౌొడట, (అరుుద-11-181; క. త_12.284) 


గణమంజరి (సం) 
కర్త : చూ. కవిభల్ల టుడు. 
అలభ్యం. దీనిలోని శ్లోకాలను కందుకూరి వీరేశలింగం, కస్తూరి రంగకోవి 
ఉదాహరించారు ఇది సంస్కృత (గంథం కావచ్చునని పలువురు భావిస్తున్నారు, 
(ఆరద_4) 
గణ యతి పాన లక్షణ సినమాలిక 
కర్త ఏ: గణపవరపు వేంకటకవి (చూ), 
సర్వలక్షణ శిరోమణిలోని (పథ మోల్లాసంలో ఈ విషయాలు చెప్పబడ్డాయి. 
అడే (పత్యేక రచననగ పరిగణింసదిడుతూ వచ్చింది. (ఆడ ద-_!11.181) 
గణవరన పదములు (అలభ్యం) 
క్‌ 
రచనా కొలం ; eb శ, 12వ శ తాద్దం. 
కర్త క మల్టీ కార్జున పండితుడు. 
గణనొజన్యాఖ్యాన శతకము 
రచనా కాలం : కీ. శ, 1750 పాంతం, 
కర్ర చెన్నా[పగడ నాగరాజు, 
శతకం. మకుట నియమం లేదు. ఇందులో పాచీన శివభ కులను గురించిన 
(ప్రశంస ఉన్నది. ఇది శైవ స్థావనాచార్య స్తుతి శతకంగా (పసిద్ధ్దం. (శ. క చ-480) 
గణా డంబరము (అలభ్యం) 
రచనా కాలం : కీ, శ. 12 వ శతావి.,. 
(అ) 
కర ; నులి కారున పండితుడు. 
—— య జ 
గణికాగుణ _పవర్తన తారావళి 
రచనా కాలం : కీ. శ. 1800 కు పూర్వం. 
కర్త ; రాచవేటికవి. 
27 పద్యాలున్న తారావళి, 
గణిత దీపిక 
రచనా కొలం | (క్రీశ. 16 వ శతాబ ౦. 
@ 
కర ఏ బదెవీటి ద తప్ప. 
అవి దె టో 
కృతి భర్త : సుగుటూరి చిక్కరాయలు (మైసూరులోని కోలారు [పాంతానికి 
అధిపతి), 


[ప్రాచీన సాహిత్యము 286 


పద్యకృతి. దీనికి వ్యాఖ్యానం కూడా ఉన్నది. చిక్కరాయల [పోత్సాహంతో 
కవి దీనిని రచించాడు. 
(ప్రత్యేకత : వివిధ యుగాలలోని 1పాచీన తెలుగు కవులు శాస్త్ర కావ్యాలను 
తెనిగించటం ఆనవాయితి, వీరాచార్యుల సార సం|గహ గణితాన్ని చాళక్యయుగంలో 
పావులూరి మల్ల న అనువదించాడు. ఆరవీటి రాజుల యుగంలో ఈ గణితాన్ని ఎలు 
గంటి పెద్దన తెనిగించాడు. దీనినే “గణిత దీపిక” అనే పేరుతో ఆరవీటి రాజుల 
యుగంలో బద్దెవీటి దత్తప్ప |వాశాడు. (అరు ద-$9; ద. దే. నా. 489) 
గణిత కా స్త్రమ్‌ (నం) 
కర్త : లీలావతి. 
ఈః సంస్కృత కావ్యంలోని శ్లోకాలు మవో పటిష్టంగా ఉంటాయి. ఇందు 
లోని లెక్కలు పండితులకే దుర్గాంహ్యంగా ఉంటాయట. ఈ (గంథం |(ఫెంచి, ఆంగ్ల 
భాషలలోనికి పరివర్తనం చేయబడింది. (శనయ్యితులు-88) 
గణిత సార సం్యగహము 
నామాంతరం : పావులూరి గణితము, 
రచనాకాలం ; డీ: శ, 1080. 1070 (పాంఠం, 
కర్త పావులూరి మల్లన. 
విశిషత : సంస్కృతంలో మహాపీరాచార్యుడు రచించిన “సారసం గహ 
డు 3 
గణితానికి ఇది తొలి తెలుగు అనువాదం, 


మూల సదతులు, సూతొలు (గహించి, ఉదాహరణలు మాతం రవి 
©) 


స్వతం|తంగా ఇచ్చాడట, (ఆరు[ద_2) 
గణిశ్వర కవి 
కోలం a డీ. శ, 16న శతాబ్దం. 


గోలకొండ కుతుబ్‌ ళాహీల ఆస్థాన కవి, 
ఈయన (పోళ్సాహం నల్ల నే = మెవకు జిల్లా బిక్కనవోలు రాజధానిగా, 
పాలించిన,గోలకొండ కుతుబ్‌షాహీల సామంతుడయిన కామినేని మల్లా రెడ్డి, పద్మపురాణాన్ని 
తెనిగించాడు. ఈ గణేశ్వర కవి 'సంస్కృృతాం్యధ భాషావర కావ్య కల్పన విచక్షణ” 
ఉన్న వాడన్నారుగాని, ఆయన రచనలేవీ దొరక లేదు. (ఆర|ద..9-218) 
గడాధరీయ ఖండనమ్‌ (సం) 
నామాంతరం : రుంరూమారుతమ్‌. 
కర్త కిరీటి వేంకటాచార్యులు (చూ). 
సంస్కృత (గంథం, (ఆం. సం, సా,) 


286 తెలుగు సాహీత్య కోళము 


గదె చం దశేఖర క్రి 
ది 


కాలం కీ.శ, 15వ శతాబ్ది తర్వాతికాలం. 
స్థలం ; చిత్తూరు మండలం. 
రచన న్‌ ఉత్తర హరిశ్చం[ ద చరిత (ద్విపద). 


తండి వీరభ|దాచార్యుడు. ఈ కవి కాళహ స్తీశ్వరుని భక్తుడు. సంస్కృ 
తాం|ధ్ర భాషలలో సవీణుడు. సంస్కృత పదాలు బహుళంగా వాడాడు, మనో హర మైన 


భావనా నంపద ఇతని రచనలో చూడవచ్చును. (ద్వి. సొ, చ. 40) 
గద్దె రామలింగ కవి 
కోలం ఏ తెలియదు. 
స్థలం “ నీమువనరం తాలూకాలోని బొండాడ, 
రచన : చోడలింగ శతకము (పరవాది గజాంకుశము, 
గురువు ॥ సిద్ధరాముడు. 


త౦[డి నాగయ్య. తల్లి పంచాక్షరీ దేవి. భీమవరం తాలూకో సడమటి గోదా 
వరి జిల్లాలోనిది. ఈ కవి సిద్ధాంతం [గామంలోని సీతలింగేశ్వరుని, తణుకు తాలూకా 
లోని గోస్తనీ నదిని ప్రశంసిస్తూ పద్యాలుచెప్పాడు. గురువును శివరూపంగా స్తుతించాడు, 
ఇతని శైలి చక్కనిది. |శుతి వాక్యాలనూ, సిద్ద మైన పలుకుబళ్ళనూ రచనలో పొందు 
పరిచాడు. (శ. క, చ. 299) 

గద్య కావ్యము 

ఛందోబద్ధం కాని వచన రచనను గద్యం ఆంటారు. “గద్యం కవీనాం 
నికషం వదంతి” అనే ఆర్యోక్తి గద్య |పాశస్త్యాన్ని తెలుపుతున్నది, గద్యాన్ని (పళ 
స్తంగా (వాయటం పద్య కావ్య రచనకంట కష్టతరమని పండి తాభి పాయం, సంస్కృ 


తంలో ఈ గద్య ls ముక్తకము 2, వృ త్తగంధి ia ఉత్క-లికౌపాయము 
4. చూరకము ఆని నాలుగు రకాలు. గద్య కావ్య భేదాలు చాలా ఉన్నాయి. 
క (తె. వి. సక) 
గద్యము 


వచనం. పాదవిభాగం, గణనియమం లేని పద సముదాయం గద్యము. 
తెలుగు కొవ్యాలలో ఆశ్వాసాంతాలలో కవులు తమగురించీ కావ్యాన్ని 
గురించి చెప్పుకొనే వాక్యం గద్యంగా సిద్ధి చెందింది. (భ. ప, కో_11) 
గద్వాల 
వై జాం మండలంలోని సంస్థానం, 


కేశవ నగరమని దీనికి నామాంతరం. ఇది విద్వద్గద్వాల అని (ససిద్ది 
గస @ 
గాంచింది, 


పాచీన సాహిత్యము 20? 


మహబూబ్‌నగర మండలంలో ఉన్న “గద్వాలొ ఈ సంస్థానానికి ముఖ్య 
పట్టణం, వీరి పూర్వపు రాజధాని “రాజోలు. 


కాకతీయుల కాలంనాడు గద్వాలపాలకుల పూర్వులలో ఒకరికి కృష్ణా, తుంగ 
భ|దా నదుల మధ్యనున్న కొన్ని సీమల పై * నాడగౌడరికం' ఉండేది. ఆ తరువాత వీరు 
కొంతకాలం విజయనగరాధీశ్వరుల సామంతులుగనూ, తదుపరి హైదరాబాద్‌ నిజాముకు 
విధేయలుగనూ ఉన్నారు. | 


గద్వాల ప్రభువుల 'గృహనానం' ముష్టిపల్లి వారు. వీరిది పాకనాటిరెడ్డ 
వంశం, ముష్టిపల్లి పెద్దన నృపాలుడు వీరి మూలపురుషుడు. 

ఈ సంస్థానాధీశ్వరులలో సోమన్నాది మిక్కిలి హరుడు. గద్వాలకోటను. 
కటించినవాడు. సాహిత్యపోషకుడు. (పతి సంవత్సరం కార్తిక, మాఘ పూర్ణి మలకు 
విద్వత్సభలు జరిపించి, పండితులకు భూరివానాలిచ్చేవాడట. బోర వెల్లి [గామనివాసి, 
ముకుందవిలాసాది [గంథకర్త అయిన కాణాదం పెద్దన ఈ అస్థానంలోనివాడు, 


ఈ సోమనా ది మనుమడు చినసోవభూ పాలుడు స్వయంగా కవి. “రతి రహ 
స్యము"” అనే మనో హర్మసబంధం, అష్టపదులు |వాళశాడు. ఈతని కాలంలో సారస్వత 
సేవ బహుచక్క-గా జరిగింది, 


బోర వెల్లి శేషాచార్యులు, కామసము[దం అప్పలాచార్యులు, తిరుమల 
కృషమాచార్యులు, తిరుమల బుక్కు పటణ౦ బుచ్చివెంకటాచారుులు, ధర్మవరం రామకవి, 
ణం a ల 
కొ"_త్తపల్లి రామాచార్యులు, నరసింగయ్య, కోటికలపూడి వీరరాఘవాచార్యులు మొ॥ కవి 
పండితులు అనేకులు చినసోమభూపాలునికి కొంచెం పూర్వం, కొంచెం ఆర్వాతను, 
సమకౌలికులుగను ఈ సంస్థానాన్ని ఆ శయించారు. 


తరువాత పర్కొన దగిన సంస్టానాధిశుడు ముష్టిపల్లి రామభూసపాలుడు. రాజ 
కవి “ఇందోముకురము” |[గంథకర్త. పురాణం వీక్షచార్యుల + శిష్యుడు. సుమారు డెబ్బది 
సంవత్సరములకు పూర్వం గద్వాల నాశ్రయించిన కవులలో తిరుమలరాయకవి దిట్ట. 
ఆ తరువాత పుల్ల గుమ్మి నివాసి పురాణం దీక్షాణార్యులు ఛందోముకురాది గంథాలను 
[వాళాడు. 


ఈ రాదుభూపాలుని అస్టానంలో నే తిరుసతి వేంకటకవులు శతావధాన, చాటు 
కవితా (సదర్శన లిచ్చారట. 


రామభూపాలుని కుమారుడు సీతారాను భూపాలుడు ఆనన్యసామాన్య దాన 
ధురీణుడు, ఆదిపూడి (పభాతిరరావుగారీతని ఆస్థానకవి. వేదం వేంకటరాయశాస్త్రి, గాడే 
సల్లి వీర రాఘవశాన్త్రి, అవ్వారి సుబహ్మణ్యకశాస్ర్రీ మొ॥ వారు వీరిని ఆశ్రయించి దాన 
ధురీణతచే సమ్మానితులై రి. ఆశుకవిత్వం, సమస్యాపూరణం, శతావధానం మొదలగునవి 
ఈ రాజులకు అత్యంత  పీతికరములు,. 


288 తెలుగు సాహిత్య కోశము 


ఈ భూపాలుని రాణి ఆదిలక్ష్మీ దేవమ్మగారు కూడా కవిసండిత గాయకాదు 
లను సత్కరించేవారు. (ఆం. సం సొ 
గన్న భూపాలుడు 
కాలం : కీ, శ, 1402_1420. 
సాహిత్య పోషకుడు. (శ్రీనాథ విరచిత “ధనంజయ విజయా”నికి కృతిభర,. 
కొండవీటి రెడ్డి (పభువు పెదకోమటి చేమారెడ్డికి మామ. 
విశిష్టత : ఫిరంగిపురం శాసనంలో (పసక్తుడయిన “ధాన్యవాటి పురాధిపతి"” 
ఈ గన్న భూపాలుడే. మూర్తి|తయోపాఖ్యానం |వాసిన దంతులూరి బాపరాజు 
(శ్రీనాథు సుకవీం|దుచే “ధనంజయ విజయంబను సత్కావ్యమంది వెలసె....దంతులూరి 


గన్న భూపాలమౌళి” అని చెప్పాడు. (3. రా, చ 
గన్నయ సేనాని 
నామాంతరం : గోనగన్నారెడ్డి. 
కాలం కీ శ.10వ శతాబ్దం. 
సలం క్ష ఓరుగల్లు. 


సాహిత్య పోషకుడు, (పతాపరు[ద చక్రవర్తి దగ్గర సేనానిగా, రాజధానీ 
నగర సంరక్షకుడుగా ఉండేవాడట, మారన కవి రచించిన మార్కండేయ పురాణం 
ఈ గన్నయ సేనానికీ అంకితం. ఇతడు [పతావరు[దుని తురుష్కులు బంధించిన 
ఆనంతరం మతం మార్చుకొని మల్లిక్‌ మక్చూల్‌ అనే పేరుతో ఓరుగల్లు పాలకు 
డయ్యాడని అంటారు. (అఆరుద్ర-2) 
గన్నవరం అనంత కృష్ణశొస్తుంలు 
కాలం [కీ శ. 10వ శతాబ్దం, 
స్థం 2 వేంకటగిరి సంస్థానం. 
రచనలు : తెలియ రాలేదు. 
వేంకటగిరి సంస్థానా (శితుడు. [రీ శ. 18821882 ల నడుమ వేంకటగిరి 
పాలకుడై న సర్వజ్ఞకుమార యాచేం[దుని ఆస్థాన విద్వాంసుడు. (అం. సం.సా-1868) 
గయోపాఖథ్యానము 
కర్త * తెలీయదు. 
జానపద పౌరాణిక గేయము. ఇతివృత్శం (పసిద్ధం. భారత కథకు 


సంబందించినది, 
చూ. పౌరాణిక గేయములు. (ఆం, వా. చం 
గయోపాఖ్యానము 
నామాంతరము : కృష్ణారున సంవాదము, 
కర్త : రామనామాత్యుడు. 


పాచీన సాహిత్యము 289 


గరగ నృత్యము 
జానపద నృత్య విశేషం, 
ఒకప్పుడు పెంపు గలిగిన గరగజాతి [పజలు ఈ నృత్యం చేసేవారు. గరగ 
[పజలు ముఖ్యంగా దేవతలను ఆరాధిస్తారు. వీరు జాతర సమయంలో ఐదు శిరస్సుల 
నాగును సర్వాంగ సుందరంగా అలంకరించి, నెత్తిమీద పెట్టుకొని త ప్పెట్ల వాయిద్యంతో 
భక్తి [పధానంగా నృత్యం చేస్తారు. వీరు ఎక్కువగా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో 
పాల్గొంటారని, అక్కడక్కడా ఒక తెగవలె తెలుగు దేశంలో ఉన్నారని తెలుస్తున్నది, 
(నా. ర. చ_281_282) 
గరళపురి ఛందస్సు 
కర్త ; తెలియదు. 
లక్షణ గంథం. అమ్ముదితం. ఫది ప్యతాలున్నవట. వీర భూపాలీయమని 
పిలువబడే వీరన ఛందస్సు, ఈ [(గంథమూ ఒకే విధంగా ఉన్నట్లు పండితులు చెప్పు 
న్నారు. ఇవి రెండూ ఆ౦(ధశద్ద చింతామణీకి వివరణ [గంథాలే. దీనీ [పతి (పాచ్య 


లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. (ద. దే. వా. 478) 
గరళపురీ మాహాత్మ్యము 
కర్త ఏ తెలియదు, 
ఇది నంజంగూడు క్షేత మాహాత్మ్యము. ఇక్కడి దేవుని పేరు నంజుండేశ్వర 
స్వామి. (వ. వా.-50) 


గరిమెళ్ళ సుబ్బయ్య 
కాలం : కీ. శ, 158వ శతాబ్దం. 
సలం ఏ బొబ్బిలి సంస్థానం. 
బొబ్బిలి సంస్థానా శితుడు. సంస్థానాధీశ్వరుడై న రాయడస్ప రంగారావుకు 
“సంకల్ప సూర్యోదయ” గ౦థ రచనలో ఇతోధికంగా తోడ్చడినట్లు తెలుస్తుంది, 
వివరాలు తెలియవు, (ఆం. సం, సా_802) 
గరుడ పురాణము (అలభ్యం) 
కర వ పింగళి సూరన (చూ) 
(పభావతీ [పద్యుమ్నంలో ఈ కాన్య |పశంస ఉన్నది. 
గరుడాంజనేయ సంవాదము (అలభ్యం) 
కర్త ౩; రాజవోలు సుబ్బారాయుడు (చూ). 
రమణ వాగ్గాటీ నిరాఘాట విస్ఫూర్తితో ఈ కావ్యం చెప్పినట్లు కవి చెప్పు 
కొన్నాడు. 
గరుడాచల విలాసము 
కర్త ఏ దినవహి ఓబయమం తి, 


290 తెలుగు సాహిత్య కోళము 


యక్షగానం. పురాణ గాథ. నరసింహుడు |పహ్లాదువి కోరిక మీద 'వేదాచలం 
విడిచి లక్ష్మి సమేతుడై గరుడాచలం చేరడం, ఆ తరవాత చెంచెత పరిచయం _ ఆమెను 
వివాహం చేసుకోవడం _ ఇందులోని కథ, 


ఈ యక్షగాన రచన చక్కని శైలితో ఉంది. దరువులన్ని తాళ[పధానాలై 
మంచి పరువుగల నడకతో సాగినవి, అట, ఏక, |త్రిపుట, రూపకము, జంపె, కుఖుచ 


జంపి తాళాలు వాడారు, (య, వౌ. చ_69) 
గరుడాచల సోమయాజి 

కాలం ఇ (కీ శ. 19వ శతాబ్దం. 

సలం ఏ వేఎకటగిరి సంసానం. 

థి థి 


వే.కటగిరి సంస్థానా [శితుడు. కీ శ, 1832_1892 లో వేంకటగిరిని పాలించిన 
సర్వజ్ఞ కుమార యాచే-|దుని ఆస్థాన విద్వాంసుడు. 


రచనలను గూర్చిన వివరాలు తెలియవు. (ఆం, సం, సా_488) 
గరుడా(ది నుబహ్మణ్య కవి 
కాలం : | కీ. శ. 19 వ శతాబ్దం మధ్య కౌలం. 
స్ధలం : చిత్తూరు ప్రాంతం 
సంస్థానం : కార్వేటి నగర సంస్థానం, 
రచన ఏ శుఘ్న విజయము. 
కా ర్వేటి నగర సంస్థాన్నాశితుడు. వేంకట పెరుమాళ్ళు రాజుకు సవతి తమ్ము 
డైన “తిరుమల రాజు”కు తన కావ్యాన్ని అంకితం ఇచ్చాడు. (ఆం. సం. సా 
గర్భక విత 


ఇది చతుర్విధ కవితా భేదాలలో ఒకటిగా కొందరు చెప్పారు. మరికొందరు 
దీన్ని చిత కవితలో భాగంగా పేర్కొన్నారు. 
ఒకే పద్యంలో మరొక పద్యాన్ని గాని, పద్యాలను గానీ ఇమడ్చటం గర్భ 
కవిత్వం. కంద గీత గర్భ చంపకము, మత్తేభ కందగర్భ సీసము, (సగ్విణీ గర్భ 
భుజంగ [పయాతము, కంద గర్భమణిగణ నికరము, చతుర్విధ కందం, మొదలయినవి 
గర్భ కవితకు ఉదావారణలు, | 
గణపవరపు వెంకట కవి ఈ ప్రక్రియలో సిద్ధహస్తుడు. కొందరు 
ఈ విధ_గా కావ్యాలనే రచించారు. రావిపాటి లక్ష్మీనారాయణ రచించిన భారత గర్భ 
రామాయణం ఈ కోవలోనిదే. పద్యం మొత్తం రామాయణార్థాన్ని ఇస్తుండగా అందులో 
ఇమిడిన మరొక పద్యం భారతార్థంతో ఉంటుంది. (తె. వి. స_6; ఛం, ప. 5.307) 
గాంగేయోపాభ్యానము (అలభ్యం) 
కర 2 తెలీదు. 
కాలం : డీశ, 18వ శతాబ్దానికి పూర్వం. 


[పాచీన సాహిత్యము 201 


వెలగపూడి కృష్ణయామాత్యుని పూర్వీకులు చేసిన రచనగా పేర్కొనబడింది. 
(కీ. శ. 1720 | పాంతంలో వెలగపూడి కృష్ణయ్య రచించిన భానుమద్విజయంలో దీని 
[పసక్తి ఉన్నది. (ద. దే. వా-886) 


గాంధారి కథ 

ఇది అద్భుత జానపద కథా గేయం, (సిద్ధం, అతి పాచీనం కావచ్చు. 
ఇదొక విచిత్రమైన జంగం కథ. 

తారశీల పట్టణ రాజు “వసుపతి” భార్య “దేవసద్మ గంధి", శ్రీశైల మల్లి 
కార్దునునివల్ల “గాంధారిని కన్నది. సుందరగిరి పట్టణపు రాజు 'గాండీవరాజు, ఆతని 
కుమారుడే బాలరాజు, ఇతడు గాంధారిని _పేమించి వివాహం చేసుకోవాలనుకుంటాడు, 
ఇందుకు పద్మగంధి ఆటంకం తెలిపి, తన తమ్ముడైన “సువాతు”ని కిచ్చి పెళ్ళి చేయాలను 
కుంటుంది. గాంధారీ బాలరాజులు అద్భుత కృత్యాలు చేసి, శక్తి సామర్థ్యాలు [ప్రద 
ర్శించి చివరకు గంగాతీరంలో వివాహం చేసుకుంటారు. ఇది [సధాన కథ. [పధాన 
కథకు అనుకూలంగా కథ పొడుగునా అద్భుతరసం తాండవీస్తుంటుంది, (జా, గే. వా 


గాథ 
ఇది [శ్రవ్య కావ్య భేదాలలో ఒకటి. తలి దం(డులు, పితృ దేవతలు , భూమి 
కన్‌. 


మొ॥ వాటిని గురించి చేసే స్రోతాలనూ, దాతలు_వీర పురుషులను [పశంసించే గీతాలనూ 


గాథలంటారు. (తె, వి. స-6) 
గాదె అది శేషకవి 
కాలం న (కీ.శ, 19 వ శతాబ్ధం పూర్వార్థం. 
సలం ? నందివెలుగు (గ్రామం కావచ్చు. 
థు 
రచన : కొచ్చెర్ల ధామ శతకము, 


అప్పయ్య కుమారుడు. [పౌఢ కవి, కన్నెకంటి వెంకట సుబ్బయ్య 
_పేరణంతో రచనలు చేశాడు. గర్భ కవిత్వంతో కూడిన పద్యాలు ఇతని శతకంలో 
చాలా ఉన్నాయి. (క. స_19) 
గా ధేయోపాఖ్యానము 
కర : రేవూరి అనంతయ్య (చూ. 
అంకితం ఏ బధిర కృష్ణ భూపాలునికి, 
ఐదాళ్వాసాల [(పదింధం. ఇది ఏ కాళ్వాస (పదింధమని కందుకూరి వారు 
(వాశారు. ఆయితే ఐదాశ్వాసాల (పతి ఆంద్ర సాహిత్య పరిషత్తులో ఉన్నది. శృంగార 
గాధేయోపాథ్యానం అనే పేరులో ఇందులోని ఆఖరు ఆళ్వాసం వేరుగా అచ్చువేయ 
దిడింది. శృంగార గంథమాల వారు దీన్ని ప్రచురించారు. రచనలో శబ్దాలంకారాలు 
ఎక్కువ. . మృదువైన నూక్తులతో నిండి ఉన్న (గ్రంథం, (దం దే, వా878) 


232 తెలుగు సాహిళ్య కోశము 


గాయక పారిజాతము 


కర్తలు : తచ్చూరు సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు, 
సంగీత శాస్త్ర గంథం, (శె, వి, స_4_1194) 
గాయక లోచనము 
కర్తలు : తచ్చూరు సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు. 
సంగీత శాస్త్ర (గంథం. (తె. రః స_4_1194) 
గాయక సిద్ధాంజనము 
కర్తలు : తచ్చూరు సింగరాచార్యులు, చిన సింగరాచార్యులు, 
సంగీత శాస్త్ర _గంథఎ. (తె, వి, స_4_1194) 
గారడీ విద్య 


ళీ ప | | . న అన 
దీంన ఇ. చ్రజాబమంటామ. పూర్వం ఈ విద్యను రాజాస్టానాలలో (పదర్శించి 


ఇ 
సన్మానాలను, లా.ఛ౮లను పొందేవారట. 

దీఎ పశక్షి పండితారాధ్య చరిత్రలోను, అన్నమయ్య సర్వేశ్వర శతకం 
లోను గోవరాజు సి'హానన ద్వా. తింశికలోనూ ఉంది, 

వేపాకులను దూసి తేళ్ళను తెప్పించటం, అరచేతిలో రూపాయలు సృష్టించటం 
అప్పటికప్పుడు నూమిడి అెంకలను పాతి, మొక్క మొలిపించటం, మనిషిని బుట్టలో పెట్టి 
మాయు చేయటం, గొంతుకోసి రక్తం చూపించటం, మన దగ్గరి వస్తువును మాయం చేసి 
ఇంకొకరి జేబుషోనుఎచి తెప్పించటఎ_మొదలయినవెన్నో గారడీ విద్యలో ఉంటాయి. 


ఈ విద్మ |పాచీనకాలం నుంచి ఇప్పటివరకూ ఆశ్చర్య వినోదాలకు ఆకరంగా 


నిలిచే ఉంది. (నా. ర, చ_272-214) 
గారయ దొర 
కాలం / (కః శు 19వ క కాబ్దం (పథమ భాగం, 
స్థలం అండ స-స్థానం_ శ్రీకాకుళ మండలం౦.గజపతి డివిజను. 


కవి పండిత పోషకుడు. కీ. శ. 1708లో ఆం|డ సంస్థానాధీశ్వరుడై న 
రామం దొరకు ఈయన కుమారుడు. ఓలేటి వారికి లక్ష్మీపురాగహారం, పోచిన పెద్ది 
వారికి గదబిపలస అ(గహారం ఇచ్చి సన్మానించాడు. 


నిష్టల కామయ్యశాస్ర్రి, పంతుల [బ్రహ్మయ్యశాస్త్రి తాతా కామావధాన్లు, రాలా 
వైస్యన్ని వీ ఆస్థాన పండితులలో ముఖ్యులుగా తెలియవస్తున్నది. (ఆం. సం. సాం 
గార్జ్యపురము సుబ్బ శా ని 


కొం క [మ శ 186వ శ తాద్ది౦. 
స్టలం థ్‌ గద్వాల, 
రచన 


ఏ యథాళ్లోక తాత్సర్య రామాయణము (అరణ్యకాండ) (చూ), 


బిరుదము : ఉభయకవితా నిస్సహాయ సాహితీధురీణ. 
పెక్కురు కవులచేత గద్వాల (ప్రభువులు యథాళోక తాత్సం్య రామాయణ 
[పబంధాన్ని అనువదింప చేశారు. అందులో ఈ కవి, ఆరణ్యకాండను మూడాశ్వాసాలుగా 
అనువదించాడు వీరి ఇంటిపేరు గార్లేయపురంగా కొందరు పేర్కొ “రు 
(ఆం. సం, సా) (క. స-2115) 
గార్ల పాటి లక్మణకవి 
కాలం : (కీ.శ. 18 వ శతాభ్ర౦. 
రచన ఏ వీరభ[ద చరితము ( అలభ్య.) 
ఈ కవి శిష్యుడు పో శెట్టి లింగకవఏ ఇతన్ని పేర్కాన్నాడు. ఎవరాలు 
తలలులు. Br 
గారి నరసయ్య 
నామాంతరం ఏ: అహోబల పండితుడు (చూ). 
గాలవఐవారు 
పంచభూతాలలో ఒకభూత మైన “గాలి” ని ఇంటి గ పెట్టుకొన్నవారు 
తెలుగు దేశంలో ఉన్నారు, (కీ. శ. 17 శతాబ్దిలో ఆం|ధశబ్ద చింతామణి కవిశిరో 
భూషణమనే సంస్కృత వ్యాఖ్య (వాసిన అహోబల పండితుని ఇంటిపేరు [ప్రభంజనం 
వారని, ఆయన అసలు పేరు "గాలి" నరసయ్య అని (పతీతి ఉంది, 
(భారతి_మా_4_“28; అని; స._6-547) 
గిరిక 
రామరాజ భూషణుని వసుచర్నితలోని పాత్ర. వసుచర్మిత ఆంధ పంచ 
కావ్యాలలో ఒకటి. 
గిరిక శుక్తిమతి యందు కోలాహలునకు జన్మించిన సృత్రిక. సుకవుల చెంత 
విద్య నార్జించింది. కిన్నరుల వలన సంగీత మభ్యసించింది. గంధర్వాప్సరో భామినులై న 
మంజువాణి | పభృతులు ఈమెకు చెలికత్తెలు. ఈమెలొ ఉత్తమ నాయికా లక్షణా లన్నింటినీ 
కవి నిక్షేపించి ముగ్గమనో హరంగా వర్ణించాడు. ఈమె సంగీత సాహిత్య విద్యలలో 
పరిపూర్ణత పొందిన ఉత్తమ నాయిక. 
ఈమె వీణ వాయిస్తుండగా వసురాజు మితుడు విశారదుడు క.ట ముని 
వేషంలో వారిని సమీపించి ఆమె వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. అతడు గిరిక భవిష్య 
త్తును చెప్తా వసురాజు పతికొగలడని సూళిస్తాడు. వసురాజు సందర్శనం తత్సంబిందమైన 
విరహమూ అనుపమానమైన ఘట్టాలు. వసురాజును చూసిన గిరి; తల్లి పిలుసో దని 
చెలికత్తె కలహంసి తెలపగానే అక్కడనుండి వెళ్ళిపొతుంది. అ తరవాత వయోగభారంతో 
వెన్నెల వేడికి తాళలేక “కిన్నర వధూరాజతపురాం భోజ కా_భోటీ మేళ విపంచికారవ 


294 తెలుగు సాహిత్య కోశము 


సుధా పూరంబు తోరంబుగాశ ఏడ్చింది. ఇంతటి స్నిగ్గ సుకుమారులు [పబంధ 
నాయికలలో మరెవ్యరూలేరు. 

గిరిక చెలికత్తె మంజువాణ్‌ గిరికా విరహ నృత్రాంతాన్ని వసురాజుకు తెలిపి 
అతని మనస్సు తెలుసుకొని గిరికకు తెలియచేస్తుంది. ఆమె వసురాజునుంచి తెచ్చియిచ్చిన 
ఆనవాలు ఉంగరం గిరికకు అపరిమిత మైన సంతోషం కలిగించింది. ఇం దాది దేవతలు 
పెండ్లి పెద్దలై వచ్చి నిర్వర్తించిన కల్యాణ ఘట్టంలో గిరిక లజ్ఞావతిగా, తల్లి 
దం|డుల ఎడబాటుకు పరితపించే నూతన వధువుగా భాసిస్తుంది, ఈ పాతను రామరాజు 
భూషణుడు అనుపమానంగా చి|తించాడు, 

గిరిజా కల్యాణము (అలభ్యం) 
కవి ఏ పింగళి సూరన (చూ. 
ఇందులోని ఒక పద్యం ఆనందరంగ రాట్బందంలో ఉదాహారింపబిడింది. 


గిరిజాధి నాయక శతకము (అలభ్యం) 


కర్త : చ క్రపాణిరంగనాథుడు. 
నృ త్తశతకం, కొన్ని పద్యాలు మాతం లభించాయి. (శ. క. చ.729) 
గిరియమ్మ 
కాలం : (5. శ, 17వ శతాబ్దం_ఉ త్తరార్థం, 18వ శతాబ్దం (పారంభం, 
స్థలం : బోరవెల్లి (సంస్థానాధీక్వరురాలు). 


కవి పండిత పోషకురాలు. 


గద్వాల పెదసోమభూపాలుని (1683-1712కి కూతురు. బోరవెల్లి సంస్థానాధి 
పతి చిన సోమభూపాలుని ధర్మపత్ని. లయగాహి గరుడాచల కవిని _పోత్సహించి బోర 
పల్లి కేశవస్వామికి ఆంకితముగా “కౌసలేయ చరితము" వాయించింది. 
(ఆం. సం, సా 
గిరిరాజక వి 
ఈయన ప్రసిద్ద వాగ్గేయకారుడై న త్యాగరాజుకు తాత. సంస్కృతార్యధ భాష 
లలో మిక్కిలి (ప్రజ్ఞావంతుడు. సంగీత విద్యా సంపన్నుడు. ఈయన తెలుగులో భక్తి 


వేదాంత విషయకాలయిన కీర్తనలు చాలా | వాశాడట. (తె. వి. స_4) 
గిత గోవిందము 
కర * చూ. బుగ్వేది వెంకటనారాయణ కవి, 


జయదేవ కవికృత మైన “గీతగోవింద” రచనకు ఇది ఆం|ధీకరణం. 
(ఆం, సం. సా 
గీత రఘునందనము 
కర్త: ముమ్మడి దేవుల తిరుమల కవి. 


[పాచీన సాహిత్యము 295 


ఈ యక్షగానంలో రామాయణ కథ యథా వాల్మీకంగా ఉన్నది దానివలె నిది 
“పా ఠ్యేగేయేచ మధురి మ్మన దగినది. రఘునందనవ.నిగానే గీత గో_ందం 
స్ఫురణకు వస్తుంది. గీత గోవిందం భావ (ప్రధానం. గీత రఘునందన. వస్తు పధానం, 
దీసలో పాటలెక్కు_వ, 

ఇది గతి గంభీరములైన ద్విపదలతో ఏలలు, అర్ధ చందికలు, లాలిపాట, 
శోభనములు, గేయ విశేషాలతో నిర్వచనంగా ఉంది. రచన నిర్దష్షమెనది. 


(య, వా. చ- 106) 
గీత రత్నావళి (సంస్కృతం) 
కర్త ; జాయఎసేనాని (చూ). (పా దభా బు) 
అలభ్యం. 
గీత సూ కములు 
కర్ర ; మల్లికార్డున పండితుడు. 
రచనాకాలం : Gb. 1100 ప్రాంతం. 
గీతార్ధసార సంగ్రహము 
కర్త : చూ. వెలుగోటి సర్వజ్ఞకుమార యాచేందులు (2 1892). 
సర్వ మతాలలోవి సారాన్నీ వాటి పరస్పర వై విధ్య వైరుధ్యాలనూ దృష్టిలో 
ఉంచుకొని, శాస్త్ర దృష్టి కో చర్చించి |వాయబడిన గంథం. (అం. సం. సా_48[) 
గుంటుపల్లి తిప్పమం| తి 
కాలం ఆ (కీ. శ. 18వ శతాబ్ది. 
స్థలం * వినుకొండ ప్రాంతం, 


సాహిత్య పోషకుడు. కొటికెలపూడి సోమనాథ కవి విరచిత విష్ణుమి తో 
పాఖ్యానానికి కృతిపతి. . 
విశిష్టత : నవాబులు తెలుగుదేశాన్ని ఏలే రోజుల్లో వినుకొండ పరగణాను 
రామలింగ భాస్కరుడు పాలించేవాడు. ఇతనికి ముద్దమం తి అనే దత్తపుతుడున్నాడు. 
అతనికి ఈ తిప్పమం(తి పినతం|డి. (ఆరు. ద-$_25 1) 
గుంటుపల్లి ముద్దమంతి (ముత్తమంతి) 
కాలం ఎ (కీ. శ. 18వ శతౌది, 
ద. 
సలం * వినుకొండ (పాంతం. 
(ఎ) 
కవి పండిత పోషకుడు. దాశార్ల చరిత అనే కొవ్యావికి కృతిపతి, 
లా 
విశిష్టత “ ఈయన, కొటికెలపూడి సోమనాథ విరచిత విష్ణుమి, _కో పాఖ్సానం 
కృతిభ ర్త గుంటుపల్లి తివ్మారాజుకు అన్న కొడుకు. నవాబుల పాలనలో వనుకొండ 
పరగణాను రామలింగ భాస్కరుడు పాలించాడు. ఈ భాస్కలనికి దత్తప్ముతుడే 
గుంటుపల్లి ముత్తమం తి, ఇతనిపై ఎందరో కవులు చాటువులు చెప్పారట 


298 తెలుగు సాహిత్య కోశము 


(శ్రీముఖ సంవత్సరాది సంచికలో ఈయనషపె కవులు చెప్పిన కొన్ని చాటువులను 
పండితులు ఉదాహరించారు. (ఆరు[ద-_0-201) 
గుంటుపల్లి సాంబన 
కాలం ఏ తెలియదు, 
ఈయన చాలా పేరు (సతిష్టలున్నవాడని ఒక చాటువు నల్ల తెలుస్తున్నది. 
చాటుకవి పేరు తెలియదు. (చా.ప. ర 
గుంటూరు (చాటువు 
ఈ నగరం మీద ఒక చాటు పద్యం దొరుకుతున్నది. కవి ఎవరో, ఎప్పటివాడో 
తెలియదు. ఈ సద్యంవల్ల గుంటూరును నారాయణోదయ నరపతి పాలించినట్లు, తిక్కన 
తాత, తం|డి, కుమారుడు గుంటూరుకు విభులై నట్లు, తిక్కన చిన్నతనంలో గుంటూరి 
నల్ల శాణాంబను ఆరాధించి, ఆ శక్తి అనుగహంతో పాండిత్యాన్ని పొందినట్లు తెలుస్త 


న్నది. (చా, ప, ర్‌.) 
గుండభట్టు నారాయణ కవి 
కాలం : తెలియదు. 
చొటుకవి. 


ఈయన విట్టలివ్మెర మంతి మీద చెప్పిన చాటు పద్య మొకటి లభిస్తున్నది. 
(చాప, రం) 
గుండిమెడ అన్నమంతి 
కాలం : (కీ.శ, 12వ శతాబ్దం, 
నామాంతరం : అన్నయ్య _పిగ్గడ. 
1. |తిభువన మల్ల దేవ చోడ మహారాజు శాసన రచయిత (1001). 
2, దక్షారామ శాసన [దాత (1149). 
విశేషాలు : ఈయన కమ్మనాటి త్రిభువన మల్ల దేవచోడునికి, ఆతని కుమారు 
= డైన నన్నిచోడరాజుకు మహామంతియట,. మహామాత్య పదవీ విరాజితుడు. ఈయన 
దాన ధర్మాలను గురించి |త్రిభువన మల్ల దేవ చోడుని శాసనం చెబుతున్నది. ఈయన 
సాహిత్యపారంగతుడే గాక, సుకవీం[దుడట. ఈయన పూర్వీకులు వంగిపురం అగ 
హారంలో ఉండేవారట. ఈయన కమ్మనాడులోని “ఎద్దనపూడి” (చిలకలూరిపేట తాలూకా) 
గామాన్ని పండితులకు అ గహారంగా ఇచ్చాడట. ఈ దిగువ క్షేతాలలో ఆయా దేవత 
_ లను |పతిష్టించాడు, 
1. థ్రీ పర్వతం _మల్లి కార్జున. తిపరాంతకులు ౨, సేతువు-రామేశ్యరుడు 
8. సౌరాష్ట్రం_సోమనాథుడు 4. (దాక్షారామం-భీమేశ్వరుడు 5, ధాన్యవాట_ అమరేశ్వరుడు 
6. గుండిమెడ-మహాదేవుడు 7. |తిపయాగ_మాధవుడు 8. ఒడ్డ దేశం_ శ్రీ పురుషో త్ర 
ముడు 8, జీహరిగిరి.నరసింహుడు (సింహాచలం). 10, (వేపల్లి _భావనా రాయణుడు 


(ప్రాచీన సాహిత్యము 297 


11. గంజాము_భావనారాయణుడు 12, చెబుకూరు_తివి|క్రముడు 18. కొట్యదొన- 
శ్రీ శంకరేశ్వరుడు, కేశవుడు 14. చ్మేబోలు_మహా సేనుడు 18. సామిమల-కుమార 


స్వామి 18. మద్దిజేవులు _మారభట్లారకుడు, (తె. క, చ, 10%, 196) 
గుడారు వేంకటదాసు 
కాలం , తెలియదు, 
రచన tok [పబంధ రాజ కిరోభూషణ [పకృష్ణ బలరామ చరితము (బలరామ 
చరీతము, 


తంగడి గురవేం[దుడు, తల్లి రంగమ్మ. ఇతడు గణపవరపు వేంకటకవి కృతిని 
చూచి పె రచన చేసి ఉండవచ్చును. “ఇతని కవిత |పౌఢంగా ఉంది. (క, చ. 8-164) 
గుడిపాటి కోదండక'వి 
కాలం వ (క్రీశ. 18న శతాద్చి. 
రచన 2 రసమంజరి, 
క్రీ. శ. 1878 నాటికి ఇతని రచన మ్యుదితం.. ఈ కవిని విద్వత్కవి, కోదండ 
పత్రి అని కూడా న్యవహరిస్తున్నారు. వీవమాంది రంగయా మాత్యుల పుతుడు, 'వెంగళ 
మంతి పాత్రుడు. 
సంస్కృతంలో భానుకవి రచించిన రసమంజరిని ఆంధధ్రీకరించాడు. ఇతని 
కవిత్వం కొన్ని దోషాలున్నా రసనంత మైనదని పండితాఖ్ని పాయం. 
(ద. చే. వా. పీఠిక-118; క, చ. కి 188) 


గుడుగుముల అహోబలశాస్రి 


కాలం ; కీ.శ. 1889 పాంతం. 
సలం ; ఎటియాపరం సంసానం (తమిళడేశం), 
@ (శ) @ 
(రచనలు * తెలియరాలేదు, 
అష్టాదశాగమవే త్త, అంధ సంస్కృృతాలలో పండితుడు. జగదీశ్వర రామ 
కుమార ఎటప్ప మహారాజు ఆస్తానంలోని వాడు, (ద. దే. వా. 518) 
(an) టయ 
గుణగ విజయాదిత్యుని శాసనాలు 
కాలం శ (కీ. 848 |పాంతం. 


ఈయన వేంగీచాళుక్య |పభువు, పండరంగడు ఈయన సేనాని, ఈయన 
వేయించిన దాన శాసనాలు అసమ గంగా దొరికాయి. ఈ శాసనాలు పద్యబిద్ధాలు, చః 
శాసనాలు రాజచరితను నిరూపించే వస్తు |పధాన రచనలేగాక వీటిలో వాజ్మయ లక్షణా 
లున్నాయి. దొరికిన శాసన భాగాలు దేశీ ఛుదమైన తరువోజలో ఉన్నాయని పండితులు 
చెబుతున్నారు. 

ఈయన శాసనాలలోని విషయం రాజవర్లన, ఆయన చేసిన దానమో, నంపా 
దించిన విజయమో, సాధించిన కార్యమో వర్షితమై ఉండవచ్చు, కాని ఆ శాసన భాగాలు 


298 తెలుగు సాహిత్యకోశము 


మనకు పూర్తిగా దొరకలేదు. శాసనాలలో దొరికిన భాగాలలోని “శ్రీ నిరవద్యుండు”, 
“చి త్తజాశసముడుి “శివసదవర సేవితుడు” అనే పదాలను బట్టి సుస్కృృత పదాలు 
తెలుగులో విశేషంగాచేరుతుండేవని స్పష్టమవుతుంది, ఈ పదాలు న్యస్త, సమస్త పదాలుగా 
చెప్పవచ్చు. వ్య స్త పదాలంపే వేరు చేతుగా ఉండేవని, సమ స్త పదాలంటే రెండు మూడు 
కలిసి సంస్కృతంలో ఒక పదంగా ఏర్పడి తెలుగులోకి వచ్చినవని చెప్పవచ్చు. ఈ 


సదారితో కవితా భావాలు, అలంకార సం|పదాయాలు, వర్గనలు మొ॥ అన్నీ చేరాయి. 


“చ త్రజాతసముడు అనేపదం రాజుకు వాడిన విశేషణం, రాజు మన్మథునికో 
సమానుడని అర్థం, మన్మథుడు రూపంతో అందరికంటె (శేష్తుడని, అట్టివాడు రాజుకు 
సమానంగా నర్ణింపదగినవాడని సం్యసదాయ సిద్ధంగా తెలిసి వాయటం తెలుగువారు 
తెలుగు భాషలో కనిపెట్టింది కాదు. ఇది సంస్కృతం నుంచి వచ్చిన పద్ధతి. ఆందువల్ల 
ఈ శాసనాలలో కనిపించే *శివపదవర సేవితుండు” మొ॥ పదాలు, వాటిలోని కవితా కల్సి 
నలు సంస్కృతం నుంచే తెలుగులోకి వచ్చి చేరాయని నిశ్చయించవచ్చు. తెలుగు 
దేశంలో ఈ పద్ధతి రచన-తెలుగు ఛందస్సులలో సంస్కృత |ప్రభావం వల్ల నే వచ్చి 
నట్లు రూఢిగా చెప్పవచ్చు, (తె. వా 

గుణనిధి 

శ్రీనాథ మహాకవి విరచిత కాశీ ఖండంలోని ఒక పాత. గుణనిధి కాంపిల్య 
నగర వాసులైన యజ్ఞ దత్త సోమిదేవమ్మల పృతుడు. దర్శకుని కోడి జోడు సౌందర్య 
రేఖగా పతిపాదించదిడిన పాఠ, ద్యూత క్రీడారతుడు. _ద్రాహ్మణాచారాలను వదలడమే 
గాక తదాచార నియమాలను నిందించే వరకు వెళ్ళినవాడు. చెడు స్నేహాన్ని పట్టి 
చెడినాడు. గుణనిధి తల్లి గుణనిధిని ఎంతగానో వెనక వేసుకు వచ్చి ఆకని చెడు అల 
వాట్లను కప్పి పుచ్చింది. గుణనిధి వివాహితుడే అయినా భార్యను సరి? చూడక చెడు 
(తోవలు (తొక్కి=నాడు. తండికి రాచ మర్యాదగా లభించిన నవరత్నాం గుళీయకాన్ని 
దొంగతనంగా (తం|డికి తెలియకుండా) ఎత్తుకెళ్ళి, జూదంలో కోల్పోయాడు. దీనితో 
బాటు, ఎన్నో నగలను (సొమ్ములను) కుదువలు వేసి తెచ్చిన డబ్బును జూదమాడి 
కోల్పోయాడు. తన చౌర్యము బైటపడే సమయానికి ఇల్లు వీడి ఎవరికి చిక్కకుండా 
పారిపోయాడు. శివరా|త్రి రోజున శివాలయం చేరి అక్కడి భక్తులు శివునికి 
నైవేద్యంగా పెట్టిన పిండి వంటకాలను అపహరించి ఆకలి తీవ్చకోవడం కోసం నిద్ర 
పోకుండా జాగరం చేస్తాడు, భక్తులందరూ న్మిదించిన తరువాత తె ల్లవారుయామున గుణ 
నిధి గర్భాలయంలో |ప్రవేశించి, కొడిగట్టిన దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో పక్వాన్న 
పాతను దొంగిలించి పారిపోయే సందర్భంలో కాలివేలు ఒకనికి తాకడం, అతడు దొంగ 
దొంగ! అని అరవడం జరుగుతాయి. కళవళపడి లేచిన జనంలో పదిమంది గుణనిధిని 
కొట్టగా అతడు మరణించాడు. గుణనిధిని కొనిపోవడానికి శివభటులు_-యమభటులు వచ్చి 
పరస్పరము వాదులాడుకొని, కివభటులు ఆతనిని క్షైలాసపతి అను గహానికి పాాతుని 
చేశారు. శివపూజ మహిమ ఎట్టిదో ఈ కథలో కవి సూచించాడు. తెలిసిగాని తెలియక 


|పాచీన సాహిత్యము 299 


గాని ఒక్క-నాడు పర్వదినాన శివాలయంలో జాగరముండి దీసం వెలిగించిన ఫలమే కొన్నీ 
దుఃఖాలను దూరం చేస్తుందని ఈ కథ తెలుపుతున్నది. 


గుకాలంకార మణిమాలిక (అలభ్యం) 
కర - పడకండ్డ గురురాజక వి, 
గుత్తికొండ అప్పన్న 


కాలం : తెలియదు, 
ఈయనను నుతిస్తూ ఎనరో కవి ఓక చాటువు చెప్పాడు. (చా.ప,ర్భ 
గునుగుటూరి వెంకటకష కవి 
కాలం రీ త శతాబ్దం. 
స్థలం న మైనూరు. 
రచన * నలరాఘవ యాదవ పాండవీయం, 
బిరుదు  శ్రేషకవితా పితామహుడు. 
కోడూరి వెంకటాచలకవికి మేననూను. చిత విస్తర కవితలలో దిట్ట. 
(అరు ద-12-84) 
గుమ్మడపు పాపరాజు 
కాలం : తెలియదు. 
స్థలం వ గుళ్ళపాడు, 


సాహితీ |పియుడు. కృతిపతి. గుళ్ళపాటి పురాధీశ్వరుడై న జగ్గన [ప్రభుని 
కుమారుడు. చెన్నూర్‌ శోభనాద్రి రచించిన “శృంగార సుధా నమ్ముద పూర్ణ చందో 
వయమ్‌ (పబంధాన్ని అంకితం పొందాడు. ఇతడు పద్మనాయక (పభువట. 


(క. స-270) 
గుమ్మ డపు రమణరాజు 

కాలం UE శతాబ్దం. 

స్థలం : కొమ్మాలపాడు (నరసారావుపేట తాలూకౌ). 


సాహిత్య పోషకుడు. కొమ్మాలపాటి పురాధిపతియైన మన్నె హంవీర పాపన్న 
భూసతికి బుచ్చిమాందికు ప్యతుడు, అకలంక శ్రీకృష్ణ మార్యుడనే కవిని |పోత్సహించి 
“కృష్ణ విలాసము” అనే యక్షగానాన్ని రచింప జేశాడు. “కొమ్మాలపాడు దండకము . 
ఈ కృష్ణ మార్య్యుని దే. 
గుమ్మడి వెల్లి కృష్ణయ్య 
ఈయన వితరణను తెలియపరిచే ఒక చాటువున్నది. చాటు పద్య కర్త పరు 
తెలియదు. (చా. ప, ర 
గురజ 
కృష్ణా మండలంలోని ప్రాబీన సంస్థానం, “ఛార్‌ మహల్‌” అనేది దీని మొదటి 


800 తెలుగు సాహిత్య కోశము 


పేరు, కలిదిండి, గుడివాడ, బిత్త రజల్లి; విన్నకోట అనే నాలుగు పరగణాలు కల 
సంస్థానం కాబట్టి “చార్‌ మహల్‌'*గా (వసిద్ది చెందింది. కానుకొల్లు, బేతవోలు అనేవి 
దీనికి పూర్వపు రాజధానులు. 

పద్మనాయక వంశానికి చెందిన “కమదని వారు ఈ సంస్థాన పాలకులు, 
వీరి నివాసం “గురజిలో ఉండడం చేత సంస్థానానికి ఆ పేరు స్థిరపడింది, 


శః సంస్థానం వారీ పూర్వీకులు ఓరుగల్లు ప్రాంతంలో సామంతులుగా ఉండే 
వారట, తదనంతర కాలంలో ఈ ప్రాంతానికి తరలివచ్చి స్థిరపడ్డారు. కమదన గురవయ్య, 
గొడ్డళ అయ్యన్న (1708-1758), సుబ్బయ్య, అంకప్ప (1169-1878), రాయన్న, 
సద పాపయ్య మొ॥ వారు పూర్వపాలకులు, 


(కీ. శ. 1764 నుండి సంస్థానం చిక్కుల్లో పడింది. అప్పులు పెరగడం 
చేత నూజివీడు, మొగల్తు[రు, కాం|డేగుల జమీందార్లు సంస్థానాన్ని కౌలుకుతీసుకున్నారు. 
సంస్థానం 1788-1791 మధ్య కాలంలోనూ, 1801-1808 మధ్య కాలంలోనూ కుంఫిణీ 
వారి వశంలో ఉండేది. 1818 లో అప్పులు అధికంగా ఉండడం చేత కలిదిండి, బత్సర 
జల్లి పరగణాలను వేలం వేశారు. పరిపాలన చక్కగా లేకపోవడం చేత ఈ సంస్థానం 
1878 నాటికి పూర్తిగా హరించుకు పోయింది. వారసులకు భరణం మాతం మిగిలింది, 
కీ. శ, 19 వ శతాబ్దం ఉత్త రార్థంలో పాపయ్యరావు అనే వారసుడు, ఎర్నగూడెం 
తాలూకాలోని వేగవరం, బొ రంపాలెం ఎస్టేటులను కొవి, భరణం స్వీకరిస్తూ గురజలోనే 
నివాసం సాగించాడు. అతని తర్వాతి వారసుడైన (పాపయ్యరావు రెండవ కుమారుడు) 
వేంకటనరసింహ రామచం[ దరావు సంస్కృతాం| ధ్ర భాషల్లో అపార పాండిత్యం కలిగిన 
వాడు. కవి పండిత పక్షపాతి. ఇతని కుమారుడు వేంకటవరదరాజ శోభనా[ది ఆంధ 
భాషలో నిరుపమాన వై దుష్యం కలవాడు. సారస్వత సర్వస్వ ప|తికౌ పోషకుడు. 

కాశీనాథుని మల్ల నారాధ్యునివంటి (పముఖ కవిసందితులు ఈ “*కమదనము 
వారిచే మడిమా-న్యాదులు పొందారు. (ఆం. సం. సా-581, 582), 


గురజాల 'పేరయార్యుడు 
కాలం : 18వ శతాబ్దం. 
కవి పోషకుడు. సాహిత్య |పియుడు. పోడూరి పెదరామామాత్యుని 
[పోత్సహించి అతని చేత శివరామాభ్యుదయము అనే ద్వ్యర్థి కాన్యం (వాయించాడు. 
(క. స_128) 
గురుగితా సారము 
కర్మ 2: కంభంపాటి నారపామాత్యుడు, 


వేదాంత (గంథం, గంథంలో భుజంగగురుడు, గోపాల శిష్యుడు అనే వారి 
[పసక్తి ఉంది. ఈ కవికి గురువు ధేనువకొండ రామ బహ్మ గురుడు. 


పాచీన సాహిత్యము 301 


గురుదికాబోధ 
కర్త ఏ పిడుపర్తి (మొదటి) బసవకవి. 
ద్విపద కావ్యం, 
[సత్యేకత : శెరియ పద్మరుసు అనే కన్నడ కవి ఈ కావ్యాన్ని మొదట 
సంస్కృతంలో, తరవాత కన్నడ రగడలో |వాశాడట. దీనినే, ఈ కవి ఆం|ధీకరించి 
నట్లు స్వయంగా చెప్పుకొన్నాడు, 


వీరభూపాలుని | పోత్సాహంకో ఈ రచన చేశాడు. (క. త_8-29) 
గురుబోధ 
కర 2 సోమన. 
మూడాశ్వాసాల ద్విపద కావ్యం. శై వవేదాంత |ప్రతిపాదకమైన (గంథం, 
శైలి సరళంగా |పసన్నంగా ఉంది, (ద్వి. సా. చ-299) 


గురుశిష్య సంనాదము 
కర్త ఏ తెలియదు. 
(గంథం ఆసనము గంగా లభించింది. శైవ వేదాంత (తిపాదక మైన ద్విపద 
కావ్యం. దీని (పతి మ దాసు (పాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. 
(ద్వి. సా, చ_298) 
గురుశిష్య సంవాదము 
కర్త : యోగానంద అవధూత, 
ద్విపద కావ్యం. గురు శిష్య సంవాదరూప౦లో ఉన్న వేదాంత (గంథం. 
గురుసేవా విధానం, వైరాగ్య పద్ధతి, షోడళ వికారాలు, గుణత్రయ విభాగం-మొదలై న 


విషయాలున్నాయి. 
[పత్యేకత : కవికి విషయం ముఖ్యం కాని వ్యాకరణ౦, ఛందస్సు, యతి [పాసలు 
ముఖ్యం కొదని చెప్పాడు. (ద్వి.సా.చ, 206; ఆరు[దర_271) 


గురుశిష్య సంవాదము (అలభ్యం) 
కవయిత్రి : హోసూరి సాకమ్మ, 
వేదాంతపరమైన రచన. (ద. దే. వా-408) 
గురము చినకపోదయ్య 
కాలం : 1817 కి పూర్యుడు, 
స్థలం న్‌ రొళపిచర్ల. 
రచన : వీరచోడవ్వ చరిత. 
ఈ కవి తలిదం|డులు సోమమ లు ఇతడు రెండు (గంథాలు 
(వాసి రొంపిచర్ల ర్ల శంక రెశ్వరునికి అంకిత మిచ్చినట్లు తెలుస్తున్నది. ఆ 30డవ రచన 
"పేరు తెలియరాలేదు. | (య, వా, చ. $8) 


802 కెలుగు సాహిత్య కోశము 


గువ్వల చెన్నడు 
చాటుకవి. లోకొనుభవంతో పద్యాలు చెప్పాడు. ఇతనివి చాలా చాటువులు 
దొరుకుతున్నాయి. (చా. ప.ర్భ 


గువ్వలచెన్న శతకము 
కాలం ; (కీ.శ. 16వ శతాబ్ది. 


(పత్యేకత : ఈ శతక కర్త సట్టాభిరాము కవి అనీ, గువ్వల చెన్నుడనీ 
అధి పాయ భేదాలున్నాయి. గువ్వల చెన్నుని మీద ఆల్ల సాని పెద్దన పద్యాలను చెప్పినట్లు 
[బౌన్‌ దొర, ఆయన పండితులు చెబుతున్నారు. సె పండితులు పెశతక పద్యాలను 
సేకరించే నాటికే, పట్టాభిరామకవి పేరు మరుగున పడి ఉండవచ్చును. మరున్నందన, 
వ|జపంజర శతకాలు (వాసిన పట్టాభిరామకవి కవిత చిక్కగా ఉంటుంది, ఈ శతకం 
లోని శైలి సరళంగా ఉంటుంది. వ్యావహారిక [పయోగాలున్నాయి. స్త సంతానాలలో 
ఏది చెడినా, పద్యం మాతం చెడదని ఈ శతకంలోని ఒక పద్యం చెబుతున్నది. 

(=రు|ద_9-227) 
గూటాల 

ఇది గోదావరి మండలంలోని ఎప్పేటు, ఇంజరము, గూటాల, చిడిపి, తితుగుడు 
మెట్ట, సెద్దేహం, ముంగొండషాలెం మొ॥ ఈ ఎ స్టేటుకు సంజంధించిన | గామాలు. 


ఈ ఎస్తేటు మొదట “పోలవరం” రాజాగారి స్వాధీనంలో ఉండేది. కీ. స 
1812లో పోలవరం ఎస్టేటంతా వేలం వేయబడినప్పుడు దాన్ని నూజివీడు జమీందారు 
గారైన అప్పారావుగారు ఖరీదు చేశారు. తరువాత |క్రీ. శ. 1827లో మన్యం సత్యలింగ 
మనే వైశ్య _శవుడు దీన్ని నూజివీడు రాజాగారినద్ద నుండి సుమారు 2,80,000 రూవా 
యలకు కొన్నాడట. 


ఈ ఎ'సెటు సంపాదకులు మన్యం సత్యలింగం, వీరి తం|డి మన్యం కనకయ్య, 
పీరు కాకినాడలో వర్తకులు. విదేశీ వ్యాపారాల్లో అమిత లాభం పొందారు, (ఫెంచి 
వారి ఏలుబడిలో ఉన్న “యానాముోలో స్థిరపడి పోయారు. మన్యం సత్యలింగంగారు 
1827-1850 లో సంస్థాన పాలనం అతి నై పుణ్యంతో నిర్వహించారు. 


ఈ ఎ'పేటు పాలకులలో కీ. శ, 19వ శతాబ్దం ఉత్తరార్జానీకి చెందిన “చిన 
కనకయ్య" ప్రసిద్ధుడు. ఇతడు | ఫెంచి కుంఫిణీ వారికి ఆ ప్తమి|తుడు. _-ఫెంచివారి 
నుండి లక్షరూపాయలకు ఆనేక భూములను ఖరీదు చేసి ఎ'సైటును "పెంపు చేశాడు. కొని 
ఈయన చిన్న వయసులోనే మరణించాడు. తరువాత ఈయన భార్య “మహలక్ష్మమ్మ” 
ఈ సంస్థాన పాలనను చేసట్టింది. 

ఈమె సంగీత సాహిత్యాలలోను, లలిత కళలలోను అభిరుచి కలది, 
(ససిద్ధి చెందిన చెళ్ళపిళ్ళ వేంకటకశాస్ర్రిగారు తమ. “నానారాజ సందర్శనంిలో ఈమె 
వితరణ గుణాన్ని చక్కగా [పశంసించారు. 


[పాచీన సాహిత్యము 808 


సిద్ద ద కాశీ పండితులు పుల్య దక్షిణామూ ర్తిశౌస్తి; గా డేపల్లి సుబ్బావధాని 
వంటి [ప్రసిద్ధులైన కవి పండితులు ఈ మహాలక్ష్మమ్మ గారిచే సన్మానింపబడ్డారు. 
(ఆం. సం, సా_129_188) 
గూళికల్లు వేంకట రమణకవి 


కొలం i క్రీశ, 16 శతాబ్ది ఉతృరారం _ 17 వ శతాని పూర్వార్తం. 
@ వావీ ౧ - (లు 0 
రచనలు : 1, హరివంశము (అలభ్యం) 2. కనకరంణిత శిభామణీ పరిణయము 
(అసమ|గం), 
గురువు : సుమతీం|దుడు. 


ఈ కవి పూర్వ కవిస్తుతిలో రామలింగని, తిమ్మనను పేర్కొన్నాడు కాబిట్టి 
వారికి అర్వాచీనుడు. |పొఢంగా రచన చేశాడు. వేంకట మంత్రి రంగమాందిల 
పు తుడు, 

విశిష్టత : ఈయన మొదటి కావ్యం నామమా(తావశిష్టం. అలభ్యం. రెండో 
కావ్యాన్ని వేంకటేశ్వరస్వామి కలలో కనబడి చెప్పి వాయమంటే [వాశాడట. విక్ర 
మార్కుని వైశ్య సోదరుడు భట్టి, కనకరంజిత శిఖభామణిని పెళ్ళి చేసుకోవటం ఇందు 
లోని |పధాన కథ. (ఆవ|ద_9_288) 

గృహరాజ దిబ్బ 

చూ. గృహరాజ సౌధము, 


కొండవీటి సా|మాజ్యాన్ని పాలించిన కుమారగిరి రెడ్డి (1888-1400) విలాస 
భవనం. ఆస్థాన నర్హకియైన లకుముతోను అంతఃపుర స్త్రీలతోను కుమారగిరిరెడ్డి ఈ 
భవనంలో విహరిస్తుండే వాడట. నేటికీ కొండవీటిలోని ఒక దిబ్బ “గృహరాజదిబ్బోగా 
వీరి చిహ్నంగా మిగిలి ఉంది. స్థానికులు దీనిని “భోగం దాని మేడ” అని ఇప్పటికీ 
వ్యవహరిస్తున్నారు. 
గయకావ్యము 


గేయమంసే తాళ లయబద్ధంగా పాడటానికి అనువై ౦దని అర్థము. 
పద్యాలను కొంత వరకు రాగయుక్తంగా పాడవచ్చు. వాల్మీకి రామాయణాన్ని మొదట 
కుశలవులు తాళ లయబద్ధంగా గానం చేసినట్లు తెలున్తున్నది. తెలుగు సాహిత్యపు 
ఉత్సత్సి మొదట గేయాత్మకంగా ఉండి ఉండవచ్చునని పండితాభ్మి పాయం. 

శివ గీతాలున్నట్లు పండితారాధ్య చర్మితవల్ష తెలుస్తున్నది. వీర గాథలు 
గేయకావ్యాలు గా దేశంలో వ్యాప్తి చెందాయి. జానపద. సాహిత్యంలో గేయ శాఖ 
చాలా (ప్రముఖమైంది, (కీడాభి రామం జక్కుల పాటను పేర్కొన్నది. భక్తి గీతాలలో 
ఉతమ గీతాలు తాళ్ళపాక కవుల సంకీర్తనలు. శృంగార గేయాలలో క్షేత్రయ్య 
మువ్వగోపాల పదాలు (పసిద్ధాలు. త్యాగరాజు కృతులు _స్ముపసిద్ధాలై ఉత్తమ 


304 తెలుగు సాహిత్య కోశము 


రచనలుగా తెలుగులో నిలిచాయి. పలనాటి వీరకథ, బొబ్బిలిరాజు కథ, దేశింగు 
రాజు కథ, బంగారు తిమ్మరాజు కథ మొ॥నవి తెలుగు దేశంలో నేటికీ (ప్రచారంలో 
ఉన్నాయి. గేయాలకు (గామ సీమలలో ఆదరణ ఎక్కువ. గేయాలన్నీ రగడభేదాలే, 
ఇవి 5,4,5,6,7 గణాల కూర్చుగా సాగే గాన యోగ్యముల్లైన రచనలు, యతి పాస 
నియమాలు, పాద సంఖ్యా నియమాలు ఐచ్చికాలు, (తె, హా ఇరు. సం కో_018) 
గొంకరాజు మునుగోడు శాననము 
కాలం వ be. 1114, 
శొసన|పదడాత : వెలనాటి గొంకరాజు, 
స్థలం : గుంటూరు జిల్లా. పెదకారపొటి ఇలాకా _ మునుగోడు |గామం. 
శాసన వషయం : ఈ శాసనం కూరపాటి సమీప |గామమైన మునుగోడు 
శ్వేత జినేశ్వరాలయం దగ్గర ఉంది. గ్రామం నడివీధిలో ఉన్న రాతిమీద ఈ శాసనం 
ఉంది. దీనిలో రెండు ఉత్పలమాలలున్నాయి. డీ. శ, 1100 నాటికి జై నమత 


మున్న ట్లు ఈ శాసనంవల్ల తెలుస్తున్నది. (తె, ర్‌, చ_ 184) 
గొంకరాజు 1] శాసనము 
కాలం న డీ. శ 1142. 
[పస్తావిత సలం : గుంటూరు జిలా_రేపలే తాలూకా-భట్టి పోలు _్రామం. 
అట ® cn య శం 
శాసన |పదాత ఏ వెలనాటి రెండో గొంకరాజు. 


శాసన విషయం : రెండో గొంకరాజు భట్టి పోలులో వేంచేసిన విస్ణువర్ధ నేశ్వ 
రునకు అఖండ దీపం నిల్పటం. దీనిలో ఒక చంపకమాల, ఒక ఉత్పలమాల ఉన్నాయి. 
(తె. క. చ-289) 
గొండి నృత్యము 
కాలం ఎ కాశతీయులు _ 12, 10 శతాచ్చాలు. 
ఇది దేశీయ నృత్త విశేషం. కుండలాకారంలో చేసే నృత్యం. బతకమ్మ 
బొమ్మల ఉత్సవ సమయాలలో పిల్లన గోవులూడుతూ, ఆటలాడుతూ కుండలా 
కారంగా నృత్యం చేసేవారట. పురుషులు కోలాటం వేస్తూ, చిరతలు | మోగిస్తూ, 
చిందులు [తొక్కుతూ పాటలు పాడుతుంపే, స్త్రీలు వలయాకారంగా చస్పట్లు చరుస్తూ 
బతకమ్మ పాటలు పాడేవారట. ఈ నృత్యం తెలంగాణాలో ఈనాటికీ విశేష |పచారంలో 
ఉంది. . 
(చూ. బతుకమ్మ సండుగ_బొడ్జెమ్మ పండుగ) (నా, ర చ_68.89) 
గొంతేటి సూరన 
కాలం : (కీ.శ. 10వ శతాబ్దం. 
రచన వ కృష్ణాభ్యుదయము. 
రామయామాత్యుని పౌత్రుడు. కొకిరాజు పు[తుడు, ఇతని కవిత సామాన్యంగా 
ఉంది, (క. స. 207) 


[పాచీన సాహిత్యము 305 


గొట్టిపర్తి ఎరమనాయని శాసనము 
కాలం : కీ. శ, 1200. 
శాసన పదాత : ఎ|రమనాయుడు. 
శాసన విషయం : దీనిలో ఏ ఉత్సలమాలలు, సీస పద్యాలు అసమ గంగాను, 
పద విభాగం చేయటానికి కష్టంగాను ఉన్నాయి. మరొక కంద పద్యం కూడా ఉంది, 
శాసన పదాత ఒకానొక “పూండి”లో తటాకం (తవ్వించినట్లు మాతం తెలియవ స్తున్నది. 


ఎరమనాయుడు చతుర్ధ కులజుడట, (తె. క. చ_811) 
గొట్టుముక్కుల రాజగోపాల శతకము 
కర్త : దిట్టకవి రామచంద్ర కవి. 
“గొట్టు ముక్కుల పురౌకా రాజగోపాలకా” అనే మకటంతో ఏకయతి 
(కవర్గయతి) నియమంతో ఉంది. చక్కని ధారాళుద్ది గల రచన, (శ. క. చ_841) 
. ౧ (“ 
గొడుగుల వచనము 
నామాంతరం వ ఉతర గోపుర కథసట్టు. 


రామాయణంలోని యుద్ధకాండ భాగం. ఇందులోని ఒక ఉదాహరణను పావు 
లూరి మల్లన ఇవ్వవంవల్ల దీనికి గొడుగుల వచనం అని పేరు వచ్చింది. ఈ భాగం 
కుందుర్తి వెంకటాచల కవి వచన రామాయణంలోనిదని పండితులు కొందరు భానిస్తు 


న్నారు. (వ. వొ 48) 
గొబ్బి పదములు 
రచనాకాలం : కీ.శ. 1150 |పౌంతం, 
కర్త ; మల్లి కార్దున పండితుడు. 
గొబ్బి పదాొలు 


నామాంతరం : గొబ్బి పాటలు 


దేశి సారస్వతానికి చెందినవి. గొబ్బి పదాలు యక్షగానాలలో |సయుకాలు, 
గొబ్బిగోపి శబ్బభవమని, గొబ్బి నృత్యం గోపికల రాసక్రీడ వంటిదని పండితాభి పాయం. 
రాజాస్టాన్‌ లో ప్రచారంలో ఉన్న గర్భనృత్యంవంటిదే గొబ్బి నృత్యమని, గర్భ శబ్దభవ మే 
గొబ్బియని కౌందర్మిత లంపు, (ఇది |పాయికంగా స్త్రీలు |వదర్శించే మండలాకారనృత్యం). 
ఆ నృత్యానుకాలమైన గీత |పదింధ విశేషమే గొబ్బి పదం. ఈ గొబ్బి పదాన్ని తాళ్ళ 


పాక అన్నమాచార్యులు తన కృతుల్లో వాశాడు, (య.వాచ _ 280-81) 
గొబ్బి పాటలు 
నామాంతరం : గొబ్బి పదాలు (చూ) 
గొబ్బిళ్ళు 


గీత రచనా విశేషం. ఇది యక్షగానాలలో [ప్రయు కం. గొబ్బిసదం కంజె 
విలక్షణ మైనది. సూర్యరాయాం[ధ నిఘంటువులో దీనికి 'ఒక ఆడు పిల్చిల. పండుగ 


806 తెలుగు సాహిత్య కోశము 


(సు కాంతి) వేడుక, (క్రీడా విశేషము, పాట, నమస్కార భేదము అని అర్థాలున్నాయి. 
పండుగలు వేడుకలకు, వేడుకలు |క్రీడలకు, ఆటలు పాటలకు దారితీయటం తెలుగునాట 
(పసిద్ధం. 
తాళ్ళపాకవారి సంకీర్తన లక్షణఎలో ఇది ఒక నిబంధ. పదంగా పరిగణింప 
బడింది అర్ణచఎ(దక పదము, ఏలపదము, చందమామ పదము మొ॥ వాటితోపాటు “పాద 
యు శళముగ బహుజన సు|పయు కి (బరగు'నని సంకీర్తన లక్షణంలో ఉంది. గణపతి 
రెడ్డ గోపాల విలాసంలో, చూడమ్మ రుక్మిణీ కల్యాణంలో ఇది ఉంది. 
(య.వా.చ _ 821.822) 
గొబ్బూరి నరసరాజు 
కాలం : కీ.శ. 16వ శతాబ్దం 
స్థలం ఏ విజయనగరం కావచ్చును. 
సాహిత్య పోషకుడు. అష్ట దిగ్గజాలలో ఒకడై న అయ్యలరాజు రామభ్యదుడు 
రచించిన రామాభ్యుదయ కావ్యం ఇతనికే అంకితం, ఇతడు తిరుమల రాయని మేనల్లుడట. 
గొల్ల కలాపము 
కర్త: అ క్రేయపురపు తమ్మయ 
సిద్ధమైన గొల్ల కలాపాన్ని పోలినరచన. గొల్ల భామ సము|దమథన కథా 
భ్యానం చేయడం, తమ వంశ ప్రాశస్త్యాన్ని చెప్పడం _ ఆధ్యాత్మిక సంవాదాలు 


ఉగ్నాయి. 
ఈ యక్షగానంలో ద్విపదలు, దరువులు, కందములు, వచనములు ఉన్నాయి. 
దరువులకు అక్కడక్కడ రాగనామాలు పేర్కొన్నాడు కవి. (య. వా, చ, 97) 
గొల్ల కలాపము 
చూ, గొల్లభామ వేషము కథ 
కర్త: నక్కలపొటి సంజీవ కవి (య, వా. చ. 86) 
గొల్ప కలాపము 


కర్త: సిద్దేం దయోగి 

ఇది తొలుత భామాకలాపంలో కలిసి ఉండేదనీ తర్వాతికాలంలో (పత్యేక 
రూపకంగా రూపొందిందనీ తెలుస్తున్నది. దీనిలో గొల్లభామ పిండోత్స త్తి మొదలుకొని 
సువీర్హంగా ఒక వెదాంతోపన్యాసం ఇవ్వడం, (వాహ్మణ రశేవ్టులతో వేదాంత చర్చలు 
జర._డం క పిస్తుంది, 

ఈ రచనను అనుసరించి తర్వాతివారు ఇదేపేరుకో ఈ కలాపాన్ని మరింత 
"పెంచి (వాశారు, (య. వాం చ, 86) 

గొల పదాలు 


య 


పద సారస పత౦లోనివి. 


(పాచీన సాహిత్యము 307 


పిల్లన్నగోవి గొల్లజాతి గాన కళా ప్రతిష్టకొక ప్రాచీనచిహ్నం, సుద్దుగొల్ల లు 
పదవిద్యకు సద్దులు, కృష్ణలీలలు, కొటమరాజు కథానులాపాలు వారి గుత్తపాటలు. 
గొల్ల కలాపంలోని సుంకరి కొండని ఏల పదాలు గొల్ల గోవాళ్ళ హౌలా రసిక త్వానికీ 
గుర్తులు, 

నాయకరాజుల కాలపు యక్షగానాలలో గొల్ల వారి వేషభాషలు చొప్పింపబడ్డాయి., 
రంగాజమ్మ కృతులలో వీరి హాస్య |పసంగాలున్నాయి గాని పదాలులేవు. విజయరాఘ 
వుని పూతనాహరణంలో గొల్లపదాలున్నాయి. పూతన క శేబరాన్ని ఈడ్చేటప్పుడు 
గొల్ల పదం, మొక్కు. బదిసదాలు, “రామాయణ బావుతాలు సదుచ్చుకొన్ని, (పబుద్ధునిపదం, 
సివమాడే గొ ల్లనిపదం దీనిలో ఉన్నాయి. (య. వా. చ, 82205) 

గొల్ల (పోలు 

ఇది పిఠాపురం సంస్థానంలో ఒకభాగం. పిఠాపురం సంస్థానా ధిసతి అయిన 
రాజా వేంకట సూర్యనారాయణిం గారికి (1824. 1860) నలుగురు కుమారులున్నారు. వారిలో 
ద్వితీయుడై న రాజా గంగాధర రామారావు (1844_1890) సంస్థానాధిపతిగా ఉన్నకాలంలో 
కనిష్టసోదరుడై న వేంకటరాయణింగారి కుటుంబవ్యయం కొరకు తూర్చుగోదావరిమండలం 
లోని ఇసుకగల్టి, గొల్ల|పోలు, భోగాపురం ఆనే [గామాలకో కూడిన ఈ ఎసేటును 
తమ్మునికి ఇచ్చారు, ఎ'సేటు అన్యా[ కాంతం చేయగూడదనే ఒప్పందం ఉండింది, 

వెంక టాయణింగారికి రామాయమ్మ, వెంకాయమ్మ అని ఇద్దరు భార్యలు. 
వెంక టాయణింగారు నిస్సంతుగా మరణించారు. 1889లో వెంకాయమ్మకూడా మరణించ 
డంతో రామాయమ్మ ఎసేటుకు సర్వాధికారిణి అయ్యింది. 1886లో ఈ రామాయన్మ తన 
చెల్లెలి కుమారుడిని దత్తు తీసుకున్నది. ఈ సాకుతో పిఠాపురం రాజా ఈ ఎస్ప్టేటుపై 
దావా వేశారుగాని, న్యాయస్థానం రామాయమ్మకే అనుకూలంగా తీర్చునిచ్చింది. 

ఈ రామాయమ్మ గారు కవి పండిత పోషకురాలు. కొకినాడలోని వేద పాఠ 
శాలకు విరాళమిచ్చి, పలువురు వీద విద్యార్థులకు విద్యా సౌకర్యం కల్పించారు. 

(ఆం. సం, సా_688) 
గొల్ల భాగవతులు 
వీరు తెలుగు దేశంలో పూర్వకాలం నుంచీ (సిద్ది చందిన భాగవతులు. 
కృష్ణుడు గొల్లవాడనే విశ్వాసం కొద్దీ కృష్ణలీలాది భాగవత కథలనే ఎక్కువగా [పద 
ర్మించేవారు. మొదట వీరి భాగవతాలు కళకోనం (పదర్శింస బడ్డా, రాను రాను యాచనకే 
వినియోగమయినాయి. 

గొల్లి భాగవతులు పెళ్ళిళ్ళకూ, ఉత్సవాలకూ, తిరునాళ్ళకూ, పండుగలకూ, 
వ్యవసాయ తరుణం అయిపోయిన తరువాత తమ కథలను |పదర్శించేనారు. ఒకే 
(గ్రామంలో ఒకే జట్టు పతి వీథిలోనూ |పదర్శించేవారు. ఇంటింటా చందాలు వసూలు 
చేసేవారు. (ప్రజలు పిరికి చందాలితో పొటు, కిరీటాలనుకూడా బహుకరించేవారు. పూర్వం 
గొల్ల భాగవతులకు మంచి |ప్రసిద్ధి, (ప్రచారం కూడా ఉండేవి. (నా. ర.చ-175) 


808 తెలుగు సాహిత్య కోశము 


గొల్ల భామ కథ (చాటువు 
ఈ కథమీవ ఒక చాటువు దొరుకుతున్నది. ఈ పేరు మీద నిర్మించిన చలన చిత్రం 
(19 14_1946)లో కూడా ఈ పద్యాన్ని వాడుకున్నారు ఈ పద్యానికి మూలం “రసికజన 
జీవనమ్‌” అనే గంథంలోని శ్లోకమట. 
చాటుకవి పేరు తెలియదు. (చా.ప. ర) 
గొల్లభామ వేషము 
కర్త * భారతి రామరాజు. 
గొల్లకలాపాన్ని పోలిన రచన. దీనిలో చల్ల అమ్మడానికి వచ్చిన గొల్ల 
భామకు ఒక (బాహ్మణుెకి జరిగిన సంభాషణ, గొల్లి భామ నిత్యకృత్యాలు, గొల్ల వారి 
కులాచారాలు, సము ద మథన కథ మొవలయినవి వర్ణించాడు కవి. కాని హాస్య (పసం 
గాలలో అసభ్యత అధికంగా ఉంది. 
దీనిలో దరువులు, ద్విపద, పద్యములు, వచనము, శ్లోకములు, తద్వ్యాఖ్యా 
నము, ఏలలు ఉన్నాయి. (య. వా చ_88) 
గొల్ల భామ వేషము కథ 
నామాంతరం : గొల్ల కలాపము 
కర్త ఏ నక్కలపాటి సంజీవకవి 


యక్షగానం, దీనిలో గొల్ల భామ సింగారించుకాని వీథిలోనికి చల్ల అమ్మడానికి 
వస్తుంది. అక్కడ ఆమె తమ కులంలోని తెగలు, కులాచార విధి నిషేధాలు ఏకరువు 
పెట్టి జగమెల్ల గొల్ల అని సిద్ధాంతీకరిస్తుంది. ఆమె పేరు మందయాన. చివరి వరకు 
గొల్లభామ గొంతే వినిపిస్తుంది. కొబట్టి దీనిని గొల్హకలాపం అని కూడా అంటారు, 
దీనిలో దరువులు, ద్విపదలు, పద్యాలు, వచనాలు ఉన్నాయి. రచన చక్కగా ఉంది, 
సము[ద మథనగాథ, సుంకరి కొండని సరసం (పసక్తాలు. 

ఈ రచన సిద్ధం్యదున్ని గొల్ల కలాపాన్ని అనుసరించి సాగింది. సై, 


(య.వా,చ. వ 80.44) 
గొలసుదులకారు 


౧ ౮ 
తెలుగు దేశంలో ఒక రకమైన జానపద గాథలైన గొల్లి సుద్దులిను వీరు చెబు 
తుంటారు. ఈ సుద్దులవారు ఒక్క గొల్లలనే యాచిస్తారు. 


యాదవుల చర్మితకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొ॥వాటిని 
వీరు |సచారం చేస్తూ ఉంటారు. అయ్యలరాజు నారాయణ కని “హంస వింశతి”లో 
ఈ గొల్లి సుద్దులను వర్ణించాడు, వీరు కథా వివరాన్ని పెద్ద పెద్ద వస్తాంలపై చిత్రించి, 
బొమ్మల సహాయంతో కథ చెబుతారు. 

వీరు కొమ్ములు, వీరణాలను వాయిసారు, కొందరు శంఖాలను కూడా పూరి 
స్తారు. ఆవులను, గొ రైఆను పెంచే గొల్ల వారి [ప్రధాన దేవత గంగను. ఈ గంగమ్మ 


[పాచీన సాహిత్యము 309 


జాతర దొనకొండ, అలవలపాడులలో అతి |పాచీన కాలం నుంచీ జరుగుతూ నే ఉంది. 
గంగ జాతర్ల లో ఈ గొల్ల సుద్దులను ఎక్కువగా చెబుతూ ఉంటారు. 
(నా. ర. చి! 4-26) 
గోండు జాతి నృత్యాలు 

తెలంగాణాలోని కేసలాపురం భీమదేవు ఆలయం గోండుజాతి వారికి సంబం 
ధించింది. ఇక్కడ గోండుజాతివారు జరిపే జాతరకు వేలాది గోండుజాతి పజలు గుమి 
గూడతారు, 

ఈ ఉత్సవంలో పాల్గొనటానికి గోండు కవులు, వాద్యకారులు, గాయకులు 
తప్పక హాజరవుతారు: ఈ ఉత్సవాలలో వివాహమైన నూతన వధువులు (పధాన పాత 
వహిసారు. వి|గహం ముందు విలబడి _ రాత్రి తెల్ల వార్లూ తన్మయత్వంతో వివిధ రకా 
లయిన నృత్యాలు చేసారు. ఈ జాతరలో జరిగే [పదర్శనలక్రు గోండు [పజలే గార్ర 
ఇతరులు కూడా వస్తుంటారు. ఈ జాతర 15 రోజులపాటు జరుగుతుంది. 

(నా, ర. చ_281) 
గోకర్ణ చృందస్సు (అలభ్యం) 
కర్త * చూ. గోకర్లుడు. 
రచనాకాలం : (కీ. శ. 1100 [పాంతం, 

దీనిలోని పద్యాలను అస్పకవి, కస్తూరి రంగకవి ఉదాహరించారు. గోకర్ణుడు 

ఈ ఛందో (గంథ కృతిపతి అని కొందరు భావిస్తున్నారు. 
(క. త.-2) (కవిజనా|శయం, పీఠిక) 
గోకర్ణ దేవచోడుని శాసనము 
కాలం ; డీ: శ, 1127. 
స్థలం * ఏలేశ్వర ప్రాంతం కావచ్చు. 
శాసన ప్రదాత : గోకర్ణ దేవచోడుడు. 

శాసనవిషయం : ఈయన కోడూరుపురవరేశ్వరుడట. ఏలేశ్వరంలో వేంచేసి 
యున్న దేవునికి అంగ భోగ రంగ భోగాలకు, ధూప దీప నై వేద్యాలకు “చెదకోడూరు” 
(గామాన్ని దానం చేశాడు. గోకర్ణ ఛందస్సును ఈయనే |వాశాడని పండిత నిర్ణయం. 
పై గంథంలోని పద్యాలను [పాచీన కవులు గౌరన, అప్పకవి పేర్కొని ఉదాహరిం 


చారు, (తె ర్‌. చ-181) 
గోకర్ణుడు (గోకర్ణ చేవుడు) 
కాలం : కీ.శ. 11830 ప్రాంతం. 


జన్మస్థలం థ్‌ వర్థమానపురం. 
కృతులు : గోకర్ణ చృందస్సు. ఈ (గంథం సమగంగా దొరకలేదు. 


లాక్షణికులు ఇతన్ని ఉదాహరించారు. 
(కవిజనా శయం పీథిక్ర_వావిళ్ళ) 


310 తెలుగు సాహిత్య కోశము 


గోగులపొటి కూర్మనాథ కవి 


కాలం ప్న (కీ, శ, 1720-1700. 
స్థలం * గజపతి నగర సమీపంలోని దేవులపల్లి. 
రచనలు : ఏకాంతసేవ, మృత్యుంజయ విలాసము, లక్ష్మీనారాయణ సంవాదము, 


చోర సంవాదము (లేక) తిరుమంగ యాళ్యారి చౌర్యగాథ, జగన్నాథ 
స్వామివారి రాయబారము (లక్ష్మ నారాయణ సంవాదము), సుందరీ 
మణి శతకము, సింహా|ది నారసింహ శతకము, విజయరామ శతకము 
మొ॥. 
గురువు : తిరుమల పెద్దింటి సంపత్కుమార వెంకటాచార్యులు. 
ఇతడు గౌరమాంబా బుచ్చనామాత్యుల ప్వతుడు, పెద విజయరామరాజు 
కాలంలో విజయనగర సంస్థాన ఆస్థాన విద్వత్క. విగా పేరు పొందాడు. బహు (గ్రంథ 
కర, సంస్థానా స్టానో ద్యోగిగా పభువుల నుండి అనేకాాగహారాలు దానం పొందాడు. 


0 


దేవులపల్లి విశాఖ జిల్లాలోనిది, 
ఇతని రచనలన్నీ భగవదంకితాలు. వీటిలో సింహ్మాదినారసింహ శతకం 
అత్యంత [ప్రచారంలోకి వచ్చింది, ఇతని కీర్తనలు సిద్ధ పుణ్య క్షే తాలలో నేటికీ 


పాడుతున్నారు. (ఆం. సం, సా_418) 
గోడే జగన్నాథరావు 
కాలం EA 15 శతాబ్దం పూర్వార్థం. 
స్టలం + విశాఖ మండలం. 


జమీందారీ కుటుంబానికి చెందినవాడు. సాహిత్య [పియుడు. ఇతడు సన్యాసం 
స్వీకరించిన తరువాత ఇతనిపై నిమిషకవి 'వేంకపేశకవి ఒక శతకం చెప్పాడు. 
“జ్ఞానభోగి గోడే జగన్నాథమోగి” అనేది దాని మకుటం. (క. స_259) 
గోడే జగ్గారాయడు 
కాలం | [కీ.శ 18 వ శతాద్దం. 
స్ధలం ; విశాఖ మండలం. 
విశాఖసట్టణ పాంతంలోని జమీందారు. సాహిత్య పోషకుడు. కాకరపర్తి 
తిరుపతి పాతతకవిని ఆదరంచి, అతనిని అ|గహారాది దానాలతో నత్యరించాడట. 


(5. స_97) 
గోడే సూర్య పకాశరావు 
కాలం : (క్రీశ, 19వ శతాబ్ది పూర్వార్థం. 
స్థలం + విశాఖ మండలం. 


సాహిత్య (పియుడు. గోడే జగ్గరాయని కుమారుడు. అక్కెనపల్లి నృసింహ 
కవి రచించిన ఓఘవతీ పరిణయం అంకితం పొందాడు. ఇతని సోదర ప్యతుడు 
ఈ | గంథాన్ని ము[దించాడట. (క. స_114) 


[పాచీన సాహిత్యము 811 


గోదా దేవి 
నామాంతరాలు : ఆముక,మాల్యిద, ఆండాళ్‌, కొదై యాక్వార్‌. 

గోదాదేవి వైష్ణవ భక్తురాలు. విస్థుచిత్తుని కూతురు. పన్నిద్ద రాళ్నారులలో 
ఒకతె, కృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఈమె కథ ఉంది. 

శ్రీకృష్ణ దేవరాయలకు కళింగయా (తా స(దర్భంలో కలలో తెలుగు రాయడు 
(పత్యక్షమై ఆముక్తమాల్యద రచనకు పురికొల్పాడట హరి, పూర్వం కృష్ణావతారంలో 
సుధాముడనే మాలాకారుడు ఇచ్చిన పూదండలను మగవాని చేతినుండి (గహింవవలసి 
వవ్చినదే ఆని చాధసడుతూ స్వీకరించాడు. ఆ కొదువ అతని మనస్సులో ఉంది, 
అందుకని తాను ముందుగా ధరిందిన దండను రంగనాథునికి అర్చిస్తూ ఉండిన ఆ గోదాదేవి 
కథను... ఆమెను (శ్రీరంగనాథుడు పెండ్లి చేసుకొన్న కథను వర్ణించి చెప్పమ్నాడు 
“ పియాపరి భుక్తమాల్యము ధరించి నేనానందించిన కథను కావ్యంగా చెప్పడానికి నీవే 
సమర్జుడవసి” తెలుగురాయడు, కన్నడరాయడై న శ్రీకృష్ణాయ. కు చెప్పాడట 
అందుపై రాయలు విషచిత్తుని కథనూ గోదాదేవి కథనూ ఈ కావ్యంలో చెప్పాడు. 

విస్తుచిత్తు ని కథ ఇందులో ఉంది కాబట్టి ఈ కావ్యానికి విహ్టుచితీ యమనే 
పేరు వచ్చింది. గోదాదేవి పూలదండలను తాను ముందుగా ధరించి భగవంతునికి 
అర్చించేది. అందుచేతనే ఆమెకు తమిళంలో చూడికుడుత్త నాంచారు అవి పేరు 
వచ్చింది. అముక్తమాల్యద అన్నా అదే అర్థం. ఆమె పేర ఈ కావ్యానికి అముక్త 
మాల్యద అనే పేరు వచ్చింది. 

గోదాదేవి విష్తుచిత్తునికి కన్న కూతురు కాదు. తులసివనంలో లభిఎచింది. 
భూమి నుంచి లభించింది కాబట్టి “గోద” అనే పేరనే పెరిగింది. ముకుందుడే స్వయంగా 
ఈమెను |ప్రసాదించినట్లు విష్ణుచిత్తుడు భావించి ఆ శిశువును పెంచాడు. ఆమె యౌవనవతి 
అయింది. ఇక్కడ కవి ఆమె సౌందర్యాన్ని (పొఢతరంగా వర్ణించాడు. 


గోద “భూదేవి”, సాధారణ మానవాంగన కౌదు. మాల దాసరి కథ వలన 
గానము విశేష ఫలవమని విన్నది. విని “గోద”గా జన్మించింది. తమిళంలో ఈమెను 
కోదైయాళ్వార్‌ అంటారు. తమిళంలో కొదై అంటే పూమాల అని అర్థం. 

గోదా దేవికి పూర్వజన్మలో చెలులయిన నాగకన్యలు పొరుగిండ్ల వై ష్టవుల 
కూతుచ్చగా జన్మించి ఆమెకు చెలులయ్యారు. నిరంతరం రంగనాథుని ధ్యానిస్తూ 
అతని కల్యాణగాథలు వింటూ ఆమె రంగనాథుని పై మనసు నిలుపుకొన్నది. అతన్ని 
గురించి పాడుతూ సేవలు చేసింది. గోదాదేవి “ధనుర్మాస |వతాన్ని” స్వీకరించి ఆ నెల 
రోజులూ గానం చేసిన పాటలే “తిరుప్పావు”. 

[దావిడ వేదమనబడే ఆళ్వారుల రచనలలో కెల్లా పవి తతమమైనోతిరుప్పావు” 
వై ష్టవులకు నిత్యాను సంధానం. 

గోదాదేవి విరహాన్ని ఆమె కృశత్వాన్నీ గమనించిన విష్ణుచిత్తుడు ఆమెను 


లు 


గూర్చిన తన వేదనను స్వామికి నివేదిస్తాడు. స్వామి అకనికి మాలదాసరి కథ చెప్పి 


312 తెలుగు సాహిత్య కోశము 


ఆమెను శ్రీరంగానికి తీసుకు వెళ్ళమంటాడు. శ్రీరంగంలో గోదాదేవిని చూసిన రంగ 
నాథుడు ఆమెను తన అంతఃపురానికి చేర్చి ఆమెవలెనే ఒక మాయా యువతిని చేసి 
విస్తుచిత్తు ని దగ్గర ఉంచుతాడు. గుడి నుండి బయటికి వచ్చిన విమ్లుచిత్తు నికి కూతురు 
కనిపించదు. “అంత [పీతి ఉంతే నన్నడిగి వివాహం చేసుకోవాలిగాని నన్నడగకు౦డా 
ఇలా చేయడం న్యాయమా” అని విష్ణుచిత్తుడు రంగనాథునికి మొర పెట్టుకుంటాడు. 
“నీ క్రమార్తైను ఇంటిలోనే వదలివచ్చి నాపై నిందలు వేయవద్దని” రంగనాథుడు 
అతన్ని ఇంటికి పంపివేసి |బ్రహ్మరు[దులను, సరస్వతిని, గౌరిని, పెండ్లి మాటల కొరకు 
విష్ణుచిత్తుని ఇంటికి పంపుతాడు. సకలదేవతల సమక్షంలో శాస్తోగిక్కంగా గోదాదేవి 
రంగనాథుల వివాహం జరుగుతుంది 

గోదాదేవి “నాచ్చియార్‌ తిరుమొషి" అనే [ద్రవిడ ప్రబంధం [వాసింది, 
ఇందులో స్వప్నంలో స్వామి తనను వివాహమాడినట్లు వరించింది. 


గోదావధూటీ పరిణయము 


కర్త : మరింగంటి వేంకట (|[వపథమ) నృసింహాచార్యులు (చూ). 
దీనిని క్రీ. శ. 1956 లో నల్లగొండ రామగిరి మహిళా భక్త సమాజం వారు 
మ్యుదించారట, (తె. వి. స_6) 
గోదావరీ లహరి (సం) 
కర్త : చూ, పేరి కాశీనాథళౌస్త్ర. 
సంస్కృత రచన, (ఆం. సం. సా_427) 
గోదావరీ శతకము 
రచనాకాలం ఏ కీ.శ, 1466 |పాంతం కావచ్చును. 
కర్త : _పిగ్గడపల్లి పోతయ్య, 
(గంథ్యపతి అసమ్మగంగా లభించింది. మత్తేభ శార్దూల వృత్తాలున్నాయి. 
రచన చక్కనిది. (4. క. చ. 188) 
గోన గన్నారెడ్డి 
చూ. గన్నయ్య సేనాని. (వా. చ-210) 
గోన బుద్ధరాజు (బుద్దారెడ్డి) 
కాలం న డీ. శ, 1291_1828 |వాంతం కావచ్చును. 
రచన ౩ రంగనాథ రామాయణము, 


విశిష్టత : ఇతడు రాయచూరు శాసన | పసక్షుడై న విట్టలనాథుని కుమారుడు, 
కాకతి రెండో |[పతాపరుదుని సాముతుడు. సర్వ పురాణ విచారతత్సరుడు. బిహు 
కళాగమ విచక్షణుడు. కవి సార్వభౌముడు. కవి కల్పతరువు, కవిలోకభోజుడ్ను కవి 
పురందరుడుగా క్షీర్తింపబడ్డాడు, బుద్దరాజు తన రచనలో రంగనాథుడనే కవి తోడ్పాటు 
తీసుకుని ఉండవచ్చు. అందువల్ల ఈ రామాయణం రంగనాథ రామాయణంగా కూడ 


[ప్రాచీన సాహిత్యము $10 


(పసిద్ధికి వచ్చి ఉండవచ్చు. కవి సుబోధకమైన శైలిలో చక్కని తెలుగుదనంళో కథ 
నడిపాడు. మూలంలో లేనివి చాలా ఈతని రచనలో చోటు చేసుకున్నాయి. ఇతడు 
తన తండి విఠలకాజు కోరికమీద అతనికి అంకితంగా ఈ రామాయణాన్ని రచించాడట. 


దీని కర్తృత్వం గురించి భిన్నాభి| పాయాలున్నాయి. (ఆరు ద_8) 
గోన రామభూపతి 
కాలం “ తెలియదు. 


బిరుదులు : మీసరగండ, గండరగండ. 


ఇతన్ని గురించి చాటువులనల్ల తెలుస్తున్నది. ఈయన శౌర్యాన్ని మెచ్చి 
ఎవరో రాయలు డాలు బహూకరించాడట. ఈయన గోన బుద్దారెడ్డి వంశీయుడు. చాటు 


పద్య కర్త పేరు తెలియదు. ' (చా. ప. ర.) 
న్‌ 
కాలం ఇ డీ: శ, 1370 ప్రాంతం, 
సలం ' చెంజి దురం. 
® గి 
రచన : సింధుమతి విలాసము. 


ఇతడు చెంజిదుర్గ పాలకుడు నరసనామాత్యుని ప్యుతుడు. ఇతని కాలాన్ని 
గురించి కొంత వివాదం ఉంది. (కీ.శ. 1700 [పాఎతం వాడనీ తెలంగాణాలోని గార! 
ఇతని జన్మస్థలమనీ గోలకొండ కవుల సంచికలో ఉంది. కంపరాయల దక్షిణ దేశ దండ 
యా[తలో అతనికి సహాయపడిన వాడని కొందరు అంటున్నారు. (శ్రీరంగ దేవాలయ 
తూర్చు పాకారంలోని శిలా కాసనంలోని శోకాలు ఇతన్ని గురించిన వేనన్న అధి పాయం 
రాడా ఉంది. (గో. కొర క, నర 8080 దుర, వా-రి) 
గోపరాజు రామ (పధాని 
ఈయన ముప్పది ఇద్దరు మం తులలోని వాడు. గజపతి వంశానికి చెందిన 
గణపతి రాజుదగ్గర మం్యతిగా ఉండి కరణిక వృత్తిని నియోగి బాహ్మణులకు చెందేటట్లు 
చేశాడట. ఈయన దానధర్మాలను, అప్పటి శాఖాభేదాలను వివరించే పద్యాలు, శ్లోకాలు 
దొరుకుతున్నాయి. (చా.ప. ర 
గోపరాజు రాయనామాత్యుడు 
కాలం ఏ కీ.శ, 18వ శతాబ్దం. 
సలం ఏ; కొలనుపాక కావచ్చును. 
అయ్య వార్మం|తి సుతుడు. సాహితీపోషకుడు. రావూరి సంజీవ కవిని 
రత్న హాట కాంబరాదులతో సత్క-_శించి, అతనిచేత వీరనారాయణునిపై శతకం రచింప 
జేశాడు. వీరనారాయణుడు కొలనుపాకలోని దై వం. (శ. క. చ-_875) 
గోపాలపురము 
తూర్పు గోదావరి మండలంలోని నాటి ర్యాలీ తాలూకొలోని ఈతకోట, ఊడి 
మూడి, కొమ్మ రాజులంక, గంటి, గోపాలపురం, నరేం్యద్రపురం, పెవపూడి, పొడగట్ల పల్లి 


814 తెలుగు సాహిత్య కోశము 


బెల్లి ంపూడి, అమరేశ్వరం అనే |గామాలకో కూడిన ఎస్టేటు ఇది. ఒకనాడు పెద్దాపురం 
సంస్థానంలోని ఈతకోట పరగణాలో ఒక భాగంగా ఉండేది. చాలా చేతులుమారి చివరకు 
కీ.శ. 1845 లో ఉప్పలపాటి జోగీ జగన్నాథరాజు గారికి చెందింది. జగన్నాథరాజు గారు 
కొచ్చె ర్లకోట వారిదైన ఈ ఎసేటును [పభుత్వం వారు వేలం వేయగా కొన్నారు. ఇతని 
తరువాత సతీమణి జానకయ్యమ్మగారు, దత్తపుతులు విజయగోపాల రాజుగారు 
ఎసేటును అనుభవించారు. ఈ వియగోపాలరాజుకు జోగీ జగన్నాథరాజు, సత్యఅప్పల 
పంకటపతిరాజు అనీ ఇద్దరు కుమారులు. 1850లో ఈ ఎ'సేటు, జమీందారీ రద్దు చట్టం 
మేరకు ఆంతరించింది. 

సంస్థానాన్ని సంపాదించిన జగన్నాథరాజు, ఆతని సతీమణి కూడా వితరణ 
గుణం కలవారు. సొహితీపోషకులు. 

జానకయ్యమ్మగారు విజయనగరం నుండి అన్ననభొట్ల గోపాలళాన్తి, అద్దేపల్లి 
కృష్ణశాస్త్రి ప్రముఖులను పిలిపించి వారికి జానకీ పురాాగహారంలో వృత్తుల నేర్పరచి 
పోషించారు. వెంకట విజయగోపాలరాజు కూడా విద్వత్పక్షపాతి. అద్దేపల్లి కృష్ణశాస్త్రి, 
చావలి రామసూరి (ప్రముఖులు వీరి ఆస్థానంలో ఉండేవారు. ప్రసిద్ద జోతిశ్ళాస్త వేత్త 
పిడపర్తి చిన పూర్ణయ్య సిద్ధాంతి గోపాలపురం సంస్థానా స్థాన విద్వాంసుడు. విజయగో పాల 
రాజ (గంథాలయం వీరి స్మృతి చిహ్నం, ఇతవి కుమారుడు జోగీ జగన్నాథరాజు 
ఆం|ధేతిహాస పరిశోధక మండలికి రాజపోషకులుగా ఉన్నారు. (ఆం.సం.సా-584_085) 


గోపాల పేట 


ఇది నిజాం రాష్ట్రంలోని (పాచీన సంస్థానం. నేటి మహబూబ్‌ నగర మండ 
లంలో ఉంది. 

జనుంపల్లి వారు ఈ సంస్థాన పాలకులు, ఈ సంస్థానం తెలంగాణాలో అతి 
(పసిద్ధమైన వనపర్తి సంస్థానం నుండి వెలువడింది, కాబట్టి వనపర్తి పాలకులకు 
మూలపురుమడై న దేశ్‌ముఖ్‌  శ్రీవీరకృష్ణభూపతి ఈ సంస్థానాధిపతులకు కూడా 
మూలపురుషుడు. వనపర్తి సంస్థాన పూర్వీకులలో (అష్షభాషా) బహిరీ గోపాలరాయడు 
అతి ప్రసిద్దుడు. ఈతని కుమారుడై న వెంకట్‌ రెడ్డి తండడిగారి పేర గోపాలపేట సంస్తా 
నాన్ని ఏర్పరచి చుట్టుపట్ల ఉన్న కొన్ని [గామాలను ఈ సంస్థానంలో చేర్చాడు. తమ్ము 
డైన రంగారెడ్డిని ఈ సంస్థాన పాలకుడుగా నియమించాడు. అప్పటినుండి ఇది [ప్రత్యేక 
సంస్థానంగా రూపొందింది, 


ఈ సంస్టానాధివతులు మాతృక ఆయిన వనపర్తి సంస్థానాధికులూ, పొరుగు 
నున్న గద్వాల నంస్టానా ధిశులూ అనుసరించిన మార్గంలో నే ప్రయాణించి బహుళంగా 
సంస్కృృతాం[ధ సొరస్వకతానికి సేవ చేశారు. 

జగపాలరావు గారి కాలంలో సాహిత్యసేవ పరాకాష్ట నందుకున్నది. పల్లా | 
లక్షీ ్మనరసింహశా స్త్రి, బుక్కపట్టణం రాఘవాచార్యులు, కేశవపంతురి సింగయ్య సిద్దాంతి, 
కాకునూరి అప్పకవి వంశీయులై న కొందరు కవిసండితులు, ఈతనిచేత పోషింపబడ్డారు. 


[పాచీన సాహిత్యము 815 


ఈ సంస్థానానికి చెందిన చింతకుంట [గామంలోని “మంగువారి అత్యంత | పసిద్ధులెన 
విద్వత్కవులు. 
బుక్కపట్టణం రాఘవాచార్యులు వ్యాకరణళాస్త్రంలో ఉద్దండుడు. కాశీ పండి 
తుడు. వీరి కుమారుడు శతావధాని రామచం|దాచార్యులు బహు[గంథ కర్త. వీరి 
తమ్ముడు (శ్రీరంగాచార్యులు సంగీత సాహిత్య విద్వాంసుడు. వీరందరూ గోపాలపేట 
సంస్థానా|శితులే. 
ఈ సంస్థానాధీశులు కేసంపేట [గామంలోని తిరుణాళ్ళలో విద్వత్కవిగాయక 
సన్మానాలు చేస్తూ తమ సాహిత్యాభిమానావ్ని నిరూపించుకున్నారు. 
(ఆం, సం. సా_585; తశేశవసంతుల _ సం. సా_55, 56) 
గోపాలయ్య 
కౌలం : క్రీశ. 1889 ప్రాంతం. 
స్టలం : ఎట్టియాపురం సంస్థానం (తమిళ దేశం). 
రచనలు : తెలియరాలేదు. 
జగదీశ్వర రామకుమార ఎట్టప్పమహారాజు ఆస్థానంలోని తెలుగు పండితుడు. 
(ద. దే. వా_ర్‌18) 
గోపొలరాజు 
కాలం : |క్రీ.శ. 18వ శతాబ్దం, 
అళియ రామూయల తమ్ముని మనుమడని కొందరి అభ్మిపాయం. ఈతని 
పరా[కమాన్ని శాఘిస్తూ కవులు పద్యాలు చెప్పారు. ఎడవల్లి పర్వతన్న ఇతని కత్తిని 
పొగడుతూ చెప్పిన ఒక పద్యాన్ని అప్పకవి ఉదహరించాడు. 
(క. త_9-202; అస్పకవీయం_8_88) 
గోపాలలీలా సుధా లహరి 
రచనాకాలం : డీ: శం. 1రీవ శతాబ్దం. 


కర్త ఏ (పయాగ కామేశ్వర కవి. 
అంకితం _ (శ్రీరామ తీరంలోని (శ్రీరామునికి. 
మూడు ఆశ్వాసాల [పబంధం. (క. స-88) 
గోపాల విలాసము 
కర : పాకనాటి గణపతిరెడ్డి. 


యక్షగానం. _ దీనిలో శ్రీకృష్ణ జననము, బాల్య|క్రీడలు వర్ణింసబడిఉన్నాయి, 
పోతనగారి పోకడలనే కాక సద్యాలనే కొన్నింటిని యథాతథంగా (గహించినట్లు తెలుస్తు 
న్నది, | 
| ఈ యక్షగానంలో ద్విపదలు, పద్యములు, సంధి వచనములు గాక ఆర్థ 
చం|దికలు, అల్లో నేరెళ్ళ, ఏలలు, జోలలు, త్రిభంగులు, గొబ్బిచ్ళ, వెన్నెల పదములు 
మొదలయినవి ఉన్నాయి. (య. వా. చ._89 


318 తెలుగు సాహిత్య కోళము 


గోపాల శతకము 
కర్త ఏ పరమానంద తీర్థులు, 


[పత్యేకత ; (శ్రీకృష్ణుని మీద చెప్పిన శతకం. కవి వేదాంతి, యోగి కౌబిట్టి 
ఈ శతకంలో కూడా వేదాంతాన్ని చెప్పి ఉండవచ్చు, దీని పతి లభించిందని కతత. 
గోపాలుని san 


కాలం క (కీ.శ, 18వ శ తాబ్టి చివరిపాదం. | 

సలం : కర్నూలు మండలం. 

యు 

రచనలు | పభావతీ (పద్యుమ్నము, కిరాతార్డునీయము. 

భాస్క-రామాత్యుని పౌ తుడు. లన మంతి పుతుడు. చతుర్విధ కవితా 
విశారదుడు. [పౌఢంగా రసవంతంగా రచన చేశాడు. (య, వౌ. చ.) 
గోపికా గితలు (అలభ్యం) 
కర్త ; విజయ రాఘవనాయకుడు. 


దేశి కవితా పభాగానికి చెందిన రచన, 
గోపికా జల్మ క్రీడలు 
కర్త వ తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. ఇతివృత్తం భాగవతంలోనిది (పసిద్ధం. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా. చు 


గోపికా నాటకము (అలభ్యం) 


కవయి,తి : తరిగొండ వేంకమాంబ, 
యక్షగానం కావచ్చు. (ఆ. భా. క_76) 
గోపినాథ కవి 
నామాంతరం “ డొంకా గోపీనాధుడు. 
కాలం 3 [కీ శ, 1870 (పాతం. 
స్ధలం * విశాఖ మండలం, 
రచన ఏ విచి|త రామాయణము (వచనం 


నారాయణ మంతి పృతుడు. ఉత్తర దేశంలోని జయపుర సంస్థాన |ప్రభు, 
వైన విశ్వంభర దేవునిచేత సమ్మానాలు పొందాడు. ఉత్కళ భాషలో సిద్దేం దయోగి 
రచించిన రామాయకణాన్ని విచిత రామాయణంగా తెలుగులో [వాశౌడు. రచన సరస 
మైనది. (వా. చ,_వం, సు. 271) (క. స, 62) 


[పాచీన సాహిత్యము 817 


గోపీనాథము వెంకటకవి 
కాలం న (కీ, శ. 19 వ శతాబ్ద ౦. 
స్ధలం ఏ కావలి తాలూకాలోని లక్షీ పురా[గహారం. 
సంస్థానం : వేంకటగిరి. 
రచనలు : (శ్రీమ్మ దావమూయణము, కృష్ణ జన్మ ఖండను, (బహ్మానంద శతకము, 
భగవర్గీతాళాస్త్రము, శికుపాలవధ, రాధికాపరిణయము, (శ్రీమదామానుజ 
,... చర్మితము, ఆదిత్యహృదయము, వెలుగోటి వారి వంశావళ మొ॥ వి. 
(క్రీ. శ. 19 వ శతాబ్ది లోని గొప్ప కవులలో ఒకడు. వేంకట లక్ష్మ్యంణా పద్మ 
నాభుల ప్యుతుడు. కవి తన 168 వ ఏట ఒక మహాయోగి వద్ద ఒక విద్య నేర్చినాడవి, 
త|త్పభావం చేత సకల విద్యా |పవీణుడై పేరు పొందాడని 'పతీతి, 
వేంకటగిరి సంస్థాన పాలకుడై న సర్వజ్ఞకుమారయాచేం [దులు (1892_1892) 
ఈ కవి వై దుష్యానికి మెచ్చి ఈతనిని ఆస్థాన విద్వాంసునిగా నియమించి, అనేక అ|గ 
హారాలు దానాలు చేసీ గొరవించాడట. (ఆం. సం, సా_482, 463) 


గోపీనాథ రామాయణము 
రచనాకాలం : 19వ శతాబ్ద ౦, 


కర్త * గోపీనాధము వేంకట కవి. 
అంకితం న (శ్రీకృష్ణునికి. 


. ఇది చక్కని పద్య కావ్యం. రచన వాల్మీకి రామాయణాన్ని అనుసరించి 
జరిగింది. రచశ రసవంతంగా ఉంటుంది. కవిత (పాచిన కవుల కవితను తల౦పుక్రు 
తెస్తుంది. 19వ శతాబ్దంలో వెలువడిన రామాయణాలలో | పశంసా పాత మైనది, 
(శ్రీమ్మదామాయణంగా | పఖ్యాతం. (తె, వి. స_4) 

గో"పే పేంద సం 
కాలం a వ (కీళ, lo శతాబ్ద ౦, 
రచన ఏ తాళదీపిక, 
ఈయన ఒక దుర్గపాలకుడట, (నా. ర చ-80) 
గోమన నాదెండ్ల శాసనము 
కబ్రాలం - కీ. శ, 1124, 
స్టం ; నరనరావృపేట తొలూకొ నాదెండ్ల గ్రామం, 
శాసన్మపదాత ; కొననిసెట్టి కుమారుడు గోమన, 
శాసనవిషయం : పెనుగొండ విభుడై న కొననిసెట్టిసి నుతిస్తూ పద్యాలు 
ఈ శాసనంలో ఉన్నాయి. _కొసనిసెట్టి _ (పోలమలకు పుట్టిన “గోమన (గామిసెట్టి) 
నాదెండ్ల (గ్రామంలో పొర్వతీశ్వరుని నిలిపి, దేవాలయాన్ని కట్టించాడు. వై శ్యనంళాన్ని 
నుతిస్తూ దీనిలో ఒక శార్దూలం, ఒక ఉత్సలమాల, ఒక మత్తేభం, చిపరలో కొంత 
గద్య ఉంది. ఈ కొసని సెట్టి కోవ్టాగారాధిపతి అటి, (తె. క. చ_188) 


818 తెలుగు సాహిత్య కోశము 


గోరంట్ల మాధవ శతకము 
కర : బాణాల వీరశరభేం|దుడు. 
శృంగార సీసపద్య శతకం. దూత సందేశం ఇందులోని విషయం. “గోరం ట్ల 
మాధవుణ్రి తోడుకొని వేగ రావమ్మ తోయజాక్షి” అనే నుకుటంకో విరహిణి చెలి 
కత్తైకు చెప్పినట్లుగా ఉంది. (శ. క. చ-455) 
గోరంట్ల మాధవాష్టక ము 
కర్త: తెలియదు. 
(పసిద్ధమైన అష్టకం. గోరంట్ల లో వేంచేసిన మాధవునిపై ఒక శతకం కూడా 
(పసిద్ధమై ఉంది ఈ గోరంట్ల ఎక్కడ ఉన్నదీ నిశ్చయంగా నిర్జారితం కాలేదు. 
గోవర్ద నోద్దరణము 
కర్త ఏ విజయరాఘవ నాయకుడు. 
రచనాకాలం : |క్రీ.శ. 17వ శతాబ్దం. 
ఇతివృ త్తం పౌరాణికం. కవి పరమభాగవతుడు. విష్తుగాథలు ఇతినృత్తాలుగా 
యక్షగానాలు |వాశాడు. (ద.దే. వా-8) 
గోవిండ్ర నింబగిరి శాస్ర 


శు 3 కీ.శ, 1760 |పాంతం. 
స్థలం జ కోరుట్ల [గామం _ కరీంనగర్‌ మండలం. 
రచన : తెలియరాలేదు. 


ఇతడు ఒక [పపహసన (గంథాన్ని రచించినట్లు తెలుస్తున్నది. 
(గో, కొం, క, సం.) 
గోవింద నామములు 
జానపద పౌరాణిక గేయ రచనలు. . 
చూ. పొరాణిక గేయములు (ఆం. వా. చ) 
గోవిందవాక్యాలు (గేయాలు 
కర్త చ్‌ వీర బహ్మయోగి. 
తెలుగుదేశంలో బహుళ [పచారమందిన గేయాలు. జాను తెనుగులో రచన 
సాగింది. కందాల, కందార్థాల ద్వారా వేదాంత సాహిత్యాన్ని సర్వజన సాధారణం చేసిన 
ఘనత ఈ గేయాలకే దక్కుతుంది. |. (తె. వి, స_() 
గోవిందశతకము . . 
కర్త ; పరశురామ ప౦తుల లింగమూర్తి. 


(పాచీన సాహిత్యము 819 


కనీ వేదాంత | ప్రధానమైన గంథము.  అముదితము, ఉస్మానియా విశ్వ 
విద్యాలయ సుస్మ్భృత అకాడమీ తాళషృత |గంథాలయంలో ఉంది. దీనిలో 
కవి సద్దురుమహిమ, యోగమార్గము మొదలయిన అంశాలను వర్ణిస్తూ జపముపట్ల విముఖత 
చూపినాడు. సుషుమ్నా మార్గంలో ఆత్మారాముని దర్శించేవాదే యోగి అని వివరించాడు. 
ఈ శతకంలోని కొన్ని పద్యాలలో కవి చేసిన గోవింద నామ కీర్రన అతని సాధనలోని 
మొదటి దశను సూచిస్తుంది. దీనిలో యోగవిద్యాాపాధాన్యము, జ్ఞాని లక్షణొలు మొద 
లయినవి కవి వివరించాడు. (శ. సా, వి.8£0) 


గోవుపొట 
కర్ణ. : తెలియదు. 
జానపద పొరాణీక గేయం. సిద్ధమైన కథ, 
చూ. పౌరాణిక గేయములు, (ఆం. వాచం 
గోవ్యాఘ సంవాదము 
కర్త : వెల్చూరి వెంక పేశ్వరకవి. 
రచనాకొలం : (కీ.శ. 1800-1860 నడుమ. 
పద్య కావ్యం. వ్యాకరణ విరుద్ధ మైన [పయోగా లున్నా కవిత్వం మృదువుగా 
శ్రావ్యంగా ఉన్నదని విమర్శకులు |పశంసించారు. (క. స_280) 
గోళ్ళ చినరామప్ప 


కౌలం ఏ |కీశ, 16వ శతాబి. 

ళా 
స్టలం 2 రామనాడు, తిరుపత్తూరు సీమలు. 
బిరుదు * ఉపనూరిసింపహూము, 


విశిష్టత ఏ అచ్యుత దేవరాయలత సామంతులుగా గోళ్ళ సపెదరామప్ప, 
గోళ్ళ చిన రామప్ప అనే సోదరులు రామనాడు, తిరుపత్తూరు సీనులను ఏలారు. (దావిడ 
దేశంలో రాజ్యం చేస్తున్నా గోళ్ళ సోదరులు తమ మాతృ భాషా సాహిత్యాలను పోషిం 
చారు. ఈయన పచ్చకప్పురపు తిరువేంగళరాజు అనే కవిని పిలిపించి తన అన్న పెద 
రామప్ప పేర 'చొక్కనాథ చర్మితి అనే ద్విసద కావ్యాన్ని చెప్పించాడు. ఈయన అన్న 
పెద రామప్పను తిరువేంగళరాజు “అచ్యుత దేవరాయ |ప్రతాస దక్షిణ బాహు దండాంకు” 
డని చెప్పాడు. చినరామస్ప శాసనాలు |క్రీ.శ. 1640 లో కూడా కొన్ని కనిపిస్తాయి. 
(ఆరు[ద-_ి) 
గోళ్ళ పెద్ద రామనాయకుడు 
కాలం వ |కీ. శ. 1680 | పాంతం. 


స్ధలం * రామనాథపురం జిల్లా తిరుపతూరి సీమ, 


అణాల 


820 తెలుగు సాహిత్య కోశము 


సాహిత్య పోషకుడు. పచ్చకప్పురపు తిరువేంగళ కవి చేత చొక్కనాథ 
చరిత్రను కృతి పొందాడు. ఇతడు “నన్నెనందలి” పురాన్ని పాలించాడట. ఇతసికీ 
ఇతని తమ్ముడు చినరామనాయకునికీ *“ఉపనూరిసింహములు' అని బిరుదు ఉండేది, 


ఇతడు అచ్యుతరాయల దగ్గర దండనాయకుడుగా ఉండేవాడు. (ద, దే.వా-10) 
గౌడ పురాణము 
కర : మల్నికార్డున సిదయోగి (చూ). 
మాం ఇ జ్ర” 


రచనాకాలం : (కీ.శ. 1700 |పాంతం, 
ద్విపద కావ్యం. మూడు ఆశ్వాసాలున్నాయి. మతపరమైన (గంథం, 
కొలను పాకలో గౌడమళ స్థాపన న వృత్తాంతం ఈ [గంథంలో ఉంది, 
(క. త_12.208) 
గౌతమ తర్యము 
కర్త : పేరి కాశీనాథశాస్త్రీి (చూ 
తర్క ళాస్త్ర సంబంధమైన (గంథం. కవి తర్కకొస్ర (పవీణుడు. తర్క 
శాస్త్రంలో అనేక మతాలున్నాయి. అందులో గౌతమ సిద్దాంతాన్ని గహించి ఈ రచన 
చేళాడు. (ఆం, సర, సా_427) 


గొతమీ మాహాత్మ్యము 
కర్త న ఆల్ల మరాజు బాపయక వి, 
రచనాకాలం : క్రీ.శ. 1785 |పాంతం. 
[పబంధం. రచన అంత |పశస్తంగా లేదని విమర్శకాభి పాయం. 
(క, స_148) 
గౌతమి మాహాత్మ్యము 
కర్త : అల్ల మరాజు రామకృష్ణ కవి. 
రచనాకాలం : [కశ 1830 | సాంతం. 
పద్యకావ్యం, రచన |పశస, మైనది. అల్ల మరాజు బాపయకవి ఇదే పేరుతో 
ఒక కావ్యాన్ని |వాశాడు. (క స_186) 
గౌరన 
కొలం : తెలియదు. 
రచన 3 స్వరమంజరి. 


స్వరమంజకి అనే పేరుతో త త్ర్వసారాన్ని కావ్యంగా రచించాడట. ఈతని 
మనుమడు కొండయ్య తన పల్నాటి వీర చరితలో ఈ కవిని పేర్కొన్నాడు. 


(పాచీన సాహిత్యము 821 


గౌరన 
కాలం ; (కీ.శ, 1560 కి పూర్వం. 
రచన : నవగహస్తోోతములు (అలభ్యం). 


ఇతని పద్యాలను జగ్గకవి తన ([వబంధ రత్నాకరంలో ఉదాహరించాడు. వివ 


రాలు తెలియవు. (క. స_64) 
గౌరన 
కాలం ఏ ర్రీశ. 18841428 |పాంతం, 
రచనలు : 1 హరిశ్చంద చరిత (ద్విపద) 2. నవనాథ చరిత్ర (ద్విపద 
8. లక్షణ దీపిక (సంస్కృతం) 4, నవ్యగహ_న్తవము (అలభ్యం). 
బిరుదు : సరససాహిత్య లక్షణచ|కనర్తి. 


సమకొలికులు : (శ్రీనాథుడు, పద్మనాయక [పభువులై న సర్వజ్ఞ సింగ భూపాలుడు, 
అతని కునూరుడు రెండే మాధవనాయడు. 

అయ్యలుమం[తి పోతాంబల పు[తుడు. తండిపేరు ఎల్లి మంత్రి అని కొన్ని 

[ప్రతులలో ఉన్నదట. ఇతని పెదతం|డి పోతనామాత్యుడు మాధవనృపాలుని (1376 

ప్రాంతం) మంతి. గౌరన సారంగధర చరిత ద్విపదగా చెప్పాడని కొందరంటారు. 

కాని ఆ కథ నవనాథ చరిత లోనిదే. తేట తెనుగు పలుకుబడులతో దేశీచ్చందంలో 

రచన చేశాడు. ఇతనిని అనంతర కవులు అనుసరించారు. ఇతని మొదటి రెండు 

రచనలూ ద్విపదలో ఉన్నాయి. మూడోది ఛందః శాస్త్ర [గంథం. నాలుగోది నవ్యగహా 
లను స్తుతించే గంథం, 


నవ్యగహ స్తవాన్ని రచించిన గౌరన వేరని కొందరంటున్నారు. (రె.రా. చ.) 
గౌరరాజు 
కాలం : క్రీశ, 1600 కు పూర్వం. 
స్థలం : పొ త్తపినాడు. 
రచన : తెలియరాలేదు. ఒక చాటుధార మాతం లభించింది, 
విశిషత : ఈయన పొత్తపినాటికి అధిపతి అయిన లక్క నృపాలుని మీద 
చాటువు చెప్పాడు. విత్య సమాస విశాంతుల ఘట్టంలో అప్పకవి గౌరరాజు చాటుధార 
లోని “నాకి శబ్దాన్ని |పమాణంగా తీసుకొని పై [పయోగాన్ని ఉదాహరించాడు. (కడప 
జిల్లా రాజంపేట తాలూకా గుండ్లూరులో లక్క నృపాలుని శాసనాలున్నాయని సండితాభి 
(పాయం, (ఆరు[ద-9-206) 
గౌరరాజు చాటుధార 
కర్త : గొరరాజు (చూ. 
అప్పకవీయంలో ఉదాహృతం. 


822 తెలుగు సాహిత్య కోళము 


గోరి కల్యాణం పొట 
జానపద వాజ్మయానికి చెందిన గేయ రచనా విశేషం. 
ఇది ఆడువారి పెండ్తి చేడుక పాటగా ప్రాచీన కాలం నుంచి తెలుగునాట 
(ప్రసిద్ధం. జక్కన విక్రమార్క చరిత, అనంతుని భోజరాజీయం, కాకమాని మూర్తి 
కవి పాంచాలీ పరిణయం, మల్లన రాజ శేఖర చరి తలలో దీని [ససక్తి ఉంది. ఇది 


కొన్ని యక్షగానాలలో (పయు క్షం. (య. వా, చ-ఓ08) 
గౌరీ కల్యాణమ్‌ (సం) 
కర్ణ ఏ చకకవి, (తె, వి. స_6_222) 
గౌరీ కల్యాణము 
కర : వక్కలంక వీరభ్యదకవి (చూ). 


రచనాకాలం £ క్రీశ. 18వ శతాబ్దం. 
ఈ కావ్యం కాళిదాసు కుమారసంభవానికి ఆం|ధీకరణం. రచన సరళంగా 


హృద్యంగా ఉంది. (తె.వి.స_6) 
గౌరీనాథాషకమ్‌ (నం) 
En 
కర్త : భోగనాథుడు. (తె. వి. స_ట) 
గౌరి పరిణయము (అలభ్యం) 
కర్త ఏ ఏనుగు అనంతార్యుడు. 


రచనాకాలం : కీళ్ల. 1700 [పాంతం. 
పద్యకావ్యం. ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నావళిలో దీని (ప్రశంస 
ఉంది. (క. స_7) 
గౌరి రమణ శతకము 
కర్త ఏ అమలాపురపు సన్యాసికవి. 
కందపద్య శతకం. “లి |[పాసంకో గౌరీ రమణా అనే మకుటంతో ఉంది. 
లలిత మైన కవితా చమత్కారం ఇందులో కనిపిస్తుంది. (శ. క చ_749) 
గౌరీ వివాహము 
కర్త : వెణుతురుపల్లి విశ్వనాథ కవి (చూ. 
ద్విపద కావ్యం, 
గౌరీ శంకర విలాసము 
కర్త: వేల్చూరి వెంకటకవి. 
యక్షగానం. శృంగార నాటక (పబంధమని చెప్పవచ్చును. గంగా శంకరుల. 


చె|తరథ వన విహారం _ అక్కడ శివునితో గంధర్వాంగనల పొందు _ గౌరీదేవి 
ఆగమనము _ సవతుల కయ్యము_శివుడెల్లో వారిని సమాధానపరచడం ఇందలి విషయం. 


[పాచీన నాహిత్యము 399 


ఇది కూర్మనాథకవి మృత్యుంజయ విలాసాన్ని పోలి ఉంది. దీనిలో పద్యాలు, వచనాలు, 
ద్విపదలు ఉన్నాయి. రచన చక్కగా ఉంది. (య. వా. చ_103) 
గౌళికాశా స్ర్రము (అలభ్యం) 
కర్త ఏ వెలగపూడి కృష్ణయామాత్యుడు. 
ఎకాశ్వాన (గంథం. ఇప్పుడు [పచారంలో ఉన్న బలి పలుకు శాస్త్రం 
వెలగపూడి కృష్ణయ్య రచించినదో కాదో తెలియడం లేదు. ముదిత [ప్రతులలో కర్త 
"పేరు లేదు. (ద, న వా-880) 
_గహణభు క్రి దీపిక (సం) 
కర్త : తిరుమల బుక్కపట్టణం (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. చూ. 
సంస్కృత రచన. సురపురం సంస్థానాధీశ్వరుల నమాదరణలో వెలసిన 


@ 


[గంథ పరంపరలో ఇది ఒకటి. (అం, సం, సా_5 16) 
ఘంటయ 
చూ, ఘట్లు [పభువు. 
ఘంటసాల కొనక శాసనము 


కాలం ] (కీ.శ. 1120, 

సలం ౩ తెనాలీ తాలూకా ఈమని గ్రామం, 
శాసనక ర్ర ఎ ఈమని కరణం ఆయితన (ఆదిత్యుడు). 
శాసన [పదాయిని వ ఘంటసాల కామక, 


శాసన ఏిషయం : ఘంటసాల పోతినాయకుని కుమార కామక్క భక్తి 
పురస్సరంగా ఈమనిలో వేంచేసియున్న అగస్తేశ్వరస్వామి ధ్వజస్తంభం మీద శాసనం 
వేయించింది. ఈమని అగస్తేశ్వరస్వామికి అఖండ దీసం నెలకొల్పింది. దీనిలో 
8 కందపద్యాలు, 1! గీశపద్యం, చివర గద్య ఉన్నాయి. (తె. క, చ_189) 


ఘంట సింగయ్య 
కౌలం : (కీ.శ. 16న శతాబ్దం, 
చూ. నంది మల్లయ్య - ఘంట సింగయ్య. 
గురువు : అఘార శివుడు. 
ఇతడు నాగయామాత్యుని కుమారుడు. 
నంది మల్ల య్యతో కలిసి రచనలు చేశాడు. ఈతనికి కృష్ణరాయల సభలో 
ఉండిన ముక్కు తిమ్మన మెనల్లుడట. 
ఘంటాపథమ్‌ వ్యాఖ్య (సం) 
వ్యాఖ్యాన విశేషం. సంస్కృతంలో భారవి [వాసిన “కిరాతార్డునీయి కావ్యానికి. 
కోలాచల మల్లి నాథనూరి రచించిన మనోహరమైన వ్యాఖ్య. (తె, వి, స_41) 


s24 తెలుగు సాహిత్య కోశము 


చూ. అవధానాలు, 


కాలం | "రీ శ. 15690 కి పూర్వం. 
రచన * జలపాలి మాహాత్మ్యం ( అలభ్యం), 
విశిష్టత : ఈయన |వాసిన కావ్యం ఏలూరులో ఉన్న జలపాలీశ్వరుని మహి 
మను చెప్పే స్ట ఎపురాణ ఎ. ఈ యన కృతి నుంచి పెదపాటి జగ్గన్న తన |పబంధ రత్నా 
కరంలో మూక పద్యాలను ఉదాహరించాడు. సతి|వత మహిమను చెప్పే అనసూయ 
కథను ఒక సీస పద్యంతోను, మరొక సీస పద్యంలో వారకాంతలను, ఇంకో సీస 
పద్యంలో స్తీ గర్భ చిహ్నాలను కవి పేర్కొన్నాడు. కవిత్వం మరీ సాధారణంగా 


ఉ_టుంది (ఆరు[ద-$%) 
ఘటికాచల మాహాత్మ్యము (కృత్యాది) 
కర్త * వేంకటగిరి. 


అంకితం : ఖండోజీ రాయనికి. 

తెనాలి చామలింగ కవి (వాసిన ఘటికాచల మాహాత్మ్య (గంథం (పతిని ఆతని 
మనుమడు ఖ.డోజీ రాయసికి తెచ్చి ఇచ్చాడట. అది అప్పటికి ఏపర్‌కీ కృతి ఇవ్వబడ 
లేదు ఖండోజీరాయిడు తన అస్థాన కవి వేంకటగిరి చేత కృత్యాది పద్యాలు వంశావళి 
(వాయించుకొన్నాడట. 

ఉత్తర ఆర్కాటు జిల్లాలోని షోలింగర్‌ అనే క్షేతమే ఘటికాచలం. ఇక్కడి 
నృసింహ క్షేతపు మాహాత్మ్యమే దీనిలోని కథ. ఈ ఘటికొచల మాహాత్మ్యాన్ని 
ఆధునికులలో 1. కొక్కొండ వేంకట రత్నం పంతులు పద్య కావ్యంగానూ 2, రావూరి 
దొర సామిశర్మ గద్య పద్య కావ్యాలుగానూ (వాళారు, (ద, దే, వా-290) 

ఘటికాచల మాహాత్మ్యము 
కర్త : తెనాలి రామకృష్ట కవి, 
అ-కితం : ఖండోజీరాయనికి. 

(ప్రత్యేకత : ఇది క్షేత మాహాత్మ్యాన్ని తెలియ చేసే (గంథం. ఘటికొాచలం 
నృసింహ క్షేత్రం. చోళ సింహపురము (ఉత్తర ఆర్కాటు జిల్లాలోని షోలింగరు 
దగ్గర వున్నది. 

మూడు అశ్వాసాల కావ్యం. కృత్యాడి లేదు. కవి మరణానంతరం రామ 
కృష్ణుని మనుమడు కృత్యాది రచింపజేసి దీన్ని ఖండోజీ రాయనికి అంకితంగా ఇచ్చాడు, 

(తె. వి, స_4) 
కర్త : కాలుపల్లి ఆర్చన మంతి. 


[పాచీన సాహిత్యము 925 


లఘు ద్విపద కృతి. ఇరవై పాలు మాతం ఉన్నాయి ఘటికాచలం 
మీద ఆంజనేయుడు శివుని గూర్చి తపస్సు చేసి వరాలు పొంవడం ఇ దుళోని కథ 
రచన అంత (పశ స్తం కాదు. దీని (పతి ఆంధ సాహిత్య పరిషత్తులో ఉంది. 
(ద్వి. సా, చ. 181) 
ఘటికాచలము 
నృసింహ క్షేత్రం. ఇది చోళ సింహప్పర సమీపంలో ఉంది. [పస్తుత తమిళ 
నాడు రాష్ట్రానికి చెందిన ఉత్తర ఆర్మాడు జిల్లాలోని షోలింగర్‌ క్షే తమే ఘబికాచల 
మని పరిశీలకులు నిర్ధారించారు. 
ఈ క్షేత మాహాత్మ్యాన్ని తెనాలి రామలింగ కవి పద్యాకావ్యంగా రచించాడు. 


(ద. దెం వాంకి 0) 
ఘటికా(ది కవి 
కాలం : కీ. శ. 1850 కీ పూర్వుడు. 
రచన * శనై శ్వర శతకము, 
గురువు : కనుపర్తి వేంకటకవి. 
నారాయణయ్య వేంకమాంబల పుతుడు. ఇతని రచన అంత (పొఢం కాదు. 
(శ. క. చ-810) 
ఘట్టు ప్రభువు 
నామాంతరం : ఘంటయ. 
కాలం కీ శ. 1760 ప్రాంతం, 
సలం క నెల్లూరు మండలం, 
రచనలు గ కుచేలో పాఖ్యానము, సురాభాం డేశ్వరము, యాజ్ఞవల్క్య చర్మితము, 


ఈ కవి నిజ నామం శేషకవి అట. ఇతడు విద్వత్కపి, ఎల్ల నామాత్యుని 
పుడు. ఇతనిని ఘంటయఅని కొందరు పేర్కొన్నారు. ఘట్టు శేషకవి, ఘట్టు [ప్రభువు 
వేర్వేరు వ్యక్తులని కొందరూ ఒకరేనని కొందరూ. భావిస్తున్నారు ఇతడు మఘడియకు 
నూరు పద్యాలు చెప్పగల సమర్థుడు. [భమరాం బికా వర్మపసాద కవిత్వ వైఖభ. డు. 

సత్యభామా విజయములో శేషకవి పేరున్నది. ఇతడు వీరార్యని పుతుడు. 
కాబట్టి ఘట్లు (ప్రభువు కన్న భిన్నుడని చెప్పవచ్చు. ఘట్టు పభువు కాలం విషయ_.టో 
కూడా భిన్నాభిపాయాలున్నాయి. ఇతడు 1750 |పాంతం వాడవి వీ3శలి.గం గారి 
అభి పాయం. ఇతడు కర్నూలు మండలానికి చెందినవాడని కొందరంటు "రు ఇతవి 
రచనలన్నీ ముదితాలు. కుచేలోపాఖ్యానం, సురాభా- దేశ్వరం కావ్యాలలోబ 
గద్యలు ఒకే రీతిలో ఉన్నాయి. యాజ్ఞవల్క్య చర్మిత గద్య భిన్నంగా ఉ ది. శేషకవి 
నామం తాతకూ మనుమనికీ ఉండి ఉండవచ్చు ౩ కావ్యాలు భిన్న క. ర్చకాలో 
ఏక క ర్హృకాలో నిర్ధారించడం కష్టం. 

(ఆరుద్ర 12.54) (క.న._ 65 (ద్వి.ఫా.చ _ 807) 


328 తెలుగు సాహితప కోశము 
ఘట్టు పీరాఖ్యుడు 
కాలం న [కీశం 18వ శతాబ్దం. 
రచన ఏ అనుభవామృతము (ద్విపద). 
ఘట్టు రాచయ పుత్రుడు. వీరభ్యదేశ్వరుని భక్తుడు. సత్యభామా విజయకర్త 
ఘటు శేషకవి తాను పీరారుు సిని పు్యతుడనని చెవ్వుకొన్నాడు. ఈ ఏరాఖ్యుడు, మ్‌రార్కుడు 


కా 


దేశ్వేరు వక్తులో, ఒకరో నిర్దారణ కాలేదు. [పొఢంగా రచన చేశాడు. 
(ద్వి. సాం చ - 807) 


భుట్టు వేంకటరామ కృష్ణమాచారి 


రచన ఏ పట్టాభి రామాయణము (యక్షగానం), 
ల (వాచ _ వం.సు. 2719 
ఘట్టు శేషకవి 

(చూ) అటు: దభుని: 

న ళ్‌ [8 వ i 
కాలం వక. శ, 18 శశాద్దిం 
సలం వ. కర్ఫూలు మండలం కావచ్చును, 
తు 
కచ ; సత్యభామా విజయము ద్విపద. 


pm 


రాముని ప్యుతుడు. ఈ వీరార్యుడు అనుభవామృత కర్తయైన కీరాఖ్యు 
గ | అన 
డేమో ఆని కొందరు భావిస్తున్నాష. ఈ శేషకవి, ఘట్టు |పభువులను గూర్చి పండిత 
శాజలే 


లోకంలో ఖినా ఎది యాలున్నాయి. వీరిర్వురూ భీన్నులు కారని వ్రాలముంది అభి 


పాయం, ఇతడు వివ్వత్కృవి. రచనలో తెలుగు జాతీయాలనూ సామెకలనూ కొల లుగా 
(పయోగించాడు. [భమరాఎబికా భక్తుడు. కాదిట్టి కర్నూలు మండలం వాడని కొందరు 


భావిస్తున్నారు. (ఆరు ద-_ 12_6 4) 
ఘనం సీనయ్య 
(చూ * వంగల సీనయ్య. 
నామాంతరం : ఆర్భకుడు. 
కాలం | (కీ. శ, 18వ శతొబ౦. 
(oo 
సల * తంజొవాటు. 
రచనలు 2 ఓ మదన నంజీవనమ్‌ (సం) (భాణం)2, దామరుకమ్‌ (సం 8. ఆబో 


ధాకరమ్‌ (సం) 4. ఆనంద సుందరీ చరితము (సం) 5, [పచండ 
హృనయ దీపిక (నం) కి. నవ|గహ చరితమ్‌ (సం 7. ఉత్తర 
చర్మిత వాఖ్య (సం) అన్యాప డేశ శతకము మొ॥ వి. 

మహారాష్తడు. తండ్రి మహదేవుడు. తల్లి కాశీదేవి. సంస్కృతంలో 


_పౌచీన సాహిత్యము 927 


64 |గంథాలు, పాకృతంలో 20 (గ్రంథాలు, దేశ భాషలలో 25 (గంథాలు |వాశాడట., 
ఇతని తెలుగు రచనలు లభించలేదు. 
తంజావూరును పాలించిన తుక్కోజీ (1728-85) దగ్గర గృహా మాత్యుడు 
(సర్కీలు)గా ఉండేవాడు. అక్కడి వ్యవహార భాష తెలుగు కనుక తెలుగులో రచనలు 
చేసి ఉండవచ్చును. నూరుకు పైగా కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. రామాయణ 
యుదకాండను చంపూరూపంలో రాశాడట. అదోధాకరము [త్యరికావ్యం. (శ్రీకృష, 
ఖు థి ల 
నల, హరిశ్చం[దుల కథలు అందులో ఉన్నాయి. ఇతని భార్యలు సుందరి, కిమలలు 


విదుషమణులు. (గ్రంథ రచనతో భర్తకు తోడ్పడే వొరట (తె వి.స_6_222) 
ఘూర్డ్ణర చరిత 
రచన : పాపయారాధ్యులు (చూ). 
వివరాలు తెలియవు. (ఆం సం, సా 


చండ విద్యావతీ దండకము 
నామాంతరం : విద్యావతీ దండకము. 
కాలం వ (కీ. శ. 17వ శతాబ్దం. 
కర్త ఏ గణపవరపు వేంకట కవి, 
పాండ్యమండలాధీశ్వరుడు, వీరప్ప నాయకుని ప్కుతుడు, చొక్కనాథ నాయ 
కుని నోవరుడూ అయిన ముద్దళఘరి భూపాలుడు విద్యావతి అనే విలాసవతిని (వేశ్యను) 
_పెమించడం, తన నాట్యస్టల పాాతలందు సమ్మాన పాగా పరిగహించడం ఈ దండ 
కంలోని కథా విషయం, 
ఇది బమ్మెరపోతన రచించిన భోగినీదండకాన్ని పోలి ఉంది. (క. త-12) 


చందమామ పదాలు 
పదకవితా విశేషం. 
తాళ్ళపాక చిన్నన్న సంకీ ర్తన లక్షణంలో దీనికి లక్షణముంది. నాయకుడు 
కాని, నాయిక కాని భరింపరాని వ్మిపలంభ శృంగారాన్ని దూతికద్వారా అన్యాపదేశంగా 
చెబుతూ, చం|దునికి విన్నవించే పదాలే ఇవి. లక్షణా కల్యాణమనే యక్షగానంలో 
ఈ చందమామ పదమున్నేది. (య. వా, చ-2/7) 
చందలూరి గంగయామాత్యుడు 
కాలం : క్రీ.శ. 15వ శ్షతాద్ది_ ఉత్తరార్థం, 
సలం : ఉదయగిరి దుగ్గం. 
ఇతడు ర.డు కావ్యాలకు కృతిపతి. 
1. దగ్గుపల్లి దుగ్గన నాసికేశోపాఖ్యానము 2. నంది మలయ, ఘంట సింగ 
యలు రచించిన |పబోధ చం దోదయము. 
ఇతడు గజసతుల సామంతుడూ, ఉదయగిరి దుర్గాధిపతీ అయిన దిసవ భూపతి 


328 తెలుగు సాహిత్య కోశము 


దగ్గర మం|తిగా ఉండేవాడు. దుగ్గన ఇతన్ని చందలూరి గంగయామాత్యునిగా చెప్పాడు. 
త్రర్వాతివారై న నంది మల్లయ, ఘంట సింగయ్యలు, శ పెనరువాయ నంశవార్థి బిసరుహ 
హారి మండలా” అని ఇతన్ని సంబోధించారు. చందలూరు ఇతని [గామనామం కావచ్చు. 
ఇతని పినతం డి పేరుకూడా గంగయ్యే. అతడూ అమాత్యుడే. దుగ్గన మరో కృతి కాంచీ 
పుర మాహాత్మ్యం, ఈతని పినతం|డి కుమారుడైన దేవయామాత్యునికి అంకితం. 
(ఆరు[ద-_6-_229) (క, త,_6-101) 
చందలూరి 'దేవయామాత్యుడు 
కాలం : డీ. శ, 15 వ శ్రతాబ్దీ.ఉ త్రరార్థం, 
సలం : ఉదయగిరి పాంతం. 
సాహిత్య పోషకుడు. దగ్గుపల్లి దుగ్గన రచించిన “కాంచీపుర మాహాత్మం” 
కృతిపతి. చందలూరి గంగయ మంతి కుమారుడు, 
నాసికేకో పొఖ్యాన కృతిపతి చందలూరి గంగయ ఇతని పెదతం[ డికుమారుడు. 
(క. త_6- 102) 
చందవోలు 
ప్రస్తుతం గుంటూరు మండలంలో ఉంది. పూర్వం ఇడి వెలనాటి చోణలకు 
రాజధాని, దీనికి గొంకరాజు, పృథ్వీశ్వరుడు మొ॥వారు [పభువులుగా ఉండేవారు. శైవ, 
జైన, బొద్ధమత వాదాలు వెలనాటి సీమలోనే తొలుత జరిగాయి. జైన బౌద్ధులు వివా 
దంలో ఓడిపోయి, .శెవులు గెలిచినదీ రాజ్యంలోనే, పండిత |తయంలో పండితారాధ్యు 
డనే (ప్రముఖ శైస కవిని వెలనాటి రాజు ఆదరించి, గౌరవించాడు. చందవోలుకు ధనద 
పురమనే నామాంతరముంది. మంచన కేయూర బాహు చరిత్రవల్ల చందవోలురా జధానిగా 
దేశాన్ని ఏలిన వెలనాటి చోడుల వైభవ (పాభవాలు తెలుస్తాయి. 


చందక వి 
కాలం ఇ (కీ.శ, [8 వ శతాబ్దం, 
స్థలం గ మైసూరు. 
రచన * శ్రీకృష్ణ భూ పాలీయము, 
ఇతడు మైసూరు [ప్రభువైన (శ్రీకృష్ణ రాజేం్యద భూపాలుని ఆస్థానంలో 
ఉండేవాడు. విద్వత్క వి. (ద. దే. వా.480) 
చంద తారావళి (అలభ్యం) 
కర్త : రావిపాటి (తిపురాంతకుడు, 


రచనాకాలం : (క్రీ. శ. 14వ శతాబ్ది పూర్వార్థం. 
కవి అన వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి రాయని భాస్కరుల సమకాలికుడు, ఇది 
లక్షణ |గంథం. 27 పద్యాల కృతిలో నాలుగు మాతం లభించాయి. చందా! రోహిణీ 
నల్ల భా! అనే మకుట ముంటుంది, 


[పాచీన సాహిత్యము $29 


[ప్రత్యేకత : ఈ (గంథం నుంచి పెదపాటి కవి, మరొక అజ్ఞాత 
కవి నాలుగు పద్యాలను ఉదాహరించారు. వీటిని కీ. శే, వేటూరి |పభాకరళాస్త్రి తమ 
“పదబంధ రత్నమాలిలో |పకటించారు. (ర. రా. చ.) 

చం దతారా విలాసము 
నామాంతరం : తారాశశాంకము. 
కర్త 9 ఎల్లియ (చూ). 
రచనాకాలం (క, 1846 |పాంతం. 
యక్షగానం. తారా శళాంకుల [పేమ గాథ దీనిలోని ఇతివృ త్తం. 


(ద. జః వా-406) 
చంర్యదదూత శతకము | 
నామాంతరం ఏ ఇందుశతకము. 
కర్త ; పుసులూరి సోమరాజు కవి (చూ 
రచనాకాలం : క్రీశ. 1700కి పూర్వం. (క. స. 309) (శ. సా. వి_627) 
చందచేవుని ఏలూరు శాససము 
కాలం న వ కీ. శ. 1209. 


శానన|పదాత :; చం|దదేవుడు. 
శాసన|పదేశం : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. 
(పసావిత స్టలం : కొలని (సరసీపురం) సోమేశ్వరాలయం, 
శాసన విషయం ; శాసన ప్రదాత దం డమాంబకు ఎరనునాయకునికి పుత్రుడు, 
భార్య ముస్పమ్మకు ధర్మార్థంగా-కొ లని గామంలో వేంచేసియున్న సోమేశ్వర స్వామికి 
సంధ్య దీపాలు శాశ్వతంగా నిలిపినట్లు ఈ శాసనం వల్లి తెలుస్తున్నది. దీనిలో ఒక సీస 


పద్యముంది, (కె. క. చ-814 b) 
చం దభాను చరిత 
కర్త , తరిగొస్సుల మల్లన. 


అంకితం : ఇలవేల్పు దత్తా తేయునికి. 

అయిదాశ్వానాల |పబంధం, 

(పత్యేకత : ఈ కావ్యం సత్యభామ కుమారుడై న చందభానుని చరిత. 
అతనికి కుముదినితో జరిగిన పరిణయం ఇందులో వర్ణితం. కథ చిన్నదైనా అశు, 
విస్తర, చిత, మధుర కవితలున్నాయి. పింగళి సూరన్న నవ్యరీకి, మూరర్తికవి బాణీ 
యిందులో కనిపిస్తాయి. రసవంతమైన రచన. శ్లేషలకు కాక కథకు |పాముఖ్యముంది. 
కళాపూర్ణోదయంలో నారదునికి కృష్ణుడు, ఆయన భార్యలు సంగీతం నేర్చితే ఆ బాకీ 
తీర్చటానికన్నట్లు ఈ కావ్యంలో నారదుడు చం[దభానునిికి సంగీతం నేర్చుతాడు. చం|ద 
భాను చరితను చూసే అనంతరం సమీపకాలంలో సురభి మాధవరాయలు ోచం|దికొ 


330 తెలుగు సాహిత్య కోశము 


పరిణయం అనే కావ్యం (వాశాడు ఈ కావ్యం “నవీన తర సుధారసమధురతా బంధుర” 
మన్నాడు కవి. (ఆరు[ద_9) 
చందమతీ పరిణయము 
నామాంతరం : కవిజనరం జనము. 
క ౩ అడిదము సూరకవి (చూ. 
చం దమౌళి 


కోలం : (కీ. శ, 1450. 1500 |పాంతం. గొరనకు తరవాత కాలంవాడు. 


రచన : హరిశ్చం[ దోపాఖ్యానము (అలభ్యం). 
రెండు పద్యాలు మాతం లభ్యం. 

విశిష్టత : ఈ కవి గౌరన ద్విపదలో | వాసిన హరిశ్చం దో పాఖ్యానాన్ని పద్య 
కావ్యంగా (వాకాడు. కీ. శ. [080 |పాొంతంలో జంటకవులు తురగా రాజకవి, 
అయ్యంకి బాల సరస్వతి ఈ కవిని స్తుతించారు. పెదపాటి జగ్గన్న [ప్రబంధ రత్నా 
కరంలోను, గణపవరపు వేంకటకవి “ఆం|ధ కౌముది”లోను, కూచిమంచి తిమ్మకవి * సర్వ 
లక్షణసార సం|గహం”లోనూ ఈ కవి హరిశ్చం|ద కావ్యంలోని పద్యాలను ఉదా 
హరించారు. (ఆర ద-6-87) 


చం దరేఖా విలాపము 
కర్త , కూచిమంచి జగ్గక వి, 


ఇది (పసీద్ధి పొందిన దూషణ కావ్యం. పూసపాటి విజయరామరాజు బావ 
మరది చింతలపాటి నీలా దిరాజు సత్కారం చేస్తానని చెప్పి కావ్యం [వాయించుకొని; 
తరవాత తిరస్కరిస్తే కవి కోపించి, అతనిని దూషిస్తూ ఈ బూతుకావ్యాన్ని (వాశాడు. 
దీనిలో కవికి తిట్టు కవిత్వంలో ఉన్న అసమాన పాండిత్యం కనిపిస్తుంది. కవి ఈ 
కావ్యాన్ని తొలుత “చం దరేఖా విలాసమ”నే "పేరుతోనే (పారంభించాడు. కృతిపతి 
దానిని తిరస్కరించినప్పుడు “విలాసముిను, *విలాపముగా మార్చాడు, ఈ కావ్యం 
ముళ్ళపూడి తిమ్మరాజు నెలకొల్పిన నరెం|దనాథ సాహిత్యమండలి పక్షాన ము[దిత మైంది. 


(వా. చ-81) 
చంద శేఖర గోవర్థనుడు 
కాలం ; డీ: శ, 18వ శతాద్దం. 
సలం 1 తంజావూరు మండలం, 


కృతులు : సంస్కృత రచనలు, వ్యాఖ్యాన |గంథాలు. 


ఇతడు తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు తుకో్కబీ (1728.85) 
మం|తియెన ఘనశ్యాముని కుమారుడు. (తె. వి, స_6_228) 


(పొచీన సాహిత్యము 88 1 


చం దశేఖర చరిత (అలభ్యం) 
కర్త * తెలియదు, 
కాలం : |క్రీ. శ. 1870 క పూర్వం. 
రత్నాకరం గోపాలరాజు ఈ కావ్యాన్ని 'పేర్కొాన్నాడు. (అరు. ద-12-. 101) 
చంద శేఖర విలాసము 
కర్త : అష్టావధాన కవి. 
నాటకం. మూడు భాషలలో (సంస్కృతం, తెలుగు, మహారాష్ట్రం) రచింప 
బడింది. నాట్య, తాళ లక్షణాలతో కూడి ఉంది, 
ఇతివృత్శం : ఇది పారిజాత వృత్తాంతాన్ని శివపరంగా మార్చి చెప్తున్న 
రచన, నారదుడు తెచ్చిన పారిజాతం కొరణంగా గంగాగొరులు కలహించడం, చం[ద 
శేఖరుడు వారిని |పసన్నులను చేసుకోవడం ఇతివృత ౦. (ద. దే. వా_2ిర్‌ 
చందహాన విలాసము 
కర్త: యాదవామాత్య కవి. 
అంకితం : భ|దా(దిలోని (శ్రీరామునికి. 
ఇది జై మిని భారతంలోని చం|దహాసుని కథ, పద్య కావ్యం, (తె.వి.స-6) 
చం దాంగద చరితము 
కర్త న్‌ సె డీమ్మరి వెంకటపతి. 
అంకితం : (శ్రీరామునికి. 
ఆరాశ్వాసాల పౌఢ (ప్రబంధం, నలచ| కవర్తి సునుమడై న చం|దాంగదునికీ 
సీమంతినికీ జరిగిన పరిణయగాథ నర్జితం. 

ఈ కథకు మూలం స్కంద పురాణం |బహ్మోత ర ఖండంలోని, సోమవార 
వత మాహాత్మ్యంలో ఉందని సరిశోధకులు భావిస్తు న్నారు. మూల కథకూ ఈ [పబంధా 
నికీ చాలా భేదం ఉన్నదట. 

అష్టాదశ వర్ణనలు, సమకాలిన సంఘ చి తణం౦ కావ్యమంత టా కనిపిస్తాయి" 
వసుచరి[త, అము క్రమాల్యదల అనుకరణ౦ కనిపిస్తున్నది. ఇది 1897 లోనే ముదిత 
మయింది. (ఆర ద-10-242) 
చం దాంగదో పాఖ్యానము (అలభ్యం) 
కర్త ఏ చింతలపల్లి సంజీవయ్య (చూ). 


ఈ [గంథం రాజాంకితవట, (ఆరు. ద-11-200) 
చందాననా దండకము 
కర్త : నుదురుపాటి చిదానంద కవి (చూ). 


అంకితం : పుదుకో్మ టను 1844_86 ల నడుమ పాలించీన రామచం| దతొండమానుకు. 


882 తెలుగు సాహిత్య కోశము 


శృంగారపరమైన రచన, చారి[తకాంశాలున్నాయి. (ద. దె. నా_.446) 
చం దాననా దండకము 
కర్త  నుదురుపొటి సాంబశినకవి (చూ). 
రచనాకొలం : |క్రీ, శ. 19 వ శతాబ్ది ౦_మొదటి పాదం. 


అంకితం ; హిజ్‌ ఎక్సలెన్సీ బిరుదాంకితుడు 1816-39 ల నడుమ పుదుకో్కో-టను 
పాలించిన రాయ రఘునాథ తొండమాన్‌కు, 


శృంగారపరమైన రచన. చార్మితకాంశాలతో కూడి ఉంది. (ద, దే.వా-440) 
“చందా భరణా' శతకము (అలభ్యం) 
కర్త : చక్రపాణి రంగనాథుడు. 
కందసద్య శతకం, కొన్ని పద్యాలు మాతం లభించాయి. 


(శ. క, చ, 129) 
చం దాభ్యుదయము 
కర్త “.తోచన. 
రచనా కాలం ; డీ, శ, 18వ శతొబ౦. 
(ఈ) 
అంకితం న చిన్నయామా త్యునకు, 
ప్రబంధం, శబ్దాలంకారాలతో రచన [శ్రావ్యంగా ఉంది, పండితుల (ప్రశంసలు 
పొందిన రచన, (క. చ, 8-208) 
చం దాలోకము 
నామాంతరం : ఆం|ధ చం|దాలోకము. 
కర్త : అడిదము సూరకవి, 


అలంకార శాస్త్ర |గంథం. సంస్కృత మూలానికి తెలుగుసేత, 
చం దాష్టో తరక శతక సవమ్‌ (సం) 
థి జాం యమా par.) 
కర్త : శ్రీ లము వేంకటార్యుడు. 
స్రోతరూపంగా కాకుండా వర్హనాత్మకంగా ఉన్న రచన. దీవి (పతి కాకినాడ 
సాహిత్య పరిషత్తులో అసమ గంగా ఉంది. (సా. ప, ప, 20-4) 
చందికా పరిణయము 
కర్త 2 ఎలకూచి బాలసరస్వతి. 
అంకితం : సరస్వతీ దేవికి, 


శృంగార వీర అద్భుత రసాలతో మేళవించిన (పబంధం, పూర్తిగా 
లభ్యం కాలేదు. మొదటి అళ్వాసం, రెండో ఆశ్యాసం కొద్దిగా ఉన్న అసమ|గ (పతి 
ఒకటీ మాతం లభించింది. 


(పాచీన సాహిత్యము 388 


పాండవవీరుడు భీముడు, కాశీరాజు కుమా ర్రెను స్వయంవరంలో వివాహాం 
చేసుకోవడం దీనిలోని ఇతివృత్తం. మూలం భారతం ఆదిపర్వంతో ఉన్నదట. కవి 
కొన్ని ఘట్టాలు కల్పించాడు. దీనిని కవి జూపల్లి వెంకటా[ది పో త్సాహంతో |వాశాడు. 
అ క్‌ 
[పథమాశ్వాసంలో జూపల్లి వారి వంశ చరిత ఉంది, (ఆరు[ద 10-805) 


చందికా పరిణయము 
కర్ర ౩, సురభి మాధవరాయలు (చూ, 
తొలిము[దణ : కీ, శ. 1904. 
అంకీత౦ వ జట|పోలులోని మదనగోపాల స్వామికి, 


ఆరాశ్వాసాల అతి|పౌఢ ప్రబంధం. వసుచరి[త పోకడలతో రచించి 
నట్టున్నది. వాల్మీకి రామాయణంలో స్ఫూత|పాయంగా ఉన్న కథను కవి |ప్రబంధంగా 
తీర్చిదిద్దాడు. సుచం దుడనే రాజు తమిసాసురుని సంహరించి పాంచాల దేశాధీశుని 
ప్యుతిక చందికను పరిణయమాడటం ఇందులోని ఇతివృత్తం. శ్లేష గాంభీర్యంలో వసు 
చరితను మించిపోయిందనీ, కావ్యవై శేషికాది శాస్త్ర మర్యాదలను సంధిస్తూ, కల్పనా 
[పౌఢిమలో ఆము క్రమాల్యదను తలపి స్తున్నదనీ, పండితాభి పాయం. ఈ | గంథానికి 
అవధానం శేషళాస్తిగారు, వెల్లాల సదాశివశా స్తుంలు గారు కలసి టీక _ాశారు. శరదాగమ 
సమాఖ్య వ్యాఖ్య జతచేశారు. జట| పోలు వారు దీన్ని 1904 లో ముదించారు. దీనికీ 
తరిగొప్పుల మల్పన రచించిన చం దభాను చరితకూ పోలికలున్నాయని పండితులు 
భావిస్తున్నారు. రెండింటిలోనూ నాయికలు పూర్వ జన్మలో అప్సరసలు. తపోభంగం 
చేసి శాస్యగ_స్తలవుతారు. వేటకు పోయిన నాయకులు నాయికా వృత్తాంతం తెలుసు 
కుంటారు. (ఆరు. ద-10_41) 

చంపుడు గుడి 
కాల : [కీ శం 11-15 శతాబ్దాల మధ్య కాలం. 
నామాంతరం : ఖై రవునిగుడి, 

శివసాయుజ్యాన్ని పొందటానికి, విశేషించి శైవులు తమ భక్యా్యవేశాలను 
(ప్రజలకు తెలియ జెస్పటానికీ, ఈ చంపుడు గుడులలో తమ శిరస్సులను ఖండించుకొని 
బలి ఆయిపోతుండేనారు. అనాటి సామాన్య పజలు దీనిని దేశీయమైన తెలుగు 
భాషతో “చంపుడు గుడి” అని పిలిచేవారు. ఈ గుడిలోని బలిసమర్చణ కొర్యకమం 
బొగా |వజాదరణ కూడా పొంది ఉండవచ్చు. 

ఈ చ౦పుడు గుడి కొందరు రెడ్డి సభువులు ఒక పవి|త మైన సంస్థగా నిర్వ 
వహాంచేవారు. కాకతీయ, రెడ్డి (ప్రభువుల కాలంలో ఈ “చంపుడు” కార్య కమం జరగ 
టానికి [ప్రత్యేకించి వీరభ్యదస్వామికి, భై రవునికి, భ్యదకాళికి దేవాలయ నిర్మాణం జరిగి 
పట్టు శ్రీశైలంలోని ఒక శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. 

అన వేమా రెడ్డి (ధర్మ వేమన) వంటి |పభువులు, ఈ చంపుడు గుడి బలి సమ 
రణ కార్యకనూనికి కొన్ని [ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసే వారట. 


934 తెలుగు సాహిత్య కోశము 


అన వేమారెడ్డి *వీర శిరోమంటపము” అనే ఒక శిలా మంటపాన్ని శ్రీశైల 
మల్లి కొద్దనస్వామి దేవాలయానరణంలో నే ఇందు నిమిత ౦ నిర్మింపచేసినట్లు ఆ మంటసం 
మీద ఉన్న శిలా శాసనాన్ని బటి తెలుసు౦ది. (తెలుగు-జన-మార్చి” 70) 
ఐ వష 
చంపూ కావ్యము 
ఇది |శవ్యకాన్య భేదాలలో ఒకటి. గద్యలతోను, పద్యాలతోను, కూర్చిన 
కావ్యాన్ని చంపువు అంటారు. చంపూ కావ్యాలు 12 రకాలని [పాచీనులు చెప్పారు. 
పిల్ల లమ్మరి పినవీరభ|దుడు దీనిని "చంబూ” కాన్యమన్నాడు. 
(తె, వి. స_6) 
చంపూ రామాయణము 
కర్మ : (చూ బుగ్వేది వేంకటాచల కవి, 
అంకితం : వెల్ల ౦టి కసవరాజుకు. 
మూలం : భోజ మహరాజు, లక్ష్మణసూరి. సంస్కృతంలో రచించిన చంపూ 
రామాయణం. 
ఇది ము[దిత౦ం, ఎనిమిది ఆశ్వాసాల [పదింధం, అనువాద గంథం, 
ఆం|ధీకరణం రసవంతంగా ఉంది. అక్కడక్కడ దోషాలు కనిపిస్తున్నాయని పరిశీలశ్రు 
లంటున్నారు. (ఈ, త_117) 
చకిలాల లింగప్ప 
కాలం (కీ. శ, 14 వ శతాబ౦. 
రు 
నాహిత్య పోషకుడు. పోశెటి లింగకవిని పోత్సహించి “నవచోళ చరిత” 
రచింప జేశాడు, ఈ (గంథం శ్రీరాములపల్లి లోని మృత్యుంజయ స్వామికి అంకితం, 
లగి 
(గంథంలో అంతటా కవి లింగప్పను సంబోధించి చెప్పాడు. ఈ రచనకు మూలం 


కన్నడ గంథమట. (ద్వి. న చ_ 129) 
చక్కిలాల వషయామాత్యుడు 
కొలం : |కీ. శ 18 వ శతాబ్దం. 


సాహిత్య |పియుడు, ముప్పిరాల సుబ్బరాయ కవిని (ప్రోత్సహించి. అతని 
చేత రచనలు చేయించాడు. ఆ కవి రచించిన కృష్ణాభ్యుదయ [(పణంధాన్ని అంకితం 


పొందాడు. (క. న-299) 
చ| కకవి 

కాలం : కీ, శ. 17వ శతాబ్దం. 

స్టలం * మధుర తిరుమల నాయకుని ఆస్థానం, 


రచనలు : 1. జానకీ పరిణయమ్‌ (సం) 2, రుక్మిణీ పరిణయమ్‌ (నం) 8. గౌరీ 
" కల్యాణమ్‌ (సం) 4. |దౌపదీ కల్యాణమ్‌ (సం) 5. చిత రత్నాకరము. 
ఇతని చంపువులు ఇంకా అనేకం ఉన్నవట, (తె, వి, స_222) 


[పాచీన సాహిత్యము 9965 


చ కపాణి రంగనాథుడు 


కాలం న [కీ శ. 19 వ శతావి ఉత రారం, 
© తానీ @ 
నలం ౩, వరంగలు (పాంతం, 
ఠు య _ 
రచనలు : 1. శివభక్తి దీపిక 2. గిరిజాధినాయక శతకము 8. చందాభరణ 


శతకము 4. (శ్రీగిరినాథ విక్రమము (అలభ్యం). 


ఇతడు రెండే (పతాప తుదునీకి, పాల్కురికి సోమనాథునికి సమకాలికుడు. 
బస వేళశ్వరువికి, పండితారాధ్యునికి తరువాతి వాడు. ఇతన్ని గురించి చాలా కథలున్నాయి. 
పాల్కురికి సోమన కొడుకు చతుర్ముఖ బస వేళ్వరునితో రంగనాథుడు వాదానికి దిగి ఓడి 
పోయాడట. శ్రీశ్లై లమల్లి కార్జున స్వామిని చూడకుండా పోతే రెండు కళ్ళాపోయాయి. 
తరవాత స్వామి దర్శనం చేసుకొన్నాక ఒక కన్ను వచ్చినట్లు, పాల్కురికి సోమనను 
_పార్థిస్తే రెండో కన్నువచ్చినట్లు జన్మశుతి. సోమనాథునితోనే ఈయన వాదించినట్లు 
కొందరంటారు. రంగనాథ రామాయణనుని (సిద్ధి చెందిన ద్విపద రామాయణాన్ని 
ఇతడే రచించాడని కొందరు అంటున్నారు. గంథంలో ఎక్కడా ఇతని పేరు లేదు. 
గోనబుద్ధారెడ్డి పేరే ఉంది, ఈ కవి పెక్కు సంస్కృతాంధ్ర (గ్రంథాలు రచించాడని 
జన్మశుతి. ఇతడు మొదట వైష్టవుడనీ పాలకురికి సోమనాథువితో వాదంలో ఓడిపోయి 
అతని శిమ్యడై శె వాన్ని అనలంబించాడనీ అంటారు. దీనికి ఆధారాలులేవు. ఇతని 
కాలం గురించి పండితులలో భిన్నాభి పాయాలు న్నాయి, 
(క. త_కి) (క. స_116; గోలకొండ కవుల సంచిక 


చ| కపురి రాఘవాచార్యుడు 


కాలం న డీ. శ, 16 వ శతాబ్ది ఉత్స రార్థం. 
సలం న చిత్తూరు మండలం. 
రచనలు : 1. నలచరి త్ర: (ద్విపద) 2. విషు భరి చరిత్ర (విష్ణుపురాణము) 


(ద్విపదు 8. ని పనారాయణ చరిత (యక్షగానం), 
గురువు : కందాళ దొడ్డయాచార్యుడు. 
విశిష్టత : ప్రస్తుత తమిళనాడులోని ఉత్తర ఆర్కాట్‌ జిల్లాలో ఉన్నటో లింగర్‌ 
(చోళ లింగపురం) నివాసి. షోలింగర్‌కు ఘటికాచలమనే నానాంతరనుంది. 108 దివ్య 
తిరుపతులలో ఇచి ఒకటి. ఈ క్షేతంలో కందాళవారిది ఆచార్య పీఠం. కందాశవంశ౦ 
లోని తిరువెంగళయ్య కొడుకు రాఘవాచారి. ఇతడు విద్యావిశారదుడు. తొలియక్షగాన 
కర్త రాఘవాచారి అని, కందుకూరి ర్యుదయకాదనీ పండితుల మధ్య భేదాభి పాయా 
లున్నాయి. ఇతని రచనలో వ్యాకరణ దోషాలున్నప్పటికీ శైలి ఇంపుగా ఉంటుంది. 
(ఆరు[ద-9) 
చ కపూజ 
కాలం - డీ. శం 11-10 శతాబ్దాల మధ్యకా ౨౦, 
చూ. భై రవీ చక్రము 


836 తెలుగు సాహిత్య కోశము 


చ| కలాంఛన వరి 


కర్త ; మరింగంటి సింగరాచార్యులు, (శె. వి, స.-6) 
చక వౌళ తారావళి 
కాలం క డీ. శ, 17న శతావి. 
@ 
కర్త ౩: గణపవరపు వేంకట కవి, 
ఇగి అము|దికం, అలభ్య౦. 
తారావళులు కవి చిన్ననాటి రచనలట. (క. త-_12) 
చ| కవాళ మంజరి 
రచనాకాలం, శి (కీ. శ. 11981550 ప్రాంతం. 
కర్త * తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు. (తె. వి. స_8) 
చ| కవాళము 
నామాంతరం : చతుర్భ|దము. 


ఇది ఒక శ్రవ్యకావ్య భేదం. ఇందుళో మొదట ఒక సద్యము, తరువాత 
ఎనిమిది దళాలున్న గద్య ఉంటుంది, ఇది కళిక. ఈ పద్య గద్యాలు రెండూ ముక్త 
పద గస్తాలై సంబోధనాంతాలుగా ఉంటాయి. (కె. వి. స-6) 
చటాతి లష్మీనరస కవి 
చూ. చాటరాతి లక్మీనరసక వి, 


చతుర కల్లి నాథుడు 
కాలం “ కీ.శ. les శతాబ్దం. 
రచన ఏ కళానిధి (సంగీత రత్నాకర వ్యాఖ్యానం). 
ఇమ్మడి పౌఢ దేవరాయల (1446_66) కౌొలంలోన పండితుడు. 
(నా. రచ _00) 


చతుర్ణండి _పకాశిక (సం) 
కవి * వేంకటమఖి. 
రచనాకాలం 2 17వ శతాబ్దం. 
సంగీత శాస్త్ర గంథం, తంజావూరు రాజైన విజయారాఘవుని _పేరణ తో 
కపి ఈ (గంథం రచించాడు. (తం, ఆం, నా-202) 
చతుర్భ దము 
చూ. చ|క్రవాళము 
చతుర్చుజాఖి షకము (అలభ్యం) 
కవి 2 "వేములవాడ సోమనాథుడు, (చూ 


(పాచీన సాహిత్యము 997 
చతురాషటికా మాహాత్మ్యము 

కర్త : లింగమకుంట రామకవి.. 

అంకితం ౨ (శ్రీరామచం దునికి, 

(పత్యేకత ఏ ఇది అయిదాశ్వాసాల బంధం, దీని [పతి మ్మదాను [పాచ్య 
లిఖిత భాండాగారంలో ఉంది, చతుర్వాటిక అంపే చదలువౌడ. ఇది నెలూరు మండ 
లంలో గుండ్ల కమ్మ వద్ద ఉం౦ది. ఇక్కడికి లింగమగుంట గ్రామం దగ్గరగా ఉంటుంది. 
కవి తన స్వ|గామ మాహాత్మ్యాన్ని దీనిలో [వాళాడు. రామకవి మామ తెనాలి రాను 
కృష్ణుడు పాండురంగ మాహాత్మ్యాన్ని, ఘటికాచల మాహాత్మ్యాన్ని (వాశాడు. మాము, 
అల్లుడు కూడా స్ధల పురాణా లే వాయటం గమనార్హం, 

ఈ కావ్యం అనంతాచార్యుని | పేరణతో కవి రాళాడట. 

(ఆరుద-8-_188 క. స_180) 
చతుర్విధ కంద శతకము (అలభ్యం) స్‌ 
నామాంతరం ఏ; యోగళాస్త్ర శతకము. 

కర్త : వెలగపూడి కృష్ణయామాత్యుడు. 
చతుర్విధ కవిత్వాలు 
ఆశు, మధుర, చిత, విస్తర భేదాలతో కవిత్వరీతులను నాలుగు రకా 
లుగా లాక్షణికులు విభజించారు. కొందరు ఈ విభాగాలను ఆకు, గర్భ, చిత, బంధ 
కవిత్వాలుగా పేర్కొన్నారు. ఆశు, చిత కవితలను అందరూ ఒప్పుకొన్నా మధుర, 
విస్తర, గర్భ, బంధ కవిత్వాలను గురించి పండితులలో భిన్నాభి పాయాలున్నాయి. 
గర్భ, దింధ కవిత్వాలను వి స్తరకవితలో భాగాలుగా లాక్షణికులలో కొందరు ఆంగిక 


రించారు. (కావ్యాలంకార సంగపా౦) 
చతుర్వేద తాత్పర్య సం గహమ్‌ (సం) ; 
కర్త గ్‌ శివలింగా రెడ్డి (చూ), 
నామాంతరం : తత్త్వ (పకాశిక 
చతుర్వేద సారము 
కర్త : పాల్కురికి సోమన (చూ, 
రచనాకాలం ; 14వ శతాబ్దం, 


(పత్యేకత : 857 సీసపద్యాల గంథం, దీనికి “బసనలింగ” మకుటమున్నది. 
వీరశై వం [శతి స్మృతి సమ్మతమని నిరూపించటానికి, తన చతుర్వేద పారంగత్వాన్ని 
చాటటానికి కవి దీనిని |వాశాడు. . శ్రైన మతానికి సంబంధిఏచిన ముఖ్యవిషయాలు 
ఇందులో వివరంగా ఉన్నాయి. (యు, భా; చై. ల) - 

చతుక్స్‌కి కల్పతరు వ్యాఖ్య (సం) 
కర్త ; రేవూరి కొళవాస్సి కవి, 


080 తెలుగు సాహిత్య కోశము 


ఈ |గంథ3 కలకత్తా విశ్వవిద్యాలయంనారు అచ్చువేయించారు. కవి 
మైసూరు చెన్నపట్టణ పరిపాలకుడై న రెండవ జగదేవరాయని ఆస్థాన పండితుడు. ఈ 
పాలకులను గురించిన విశేషాలు ఈ (గంథంలో ఉన్నాయి. (ద, దే, వా, పీఠిక?) 
చతుష్షష్టి విద్యాసం|గహమ్‌ (సం) 
కర్త ఏ చూ పురుషోత్తమ కవి. 
సంస్కృత రచన. 
చతుష్టషి విద్యలను గురించిన సమ్మగ వివరణము ఈ |గంథంలో ఉంది. 
(ఆం. సం. సా,-400) 
చదలువొడ 
[గామ నామమే ఇంటిపేరుగా వ్యవహారులోనికి వచ్చింది. ఈ గానం 
గుండ్ల కమ్మ నదికి సమీపంలో ఉన్నది. 


చదలువొడ మల్లన 
కాలం ' [కీ శ, 18 శతావి ఉ తరారం, 
లు —— @ 
స్థలం * చదలువాడ. 
రచన Suk విపనారాయణ చరిత (చంపువు) 2.రుక్మొంగద చర్విత 


8. సంవరణచరితము (క_ర్హృత్వం సందేహం), 
సమకాలికులు : సారంగు తమ్మయ్య. 

కామాక్షమ్మ లింగనామాత్యుల పు తుడు. 

విశిష్టత : కవిత్రయంలో ఒకడైన ఎరా _పెగ్గడ వంశీయుడు. ఈయన మొదట 
గుండ్లకమ్మకు సమీపాన ఉండే చదలవాడలోనూ, తరవాత కాళహ స్తే, కార్వేటి నగరా 
లలోనూ ఉండేవాడు. ఈయన (వాసిన వి పనారాయణ చరి తను, కార్వేటి నగర పాలకు 
దైన మాకరాజు తిమ్మరాజుకు, ద్విపద రుక్మాంగద చరితను రామయ్య భాస్కరుడనే 
(బాచరుసయ్య కొండవీటి పొలకునికి అంకితమిచ్చాడు, రసవంత మైన కవిత్వం చెప్పిన 
దిట్ల. 

సారంగు తమ్మయ “వై జయంతీ విలాసం”లో విపనారాయణుని కథ చెప్పాడు. 
సారంగు తమ్మయ్యా ఇతడూ సమకాలికులే అయినా ఒకరి కావ్యాన్ని ఇంకొకరు చూడక 
పోనడంచేత ఒకే కథను (విప్రనారాయణ చరితను ఇతివృత్తంగా (గ్రహించి కావ్య 


రచన చేయడం జరిగి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. (ఆరు[ద-8.!40) 
చదలువౌడ లింగన 
కాలం “ తెలియదు. 
సలం ఏ కార్వటి నగర సంస్తానం, 
అ @ 


ఇతడు “చదలువాడ మల్ల నోకు తం|డి, మల్లిన రచించిన “విపనారాయణ 
చరితి కృతి |పసావనలో ఇతడు కూడా కవి అనీ, పెక్కు. కావ్యాలు రాజాంకితాలుగా 
రచించాడనీ చెప్పబడింది. కావ్యాల పేర్లు తెలియరా లేదు. (ఆం, సం, సా 


(పాచీన సాహిత్యము 939 


చదలువాడ సీతారామశాస్ర్రీ 
కాలం 18వ శతాబ్దం. 
రచనలు : దక్కను పూర్వకథలు, అభిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్ని 
మ్మితము 'మొ॥ ఆరు నాటకొలు. 
19వ శ్రతాబ్దిలోని విద్య్వత్క-వులలో సేరొందినవాడు. ఆరు సంస్కృత నాట 
కాలను వచన రూపంలో అనువదించాడు. దక్షిణ దేశంలో వాడుకలో ఉన్న కథలను 
“దక్కను పూర్వకథలి నే పేరుకో సులభశైలిలో రాశాడు. (క. స. 292) 
చదువుల సోమలింగయ్య 
కాలం ఏ 1రీవ శతౌబ్దం-చివరి భాగం. 
రచన “ మదన సాయక విలాసము, 
అన్నపూర్ణమ్మ వేంకటా చలమయారాధ్యుల పుత్రుడు. ఇతని కవిత్వం మృదు 
మధురంగా ఉంటుంది, నిర్హుష్టం కాదని పండితులంటాదు. (క. చ.8_207) 
చమతా్య-ర చం దిక (సం) 
కర్త ; విశ్వేశ్వరుడు. 
ఇది సంస్కృతాలంకార గంథం. దీనిలోని ఉదాహరణలన్నీ సర్వజ్ఞ సింగ 
భూపాలుని అభివర్ణి స్తుంటాయి. (తె. వి, స-_4) 
చమతా్య.ర మంజరి i 
నామాంతరం ; లక్షణాపరిణయము. 
కర్త గ సింహా[ది వెంకటాచార్యులు (చూ). 
చమత్కార రామాయణము (అలభ్యం) 
కర్ర “ తెలియదు, 
అన్నకవి దీనిని పేర్కొ న్నాడు, (ఆరు[ద-8-250) 
చరిగొండ ధర్మన 
కాలం ( (కీ. ఢం [8 ప్‌ శతాబ్ది పూర్వార్థం, 
రచన | చితభారతము. 
బిరుదు * శతలేఖినీ సురత్రాణ. 
గోలొ్మండ ననాబులు జంషిద్‌ కుతుబ్‌ శాపి (డీ: థ్‌, 1048-1000) 
ఇ|బహీం కుతుబ్‌శాహి (క్రీ. శ. 1650-1080) లకు సమకాలికుడు కావచ్చు. 
మాదమ్మ తిమ్మనామాత్యుల పు[ తుడు. 
విశిష్టత £ (శ్రీకృష్ణునకు, పాండవులకు, “గయుడు” అనే గంధర్వ రాజు 
మూలంగా జరిగిన యుద్ధాన్ని ఈ కవి కథా వస్తువుగా తీసుకొని (పౌఢంగా రసవంతం౦గా 


కవిత్వం చెప్పాడు. అవధానాలతో (సఏణుడు. అష్టావధానం, శతావధానం చేసేవాడట, 
. (కె, శ స_6) 


840 తెలుగు సాహిత్య కోళము 


చరిగొండ నరసింహ కవి 
కాలం : కీ శ. 16వ శతాబ్దం, 
రచన : శళిబిందు చరిత. 


విశిష్టత : చరిగొండ ధర్మన్నకు సోదరుడని అంటారు. కందుకూరి రుద 
కవికి కొంచెం పూ మ్యడు ఈయన కావ్యంలోని 8 పద్యాలను అప్పకవి ఉదాహారించాడు. 
చరిగొండ నరసింహ కవి “వెలగి శబ్దానికి “వెల్ల” అనీ, కందుకూరి రుద య తరువాత 
కాలంలో “మొలక” శబ్దానికి మొల్క అనీ [పయోగించారని అప్పకవి చెపుతూ పరిహ 
సించాడట. కవి శశిబి దు చర్మితలో పచ్చి శృంగారాన్ని వర్జించినట్లు అప్ప కవి ఉదాహ 


రించిన వద్యాలవల్ల తెలుస్తున్నది. (ఆరు[ద_9-28 1) 
చరిగొండ హొన్నయ్య 
కాలం 3 డీ శ. 1700 |పాంతం. 
సలం ఏ చరిగొండ (మహబూబునగరు మండలం). 
రచన : జ్యోతిష రత్నాకరము (పద్యకావ్యం). (క. స..812) 


రాజులికా, దేశాలకూ, [ప్రజలకూ సంబంధించిన రాజకీయ, మత, సాంఘిక, 
ఆర్థిక విషయాఎను తెలియజే సే కావ్యాలు చరిత కావ్యాలు. రామాయణంలోని సూర్య 
పశ రాజ |క్రమవర్తన, రాజవంశ [కమవరన చరిత అవుతుందని ' కొందరి 
లిం ( రం 
అభి వాయం, 


అశ్వఘోమని బుద్ధచరిత, బాణభట్టు హర్ష చరిత, శేమేందుని రాజావళి, కల్ప 
ణుని రాజ తరంగిణి, బిల్హణకవి విక్రమాంక దేవచరితము చర్విత కావ్యాలు, అ్లే 
తెలుగు వారు రచించిన సంస్కృత కావ్యాలు వామభట్ట బాణుని 'వేముభూపాల చరితము, 
రెండవ, మూడవ రాజనాథ డిండిములు |వాసిన అచ్యుతరాయాభ్యుదయమ్‌, సాళువాభ్యుద 
యమ్‌, గంగాదేవి మధురా విజయమ్‌ (కుమారకంస రాయచరితమ్‌), తిరుమలాంబ వర 
దాంబికా పరిణయమ్‌, రామభ్యదాఎబి రఘునాథాభ్యుదయమ్‌, జగన్నాథ పండితుని జగదా 
భరణమ్‌ మొ॥ అన్నీ చరిత కావ్యాలే. 
తెలుగులో కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత, రంగరాయ వర్మిత (18 శ.) మొ॥వి 
చరిత కావ్యాల కిందకు వస్తాయి, (తె. వి. స_6ి 
చర్ల (బహ్మయ్యళా స్త్రి 
కాలం వ కీ.శ. 19వ శతాబ్ద ౦, 
స్థలం : “కడియెన్ట" గాము (తాడేసల్లి గూడెం సమీపంలోనిది). 
రచన తెలియరాలేదు. 
వీరు పండిత కుటుంబానికి చెందినవారు. సంస్కృతాం[ ధాలలో మహా పండి 
తులు _ వ్యాకరణ శాస్త్రం, షడ్డర్శనాదులు అమూల్యాగంగా అధ్యయనం చేశారు. 


[పాచీన సాహిత్యము 841 


జగద్విఖ్యాతి గాంచిన తిరుపతి వేంక -కవులు ఈ బహ్మయ్యశాస్త్రిగారి వద్ద చే 
వ్యాకరణ శాస్త్రం, భాష్యాంతం చదివారు. వీరు స్వగామంలొనే ఒక స.స్మ్భృతి పాఠ 
శాలను స్థాపించి, శిష్యలకు ఉచితంగా విద్యాబోధన చేస్తూ, భోజనాది సౌకర్యాలను కూడా 
ఏర్పాటు “కేసేవారట. (తిమపతి కవుల సమీ క్ర) 


చల్‌ మోహనరంగ పదాలు 
కర ఏ తెలియదు. 
(పసిద్ధ మైన జానపద శృంగార పదం, 
చూ, శృంగార గేయములు. (ఆం. వా. చ 
చల్ల పల్లి 
నామాంతరం : దేవరకోట. 
ఇది కృష్ణా మండలం దివి తాలూకొలోని | పాచీన సంస్థానం తూర్పున 
బందరు తాలూకా, దక్షిణ పశ్చిమ దిశలలో కృష్ణానది, ఉత్తర దిశలో గన్నవరం, గుడివాడ 
తాలూకాలు దీనికి సరిహద్దులు. గోలకొండ నవాబుల సన్నదు పొందిన నాటినుండి వీరి 
పూర్వులు ఈ సంస్థానాన్ని పాలిస్తూ వచ్చారు. 
యార్లగడ్డ గుర్వినీడు (క్రీ.శ. 1576-15696) ఈపాలకుల కూటస్టుడు. 
ఈ వంశంలో మొదటి అంకినీడు (క్రీ. శ. 1710-1728) చాలా ప్రసిద్దుడు. 
కీ. శ. 1746_1791 మధ్యకాలంలో పాలించిన కోదండ రామన్న దేశాహిగొప్ప 
వ్యవహార నిపుణులు. (ఫెంచి వారి నుండి గూడూరు, ఆ కులమన్నాడులకును, 
దివి సీమలోని ఆరు లంకలకును ఫర్మానా సంపాదించారు. వీరు మిక్కిలి సాహిత్యాభి 
మానులు, “ముక్కేవి పెరుమాళ్ళయ్య” వంటి మహా కవులు వీరి ఆస్థానంలోని వారు. 
ముక్తేవి పెరుమాళ్ళయ్య పుతుడు సుందర రామదాస కవి, దౌహి,తులు 
కోవెల రాఘవాచార్యులు ఈ ఆస్థానంలో గొరవాదరాలు పొందారు. 


(5. శ, 1798 నుండి 1819 వరకు పాలించిన ఇమ్మడి అంకినీడు “కాసుల 
పురు షో తృమకవి”కి పోషకులు. 


(క్రీ. శ 184375 మధ్య చల్ల పల్లి సంస్థానాన్ని పాలించిన మూడవ అంకినీడు 
బహడ్డరు భాషాభిమానులు. వేమూరి సుబ్బావధానులు, యడవల్లి అప్పాధానులు, 
మద్దూరి కృష్లావధానులు మొ॥ పెక్కురు కవి పండితులు le చల్లపల్లి కోటలో 
గణ పొందారు. 


కీ శ. 1876 నుండి చలపల్లి ని పాలించిన మల్లి కార్జున. [..సాదనాయాడు 
బహద్దరు గీర్వాణాం|ధ భాషలో గొప్ప పండితులు. సాహిత్య చ్యకవరి బికుదాంచితు 
లైన వేమూరి నరహరిశాస్త్రి, వారి సోదరులు వేమూరి శివరామశాస్త్రి వీరి ఆస్థాన - 
పండితులు. 


అంకినీడు (పసాద బహద రు ఆసానంలో అదేపలి సోమనాథళౌస్తి ఆస్తాన 
ద © దణ థి 


34% తెలుగు సాహిత్య కోళ్లను 


విద్వాంసులుగా ఉన్నారు. దిలిజేసల్లి లక్ష్మీకాంతం వంటి మహానుభావులను వీరు 
గొరవించి ఆదరించారు. 

వీరి కుమారులు రాజా శివరామ (పసాదబహాద్దరు |క్రీ. శ. 1929 లో జమీకి 

వచ్చారు. బిఎ. పట్టభదులు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచించిన “రాష్ట్రగాన” 

కృతి భర్త. వీరు దేశభక్తులు. అనేక సాహిత్య సంస్థలకు భూరివిరాళాలిస్తూ సాహిత్య 

పోషణ చేశారు, (ఆం, సం, సా=158_184) 
చల్ల పల్లి వెంకనార్యుడు 

నామాంతరం : చల్లపల్లి వెంకయ్య, 


కాలం న ia శ, 16వ శతాబ్ద ౦. 
స్థలం * చోళదేశం. 
రచన : శ్రీకృష్ణ విలాసము, 


సమకాలికులు : పోలూరి గోవిందకవి, గులిపల్లి గోపన్న. 
రంగనార్యుని పుత్రుడు. సరసంగా కవిత్వం చెప్పాడు. (ద. దే. వా-288) 
చల పలి వెంకయ్య 
య య 
నామాంతరం : చల్ల వల్లి వెంకనార్యుడు (చూ. (ఆదు ద-_12-169) 
చల్ల వారు 
మజ్జిగను జానపదులు చల్లి అంటారు. ఈ చల్లి పేరు ఇంటి పేరుగా ఉన్న 
వారు గుంటూరు మండలంలో ఉన్నారు. (భారతి_మా_4ర- 280) 
చల్లా గురవయ వ. 
కాలం క వ (కీ. శ, 4వ శతాబ్ది ఉత్త రార్టం,. 
స్టలం 3 కొండపల్లి (బెజవాడ సమీపంలోనిది),. 
రచన . యాజ్ఞవల్క విజయము. 
బిరుదు ౪ బాలసరస్వతి. 
"పేరమం,తి పుతుడు. కొండవీటి స్ధల కరణం వేంకటమం। తి _పేరెేవణ కో 
సుబోధకంగా కవిత్వం |వాశాడు. య] (క. త_12_171) 
చలా పట్టాఖిరామయ్య 
య ర 
కాలం : క్రీ శ, 19 వన శతొబ్దం. 
(ఈ) 
స్టలం ఏ విశాఖమండలం. 
మొథాసాదారు. ఇతడు అడిదం బాలభాస్కర కవి 11 (18081874) ఆగ 
హానికి గురై నట్లు కొన్ని పద్యాలవల్ల తెలుస్తున్నది. (కవిసంశయ విచ్చేదము_పీఠిక- 15) 
చల్లా సూరయ 
కాలం కీ. శ, 17వ శతాబ్ద ౦. 
స్ధలం : తంజావూరు సీమలోని ఫొందవాక (గ్రామం, 


(పాచీన సాహి త్యము 845 


రచన * వివేక విజయము. 


గురువు : (శ్రీమత్సదానంద చిన్మయయోగి. 
మారయ లక్ష్మమ్మల పుత్రుడు. ఆదై వత వేదాంత |పతిపాదకంగా రచనలు 
చేసిన కవి, ఇతని కవిత్వం సరళంగా ఉంబుంది. (ద. దే. వా-208) 


చాగయ రానుదేవుడు 
వ్యవహారనామం : రాఘవామాత్యుడు. 
కాలం క్ష |e శ. 15 వ శతాబ్దం, 
చాగయ కుమారుడు. సాహిత్య పోషకుడు. ఛై రవకవి రచించిన శ్రీరంగ 
మాహాత్మ్యం ఇతనికే అంకితం. ఇతని అన్న విర్ణల మంతి ఇమ్మడి సై పఖానాధి రాజ్య 
భారధుర్యుడట, (5 త_6_289) 
చాటరాతి లక్ష్మీ నరసకవి 
నామాంతరం : చ్మటాతి లక్షీ ,నరసకవి, 
కాలం ఏ రీ. శ. 18వ శతాబ్దం, 
సలం 2 విజయనగర సంస్థానం, 
రచనలు : పద్మనాభ యుద్ధము, ఈశ్వరీ పరిణయము, విశేషాంధము, భండనారాతి 
భీమ శతకము మొ॥ వి. 
విజయనగర సంస్థానా ధిపతి అయిన నారాయణ గజపతి రాజుకు (1704. 1840) 
ఆ[శితుడు. కనకాంబావీరరాఘవుల పుత్రుడు. ఇతడు విజయనగర సంస్థానంలో రాజ 
కీయ ఉద్యోగిగా ఉంటూ, కవితా వ్యవసాయం సాగించాడు. |పౌఢ విద్వత్కవి. విజయ 
నగర సంస్థానపు డివానై న పూసపాటి సీతారామరాజు దౌష్ట్యాన్ని తన శతకంలో 
విమర్శించాడు, (ఆం. సం, సా_419_420; ఈ. స_207) 
చాటు కథా చమత్కృతులు (అలభ్యం) 
కర్త : నెల్లూరి వీరరాఘవ కవి. 
ఇవి మొత్తం 50 కథలట. (ద. దే. వాణి 
మాత్రు పద్యము 
అనిబద్ధ కావ్యము. 
చూ. ముక్తకము, 
బూటు పద్య నహ నము 
కొలం ఇ (కీ. శ 10వ శతాద్ది౦. 
కర్త : పడకండ్ల గురురాజ కవి, 
బాలు శతకము 
కాలం : (పాచీన కాలం. 
కర్త ౨ తెలియదు. 
ఇది సంకలన శతకం, సామాన్య నీతులు, రాజనీతి క్షత మహిమ, రాజుల 
మంతుల గురించి (వాసిన పద్యాలే ఈ శతకం. ఆరవీటి బుక్కరాయలు, కుమార 


944 తెలుగు సాహిత్య కోళము 


వేంకటపతి, సర్వజ్ఞ సింగ, బంగరుయాచ, వెలుగోటి కొండ మొ |వభువులను వివిధ 
కవులు |పస్తుతించిన పద్యాలు దీనిలో ఉన్నాయి. (శ. సా. వి_.800) 
బానమ 
ఈమె ఖడ్గ తిక్కన భార్య. కవి తిక్కనకు వరుసకు వదినగారు. యుద్ధ 
రంగం నుండి వెను తిరిగి వచ్చిన భర్త నుద్దేశించి ఈమె చెప్పిన కంద పద్యం |ప్రచా 
రంలో ఉంది. అది ఈమె చెప్పినదో లేక ఇతరులు రచించి ఆ కథను [పచారంలోకి 
తెచ్చారో నిర్ధారణగా తెలియదు. (ఆం. కవయితులు) 
బాపకూడు 
దేశంలోని సకల వర్ణాలవారు ఒకచోట చేరి పంక్తి భోజనం చేయటమే చాప 
కూడు. సర్వవర్ణ సమానత్వం, పతిత జనోద్ధరణ, తిరునుంకోపదేశంతో కూడిన 
శ్రీవె ష్షవ మత సిద్ధాంతఫలితంగా ఈ చాపకూడు వ్యాప్కిలోనికివచ్చింది. ఈ మత (ప్రవక్త 
(శ్రీమ దామానుజాచార్యులు. వీ వైష్ణవ మత సిద్ధాంతాలకు (ప్రభావితుడైన పలనాటి 
(బ్రహ్మ నాయుడు వై ష్టవుడుగా మారి, వివిధ వర్ణాల స్త్రీలను పెళ్ళాడి, సంతానం కని, చాప 
కూడు భుజించాడు. 
పలనాటి యుద్దానికి చాపకూడు [ప్రబల కారణమంటారు. గురజాల |పభువు 
నలగామరా జు, మంతిణ్‌ నాగమ్మ శై వులయినట్లు, మాచర్ల ప్రభువులు మలి 'దేవాదులు_ 
మంతి | బహ్మన్న వైష్టపులై నట్లు-పలనాటి యుద్ధానికి మత వై షమ్యాలకు తోడు ఈ 
“చాపకూడు" కారణమైనట్లు పలగాటి వీరచరితవళ్ల తెలుస్తున్నది. 
(సా, మంజూష._274) 
చాముండికౌ విలాసము (అలభ్యం) 
నామాంతరం : చౌడేశ్వరీ విలాసము. 
కర్త న నన్నయభట్టు అని కొందరి అభి పాయం, 
చారి తక గేయములు 
జానసద గేయ వాజ్మయం వస్తు రస (పధానాన్ననుసరించి కొన్ని భాగాలుగా 
విభజింపబడింది. వాటిలో ఇదొక భాగం. 
వీనికే “వీరగీతములు” అని కూడా పేరున్నది. వాస్తవంగా జరిగిన ఒక 
వీర సంఘటనను చూచియో, వినియో భావో దేకం కలిగిన జానవదుడు, ఆ సంఘటన 
విశేషాన్ని లయాన్వితంగా గానం చేసాడు. అది సాటి [పజలను మిక్కిలిగా ఆకర్షించి 
నప్పుడు మౌఖికంగా నే |పచారం చెందడం సహజం. ఇట్టి వీరగా థల్లో కొన్ని అతిశయో 
కులు చేరవచ్చు. లేదా వర్ణనా విశేషాల్లో సమకాలీన పభావం అధికంగా కనిపించవచ్చు. 
వాటిసీ వదిలి వస్తె చార్మితక సత్యాలు అనేకం కనిపిస్తాయి. 
నిజానికి ఆంధ భాషలో ఇట్టి వీరగాధలు అనేకం. కాసి వాటిలో ము|దితాలు 
చాలా తక్కువ. ఇటీవలి కాలంలో కొన్ని ము దింపబడ్డాయి. బొద్బిలిరాజు కథ, 
కొటమరాజుకథ, దేశింగురాజుకథ, ఆరెమరారీల కథ, కృనూ.రరాముని కథ, కొండ|లా 
యని కథ మొ॥వి కొన్ని |పముఖ వీరగాథలు, (ఆం.వా.చు 


(పాలీన సాహిత్యము 845 


చారుచం| దోదయము 
కవి ; చెన్నమరాజు చెన్నమరాజు (చూ. 
అంకితం : తాడిస ర్తిలోని గోపాలస్వామికి, 


అయిదాశ్వాసాల శృంగార (పదింధం. కల్పితేతి వృ త్రంకోడి కావ్యం. 
(శ్రీకృష్తుని కుమారుడై న చారుచం|దుని కథ, ఆహ్లాదకరంగా కమనీయంగా ఉంది, 


[పబింధ కవుల పోకడల ననుసరించిన రచన, (అరు ద_10-2899) 
వారు చర్య 
కవి : అస్పన మంతి (చూ). 


76 పద్యాలున్న వై ద్యశాస్త్ర గంథం. 

సంస్కృతంలో భోజరాజు రచించిన |[గంథానికిది సం్యగహానువాదం, ఆత్మ 
సంబోధనాత్మకంగా ఉంది. దై నందినిక జీవితంలో చేసే పతి పనీ_పళ్ళు తోమడం_ 
స్నానం చేయడం-భోజన పానీయాది సేవనం_కామోస భోగాలను ఆనుభవించడం మొద 
లైన విషయాలన్నీ శాస్త్రీయంగా చేయవలసిన సద్ధతులు ఈ | గంథంలో ఉన్నాయి. 


(ఆరు ద-£) 
బారు దర్వీషు కథలు 
కర్త స ఎర్రమిల్లి మల్లి కార్గునుడు. 
కాలం : (కీ. శ. 1858 |పాంతం. 


దర్వీషు అంపే ఫారసీ భాషలో “ఫకీరు” అని అర్థమట. నలుగురు ఫకీర్ష 
చరిత్రలను తెలిపే కథలు కాబట్టి, వీటికి “చారుదర్వీషు కథలు? అనే పేరు వచ్చింది, 
పూర్వం ఇది చాలా వ్యాప్తిలో ఉండేది. అనేక ము[దణలు పొందింది. (వ. వా_62) 
చారు భేష్ట చరిత (అలభ్యం) 
కర్ర ౩; తెలియదు. 
అప్పకవి ఈ కావ్యాన్ని పేర్కొన్నాడు. 
బారు లీలా విలాసము 
కర వ మారుపెద్ది చెంగల్వరాయకవి (చూ. 
య్‌ దె 
దీనివతి అసమ్మగంగా లభించింది. ఈ | పబంధంలోని రచన, కథా 
సంవిధానం |పౌఢంగా ఉన్నాయి. 


(ద. దే, వా. 010) 
చాళుక్య విశ్వేశ్వర భూపతి 
కౌాలం ' కీ.శ, 15వ శతాబ్ది పూర్వార్థం, 
స్టలం ఏ2 విశాఖ మండలం. 


సాహిత్య పోషకుడు. విన్నకోట పెద్దన రచించిన కావ్యాలంకౌర చూడామణి 
ఇతనికే అంకితం, 


846 తెలుగు సాహిత్య కోశము 


విశాఖ జిల్లా సర్వసిదికి సమీపంలో ఉన్న “పంచధారల” దగర ఉన్న శ్రీ ధర్మ 
యా డు Nh 
లింగేశ్వర స్వామికి ఇతడు మండపం కట్టించాడట,. ఈ నిర్యాణ కాలం డీ. శ, 1407 
సాంతం. 


చింతకుంట కోదండ రామకవి 
కాలం న (కీ. శ. 1790 [పాంతం, 


రచన ; సునందా పరిణయము (దీప చరితము), 
అక్కున మంతి పతుడు. రాయన భాస్కరుని వంశంలోనివాడు. రస 
వంతంగా కవిత్వం చెప్పాడు, (క. చ_శి- 128) 
చవింతలపలి ఎల నార్యుడు 
రగు య 
కాలం క [క్‌ శ. 16వ కతాబం, 
ళ్‌ 
స్థలం * కవమలాసప్పరి, 
రచనలు : లభ్యం కాలేదు. 


బోర వెల్లి సంస్థానంలో డీ. శ, 18వ శతాబ్దంలో ఆస్థాన కవిగా ఉన్న 
చింతలపల్లి ఛాయాపతికి పూర్వుడు, ఏడవ తరంవాడు. అచ్యుతరాయలచేత అ|గహారాలను 
పొంది కమలాపురంలో కాపురమున్నట్లు చింతలపల్లి ఛాయాపతి రచించిన రాఘవాభ్యు 
వయం ద్వారా తెలియవస్తున్నది. (ఆం, సరః సా) 
చింతలపల్లి గోపాలయ్య 
కాలం = డీ. శ. 16265 |పాంతం (17వ శతాబ్దం). 


స్థలం ; జట| పోలు సంస్థానంలోని గంగాపురం. 
రచన ౩; ఆర్యాశతకము (అలభ్యం), 


గద్వాల, జట|పోలు సంస్థానాలిలో "పీరు పొందాడు. ఈ కవి ఒక జాములో 

ఆర్యా శతకాన్ని చెప్పినట్లు ఆతని తరువాతివారి రచనలవల్లి తెలుస్తున్నది. 

ఇతడు గోపాల మంత్రిగా (ప్రసిద్దుడు. ఇతని శతకం వ(జగిరి గోపాలునికి అంకితం, 
తండి వీర రాఘవ కవి, నట్ల ఆనంతరాజు ఆస్థానంలో ఉండేవాడు. 

(క. త_12-200, ఆరు[ద_11-204) 


చీింతలపలి చినవీరరాఘవ కవి 


స ఈ క్‌ చింత లపల్లి వీరరాఘవ కవి. 

కాలం న (క్రీశ. 18వ శతాబ్దం. 

సలం | ౩ గంగాపురం (మహబూబ్‌ నగర మండలం. 

రచనలు : 1. మధురవాణీ విలానము (అసమ[గం) 2. శతకాలు 
( అలభ్యం). 


వేంకటార్యుని ప్యుతుడు. చిత్ర కవితాధురీణుడు. శతావధాన కర్త, వివిధశాస్తారిలలో 
నిష్గాతుడు, రాయదుర్గంలో జాములోపల ఒక శతకాన్ని చెప్పాడట. టోరవె ల్లి సంస్థానాస్థాన 


పాచీన సాహిత్యము 947 


కవి అయిన చింతలనల్లి ఛాయాపతికి సోదరుడు. మధురవాణి విలాసకర ఇతడేనా లేక 
ఇతని తాత వీరరాఘవ కవియా అన్న విషయం వివాదాస్పదంగా ఉంది. ఇతడు చాలా 


సంసానాలు దర్శించి సమ్మానాలు పొందాడు. (క. చ-8- 187; ఆరు ద-11_2[14) 
ళా 
చింతలపల్లి వాయాపతి 
కాలం : కీ.శ 18వ శతాబం. 
టు 
సలం * గద్వాల [పాంతంలోని టబోరవెలి సంసానం. 
థు na) అ 
రచన ఆ రాఘ వాభ్యుదయము. 
గురువు : తిరుమల శ్రీనివాసాచార్యులు. 
బిరుదు * నవఘంట సుర|తాణ, 


శతావధాన కర్త. ఇతని తండి గోపాలభట్టు, తాత వీరరాభఘద కవి, 
ఛాయాపతి అంధ గీర్వాణ భాషలలో నవఘంట సుర|తాణ బిఠరుదాంకితుడట. ఇతడు 
మొదట దేవరకొండ సీమలోని బోయినపల్లిలో ఉండేవాడనీ తర్వాత బోరవెలి 
యా యి 
సంసానాధీశుల ఆహ్వానంపై అక్కడ ఉన్నాడనీ అంటారు. టోరవెలి సంసానాధిపతి 
2 ( మలా య (ou 
వెంకటపతి (రెడ్డి) పోత్సాహంతో రచనలు చేశాడు. చి|త కవితారీతులు, ము[దాలంకా 
రాలపట్ల అభిమానం ఉన్నవాడు, కవిత్వం [పొఢంగా ఉంటుంది. 
(ఆం, హం. సొ (ఆర్ముద_11.20) 


చింతలపల్లి వీరరాఘవ కవి 
నామాంతరం : చింతలపల్లి చినవీర రాఘవకవి (చూ). 


చింతలపల్లి సంజీవకవి 


కాలం : [6 శ, 18వ శతాద్దం. 
స్థలం ; గంగాపురం (మహబూబ్‌ నగర మండలం). 
రచన 3 చం|దాంగదో పాఖా్యనము (అలభ్యం), 


టోరవెల్లి సంస్థానా స్థాన కవి అయిన చింతలసల్లి ఛాయాపతికి పినతం|డి 
కుమారుడు. తండి పేరు చింతలపల్లి అప్పకవి. తల్లి గిరియమ్మ, ఇతడు రాజా స్థానాలలో 
విద్యా |పదర్శనలు చేసి మెప్పు పొందాడు. ఇతని [ప్రసక్తి మధురవాణీవిలాసంలో ఉంది. 
(మ. మా.) 
చింతలపాటి నరసింహరాయడు 
కాలం * తెలియదు, 
ఈయన దానశీలియని ఒక చాటువు వల్ల తెలుస్తున్నది. చాటు సద్యో కర్త 
ఎవరో తెలియదు. (చా, ప. ర.) 
చింతలపాటి _పకాశరాయడు 
కాలం : తెలియదు. 


848 తెలుగు సాహిత్య కోశము 


చింతలపాటి వంశీయులలో ఈయన గొప్ప దాన శీలి అని ఒక చాటువు వల్లి 


తెలుస్తుంది. చాటుపద్య కర్త ఎవరో తెలియదు. (చా. పరు 
చింతలపూడి ఎల్ల య 
కాలం (డీ.శ. 18వ శతాబ్దం. 
రచనలు : రాధామాధవము, తారక|[బహ్మ రాజీయము, 
సమకాలికులు: అషదిగజాలు. | 
oo ౧ 
విరుదు ఏ రాధానూధవ కవి. 


విశష్తతు : ఈయన రాయల ఆస్థానంలో సమస్యాపూరణంలో ఆద్వితీయు 
డని పేరు పొందాడు. “రాధామాధవము' అనే కావ్యాన్ని మెచ్చి రాయలు ఈయనకు 
“రాధామాధవ కవి” బిరుదు |పదానం చేశాడట. 

ఇతని రచన మృదు మధురమూ, హృదయంగమమూ అని పండితుల అధి 
(పాయు. విమ్హ్లమాయా నాటకము ఇతనిదే అన్న (పతీతి ఉన్నది. కాని ఆ రచన ఇతనిది 


కొదని పండితులు నిరూపించారు. (వి. న, చ.) 
చిక్కదేవరాయలు 
నామాంతరం : చిక్క దేవరాజు. 
కాలం : [క శ, 18672.1704 మధ్య మైనూరు సీమను పాలించినరాజు, 
స్థలం * మైసూరు సీమ. 
రచనలు : 1, వచన భారతము (కన్నడం) 2. గీతాగోపాలము (కన్నడం) 
8. విన్నపాలు (కన్నడం). 
బిరుదు . ఏ నవకోటి నారాయణుడు, 


(శ్రీరంగపట్టణం రాజధానిగా మైసూరు సీమను పాలించిన వారిలో తెలుగు 
భాషను పోషించిన మొదటిరాజు. ఇతని మీద తెలుగులో చాటువులు, యక్షగానాలు 
చాలా ఉన్నాయి. కన్నడంలో రచనలు చేశాడు. మేలుకోటలోని _దెనంపై ఇతడు రాసిన 
విన్నపాలు (ప్రసిద్ధమైనవి. కళువెనంజరాజు రాసిన కన్నడ భారతంలో కొంత ఇతని పేర 
ఉన్నది. గీత గోపాలం ఆనే లలిత కావ్యం కన్నడంలో (పసిద్ధి పొందింది. 

(ఆరు[ద_12_74) 
చిక దివరాయ విలాసము 
కర్త * తెలియదు. | 
అంకితం : [కీ శ. 1872_1704 వరకు మైసూరును పాలించిన చిక్క దేవరాయలకు, 
యక్షగానం. (ప్రశ స్ప్తమెన కవిత, చారిితకాంశాలు న్నాయి. 
(ద. దే. వా. 447) 


చిక్క ఫీమరాజు శాసనము. 
కాలం కీ.శ. 1180 (ప్రాంతం, 


[ప్రాచీన సాహిత్యము 849 


శాసన పదాత: చిక్క భీమరాజు, 
శాసన రచయిత : పెద్ద నాచార్యుడు. 
(పస్థా విత స్థలం ఏ బంగేరు (గ్రామం. 
శాసన విషయం : చిక్కభీమరాజు ధర్మార్టంగా దక్షారామ భీమేశ్వర స్వామికి 
అఖండ దీపం నిలిపినట్లు శాసనంవల్ష తెలుస్తున్నది. (తె. క చ-295) 
చిక్కవరము 
కృష్ణా మండలంలోని గన్నవరానికి సమీపంలో నెలకొన్న ఎపేటు. ఎసేటు 
దారులు బొబ్బిలి జమీందారుల. జాతుల కోవకు చెందినవారు. అజ్జంపూడి, గరికప|రు, 
చిక్కవరం, పెదపులిపాక మొ॥ పదకొండు గ్రామాలు ఈ ఎ.స్రేటులో చేరుతాయి. 


బొబ్బిలి పాలకుడైన రావు వేంకటశక్వేతాచలసతి రామకృష్ణ రంగారావు 
(18682.1026) మనుమడై న రాజా జనార్లన కృష్ణరంగారావు ఈ చిక్కవరం ఎ స్టేటును 


యలు 


ఖరీదు చేశాడు. ఇతడు వేంకట శ్వేతాచలపతి 'రామక్ళ ష్టరంగా రావుకు రెండవ భార్యవల్ల 
కలిగిన పౌ|తులలో కనిష్టుడు. 


ఈ జనార్దన కృష్ణరంగారావు కళాభిమాని, విద్యా పోషకుడు. కెప్టెన్‌ ఆర్థర్‌ 
మ|నో, తాపీధర్మారావు నాయుడు, వాసిరెడ్డి (శ్రీకృష్ణ వంటి [పముఖులకడ విద్యాభ్యాసం 
చేసి కీర్తి గాంచినాడు. ఈ రాజాగారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, జ్యేష్ణ 
డైన వేంకట ఆనంద కుమార కృష్ణరంగారావు మల్లాది రామకృష్ణశాస్త్రి గారి శిష్యుడు. 
సాహిత్యాభిమాని. (ఆం. సం, సా_686_587) 

చిగిలి లక్మారాముడు 
కాలం ఏ (కీ. శ. 18వ శతాబ్ద ౦, 
స్థలం ; పుదుకో్కట. 

ఖడ్గశాస్త్ర వేత్త. “ఖడ్గలక్షణ శిరోమణి” రచించిన నవనప్ప, ఖడ్గ (క్రమాన్ని 

ఇతని దగ్గర తెలుసు కొన్నాడట. అ (గంథంలో ఇతని ప్రస్తావన ఉంది. 
చిట్టాపురము 
కర్త : వీరభ్యదయ్య. 

ఇది గుంటూరు జిల్లా వినుకొండ తాలూకౌ ఈపూరుఫిర్కాలో ఉన్న |గానుం, 
ఏరభ్యదయ్య అనే ప్రభుత్వోద్యోగి ఈ | గామాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పాడు. పశ్తై 
నామాలవారి |పాఫవం ఈ [గామంలో ఎక్కువగా ఉండేదని ఈ చాటువులో ఉంది, 

(చా. స. ర 
చిట్టి రామాయణము 

జానపద పౌరాణిక గేయరచన. 

చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా చం 


950 తెలుగు సాహిత్య కోశము 


చిత్త జల్లు వారు 
చిత్త కార్తెలో ఎక్కువగా వానజల్లులు రావటం కద్దు. చితృలో వచ్చే జల్లు 
కొన్ని కుటుంబాల వారి ఇంటి సేర్రైంది. చిత్తజల్లు వారు గోదావరి మండలంలో 
ఉన్నారు. (భారతి_మా_45_280) 


చిత బోధ శతకము 
కర్మ : తాడేపల్లి పానకాలరాయకవి, 
చంపకోత్సలమాలలతో కూర్చిన శతకం. “(శ్రీహరి పదమ్ములు కోరి భజింపు 
చిత్సమా” అనేది మకుటం. రచన మనోహరంగా ఉంది, దీనిలోని కథ ఆం|ధనాయక 
శతకంలోని కథవలెనే ఉంటుంది. ఇదే కథ శివసరంగా రాజోలుతాలూకా “పలివెలిలోని 


కొప్పులింగేశ్వరస్వామిని గురించి కూడా చెబుతారు. (శ. క. చ_484) 
చిత శతకము 
కర్త క శ్రీసతి భాస్క-రక వి. 


[పత్యేకత ; వేదాల పేరు చెప్పి (పజలను మోసపుచ్చే వొళ్ళను ఎదిరించి, 
వేద విహిత కర్మలను నిరసిస్తూ చెప్పిన. శతకం, మత విభేదాలను నిరసిస్తూ, సర్వ 
మానవ సమానత్వాన్ని బోధిస్తుంది. వి గహారాధన, వేదపారాయణం చేయవద్దని 
స్పష్టంగా చెబుతుంది. భజనలలో, సూర్య నమస్కారాలలో |పజలకున్న నమ్మకాలను 
సడలింప జేస్తుంది. ఈ శతకం నాస్తికత్వాన్ని |వచారం చేసినా; మంచి పౌరునికి 
ఉండవలసిన సీతులన్నీ చెబుతుంది నా స్తికమతాన్ని బోధించిన ఇలాంటి (గంథం మన 
(పాచీన (గంథాలతో ఆరుదు, ఇందులో బౌద్ధమతంలోని మంచి గుణాలను కవి [పతే 


కొంగా చెప్పాడు. (అరుద-8-228) 
చితారు గంగాధర కవి 
కాలం అ డీ. శ. 1828 |పాంతం. 
స్థలం : నల్లి గొండ జిల్లా చర్చ పల్లి (గ్రామం, 


రచనలు : 1, కొలిసాక మాహాత్మ్యము 2, శృంగార భల్లాణ చరితము 
8. శృంగార సిరియాళ చరిత్రము 4. శుకసప్తతి వచనము. 


(56+ స_08) 
చితక వి అనంతకబి 
కాలం : క్రీ. శ, 18 వ శతాబ్ది చివరి భాగం, 
స్థలం * కడప జిల్లా గండికోట |పాంతం. 


రచనలు : 1. విష్ణుచిత్తీయ వ్యాఖ్య (అలభ్యం) £. హరిశ్చం(ద నలో పాభ్యానానికి 
“పకాశిక” వ్యాఖ్య $. ఇందుమతీ పరిణయము (అలభ్యం) 4. హరి, 
హర శ్లే షో దాహరణము (ఆలభ్యం) ఈ సకల జీవన సంజీవనము 
(ఆలభ్యం) 6. వంశావళి (అలభ్యం). 


(పాచీన సాహిత్యము 851 
విశిష్టత : ఈయన లక్షణసార సంగ్రహం |వాసిన చి|తకవి పెద్దన్న కుమా 
రుడు. ఈయన కుమారుడు చి|తకవి వేంకటరమణ కూడా కఠిన [ప్రబంధాలకు అర్థాలు 
చెప్పే పండితుడి! పైన పేర్కొన్న కావ్యాలలో మూడు నుంచి ఆరు వరకున్నవి అనంత 
కవి |వాశాడని కొడుకు వేంకటరమణ చెప్పాడు. అన్నీ అలభ్యాలే. ఇతడు గండి 
కోటను పాలించిన పెమ్మసాని చిన తిమ్మనాయని కాలంలో ఉన్నాడట. ఈయన భట్టు 
మూర్తి విరచిత ద్వ్యర్థి కావ్యం హరిశ్చం[ద నలోపాఖ్యానానికి వ్యాఖ్య (వాళౌడు. ద్వ్యర్థి 
కావ్యాలలో తొలి [గంథం రాఘవపాండవీయానికి ముద్దరాజు పెదరామన వ్యాఖ్య (వాస్తే, 
రెండోద్వ్యర్శి కావ్యానికి ఈయన వ్యాఖ్య |వౌళశాడు. వ్యాఖ్యానం ఆ కాలపు వ్యావహారిక 
భాషలోనే ఉంది. అయితే దీనిని పండితులు కృతక భాషలోకి మార్చివేశారు. ఈయన 
కఠిన |పబంధానికి అర్థం చెప్పటంలో పత్యేకత సాధించాడు. హరిశ్చం ద నలోపాఖ్యాన 
వ్యాఖ్యానపు గద్యలో తాను “పురాతనాధునాతన కఠిన (పబింధార్డ బోధన సమర్థమాన 

సాంభోజుణి' అని చెప్పుకొన్నాడు. ఈయన రచనలలో ఇదొక్క కే లభిస్తున్నది. 
(ఆరు ద-9_207) 

చితక విత 
నాలుగు విధాలయిన కవితలలో ఇది ఒకటి. చూడగనే మేధకు అతి (శమాపాద 
కమై, |(పయోక్త నేర్చునకు సూచకమై, ఏదో విచిత్ర లక్షణాన్ని భాసింప చేసేది చిత 
కవిత. ఏదో ఒక చమత్కారం దీనిలో తప్పక ఉంటుంది. ఏకాక్షరి, ద్వ్యక్షరి, (త్యక్షరి, 
తలకట్లు, గుడులు, కొమ్ములు మొదలై న వాటిలోనూ పాద|భమకము, పద్య|భమకము, 
పాదగోవనము మొదలై నవాటీతోనూ కూడి ఉండీ వింతగా మనస్సునలరించే కవితను చిత 
కవిత్వమంటారు. 


పొాదగోవనర్య పద్య భమకం, పాద|భమకం, నామగోపనం, ఓష్ట్య, నిరోస్ట్యః 
సంకర జిహ్వ, అచల జిహ్వ వృత్తాలు, మొదలై నవి ఇందులో ఉంటాయి. గర్భకవిత్వం 
బ౦ధకవిత్వం మొదలై నవన్నీ చిత్రకవితా భేదాలు. 

చిత కావ్యాలలో ముందుగా శబ్దచిత్రం, అర్థచి|తం, ఉభయచితం అని 
మూడు ఇ కాలున్నాయ ద్వ్యర్థి కావ్యాలు, డర్‌ కావ్యాలు చి|తకవితా భాగాలే. 

నన్నెచోడుడు, గణపవరపు వెంకటకవి, శహాజీ మొ॥ వారు ఈ కవితపై 


ఆస క్తి చూపారు. (ఛం. ప. కో-804; తె. వి. న_ర) 
చి తకవి పెద్దన 
కాలం వ (కీ శ [8వ శతాబ్ది (1510-70 నడుము. 
స్థలం ఏ: కడప మండలం, 
రచనలు : 1, లక్షణసార సం|గహము (లక్షణ|గంథం) 2. ఒక శతకము. 
గురువు : కందాళ అణ్జగారు. భఖ స 


విశిష్టత : ఇతడు తెలుగులో మొదటిసారిగా నాటక లక్షణాన్ని చెప్పిన లక్షణ 
కారుడు, కడస జిల్లా గండికోట తాలూకాలోని వెల్లిలూరి . నివాసి, కందాళ అజ్జగారి 


352 తెలుగు సాహిత్య కోళము 


కుమారుడయిన అప్ప సండితుడు విరూరి వేద్యాదికి గురువు (విరూఠి వేద్మాది తెనాలి 
రామకృష్ణ విరచిత పాండురంగ మాహాత్మ్యానికి కృతిభ_ర్హ). ఈయన పూర్వ లాక్షిణుకు 
లను నుతించాడు. ఈ కవి ఛందోభాగం అనంతుని ఛందాన్ననుసరించి రచించాడట. 
ఈయన చిత్రకవి అనంతకవికి, వేంకటరమణ కవికి పూర్వుడు. లింగమకుంట తిమ్మకవి 
ఇతన్ని నుతించాడు. ఇతడు హనుమంతునిపై చెప్పిన శతకం లభించలేదు. అజ్ఞ పండి 


తుని శాసనాలు తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. (ఆరు ద-8) 
చి తఠవి వేంకటరమణ 
కొలం: (కీ. శ, 16వ శతాబ్ది చివరిభాగం. 
సలం ; కడపబిలా గండికోట [పాంతం. 
(థు య 
రచనలు ఏ; 1. సాంబ విలానమ 2. రామాయణము శి. కుమారగురువిలాసము 


4. అభిమన్యువిలాసము ౮. (త్రిలోకసంబీవనము 8. రాఘవ పాండ 
వీయ వ్యాఖ్య 7. విష్ణుచి త్రీయ వ్యాఖ్య 68. వసుచరి[తవ్యాఖ్య. 
అన్నీ అలభ్యాలు. 

విశిష్టత : ఈయన హరిశ్చం|ద నలోపాఖ్యాన వ్యాఖ్యాత చిత్రకవి అనంత 
కవి కొడుకు. రాఘవపాండవీయ, విషుచిత్తీయ, నసుచరి తాడి (ప్రముఖ దివ్యకావ్యార్థ 
బోధన సమర్ధుడు. చతుర్విధ కవితాపారీణుడు, అప్పకవి ఈయన సాంబవిలాసంలోని 
రెండు [పయోగాలను ఉదాహరించాడు. ఈయన రామాయణం పిండి[పోలు లక్ష్మణ 
కవి కృత “రావణదమ్మీయం” వంటి దంటారు. (ఆరుుద-0) 

చితక వి నింగరయ్య 
కౌలం 2 17వ శతాబ్దం, 
రచన a బిల్హ జీయము. 

(పౌఢకవి. చతుర్విధ కవితాధురీణుడు. బిల్హణీయాన్ని ఇతడు (శ్రీరామునికి 
అంకితం చేశాడట. ఇతని ఆనంతరం ఇతని కుమారుడు నరసింహ కవి ఆ కావ్యంలోని 
కృత్యాదిని తొలగించి పండి పెద్ది కృష్ణస్వామికి ఇచ్చాడని, కృష్ణస్వామి ఆ కావ్యాన్ని తన 
కావ్యంగా వెల్ల డించుకున్నాడనీ ఐతిహ్యం ఉంది. కావ్యం |పథమాశ్వాపంలోని చక్ర 
దింధాన్నిదిట్టి ఇది సింగరయ్య రచనగా విమర్శకులు భావిస్తున్నారు. ఇతని కవిత్వం 
రసవంత మైనది, (క. చ.-8-156) 

చితకూట మాహాత్మ్యము 
నామాంతరం : తిల్ల గోవిందరాజ నాటకము. 
కర్న (చూ) తిరునల కవి, 
అంకితం : (శ్రీకృష్ణునికి, 
_ యక్షగాన నాటకం: నటనా పధానమైన రచన, 


(పాచీన సాహిత్యము కిర్‌ $ 


విష్తపారమ్యాన్ని తెలిపే కథ. (ప్రసిద్ధ రంగాలలో కర్ణాట, హిందుస్థానీ బాణీ 
లకు చెందిన దరువులు, “సమపదము” అనే రచనా విశేషం, అష్టకం, ఉత్తర (పత్యు 
త్తర సదం ఉన్నాయి. గుజరాతికోపు, జక్కి=ణీ పేరణి, పదచాళిక కూడా ఉన్నాయి, 

ఈ నాటకం నాలుగునాళ్ళ విషయంగా కవి రాశాడు. వరుసగా నాలుగు 
రోజులు [పదర్శింపబడుతుండేదే మో. 

నాటకం చివర, “తిల్లగోవింద రాజనాటకము ముగిసెను' అని ఉంది. తిల్ల 
వనంలో జరిగిన కథ కాబట్టీ ఆ పేర |ప్రభ్యాతమై ఉండవచ్చును. (య. గా. సంపుటి) 


చితభారతము 
కర్త; చరిగొండ ధర్మన. 
కృతిపతి: ఎనుములపల్లి పెద్దయామాత్యుడు. 
పత్యేకత ఏ విచితములెన కథలతో కూర్చిన కావ్యం, ఇందులో (శ్రీకృష్ణ 
పాండవులకు గంధర్వ రాజు గయుని మూలంగా జరిగిన యుద్ధం వర్ణితం. (పసిద్ధమైన 
గయోపాఖ్యానం నాటకం (చిలకమరి) లోని కథకు మూలం ఈ చిత భారత మే! దీనికి 
మూలం భారతంలో కాని, ఏ పురాణంలో గాని ఉన్నట్లు కనీపించదు. నాదెండ్ల గోప 
మంతి ఇదే ఇతి వృత్తంగా “కృష్టార్గున సంవాదం? ఆనే పేరుకో ద్విపదలో ఇంతకు 
ముందే _వాశాడు, (తె. వి. స్క 
చ్నితమినూంస 
కర్త : ఆస్పయ్య దీక్షితులు, 
కవి [గంథాలలో ఇది పట్టయిన రచన. ముందు కారికను వాసి, 
ఆ తరవాత వచన రూపంలో అన్య మతాలను చర్చించి, అవసరమైనచోట వాటిని ఖండిస్తూ 
రచన చేశాడు. దీనిలో కావ్య భేదాలయిన ధ్వని, గుణీభూత వ్యంగ్య చి. తాల నిర్వచన 
ముంది. తరవాత చితంలో శబ్ద చిత్రం శోభా విహీనమని దానిని విడిచి, అర్థ చి(తాన్ని 
మా(తమే కవి వివరించాడు. ఉసమాలంకారాన్ని తీసుకొని, దానిమీద 22 అలంకారాలు 
ఎట్లా ఆధారపడి ఉన్నవో వివరించాడు. ఈ (గంథ సిద్దాంతాలను జగన్నాథ పండితుడు 


తీ వంగా ఖండించి అప్పయ్య దీక్షితుల మీద వ్యక్తి దూషణ మెండుగా చేశాడు. 
(తె. వి. స_8) 


చి తమీమాంసా ఖండనమ్‌ (నం) 
కర్త ఏ జగన్నాథ పండితరాయలు, 
ఇది సంస్కృతంలో రచింపబడిన అలంకార శాస్త్ర (గంథం. (కె, వి. సం) 
చి తరత్నాకరము 
కర్త ఏ చక్రకవి. 
ఆరు భాగాలుగా విభజింపబడింది. [ప్రశ్నోత్తర రూపంలో ఉన్న పద్యాలతో 
కూడిన రచన. హాస్యరస పూరితంగా ఉంది. (తె. వి. స_7_222) 


854 తెలుగు సాహిత్య కోశము 


చితాంగదా పరిణయము (అలభ్యం) 
కర్త : రాజవోలు సుబ్బారాయడు (చూ. 
గంభీర శబ్ద గుంభనా చాతురితో ఈ కావ్యం రచించినట్టు కవి చెప్పుకొన్నాడు. 
చితాడ 
ఆంధ దేశంలోని ఒక [గామం. 
ఇక్కడి “అము దితాం్యధ (గ్రంథ సర్వన్వముూ అనే సంస్టలో [ప్రాచీన అము 
దిత పతులు సేకరించి భ్యద్రపరచేవారు. అనేక [పాచీన కావ్యాలు ఈ సంస్థ ద్వారా 
పాఠకులకు పరిచయమైనవి. (క. త-12_163) 
చిదంబర కవి 
రచన  : రామకుమార విజయము (ద్విపద. 
అక్కమాంది, నారాయణు లీతని తలిదం|[డులు. "ఇతడు సదవాక్య నిధియట, 
సంస్కతాం| ధ సత్కవితా రహస్య విదుడనని చెప్పుకొన్నాడు. (ద్వి. సా, చ, 874) 
చిదంబరుడు 
కాలం శ. 16వ శ్రతాబ్ది. 
రచన ఏ రాఘవ పాండవ యాదవీయమ్‌ (సం). 
ఈయన విజయనగరాన్ని ఏలిన వేంకటపతి రాయలకు సమకాలికుడు. అనంత 
నారాయణుని ప్యుతుడు. (తె, వి. స_6) 
చిదానంద మంజరి 
నామాంతరం : మాయా చిదానంద మంజరి. 
కర్త ఏ ఉమాపతి (నాదిండ్ల ఉమాపతి, 
ద్విపద వేదాంత (గంథం. 8! పతాలున్న [ప్రతి సారస్వత పరిషత్తు(కాకినాడ)లో 
ఉంది. వేదాంతానికి సంబంధించిన కథలను మృదు మధురమైన శైలిలో చెప్తున్న 
రచన, 
చిదానందుడనే రాజు వేటకు వెళ్ళి మాయా శాంభవి అనే సుందరిని వివాహ 
మాడి లౌకిక సుఖాలలో మత్తుడై ఉండగా, ఒక యోగి అతని దగ్గరకు వచ్చి వేదాంత 
విజ్ఞాన రహస్యాలు బోధించడం ఇందులోని ఇతివృ త్తం. చిదానందునికి ఉపదేశింపబదిడిన 
అదై్వైత జ్ఞానం కాబట్టి చిదానంద మంజరిగా (ప్రసిద్ధమైంది. (ద్వే. సా. చ, 808) 
చిన తిమ్మరాజు 
కాలం : క్రీ. శ. 18వ శతాబ్దం (| పథమభాగం). 
సాహిత్య పోషకుడు, కృతిపతి, 
ఆరవీటి ఆశియ రామరాయల పెద తండి కుమారులలో ఒకడు. ఈతని 
అన్నగారైన నల్లతిమ్మరాజు, దోనూరి కోనేరు కవిచేత బాలభాగనత (ద్విపద) కావ్యాన్ని 


(వాయించి ఇతనికి అంకితం ఇప్పించాడు. ఇది |క్రీ. శ. 1547లో అంకితం చేయదిడింది.. 
(ఆరుద్ర 
చిన బాపరాజు 
కాలం : (కీ. శ.1800 | పాంతం. 
స్ధలం : విజయనగరం. 
సాహిత్యపోషకుడు, కృతిపతి. విజయనగర సంస్థానాధీశుల కుటుంబంలోని వాడు. 
అల్ల మరాజు రంగధామ కవి రచించిన “నారాయణా చల మాహాక్మ్య పబంధా”న్ని అంకితం 
పొందాడు. (క. స .170) 
చిన రామలింగన్న 
కౌలం : Er శ, 1726-1760. 
స్టలం ఏ రాఘవపురం. 
ఇతడు వాసిరెడ్డివారి రెండవ కోవకు చెందిన రాఘవప్పరాధిపతులకు చెందిన 
వాడు, నిరంతర యుద్ద కార్యకలాపాలలో నిమగ్నుడై ఉంటూనే సాహిత్య పోషణ గావిం 
చాడు. దివి రమణ కవిని పోషించి, అతనిచేత శృంగారధామము ఆనే కావ్యాన్ని 


వాయించాడు. (ఆం. సం, సా.) 
చినరెడ్డి 
నామాంతరం |: చినరెడ్డిగారి సుంకి రెడ్డి. (మ. మా 


చినరడ్డిగారి సుంకిండ్డ 
కాలం : కీ, శ. 17వ శతాబ్దం, 
సలం ఏ అనంతపురం పరగణా.రావులచెరువు [గామం, 
సాహిత్య పోషకుడు. పొ తపి వెంకటామాత్యుని (పొత్తపి వెంకటయ్య 


చేత సుబ్బరాయశతకం రచింపజేశాడు. (ఆరు[ద. 12.865) 
చిన వేంకటపతి రాయలు 
ఆరవీటి వంశీయుడు... 
ఈయనను నుతిస్తూ ఒక చాటుపద్యం లభ్యం. చాటుకవి 'పేపగాని, వివరాలు 
గాని తెలియవు, (చాప, ర) 


చిన వేంకట రాయలు 
చూ. ఆరవీటి చినవేంకట రాజు. 
కాలం ; (క్రీ. శ.17 వ శతాబ్దం మధ్యకాలం (18500. 60 _పాంతం కావచ్చు. 
ఇతడు ఆరవీటి కోదండరామరాజుకు కుమారుడు. తల్లి నాంచారమ్మ. 
కుమార ధూర్జటి కవిని కృష్ణరాయ విజయమనే కావ్యాన్ని వాయమని పోత్సహించినవాడు 
ఇతడే, (క, త) 


x58 తెలుగు సాహిత్య కోశము 


చినవేంగమ రాజు 
కాలం : (కీ. శ. 1889. 1708 |పాంతం, 
స్థలం * ఆనెగొంది. 


సాహిత్య పోషకుడు. ఆనెగొంది సంస్టానాధీశుడై న తిరుమలరాజుకు బంధువు. 
వికటకవి బుచ్చాలి గోపాలయ్యచేత మధుర నేలిన రాణీ మంగమ్మ మీద అ శీల 
కావ్యాలను రచింపదేశాడు. మధురమంగా పుంశ్ళలీ విలాసకర్త ఇతడే అని కొందరి 
అభ్మి పాయం. ఇతని దౌష్ట్యాన్నిగురించి చాలా కథలు [ప్రచారంలో ఉన్నాయి. 
(ద. దే. వా, 829) (ఆరుద 88) 
చినసోమ భూపాలుడు 
కలం : కీ. శ. 1782. 1700. 
స్థలం * గద్వాల. 
బిరుదము : *నవభోజరాజు”" 

_ ఇకడు గద్వాల స్తంస్థాన [పభు .. పెద సోమభూపాలుని పొ|తుడు, తిరుమల 
రాయని ప తుడు. వః అష్టపది” ని ఇతడే, _ౌసినట్లు పరిష్కర్త రలు భావించారు, కాని, పెద 
సోమభూపాలుడే క ర్త =ని కొందరి త శ. 

రాజా పెద సోమభూపాలుని కాలంలో (పారంభింపబడిన “యథాళ్లొ క తాత్సర్య 
రామాయణ .' ఈ రాజు కాలంలో పూర్తి చేయబడింది. ఈ సంస్థానాధీశ్వరుని కాలంలో 
పండిత గాయక సభలేగాక, ఈ [కింది గంథ రచనలూ జరిగాయి, 

బోరవెల్తి కాణావము పెద్దనగారి ఆధ్యాత్మ్య రామాయణం, ముకుంద విలాసం, 
మత్స్య పురాణం, శేషశై లేశలీల, రామాయణ చంపువు, యథాళ్లోక తాత్సర్య రామా 
యణం (బాలకాండం); టోరవె ల్లి శేషాచార్యుల యథాళ్లోక తాత్సర్య రామాయణం (యుద్ధ 
కాండము); కామసముదం అప్పలాచార్యుల ఆం|ధ్రాష్టపది, యథాళ్లోక తాత్సర్య రామా 
యణం (కిష్కి0ధాకాండము); తిరుమల (కిష్ణమాచార్యుల యథాళ్లోక తాత్పర్య రామా 
యణం (సుందరకాండ, శ్రీ తిరుమల బుక్కు పట్టణం బుచ్చి వెంకటాచార్యుల వేదాంత 
కొరికావళి, అభినవశృంగార మంజరీ భాణము, కళ్యాణ పురంజనము, శృంగార సర్వ 
స్వము మొ॥; ధర్మవరం రామకవి గారి ముకుంద విలాసం; కొత్తపల్లి రామాచార్యుల 
యథాళ్లోక తాత్పర్య రామాయణం (ఆయోధ్యకాండం); నరసింగమయ్య నృసింహ విలాసం 
శ్రీ కొ టికలపూడి వీర రాఘవాచార్యుల యథాళ్లోక తాత్సర్యభారతం (ఉద్యోగపర్వం) మొ॥ 
ఈ చినసో_ భూవాలుని కాలంలో జరిగి; రచనలు, 

వీరేకాక ఆగంతకులైన పెక్కురు కవి, పండితులు వీరి పోషణలో 
ఉండేవాయ, ( కేశవపంతుల-సం, స్కా) 

చిన్న మాదిగవారు 


జానపద కళొకొరులు. 


(పాచీన సాహిత రము 867 


వీరు మాల మాదిగ కులస్టులనే యాచిస్తారు. సర్కారు జిల్లాలలో వీరుఎక్టువ. 
ఊరూరు తిరుగుతూ (పదర్శనలిస్తారు. పీరి (దర్శన పగటిపూట జరుగుతు.ది 
ఈ |పదర్శన వీధిభాగవతానికి దగ్గరగా ఉంటుంది పీధిభాగవతుల వలెనే వేషధారణ 
చేసారు వీరి కథలు ఎక్కువగా చరి తాత్మకాలు. 
వీరు ఏ గ్రామంలో (పదర్శనలిచ్చినా ఒక వారంరోజులకుమి-చి ఆ గామంలో 
ఉండరట. 
వీరు తమ |పదర్శనలు అన్నీ ముగిసిన తరవాత ఒక త తు “నడుపుతారు” 
క్షుుద దేవతల తృ పికోసం జంతుబలి ఇచ్చాక భీభత్సంగా వేషం వేసుకొన్న ఒక యువ 
కుడు ఆయా దేవతల ముందు తా.-డవం చేసాడు ఆలాగే (గొమ్మపదక్షిణ చేసి, సమీపం 
లోని చెరువులో స్నాన చేసి, తిరిగి ఆ |గామానికి రాకుండా వెళ్ళి పోతాడట ఇట్టా 
(పదక్షిణ చేయటంవల్ల పాకిపంటలికు, ఆరామ (పజిలకు శుభం కలుగుతుందఏ జానపదుల 
నమ్మకం, (నా.ర చ_ 2839 
చిన్నయ సూరి నిషుంటుపు 
నామాంతరం : ఆంధ్ర నిఘంటువు. 
చిన్నయామాత్యుడు 
కాలం : (కీ. శ, 18వ శతాబ్ది, 
సాహిత్య పోషకుడు. అమ్మన మంత్రి కుమారుడు. పోచన రచించిన 
చం[దాభ్యుదయమనే [పబంధాన్ని అంకితం పొందాడు, (క. చ_ 8- 208) 
చిమ్మపూడి అమరేశ్వరుడు 
కాలం : (కీ, శ, 14వ శతాబ్ది ఉ త్తరార్థం, 
రచన : వ్మికమసేనము (లభ్యమైనది అసమ్మగం). 
కొండవీటి అనవేమారెడ్డి, పెదకోమటి వేముల కాలంలోనివాడు 
విశిష్టత : ఇతనిని తొమ్మిదిమంది తెలుగుకవులు స్తుతించారు. (శ్రీనాథుడు, 
గోపరాజు, అనంతామాత్యుడు, |ప్రౌఢకవి మల్లన, రామిరాజభూషణుడు, అయ్యంకి 
బాలసరస్వతి, అంగర నృసింహకవి, కూచిమంచి జగ్గక వి, నూతనకవి సూరన్న. ఇతడు 
“సహ్మసముఖ దృష్టి” కలవాడని, “వచః (ప్రసాద సంసిద్ధుడు” అని కవిస్తుతి. పెదపాటి 
జగ్గన్నకవి, అప్పకవి, కూచిమంచి తిమ్మకవి విక్రమ సేనంలోని పద్యాలను ఉదాహరించారు. 
దొరికిన పద్యాలు 54. (అరుద- 4) 
చిర విభవ శతకము 
రచనాకాలం : డీ: శ. 1/15. 1729 మధ్యకాలం. 
కర్త * కూచిమంచి తిమ్మక వి. 
కృతిభర్త : కుక్కుటేశ్వరుడు. 
ఇది భర్త శతకం, ఎక్కువగా శైవ. గాథలే ఉన్నాయి “నిం విభవా భవా 


968 తెలుగు సాహిత్య కోశము 


విజిత చి త్రభవా యభవా మహాభవా” అనే మకుటంతో ఏక పాస చంపక మాలికలు 
101 ఉన్నాయి. (శ. క. చ, 188) 
చిరుత వజీరు శతకము 
కర్త : పూసపాటి వీరసరాజాు. 
కందవద్య శతకం. “చిరుతవజీరా“ అనే మకుటంతో, అచ్చతెలుగు పదా 
లతో, రచన రమణీయంగా ఉంది. నీతిబోధకమైన కృతి. బాలబాలికలకు మిక్కిలి 
ఉపయోగకరం, (శ. క. చ B08) 
చిరుతొండనంవి కథ 
ఇది పాల్కురికి సోమన విరచిత దిసవపురాణంలో ఒక శీవభ కుని రథ, 
రసవంతంగా ఉంటుది శ్రీనాథుని హర విలాసంలోనీ సిరియాళుని కథకు ఈక థే మాతృక, 
(వా. చ. 18) 
చిరు మామిళ్ళ పొపయ్య 
కాలం : డీ: శ, 1రీవ శతాబ్దం. 
సాహిత్య పోషకుడు. కృష్ణకవిని (పోత్సహించి అతనిచేత శకుంతలా పరి 
ణయ |ప్రజంధాన్ని రచింపజేశాడు. 
చిరుమూరి గంగరాజు 
కాలం : డీ. శ, 1560 కి పూర్వం. 
రచన : కుశలవోపాఖ్యానము (అలభ్యం). 
విశిష్టత: తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణంలో తెలుగులో పశ 
లవుల చరిత మొదట (గంథస్థమైంది. కుశలవోపాఖ్యానం పేరుతో [పత్యేక కావ్యం 
(వాసినవాడు గంగరాజు, 
ఇతని రెండు పద్యాలు మాతం సంకలన| గంథాల్లో లభించాయి. (ఆరు. ద్ర-$) 
చిలువపడగరేని పేరణము 
కర్త : మరింగంటి వేంకట ((పథమ) నృసింహాచార్యులు. 
ఇది ఆచ్చతెలుగు కావ్యం. నాగకేతనుడైన దుర్యోధనుని పరిణయ గాథ 
దీనిలోని ఇతివృత్తం. (తె. వి.స-6) 
చిల్ల కూర దివొకర కవి 
రచన : భరతసార సంగ్రహము. 
వివరాలు తెలియరాలేదు, (వా. చ_వం, సుం 
చిల్లర 'వెన్నుయమం,! తి 
కాలం : |క్రీ. శ. 15న శతాస్టీ ఉత్తరార్థం. 


సలం . : నెలూరు మండలం, 
థి లం 


పాచీన సాహిత్యము $59 


సాహిత్య పోషకుడు. పిల్లలమ్మరి పినవీరభ[దుడు రచించిన శృంగార 
శాకుంతలానికి కృతిపతి. సాణవగుండ నరసింహరాయల (1468-90) సమకాలికుడు. ఈ 
మంత్రి నెల్లూరు దగ్గర బిటగుంట సమీపంలోని సోమరాజు పల్లె నివాసి. ఈయన పూర్వీ 


రులు పంటరెడ్డ వద్ది మం తులుగా ఉండేవారట. (ఆరు ద-6_202) 
rd 
చీల్లరిగె యోగానందకవి 
కాలం * be శ 19వ శతాబ్దం ఉ త్తరార్థం_ 20వ శతాబ్దం (ప్రారంభం. 
సలం ఇ లక్కవరం పం. 
® ® 
రచన గ 'కనకవల్లి ? (నవల. 
లక్కవరం సంస్థానాన్ని పాలించిన “మం|తి _పెగ్గడ భుజంగరావు "ఆ శితుడు, 
ఇతని ఇతర రచనలు గూర్చిన వివరాలు తెలియవు. (ఆం సం. సా_872) 
చీకటి 


ఇది కళింగ సీమలోని (పాచిన సంస్థానం, బాహుదా నదీ పరీవాహ (పాంతంలో 
ఏర్పడిందట. 
సంస్థాన పాలకులకు మూలపురుషుడు “కేశవ రౌతురాయి? _ లేక “వీరకర్షమ 
సింహుడు” a చీకటి కోటను నిర్మించాడు. 1804. 1800 మధ్య సంస్థానాన్ని 
పాలించిన ga రౌతురాయి పాలకులలో 18వ తరంవాడు. ఆ తరువాత కృష్ణ 
చంద్ర రాజేందదేవు (1770-1790), రాజా పీతాంబర రాజేం[దదేవు మొ॥వారు సము 
భులు. ఈ పీతాంబర రాజేం్యదదేవు కాలంలో నే శాశ్వత పరిష్కారం జరిగింది, ఆ తరు 
వాత విశ్వంభరుడు, కిశోరచం[దుడు, రాధామోహనుడు, గౌరచం|ద దేవు మొ॥వారు 
సంస్థానాధిపతులుగా ఉండి సాహిత్యసేవ చేశారు. 
గౌరచం దదేవు సాహిత్యాభిమాని. ఉర్హాము పండితుడైన బింకుపల్లి మల్లయ్య 
శాస్త్రిని గౌరవించాడు. రాజమహేం[ద్రవరంలోని ఆం|ఛెతిహాన పరిశోధక మండలికి రాజ 
పోషకుడు. గజపతి నగర |పాంతం వాడైన పప్పు అస్పల నరసింహశాస్త్రి వీరి ఆస్థాన 
పండితుడు. (ఆం. సం. సా.) 
చేదెళ్ళ రామకవి 
కాలం : రి శ, 18008 గ్‌ ఎ 
రచన : కృష్ణశతకము (కృష్ణగురు శతకము), 
వేదాంత విషయ (పతివాదక మైన శతకం రచించాడు. ఇతర కవేషేలు తెలియ 
రాలేదు. (శ క. చ_ 88) 


చుండి .కాళయామాత్యుడు 
నామాంతరం : కాళామాత్యుడు, 
కాలం : 16న శతాబ్దం. 
సలం ఏ విజయనగరం. 


360 తెలుగు సాహిత్య కోశము 


సమకౌలికులు : తుళువ కృష్ణదేవరాయలు. 
సాహిత్య పోషకుడు. కృతిపతి, ఎడపాటి ఎ్యరన రచించిన “మల ణచరి[ తను 
లె 
ఆంకీతం పొందాడు, 
ఇతడు కృష్ణదేవరాయల అస్థానంలోని వాడని ఊహిస్తున్నారు. కృతికర్త 
ఎడపాటి ఎ్మరన ఇతని బంధువటి. (క. స, 209) 
చూర్ణకము 
సంస్కృతంలోని నాలుగు రళొల గద్యలలో ఇది ఒకటి. ఇది [హస్వ సమా 
సాలకో ఉండే గద్య. సంస్కృతంలో ద్వి వచన బహువచన సందర్భాలై న విభ క్ష్యను 
శాసనాలతో ఉంటుంది. (తె, వి, స_8) 
చెంగమలవలి పరిణయము (అలభ్యం) 
ap) 
రచనాకాలం : కీ.శ, 17వ శతాబ్దం. 


కర్త : విజయరాఘవ నాయకుడు (చూ). 
మధురోక్తులతో [ప్రతిభావంతంగా కూర్చిన కృతియట. (ద దే. వా8) 
చెంగల్వ కాళయ 
నామాంతరం : కాళకవి. 
కాలం : డీ. శ, 17 వ శతౌదం. 
యి 
రచన ; రాజగోపాల విలాసము. 


తంజావూరు విజయరాఘవుని ఆస్థానం (1888-78) లో ఉండేవాడు. తండ్రి 
వెంకటయ్య, తల్లి కృష్ణమ్మ. ఇతని తాతపేరు కాళయ. 

ఈ కవి విస్తర కవితా విశారదుడు, రఘునాథుని కాలంలోకూడా ఉన్నాడు. 
కృష్టాజీ, రామ భద్రాంబలకు విద్యాగురువు. రఘునాథుని కాలంలో గుర్తింపు లేక 
పోయినా కవిని విజయరాఘవుడు రాజ "చిహ్నాలిచ్చి గౌరవించాడు, విజయరాఘవ్వడు 

' రాజ్యానికి వచ్చిన సంవత్సరమే ఇతడు “రాజగోపాల విలాసం” అతనికి అంకితమిచ్చాడు. 
విజయ రాఘవుడు తనయింటి స్త్రీలకోకూడా కవి యింటికి విందుకు వచ్చి ఇంటివారందరికీ 
వరున సొమ్ములు, కొడుకులకు చతురంత యానాలు, ఆభరణాలు బహూకరించాడట. 

ఇ ' (ద. దే. వా-117, 14) 
చెంగల్వ వేంకటయ్య 

కాలం : (క్రీశ. 18వ శతాబ్దం. 

రచన : పార్వతీ పరిణయము ([సజంధం అలభ్యం). 

ఇతడు రణరంగ గంధ వారణ బిరుదాంకుడై న శ్రీకంఠునికి మం|తిగా ఉండే 
వాడట. ఇంకా అనేక |గంథాలు [వాశాడని అతని కుమారుడు చెంగల్వకాళయ 
చెప్పాడు. కాని ఇతని ఒక్కరచన కూడా లభించలేదు. 

(ద. చే. వా. 118) (రా. గో. వి. 1. 29) 


(పాచీన సాహిత్యము 061 


చెంచీత పొట. చెంచులు. 
తెలుగుదేశంలోని ఈ చెంచుపాట పూర్వంనుంచీ సు(పసిద్ధ మైం దే; భ|దాచల 
ప్రాంతాలనుంచి ఆం|ధదేశంలోని పల్లె సీమలకు అప్పుడప్పుడూ వచ్చే చెంచులు ఈపాటను 
పాడుతుంటారు. 
చెంచులు ముగ్గురు నలుగురు కలిసి జట్లుజట్లుగా ఉంటారు. ఒకరు చరణం 
పాడితే మిగతావారు *చెంచీతా అని, “నందాన” అని, “తందానా” అనిగాని [కుతి కలుపు 
తారు. అందరూ చిన్న జేగంటలు, ఆ గంట కొట్టటానికి చిన్న క-కైపుల్ల లు పట్టుకొని 
పాడేపాటకు తాళంగా ఉపయోగిస్తారు. 
చెంచుల వేషధారణ విచిత్రంగా ఉంటుంది. కాళ్ళకు చాలీచాలని లాగులు, 
యాచనలో సంపాదించిన చొక్కాలు, పూలదండలు, తలపాగాలు, పాగలపె నెమలి 
ఈకలు, పులిగోరులు, అడివిపంది కోరలు అలంకరించుకొంటారు. “ఏవూరు ఓభామ 
చెంచీకాః ఎవ్వారిదానవే చెంచీతా।” అనే జానపదగేయం చక్కగా పాడుతూ ఊరంతా 
తిరిగి యాచిస్తారు. (నా. ర. చ_ 807 808) 
చెంచు నాటకము (అలభ్యం) 
కనయి[తి. : తరిగొండ 'వేంకమాంబ. 
యక్షగానం కావచ్చు. (అ, భా. కం 16) 
చెంచు పదాలు 
ఇవి తెలుగు యక్షగానాలలో చెంచులు రంగ|పవేళం చేసిన సందర్భంలో 
పాడెపదాలు. కోనేటి దీక్షిత చం[దుని విజయరాఘవ కల్యాణంలో విజయరాఘవుని 
మృగయా విహారమైన తర్వాత చెంచులు కరకుట్లు వండి కాాటేనికి ఆరగింపుజేసి విందు 
వినోదాలు జరుపుకొన్న సందర్భాలలో ఈ పదాలున్నాయి. దీనిలోని కాటమరాజు పదం, 
కంబమురాయని పదం, దరమరాజు పదం- ఇవన్నీ ఏలలు. ఇనికాక దీనిలోని పోలేరమ్మ 
పదం, కూనలమ్మ పదం మొ॥నవి చెంచుసదాలుగా (పసిద్ధాలు. (య, న చ_290_97) 
చెంచెతకథ 
క్రర్ర * తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. కథ |పసిద్ధం. దీనికే చెంచులక్ష్మికథ అవి ఇంకొక 
"పేరుంది. చూ. పౌరాణిక గేయములు. _ (ఆం. వాచ) 
బెంజి 
నామాంతరం : జింజి. 
దక్షిణ దేశంలోని సంస్థానాలలో ఒకటి. ఇక్కడ తమిళం [పధాన భాష 
అయినా తంజావూరు, మధుర నాయకరాజుల [పభావ౦ం వల్ల తెలుగు భాషకూడా ఆదరింప 
బడింది. కొంతకాలం పాటు ఈ మండలాన్ని తెలుగు నాయక రాజులు పాలించారు. 
సూరస్ప నాయకుని ఆస్థానంలో అప్పయ్య దీక్షితుని మామ ఆయిన రత్నఖేట 


082 తెలుగు సాహిత్య కోశము 


శ్రీవివాన దీక్షితుడు ఆస్థాన విద్వాంసుడుగా ఉండేవాడు. 18వ శతాబ్దంలో వెంకట నృపతి 
జి పాలకుడై నాడు. తారాశశాంక విజయ కృతిపతి వంగల సీనయ పూర్వులు ఈ 
6జి రాజులకు మం్యతులుగా, దండనాయకులుగా ఉన్నారు. ఈ రాజులు త వులూ, 
కవి పోషకులు కూడా. చెంజిదుర్ష పాలకుడై న తుపాకుల అనంత భూపాలుడు వచన 
భారత రచనలో కథశువె వీరరాజుకు సహాయపడిడమే గాక విషపూణము, రామాయణ 


po), 


సుందరకాండము వచన కావ్యాలుగా తెలుగులో |వాశాడు. (ద. దే. వా-4/0) 


చెండ్రాట పాటలు | 
వేడుకలలో పాడే పాటలు, ముత్తెదువలు వధూవరులచేత పూల 


మంచీ 
బెండ్లాడిలిచే ముళ్యటకు సంబధించిన వీటి రచనలో ఒక నియతి ఉండదు. కొన్ని యక్ష 
గానాలలో ఈ 2 చఎడ్లాట పాటలు, ఏలలలో ఉన్నాయి. ఇవి తిమ్మరాజు లక్ష్మణరావు 
రుక్మిణీ కల్యాణంలో ఉన్నాయి. (య. వా. చ-8£0) 
జందలూూరి చిక్కయ్య 
కాలం : 18వ శతాద్ది. 
రచన : మ (ఆలభ్యం) 8 పద్యాలు దొరికాయి. 
వికిష్టత : ఈయనకు ముందే నాసికేతోపాఖ్యానాన్ని దగ్గుపల్లి దుగ్గన్న (వాసి 
చెందలూరి మం తులలో ఒకరయిన ఆనంతయ్య గారి గంగయ్యకు “అంకితమిచ్చాడు. 
దుగన్న రచనవళ చిక్కుయ్య కావ-ం౦ కూడా బహుళ పచారం పొందింది. ఇతని కవిత 
నిర్దుహ్టమె హృద్యంగా స 


పెదపాటి జగ్గన్న చికుయ్య నాసికేతోపాఖ్యానం నుంచి ఆరు పద్యాలు, 
వ శివకాంచి మావోత్మ్యం నుంచి రెండు పద్యాలను ఉదాహరించాడు గాని, దుగ్గన్న 
నాసివతో పాఖ్యానం నుంచి ఉదాహరించిలేదు. ఇతని కావ్యం పూర్తిగా దొరకలేదు. 
(ఆరు _ద-6) 
చెక్యాభజనలు 
తెలుగు డేశంలో పూర్వకాలం నుంచీ |వచారంలో ఉన్నవీ భజనలు. ప ల్లి 
వా-లు తీరిక నమయాలలో ఈ భజనలు చేస్తూ ఉండేవారు. దేవువి విగహంతో ఉన్న 
దీప స్తంభాలను చేతబుచ్చుకొని ఇంటింటికీ తిరుగుతూ భజనలు చేస్తారు. భజన సమా 
జఎలో సభ్యులు దాదాపు 20 మంది ఉంటారు. ఈ భజనలో నోటికోపాట, చేతిలోని 
చెక్కల ద్వారా తాళం, గడ్డలు కట్టిన కాళ్ళతో నృత్యం చూడటానికి ఎంతో ఇంపుగా 
ఉండి, ఎంతో ఉ ర్రేజాన్ని కలిగిస్తుంది. 
ఇది చాలా [శమతోే హాడుకొన్న కళారూపం, ఒఓక్కాక్క పాటకు ఒకొక్క. 
రకమైన నృత్యముంటుంది. ఆంధుల భక్తిరస (పధానమైన కళారూపాలలో ఇది చాలా 
ముఖ్యమైంది. ఎందరో కవులు భజన ల (వాశారు. (నా,ర.చ_ 808) 
చెన్నకృష్ణ కవి 
కాలం : Ga. 18వ శతాబ్దం. 


[ప్రాచీన సాహిత్యము 368 


స్థలం ; వనపర్తి సంస్థానం, 
రచన  : యాదవ త 
ఈ కవి తన కృతిని జనుంపల్లి వల్లి భరాయనికి అంకితం చేశాడు, 
(ఆం.స సం,సా,) 
చెన్న కేశవ విలాసము 
కర్త : చూ. అర్పకం అయ్యమాచార్యులు 
కవి జన్మస్థలమైన పెద్దమందడి [గ్రామంలోని చెన్నకేశవస్వామి పరమైన 
రచన, (ఆం.సం.స్తా 
చెన్న కేశవ శతకము 
కర్త : చూ. అర్భకం అయ్యమాచార్యులు. 
గద్వాలలోని చెన్నచేశవుని పరమైన శతకం. (ఆఅం,సం,సా) 
చెన్నపట్టణము 
(సిద్ధ నగరం. నేటి వ్యవహార నామం మదరాసు. తమిళనాడు రాష్ట్ర రాజ 
ధానీ నగరం, 
కీ.శ. 1825 (పాంతాలలో దామెర్ల అయ్య నృసతి తన తండి చెన్న భూపా 
లంని పేర ఈ పట్టణాన్ని, ప్పలికొట్‌, మైలాపూర్‌ ల మధ్య నిర్మించాడట. ఇతడు పూనమ ల్లి 
రాజధానిగా కొన్ని పాంతాలను పరిపాలించాడు. ఇతని కాలనిర్హ యంలో భిన్నాఖ్మిపాయా 
లున్నాయి. ఈ నగరం మూడు శతాబ్దాలపాటు, ఆంధరాష్ట్రం వేరయ్యేవరకు ఆం(ధులకు 
సం గీతసాహిత్య “కేంద్రంగా పరిఢ విల్లి ంది, దక్షిణ దేశంలో వెల్వడ్డ ఆంధ సారస్వత 
మంతా చెన్నపురి | పాచ్యలిఖిత ప స్తకభాండాగారంలో భ్యదపరచబడింది. తరువాత 
దీనిని ఆంధ్రదేశానికి తరలించారు, దామెర్ల ఆంకభూపాలుడు తన "ఉషాపరిణయం”లో 
ఈ నగర నిర్మాణాన్ని పేర్కొన్నాడు. (ఆరు ద-11.06) 
చెన్నపురి విలాసము 
కర్త : మతుకుమల్ని నృసింహ కవి. 
కాలం : |కి. శ, 1816. 
చెన్నపట్టణ సౌభాగ్యాన్ని వర్ణించే రచన. 
బెన్న బసవ పురాణము 
కర్త వ చూ. అత్తలూరి పాఫకవి, 
అంకితం : కందుకూరి అమృతలింగంకు. 
అయిదాశ్యాసాల పద్యకావ్యం. చెన్న బసవన్న వృత్తాంతం ఇందులోఉఊంది. 
కల్యాణ పురా ధినతియెన బిజ్ఞలుని మం|తి బస వేశ్వరునికి ఈ చెన్న బసవన్న మేనల్లుడు. 
(పౌఢమై హృద్యమైన రచన. కృతిపతి ఉర్షాం సంస్థానానికి చెందినవాడు. 
(ఆం,సం,సా,) 


fr తెలుగు సాహిత్య కోశము 


చెన్ను బనవయ్య 
కాలం క్రీశ, 16 వ శతాబ్దం, 
య 
రచన : సాంఖ్య విచారము, 
వివేక సింధువును వచన [గ్రంథంగా రచించిన కాశీ చెన్న దిసవేశ్వరుడూ, 
ఇతడూ అభిన్నులని కొందరు పరిశీలకులు భావి స్తున్నారు. (క.స. 69; అరు.ద-$-261) 


చెస్నమరాజు చెన్నమరాజు 


కాలం ' డీ, IRE శతాబ్ద ౦, 
స్థలం “ తాడిప ర్తి, 


రచనలు : చారుచందోదయము. 

శేషామాత్య లర బం పు తుడు. చెన్నమరాజు పాతుడు. 

సంస్కృృతాం[ధ భాషా విశేష సార సారస్య పరిజ్ఞాన ధురీణుడు. పెమ్మసాని 
తిమ్మనాయకుని వద్ద ఉండేవాడు. వీరి పూర్వులలో చెన్నమరాజు ఆనే ఆయన మంత్రిగా 
(వసిద్ధడవటం వల్ల తర్వాత ఆ కుటుంబం వారికి చెన్నమరాజు అనేది ఇంటిపేరుగా వ్యవ 
హారంలోకి వచ్చింది. మొదట వీరి ఇంటిపేరు “అన్మచింతల” వారు. ఈ కవికి వెంకట 
పతిరాయణు కుంచెకొళాంజి పట్టించుకొనే గౌరవాన్ని (పసాదించి విశేషంగా సన్మా 
నించాడట. పెమ్మసాని తిమ్మనాయకుడు ఇతన్ని విశేషంగా ఆదరించినట్లు తెలుస్తున్నది. 

ఇతని కవితాధార కమనీయమైనది. (ఆర[ద 10.289) 

చెన్నమల్లు సినములు 
కర్త : పాల్కురికి సోమనాథుడు. 
82 సీస పద్యాల కృతి. 

విశిష్టత : బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్నబసవని పేరిట ఈ సీసా 
లను సోమన వాకాడు, సోమన జ్రీవసమాధిలోకి పోయేటప్పుడు ఆ నీలంలో వున్న 
82 మెట్టుదిగేటప్పుడు మెట్టుకొక పద్యంచొప్పున చెప్పినట్లు _శెవులు ఐతిహ్యం చెబుతారు. 
కర్ణాటక దేశంలో సోమనాథుడు సిద్ధిపొందిన *కలికె” మనే |గామంలో. ఉత్సవ సమయా 
లలో ఇస్పటికీ ఇవి పాడుతూ ఉంటారు. (క,.త,.-8) 

చెన్నమల్లేశ శతకము 
కర్త * గంగాధర కవి. 
తొలి ముుదణ | డీ. శ, 1884. 

ఈ కవి భళ్ళాణరాయని కాలపు కవి ఆని కొందరంటున్నారు. ఇతడు తన 
శతకంలో వీరశై వులనే పేర్కొన్నాడు. ఇది “చెన్న మల్లే శ, శివలింగ, శరణు, శరణు” 
అనే మకుటంతో ఉన్న సీసపద్య శతకం. (క. సం58) 

చెన్నా పెగడ నాగరాజు 
నామాంతరం : నాగేశ్వరకవి. 


ప్రాచీన సాహిత్యము 985 


కాలం * డ్రీశ. 1750 |పాంతం. 

స్ధలం * గోదావరీ మండలం, 

రచనలు వ గణసౌజన్యాథ్యాన శతకము, శవ సిద్ధాంత శిఖామణి. 
గురువు : మల్లి ౦పల్లి రామలింగారాధ్యుడు. 


వీరభ్యద గురువాంబల పుతుడు. (పాచీన శివభ కుల స్తుతికో కూడిన 
శతకం రచించాడు. మకుట నియమం పాటించలేదు, ఇతని రెండో రచన వీరశైవ 
వేదాంత | పతిపాదక మైనది. (ద్వి. సా. చ_802; శ. క. చ-429) 


బెన్నా_పెగడ నొగేశ్వరతవి 
చెన్నా పెగడ నాగరాజు (చూ). 
చెన్నూరి శోభనా ది 
కాలం : తెలియదు, 
రచన : శృంగార సుధా సమ్ముద పూర్ణ చం్యదోదయము. 
రామచందుని ప్వతుడు. [పౌఢంగా కవిత్వం చెప్పే. నేర్చు కలవాడు, ఇతని 
రచనలోని కథాంశం యామినీ పూర్ణతిలకా బిల్లి ణులి కథ. (5. చ-_8ి- 180) 


చెన్నూరు రామన్న 
కాలం : (కీ.శ.10వ శతాబ్ది పూర్వార్ణం. 
స్ధలం ఇ హుజూరునగరు తాలూశా_యాదవాకిళ్ళ |గామం, 
రచన  ; రామాయణము. 
విద్వత్క-వి. రామాయణాన్ని సంస్కృతం నుండి ఆం[ధీకరించి హుజూరు 
నగరు తాలూకా చిలుకూరిలోని శ్రీరామస్వామికి అంకితమిచ్చాడు. (క. స._190) 
చెముడు 


కళింగ సీమలోని |పాచీన కొండజమీందారీలలో ఒకటి. నేటి శ్రీకాకుళం 
మండలంలోని సాలూరు డివిజన్‌లో, సాలూరుకు ఉత్తరంగా, పాతిక కోసుల దూరంలో 
ఈ |గామం ఉంది. చెముడు జమీందారీకి ఈ |గామమే ముఖ్యపట్టణ9. 
సంస్థాన పాలకుల పూర్వులు జయపురం రాజుగారి కొలువులో సరదారులు. 
వీరు *రణసింహ” బిరుదాంకితులు. విజయనగరం దివాను పూసపాటి సీతారామరాజు 
కాలంలో ఈ జమీందారీ విజయనగరం వారి స్వాధీనమైంది,. కొండ జమీందారుల తిరుగు 
బాటు కాలంలో *లక్ష్మరాజు' ఈ సంస్థాన పాలకుడు. విజయనగరం సీత్రాపతీరాజు ఇతనిని 
అధికారం నుండి తొలగించి, ఒకటి రెండు [గామాలను మాతం మొఖసాగా ఇచ్చాడట. 
ఇప్పటినుంచి |క్రీ. శ. 1794లో విజయనగరం విజయరామరాపు పద్మనాభ యుద్ధంలో 
మరణించినంత వరకు ఈ సంస్థానపు సమాచారం తెలియదు. 
(క్రీ. ₹. 1784లో నార్తరను డివిజన్‌ కలెక్టరు, చెముడు పాలకుల వారసుడైన 
సోమరాజును పిలిపించి పూర్వపు ఎస్టేటును ఆతనికి కౌలుకిచ్చాడు. ఇతని లోనే 


366 తెలుగు సాహిత్య కోశము 


శాశ్వత పరిష్కారం జరిగింది. ఆ తరువాత కీ, శ, [888 వరకు ఈ వంశంవారే 
జమీందారీని అనుభవించారు. |క్రీ. శ. 1889లో కురుపాము జమీందారు “రాజా వైరిచెర్ల 
సూర్యో నారాయణరాజు? ఈ ఎసేటును “చెముడు” జమీందారుల వద్దనుండి కొన్నాడు. 
ఆ తరువాత వై రిచర్ల వీరభ్యదరాజు, అతని తరువాత వైరిచెర్ల నారాయణ గజపతి ఈ 
ఎ-ప్రేటును పాలించారు, తదనంతర కాలంలో జమీందారీల రద్దు చట్టర్మసకొరం అంతరించి 
పోయింది. 


చెముడు పాలకులు ఆం ధభాషాభిమానులు. తిట్టు కవితలో దిట్టమైన “అడి 
దము సూరకవి” చాటువులలో చెముడు సంస్థానం (ప్రసక్తి కనిపిస్తుంది. ఆం|ధదేశంలో 
(సిద్ధ పండిత కుటుంబానికి చెందిన “నడిమింటికి వారిని ఈ సంస్థానాధిసతులు సవ్మానించి 
లక్ష్మీ పుర్యాగహారాన్ని దయచేయించారు. చెముడు పాలకులలో చివరివాడై. న శ*రాజావైరి 
చెర్ల నారాయణ గజపతిరాజు” రాజమహేం[దవరంలోని ఆంధేతిహాస పరిశోధక 
మండలికి యావజ్జీవ సభ్యుడు. (ఆం. సం. సా.540_48) 


చెయ్యూరు బెంగల్వరాయకా శ్రి 
నామాంతరం : మారు పెద్ది చెంగల్వరాయ కవి. 


కాలం న క్రీ, శ. 1810-1800. 
స్థలం చెంగల్పట్టు జిల్లా మధురాంతకం తాలూకాలోని చెయభూరు, 
రచనలు 2 1,ముత్తు కుమారశతకము 2. శబ్దములు (నృత్యంలో ఉపయుక్త 


రచనలు) క. కౌస్తుభములు (కృతులు) 4. సుందరేశవిలాసము 
(సంగీత నాటిక) 5. వల్లీ నాటకము (సంగీత నాటిక). 
ఈయన సంస్కృతంలో, తెలుగులో, సంగీతంలో మంచి పండితుడు, నాట్య 
శాస్త్రంలో నిష్ణాతుడు. (తె, వి, స_4) 


బచెఅకూరు 

నెల్లూరి మండలంలోని “చుండి” సంస్థానంలో ఒకభాగం, రాజా వాసుదేవ 
చూ డామాణిక్య (పనొాద బహద్దరు ఈ ఎ స్టేటుకు es 

ఈ వాసుదేవ చూడామాణిక్య [పసావ బహద్దరు తెనాలి తాలూకా 'పెదపా లం 
నివాసి, భూస్వామి అయిన వాసిరెడ్డి వెంకయ్య త .. వీరు ఆమరావతి సంస్థానా 
ధీశుల కోవలోవివారు. క్రీ. శ. 1005లో చింతలపల్లి సంస్థానాధిపతియైన రాజా వాసిరెడ్డి 
చంద్రమౌళి గారికి దత్తత చెందినారు. దేవరకోట సంస్టానాధీశుడైన రాజా యార్లగడ్డ 
మల్లి థార్దన (పసాదు గారీకి అల్లుడు, 

యార్గ గడ్డ మల్లి కార్జున ప్రసాద్‌గారు అల్లుడైన ఈ వాసుదేవ చూడామాణిక్య 
ప్రసాదుకు “చుండి” సంస్థానంలోని “చెఅకూరు” ఎస్టేటును ఖరీదు చేసి ఇచ్చారు. ఈ 
మాణిక్య (పసాదు శిల్చికళా పోషకులు. సంగీత సాహిత్యాభిమాని. 

(అం. సం, సా-548-644) 


[పాచీన సాహిత్యము రీ8 


చెరుకు లత్మణ మంతి 
కాలం : (క్రీ. శ. 16వ శతాల్చి 

కొరపుట్ల పురాధికారి; సాహిత్యపోషకుడు. 

కూర్మపురాణ కర్త రాజలింగ కవిని ఈయన పోషించాడు. ఈతని |పోద్భలం 
తోనే రాజలింగకవి కూర్మ పురాణాన్ని తెనుగులో (వాశాడట. వీరు నివసించిన కొరపుట్ల 
పురం కోరాపుట్టి [పాఠక౦ కావచ్చు. ఈ మంతతికి రాజలింగళవి మేలువాడై , ఆప్పుడై, 
సచివుడై, మహాహితవరై , సఖుడై చరించేవాడు. ఈయన రాజలింగకవివల్ల మృదూ క్తులతో 
ఉండే శివకథా కథనం వినేవాడు. కూర్మవురాణాన్ని తొలిసారిగా రాజలింగ కవిచేత 
తెలుగులో కావ్యంగా చెప్పించిన ఘనత ఈ మంత్రికే చెల్లింది. (ఆరు ద-0-_2805) 


చెరుకూరి సదాశివుడు 
కాలం [కీ శ, 18వ శతాబ౦. 
యి 
స్టలం * చోళదేశం. 

కవిపండిత పోషకుడు. కృతిపతి. ఫోలూరి గోవిందకవిని ఆదరించాడు. 
చెరుకూరువార నే పంటరెడ్డు కవి పండితులను ఆదరించి వారిచేత కావ్యాలు 
రాయించారు. పోలూరి గోవిందకవి రెండు కృతులు (తాళదశ |పాణ|పదీపిక, పర్వత 
నారద సంవాదం ఇతనికి అంకితం ఇచ్చాడు. (ఆరు[ద-12-168) 


చెరుకూరు లక్ష్మీ ధరుడు 
స్థలం ఏ చెరుకూరు (గుంటూరు మండలం), 
రచనలు : 1. శుతిరంజని (సం) 2. భరతళాస్త్రమ్‌ (సం) 8. తిమ్మభూ పాలీయమ్‌ 
(నం) 4. బుత్ముక్రీడా వివేకమ్‌ (నం) 5. షడ్చాషా చందిక (సం) 
6. స్వర్హమంజరి (సం) 7. అలంకార ముక్తావళి (సం) 8. అనర రాఘనమ్‌ 
లా వావీ ఖు 
(సల) 9. (పసన్న రాఘవమ్‌ (నం). 
ఈయన విజయనగర [పభువు తిరుమల రాయల ఆస్థాన కవి. ఇతవి రచన 
లన్నీ సంస్కృత గంథాలే. (తె, వి. స_4) 
చెరుకూరువారు 
[గామ నామం ఇంటిపేరుగా ఉన్నవారు తెలుగుదేశంలో ఉన్నాయి. _పోలయ 
వేమారెడ్డి అస్థాస విద్వత్కవి, _సౌందర్యలహరి వ్యాఖ్యాత, “సరస్వతీ విలాసమ్‌” 
(ధర్మశాస్త్ర (గంథం) [వ్రాసిన లక్ష్మీధరుని ఇంటిపేరు చెరుకూరు. ఈ |గామం 
గుంటూరు మండలంలోని పొన్నూరుకు సమీపంలో ఉంది. 
(శె. -వి. స_4_1048) 
చెరువుమీది పద్యములు | 
రచనాకొలం :; (కీ.శ. 18వ శతాబ్దం. 


$68 తెలుగు సాహిత్య కోశము 


కర్త ౩ అడిదము రామకవి. 


“కదలు మిటమాని దివిజ గంగాభవాని” అనే మకుటంతో చెప్పిన పద్యాలు. 
ఇవి చెప్పి ఇతడు గంగాభవాని అను గహం౦ సంపొదించాడట. (క. స. 188.) 


చెల్వురు సన్యాసి 
కాలం : (క్రీ. శ. 1810 |పాంతం. 
రచన : దసవ కల్యాణము. 
గురువు : గిరిమఠమళియ భగిచం దశేఖరుడు. 
ఈ కవి లావేరు శైన మఠానికి చెందినవాడు. (య, వా. చ-882) 
చెళ్ళపిళ్ళ నరసకఠవి 
కాలం వ |కీశ. 1795_1840. 
స్థలం * కడియం (గోదావరీ మండలం. 
రచనలు : 1, అహల్యా సం|కందన విలాసము (అలభ్యం) 2, యామినీ పూర్ణ 
తిలకా విలాస |పబంధము 8. ఏకాంత సేవా కలాపము (వేంకటేశ్వర 
విలాసము). 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రీకి పీనముత్తాత. కామ కవి పుత్రుడు. పిఠాపురం సంగా 
నాధీకుడైన వేంకట నీల్నాదిరాయని కాలంలో సంస్థానం దర్శించి వారీచేత విశేష సత్కా 
రాలు పొందాడు. పిఠాపురం నీలా దిరాయనికి మేనమామలై న చింతసట్ల వేంకటరాయ 
మాధవరాయ సోదరులకు ఈ నరసకవి విద్యా గురువు. 


ఈయన |పౌఢ (పబంధ కర్త. శతావధానాలు చేసేవాడు. యామినీ పూర్ణ 
తిలకా విలాసం పిల్ల వసు చరిత్రగా పీరు పొందింది. ఈయన ఆశుకవితా రచనలో 
అసమాన యశం గడించాడు. ఈయనకు దొండకొయంకే చాలా ఇష్టమట. ఆ దొండ 
కాయ మీద ఆశువుగా ఒక పద్యం చెప్పాడు. కవుల శాపవాక్కు లకు తిరుగులేదంటూ 
ఇతడు చెప్పిన పద్యం బహుళ (పచారం పొందింది. 
ఇతని ఏకాంత సేవాకలాపము వేంక పేశ్వర పరమైన రచన. 
(క. చ_8-1875 చా, వ, ర) 


చెంగరసీమ 
చాగల్నాడు అని వ్యవహారంలో ఉండేది. రాజమహేం|దవరానీికి ప్రాగుక్త 
రంగా ఉండిన |పదేశమే ఇది అని పలువురు భావిస్తున్నారు. 
(శ్రీనాథ కవితా సమీక్ష 2-07) 


చేకూరి రామస్వామి 
కాలం 2 క్రీశ, 17వ శతాబ్దం, 
స్థలం 3 పాటలప్పరం,. 


(పాచీన సాహిత్యము 889 


మంతి. సాహిత్య పోషకుడు. ధూర్జటి వేంకటరాయ కవి రచించిన రత్నా 
వళ పరిణయ ప్రబంధ కృతిపతి. సాహితీ రసాస్వాదన తత్పరుడు. 

' దక్షిణార్కాడు జిల్లాలోని తిరుస్పళయూరునే అనాడు పాటల పురమని పిలిచే 
వారు. గడిలము అనబడే గరుడ తీర్ణాన్ని, దక్షిణ పినాకినీ నదిని ఇతని వంశ సర్గ 
సందర్భంలో కవి పేర్కొన్నాడు. (ఆరు ద- 10.210) 

చేకూరు సిద్ధయ్య 
కాలం ., తెలియదు. 
స్థలం * తెలియదు. 
రచనలు : 1. హరిభ క్రామృతసారము (అలభ్యం) 2. శ్రీరంగ మాహాత్మ్యము. 
గురువు : నల్లగొండ లక్షీ , నరసయ్య, 

ఈ కవిని గురించిన విపరాలు తెలియ రాలేదు. రచన సంస్కృత పద జటి' 

లంగా ఉన్నదట. (ఆరుద_ 12.808) 


చేజెర్ల నారాయణకవి 
స్టలం ఏ పొకనాడు. 
రచన ౩ ీగండనరపమ్మ దండకము, 


చేడ రాఘవరెడ్డి 
కాలం ఫి (క్రీశ, 18వ శతాబ్దం. 
స్ధలం “ నైజాం మండలంలోని తమ్మారావుపేట 
రచన :' రామాయణము (ద్విపద కావ్యం). (క. న, 181) 
చేబోలు 
“పోలు” శబ్దం చివరగా ఉన్న [గామనామంళతో ఉన్న ఇంటిపేరు, రాయ 
(పోలు, జట పోలు, గొల్ల పోలు ఇలాంటివి. (భారతి_మా-465_228) 
చేబోలు శాసనము 
శౌసనకర్త : దేసటి పండడు (చూ, 
ఈ శాసనం మార్గ దేశి కవితలతో ఉంది. (క. త_2) 
చేమకూర అప్పన 
కాలం : తెలియదు. 
ష్టం ఏ తెలియదు. 
రచన ; సారంగధర చరిత. 
బాణాల శంభుకవి ఇతన్ని పేర్కొన్నాడు. “ఇతని' సారంగధర చరితను తాను 
ద్విపద కావ్యంగా (వాశానని చెప్పుకొన్నాడు. దీని [పతి అడయారు లె see శిథిలావస్థలో 
ఉన్నదట. చాటు పద్య మణిమంజరిలో “చేమకూర అప్పనొ మీద ఒకటీ, “శ్రేమకూర 
అప్పరాజు మంత్రి” మీద ఒకటీ చాటువులున్నాయి. వీరిద్దరూ ఒకరుకాదని పండి తాథి 


$10 


తెలుగు సాహిత్య కోశము 


పాయం. చేమకూర అప్పన్నే చేమహర వెంకట కవి అని కొందరు తలపో స్తున్నారు. 
ల్‌ (క.త_ 12.47) 


చేమకూర అప్పరాజు 


కాలం : తెలియదు. 


ఇతడు కవి, దాత. భట్టు కవి కూడా ఆని తెలుస్తున్నది. అయితే ఏ రాజు దగ్గర 
మం తిగా ఉండేవాడో తెలియదు. ముప్పయి ఇద్దరు (02) మం తుల సీసమాలికలలో 
ఇతని పేరు ఉంది, 
ఇతని గురించి రెండు చాటువులు మాతం లభించాయి. 
(చా. ప. మణి. 100-106) 
ఆరు ద-_ 10.96) 


చేమకూర వెంకటరాజు 


చౌ 


నామాంతరం : 1. చేమకూర వేంకటపతి 2. చేమకూర వేంకటకవి. 


కాలం కీ. శ. 17 వ శతాద్ద౦. 
సలం ం తంజావూరు. 
రచనలు * 1. సారంగధర చరి[త ౨. విజయ విలాసము. 


తంజావూరును పాలించిన రఘునాథ నాయకుని ఆస్థానంలోని “సిద్ధ కవి... 
లక్ష్మణా మాత్యుని కుమారుడు. ఇతని రచనలన్నీ రఘునాథ నాయకునికే అంకితాలు. 
బాశాల శంభుకవి పేర్కొన్న చేమకూర అప్పన్న ఇతడే అని కొందరంటున్నారు. 
మొదట క్షత్ర ధర్మాన్ని పాటించేవాడ నీ, తర్వాత కవిత్వం చెప్ప నేర్చాడనీ క్సీద్రిక్ర వల్ల 
తెలుస్తోంది. పాండితీ పకర్ష గల కవి. 


ఇతడు మొదట సారంగధర చరిత | వాసి (పభువుకు వినిపిస్తే అతడు మెచ్చ 
లేదట. తర్వాత, (సతి పద్య రసాస్సదంగా విజయ విలాసం (వాసి వినిపించగా చేమకూర 
మంచి పాకొన బడిఎదని మెచ్చుకున్నాడట. రఘునాథుడు నేపాళ రాజును, చోళగుని 
జయించి తిరిగి వచ్చిన తర్వాత ఈ కావ్యాంకితం జరిగింది, అనితర సాధ్యమైన 
మార్గంలో పయనించిన ఈ కవిని రాజు ఘనంగా సత్కరించాడు. . మంజుల పదార్థాలు, 
భూషణా౦బరాలు, వాహనాలు ఇచ్చి స్వహస్తాలతో ముత్యాల కడియాన్ని బహూకరిం. 
చాడు. ఈతనీ శబ్ద శిల్ప, రసప్పష్టి, జాతివార్తా చమత్కృతులు పండిత పామరులకు, 
[పశంసా పా తాలయ్యాయి. అడుగడుగునా సామెతలు, జాతీయాలు కూర్చుడంలో కవి 


నేర్పరి. (ఆద్మద- 10-102) 
క్యునాథ చరిత _ 

నామాంతరాలు : 1, చౌషప్టి లీలా విలానము 2, మధురాపురాణము. 

కృతికర్త : పచ్చకప్పురపు తిరువేంగళకవి. 


కృతిపతి : గోళ్ళ పెదరామ నాయకుడు. 


(పాచీన సాహిత్యము QT]: 


ఇక నికీ, ఇతని సోదరునికీ ఉపనూరి సింహములని బిరుదు. 
మూల గంథం ; సంస్కృతంలో స్కాందంలోని హాలాస్య క్షత మాహాత్మ్యం, 
విశిష్టత ఏ తొమ్మిదాశ్వాసాల ద్విపద కావ్యం. హాలాస్య క్షే[తంలోని 
సుందరేశ్వరుని (చొక్క-నాథునీ) అరవై నాలుగు లీలలు ఇందులో వర్ణింపబడ్డాయి. 
తెలుగులో హాలాస్య మాహాత్మ్యం మొదట చెప్పిన (గంథం ఇదే, అనంతర కవులు 
కొందరీ | గంథాన్ని చంపువుగాను, వచన కావ్యంగాను |వాశారు. ఇందులో చెయ్యేటి 
(బాహుదానది) దరిని వెలసిన ఓరుగంటన్ము, ఏకవీరాదేవి స్తుతింపదిడ్డారు. కవిత్వమనేది 
ఎలా ఉండాలో కవి ఈ కావ్యంలో చెప్పాడు. యుగానికి పదహారు చొస్ప్సున నాల్లు 
యుగాలలోనూ సుందరేశ్వరుడు కావించిన లీలలు ఇందులో వర్తి తాలు, 
ఈ కావ్యాన్ని కవి గోళ్ళ.చినరామ నృపతి కోరికపై రచించి అతని అ గజు 
డైన పెదరామ నృపతికి అంకితం చేశాడు, రచన సరళ సుందరంగా. ఉంటుంది, 
(ద, దే వా-18) 
చొక్కవజీరు శతకము 
కర్ర : తెలియదు, 
కాలం : డీ. శ. (170632). 
విజయరంగ చొక్కనాథునిపై చెప్పిన శతకం. ఏడు పద్యాలు మాతం దొరి 
కాయి. లం (చా. స. ర._7౮-81) 
చొల్ల అగి 
భీమ మండలంలోని పుణ్యక్షేత్రం. స్తసాగర యాతా క్షేతాలలో ఒకటి, 
కాకినాడకు దక్షిణంగా యానాముకు 1 పోయే మార్గంలో తుల్యభాగా సాగర 
సంగమ (పాంత౦లో ఈ |గామం ఉంది. తుల్యాసాగర సంగమ పాంత పుణ్య క్షేతాలకు 
రాజా రావు సుబ్బమ్మారావు బహద్దరు రాణిగారు అధినతులు. ఈమె ధవశేశ్వరనివాసి, 
సాహిత్యాభిమాని. కొట లక్ష్మీనారాయణ శాస్త్రిగారి శుద్దాంధ నిఘంటువైన లక్ష్మ. 
నారాయణీ యము ము[దించడంలో తోడ్చడినారు. 
నేటికీ ఈ క్ష్మతంలో పర్వదినాలలో ఉత్సవాలు జరుగుతాయి. ' 
(ఆం. సం, సా_044) 
చోడలింగ శతకము 
నామాంతరం : పరవాది గజాంకుశము, 
కర్ర ఫ్‌ గద్దె రామలింగ కవి, 
శవ పరమైన శతకం, సమస్త దేవతలు దశావతారములు శివుని పూజించి 
నట్టు కవి ఇందుకో వర్ణించాడు, (పసిద్ధ. శై.వ క్షేతాల వస కి ఇందులో ఉంది. “చోడ 
లింగమా” అనేది మకుటం. (శ..క. చ-299) 
చోడిగాడు . = 
నామాంతరాలు : సోలిగాడు, సింగడు. ” 


న్నా 


అనో 


క్ల 
Ms 


ప్రసార తెలుగు సాహిత్య కోళము 


చోడిగాని కలాపంలో కథానాయకుడు. ఇతని అర్థాంగి సింగి. తోలు బొమ్మల 
ఆటలోని జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పగాడు, కేతిగాడు ఎంత [ప్రముఖ 
పాాతలో చోడిగాని కలాపంలో ఇతనిది ఆంత [పముఖ పార. 


ఈ పాత (పాచీన కాలం నుంచి నేటి వరకు ఆఅం[ధ్యపజా జీవితంలో నిలిచి 
ఉంది. 


“వచ్చెర బాబూ చోడిగాడు ! ముక్కుమీద చుక్కబొట్టు-నిక్కి నిక్కి చూసు 
కు టూ" ఎని రంగప్రవేశం చేస్తాడు వాలకం చమత్కారంగా ఉంటుంది. చేతిలో వంకర 
దుడ్గ కర, ముఖం నిండా సున్నపు బొట్టులు, బొట్లు” మధ్య నల్ల చుక్కలు, నల్ల 
గుడ్డ అంటగట్టిన తలకు ఒక పక్కన కాకి ఈకల కట్ట, మొలకు గోచీ పెట్టి_వాలకం 
చూ స్తే నే కడుస్త చెక్క లయ్మే నవ్వు తెప్పి ఎచేటట్లు అతి విచి|తంగా ఉంటాడు. కురవంజి 
కథా రూ .౦లోని సింగీ_సింగని పణయ కలహమే ఈ చోడిగాని కలాపానికి కథావస్తువు. 
తనను మరిపించి పారిపోయిన సింగిని వెదుక్కు౦టూ, వియోగాన్ని అభినయిస్తూ_చివరకు 
సింగిని కలుసుకొస_తనను వదిలి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో, మొ॥ |పశ్నల 
ద్వారా వాగ్వివాదం జరిపి_చివరికి సింగిని తీసుకొని ఇద్దరూ ఇంటికి చేరటంతో చోడిగాని 
కలాపం సమాప్తం, 

సోలిగాని (చోడిగాని) పేరు |పజా జీవితంలో ఎలా హత్తుకు పోయిందో 
ఉదాహరణలు చూస్తే తెలుస్తుండి. ఫలానావాడు సోలిగాడులా ఉన్నాడని, గాలిగా తిరిగే 
వాళ్ళను సోలిగాడిలా తిరుగుతున్నాడని ఆంటారు. కొంచెం వికృతంగా ఉన్నవాళ్ళను 
సోలిగాడిలా ఉన్నాడనీ, భార్య తోడు లేకుండా. వచ్చిన వాడిని సోలిగాడులా వచ్చాడనీ, 
“ఏరా సోలిగా* అని రక రకాలుగా పిలుస్తూ ఉండటం గమనించవచ్చు. 

(నొ, ర. చ_281_2862) 


చోడిగాని కలాపము 
నామాంశరాలు : సోలిగాని కలాపం, ఎరుకల కథ. 
ఇది భామాకలాపం, గొల్లకలాపం వంటి జానపద |ప్ర|క్రియ. దీనిలో చోడిగాడే 
కథా 5 యకుడు. కురవంజిలోని సింగీ_సింగని ప్రణయ కలహమే ఈ కలాపానికి కథా 
వస్తువు. 


దీనిలో చోడిగాని (సింగవి) వాలకం అతి విచిత్రంగా ఉంటుంది. సింగని 

మరిపించి పారిపోయిన సింగిని వెదుక్కుంటూ, వియోగాన్ని అభినయిస్తూ, చివరకు 

సి గిని కలుసుకొని_తనను వదిలి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో మొ॥ |పళశ్న 

తో 'వాగ్సివాదం జరిపి_సింగిని తీసుకొవి సింగడు ఇంటికి చేరటంతో ఈ కలాపం సమా ప్ప 
మివుతు-ది, 


“:. క్టుమీద చుక్కబొట్టు_ విక్తి విక్షి చూచుకుంటూ_వచ్చెరబాబూచోడీగోడుో 
అని చోడి "డు పవేశించి, తన సింగి పోయిందని (పేక్షకులకు చెప్పి-సింగి అర్థరా తి 


[పాచీన సాహిత్యము 878 


[పక్యలోనుంచి మాయమైందని చెప్పి “ఎందుబోతివే ! ఓలె సింగీ” అనే ఘట్టంతో ఇది 
ప్రారంభమవుతుంది. 

కథా గమనంలో సింగడు సింగిని వెదుక్కుంటూ వేటాడటం, సింగిని చూప 
మని దేవతలను వేడుకోవటం, ఆఖేట నృత్యాభినయం చేస్తాడు. ఆ తరవాత దశావతారాలు 
అభినయించి, నారాయణమూ ర్తిని (పార్టించిటం, తరవాత రామాయణ 7౧థను స్మరి చి, 
(శ్రీరాముని వేడుకొని రామాయణ కథను పదాభినయం ద్వారా ఎభినయించి, "అగి 
కనిపించలేదనే ఆవేదనతో స్మృతి తప్పి, తూలి పడిపోతూ నిష్కఏమిస్తాడు 


ఇంతలో సింగి *ఎరుకో, ఎతకో” అంటూ (ప వేశిస్తుంది. సూ తిధారుడు 
సింగిమీద (పశ్నలవర్షం కురిపిసాడు, సింగి తన కుల గోత్రాలను, వృత్తి విద్యావిలాసా 
లను, తన వన్నె అన్నరు తన సింగవి వన్నె చిన్నెలను వర్ది స్తుంది, 


హటాత్తుగా సింగడు |ప్రవేశించి_సింగి దొరకనే దొరికిందని సంతోషంతో 
తబ్బిబ్బయి పోయి, మెలికలు తిరిగి.సంతోషం పైకి కనిపించకుండా సింగితో వాగ్వివాదా 
నికి దిగుతాడు. ఈ వాగ్వివాదంలో సున్నితమైన హాస్యంతోపాటు మొరటు హాస్యం, 
అసభ్య శృంగారం ఉంటుంది, 


దీనిని రాతి తెల్లవార్లూ [పదర్శిస్తారు. కురవంజిలోని సిఎగీ_సింగవి వాదాలు 
నృత్యాలు దీవిలో ఉంటాయి. దీనిలో “జక్కిణీచిందు?”” అనే విశేష నాట్య ముంటుంది. 
ఇది భార్యాభర్తల సంవాదం కావటం వల్ల [(పేక్షకులను బాగా ఆనంద పరుస్తుంది. 
(నా, ర. చ,._262_284) 
చోపుదారు 
మేలటూరు భాగవత మేళ నాటకాలలో ఇది ఒక పాత భాగవత 
ప్రారంభం ముందు కొంటె కోణంగి పాత (పవళించి, నిష్క9మించ 3 నే విఘ్నేశ్వర 
నృత్యం అవుతుంది. విఘ్నేశ్వర నిష్కంమణానంతరం ఇతడు తనకు తానే “చోపుదారు 
వచ్చేనే, రాజసభకు, చోపుదారు వచ్చేనే” అనుకొంటూ [పవేశిస్తాడు. ఆ వెనువెంటనే 
సభా రంగానికి వచ్చే రాజుగారి రాకను గురించి సభ వారందరికీ చెబుతాడు. ఇతడు 
_పేక్షకులను ఉద్దేశించి “రాజుగారు వస్తున్నారు గనుక ఎక్కుడినారక్కడ గప్‌ చిప్‌” 
అంటూ హాస్య ధోరణిలో నిష్కమిస్తాడు. 


(చూ. కటికమువాడు) (7. ర్‌ చ_107) 
చోర సంవాదము 
నామాంతరం : తిరుమంగయాళ్వారి చౌర్యగాథ.. 
కర్త * చూ గోగులపాటి కూర్మనాథ కవి 
సొం|పదాయిక రచన. దై వాంకితం, (ఆం, సత; సా_418) 
చౌడప్ప శతకము 


చూ. కవి చౌడప్స శతకము 


84 తెలుగు సాహిత్య కోశము 


'దేశ్వరిక థ 
కర్త * తెలియదు. 
రచనాకొలం : కీ. శ . 18వ శ్రతాబ్దంలోపు. 


ద్విపదకావ్యం, (పతి సమ|గంగా లేదు. శ ర్తి చౌడేశ్వరి రూపంలో మహిషా 
సురుని మర్చితిచి దేవతలను రక్షించిన వృత్తాంతం ఇందులోని కథ. దీని పతి వేంక కేశ్వర 
ప్రాచ్య పరిళోధనా సంస్థలో ఉంది, (ద్వి. సా. చ. 184. 
చౌడేశ్వరీ విలాసము (అలభ్యం) 
నామాంతరం : చాముండికా విలాసము. 
కర్త : నన్నయభట్టు (వివాదాస్పదం). 
మూడాళ్వాసాల [పదిరదేనుదిః ఇది నన్నయదని కొందరు భావించారు. 
(క. స, 100) 
చౌదరి పురుషో త్రమకవి 
కాలం : కీ, శ. (1808_ 1890). 
రచనలు : ఏసునాయక శతకము, ఏసు| క్రీస్తు వభు శతకము, 
కీర్తనలు, సత్రైఛ్క స్తవ శతకము. 
నిర్దష్టమైన శైలిలో క్రై 9 స్తవమత సిద్దాంతాలను ప్రచారం చేసిన కవి. ఇతని 
ఏసునాయక శతకం విశేష వ్యాప్తి పొందింది. (శ. సా. వి) 
బౌపదాలు . 
రచనా విశేషం. ఇవి యక్షగనాలలో |[పయుక్తాలు, దీనినే చతుష్పద, 
చవుసద అని కూడా అంటారు. సంగీత రత్నాకరంలో చతుష్పదీ |పబంధ లక్ష్షణముందటి, 
బలభ్యదదాసి కపోతవాక్యం యక్షగానంలో ఇది ఉంది. ఇది ఛందోదర్పణం, అప్పకవీయం 
మొ॥ లక్షణ (గంథాలలోని చౌపద, వికాళ చెపద, కర్ణాట చతుష్పద లక్షకాలకు 
భిన్నంగా ఉంటుంది. (య. వా, చ. 278) 
బౌపద్యష్టక ము 
దేశి సారన్వతంలోని రచనా విశేషం. ఈ పేరుతో ఉపాధ్యాయుల మృత్యుం 
జయకవి వామన చరి|త్రలో ఒక రచన ఉంది. ఇది అష్టకంలో సగం పరిమితి గలది, అంతే 
అష్షకంలోని నాలుగు దళాలు దీనికొక (వమాణాంశమవుతుంది. అందుకే దీనిని 
చతుష్పది అవి వ-డా అంటారు. చవుపది__చౌపది_(- అష్టక మైనది. అష్టకంలోని రెండో 
దళంలో కంటె దీని రెండో దళంలో రెండు మా మాత లెక్కువ. దీనిలో అంత్య పాస 
వియతంగా ఉండదు. (య. వా, చ, 618) 
'చౌషష్టి భేద చి తసినము 
కర్త వ: గణపవరపు వేంకటకవి, ల 
కాలం : డీ. శ, 17వ శతాబ్ది. 


ప్రాచీన సాహిత్యము ' 876 


ఈ కవి గర్భ, చిత, బంధ కవిత్వాలు (వాశాడు. అందులో అనేక 
పద్యాలు ఒక సీసగర్భంలో |వాశాడు. దాని విశిష్టతను చెస్పడానికి దానికి అతడు 
పెట్టిన పేరే చాలు. ఆ పేరు ఇలా ఉంది. 

“బహువిధ చిత్రకంకణ బంధద్వి గుణిత సీసచరణ చతుష్టయ గర్భిత, ద్విపద, 

_ కందద్వయ సమవృత్త, చౌపద యుగళాటవెలది, తేటగీతి, మదన విలసిత, తురంగవృ త్త, 
బహువిధతాళ వృత్తాషక, ధవళ, శోభాన, గానా ర్మాతిక, గానజం పె, |తిపుటార్థ చం|దిక, 
సువ్వాల లాలిసద ఏలామంజరి, సమతా డిండీమ తాళవృ త్త, మణిగణ నికర, తురగ 
వల్లన, రగడోదాహరణ సంబుద్ధి కశికోత్కళికార్థాహిరీ, రాగదళ, ముఖారి రాగాటదళ, 
కాంభోది రాగరూపక తాళదళ, కాంభోదిరాగ సమపద, కన్నడరాగ సాంగత్య, కొరవంజి 
దళ రేవగు ప్తిరాగ సమసద, సావేరిరాగ క తాళదళ, బిలహరిరాగాట తాశసమపద, పుష్ప 
మాలికాబంధ, గోమూ, తికాబంధ, శార్గబంధ, షోడళదళ పద్మబంధ, పాదుకా బంధ, నవ 
రంగ బంధ, ఖడ్గబంధ, గుచ్చబంధ, ఛ|తబంధ, చామరదంధథ, గదాబంధ, చకబంధ, 
శకటబంధ, నాగబఎధ, రథబంధ, వీణాబంధ, శంఖబంధ, మృదంగబంధ, పాద|భమక 
దింధ, పాదార్థ |భమక వింశతి బంధ, ఛేదకందానుష్టుప్‌ శ్లోకాంతర్గత చతుర్భ[ద, నవ 
రంగ, సర్వతో భ|దాందో శికా యుకానులోమ విలోమకంద భాషా శ్లే షకంద, కందాటవెలది 
గర్భితాంత్య తేటగీతియు క్ర చౌషష్టిభేద చిత సీసం), దీన్ని “విశిష్టసీసి మనికూ డా 
అంటారు. (క, త-_-12) 

చౌషష్టి లీలావిలానము 
నామాంతరం : చొక్కునాథ చరిత (చూ, 
ఛందళశ్శాస్త్రము 

పద్యరచనకు గల నియమాలను తెలిపేది ఛందశ్శాస్త్రం. అక్షరగణ నిబద్ధమైన 
పద్యపాదాలలో ఉండే అక్షర సంఖ్యనుబట్టి ఛంద మేర్చడింది. పాదానికి పది అక్షరా 
లుంే అట్టి పాదాలతో ఏర్పడిన పద్యం పదపఛందనులోనిదని అర్థం, ఈ పది అక్షరా 
లనూ గురు లఘువులు (కమస్టితిలో సాధ్యమైనన్ని మార్పులు చేయగా అందులో 1024 
భేదాలు ఏర్పడుతాయి. లాక్షణికులు ఇలాంటి ఛందాలు 26 చెప్పారు. ఇంతకుమించిన 
అక్షరాలు గల ఛందాలను | పచితిచ్చ్భందాలుగా పేర్కొన్నారు, (ఛం,ప.కో_72) 

ఛందో దర్పణము 
నామాంతరం : ఆనంతువీ ఛందస్సు. 
రచన : అనంతామాత్యుడు. 
అంకిశం : శ్రీకృమునికి, 
నాలుగాశ్వాసాల లక్షణ (గంథం. (రె.రా.చ 


ఛందో దర్పణము 
కర్త వెల్లంకి తాతంభట్టు, 


978 తెలుగు సాహిత్య కోశము 


ఇతనికన్న పూర్వుడై న అనంతామాత్యుడొక *ఛందోదర్పణం” (వాడు. 
దానికన్న ఇది భిన్నమైనది అప్పకవీయం 1.5 లో “అనంతామాత్య ఛందంబును, చందో 
గర్పణంబును” అని అస్పకవి దీనిని పేర్కొన్నాడు. ఈ రెండు ఛందోదర్పణాలను 
వేరుగా చెప్పడానికే అనంతుని ఛందోదర్చణాన్ని “అనంతుని ఛందము” అనీ, వెల్లంకి 
తాతంభట్టు కృతమైన (_గంథాన్ని శేవలం “ఛందోదర్పణం” అనీ న్యవహారించడం 
పరిపాటి. (ఛం -ప.కో 
ఛందో నిరంకుశము 
కర్త ! పెన సుబహ్మణ్యము. 
ఛందో రత్నాకరము 
కర్త : త్యాగరాజ మొదలి. 
సులభశై లిలో రచించిన చిన్న ఛందో గంథం. 
ల్‌ ందోగ్యోపనిషద్దపిక 
కర 


ర్త విద్యారణ్యుడు, 
ఇది ఛాందోగ్యోపనిషత్తుకు వ్యాఖ్య. (తె, వి, స, 4 
జంగం కథలు 
పూర్వకాలం నుంచి తెలుగుదేశంలో బహుళ [ప్రచారం పొందిన కథలు, 
ఇప్పుదు వీటిని బు[రకథలు అంటున్నారు. పూర్వం మత (_పబోధానికి, దేశభక్తికీ 
[సతిదింబంగా నిలిచిన ఈ కథలు (క్రమంగా యాచనకూ ఉదరపోషణకూ ఊపయోగ 
పడుతున్నాయి. 


జంగాలే ఈ కథలను చెప్పటంవల్ల పీటికీ పేరు వచ్చింది. సిరికి జంగాలు, 
బుడిగె జంగాలు, ఈతముక్కు జంగాలు, సెట్టి విలిజలు వంశపారంపర్యంగా వీటిని 
(పచారంలోకి తెచ్చారు. శైవమత [పచారానిశే ఈ కథలు పూర్వకాలంలో ఉపయుక్తం. 
వీరశైవ మతవ్యాప్తి జరిగే కాలంలో ఆంతే 128.18 శతాబ్దుల నాటికే వీటికి మంచి 
[పచారముండేది. బై చరాజు వెంకటనాథకవి తన పంచతం|త కావ్యంలో “కడ్తిదేని తెర 
నాటకపటూరి జంగాలు” అన్నాడు కౌబట్టి ఈ కథలు చెప్పే జంగాలు, నాటకాలు కూడా 
ఆ రో జాల్లో ఆడేవారని తెలియవస్తుంది. (నా.ర. చ._200) 
జంగాల ముమ్మయ్య | 
కాలం : (కీ. శ, 1800 (పాంతం. 
స్థలం వ నెల్లూరు మండలం _ దిశ్రైపాడూ (పాంతం, 
బిరుదులు: చలమ ర్తిగండ, కర్ణాట తిలక మొదలై నవి. 


కృతిపతి, ద్విపద భారతకర్త బకేపాటి తిమ్మయ రచించిన విరాటపర్వా భాగం 
ఇతనికే అంకితం, 


ప్రాచీన సాహిత్యము 977 


ఇతడు బక్టేపాడు పాలకుడు కావచ్చునని పండితులు ఊహిస్తున్నారు. 


(ఆరు; _- 10-20) 
జంతరు 'పెక్టై 
ఇది పూర్వకొలంనుంచి తెలుగు దేశపు జనపదాలలో విస్తృత పచారంలో ఉంది. 
“కాశీపట్నం చూడరదాబూ” అనే దానితో మొదలయ్యే జానపదగేయం ఈ (పదర్శనలో 
[పయుకక్తం. [పదర్శకులు చిన్నపిల్ల లకు దీనిలో బొమ్మల్ని చూపిస్తూ పై పొటనుపాడుతూ 
ఉంటారు. ఒకరు తాళం కొడుతూ, చూపే ఈ బొమ్మలలో కాశీ, గంగానది కనిపిసాయి. 
పాటను అనుసరించి ఒక బొమ్మ తరవాత మరొక బొమ్మను చూపిస్తారు. 


(గామసీమలలోని పెద్దలు, పిన్నలు కూడా ఈ జంతరు పెకటై |పదర్శనను 
(అ ఠి 
విరగబడి చూసేవారు. (నా.ర.చ-808) 


జంతు బలి 
కీ, శ. 12.15 శతాజ్ఞాల మధ్యకాలంలో సాధారణంగా శైవ దేవతలను, [గామ 
దేవతలను,క్షుద దేవతలను, కులదేవతలను సంతృ ప్రిపరచటానికి [పజలు దున్నపోతులు, 
కొమ్ము పొళ్చుళ్ళ మొ॥ పశువులను బిలియిస్తుండేవారు. “లంకెల బిందెలో వంటి నిధి నిక్షే 
పాలను [తవ్వి బయటకి తీయబోయేటప్పుడు ఈ జంతుబలి తప్పక జరిగేది. 


(పాచీనులు దాచిన ఈ నిధులను రాక్షసులో, దేవతలో, భూత్యపేత పిశా 
చాదులో.ఎవరో ఒకరు అద్భశ్యరూపంకో రక్షిస్తూ ఉంటారని, వారి రక్షణనుంచి 
(పజలు నిధులను (తవ్వి తెచ్చుకొ నేటస్పుడు ఆయా దేవతల (పీతికొరకు జంతువులను 
బలి ఇచ్చేవారని తెలుస్తున్నది. 

జంతువులను బలిఇచ్చిన తరువాత, బలి భోజనాదులుచేసి సంతర్పణచేసేవారు. 

(తెలుగు_ఏ_జూ 77) 


జంతుర్నాడు 
“జంతుర్నాటి డెబ్బది” అని సింహాచల క్షేత్రంలో శాసనాలున్నాయి. కౌబిట్టి 
ఆ ప్రాంకంలో డెబ్బది [గామాలు౦డేవని చెప్పవచ్చు. విశాఖపట్టణం మండలంలోని 
సింహాచల క్షేతానికి ఇరవై మైళ్ళ పరిసర [పాంతాలలోని కొత్తవలస, శృంగవరపు 
కోట తాలూకాలు పూర్వం ఈ “జంతుర్నాడు"గా న్యవహరింపబడేవి. (సం. అ.వి.కో_0) 


జందాళ నంజప్ప 
కాలం : డీ: శ. 1860 |పాంతం, 
రచన : జాన కురవంజి (యక్షగానం. 
గురువు : జ్యోతి రామగురుడు, 
కవిని గూర్చిన వివరాలు తెలియలేదు. ఇతని గురువైన జ్యోతి రామన పారి 
జాత నాటక కర్త కావచ్చునని ఊహిస్తున్నారు. ఇతని రచన పేలవమైనా అదై ్వతత త్త్వ 
(పతిపాదకం,. సాంకేతిక పరిభాష ఎక్కువగా వాడాడు. (య.వా.చ-108) 


(ప్రాచీన సాహిత్యము 8178 


జంబుకేశ్వర మాహాత్మ్యము 
నామాంతరాలు : 1. గజారణ్య సంహిత 2. గజారణ్య క్షత మాహాత్మ్యము. 
కర్త * _కవిధాటి బలభ్యద కవి. | 


జక్కన్న 
కాలం : డీ. శ, 10వ శతాద్ది. 
స్థలం : తీరాం|ధదేళం. 
రచన : విక్రమార్క చరిత (కథాకావ్యం). 
అన్నయా మౌత్యుని పుతుడు. పెద్దయామాత్యుని పాతుడు. ఇతనిది (పొఢ 
మైన కవిత్వం. ఉ| త్చేక్షాదుల పట్ల ఇతనీకి మక్కువ ఎక్కువ. అషాదశ వర్ణనలు, 
లోకోక్తులు. ఇతని రచనలో మనోహరంగా చోటుచేసుకున్నాయి. ఇతని తాత పెద్దయా 
మాత్యుడు నెల్లూరి పాలకుడై న తిరుకాళ విభునిచేత సత్కారాలు పొందాడు. 
ఈ కవి పేరు *పేరమరాజు' అని కొందరు భావి స్తున్నారు. 
(వా.చ.వం,సు, 208) శె.రా.చ, 
జక్యారాజు వేంకట కవి 
నామాంతరం : జక్కురాజు వేంకట రామకృష్ట కవి. 
కాలం : (కీ. శ. 18 శతాబ్ది ఉత్తరార్థం. 
రచన : ఆంధ కామందకము. 
కృతి భర్త : కొం|డాజు వెంకటా దది, 
విశిష్టత : కామందకం ఆనే సంస్కృత |గంథాన్ని తెనిగించిన కవులలో 
ఈయన రెండో వాడు. డీ. శ, 1800 (ప్రాంతంలో ఒక [పాచిన కవి (వాసిన కామందకం 
(పచారంలో ఉండేది. (పాచీన కామందకం నుంచి 808 పద్యాలను స్వీకరించి మడికి 
సింగన్న తన సకల నీతి సమ్మతంలో ఉదాహరించాడు. సామాన్య [ప్రజలకు కూడా బోధ 
పడేటట్లు రాజనీతిని గురించి [వాశాడు. ఇతని రచన సరళంగా ఉంటుంది. (ఆరు[ద_9) 


జఠగారాజు వేంకట రామకృష్ట కవి 

నామాంతరం : జక్కరాజు వేంకట కవి (చూ. 
జక్కుల పాట 

(చూ, యక్షగానము, 
జక్కుల పురం, ధీకులు 


కాకతీయుల కాలంలో తెలుగుదేశంలో జక్కుల వారనే జాతి వారుండే 
వారు. 'వీరినే మన |ప్రాభీన కవులు తమ (గంథాలలో జక్కుల పురం|ధీకులని 


_పాచీన సాహిత్యము 379 


వర్ణిస్తూ వచ్చారు. వీరే యక్షులు కావచ్చునేమో అని పండితులు కొందరంటున్నారు. 
“జక్కుల పురం|ధి” [ప్రసక్తి (కీడాఖిరామంలో ఉంది. (నా.ర.చ-87) 
జక్కుల వారు.దానాలు 
కాలం : విజయనగరరాజుల కాలం (15, 16 శతాబ్దాలు). 

యక్షగానం ఆతి |పాచినమైన కళారూపమనీ, వీటిని (పదర్శించే వార జక్షుల 
వారనీ పండిత నిర్ణ యు. సు|పసిద్ధులె న కవులు యక్షగానాలను [వాయగా, గాయకులై న 
జక్కులవారు వాటిని [పదర్శించేవారు. వీరిని రాజులు, ధనికులు ఆదరించి పోషించే 
వారు. క్రీ. శ. 1608-15609 మధ్యకాలంలో విజయనగర రాజ్యాన్నేలిన వీరనరసింహ 
రాయలు (శ్రీకృష్ణదేవరాయలు అన్న) యక్షగాన కవులను, పదర్శకులను గౌరవించే 
వొడట. 

(క్రీ. శ. 1514 లో కర్నూలు జిల్లా చెరువుబెళగల్లు |గామంలో తాయికొండ 
నాటక [పవర్శనలిచ్చిన.నా గయ్య కుమారుడు నట్టువ నాగయ్యకు, నాయికగా నటించిన 
పోతవర [గామవా_స్తవ్యుడు నట్టువ తిమ్మయ్య కుమా _ర్టెకు _ ఆడారి కరణం తిరువత్తూరు 
సోమరసు కొడుకు బసవరసు కొంతభూమిని దానమిచ్చినట్లు తెలుస్తుంది. 

(నా.ర.చ_92.98) 
జగదాభరణమ్‌ (నం) 
కర్త : జగన్నాథసండితరాయలు. 
ఇది సంస్కృత శ్లోకాలలో ఢిల్లీ పాదుషాను |వళంసించే గంథం. . 


(కె.వి.స_4) 
జగదీశ్వర రామకుమార. ఎట్టప్పమహారాజు 
కాలం : క్రీ.శ. 1889 |పాంతం, 
రచనలు : 1. దేవతాస్తుతులగు శ్లోకములు 2. కొర్తికేయముదకో చూర్ణికలు 


8. ఇతరములై న గేయ రచనలు. 
దక్షిణ దేశంలోవి ఎట్టియాపుర సంస్థానపాలకుడు. పండిత పోషకుడు. కవి. 
సంస్కృత, ఆంధ, [దావిడ భాషలలో సంగీత రచనలు చేళాడు.. 
ఇతని ఆస్థానంలో గుడుగుముల ఆహోబలశాస్త్రి, విళాత్తియం కృష్ణయామా 
త్యులు, - ఆనల్‌ నత్తం రామలింగయ్య, బాలయ్య, గోపాలయ్య, “కేళవరామ భటాజు, 
బాలస్వామి దీక్షితులు, వీణ మీనాక్షి, సుందరనుయ్య మొ॥ వారుండేవారు. 
(ద. దే. వా-518) 
జగ దేవన భూపతి : 
కాలం : తెలియదు. 
ఇతన్ని గురించి చాటువుల వల్లి తెలుస్తున్నది. 
ఈయన ఒక రాజని, రాణికుల తేజుడని, దీన కల్పద్రుమ మని ఈ చాటువు 


380 తెలుగు సాహిత్య కోశము 


చెప్తున్నది. చాటుకవి పేరు తెలియదు. రాణా వంశీయుడైన జగ దేవరాయలు 


(పథ్యాతుడు. ఇతడూ అతడూ ఒకరే కావచ్చు. (చా. ప. ర) 
జగన్నాటకము 
కర్త :' ఏదుట్ల శేషాచలుడు (చూ. 


అంకితం : (శ్రీరామునికి. 
ఐదు అళ్వాసాల ఆధ్యాత్మిక (గంథం, స్వతంత కావ్యం. సకల సామాజి 
కోత్స త్తి, సమస్త వస్తు సృష్టి ఈ |గంథంలో వివరింపబడింది. 
గడ్వాల సంస్తానాధీశ్వరుడు ఆం|ధ సాహిత్య ఆశాడెమి వారికి దీని తాళప|త 
6 


(పతిని ఇచ్చాడు. ఈ (పతి శిథిలావస్థలో ఉన్నది. (మ. మా 
జగన్నాథ కవి 
కాలం కీ, శ. 18వ శతాబ్దం. 
ఆస్థానం : క్రీ.శ. 17121728 నడుమ తంజావూరును పాలించిన మొవటి 
శరభొజీ ఆస్థానం, 
రచనలు : 1, శరభరాజ విలానమ్‌ (సం) 2. రతీ మన్మథ నాటకమ్‌ (సం). 


సంస్కృృతాం[ధాలలో పండితుడు. ఇతని తెలుగు రచనలు లభించలేదు. 
శరభోజీ చరి తనూ అతని పూర్వీకుల చర్మితనూ, ఇతసీ శరభరాజ విలాసం తెలుపు 
తున్నది. రతీ మన్మథ నాటకం ఆనాటి ఉత్పవాదులలో [పదర్శించటానికి అనువుగా రాసిన 
నాటకం. 

అనాడు సంస్కృత నాటకాలు తరచు (పదర్శింపబడుతుండేవి. ఇతని 
రతీమన్మథ నాటకాన్ని కిర్లంపూడి కామేశ్వర రాయకవి (కీ. శ, 1900 ప్రాంతం) 


తెనిగించారు. (ద. దే. వా-248) 
జగన్నాథపండిత రాయలు 
కాలం : (కీ.శ. 1500-1660. 
స్థలం 2 కోనసీమలోని ముంగండ అ|గహారం, 
వీరుదు * పంగీతరాజు. 
అస్థానం : మొగల్‌ చ| కవ ర్తి షాజహాన్‌ ఆస్థానం, 
రచనలు : 1. అమృతలహరి 2. కరుణాలహరి 4. గంగాలహరి 4. లక్ష్మ 


లహరి ౮. సుధాలహరి 8. జగదాభరణమ్‌ 7. పాణాభరణము 
ర. ఆసఫ విలాసము 9. భామినీ విలాసము 10. చిత్ర మీమాంసా 
ఖండము 11. రస గంగాధరమ్‌ 12. మనోరమా కుచమర్షనమ్‌ 
18. యమునా వర్ణనము. 


ఈయన చిన్నతనంలో స్వగామంలోనే సకల విద్యలను నేర్చుకొన్నాడు, 
కాశీపట్టణంలోని శేష వీరేశ్వరుని శిష్యుడై వ్యాకరణంలో నిష్టాతుడయ్యాడు. ళాస్తాంర్ధ 


(పాచీన సాహిత్యము 381 


దక్షుడై , వేదాలలో పండితుల నోడించే ఉద్దండుడై నాడు. 'జయపుర [ప్రభువు ఆహ్వానం పె 
అక్కడికి పోయి మహా పాఠశాలలో విద్యాధికారిగా ఉన్నాడు. 
ఢిల్లీ దర్చారుటోని, కాజీ అసఫ్‌ భాన్‌ అనే సై న్యాధికారీ, “రామ ముకుందు” 
అనే అతడూ ఇతన్ని జహంగీరు చ్మకవ ర్తికి పరిచయం చేశారట, ఢిల్లీ చ|క్రవ రుల 
గొరవాదరాలను పొందాడు. 
డీ. శ, 1628 లో షాజహాన్‌ ఇతన్ని “పండితరాజుూ? బిరుదుతో సత్కరించాడు. 
పాదుషా తనతోపాటు ఈయనకు అసనం ఇచ్చి గౌరవించే వాడట. షాజహాన్‌ పెద్ద 
కుమారుడు దారాషకో ఈయనకు శిమ్యడై శాస్త్రాలను, దర్శనాలను, ఉపనిషత్తులను, 
నేర్చుకొని తన భాషలోకి అనువదించాడు. 
కొరంగజేబు పాదుషా అయినతరవాత ఈయన ఢిల్లీ విడిచి దేశ సంచారం 
చేస్తూ కాశీలో కొంతకాలం ఉండి, అక్కడినుంచి కామ రూస (అస్సామ్‌) [పభువైన 
“పాణ నారాయణుని చేరి అక్కడ 1662 వరకు ఉన్నాడట 
ఇతడు “అవంగి? అనే యవన కన్యను స్వీకరించినట్లు [ప్రతీతి ఉంది. దానికి 
ఆధారాలు లేవు. ఈయన నానాళిస్త్ర పారంగతుడని, అష్షభాషాకవిత్వక్షముడని ఈయన 
శిష్యుడు (శ్రీ కులపతి మికుడు చెప్పాడు. ఇతని సంస్కృతరచనలే తెలియవస్తున్నాయి.. 
(తె.వి, స_క్ర 
జగన్నాథ యోగి శతకము 
కర్త ౩ నిమిష కవి వేంకశేశకవి. 
అంకితం : గోడే జగన్నాథరావుకు, 
తత్త్వ |పధానమైన సీసపద్య శతకం. 
దీనిలో పిండోత్పత్తి క్రమం, హఠయోగం మొదలై నవి నర్షితాలు. “జ్ఞాన 
భోగీ_గోడే జగన్నాథ యోగి” అనే మకుటంతో ఉంది. కృతిపతి జగన్నాథరావు యోగి 
అయినత ర్వాత అతన్ని ఉ దైశించి రచించిన కృతి. (శ. క. చ-600; శ. సా, వి.802) 
జగన్నాథస్వామివారి రాయబారము 
నామాంతరం : “లక్ష్మీనారాయణ సంవాదము”, 
కవి ఏ గోగులపాటి కూర్మనాథ కవి. (ఆం. సం, సా_418) 
జగన్నాథాష్టక మ్‌ (సం) 
కర్త నడిమింటి సర్వమంగశేళ్వర శౌస్త్రి. 
భక్తిరస పూరితమై కర్ణపేయంగా ఉన్న అష్టకం. యావద్భారత దేశంలోనూ 
ప్రచారం పొందింది. “జగన్నాథస్వామీ నయన పథగామీ భవతుమే” అనే మకుటంతో 
ఉన్నది. 
జగన్నాయక శతకము 
కర్త ఏ తెలియదు. 


382 తెలుగు సాహిత్య కోళము 


“నీల కుధరాధ్యక్షి జగన్నాయకా” అన్న మకుటంతో ఉంది. సంస్కృత సమా 

సాలు, అను పాసలు రచనలో కొల్లలు. ఉత్తమమైన శతకం కాదని బ్రౌన్‌ దొర 
వ్యాఖ్యానించాడు. దీని [పతి మదరాసు |పాచ్య లిఖిత [గంథాలయంలో ఉంది. 

(ఆరు ద_.£88) 

జగన్నాయక శతకము 
రచనాకాలం : 1/80 |పాంతం, 

కర్త : వరాహగిరి కొం డాజామాత్యుడు. 

దీవిలో మంచి నీతులతో పాటు కవి లోకజ్జిత తెలుస్తున్నది. పౌరాణిక గాథ 

లకు కవి సరసమైన నీతులు జోడించి బోధించాడు. “దేవా జగన్నాయకా” అనే మకు 

టంతో చెప్పిన వృత్త శతకం. (శ, సా. వి.-880) 


జగన్నాయక శతకము 
కర్త: సింహా! ది అంకన్న. 
పూరీ జగన్నాథునిపై చెప్పిన శతకం. “దారో జగన్నాయకా" అనే మకు 
టంతో ఉంది. కర్త పేరు కద కవి అనీ అంకేం|[దుడని. భిన్నాభి పాయాలున్నాయి. 
(అరుుద 11.287 శ. క. చ_672) 
జగన్మోహన భాణము 
కర్త: చూ. వి[కొల నరసింహాచార్యులు. 
పౌరాణిక భాణం. నాటక (ప క్రియలో “భాణంో ఒకటి. (ఆం.సం. సా 
జగన్మోహన విలాస నాటకము 
కవి 2 మేలత్తూరు వేంకట రామశాస్త్రి (చూ). 
సంగీత రూపకం. చాలా (పథఖ్యాతి చెందింది. నృసింహ జయం త్యుత్సవ 
సందర్భాలలో దక్షిణదేశంలో నేటికీ రన్న (పదర్శిస్తున్నారు. (ద.దే.వా. శారదా. 124) 


జగన్మోహినీ దండకము 
కర్త: తామ అరుణాాది కవి, 
వెండ్లూరి (ప్రభువై న కోనేరు చిన రంగభూపాలుని వై చెప్పిన దండకం. ఆ 
రాజు తంజాపూరు పాదుషా మీద దండెత్తి జయించి అ (పవేశం చేసినప్పుడు అతన్ని 
ఒక వేశ్య మించడం ఇందులోని సః (వా.చ, వం,సు, 886) 
జట పోలు | 
| ఇది నేటి మహాబూబ్‌నగర్‌ మండలంలోనిది. డీ. శ, 15627 నుండి ఈ 
సంస్టానా ధిపతులు' జట|పోలును రాజధానిగా చేసుకుని పాలించారు. సుమారు 200 సం॥ల 
క్రితం రాజధాని, నేటి 'కొల్లాపురం” నగరానికి మార్చబడింది. 


[పాచీన సాహిత్యము 883 


ఈ సంస్థానం మొదట కాకతీయులకు, తరువాత విజయనగర సా|మాజ్యానికీ, 
అ తరువాత గోలకొండ సుల్తానులకు సామంత మండలంగా ఉంటూ వస్తున్నది. 

ఈ సంస్టానాధీపతులు సురభివాదు. రెచర్ల వారి వంశ మూల పురుషుడైన 
చెవ్విరెడ్డి నామాంతరం గల బేతాళనాయుడే వీరికి oes మూలపురుషుడు. ఆ వంశంలోని 
18వ తరంవాడై న “మూదా నాయుడు” జటప్రోలు వారికి శాఖా మూలపురుషుడు, 14వ 
తరంవాడై న కొమార మాదానాయుడు కీ. శ. 1627 లో ఆనెగొంది రామదేవరాయల 
వద్ద “జటపోలును” పారితోషికంగా పొందాడు. 

ఈ వంశపు సంస్థానాధిపతులు కొందరు స్వయంగా కవులు. మరికొందరు 
అశేష కవి పండిత పోషణ గావించినవారు. వీరిలో 19వ తరంవాడై న (కీ. శ. 1800 
ప్రాంతం) సురభిమాధవరాయలు “చందికా పరిణయోకర్త. మహానుహోపాధ్యాయ 
బిరుద భూషితుడై న “ఎలకూచి బాలసరస్వతి” వీరి ఆస్థానంలో ఉన్నాడు. సురభి వేంకట 
లక్ష్మారాయబహద్దరు విద్వత్క_వి సార్వభౌముడై కవి పండిత పోషణ గావించాడు. 
జగన్నాథరావు కవిసార్వభౌమ  బిరుదాంకితులై న హోెసదుర్గం కృష్ణమాచార్యులచేత లక్ష్మీ 
నృసింహ విలాసం, జట్కపోలు మదన గోపాల మాహాత్మ్యం మొ॥ |గంథాలు రచింప 
చేశాడు. వెల్లాల సదాశివశాస్ర్రిగారు సురభి వేంకట లక్ష్మారావు బహద్దరు ఆస్థానంవాడు. 
చం|దికౌ పరిణయ వ్యాఖ్యాత. 

అక్షింతల సుబ్బళాస్త్రి, అక్షింతల సింగరశా స్త్రి, వెల్లాల రాఘవజోసన్యులు, 
వెల్లాం శంకరశాస్త్రి, వెంకట రామశాస్త్రి మొ॥ వారును, మంచాలకట్ట -(గామనివాసులై న 
పలువురు విద్వాంసులును ఈ సంస్థానంలో నివార. “వె యాకరణగజ కంఠీరవ” యణయ 
వల్లి కృష్ణమాచార్యులు, “క వికంఠిరవ” కృష్ణమాచార్యులు సుమారు 150 సం॥ల 
క్రతం వీరి ఆస్థాన విద్వాంసులుగ ఉండి అనేక తెలుగు, సంస్కృత (గంథ రచన 
గావించారు. 

రాణీ వేంకట రత్నమాంబ ఆ సంస్థానాధిశ్వరిణిగా ఉన్నకాలంలో కూడా 
విద్వత్కవి పోషణ జరిగింది. కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిగారు ఈ సంస్థానా 


ధీశ్వరులచేత మిక్కిలి గౌరవసత్కారాలు పొందారు, (కేశవపంతుల_సం.సా.) 
జనక సుతాభ్యుదయము 
కర్త ఏ మరింగంటి పకట (పథము నృసింహాచార్యులు. (తె. వి. స్స) 
జనార్దన పంచరత్నాలు 
కర్త గ్‌ రు దకఠి వి. 


(ప్రత్యేకత : కందుకూరులోని జనార్షనస్వామిసై అష్టకం చెప్పినళ్లే కవి 
పంచరత్నాలు కూడ చెప్పాడు. ఇవి తత్సమ సదభూయిష్టంగా ఉన్నాయి. కందుకూరి 
రుద విషయము అనే |గథంలో ఈ పంచరత్నాలు ఉన్నాయి. వీటి వాత (ప్రతి 
మదరాసు | పాచ్యలిఖిత |గంథాలయంలో ఉంది. (ఆరు[ద_8-184) 

జనార్దన రంగారాయబహద్దరు ee 
కాలం [కీ శ. 19వ శతాబ్దం (ప్రథమార్థం). 


884 తెలుగు సాహిత్య కోశము 


స్థలం ౩ బొబ్బిలి సంస్థానం, 

రచనలు : హరిభ క్రి సుధోదయము, మిత విందాపరిణయము, వేణుగోపాల 
శతకము మొ॥. 

బిరుదు : పోషిత సత్కవి నికౌయ, 


బొబ్బిలి సంస్థానాధీశ్వరుల వంళంలోనివాడు. కీ. శ, 18101862 కాలం 
వాడై న రాజా శ్వేతాచల రంగారాయ బిహద్దరుకు సోదరుడు. రాయడస్ప రంగారాయని 
పుత్రుడు. ప్రముఖ విద్వత్కవి. కవి పండిత పోషకుడుగా (పసిద్ధి కెక్కి నవాడు. ఇతని 
రచన రసవంతంగా ఉంటుంది (ఆం, సం, సా_ 806, 807) 
జనార్జ నాష్టకము 
కర్త ఏ కందుకూరి రుదకవి. 
అంకితం : కందుకూరులోని జనార్హ నస్వామికి, 
(ప్రత్యేకత : ఇది కందుకూరి జనార్హనస్వామి మీద రుద్రకవి చెప్పిన అష్టకం. 
చక్కని శృంగార రచన. తెలుగులో అష్టకాలు [వ్రాసినవారు అరుదు. గోరంట్ల 'మాధ 
వాష్టకం, ఒంటిమిట్ట రఘు నాయకాష్టకం, కడపాధి నాయకాష్టకం ఇలాంటి వే, 


(ఆరు. ద-8- 187) 
జనుంపరి వలభరాయలు 
న్న యం 
కాలం ఏ 18వ శతాబ్దం, 
స్టం సప ర అపా మండలం. 


సాహితీ పోషకుడు. చెన్నక్స్ళష్ణ కవిచేత "యాదవ భారతీయ” మనే ద్వ్యర్థి 
కావ్యాన్ని ఆంకితం పొందాడు. వనపర్తి సంస్థాన పాలకుడు గాని ఆ కుటుంబానికి 
చెందినవాడు గాని కావచ్చును. (అం. సం, నా) 
జన్నుపల్సి కృష్ణ్టభూపతి 
కొలం : తెలియదు. 
ఈయన దానధర్మాలను, ధైర్య సాహసాలను నుతిస్తూ చాటు వ. దొరి 
కాయి. చొటుకవి వివరాలు తెలియవు, (చా.ప ర) 
జమాబందీ దండకము 
రచనాకాలం : 168వ శతాబ్ద 0. 
కర్త ' వద్ధి పర్తి కోనరోట్కవి (చూ). 
సమకాలిన సంఘస్టితిని వర్షించే దండకం. ఈ కవి తన స్వంతదావా విష 
యాలను, కోర్డు వ్యవహారాలను (శ్రీరామునికి నివెదిస్తూ ఒక శతకాన్ని కూడా రాశాడు. 
(వా, చ, వం. సు) 
జముకుల కథలు 
ఈ కథలు కాకతీయుల కాలంనుంచే [పచారంల్వోఉన్నాయని ప ండితులంట్రారు, 
ఈకథలు చెప్పేటప్పుడు వాయించే వాయిద్యాన్ని జమిలిక, జమిడిక అంటారు. ఎక్కువగా 


[పాచీన సాహిత్యము 885 


ఇవి తెలంగాణా _పాంతంలోను, విశాఖపట్టణం తూర్చు పశ్చిమ గోదావరి జిల్లా 
a2) 

లలోనూ (పచారంలో ఉన్నాయట. ఈ కథలు శృంగార రసాత్మకం గా కరుణ రసాన్ని 

(పతిబింబించేవిగా ఉంటాయి, | 


(గౌమం మధ్యలో చిన్న పందిరి వేసి రెండు దీపాలు పెట్టి కథ చెబుతుంటారు. 
కథకులు ముగ్గురు, మధ్యవ ర్హి కథ చెప్తూ ఉంచే, ఒక వంతదారు హాస్యాన్ని, రెండో 
ఆయన వ్యాఖ్యానాన్ని అందిసాడు. కథకుడు తెల్ల కట్టు పంచ, నల్ల కోటు, తలకు గుడ్డ 
చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ దిరుగుతాడు. కథా విధానంలో స్త్రీ పా[తలు వచ్చి 
నప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్ని చేసాడు. ఇవి కూడా జానపద కథలలో విశిష్టమెనవి. 

(నా. ర. చ_289_271) 
జయంతి కా మేశ్వరకవి 
కాలం 2 [క్రీ శ. 19 వ శతాబ్దం, 
రచన : జానకీ వర శతకము. 

ఇతడు విద్వత్పోషకుడుగా (సిద్ది పొందాడు. వృత్తిరీత్యా మ్మ దాసు 
హైకోర్టులో న్యాయవాదిగా ఉండేవాడు. సలక్షణమైన భాషలో రచనలు చేశాడు. ఇతని 
శె లి మధురంగా ఉంటుంది. (శ. క, చ_687 


జయంతి రామభట్టు 
కాలం * తెలియదు. 
నివాసం : భ్యదాచల [పాంతం. 
రచన : ఉత్తర రామాయణము (తుది అశ్వాసం, 
కృష్ణు భట్టారక సుభ్యదాంబల కుమారుడు. తిక్కన రచించగా మిగిలిన ఉత్తర 
రామాయణంలోని తుది ఆశ్వాసాన్ని రచించాడు. కుశలవుల విద్యాభ్యాసం, పౌండరీక 
వొజసనేయాడి |కతువులు, రాముడు వైకుంఠంలో |పవేశించటం మొదలై న విషయాలను 


ఈ అళ్వాసంలో చెప్పాడు, (తె. వి. స_6్క) 
జయదేవ కవి | 
కాలం : కీ. శ. 11 శతాబి కావచ్చు. 
(టా యలు 


రచన _ ; జయదేవుని ఛందము (అలభ్యం). 
విశిష్టత : కవిజనాాశయ కర్త రేచనకు పూర్వుడు. రెచన ఒక పద్యంలో 
ఈ జయదేవుని పేర్కొన్నాడు. జయదేవ ఛందంలోనిదని ఒక పద్యాన్ని ఆనందరంగ 
రాట్బందంలో కస్తూరి రంగకవి ఉదాహరించాడు. సంస్కృ తార్యధ కవులతో జయ 
దేవులు మొత్తం ముగ్గురున్నారు. ఏ జయదేవుడు ఈ ఛందో] గంథాన్ని వౌశాడో 
చెప్పటం కష్టం. (ఆం. క, త_2) 
జయదేవుని ఛందము (అలభ్యం) 
కర్త ఏ జయదేవ కవి (చూ). 


888 తెలుగు సాహిత్య కోశము 


కవి జనాాశయ కర్త దీనిని పేర న్నాడు. కస్తూరి రంగకవి ఒక పద్యాన్ని 
దీని నుంచి ఉదాహారించాడు. (క. త్‌ 2) 


జయ విజయాభ్యుదయము 
కర్త * రాజవోలు సుబ్బారాయుడు (చూ. 
అంకితం : శ్రీ వేంకసేశ్వర స్వామికి. 
ఆరాళ్వాసాలున్న కేవల కల్పిత |పబంధం. పింగళి సూరన తనకు మార్గ 
దర్శి అని కవి చెప్పుకొన్నాడు. కథా కల్పనలోనూ పేర్లు పెట్టడంలోనూ “కళాపూర్ణ్ణాద 
యం” పోలికలు కనిపిసాయి. రచన సరళంగా ఉంటుంది, 
(క. త_11-180; అరుద్ర- 10-249) 
జయసింహ వల్పభుని విప్పర్ష శాననము 
కాలం : 8. శ. 641 |పాంతం, 
ఇది జయసింహవల్ల భుడు నరసరావుపేట ళాలూకాలోని విప్పర్శ గ్రామంలో 
చేంచేస యున్న కపో తేశ్వర స్వామి ఆలయంలో వేయించిన తెలుగు శాసనం. కీ. శ.7వ' 
శతాబ్ద ౦లోని తెలుగు శాసనాలలో ఇది [పముఖమైంది. తేలుగు భాషా స్వరూపం 
ఇందులో స్పష్టంగా ఉంది. ఇందులో అనేక సంస్కృత పదాలు కలసిన పద్ధతిలో 
వాక్య నిర్మాణం కనిపిస్తుంది. ఇది రాజానుమతిని వేయించిన శాసనం. దీనిలో తెలుగు 
భాషా రూపమేగాని వాటి వాజ్మయపు ఛాయలు అంతగా కనిపించవు. స్వస్తి స్తి (శ్రీమత్‌ 
లోకాశయ జయసింహ మహారాజు లాకున్‌ “తో మొదలయి ోకుడుచువారు”శో 
ముగుస్తుంది. (వా. చ_11) 


జయసి ంహుడు 
కాలం : |క్రీ. శ. 18 వ శతాబ్దం. 
స్థలం ఏ తంజావూరు. 
తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు. తుకో_బీ (1728_1786) 
కుమారులలో ఒకడు కవి, పండిత పోషకుడు. కృతిపతి. నెల్లూరి శివరామకవి ఇతని 
ఆ|శయంలో ఉండేవాడు. ఆతని కామ కళానిధి జయసి౦ంహునికే అంకితం, 
(ఆరు. ద-12. 140) 
జల క్రీడలు 
కర్త ఏ శహాజీ (చూ). 
రచనాకాలం ఏ క్రీ. శ. 1700 (పాంతం. 
కృష్ణ స్తు సుతితో మొదల న నాటకం, శ్రీకృస్లువి క్రీడలు - విహారాలు _ గోప 
కన్యలను 'పెండ్లాడటం వర్తించబిడింది. (ద, దేవా 106) 
జల క్రీడలు 
కర్త ; భారతి రామరాజు. 


[పాచీన సాహిత్యము $7 


యక్షగానం. భాగవత దశమ స్కంధ పూర్వ భాగంలోని కథ వరి ౦పబడింది 
ముఖ్యంగా యశోదతో గోపికలు కృష్ణుని ఆగడాలు చెప్పడం, గోపికా వస్తాాపహరణ 
(జల్యక్రీడలు) విషయాలు వివరంగా ఉన్నాయి. రచన చక్కగా ఉంది. దీనిలో దరు 
వులు, ద్విపదలు, పద్యములు, వచనములు, కందార్థములు, సీనార్థములు, చూర్జికలు 
ఉన్నాయి. (య. వా. చ_82) 
జల] కీడా విలాసము 
కర్త ఏ నిముషకవి రామయ్య. 
యక్షగానం, _ దీనిలోనికథ (శ్రీకృష్ణుని గోపికా వస్త్రాపహరణం, శైలి 
సామాన్యమైనది. దీనిలో దరువులు, ద్విపదలు, పద్యాలు ఉన్నాయి. దరువులకు రాగ 
తాకాలే గాక, పల్ఫ వి, అనుపల్లవి, చరణములు మొదలై న సంకీర్తన లక్షణ [పక్రియ 
నిరూపించారు. దీనికి శృంగార | పబంధమసి పేరు, (య. వా. చ_49) 
జలపాలి మాహాత్మ్యము (అలభ్యం) 
కవి; ఘటసాసి మల్ల భట్టు. 
స్థలపురాణం, ఏలూరులో ఉన్న జలపాలీశ్వరుని మహిమను చెప్పే కాన్యం. 
ఇందులోని 'మూడు పద్యాలను పెదపాటి జగ్గన్న సంకలనం చేశాడు. (ఆరుద_9) 


జవొ్వొదివారు 
జవ్వాదివారు పూర్వపు తరాలనుంచి జమీందారులు కారు. వీరిది అత్యంత 
నవీనమైన ఎ-స్రేటు. (కీ. శ. 1948 లో ఏర్పడింది, 
కజన్వాది లక్ష్మయ్య నాయుడు” క్రీ. శ, 1948 లో ఓగిడి, కొయేటిపాడు 
ఎ'సేటులను ఖరీదుచేసి, ఈ కుదురులో మొదటి జమీఎదారై నాడు. ఈతని పితామహుడైన 
లక్ష్మయ్య నాయుడు” కాలంనుంచికూడా, వీరు అత్యంత |శ్రీమంతులై ఉండి, జమీం 
దారీ ఫాయాతో సంస్థాన మర్యాదలను సాగించేవారు. జవ్వాది లక్ష్మయ్య నాయుడు 
సాహిత్యాభిమాని. పెనుగొండ సాహిత్య పరిష త్తుకు వ్యవస్టాపకాధ్యక్షుడు. ఇతవి 
ఆధ్వర్యంలో రూపెత్తిన “సరస్వతీ |గంథమాల” ఇతని కావ్య పచురణా భిలాషకు 
చక్కని తార్కాణం 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, చిలకమర్తి లక్ష్మీనర 
సింహం, మల్లాడి సూర్యనారాయణశాస్త్రి, తాతా సుబ్బరాయళాన్త్ర, చర్ల భాష్యకారళాస్త్రి, 
కాశీ కృష్ణాచార్యులు మొ॥ పసమఖ విద్వత్క్యవులు ఈ లక్ష్మయ్య నాయుడు చేత సత్క_ 
రింపబడ్డారు, ఇతడు సుమారు 12 కృతులను అంకితం పొందాడు. 
ఇతనితోబొటు ఇతని కుటుంబంలో పెక్కురు కృతిభర్తలు ఉన్నారు. ఇతని 
తండి అయిన వెంకయ్య, అన్న నరసింహమూర్తి, భార్య అదిలక్ష మ్మ, పెద్ద కుమారుడు 
వెంకటరామశాస్త్రి, వియ్యంకుడై న కూనపరెడ్డి వీరరాఘవయ్య నాయుడు __ ఈ అయిదు 
గురి కృతిభ రృత్వంలో సుమారు 8 గీర్వాణాం[ ధ కృతులు, రూపుదిద్దుకున్నాయి, 
(ఆం,సం.సా_645_47) 


880 తెలుగు సాహిత్య కోశము 


జాంబవతీ కుమార శృంగార విలాసము 

కర్త ఏ మరింగంటి వేంకట (|ప్రథమ) నృసింహాచార్యులు. (తె. వి.స-6) 
జాంబవతీ పరిణయమ్‌ (సం) 

కర్త రేవూరి ఏక్మామక వి, 

ఆంకితం ౩ ఇమ్మడి ఆంకుేేం|దునికి. 

శ్రీకృష పరమైన కావ్యం. 

జాంబవకీ పరిణయమ్‌ 

కర : చూ. శ్రీకృష్ణదేవరాయలు. 


సంస్కృత కావ్యం. (శ్రీకృష్ణదేవరాయలు దీనిని [వాసినట్లు ఆముక్త 
మాల్యదలో చెప్పుకొన్నాడు. (తె. వి.స-86) 
జాంబవతీ విలాసము (ఆకాక్యం) 
కర్త * గణపవరపు వేంకటకవి 
వ (కీ శ . 11వ శతాద్దిం. 
కవి మాటలను బిటి ఈ గంథం గురించి తెలుస్తున్నది. (క.శ-_12) 
జాజర పొటలు 


0: కీ. శ. 12.18 శతాబాలు. 
ద 


కాకతీయుల కాలంలో [పచారంలో ఉన్న ఈ పాటలను గురించి నాచన సోమన 
తన వసంతవిలాసులో_“పీజాగావము వెన్నెల కేట_రాణ మీరగా రమణుల పాట; (పాణ 
మైన పిన |వాహ్మణువీట_జాణ లు మెత్తురు జాజరపాటొ” అని చె చెప్పాడు. 
(బాహ్మణ వీట జాజరపాట రాణించె ననటాన్ని బట్టి_అవి ఆనాటి |బాహ్మ 
ణులలో ఎక్కువగా [వచారంలో ఉన్నాయని చెప్పవచ్చు. (నా. ర్‌. చ-64) 
జాతక చం[దిక వ్యాఖ్య 
కర్త వ వైయాకరణ గజకంఠీరవ యుణయవల్లి కృష్ణమాచార్యులు (చూ). 
సంస్కృత గంథం. (ఆ. సరః సా 
జాతి స్ప్వరమట్లు 
లు 
ఇది మంగళ గీతమని పండితాఖిిపాయం. గజేం్యదాళ్వారు చరిిత యక్ష 


గానంలో ఇది ఉంది. (య. వౌ. చ-8 28) 
జాతులు 


పద్య భేడాలలో ఒక విభాగం. మా|తాగణాలు మా|తం ఉంటాయి. అక్ష 
రాల చేతనై నా; అక్షరగణాల చేతనైనా, మాతాగణాల చేతనైనా, నిదద్ధముతళై. పాదా 
లతో ఏర్పడే పద్యాలు జాతులవుతాయి. . సంస్కృ తేతరములై న దేశీయ "భాషలలో 


రూపొండే పద్యాలన్నీ మూ|తాగణదిద్ధములే. వాటిలో కొన్ని స్వీకృతాలై_ సంస్కృత 


_పాబిన సాహిత్యము 889 


చ్చందంలో జాతులు అనే ఒక వర్గంగా రూపొందినవి. అవికాక తెలుగులో రూపొం. 
దిన మా్యతాగణబద్ధ పద్యాలనే తెలుగులో “జాతులుగా వ్యవహరిస్తారు, 
తెలుగున జాతులకు యతి, (ప్రాసల చెల్లింపు విషయంలో (పత్యేక లక్షణ 
మున్నది. ఇందులో 14 భేదాలున్నవి. సంస్కృత జాతి పద్యాలు రెండు రకాలు. 
1. ఆర్యభేదాలు 2 వై తాశీయాలు, 
తెలుగులోని 14 భేదాలు ఇవి ౩ 1. కందము 2. ఎత్తుగీతి 8. |పగీతి 
4. మేలనగితి 6. ద్విపద 8. |తిపద 7. చౌపదులు 8. సంచసద 9. స ప్తపద 
10. షట్సదులు 11. తరువోజ 12. ఉత్సాహము 18. అక్కరలు 14, రగడలు, 
(ఛం. ప, కో.) 
కాలం : క్రీ.శ. 17వ శతాబ్దం. 
సాహిత్యాభిమాని. కృతిపతి, వెన్నెలకంటి వేంకటాచల కవి రచించిన 
కృష్ణ విలాస |పబంధం ఇతనికే అంకితం. (ఆఠ|ద-10.258) . 
జూనకి కల్యాణ నాటకము (ళం) 
కర్త : విజయ రాఘవ నాయకుడు. 
ఆలయోత్సవాదులలో |పదర్శించడానికి గాసిన |పదర్శన యోగ్యమైన నాటకం 
కావచ్చును. (ద. దే. వా_89) 
నామాంతరం : జానకీ పరిణయము. 
కవి * రఘునాధథుడు. క 
యక్షగానం. ఇది చాటుకావ్యంగా రఘునాథ నాయకాభ్యుదయంలో పేర్ణాన 
బడింది. (ద, దే. వా-8$) 
జానకి పతి శతకము 
రచనాకాలం : కీ.శ. 18వ శతాబ్దం. 
కర్త ఏ ఆణీమిళ్ళ సీతారామ కవి. 
వృత్తాలతో కూడి ఉంది, రచన పొఢంగా జటిలంగా ఉంది. తత్సమ 
పదాలు ఎక్కువ. కొన్ని పద్యాలలోని శైలి మధురంగా ఆనందజనకంగా ఉందని 
పండితాభి పాయం. (శ. క, చ-488) 
జానకిపతి శతకము 
రచనా కాలం : డీ. శ. 1800 క పూర్వం. 
కర్త : రామభ। దకవి. 
“జానకీపతీ” అనే మకుటంతో ఉన్న వృత్త శతకం. రామదాసు చరిత్రలో 
ఈ శతక ,పద్యాలు ఉదహరింపబడ్డాయి. | (శ.క.చ_468) 


390 తెలుగు సాహిత్య కోశము 


జానకీ పరిణయమ్‌ (సం) 


కని: చ|క్రకవి, 
ఎనిమిది సర్గల కావ్యం, (క్రీరామ జననం మొదలు సీతా కల్యాణం వరకుగల 
కథ ఇందులో ఉంది. (తె.వి.స-8.222) 


జానకీ పరిణయమ్‌ (సం) 
కర్త: రామభ్యద దీక్షితులు. 
సంస్కృత రూసకం. రామాయణ కథలో కొన్ని చిత విచిత కల్పనలు 
చేసి కూర్చిన రూపకం, 
జానకీ పరిణయము 
రచనాకాలం : డీ. శ. 1700 |పాంతం. 
కర్త * కూచిమంచి జగ్గకవి, 
క్‌థ (పసిద్ధం,. (వా.చ-8 1) 
జానకి పరిణయము (అలభ్యం) 
కర్త : తేకుమళ్ళ రంగశాయి (పేకుమళ్ళ రంగశాయి). 
తేకుమళ్ళ రంగశాయి తాను జానకీ పరిణయ యక్షగానాన్ని [వాసినట్లు ప్‌ 
రాఘవ శతకంలో నూ, కృష్ణదండకంలోనూ చెప్పుకొన్నాడు. ఇది తత్త్వ పతిపాదకంగా 
రచించబడినదనీ శృంగారానికి ఇందులో పాధాన్యంలేదనీ తెలుస్తున్నది. (య.వా.చ-17) 
జానకి పరిణయము 
నామాంతరం : (చూ జానకీ కళ్యాణము, 
రచనాకాలం : డీ. శ, 1600 ప్రాంతం. 


కవి ఏ, రఘునాథుడు. 

జానకి రాఘవము 
రచనాకొలం : (కీ శ, 18వ శతాబ్దం, 
కర్త : బేతపూడి కృష్ణకవి. 
అంకితం : అడపా నారప్పకు. 


ఐదాశ్వాసాల [పబంధం. 
జానకి రామ శతకము 
రచనాకాలం : (కీ. శ. 1వ శతాబ్దం. 
కర్త ఏ అడిదము బాలభాస్కరకవి 11, 
జానకి రామశతకము 
కర్త : కొటికెళపూడి కోదండరామకవి. 
808 సీసపద్యాలతో కూడిన శతక రచన. “జానకీరామ దేవతా సార్వభౌమ” 
అనే మకుటంతో (శ్రీరామ స్తవ పరమైన రచన. ఒకొక్క శతకం ఒకొక్క అంకంగా 
ఉంది. ఇందులో కవి జన్మకాలం చెప్పబడింది. (ఆం,సం.సా_800) 


(పాచీన సాహిత్యము 891 


జానకి రామశతకము 
కర్త ; చూ. మండపాక కామకవి. 


(శ్రీరామ స్తుతిరూపమైన శతకరచన, (ఆం.సం.సా_808) 


జానకీరామ శతకము 
కర్త £ వద్దిపర్తి కోనమరాజకవి (కోనరాట్కవి). 
సీసపద్య శతకం. (శ్రీరామునికి కవి తన స్వంత వృత్తాంతాన్ని నివేదిస్తూ 
రచించిన కృతి. “జానకీ రామ, రవికుల సార్వభౌమ” అనే మకుటంతో ఉంది. కోర్టువారి 
ఎదుట ఇతడు (శ్రీరాముని స్తుతించినట్ట్లూ తీర్చు ఇతని పక్షంగానే 'జరిగినటూ చెబుతారు. 
(శ.క.చ_808) 


జూనకిరాను శతకము 
కర్త : వెల్పూరి వేంకటకవి. 
రచనాకాలం : డీ. శ, 18560 8 పూర్వం. 
రచన మనోహరంగా ఉంది. “రామదనుజ విరామ సం|గా మభీమ, జానకీరామ, 
రవికుల సార్వభౌమ” అనే మకుటంతో సీస పద్యాలున్నాయి. 
(శ. క. చ-508; య. వా, చ.) 
జానకీ వర శతకము 
రచనాకాలం : |క్రీ. శ. 19 వ శతాబ్ద ౦. 
కర్త ౩; జయంతి కా మేశ్వర రవి, 


“జానకీవరా” అనే మకుటంతో ఉన్న వృత్త పద్య శతకం. శైలి మృదు 
మధురంగా ఉంది. భక్తి రస్మ్పపధానమైన రచన. ఇందులో ముకుందమాల పోలికలున్నా 
యని పండితాభి పాయం, (శ. క. చ-887) 


జానకివల్ల భ శతకము 
కర్త : చూ. కొటికలపూడి కోదండ రామకవి. 


(శ్రీ రామస్తవ ఫరమైన శతకం, “శ్రీ జానకీవల్ల భాగ అనే మకుటంతో, 
మత్తేభ వృతాలతో ఉంది. (ఆం. సం, సా_805) 


జానపద గేయ వాజ్యయము 
డేశ విభాగానికి లేక [గామానికి జనపదమని పేరు. దీనికి సంబంధించినది 
జానపదం. జానపదులలో |(పచారంలో ఉన్న వాజ్మయం జానపద వాజ్మయం. జానపద 
వాజ్మయం చాలా మట్టుకు గేయ రూపంలోనే కనిపిస్తున్నది. అట్టి వాజ్మయ రూషానికే 
“జానపద గేయ వాజ్మయం” అని పేరు. 


ఇది సాధారణంగా ఆవరచనయై పద వాక్య పునరుక్తు లతో కూడి ఉంటుంది. 
స్థానిక పరిచిత సంఘటనలే ఈ గేయాలలోసి “వస్తువు”. ఈ గేయాల చారం కూడా 


£92 3 తెలుగు సాహిత్య కోశము 


మౌఖికంగా నే జరుగుతుంది. జానపద గేయాలకు కాల, కర్తృత్వ నిర్ణయం చేయడం 
కష్టం ఒక్కా పర్యాయం బహుక ర్భృకమైన గేయాలు కూడా ఉంటాయి. వ్యావహారిక 
భాషా |పయుక్తమై, సహజ నిరాడంబర శై లికో కూడిన ఈ రచనలు ఎంతో రమ్యం 
గానూ, జానపద (పజల నిష్కల్మష హృదయానికి అత్యంత సమీసంగానూ ఉంటాయి. 
ఈ కవితయే కొన్ని నార్పులకో, దేశిక వితగా ఆవిర్భవించి ఉండవచ్చునని విమర్శకుల 
అధి పాయం. 


ఆం|ధ భాష సుస్థిర రూపం దాల్చిన నాటినుండి (కీ. శ. 6, 7 శతాబ్దాల కాలం 
నుండి) ఈ జానపద గేయాల అస్తిత్వం కనిపిస్తుంది. |పాజ్నన్నయ యుగంలోని 
కొన్ని |పాళీన శాసనాలలో ఈ గేయాలు ఉన్నాయి. నన్నెచోడుని కుమార సంభవంలో 
గౌడు గీతాలు, రోకటిపాటలు, అంకమాలికలు మొ॥ దేశీయ రచనలు పేర్కొ నదిడ్డాయి. 
పండితారాధ్య చర్మితలో తుమ్మెద పదాలు, పర్వతపదాలు, ఆనందపదాలు, వాలేశు 
పదాలు, వెన్నెలపదాలు, నివాళిపదాలు, రోకటి పదాలు, మొ॥ 'పెర్కొ నబడ్డాయి. 
(శ్రీనాథాదుల రచనల్లో వీటి [పసక్రి కనిపిస్తుంది. తాళ్ళపాక అన్నమాచార్యులు తన 
కాలంలోని జానపద గేయ రీతులనన్నింటినీ ' తన సంకీ ర్హనల్లో [పయోగించాడు. చిన 
తిరుమలాచార్యుడు ఏలలు, అర్ధ చం(దికలు, గొబ్బిళ్ళు, గ పదాలు మొ॥ వాటి 
లక్షణాలను వివరించాడు. దక్షిణాంధ యుగంలో వెలసిన యక్షగానాలలో జానపద 
గేయాలవంటి దేశ రచనలు, దరువులు, రగడలు మొ॥వి పెక్కు (వాయబడ్డాయి. పాస 
రాజు, రుదకవి, కూర్మనాథకవి వంటి వారు కూడ యక్షగాన రచనలు చేసి జానపద 
కవితను ఆదరించారు. జానపద గేయాలు కొద్ది మార్పులతో ఆధునిక రచనలలో కూడా 
చోటు చేసుకొన్నాయి. వస్తు రసాది భేదాలను బట్ట జానపద గేయాలను పొరాణీక 
గేయాలు, చార్మతక గేయాలు, పారమార్థిక గేయాలు మొ॥ విభాగాలుగా విభజించారు. 


ఈ వాజ్మయం మౌఖికంగా సొగిరావడం చేత చాలా భాగం నష్టమైపోయింది. 
ఇటీవల కొంత వాజ్మయం ముదిత మైంది. ఈ జానపద వాజ్మయాన్ని తొలుత లోకానికి 
చారం చేసింది “బాను” దొర. తరువాత “జె. ఎ. బోయల్‌” కొన్ని [పముఖ జాన 
వద గేయాలను సేకరించారు. ఇటీవల ఆధునిక కాలంలో జానపద వాజ్మయ సేకరణకు, 
వాటిని ము[దించి |పచారంచేయడానికి కృషి ఎక్కువగ జరుగుతున్నది. (ఆం. వా. చ 

జాను తనుగు 

ఆం|ధభాషలో తత్సమ, తద్భవ, దేశ్య, |(గామ్యాలనే నాలుగు భేదాలను 
లాక్షణీకులు నిర్వచించారు. ఈ నాలుగింటిలోనూ దేశ్యమనే భేదాన్ని [ప్రాచీనులు “జాను 
తెనుగు” అని వ్యవహరించారు. ఈ జాను తెనుగు శబ్దాన్ని తెలుగులో తొలుత 
[సయోగించినవాడు నన్నె చోడుడు. జాను తెనుగు అంపే తత్సమ, తద్భవాలకు భిన్నమైన 
"దేశి తెనుగు అవి పాల్కురికి సోమన తన “వృషాధిప శతకం”లో స్పష్టంగా విర్వ 
చించాడు. కాబట్టి సోమన్న “వృషాధిప శతకం”లో చెప్పిన కేవల “దేశి? తెలుగే “జాను 
తెనుగు” అని పండిళులు అభి పాయపడుశున్నారు. (తె, వి, స_6) 


[పాచీన సాహిత్యము 993 


జాయప “సేనాని 
కాలం : డీ. శ, 18వ శతాబ్దం. 


రచనలు : 1. నృత్త రత్నావళి (నం) 2. గీత రత్నావళి (సం) 8. వాద్య 
రత్నావళి (స, | gs 
ఈయన కాకతి గణపతి దేవుని (1198-1262) గజసాహిణి. అతని బావ 
మరది అని కూడా అంటారు. ఈతని శ్లోకాలకు లక్ష్యాలుగా రానుస్ప గుడిలోని మనోహర 
నాట్య భంగిమలను శిల్పులు గండరించారట. (వా. దః భా రం నత ఆ) 
జావళీలు 
ఇవి ఒకరకమైన శృంగార పదాలు. నాయికా విరహం, నాయకాహ్వానం సర్వ 
సాధారణంగా వీటిలోని విషయాలు. పూర్వం రాజుల కొలువు కూటాలలో, కొమందుల 
లోగిళలో వివాహ సందర్భాలలో మేజువాణీల (బోగం మేళాల) లోని నట్టువ పాపలు 
వీనిని అభినయి౦చేవారు. 
నాయక రాజుల ఆస్టానా లలోని పదకేళిక, పంతువగ పదాలు జావళీలవవ 
ఉంటాయి. 
జావళీలలో కొన్ని దేవుని పరమైనవి ఉన్నాయి (దశావతార జావళీలు). 
క్షేతయ్య పదాలకు ఇవి ఒజ్జ బంతులు. విప్రలంభి శృంగారం, [పియావాహనం, అభి 
నయోప యోగిత్వం వీటి (ప్రధాన ధర్మాలు. విడిగా కూడా వీటికి |ప్రచారముంది. యక్ష 


అ 
య 


గానాలలో ఇవి [పవశించాయి. చందన మహారాజు చరి[తలో "ఇవి చాలా ఉన్నాయి. 


(య, వా. చ-_8వీకీ_824) 
కర్త : ఏనుగు లక్ష్మణ కవి. 
గంగా దేవి మాహాత్మ్యాన్ని ఈ కావ్యం వర్జీ స్తున్నది. (తె.వి ప_8) 
జాళపదాలు 
రచనా విశేషం, 
ఇవి యక్షగాలలో [ప్రయుకాలు. ఇవి అస్పకవీయంలోని కర్ణాట చతుష్పద 
లక్షణానికి (పంచగణం౦ంబులు మూడు రవియు....[ పాసంబుదాక రెంటిపయినగు వి|శ్రమ 
మునో-అ. క. 4-286) సరిపోతాయి. వీటిలోని ప్రాసయతి విశేషం, వీటికి ద్విపదతో 
సామ్యాన్ని గమనించవచ్చు. బలభ్యదదాసి కపోత వాక్యంలో ఇవి ఉన్నాయి. 


(య. వః చ_278) 
జింకా శంకరయ్య 
కాలం కీ. శ 18న శతాబ్దం. 
స్ధలం ఏ; గుంటూరు జిల్లా-సల్నాడు తాలూకా. మిరియాల [గామం,. 


సోమరాజు రామలింగ కవికి, శంకరయ్యకు కలిపి మాన్యాలు౦డేవట. ఈయన 


394 తెలుగు సాహిత్య కోశము 


తన భాగస్వామియైన రామలింగ కవినే ఇబ్బందులు పెడుతుంటే, ఈయనను తిడుతూ 
రామలింగ కవి ఒక పద్యం చెప్పాడు. (చా.ప, రు) 
ష్స్‌ అది 
జిజ్ఞాసాదర్పణ (సం) 
కర్త ఏ, చూ. తిరుమల బుక్క పట్టణం (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. 
సంస్కృత (గంథం. విశిష్లాద్వెత సిద్ధాంతపరమైన రచన, 
(ఆం. సం. సా_516) 
జినేర్యద కళ్యాణాభ్యుదయమ్‌ (సం) 
నామాంతరం అర్హత (పతిష్ట. ((పా.ద.దే.చ) 
కర్త : చూ. అప్పయార్యుడు, 
జినేంద పురాణము (అలభ్యం) 
కర్త : పద్మకవి (పంపకవి). 
కన్నడ కవిగా థ్యాతి పొందిన పద్మకవి తెలుగులో ఈ జినేం[ద పురాణాన్ని 
రచించినట్లు తెలుస్తున్నది. దీవి వస క్రి [సబంధ రత్నావళిలో ఉంది. 
(వా, చ; వం, ను; క. స-11/) 
జీవన్ముక్తి _పకరణము 
కర్త ౩ పరశురామ పంతుల లింగమూర్తి. 
వేదాంత రచన. ఇదేపేరుతో ఈకవి పు[తుడు రామమూర్తి ఒక పద్యకావ్యం 
ాశాడు. కాబట్టి ఇది వచన] గంథం కావచ్చు. (ఆరు[ద-12_10) 


జీవన్ముక్రి విఐరమ్‌ (సం) 
కర్త 3 విద్యారణ్యుడు. 


ఇది సంస్కృత వేదాంత (గంథం, (తె, వి, స_4) 
బీవ _పబోధము 
రచనాకాలం : డీ. శ, 18వ శతాబ్దం. 
కర్త ఏ వాసుదేవయోగి. 


నాలుగాశ్వాసాల వేదాంత గంథం, కవిత్వం సలక్షణంగా హృద్యంగా ఉంది, 
జీవాతు వ్యాఖ్య (నం) 
కర్త 2 కోలచల మల్లి నాథ మూరి. 
సంస్కృతంలో శ్రీహర్ష మహాకవి |వాసిన నై షధ కావ్యా'నికిది సంస్కృ 
తంలోనే |వాసిన మనోహరమైన వ్యాఖ్య. (తె. వి. స-4) 
జీవానందమ్‌ (సం) 
కర్త ఏ వేదకవి. 
' వడు అంకాల నాటకం. వైద్య, వేదాంతళాస్తాంల విలువలు ఇందులో 


[పాచీన సాహిత్యము 995 


చెప్పబడ్డాయి. ఇది సాంకేతిక నాటకంగా సిద్ధం. (తె. వి. స_6-241) 
జూపల్లి కొండలరాయ _పభువు 
కాలం : (క్రీశ. [5వ శతాబ్దానికి పూర్వుడు. 
స్థలం * నైజాం మండలం. 
పర్తియాల సంస్థానాధీజుడు. కవి, పండిత పోషకుడు. 'ఇతిహాస సం|గహము” 
ఆనే కావ్యాన్ని అంకితం పొందాడు, (క. త_11_144) 
జూపల్లి ధర్మారాయడు 
ఈయన వితరణ శీలి.  కేవలకవులను నత్కరించక, విద్వాంసులు, 
విద్వత్క-వులనే సత్కరించే వాడట, ఈరపరాజు, నూరసరాజు అనే భట్టుకవులలో 
ఈరపరాజు ధర్మారాయుని దర్శి స్తే సత్కరించలేదట. కారణం అతవి కవిత్వం ధర్మా 
రాయునికి నచ్చకపోవడమే. 
ఈయన ధనాధిక్యాన్ని తెలియజేసే చాటువు ఒకటి కనిపిస్తున్నది. 
(చా.ప.ర.) 
జూపల్లి రాగన 
కాలం : |క్రీ. శ. 15వ శతాబ్దం, 
స్ధలం 2 పర్తియాల సంస్థానం (నైజాం మండలం), 
రచన : పేరు తెలియరాలేదు. 
అంకితం : ప రియాల శ) రాఘవునకు. 


ఇతడు సంస్థానాధీశుల కుటుంబానికి చెందినవాడు. కవి పండిత పోషకుడు. 
అ|గహార దానాలు చేశొడట, స్వయంగా కవి. ఒక [గంథాన్ని ఆం [ధీకరించి తన యిష్ట 
దై వానికి అంకితం ఇచ్చాడట. (గంథం పేరున్నభాగం శిథిలమైంది. (క.త_11_146) 
జూపలి వేంకటా(ది 
ach 
కాలం : క్‌ శ, 17వ శతాబి [పథమ పాదం, 
లు 
పర్తియాల సంస్థానాధిపతి, సాహిత్య పోషకుడు. ఎలకూచి బాలసరస్వతి చేత 
చం|దికా పరిణయం [పబంధంగా (వాయించి సరస్వతీదేవికి అంకితం ఇప్పించాడు. ఈ 
వంకీయులందరూ వివిధశాస్త్ర కవితా సంగీత రహస్య విదులట. చం|దికా పరిణయం 
[పథమౌాశ్వాసంలో జూపల్లి వారి వంక చరిత విపులంగా ఉంది, (ఆరు ద-10-80) 
జూలకంటి నారాయణ రవి 
కాలం : (కీ. శ 17705 ప్రాంతం కావచ్చు. 
సలం ౩ జూలకలు, 
@® sa) 
రచన : కొమ్మాలపాటి రామాయణము (సుందర కాండము). 
గుర్వన పుతుడు. రామాయణాన్ని గానయోగ్యంగా రచించాడు. రచన 
చక్కునిది. (య,వాచ 


398 తెలుగు సాహిత్య కోశము 


జూలూరి అప్పయ్యశా స్త్రీ 
కాలం : ర్రీశ. 19వ శతాబ్ది పూర్వార్థం. 
స్టలం చెన్నపట్టణ పాంతం, 
రచనలు 1. శ్రీనివాస తారావళి 2, రామ పంచాశత్క౦దములు కీ. యదువంశ 
భూషణ శతకము శ. మనుచరి.త (సతి పద టీక) ర్‌, వసుచరిత్ర 
(పతి పద టీక) 6. కవి కర్ణ రసాయనము (టక) 17. విజయ 
విలాసము (టీక). 
ఈయన గుంటూరు సీమలో విజానుపేట వాస్తవ్యుడు. పాపన్న, చెల్లమ్మల 
పుతుడు, ఈయన కొవ్యరచనతో పాటు వ్యాఖ్యానాలు (వాళాడు. [టౌన్‌ దొర 
పోషించిన తెలుగు పండితులలో మిక్కిలి (పసిద్ధుడు. [(బౌన్‌ దొర దగ్గర 20 సంవత్స 
రాలు పనిచేశాడు. ఈయన వ్యాఖ్యానా లన్నీ సుబోధక మైన వ్యావహారిక భాషలో 
ఉన్నాయి. (శ, క, చ-524; తె. సా. విమర్శ-01) 


'జేెగంట భాగవతులు 

వీరు పూర్వకాలం నుంచి అం| ధదేశంలో సంచారం చేస్తుండే భాగవతులు. 

“ఎందుకయ్యా ఉంచినావు బందిఖానాలో రామయ్య తం] డీ” అని రామదాసు బందిఖానా 
విశేషాన్ని పాటరూపంలో వల్లిస్తూ తెలుగుదేశంలో తిరుగుతూ ఉండేవారు. 


వీరు ఒకచేతిలో పెద్ద జేగంట, రెండోచేతిలో రామలక్ష్మణ విగహాలతో కూడిన 
ఒక దీపప్ప స్తంభాన్ని పట్టుకొని, చంకతో నెమలి పింఛం, కాళ్ళకు గజ్జెలు కట్ట నృత్యం 
చేస్తూ, పాటపాడుతూ, ఒక చేతిలో జేగంట వాయిస్తూ _ ఇంటింటిముందూ స్తంభాన్ని 
ఉంచి, స్తంభం చుట్లూ కలియ దిరుగుతూ _ నృత్యంతో, పాటతో, (పేక్షకులను ముగ్జు 
లను చేస్తూ _ యాచిస్తూ ఉంటారు. జేగంటవారినృత్యం భక్తి భావపూరితంగా ఉంటుంది, 
(నా.ర-చ- 178-114) 
జెతపూడి సుందరరాయడు 
కాలం a కీ, శ, 19వ శతాబం. 
లు 
రచన * నీలగిరి యాత. 
కోలా శేషాచల కవి రచనను చూసిన వెనుక ఇతడు కూడా తన యాతా 
విశేషాలను పుస్తక రూపంలో (పచురించాడు. 
జతరాజు ముమ్మయ్య 
కొలం 2 కీ. శ. 1500కి పూర్వం. 
రచన ఏ విషుకథానిధానము (అలభ్యం), 
లా 
విశిషత : ఈయన కృతి చమత్క్బ్బృతికి ఆటసటుగా ఉంటుంది. 48 పద్యాలు 
ళు టి 
సంకలన కర్తలు ఉదాహరించారు. పెదపాటి జగ్గన్న [ప్రబంధ రత్నాకరంలో, 
పూర్వ సంకలన కర్త ఉదాహరణ పద్యాలలో ఈయన పద్యాలు కనిపిసాయి. కావ్యం 


[పాచీన సాహిత్యము Q07 


"పేరునుబట్టి విషుకథలుంటాయనుకొన్నా, కవికి హరిహర రూపం అంపే చాలా యిష్టం. 
మూడు పద్యాలలో శివతాండవాన్ని చెప్పాడు. 

తత్సమ పదాలతో సుదిర్హ సమాసాలలో కవిత్వం ఎంత బాగా చెబుతాడో, 
అంత బాగా చిన్న చిన్న మాటలలో సైతం (వాసే నేర్చున్న కవి. పూర్వ కవులంకే 
ఈయనకు భక్తి భావం. వర్తమాన కవులెవరికీ తీసిపోరనే విశ్వాసమున్నవాడు. 
ముమ్మయ్య పద్యాలన్నీ ముత్యాలే | క (ఆరుద-9) 

జెమిని భారతము 
కర్త : పిల్లలమ్మరి పిసవీరన, 
కృతి భర : సాజీవగుండ నరసింహరాయలు. 
ఏనిమిది ఆశ్వాసాల గంథం, సంస్కృతంలోని జై మిని భారతాన్ని అనుస 

రించి [వాయబడీంది. జై మిని అనే మహరాష్ట్ర దేశీయుడు బహుశ కీ. శ, 12 శతా 
బి లో భారతంలోని అశ్వమేధ పర్వాన్ని [కొత్తగా [వాళ₹డు. వ్యాసభారతంలో లేని 
బోలెడు కథలను జై మిని | వాశాడు. ఇందులో కూడా లేనివి కల్పించి పినవీర కవి రచిం 
చాడు. ఉద్దాలకుడు, చండిక కథలో అహల్య రాయిగా మారినట్లు, చండిక రాయికొవట౨, 
యజ్ఞాశ్వంవల్ల శాపవిమోచన కావటం ఉంది. పంచమాశ్వాసంలో (పమీలార్జుసీయం, కుశ 
లవులు రాముని యజ్ఞాళ్వాన్ని పట్టుకొనే కథ, షష్టాశ్వాసంలో అష్టమాశ్వాసంలో 
చం|దహాస కథ ఉన్నాయి. మిగిలిన భాగాలన్నీ అర్జునుని యుద్ధాలు, యజ్ఞాళ్వాన్ని బంధించి 
శ|తువులు గట్టి వ్యూహాల మధ్య పెడితే అర్జునుడు జయించటం,  విడిపించటం 
మొ॥ ఘట్లా లున్నాయి. 

ఈ కావ్యంలో సున్నితమైన హాస్యం, మోటు సరసం కూడా ఉంది. కవికి 
తెలిసిన రాజనీతి, యుద్ధతం (తాలు, శ్యనవ్యూహం, గృ(ధవ్యూహం, పద్మవూ పాహం మొ॥॥ 
వాటి |పస్తావన వుంది. జిగేలుమనిపించే తెలుగు నుడికారపు మెరుపులు ఈ కావ్యంలో 
కొల్లలు. వ్యాకరణ విరుద్ద (పయోగాలు, చుట్టుక, పట్టుక, తోలుక, అలందుక, ఎత్తుక 
అనే (ప్రయోగాలు ఉన్నాయి. (ఆరుద-8) 

జెమిని భారతము 
కర్త: సముఖము వేంకటకృష్ణప్ప నాయకుడు, 
అంకితం : విజయరంగ చొక్క్టానాథునికి (1706882). 

వచన గంథం. అయిదాశ్వాసాలు న్నాయి. అధ్యాయ[కమంలో గద్యలు 
(వాయబిడ్డాయి. 

సంస్కృతంలో, జె మిని భారతం అని పిలువబడే అశ్వ మేధపర్వం, తెలు 
గులో పిల్లి లమ్మరి పినవీరభద్రుడు వాసిన జై జెమిని భారతం ఈ రచనకు ఆధారాలు. 

కవి పిసవీరభ|దుని సామెతలు, జాతీయాలు, యథాతథంగా వాడుకొన్నాడు. 
పద్య 'కావ్యాలలోవలె అవతారిక, ఆశ్వాసాంత పద్యాలు, గద్య మొ॥ నియమాలు పాటింప 


బడాయి, 
a 


§98 తెలుగు సాహిత్య కోశము 


ఇందులోని స్త్రీ మండల వృత్తాంతంలోని కొంతభాగం దీనితో ము దించకుండా 
అహల్యా సం|క్రందనం [గంధంలో అనుబంధంగా ము[దితం. పాాతలకు సర్వనామాలు 
వాడకుండా పేర్చే వాడటం యమకాది అలంకార |పాచుర్యం ఈ రచనలో కనిపిస్తాయి. 
జైమినీయ న్యాయమాలా విస్రరమ్‌ (సం) 
కర్త 2 విద్యారణ్యుడు. 
ఇది మీమాంస (గంథం. దీనివి రాజు (హరిహరుడో_బుక్కరాయలో) కోరి 
కపె తానే వ్యాఖ్యానించానని కవి చెప్పాడు. (తె.వి.స-4) 
జోల పాటలు 
చూ : లాలిపాటలు. 
ఇవి తెలుగుదేశంలో చిర సిద్దమైన పాటలు. దీనిని ఉయ్యాలపాట అనికూడా 
ఆంటారు. జోల శబ్దం సంస్కృత “డోలా” శబ్దభవమని ఒక అభి పాయం, “జో? 
అనే ఊతమాటకు బహువచన రూపమని మరొక అభ్మిపాయం. లాలిపాట వలె ఇది 
శేవలం ఊయల పాట కానక్కరలేదు. పాపలు ఎక్కడున్నప్పటికీ, వారిని నిదపుచ్చే 
టప్పుడు పాడబడబమే దీని ముఖ్యలక్షణము. జోకొడుతూ “నిదురపో” అని వీపుతట్టటం 
దీని అర్ధం. ఇవి యక్షగానాలలో (పయుక్రాలు. 


జోలపాటలు సర్వసాధారణంగా జం పెగతిలో నడుస్తాయి. గణపతి రెడ్డి గోపాల 
విలాసంలో ఈ పాటలున్నాయి. (య.వా.చ-824) 


జౌనకురవంజి 
కర్త : జందాళ నంజప్ప. 
యక్షగానం. ఈ జ్ఞానకురవంజి ప్రీ కథ, పురుష కథ అని ద్విధావిభ క్రము. 
మొదటి భాగంలో ఎవరో మునికాంతకు ము క్రికాంత ఎటుకత యె అదై పత తత్వాన్ని 
గూర్చి ఎలుక చెప్పడం; అపరార్థంలో పరమాత్మ అయిన సింగడు సింగిని వెదకుతూ 
రావడం _ వారి సంవాదం ఉన్నాయి. రచన అంత (పళ స్తం కౌదు. ఇది (కీ, శ. 1887లో 
ము[దితమైండి. రాజమం డి గౌతమీ |గంథాలయంలో ఒక (సతి ఉంది. 
| (య,వా.చ_ 108) 
జ్ఞాన చింతామణి (అలభ్యం) 
కర్తః చూ, (శ్రీకృష్ణదేవరాయలు. 
సంస్కృత [గంథం కావచ్చును. 
రాయలు దీనిని |వాసినట్లు ఆముక్తమాల్యదలో చెప్పుకొన్నాడు. (తె.వి.స_8) 
జ్ఞానరత్న (పకాశిక 
కర్త: చూ. తిరుమల బుక్కపట్టణం (ఇమ్మడి శ్రీనివాసాచార్యులు. 
సంస్కృత రచన. విశిష్టాద్వెతపరమైన (గంథం. (అం.సం,సా_6518) 


ప్రాచీన సాహీ త్యము 399 


జ్ఞాన వాసిష్ట రామాయణము 
కవయి[తి ; తరిగొండ వేఠకమాంద. 


ఇధి ద్విపద కౌవ్యం. మడికి సింగన దీనిని పద్యకావ్యంగా వ్రాశాడు. కవయితతి 
తాను తరించటానికి ఈ కావ్యం [వాళానని కృత్యాదిలో చెప్పింది. దీనిలో వై రాగ్యాన్ని, 
ఆత్మానాత్మ వివేకాన్ని బోధించే కథలెన్నో ఉన్నాయి. కఠిన వేదాంత భావాలు సుటోధ 
కంగా దీనిలో ఉన్నాయి. బొచిత్యంగాను, భావమార వంగాను ఈ కావ్యముంది, 


(ఆ.సా,చ.స_288) 
శాన సూర్యోదయము 
కర్త : ఢిల్లీ వేంకటకవి. 
అంకితం : ముమ్మడి మల్లన్నకు. 

(పత్యేకత : ఇది రామాయణంలో సీతాదేవి కోరికపై (శ్రీరాముడు బోధించిన 
తత్త ఎవిషయాలున్న ద్విపదకావ్యం. క్లిష్టమైన విషయాలు బాగా సరళమైన పద్ధతిలో 
చెప్పబడ్డాయి, దీని పతి కాకినాడ ఆం|ధ సాహిత్య పరిషత్తులో ఉంది. ఈ కృతిలోని 
కొంత భాగాన్ని పరిషత్తువారు (పచురించారు. (ఆక ద-8_278) 

జానోప దెశాల సంకేపము 
రచనాకాలం : కీ. శ. 1746.47 |పాంతం, 
కర్త ; బెంజమిన్‌ షూల్లి. 
క్రై 9_స్తవనుత సంబంధమైన రచన. వ్యావహారిక భాషలో ఉంది. 
జ్యోతి రామయ్య 
కాలం : (కీ. శ. 1815 |పాంతం, 
రచన : పారిజాత నాటకము. 
సుబ్బన్న కుమారుడు, (శ్రీధరమళ్లె వేంకటస్వామి తన [బహ్మో త్తరఖండంలో 
ఇతన్ని పేర్కొన్నాడు. అయితే పారిజాత నాటకకర్త ఆతడేనన్న విషయం చెప్పలేదు. 
ఇతడు (శ్రీధరమల్లై వేంకటస్వామిని పోత్సహించి రచనలు చేయించాడట. (య.వా.చ,) 
జ్యోతిష దర్పణమ్‌ (సం) 
కంర ; కంచం యల్ల యార్యుడు. 
ఈ పుస్తకం (వాసినట్లు కవి తన స్మృతికదంబంలో చెప్పాడు. 
(తె.వి.స_4) 
జ్యోతిష రత్నాకరము 
రచనాకాలం ఏ . కీ. శ. 1700 _పాంతం.. 
కర్త ఏ చరిగొండ హొన్నయ్య, 


400 తెలుగు సొహితవ్ర కోశము 


సద్యకావం. జో తిషశాస్త్ర షయాలను వివరిస్తున్న (గంథం. 
రయుంగూ మారుతమ్‌ (నం) 
నామాంతరం : గడాధరీయ ఖండనమ్‌. 
కర్త : కిరీటి చేంకటాచార్యులు (చూ. (ఆం, సం. నా 


రుంయూమారుతము సుబ్బకవి 


రచన : (కీ. శ. 1850 రచన. 
రచన : (శ్రీ సూర్యనారాయణ శతకము. 


టెప్పణము 


కావ్య పరిభాష. టీకకు వివరణ. కఠినంగా ఉన్న కావ్య భాగాలకు మాత మే 
ఉండే వివరణం. చూ.తేక. ((బౌన్‌-తెలుగు-ఇ ౦ స్లి షు) 
టీక 
కావ్య పరిభాష. మూల (గ్రంథానికి ఆర్థాన్ని సమ్మగంగా ఏవరించేది టిక. 
“టీకా నిరంతర వ్యాఖ్యా” అని యాకరము. ఇందులో ప్రతిపదార్థం చెప్పడం 
జరుగుతుంది. టీకా సహితమైన కావ్యాలు తెలుగులో చాలా ఉన్నాయి. 
సూరన్న రాఘవ పాండవీయానికి ముద్దరాజు పెదరామన్న టీక (_జాశాడు. 
నెల్లూరి వీరరాఘవ కవి [వాసిన యాదవరాఘవ పాండవీయానికి సరిపెల్ల మిశ్వ నాథ 
స్రీ టీక (వ్రాశాడు. సురభి మాధవరాయల చందికా పరిణయానికి ముగ్గురూ పండి 
తులు వేర్వేరుగా టీకా తాత్పర్యాలు (వాళశౌరు, కావ్యంలోని మూల భావాన్ని ఇవదిత అకు 
సుబోశకం చేయడమే టీక [పయోజనం. (పాచీన కావ్యాలు చాలా వరకు టీకా 
తాత్పర్య సహితంగా ము[దితాలు. 


క్‌ 


30 


be 


టుపిక 
Ew 
కావ్య పరిభాష. లఘుటిష్పణం అని ఆర్థం. అంట స్వల్పమైన ఉక 
(వివరణం). బటుస్తీక అనేది సంస్కృతంలో కనిపిస్తున్నది. జై మిని మహర్షి దచించిన 
పూర్వ మీమాంసా సూ[తాలకు శబరస్వామి భాష్యం (వాశాడట. దానికి కుమారిల భట్టు 
గొప్పు వ్యాఖ్యానం రచించాడు. ఈ వ్యాఖ్యానం కోక వార్తికము, తం|తవా © క 
టుపీక ఆని మూడు భాగాలుగా ఉంది. 


ఇదేవలి కాలంలో వ్యాథఖ్యానాలకు టుప్తీకలనే వ్యవహారులేదు. టుపైక 
పంజిక కంచె చిన్నది. పంజిక అంటే విపులమైన వివరణం. (కె. వి. స_7_౪60) 


కుక్కులి 
కళింగ సీమలోని పురాతన సంస్థానాలలో ఇది ఒకటి. దీని పాలకులు కాదంది 


రాజ వంశీయులట. క శ, 15వ శతాబ్ద౦ నాటి పురుషోత్సమచదేవుని సేనానియిన 
“గ్‌ పాల దేవుడు” మొదట సానుంతుడుగా ఉంటూ, తరువాత స్వతంతుడై “మొక్కల” 


(పొచీన సాహిత్యము 401 


పాలకుడై నాడట. ఈ పాలకులకు “జగద్దెవ” బిరుదం ఉంది. నరసింహ ఖేడి, 

రఘునాథ జగ ద్దైవు, రామకృష్ణ జగచద్దేవు మొ॥ వారు ఈ సంస్థాన పాలకులలో అద్యులు,. 

ఈ సంస్థాన పాలకులలో లక్ష్మీనారాయణ హరిచందన జగదేవుకు “విద్యా 

నా 

వాచస్పతి”, “పురాతత్వ విశారద” బిరుదాలు ఉన్నాయి. ఇతని కుమారుడె న *గోసీ 

నాథ హరిచందన జగ దేవు” (పాచిన శాసన పరిశోధకుడుగా, సంస్కృతాంధ్ర భాషాభి 

మానిగా |ప్రసిద్ధి చెందాడు. ఆం|ధేతిహాస పరిశోధక మండలికి ఇతడు రాజ పోషకుడు. 

(ఆం, స, సా_647, 548) 

టేకుమళ్ళ 

[గామ నామం, ఇదే కొందరికి ఇంటి పేరుగా వచ్చింది. ఉదా: పేకు 
మళ్ళ రంగశాయి (ద్విపద భాగవత కర), 

టకుమళ్ళ రంగళాయి 


కాలం : డీ. గ 17వ శతాబ్దం, 
స్ధలం * ధర్మపురి (నై జాము మండలం, 
రచనలు : 1. జానకీ పరిణయ యక్షగానం (అలభ్యం) 2, తిరుపళ్ళూరు వీర 


రాఘవ శతకము (అలభ్యం) 8. వాణీవిలాస వనమాలిక 4, ద్విపద 
భాగవతము 0. కృష్ణరాజ దండకము (అలభ్యం), 
సమకాలికులు : కంకంటి పాపరాజు, మహంకాళి వెంకయ్య, పుష్పగిరి తిమ్మన. 
గురువు + రామభ్యదయ్య. 
ఇతని ఇంటి పేరు కేకుమేళ అని గద్యలో ఉంది. 
ఇతని రచనలలో చాలా వరకు అలభ్యాలు. వాణీవలాన వనమాలికను 
మహంకాళి వెంకయ్య తోడ్చాటుతోను ద్విపద భాగవతాన్ని పుష్పగిరి తిమ్మన తోడ్పాటు 
తోను రచించాడట. ఇతని కాలం 1070_1692 |పాంతమని పండితాభి పాయం. 
(క. త_12_76.) 
డప్పుల కోలాట నృత్యము 
నామాంతరాలు ; 1, శప్పెట్ల కోలాట నృత్యం. 2. కనక త ప్పెట్ల కోలాట నృత్యం. 
ఇది (పాచీన నృత్య విశేషం. డప్పుల వాయిద్యాన్ని త పెట్ల వాయిద్యమని 
కూడా అంటారు. దీనిని తెలుగు దేశంలో నేటి నిన్నుజాతులనబడే మాదిగవారు వాయిస్తూ 
ఉంటారు. వివాహాలకు, జాతర్ల కు, వీరుల పూజకు డప్పుల వాయిద్యాన్ని ఎక్కువగా 
ఉపయోగిస్తారు. ఈ నాటికీ (పతి పల్లెలో _ ఒక కార్యక్రమాన్ని గాని, ఒక విశేషాన్ని 
గాని (ప్రజలందరికీ తెలియజెప్పాలం పే డప్పుతో ఊరంతా దండోరా వేయిస్తారు. ఈ 
డప్పు గుం్య[డంగాను, కణకణమవి ధ్వని వచ్చే విధంగాను ఉంటుంది. 
ఈ త ప్పెట్ల వాయిద్యానికి అనుగుణంగా కోలాటపు పాటను మలిచి చక్కగా 
నాట్యం చేయటాన్ని డప్పుల కోలాట నృత్యమంటారు. 


402 తెలుగు సాహిత్య కోశము 


“నీలాలారా ! నిమ్మాలారా! నీళ్ళకుపోయే కన్యాలారా :” అనే జానపద 
గేయాన్ని ఆలపిస్తూ _ డప్పులను వాయిస్తూ, కోలాటం అద్భుతంగా వేస్తారు. మామూలు 
కోలాటంలో అందరూ చిరుతలు ఉపయోగి స్తే, ఈ కోలాట నృత్యంలో అందరూ 
చంకల్లో డప్పులను ధరిస్తారు. డప్పులు మోగించే పుల్లలతో నే _ మధ్యమధ్యలో ఒకరితో 
ఒకరు కోలాటం వేస్తూ దరువు చెడకుండా-ఎగిరెగిరి గజ్జెల కాళ్ళతో నృత్యంచేస్తూ కోలాటం 
వేస్తారు కోలాట నృత్యం ఆశ్చర్యకరంగా ఉండి, ఉ_త్రేజాన్ని కలగజేస్తుంది. 

కొన్నితరాల నుంచి ఈ నృత్యంలో ఆరితేరినవారు తెలుగు దేశంలో ఉన్నారు. 

(నా.ర,చ-270.£80) 
డప్బీరు నరస కవి 
కాలం : తెలియదు. 
స్థలం : నెల్లూరు జిల్లా కావచ్చును. 
రచన : కలువాయి శతకము, 

కవిని గూర్చిన వివరాలు తెలియరాలేదు. కలువాయిలోని కృష్ణుని సంబోధిస్తూ 
“చెలువ నీవేగి కలువాయి చిన్నికృష్లు, దోడుకొని రాగదే తోయజాక్షి” అనే మకుటంతో 
శృంగారమయంగా శతకం చెప్పాడు. విశాఖమండలంలో కూడా డబ్బీరు వారున్నారట, 

(శ.క.చ, 714) 
డిండిమ కవి యా: 
కాలం : (క్రీ. శ, శప శతాబ్దం (అచ్యుత దేవరాయల రాజ్యారంభకాలం.) 
రచనలు : 1. సాళువాభ్యుదయమ్‌ (సంస్కృతం) జాకాద్యూతారాఆహళ్యు 
నయమ్‌-గంన్యవాతం) శాభాగవతాచంపవానాన్య్యాళ) 
పోషకుడు, శ్యతాళ్తూర్త : అచ్యుత దేవరాయలు. 

విశిష్టత : ఆచ్యుత దేవరాయల ఆస్థానంలోని కవి. డిండిమ భట్టు బిరుదాం 
చితుడు. ఆరుణ గిరినాథుని కుమారుడు ఈ రాజనాథ డీండిముడు. ఈకవి తం|డియైన 
డిండిమభట్టు నే శ్రీనాథుడు ఓడించి కంచుఢక్కను పగలగొట్టి కనకాభిషేకం చేయించు 
కొన్నాడు. సంస్కృృతాం[ధ భాషలలో మంచి పండితుడు. ఇతని సాణవాభ్యుదయం 
సాళువ వంశీయుల చరితను, అచ్యుతరా జాచిష మత 
వరి స్తున్నది. (వ.న.చ_నూ.పే.రా 

డిండిమ _పహననము 
నామాంతరం : 1, శృంగార సీస పద్య శతకము (చూ. 
2. లోకోత్తర స్వారస్యయుత శతకము. (ద, దే.వా-449) 





డిండిమ భట్టు 1 
కాలం న కీ, శ, 1రీవ శతాబ్ది. 
నామాంతరం : అభిరాముడు. |ఫౌఢ దేవరాయల ఆస్థానం, వంశపారంపర్యంగా 
వచ్చిన బిరుదం డిండిమభట్టు. 


పాచీన సాహిత్యము 400 


స్థలం ఏ _ విజయనగరం, 


విజయనగర ఆస్థానంలో ఈ వబిరుదంకో అయిదుగురున్నారు. వీరి చరిత్ర 
“విభాగ రత్నమాల” అనే [గంథంలో ఉంది. వీరిది అసలు ఉత్తర ఆర్కాటు జిల్లాలోని 
మెట్టు పది అ|గహారం, ఆ (గ్రామంలో రాజనాథ విగ్రహం _పతిష్టిశం కావటంవల్ల 
దానికి రాజనాథపురమని పేరు వచ్చిందట. అక్కడ 70 పండిత కుటుంబాలుండేవట. ఆ 
వంశంలోని అరుణ గిరినాథుడనే (బ్రాహ్మణుడు |ప్రొఢ దేవరాయలను ఆ|గహారం అడిగితే 
రాయలు తిరస్కరించాడట. అప్పుడు ఈ పండితుడు ఢిల్లీపోయి తన వై దుష్యంతో 
సులాన్‌ ను మెప్పించి, అతని దగ్గర నుంచి [పౌఢ దేవరాయల వద్దకు ఒక రాజ శాసనం 
తెచ్చిచూపి అ గహారాన్ని పొందాడట. అప్పటి నుంచి ఆ వంశంవారు విజయనగర 
రాజుల కొలువులో పండితులుగా, కవులుగా ఉన్నారు. అభిరాముడు (శ్రీ కంఠాగమములో 
సండితుడై డిండిమ |పభువనే పేర |పక్యాతుడయ్యాడు. (తె.వి.స..806) 


డిండిమ భట్టు Il 

కాలం : (కీ, శ. 14 శతాబ్ది చివర 15 శతాబ్ది మొదట. 

రచన ఏ యోగానంద |పహసనము. 

స్థలం ౩, విజయసగరం. 

పోషణ : పౌఢ దేవరాయలు, 

ఈయన అసలు పేద అరుణగిరి నాథుడు. మొదటి రాజనాథుని కుమారుడు. 

మొదటి డిండిమభట్టుకు మనుమడు. ఇతని యశస్సు డిండిమ వాయిద్యధ్వవిచే ఘోషింప 
బడుతుండటం వల్లి ఈయనకు డిండిమ కవి సార్వభౌముడనే బిరుదు కలిగింది, 


సాహిత్య. శాస్త్రవిషయిక వివాదాలలో వీరు ఎవరి చేతిలోనై నా ఓడిపోతే, 
ఆ గెలిచిన వారికి “కవి సార్వభౌమ” బిదుదునిచ్చి సత్కరించేది వియమం, (శ్రీనాథుడు 
(పౌఢ దేవరాయల ఆస్థానంలో ఈ రెండో డిండినుభట్టును వివాదంలో ఓడించి, కంచుడక్క 
పగులగొట్రి, “కని సార్వభౌమ” బిరుదు స్వీకరించి, రాయలచేత కనకాభిషేకం చేయించు 
కొన్నాడు, (తె.వి.స_896) 
డిండిమ భట్టు 111 
చూ; డిండిమ కవి జ 


డిండిము భట్టు IV 
కాలం : (కీ. శ, 15వ శతాబి, 
యలు 
స్వస్థలం వ వారం[ద అ|గహారం, 
స్టలం ఏ విజయనగరము, 
బిరుదులు : డిండిమ కవి సార్వభౌముడు, కుమార డిండిముడు, కవిరాజరాజు. 


404 శెలుగు సాహిత్య కోశము 


రచన : వీరభ్యద విజయము (డిమము 
oo 
పీరనరసింహ కృష్ణదేవరాయల ఆస్థానంలోని వాడు. ఈయన రెండో మై 


డత 
నాథుని కుమారుడు. రెండో అరుణగిరి నాథుడు. ఈయనకు చాలా భాషలలో జూం వ్‌ 


మున్నదట. (తె.వి న.606క) 
డిండిమ భట్టు V 
కాలం : కీ శ. 16వ శ్రళాద్ది. 
సలం * విజయనగరము. 
బిరుదు : డిండిను కవిసార్వభౌముడు. 


రచనలు : 1. భాగవతచంపువు (సం) 2. అచ్యుత రాయాభ్యుదయమ్‌ (నం). 
ఆసలు పేరు రాజనాధుడు. అచ్యుతరాయల ఆస్థానంలోని వాడు. ఈయన 

నాలుగో డిండిమ భట్టు కమారుడు. మంచి పండితుడు, ప్రై రెండు రచనలు డిండామక వి 
(డిండిమ భట్టు 111) రాసినవని కొందరు భావిస్తున్నారు. (తె.వి.స- 698) 


డిండిమము 
మధురగతిలో నడిచే పదం. “డిండిమము” అంటే “రాయడి గిడి గిడి” అనే 


ఒక వాద్య విశేషం. ఈ పదంపె వాద్య సంబంధంగా (పపర్ష్తి ర్ర్‌ల్తే పదం కావచ్చు నే 


ము 
మ 
సతి 
పతి 


అని పండితులంటారు. చేంక కాళీయమర్హ నంలో, రంగా జమ్మ మన్నారుదాస విలా 
సంలో ఇది |పయుక్తం. (య.వా, అ 820) 


డిమము 
ఇది దశవిధరూపకాలలో ఒకటి. డిమ సంఘాతం నలె నాయక సంష్ర్హూతం 
ఉండట టంవల్ల దీనికీపేరు వచ్చింది. దీనిలోని వస్తువు (పక్కా తమై ఉండాలి. దేవ కిన్నర 
గంధక్వ యక్ష రాక్షస, భుజగ భూత |పేత పిశాచాదులు _ పదునార్గురు ధీరోద్ధిత నాయ 
కులు ఉండనలె. అవమర్శ సందిగాక మిగిలిన నాలుగు సంధులు, నాలుగు అంకాలం, 
కై శికీ వృ త్రిగాక మిగిలిన మూడు వృత్తులు విధించవచ్చు. దీనిలో రౌ|[దం (కధాన 
రసంగా, హాస్య శృంగారాలు కాక మిగిలినవి అంగరసాలుగా ఉండవచ్చు. దీనిలో మూయ, 
ఇం|దజాలము, [కోధము, అద్భుతం మొ॥ చేష్టలను, చం|దసూరో్యప రాగోల్కా-య అనూ | 
వర్ణించవచ్చు. (పస్తావనాప్శాత (పవేళాది నాట్య ధర్మాలలో ఇది నాటక తుల్యము_ 
(కె.వి_న_6 
డొంకా గోపినాథుడు 
నామాఠరితరం : గోపీనాథకవి (చూ. 
డోరా 


హిందూస్తానీ సంగీత సం|పదాయానికి చెందిన గీత విశేషం. ఇది ఒక బార 


ప్రాచీన సాహి త్యము 40b 


మట్టు. |క్రి. శ. 19-20 శతాబ్దంనాటి హరికథలలో తరచుగా, యక్షగానాలలో విరళంగా 
కథాఖ్యాన సందర్భంలో ఇది కనిపిస్తుంది. కథాథ్యానానికి _ యక్షగానాలలో ద్విషద, జంగం 
కథలలో రగడ, హరికథలలో డోరాలు ఉపయు క్రం కాపటం పరిపాటి. |[దుతగతి దీఎ 
స్వభావం. ఇదిగాక, ఇట్టివే అయిన డోరాగజల్‌, డొహరా దరువు అనేవి యక్షగానాలలో 
[సయు క్షం. మొదటిది “కపట వేశ్యా నాటకం”లోను, రెండోది “సీతా స్వయం వరం“ 
యక్షగానంలోను ఉన్నాయి. (య.వా.చ_$25) 


ఢిల్లీ వేంకట కవి 

కాలం : కీ. శ. 16వ శతాబ్దం. 

రచన : జ్ఞాన సూర్యోదయము (ద్విపద). 

ఆంకితం : ముమ్మడి మల్లన్నకు (గుంటూరు తాలూకా కొప్పురావూరు) 

గోవిందయ్య, నరసమ్మల ప్యొతుడు. ఈయన ముమ్మడి మల్లన్న శిష్యుడు. 

రామాయణంలో సీతాదేవి పార్టి స్తే శ్రీరాముడు బోధించిన విషయాలను జ్ఞానసూర్యో 
దయం పేర ద్విపద కావ్యంగా చెప్పాడు. వేదాంతమైనా సరళంగా చెప్పగల [ప్రతిభ ఈ 
కనికి ఉంది. తన కావ్యాన్ని గురువుకే అంకితం చేశాడు. (అర ద_8) 


అత్వదర్పుణమ్‌ 
కర్త: చూ. తిరుమల బుక్క పట్టణం (ఇమ్మడి) శ్రీనివాసాచార్యులు, 
సంస్కృత రచన. సురపురం సంస్థానాధీశ్వరుల పోషణలో (వ్రాయబడింది. 
(ఆం.సం.సా_618) 


తంగం (తంగప్పాట్లు) 
(ae) 
ఇది ఒక తమిళగీత [ప్రబంధ విశేషం. దై వస్తుకి పరంగా ఉంటుంది. ఇది 
కురుచేటి నుబ్బరాయ కవి గొరీశంకర విలాస యక్షగానంలో ఉంది. తమిళ సాహిత్య 
పభావంతో తెలుగులో [ప వేశించిన రచనా విశేషం. (య. వా. చ-826) 


తంజాపురము (తంజావూరు) 

పూర్వపు చోళ దేశంలోని [ప్రసిద్దమైన నగరం. |పస్తుత తమిళనాడు రాష్ట్రంలో 
ఉంది. కావేరీనది పాయయైన మణిముక్త అనే పేరుగల వడవారు నది ఈ నగరానికి 
సుమారు మైలుదూరంలో ఉంది. ఇది “తంజ' అనే రాక్షసిని శివుడు సంహరించిన స్థాన 
మని స్థల మాహాత్మ్య గ్రంథాలు తెలుపుతున్నవి. ఇక్కడ తంజేశ్వర స్వామికి ఒక 
అలయం ఉంది, 

ఈ నగరం 10, 11 శతాబ్దాలలో చోళ మండలానికి తాత్కాలిక రాజధానిగా 
ఉండేది. ఆతరువాత నుండి చోళులకు _ తెలుగు నాయకరాజులకు రాజధానిగా ఉంది, 
ఇక్కు_డ వెలసిన తెలుగు వాజ్మయం, తెలుగు సాహిత్యంలో, “దక్షిణాం ధయుగ 
వాజ్మయంిగా సిద్ధి పొందింది. చదేశిసారస్వతం ఇక్కడ ఇతోధికంగా వెలువడింది* 
రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వంటి రాజకవులూ, చేమకూర వేంకట 


406 తెలుగు సాహిత్య కోశము 


కప, రంగాజమ్మ, మధురవాణి, రామ భదాంది, చెంగల్వ కాళకవి, కామరసు వెంకటపతి 
పురుషో త్తమ దీక్షితుడు మొదలై న కవులూ ఇక్కడివారే. 

నాయకరాజుల తర్వాత మహారాష్ట్ర రాజులు ఈ మండలాన్ని పాలించినపుడు 
కూడా తెలుగుసాహిత్యం ఇక్కడ దిహుముఖ౦గా విస్తరి ల్లింది. శహాజీ, తుక్కో_టీ, 
శివాజీ నంటి రాజకివులు తెలుగు సాహిత్యాన్ని ఆదరించి నాటి సారస్వతాన్ని భదపరి 
చారు. గిరిరాజకవి, ముద్దుపళని, శేషాచలకవి, మాతృ భూతకవి, మేలత్తూరు వెంకట 
రామశాశ్ర్రి, త్యాగరాజు, చాలకవి సుబ్బన్న, శ్రీ నారాయణతీర్ణులు, పరమానందతీద్ధలు * 
చల్లా సూరయ అప్పటి (పసిద్ధ కవులు. 


తంజావూరి వరదరాజశతకము 


కర్త : రాఘవదాస కవి, (ద. దే. వా. పీఠిక) 
తంజావూరి స తము 
సామెత. 


తంజావూరును పరిపాలిచిన నాయకరాజుల కాలంలో విశేషంగా జరిగే 
అన్నదానాలను పరన్కరించుకొని ఏర్పడ్డ సామెత, 

రఘునాథ నాయకుడు |పతిరోజూ 50 వేల మంది |బాహ్మణులకు తక్కువ 
కాకుండా అన్నడానం చేసేవాడు. విజయరాఘవుడు అంత కెక్కువగా రోజూ లక్ష 
[బాహ్మణులకు అన్నదానం చేసేవాడు. స్మత్రాలలో తినని వారికి స్వయంపాకాలు ఇచ్చే 
వారు. పవి లేని సోమరిపోతులకు ఈ స తాల్లో సడి తినటం అలవాటైంది. రాగభోగాల 
వారిని పిలిపించి వారికి వినోదాలు కూడా ఏర్పాటు చేసేవారట, దీనిమీద ఒక యశ్షగాన 
నాటకం కూడా ఉంది. నేటికీ ఎక్కు_డై నా వంటలు, భోజనాలూ నిరంతరం సాగుతూంకే 
దాన్ని తంజావూరి స్మృతం అంటూంటారు. (ద. దే. వా. పీఠిక_188) 


తంజావూరు అన్నదాన మహానాటకము 
నామాంతరం : “స|తిమరులు” 


కర్త 3 పురుషో త్తమదీక్షి తులు. 
రచనాకాలం : (క్రీ.శ. 1889 (కీలకనామ సంవత్సరం). 
కృతిపతి ఏ విజయరాఘవుడు, 


దక్షిణాం ధయుగప్తు ఇతర నాటకొలలో వలె ఇందులో నాయినా నాయక 
పాతలు లేవు. ఉత్తమ పాతలు లేకండా మధ్య మాధమ పాతలకతో నే కథ నడిచింది. 
హాస్యాద్భుత రస |పధానంగా (వాసినట్టు కవి చెప్పుకొన్నాడు. ఇది విలక్షణమైన నాటకం- 
[పహసన మప చెప్పొచ్చు. 

తంజావూరు నాయకరాజులు అన్నదానానికి (పసిద్ధులు. వారి స్మతాలలో సడి 
తినడానికి వచ్చే సోమరిపోతుల వెకిలిచేష్టలు, చిన్నబుద్దులు ఇందులోని ఇతివృత్తం. 
ఆయా సందర్భాలను ఐటి ఇందులో అసభ్య ఘటాలు చాలా ఉన్నాయి. 

అ ణి 


తమిళ భాషలో కొన్ని సంభాషణలుండటం వల్లి సామాన్య (పజా జీవితంలో 
తమిళభాష |పాధాన్యం తెలు స్తున్నది. నాటి సంఘాన్ని అద్ద ౦పట్రినట్టు చూపుతున్న 
నాటకం, (ద. దే.వా- 127) (ఆరు[ద_11_184_188) 
తంజావూరు మహారాజు శరభోజీ సరస్వతీ మహలు పుస్తక భాండాగారము 
సలం ఏ తంజావూరు, 
కొలం : క్రీశ. 17,18,19 శతాబ్దాలు. 


తంజావూరులోని పుస్తక భాండాగారం. తంజావూరును పాలించిన తెలుగు 
నాయక రాజులు, మహారాష్ట్ర రాజులు, దీన్ని అ భివృద్ధి చేశారు. మొదటి శహాజీ 
(1884-1112) కాలం నుండి ఇక్కడ (గ్రంథ సంచయనం [పతులు [వాయించడం విశే 
షంగా మొదలై ౦ది. గ్రంథ విలేఖకులను పోషించి శిథిలావస్టలో ఉన్న అనేక |పాచీన 
[గంథాలకు మేలి పతులు | వాయించినవారు మహారాష్ట్ర రాజులు. కుమార సంభవం, 
ద్విపద భారతం వంటి (గ్రంథాలు వీరి కృషివల్ల నే తెలుగువారికి లభించాయి. నింబౌజీ 
అనే ఉద్యోగి కుప్పియ చేత ద్విపద భారతం | పతి రాయించాడు. 

పాలగిరి కచ్చాలప్ప, సంబటూరి బుచ్చన్న మనుమడు పాపరాజు, చరిగొండ 
పెదఅయ్యపరాజు, చరిగొండ పెద్ది రాజు, కళావతి, వెల్లటూరి అప్పయ్య, ఆనకనూరి 
చెలువరంగస్ప, |పతాపరాయడు (విఠలుడు- అసలు పేరు మొ॥ వారంతా, ఆయా 
కాలాలలో రాజుకోసము, తమ కోసమూ కూడా (పతులను |వాసుకొన్నారు. 

అయితే. రెండవ శరభోజీ పేర ఈ భాండాగారం |[పసిద్ధమైంది. తెలుగు 
[గంథాలు అనేకం ఇక్కడ నుండి ఇతర (గంఛాలయాలకు తరలించదిడ్డాయి. కొన్ని 
తెలుగు గంథాలు నాగరలిపిలో కూడా ఉన్నాయి. గణితం, జ్యోతిషం, ఖగోళవిజ్ఞానం, 
వైద్య శాస్తాంలకు సంబంధించిన అపూర్వగంథాలు ఎన్నో ఉన్నా అధిక భాగం త౦జా 
వూరి నాయకరాజుల కాలానికీ, మహారాష్ట్ర రాజులకూ చెందినవే. శరభోజీ కాలంనాడు 
ఇందులో ఆంగ్లం, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడం, సంస్కృత భాషలకు చెందిన 
గంథాలు సుమారు 22,000 ఉండేవట. 

శరభోజీ దేవనాగరలిపిలో గ్రంథాలను ముదించడానికి ముదణాయం (తాన్ని 
నెలకొల్పి కొన్నీ |గంథాలను అచ్చు వేశాడు. (ఆరుద్ర 12-180) (ద.దే.వా 2.78) 

తంత శిఖామణి (సం) 
కర ; రాజ చూడామణి దీక్షితుడు. 
రచనాకాలం : (కీ, శ. 1681 పాంతం, 
గురువైన వేంకటమఖి (ప్రేరణతో కవి ఈ రచన చేశాడట. _చారి[తక 


ప్రశస్తి గల కావ్యం. ఇందులో వేంకటమఖి రచనలు పేర్కొనబడ్డాయి. 
(తం, అం. నా-260_251) 


408 తెలుగు సాహిత్య కోశము 


తందన పదాలు 
జానపద వాజ్మయానికి చెందిన పదాలు, “తందనాని అని కాని *తందానతానో 
అని కాని ఊత పదం పతి పాదాంత౦లో ఆవృతమయ్యే పద విశేషాలివి. ఇవి 
సంగీతంలో గానాంగ విశేషమైన తాన శద్ది సంబంధి కావచ్చు. ఈ పదాలు (పాచీన 
కాలం నుంచి తెలుగు డశంలో ఉన్నట్లు, వేంకటనాథుని పంచత౦! తం, కళాపూర్ణోదయం. 
భోజసుతా పరిణయం, దశావతార చర్మిత మొ॥ కావ్యాలలోని వీటి ప్రసక్తిని బట్టి 
ఊహించవచ్చు. 


ఇవి శహాజీ “జల క్రీడలు?” యక్షగానంలో ఉన్నాయి. (య వా, చ-లీవ/) 

తక్కసిల వెంకన్న 

కాలం | (కీ. శ. 1760 (పాంతు, 

స్థలం ; రాయచూరు జిల్లా అలంపురం తాలూకాలోని తక్కసీల [గామం, 

రచనలు : పార్వతీ దండకము, సీతారామ శతకము. (5. స_229) 
త ౩క్యాళ్ళవాటి లింగన 

కాలం : = శ, 18వ శతాబ్ద ౦, 

రచనలు : 1. విద్యు[త్సభా విలాసము 2. మదనమోహినీ విలాసము 93. ఉత్తర 


హరిశ్చం|ద కథ 4. సూర్యతనయా పరిణయము, 
చిట్రయ్య పౌతుడు, తంగడి పేరు వేంకటపతి. తల్లి సూరమ్మ. వివరాలు 
తెలియరాలేదు. ఇతని కవిత్వం అంత |ప్రొఢంగా లేదని పండితులంటారు. 
(య, వౌ. చ.) 
తచ్చూరు సింగరాచార్యులు - చిన సింగరాచార్యులు 
కాలం : [ శ, 16 శతాబ్దం చివర. జంటగా రచనలు చేశారు. 
రచనలు : 1. స్వరమంజరి 2. గాయక పారిజాతము 8. సంగీత కళానిధి 
4. గాయక లోచనము 0. గాయక సిద్ధాంజనము, 
గురువు : సుబ్బరాయళొస్తి. 
సంగీత సంస్కృృతాం్యధాలలో గొప్ప పండితులు. తచ్చూరు సింగరాచార్యులు 
ఫిడేలు వాయిద్యంలో సమర్థులు. సాంకేతిక రచనలు చేసినవారిలో వీరే [పథములట. వీరి 
గురువై న సుబ్బారాయశా స్త్రి శ్యామళా స్తు) కుమారుడు, (తె,వి.స_4_1194) 
తణి కెళ్ళ నుబ్బయశా స్ర్రి 
కొలం : (5; శ, 19 వ శతాబ్దం. 
స్థలం ఎ పిఠాపురం సంస్థానం (తాటిపర్తి గ్రామం), 
, రచన : సూర్యరాయ తారావళి 
పిఠాప్పరం సంస్తానాధీశ్వరుడై న రావు వేంకట సూర్యరాయని ఆ|శితుడు. 
సంస్కృృతాం ధాలలో అసమాన పాండిత్యం గలవాడు. (ఆం.సం.నా-250) 


408 


[పాచీన సాహిత్యము 


త త్వగుణాదర్శ చంపువు (సం) 
చూ. తిరుమల బుకుపట్టణం౦ (ఇమ్మడి) అణ్జయ దీక్షితులు 
సురపురం 


కర : ణ్‌ 
౦స్క్మ్భత రచన విశిపైద్వెత సిద్ధాంతపరంగా [వాయబడింది 
(ఆం.సం,సా_5 16) 


న ఇ 
0 నాధీశ్వరుల సమాదరణటో (వాయబడిన గంథం 


తత్వ చం దొదయము 
కర్త ముమ్మడి మల్లన్న. 
అంకితం : (శ్రీరామునికి, 
విశిష్టత : కవి మల్లన్న దీనిని చిన్నతనంలోనే 
అదై త మార్గం ఉపదేశించడం ఇందులోని ఇతివృత్తం. 


కృషుడు రుక్కిణి కోరిక "పె 
వ్‌న్‌ (పతి ఒకటి కాకినాడ ఆం| ధసాహిత్య పరిషత్తులో ఉందట. ఇందులో వేదాంత విష 
(అరు! ద_ర-_ 272) 


ద్విపదగా వాకాడు. 


యాలు సుబోధకంగా చెప్పబడ్డాయి. 
తత్వ చింతామణ్యుపన్యానమ్‌ (నం) 
కర్త కంచం ఎల్ల యార్యుడు (తె.వి.స_4) 
తత్ర దీపిక బోధ 
నామాంతరం - త త్త్వదీపికా [పబోధము. 
కర్త: మారేపల్లి వేంకటయోగి. 
అంకితం : ౨ మంగాసహితుడై న తిరుపతి వేంకశేశ్వరునికి, 
ద్విపద కావ్యం. 


అలమేలు మంగమ్మ అర్జీ స్తే 
వేదాంత విషయాలు ఈ గంథంలోని ఇతివృత్తం. ఇది అమ్ము డితం. దీని (పతి కాకినాడ 
(ఆవ[ద-8-274) 


అలమేలు 
తిరుపతి వేంకటేశ్వరుడు కరుణించి చెప్పిన 


ఆం ధసాహిత్య పరిషత్తువారి గంథాలయంలో ఉంది 


గ. దీపికా _పబోధము 
నామాంతరం ; తత్త్వ దీపిక టోధ. 
మారేపల్లి వేంకటయోగి. 


బే న 
నిర్ణయమ్‌ (సం) 
పం కందాడై అప్పకొండాచార్యుడు. (తె. వి, స_4) 
తత్వ నిష్క ర(నం 
కర్త కందాడ ఆప్పకొండాచార్యుడు. (తె వ్‌, స_1) 
తత్త్వ _పకాశిక 
శర చూ, శివలింగా రెడ్డి (కందుకూరు రెడి పభువు) 
అమల G aG 
[శుతి సూ క్రిమాల 2, గిరీశ (వతి సూ క్రిమాల, 


నామాంశరాలు : 


410 తెలుగు సాహిత్య కోశము 


అద్దంకి రెడ్టిపభువు (పోలయ వేమారెడ్డిని నుతిస్తూ దీనిలో రెండు శ్లోకా 
లున్నాయి. సంస్కృతంలో హరిదత్తా చార్యులు [వాసిన “గిరీశ |శుతి నూ క్తిమాలి” 
అనే 160 శ్లోకాల సంస్కృత |గంథానికిది సంస్కృత వ్యాఖ్యానం. (శ. రాచ) 
తత్త్వ (పకాశిన్సి 
నామాంతరం : శివ రహస్య ఖండము (చూ. 
కర్ర * ముదిగొండ [ద్‌హ్మయ లింగమా, 
తత్వ బోధినీ ట్రీక (సం) 
కర్త 2 చూ. అన్నంభట్టు, 
ఇది సంస్కృతంలోని సంక్షేప శారీరకమనే వేదాంత (గంథానికి సంస్కృతం 
లోనే రచింసదిడ్డ వ్యాఖ్యానం. (తె. వి సట 
త త్త్వ్వమారాండమ్‌ (సం) 
కర్త ఏ చూ. తిరుమల బుక్కపటణం (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. 
గీర్వాణ రచన. 
విశిషాద్వెత సిద్ధాంతాలను సన్ముగంగా వివరిస్తుంది. ఇమ్మడి శ్రీనివాసా 
చార్యుల రచనలో అత్యంత (పసిద్ది చెందింది. (ఆం, సృ. నా-0 16) 
తత్త్వము దా భ| దోదయమ్‌ (సం) 
కవయి తి : (తి వేణి, 
ఇవ విశిష్టాద్వెత మత సాం్యపదాయికమయిన వేదాంత (గంథం. దీని [వాత 
(పతి తంజావూరు సరస్యతీమహల్‌ లో ఉంది. (అ.భా. కవయి( తులు) 
తత్తషములు.కొందరు తత్వ కర్తలు 
(పజలలో తత్త్వ విచారాన్ని పెంపొందించటానికి కొందరు [పజా కవులు 
గేయ పద్ధతులలో తత్రా్యాలను |వాశారు. భారతీయుల అత్యున్నత వేదాంత భావనలను 
గీతాల ద్వారా సొమాన్య (పజలకు అందించిన తత్త్వ కర్తలు తెలుగులో చాలామంది 
ఉన్నారు. పీరు పూర్వ వేదాం శార్థాలను వివరించటంళో తృప్తి పడక, నూతన త త్త్వార్థా 
లను వెదికి (పతిపొదించారు. 


వీరిలో వేమన, వీర్యబహ్మ యోగి, దూదేకుల సిద్దయ్య |పముఖులు, వీరుగాక 
వెరాగ్య క్రానదాయకాలయిన తత్త్వాలు తెలుగులో [వాసినవారు చాలా మంది ఉన్నారు. 
ఏకంటి లక్ష్మప్ప, నాసరయ్య, నరసింహదాసు, పీర్‌ మహమ్మద్‌ హుస్పెన్‌ దాసు, పీరు 
మొహిద్దిన్‌ _వీరందరూ గంభఖీరార్థ బోధకాలు, మర్మ కవిత్వంతో కూడిన తత్వాలు 
వాశారు. 


ఆధునికులలో ఎడ్ల రామదాసు ఒక త త్వ్వక ర్త, ఈయన కీర్తనలు, తత్వాలు 
(పజలలో బాగా వ్యాపించి ఉన్నాయి... (సా. చ. స-826) 


[పాచీన సాహిత్యము 411 


తత్త్వ సంగహ రామాయణము 


మం! ఏ ఆకొండి వేంకటకవి. 
రచనాకాలం : క్రీ, శ. 18వ శతాబ్ది పూర్వార్థం. 
అంకితం : శ్రీకృషునికి, 
పద్యకావ్యం. ఇందులో కొన్ని భాగాలు మాతం ముదితాలు. రచన 
[పొఢంగా ఉంది, (క. స_282 
తత్త్వామృతమ్‌ (సం) 
కర్త : కందాడై అస్పకొండాచార్యుడు. (తె, వి, స_4) 


తత్త్వార్ధ దర్పణమ్‌ (సం) 
కర్త క్‌ అప్పయ్య దీక్షితుడు. 
ఆధ్యాత్మిక సంబంధమైన (గంథం, (తె, వి. స_6_240) 
తత్త్వార్ధదర్పణను 
కర్త ఏ అచ్చి రామానుజాచార్యులు. 
రచనాకాలం : కీ. శ 1700 పాంతం, 
ద్విపద కావ్యం, (క.స_201) 
తపతీ సంవరణోపాఖ్యానము 
కర్త కే అద్దంకి గంగాధర కవి. 
కృతిభర్త : ఇ్యబహీ౦ కుతుబ్‌శాహి (మల్కి భరాముడు), 
విశిషత : కృతిభర్త కోరికపై కవి, నన్నయ భారతం అరణ్య పర్వంలోని 
చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్లనలకో పెంచి అయిదాశ్వాసాల కావ్యంగా (వాళాడు. 
ఇది సూర్యుని కుమా _రె తపతికో సంవరణుని వివాహానికి సంబంధించిన ఇతి 
వృత్తం, తపతీ సంవరణ కావ్యాన్ని కొందరు వసుచరిక్రకో పోల్చారు. కవి అక్క 
డక్కడ తన తర్క_ళాస్త్ర పాండిత్యాన్ని, సంగీత జ్ఞానాన్ని [పదర్శించాడు. కుతుబ్‌ శాహి 
అన్థానక ని “వయిహేా”ో [వాసిన “ఖుత్చుము స్తరీ" అనే [ప్రబంధం పై ఈ కాన్య (పభాన 
ముందని అంటారు. మల్కిభరాముని [పణయగాథ ఇందులో సూచితమట. 
(ఆరుుద-8. 188) 
త ప్పెళ్లు కోలాట నృత్యము 
నామాంతరం : డప్పుల కోలాట సృత్యం (చూ). 
తమ్మపడిగ మీద బొమ్మ పెట్టటం 
కాలం : డీ. శ. 12_15 శతాబ్దుల మధ్యకాలం. 
యు 
ఉమ్మి వేసే పాతను తమ్మపడిగ అంటారు. ఈ ప్యాతమీద బొమ్మను చెక్కి 
చటమే బొమ్మ పెట్టటం. విజయగర్యోన్మత్తులయిన రాజులు - శ్యతురాజుల బొమ్మలను 


412 తెలుగు సాహిత్య కోశము 


తమ 'తమ్మపడిగి మీద చెక్కించి అతనిని అవమానిస్తున్నట్లు భావిస్తూ అపా తలో 
ఉమ్మి వేసేవారు. 

రాచకొండ వేదగిరి నేడు _ కొండవీటి మాచా రెడ్డిని జయించి అతని బొమ్మను 
“తమ్మపడిగాన పొదిగించినట్లు _ మాచారెడ్డి అన్న పెదకోమటి వేమారెడ్డి వేదగిరి నేడుని 
జయించినట్లూ జ రెడ్డి [పభువులు _ వెలమ దొరలు పరస్పరం ఇట్లా అవమాన పరచు 
కొన్నట్లు “వెలుగోటి వారి వంశావళి”ని బట్టి తెలుస్తుంది. 


ఈ బొమ్మలను _ విజేత వేసే ఉమ్మికి చేయచాస్తున్నట్లుగా ను, అతవికి నమ 
సారం జేస్తున్నట్లుగాను వివిధ భంగిమలలో చెక్కించేవారట, (తెలుగు_ఏ._.జూా_77) 
తమ్మారం వీథి భాగవతులు 
ఈ భాగవతులు సగటివేషాలు వేయటంలోను, వీథినాటకాలు చక్కగా (పద 
ర్నించటంలోను (పసిద్ధి వహించారు. వీకు తమ్మారం _ అమ్మన|బోలుకు చెందిన కళా 
వంతులు, తమ్మారం |పస్తుతం |ప్రకొళం జిల్లాలో ఉంది, 
మూచిపూడివారు వేసే పగటి వేషాలతో ప్రభావితులై న ఈ భాగవతులు కూడా 
అద్భుతంగా పగటివేషాలు వేసేవారు. (నా.ర,చ- 189) 
తమ్ము పోలయ దక్షారామ శాసనము 
కాలం : డీ: శ. 1149. 
[పసావిత స్థలాలు : దక్షారామం, పట్టపుమెట్ల అ|గహారం. 
శాసన |పదాత : తమ్ము (ప్రోలయ. 
శాసన విషయం : శాసన [పదాత మిక్కిలి దానశీలియనీ, “పట్టపుమెట్ట” అనే 
ఆ|| గహారంలో శిపుని (పతిష్టించి, ఆ (గ్రామాన్ని దానం చేశాడనీ, దక్షారామ భీ మేశ్వరునకు 
అఖండ దీపం నిలిపాడనీ ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిలో అసమ్మగంగా ఒక 
శారూలం, రెండు ఉత్పలమాలలు, మధ్యలో కొంత గద్య, చివర ఆసమ గంగా ఒక 
కంద పద్యం ఉన్నాయి. (తె. క. చ-_247) 
తరంగాలు 
దై వస్తుతి పరమైన సంకీర నలు. 
ఢీ) నారాయణ తీర్థుల వారి శ్రీ కృష్ణ లీలా తరంగిణి తెలుగు దేశంలో అవత 
రిచటంతో-సంస్కృుత ఘటిత మైన సంకీర్మనలకు “తరంగాలు” పేరు (ప్రసిద్ధమైంది. 
తీర్భపాదుడు తెలుగులో వ్రాసిన పారిజాతాపహరణ యక్షగానంలో శ్రీకృష్ణ 
లీలా తరంగిణిలోని మూడు తరంగాలు ప్రస కృ మెనాయి, శేషాందబ మిత విందా పరిణ 
యంలో కూడా కొన్ని తరంగాలు (పయుక్తాలు. దీవిలోని తరంగాలు తాళ జాతులవలె 
ఉండటం విశేషం. (య. వా. చ-827_826) 
తరళమ్‌ వ్యాఖ్య (నం) 
కర్త 2 కోలచల మల్లి నాథసూరి, 


[పాచీన సాహిత్యము 418 


సంస్కృతంలోని “ఎకానశళిికిది సంస స్క్యత౦లో (వాసిన మనోహరమైన 


వ్యాఖ్య: (తె, వి. స_4) 
తరిగొండ వెంకమాంబ (వేంగమాంబు 
కాలం ఇ వీ. శ. 19 వ శతాబ్దం పూర్వార్ణ ౦. 
సలం ; కడప reg తరిగొండ. 


గురువులు : వేదాంతోప దేశికుడు, సుబహ్మణ్య దేశికులు. 
రచనలు : 1. వేంకటాచల మాహాత్మ్యము 2. జాన వాసిష్ట రామాయణము 9. రాజ 
యోగసారము 4. ద్విపద భారతము 5, ద్విసద భాగవతము 8. నర 
సింహ శతకము 7. నరసింహ విలాస కథ 6. కృష్ణ నాటకము 
ః 9, రమాపరిణయము (పెండ్లి పాట) 10. చెంచునాటకము 11, కృష్ణ 
మంజరి (ద్విపద 12. శ్రీ రుక్మిణీ నాటకము 18. గోపికా నాటకము 
14. ముకి కాంతా విలాసము 15. శివనాటకము 168. పారిజాతాస 
హరణ సత్క్బృతి. 
ఈమె |గంథాలు కొన్నీ తరిగొండలోని నృసింహస్వామికి అంకితాలు. ఆందు 
వల్ల నే ఈమెకు తరిగొండ డేంకమాంబ అనే (ప్రసిద్ది కలిగిందట. ఈమె తండి 
కృష్ణార్యుడు, తల్లి మంగమాంబ. పుట్టింటి వారు కొనాలవారు. భర్త వెంకటాచలపతి* 
కొన్ని రచనలు సు బహ్మణ గురునికి అంకితం చేసింది. 


తాను విద్యాధికురాలను కాననిచెప్తూ, పండితులను ఆవరించమని వెడుకొన్న 
వినయశీలి. శతకాలు, ద్విపదలు, యక్షగానాలు - ఇన్ని [ప్రక్రియా వై విద్యంతో, విషయ 
వై విధ్యంతో రచించిన వనితలు తక్కువ. ఈమె మంచి విదుషీమణి. ఈమె (గంథాలు 
(వాయికంగా వేదాంతపరాలు. శై లి మృదువుగా హృదయంగమంగా ఉంటుంది. వ్యాకరణ 
నియమాలు అంతగా పాటించలేదు. ఈమె వేంకటాచల మహాత్మ్యంలో తాను శృంగార 
వర్ణన చేయలేనని శృంగారం పేర అసభ్య వర్ణ నలు చేయలేననీ చెప్పింది. కావ్యాలలో 
అనుచిత వర్ణనలు లేవు. వినయపరురాలు. 
(అ. భా. రచయితులు_74; సా. చ, 282) 
తరిగొప్పుల ద తన 
కాలం * కీ. శ. 1686. 1814 |పాంతం. 
రచనలు : తెలియరాలేదు. 


విశిష్టత : ఈయన వసుచరిత కృతిభర్త తిరుమల దేవరాయల కుమారు 
డయిన రెండో వేంకటపతి రాయల దగ్గర (వాయసకాడు. రాజాధిరాజ రాజ పరమేశ సకల 
కర్గాటకాం[ధ రాజధారేయ తిరుమల రాయ తనయ చం దుడగు వేంకటపతి క్షితీం దమణికి 
ఈ దత్తన్న అనుపమ కావ్యకర్త. అశు, విస్తర, చిత, మధుర కవితలతో చం|దధభాను 
చరితను కావ్యంగా [వాసిన తరిగొప్పుల మల్లిన ఈతనికి తమ్ముడు. ఈ మల్లన్న 
కూడా వేంకటపతి రాయల యొద్ద |వాయసకాడు. — 


414 తెలుగు సాహిత్య కోళము 


చత్తన్న |వాతలు ద్వీపాంతర నృపులను సై తం ఆకర్షి ౦చేదట, (ఆరు. ద-$) 
ఒడ 
తరిగొప్పుల మల్లన 
కాలం . 5: శ, 1088_18614 (సాంతం. 
స్థలం : తరిగొప్పుల |గామం. కర్నూలు జిల్లా నందికొటూ్యూరు తాలూకాలో ఉండి, 
రచన ; చం్యదభాను చరిత. 
బిరుదు : గండభేరుండ కవి. 
గురువు : దత్తా తేయ యోగీం|దుడు. 
నరసామాత్య తిప్పాంబల కుమారుడు. 
విశిష్టత : ఇతడు వెంకటపతి రాయల కొలువులో [వాయసకాడు. సభాసతులకు 
తలలో నాలుక లాంటివాడు. రాజుదగ్గర పలుకుబడి ఉన్నవాడు. పింగళి సూరన్న నవ్య 
క్రవితారీతినీ, భట్టుమూర్తి కొత్త బాణీనీ ఇతడు అనుసరించాడు. ఈయన ఆశు, విస్తర, 
చిత్ర, మధుర కవితలలో దిట్ట, ఈయన తాను చెప్పె విస్తర రచనలు సూరి హృదయా 
లను, ఆశువులు రసజ్ఞులను, యమకాది చిితాలు మాన్యసత,.వులను, మధుర కవితలు 
_పొజ్ఞాలిను మెప్పిసాయని చెప్పుకొన్నాడు. ఈయన కావ్యాన్ని అనుసరించి సమీప 
కాలంలో అర్వాచీనుడు సురభిమాధవ రాయలు చం దికా పరిణయం అనే కల్పిత ప్రబంధం 
వాశాడు. (ఆవ|ద-_1) 
తర్క భూషణము వేంకటాచార్యులు 
కాలం : డీ. శ. 19వ శతాబ౦. 
యట 
సలం : వేంకటగిరి సంసానం. 
థి అ 
రచన : శృంగార కల్చనల్లి. 
వేంకటగిరి సంస్థాన పాలకుడై న సర్వజ యాచేం[దుని (18921892) ఆన్హాన 
గే మ జ థ్‌ 
కవులలో . ఇతడు (ప్రసిద్దుడు. బహుళాస్త్రవేత్త. శృంగార కల్పవల్లి ఇతని అలంకారిక 
రచన. ఈ రచనకు మెచ్చి [పభువతనికి “వెదురుగంటోొ | గామాన్ని అగహారంగా ఇచ్చి 
గౌరవించాడట. (ఆం సం.సా_468) 
తర సం గహ దీపిక (సం) 
కర * చూ. అన్నంభటు. 
అవవ ట్‌ 
ఇది సంస్కృతంలో రచింపబడ్డ న్యాయశాస్త్ర గంథం. తర్కవిద్య నేరు) 
కొనేవారు |పారంభంలో ఈ |గంథాన్ని చదువుతారట. దీనిమీద పది వ్యాఖ్యలున్నాయి. 
దీనికి మంచి వ్యాప్తి ఉంది. దీనిలో విషయం సంక్షిప్తంగా, నిశ్చితంగా, సుగమంగా 
ఉంటుంది. న్యాయ, వై శేషిక రీతులకు దీనిలో సమన్వయముంది. ఇది తర్క సం|గహ 
దీపికకు వ్యాఖ్యానం. ఇది స్వతం(తమైన, నిశ్చితమైన గంథం. బుద్ధి చర్చలో గౌతమ 
భాహలు, ఇతర చర్చలలో కాణాదుని భావాలు ఇందులో నిరూపితం. ఈ [గంథం సర్వుఅ 
ఆమోదాన్ని పొందింది. (తె.వి,స-4) 


(పాచీన సాహిత్యము | 413 


తర్క సల గహమ్‌ (సం) 
కర్త : చూ, అన్నంభట్టు. 
ఇది సంస్కృతంలో న్యాయశాస్త్ర (గంథం. తర్క విద్య నేర్చుకొనేవారు 
[పారంభంలో ఈ |గంథాన్ని తప్పక చదువుతారు. దీనిపై ఇరవై అయిదు వ్యాఖ్యానాలు 
వచ్చాయి. దీనికి మంచి వ్యాప్తి ఉంది. దీనిలో విషయం సంక్షి ప్తంగా, ,నిశ్చితంగా 
సుగమంగా ఉండడ మేకాక న్యాయ, వై శేషిక రీతులకు చక్కని సమన్వయముంది. 
(తె.వి స_4) 
తలంటు పాటలు 
ఇవి పెండ వేడుకలలోని పొటలు. వధూవరులకు మంగళస్నానాలు చేయించే 
టప్పుడు ఈ పాటలు పాడటం కద్దు. కొన్నిచోట్ల వీటిని “తలంటు శోభనపు "పాటలు 
అని కూడా ఆంటారు. కల్యాణ కథలున్న యక్షగానాలలో ఇవి |పయు కం. వేంకటా 
చలమయ్య ఏకాంత సేవలో ఇవి ఉన్నాయి. (య,వా.చ_కి28) 
తలంటు శోభనపు పాటలు - 
నామాంతరం : చూ. శలంటు పాటలు. 


తలమల రామచం దారెడ్డి 
కాలం : |క్రీ.శ. 17వ శతాబ్దం, 
స్థలం : తిదుచినాపల్లి మండలం (సేలం జిల్లా). 
కృతిపతి. సాహిత్యపోషకుడు. విశ్వేశ్వర పండితుడు (వాసిన కృష్ణవిలాసం 
అంకితం తీసుకొన్నాడు. 
నామకల్లు తాలూకాలోని తలమల అనే కొండ (కింది [ప్రదేశం వీరి స్వస్థలం, 
ఇతని పూర్వీకులు తలమల కొండమీద శీ) వేంకటేశ్వరస్వామికి ఆలయం కట్టించి 
తలమల పేరుతో (పఖ్యాతులయ్యారు. (చ. దే.వా-487) 
తలమల సంక్రానము 
వక్షిణ దేశంలో తెలుగు భాషను ఆదరించిన సంస్థానా లలో ఒకటి. తిరుచినా 
పల్లి మండలంలో నామకల్లు తాలూకా [పాంతం తలమలగా వ్యవహృతం. ఇక్కడి 
పాలకుడు రామచం।| దారెడ్డి విశ్వేశ్వర సండితుని పోత్సహించి కృష్ణ విలాసము అనే 
కావ్యాన్ని రచింపజేసి ఆంకితం పొందాడు. (ద. దే.వా) 
తలుపు దగ్గర పొటలు 
ఇవి |పధానంగా పెండి వేడుక పాటలు. సణయకలహ విషయికంగా దూరమై 
పోయిన నాయికా నాయక పునస్పమాగమ సందర్భాలలో నాయికా నాయక సంవాదపుర 
స్పరంగా ఈ పాటలు పుట్టినవి. ఇవి చాలా యక్షగానాలలో (పయుక్తాలు, (పతిపాటకు 
సాధారణంగా పాదానికి చతుర్మాాతాక దళాలు ఏడుంటాయి. నాలుగు దళాల'పె యతి," 
రెండేసి పాదాలకు (పాస్క, మధురగతికో [ప్రతిపాట ఉంటుంది. గ్రయ.వా.చ-820) 


416 “ తెలుగు సాహిత్య కోశము 
తల్లా పెగ్గ్దడ నూర్య| పకాశరావు 
చూ. తురగా రామకవి. 


ఈయన తురగా రామకవికీ బావ. (కొత్తగా కట్టన ఇల్లు చూపిస్తూ 
ఈయన చేసిన హాస్యాన్ని రామకవి అవమానంగా భావించి శపించగా ఆ ఇల్లు పాడుబడి 


పోయిందట. : (చా. స, ర 
తాడికొండ మల్ల నారాధ్యుడు 
కొలం : [5 శ. 18వ శతాబ్దం ఉ_త్తరార్గం - 19వ శతాబ్దం పూర్వార్దం. 
సలం 2 నరసరావుపేట సంస్థానం. 


రచనలు : తెలియరాలేదు. చాటువులు. శతకాలు చెప్పినట్లు తెలుస్తున్నది. 
మల్ల నారాధ్యుడు మం[తశాస్త్ర విదుడు, సంస్కృృతాం్యధ భాషాకోవిదుడు. 
రిసరావుపేట సంస్థానా ధిపతి ఆయిన పెద వేంకట గుండారాయణింగారిని తమ కవితా 
శ_క్రిచేత మెప్పించి “నంది వెలుగు” [గామంలో మాన్యం పొందారు. వీరు ఆశువుగా 
ఏక ప్రాసతో “వీరాధిస గుండభూప విభవదిలీపా 1౫ అనే మకుటంతో ఒక శతకం చెప్పి 
నట్లు తెలుస్తున్నది వీరి రచనలకు సంబంధించిన వివరాలు తెలియవు, 
(ఆం.సం.సా_ 194, 105) 


ef 


తాడిగొట్ల చెన్న కేశవుడు 
సాహిత్యాభిమాని. ఈయన మీద బుచ్చయ్యశాశ్ర్రి. అనే ఒక కవి ఒక పంచ 
చామరం చెప్పాడు. (చా-ప.ర.) 


తాడిగోళ్ళ కదిరీపతి 
నామాంతరం : పాలవేకరి కదిరీపతి. 


కాలం 3 (కీ.శ. lis శతాబ్దం తొలిపాదం, 
సలం “ కోలారు పాంతం (మైసూరులోనిది. 
య మా 

రచన ఏ గుత్త సప్తతి. 


కదిరిరాజు స్ప|త్రుడు. కరియ మాణిక్య నృపుని ప్యొతుడు. కావ్య రచనా 

వై పుణ్యం, శట్ద గౌరవ పాగల్భ్యంగల కవి. తన కాలం నాటి సమాజ స్వరూపాన్ని, వష 

భాషలను సందర్భోచితంగా రచనలో చూపాడు. ఇతని శుక సప్తతి తెలుగులో విలక్షణ 
మైన రచన. 

వీరి పూర్వీకుల ఇంటిపేరు “పాలవేకరి”. తర్వాత తాడిగోళ్ళ (గ్రామాన్నిబిట్టి 

తాడిగోళ్ళ వారుగా (పథ్యాతులయ్యారు. వీరిది నెల్లూరు మండలం అని కొందరంటున్నారు 

(ఆరు ద-11_24/) 


తాడిపల్సి పానకాల రాయకవి 
సలం ; కృష్ణా మండలం, బెజవాడ సమీపంలోని తాడేపలి. 
(౪ య 


[పాచీన సాహిత్యము 417 


రచనలు : 1. న్యేతదర్సణము 2. సకల వైద్య శాస్తారిర సంగ్రహము 
ర జూబి అ టి 
మంగళగిరిలోని దేవునిబట్టి ఈతనికీ పేరు పెట్టినట్లు తెలుస్తున్నది. పై రెండు 
రచనలూ ఒకే పేరుగల ఇరువురు కవులు వేర్వేరుగా రచించినవని కొందరు అభి పాయ 


పడుతున్నారు, (5, త_ 13-240) 
తాడువాయి నరసింహము 
స్ధలం “ గుంటూరు జీల్లా _ సత్తెనపల్లి తాలూకా _ తాడువాయి (గామం. 
తిరుమల బుక్కపట్టణం తాతాచార్యులు ఈయన గుణ గణాలను (పశంసిస్తూ 
చాటువులు చెప్పాడు, (చా, ప్ర్మ ర.) 
తాడేపల్లి పానకాలరాయకవి 
స్టలం | కృష్ణానదీ తీరంలోని తాడేపల్లి. 
రచనలు : |, సకలవై ద్య శాస్తారిర్ధ సం|గహము (అసమ్మగము) 2. చిత్త 


బోధ శతకము 8. మానసబోధ శతకము 4. రామశతకము గ్‌, రుక్మిణీ 
పతి శతకము 6, లక్ష్మ శతకము 7, మంగళా దది నారసింహా శతకము. 
కవి పితృ పితా మహులు భిషగ్వరులట. ఇతడు వైద్య విద్యలోనే కాకుండా 
రాజనీతిలో కూడ కోవిదుడు. మృదు మధురంగా కవిత చెప్పాడు. న్మేత దర్పణ కర్త 
తాడేపల్లి పానకాలరాయ కవిసీ ఇతన్నీ అభిన్నులుగా కొందరు తలపోస్తున్నారు. వీరి 
కాలాన్ని నిర్ణయించు దుకు ఆధారాలు లేవు. (క.త_13-285) 
తాతా కామావధానులు 
కాలం "౨ (క్రీం శ, 19వ శతాబం౦ పథమభాగం, 
ళా 
సలం ; ఆం|డ సంసానం, 
@ @ 
es శ, 19వ శతాబ్దం [పథమభాగంలో అండ సంస్థానాన్ని పాలించిన 
గారయ దొర ఆస్థాన సండితుల్లో ముఖ్యులైన వారిలో ఒకడు, 
వివరాలు తెలియవు. (ఆం, సం, సొ 
తాతా పెదకామయ్య 
కాలం : డీ. శ, 19 వ శతొబ౦. 
(౧) 
సలం : చల పేట. 
® ౧ 
సంసానం : ఆంద, 
@ 
(కీ. శ. 18వ శతాబ్దంలో ఆం|డ సంస్థానాన్ని పాలించిన రామన్న దొరగారి 
ది థి 
ఆస్థాన పండితులలో ఒకడు. 
వివరాలు తెలియవు. (ఆ.సం.సా) 
తాతా విశ్వనాథశాస్త్రి | 
కాలం : డీ. శ. 19 వ శతాబ౦. 
టయ 


సం * చల పేట. 
త్రి క్‌. 


410 తెలుగు సాహిత్య కోశము 


సంసొనం ; ఆం|డ, 
గు 
రచనలు : తెలియరాలేదు, 


(కీ.శ. 19 వ శతాబ్దంలో ఆం'డ సంస్థానాన్ని పాలించిన రామన్న దొరగారి 
అస్టాన పండితులలో ఒకడు. (ఆం,సం.సా 


కాలం : [కీ. శ, 19 వ శతాబ్దం షి (పథమ భాగం. 
సలం : “అం[డో సంసానం, 
టి © 


[ శ. 19 వ శతాబ్ద 3 [పథమ భాగంలో ఆం|డ సుస్టానాన్ని పాలించిన 
గారయదొర ఆస్థాన పండితులలో ఒకరు. ఇతర వివరాలు తెలియవు. 


(అం, సరః సా 
తొతా శ్రీరామకా శ్రి 
కాలం : డీ. శ. 19 వ క తౌద్ది౦. 
సలం “ చల పేట. 
@ య 


సంస్థానం : ఆం|డ, 
డీ శ. 19వ శతాబ్ద తలో అండ సంస్థాన పాలకుడై న రామన్న దొర 
అస్థాన పండితులలో ఒకడు. వివరాలు తెలియవు. (అం. సం, సా.) 


తాపి వారు 
ఇచ్చ కట్టడంలో ఉపయోగించే పనిముట్టుతో ఉన్న ఇంటి పేరు. మనుషులు 
కట్టడంలో చేసేసనిని కూడా తాపీ పని ఆనటం కద్దు ఈ ఇంటి సేరుతో కొన్ని కుటుంబాలు 
తెలుగుదేశంలో ఉన్నాయి. (భారతి_మా_45_280) 


కాలం : కీ. శ. 1676 ప్రాంతం. 

స్టలం ఏ; గోదావరీ మండలం. 

రచన :; హరివంశంలోని ఆశ్చర్య పర్వం. 

అంకితం డీ) రాముని కీ. 

విశిష్టత : శరణయామాత్యుని పుతుడు. తామరపల్లి వారికి పూర్వం పెడి 

గంటం వారనే ఇంటి పేరు ఉండేదట. వీరు తూర్పు గోదావరి జిల్లా రామచం( దపురం 
(పాంతం వారు కావచ్చు. తిమ్మయ్యకు ముందు ఏడో తరం వాడయిన ఆబ్బ మంతి 
[ప్రౌఢ దేవరాయలను (+ శ, 1429-1460) మెప్పించి పై డిగంటం బహుమానంగా పుచ్చు 
కొన్నాడట. ఈ కవిని “ఇందుపురేమి” ధర్మాజీ పోషించాడట. ఈ ధర్మాజి పెద 
తండి నారాయణరావు గోలకొండ నవాబుల వద్ద ఉద్యోగి. ఈయన హరివంశంలో 


[పాచీన సాహిత్యము (130 


జ 


ఎ,రన వదిలిన పత్రాష్రలలో ఒక పర్వం మాత్రమే (ఆశ్చర్య పర్వంలోని ధర్మటోధలున్న 
శేషధర్మాలను ఆం (ధీకరించాడు. (ఆద ద-9-288) 
తామర పలి శరణుమం!| తి 
oe) 
కాలం ద డ్రీ.శ, 16 న శ్రతౌద్ది ౦. 
రచన * సభాభిరామము (ఆలభ్యం). 


చం|దమం|తి పు[తుడు. హరివంశం (ఆశ్చర్య పర్వం) కావ్య రచయిత 
తామరసల్లి తిమ్మయ్యకు తండ్రి. ఈయన సభాభిరామం గురించిన వివరాలు తెలియవు. 
 (ఆరు[ద_9.288) 

తామ అరుణా, ది కవి 


కాలం న కీ.శ. 10 వశతాబ్దం (పూర్వార్థం కావచ్చును). 
స్థలం * దక్షిణ దేశం. 
రచన ౩; జగన్మోహినీ దండకము. 


కవి వెండ్లూరి (ప్రభువుల ఆశ్రితుడు. కోనేరు భూశథ ప్పుతుడైన రంగ 
భూపాలునిపై దండకం చెప్పాడు (వా. చ, వం, సు-_886) 
తారక ్బబహ్మ మాహాత్మ్యము 
- కర్త: చూ కొటికలపూడి కోదండ రామకవి, 
ఆం|ధీకృత రచన. మూలం సంస్కృతంలో ఉంది. |బిహ్మా౦డ పురాణంలోని 
మం|త్రఖండలో ఉన్న తారకబహ్మ మాహాత్మ్యం అయిదు ఆశ్వాసాలుగా తెలుగులో 
రచించబడింది, 
విషువు రామునిగా అవతరించి, శంబరుదు అనే రాక్షసుని సంహరించడం 
తీసిలోవి [ప్రధాన ఇతివ త్తం. : (ఆం,సం.సా_809) 
తారక | బహ్మషఘు 
కర ఏ చూ. కొటికలపూడి వేంకటకృష్ణ సోమయాజి. 
వచన రచన, రామ మహిమాను వర్ణ నము. 
వివరాలు తెలియవు. (ఆం, సం, సా_803) 
తారక బహ్మ రాజీయము 
కాలం కీ.శ. 18వ శతాబ్ద ౦. 
కర్త న (చూ చింతలపూడి ఎల్ల య. 
అంకితం : (శ్రీరామునికి. 
వేదాంత (గంథం. నాలుగాళ్వాసాలు మాతం లభించాయి, 


9 


శివషత సంస్కృతంలో (పయాగ నారాయణా (శ్రమి (వాసిన (గంథా 
లయ a 

నికి ఇది ఆం|ధాను వాదం: ఆచ్యుతరాయల దగ్గర ఉద్యోగిగా ఉన్న తిమ్మరుసు 
కోరికపై రచింసబడినదట. (తె. వి. స_కీ) 


£ 


420 కెణగు సాదొాతోకి కోశము 


తారక(బహ్మరామశతకము (అలభ్యం) 
కవి: మరీంగంటి సింగరాచార్యులు. 
తారక యోగము 
కర్త ఏ పరకురామపంతుల లింగమూ లి. 
వేదాంత (గంథం. పండిత పామర జనరంజకంగా ఉంది. కవికి గారాయణ 
గురువు మం కోప దెశం చేశాడట. ఆ విషయాలను స్మరిస్తూ రచన చేశాడు. 
(క.స_8; ఆరు[(ద-1 2_ 10 
తారావళి 
నామాంతరం : నక్ష!తమాల. 
శవ్యకావ్య భేదం ఇరవై ఎడు నక్ష తాలున్నళ్తు 27 పద్యాలతోే కచార్చిన 


తారావళి పేరుతో రావిపాటి (తిపురాంతకుడు మొదటిసారిగా ఊచెలు గపలో 


నక్ష[తమాలిక | వాళాడు. (తె వి.స__4 
తారావళి 
కర ; చూ. దేవులపల్లి బాపన్నకవి. 
చి ణా 


సంస్కృత కావ్యం. రామాయణార్థ బోధకంగాను, నక్షత నామా చిష్నూ 


తంగానూ |వాయబడింది., (ఆం.స౫. నా. 247) 
తారావళి 
కవి ఏ బుచ్చాలి గోపాలయ్య (చూ). 
అంకితం : కవి ఇష్టదైవం రంగనాయకులకు. 
హాస్య శృంగార భరితమైన రచన. (ఆరు ద-_ 12.86) 


తారావళులు (అలభ్యం) 
కవి : గణపవరపు వేంకటకవి (చూ. 
ఇతవి చ|క్రవాళ తారావళులు ఆనేకం ఉన్నాయి. కొన్ని అలభాలూ. కవి 
పన్నెండో ఏటనే తారావళుల రచన మొదలు పెట్టాడట. (క.త _ 12_284ఉ) 
తారా శకాంకము 
నామాంతరం : చం[దళారా విలాసము (చూ. 


ఎల్లయ్య రచించిన చం|దతారా విలాసాన్ని సమకాలికులు తారాశశాంకమని 
“పర్వాాన్నారు 


(కోలాచల శేషాచలకవి _ నీలగిరి యాత; ద.దే.వా_407) 
తారా శఠాంక విజయము 
నామాంతరం : శశాంక విజయము, 


ప్రాచిన సాహిత్యము 421 


కర్త : శేషము వేంకటపతి (చూ, 
తాలాంక నందినీ పరిణయము 
కర్త : మరింగంటి వేంకట (ద్వితీయ) నృసింహాచార్యులు. 


ఇది ఆరాశ్వాసాల[ప్రొఢ| పబంధం, శిరేభా పరిణయం దీనిలోని ఇతివృ త్రం. 


ఆము[దిత౦. (తె.వి.స-6) 
తాళ చింతామణి (అలభ్యం 
కవి 3 కృషాధ్వరి. 


అంకితం : రఘునాథ నాయకునికి (1575-1808). 
సంస్కృత (గంథం. సంగీతళాస్త్ర సందింధమైన “తాళ” లక్షణాలను గురించి చెప్పి 
ఉండవచ్చు. 
కాళదశ (పాణ _పదీపిక 
కర్త : పోలూరి గోవిందమం। తి, 
అంకితం : చెరుకూరి సదాళివునికి. 
ఇది భరతుని సాట్యశాస్త్రంలోని తాళాధ్యాయానికి అనువాదం. రెండో ఆళ్వా 
సంలో గీతం (పాము థ్యాన్ని, స్వరూపాన్ని గురించీ, మూడో ఆళ్వాసంలో గీతం, 
గామ మూర్చనల గురించీ వివరించాడు. నాలుగో ఆళ్వాసంలో గీతంలోని భౌడవ, 
షాడవ, సంపూర్ణ, తాన రూపాలయిన |త్రి విధ రాగభేదాలను | పధానంగా |ప్రతిపాదించాడు. 
అయిదో ఆశ్వాసంలో నృ త్త వాద్య స్వరూపాలను వివరించాడు. (శె.వి.స_4) 
తాళ దీపిక 
కర్త: గోపేం|ద తిస్పరాజు. 
ఇది |పత్యేకంగా సంగీతళాస్త్రంలోని వివిధ తాళాలకు లక్షణం చెప్పే గంథం 
(నా-ర.చ-8b) 
తాళములు 
తాళ్యపధానమైన గేయ రచనలు. 
ఇవి వివిధ యక్షగానాలలో [పయు క్రం, కన్నడ లాక్షణికుడు కవి జిహ్వా 
బంధకారుడు ఏక|త్రిపుటాదులను తాళాలుగా, “రఘటా” (రగడ) భేదాలుగా పరిగణిం 
చాడు, కస్తూరి రంగకవి ఆనంద రంగరాట్‌ ఛందంలో నవ విధ రగడలకు తాళాలను 
పరిగణిస్తూ, జంపె (తిపుటాదులను తాళాలుగా పేర్కొన్నాడు. 
జం పె |త్రిపుటాదులు యక్షగానాలలో జంపె |త్రిపుటలని, కొన్నిచోట్ల జం పె 
రేకులు, (తిపుటరేకులని; కొన్నిచోట్ల జంపె తాళము, |త్రిపుట తాళమని పేర్కొన 
బడ్డాయి, 


జం పె, |తిపుట, అట, ఏక, రూపక, (ధువ, మరఠ్యతాళాలు కలిసి సప్త తాళొ 


422 తెలుగు సాహిత్య కోశము 


లుగా సంగీత [ప్రపంచంలో |పసిద్ధం. (సంగీత దర్పణం చూ.) ఇంకా లఘుశేఖర, 
రచ్చతాళ, చిత తాళాలు కూడా ఉన్నాయి. (చూ, రేకులు రగడలు) 
(య, వా. చ_28788) 


తాళ్ళపాక అన్నమాచార్యులు 


కాలం శ డీ. శ. 1408-1608 |పాంతం. 

సలం తాళ్ళపాక (కడపజిల్లా రాజం పేట_సిద్దవటం |పాంతం). 

ళ్‌ గ ధి 

రచనలు : lL ఆధ్యాత్మిక కీర్తనలు 2, శృంగార సంకీర్తనలు న శృంగార 


మంజరి (ద్విపద &. శృంగార లక్షణమ్‌ (సంస్కృతం) 
ర్‌. సంకీ రన లక్షణమ్‌ (సంస్కృతం) 8 వేంకటాచల మాహాత్మ్యమ్‌ 
(సంస్కృతం) 7. రామాయణము (ద్విపద) 8. వేంక పేశ్వర 
శతకము, 
ఇతడు (ప్రసిద్ధి పొందిన వాగ్గేయకారుడు. తన జీవిత కాలమంతా వేంకటేశ్వర 
స్వామి మీవ పదాలు (వాసి, పాడి, పాడించి ధన్యుడయ్యాడు. 


కడప, చిత్తూరు జిల్లాలలోని దైవతాలపె కీర్తనలు [(వహశాడు. ఇతడు కడప 
జిల్లాలోని ఓగునూతలలోని నరసింహస్వామిని, కడపలోని వేంకపేశ్వరుని కోనలోని 
చెన్నరాయని, జమ్మలమడుగు తాలూకా ముడియములోని నరసింహస్వామిని, కర్నూలు జిల్లా 
సంబటూరులోని చెన్నరాయని, తిరుపతిలోని గోవిందరాజులను, తుంగభ దా తీరస్ట గోపాల 
కృష్ణుని, విఠలేశ్వరుని కీ గ్రించాడు. 


ఇతని కీర్తనలు శ్రీరంగంలోను, అపశోబిలంలోను తాామ ఫలకాలమీద ఉన్న 
వట. సింహాచలంలో అధ్యయనోత్సన సమయంలో నేటికీ “అన్నమాచార్య సంగీతత్తు 
కరుళప్పాడు” అని ఆరంభించి ఇతని కీర్తనలు ఆలపిస్తుంటారు. 82 చేల పెచిలుకు 
పదాలు (వాసి రాగి రెకులమీద వేయించారని పండితాభి పాయం. సాళువ గుండ నరసింహ 
రాయలు అన్నమయ్యకు బాఖ్యసఖుడట. తనమీద శృంగార పదాలు చెప్పలేదని రాయలు 
కోపించి చెరసాలలో అన్నమయ్యను బంధించాడనీ, చివరకు తప్పు తెలుసుకొని ఆరా. 
ధించాడనీ అంటారు. ఈయన ఉభయ భాషా పండితుడు. నంగిత రత్నాకరం, సంగీత 
చం!దిక, సంగీత సుధాకరం, భరత శాస్త్రం మొ॥ గ్రంధాల్లో చెస్పిన పదలక్షణాలను 
పూర్తిగా తెలుసుకున్నవాడు. . 


అన్నమయ్య మధుర భక్తితో తానే నాయికగా, అలవేలు మంగగా చెప్పిన 
గేయాలు ఎన్నో ఉన్నాయి. దూతికగా దివ్య |పేయసీ [పియులకు రాయబారాలు, 
రాజీలు, రహస్యాలు చెప్పటాలు ఎన్నో ఉన్నాయి. శృంగార లక్షణ |గంథాలలోని 
లక్షణాలకు వ్యతిరేకం కానివి, ఆ సూ[తాలకు లొంగనివి చేలకు వేలు ఈయన [వాళాడు. 
అష్టవిధ నాయికలు, ఒకప్పుడు ఒక కీ రనలోనే కనిపిస్తారు. ఉపమానాలు, ఉత్చే9క్షలు 
మొ॥ అలంకారాలు పృుంభానుపుంఖఎగా దొరుకుతాయి. పురాణేకి హాసాలను, దశావతారాలు, 


ప్రాచీన సాహిత్యము 423 


జో్యతిష్యంలోనీ ద్వాదశ రాసులను సెతం శృం౦ంగారంలోకి అనువదించి పదాలుగా 
చెప్పాడు. అన్నమయ్య రచనంతా దేశీయమే | అడుగడుగునా సామెతలు నానుడులే! 

ఈ కవి |వాసిన కీ ర్తనలలో జోల పాటలు, ఉయ్యాల పాటలు, తలుపు 
దగ్గర పాటలు, మేలు కొలుపులు, తుమ్మెద పదాలు, లాలి వదాలు, చిలుక సదాలు, 
కోకిల పదాలు, మంగళ హారతులు, వెన్నెల పదాలు మొ॥ ఎన్నో [వాసి పద కవితా 
శాఖకు మార్గదర్శకుడయ్యాడు. (క, త_6; అఆరు[ద_6; తె. వి. స_4) 


తాళ్ళపాక చిన తిరుములాచార్యుడు 
నామాంతరం : వేంకకేశర దీక్షితులు. 


కాలం : డీ: శ. 1495_1668 |పాంతం. 
రచనలు 1. శృంగార సంకీర్తనలు 2. సంకీర్తన లక్షణము శి, అష్షభాషా 
దండకము. 


విశిష్టత ౩: ఇతడు తాళ్ళపాక అన్నమయ్య మనుమడు. తాళ్ళపాక పెద తిరుమ 

లయ్య పెద్ద కుమారుడు ఇతనికి తాతగారే [దిహ్మోపదేశం చేశాడట. సంస్కృ తాం| ధా 

లలో మహాకవి. విద్వాంసుడు. అష్టభాషా కవి చ|కవ_ర్డి అని చిన్నన్న ఇతనిని పేర్కొ 
జు అ.) 

న్నాడు. తంగడి తాతల వలెనే ఇతడు కూడా శ్రీ వేంకటేశ్వరస్వామి పె శృంగార 

సంకీర్తసలు |వాశాడు. ఇతని కుమారుడే తిరువేంగళప్ప. (తె. వి. స_్ర) 


తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు 
చూ, తాళ్ళపాక చిన్నన్న. 


తాళ్ళపాక చిన్నన్న 
నామాంతరం : చిన తిరువేంగళనాథుడు. 
కాలం ; డీ. శ, 1498_1661 ప్రాంతం, 
రచనలు : 1. అష్టమహిషీ కల్యాణము 2. సరమయోగి విలాసము 8. ఉషా. 
పరిణయము 4. అన్నమాచార్య చరితము. 
అన్నీ ద్విపద కావ్యాలు. ఇతడు పెద తిరుమలాచార్యుని నాలుగో కుమారుడు 
విశిష్టత : “చిన్నన్న ద్విపద కెరగు”నని తెనాలి రామకృష్ణ కవిచే | పస్తుతిగన్న 
కవీశ్వరుడు. “దినములోననె వేయి ద్విపదలిం పొంద, వినుత వర్ణనతో విరచించువాడ” 
నసి కవి శిరకంప యోగ్య పతి ద్విపద, నవ బిరుదాంకుండననీ తన ఆష్ట మహిషీ 
కల్యాణంలో చెప్పుకొన్నాడు. కావ్యం చెప్పి (శ్రీ వేంకపేశ్వరుని మెప్పించాడు. ఈతడు 
“జలజాత వాసిని చనుబాల పుష్టి చేత కవితా రచన చేసినవాడట. 
ద్విపద లక్షణాన్ని ఇతదొక్కండే చక్కగా నిర్వచించాడు. లక్షణ కర్తలు 
ఎవ్వరూ ఇతనివలె నిర్వచించలేదు. “తాళ్ళపాక చిన్నన్న దండె మీటులుగావు” అని 
“అల తాళ్ళపాక చిన్నన్న రోమములై తె తంబురాదండెకు దంతులగునె” అని అర్వా 
చీనులు కొందరు ఇతనిని గాయకునిగా స్మరించారు. ఇతడు గాయకుడనటానికి 


424 తెలుగు సాహిత్య కోశము 


నిదర్శనంగా ,వాసిన సంకీర్తనలు లభించలేదు. ఈ కవి సాలె వారికి అచార్యుడై 
వంశ మర్యాదలకు సంరక్షకుడై వన్నెకెక్కాడు. సాలెవారు తా|మ శాసనం వేయించి, 
చిన్నన్న వంశపారంపర్యంగా తమ వంశ పారంపర్యంగా గురుశిష్యతా సంబంధం 
కల్చించుకొన్నారు. (తె. వి. స-4) 
తాళ్ళపాక తిమ్మక్క 
కాలం వ కీ.శ. 15వ శతాబ్దం. 
రచన : సుభ్యదాకళ్యాణము (ద్విపద, 
తాళ్ళపాక అన్నమాచార్యుల సతీమణి, 
తెలుగులో భర్తతోపాటే కావ్యం |వాసిన సతీమణి తిమ్మక్క. ఈమె భారతం 
ఆదిపర్వంలోని “విజయవిలాస” ఘట్టాన్ని స్వీకరించి “సుభ్యదా కల్యాణం” "పేరుతో 
ద్విపదగా వాసింది. నన్నయ్య అర్జునుడి చేత వేంగి దేశమంతా తీర్ణయా[తలు చేయిస్తే 
తిమ్మక్క అర్జునుని ఆహో బిలం, తిరుపతి, కంచి తీర్థయాత్రలు చేయించింది. మూలాన్ని 
అతి(కమించి స్వతం|తంగా చెప్పిన ఘట్టాలు ఈ సుభదా కల్యాణంలో ఉన్నాయి. శైలి 
. చక్ళునిది. ఈమె పలుకుబళ్ళను విజయవిలాస కర్త చేమకూర వేంకటకవి ఉపయో 


గించుకున్నాడు. (ఆరు. ద-_8) 
తాళ్ళపాక తిరువేంగళాచార్యులు 
కాలం ఏ క్రీ శ. 1650 పాంతం. 
రచనలు : 1. అనురుక కావ్య వ్యాఖ్య (శృంగారామరుక కావ్యము) 2. కావ్య 


| పకొశికౌ వ్యాఖ్య $. నామలింగాను కొసన వ్యాఖ్య. 


తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడై న చిన తిరుమలయ్య పుతుడు. గొప్ప 


విద్వాంసుడు, (తె. వి, స_4) 
తాళ్ళపాక నరసింగన్న 
కాలం క్రీశ 16 శతాబ్ది ఉత్తరార్థం. 
రచనలు : అలభ్యం, 


ఇతడు అన్నమాచార్యునికి ఆతని మొదటి భార్య తిమ్మక్కవల్ల కలిగిన 

పుత్రుడు. ఇతవికి నరసయ్య, నరసింహాచార్యులు అనే వ్యవహార నామాలున్నాయి. 

తెనాలి రామకృష్ణకవి “ఎన్నన్న ద్విపదకెరగు అని చెప్పిన పద్యంలో చిన్నన్న, పెద 

తిరుమలయ్యలతో పాటు నరసింగన్నను కూడ “పద్యగద్య శేణీని మిన్నంది _మోగుిననీ 

మెచ్చుకొన్నాడు కాని ఇతడు |వాసిన |గంథాలు దొరక లేదు. (తె. వి స_4) 
తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు 


కాలం 7 రీ, శ. 1408.15058 (పాంతం. 
రచనలు : 1. శృంగార సంకీర్శనలు 2. అధ్యాత్మ సంకీర నలు ర వేంకటేశ్వర 


(పాచీన సాహిత్యము 425 


వచనాలు 4. వేంకశేశ్వర ఉదాహరణము ౮. వేంకటేశ్వర శతకము 
8. చ[కవాళశ మంజరి, (అన్ని గంథాలు లభ్యం), 
బిరుదులు : 1. శ) మద్వేద మార్గ ద్రతిష్థాపనాచార్యులు 2 శ్రీ రామానుజ 
సిద్ధాంత స్టాపనాచార్యులు 8. వేదాంతాచార్యులు 4. కవికార్కిక కేసరి. 
శృంగార దండకము, శృంగార వృత్త శతకము, వైరాగ్య వచన గీతములు, 
సుదర్శన రగడ, రేఫఅకార నిర్ణయము, మేలు కొలుపు ద్విపద, భగవద్గీతా రచనము, 
ఆం|ధ వేదాంతము, ఆంధ హరి వంశము కూడా (వాళాడట. 
ఈ కవి తాళ్ళపాక అన్నమాచార్యులకు రెండో భార్య అక్కలాంబ వళ్ల 
కలిగిన కొడుకు. విద్వత్కంవి. 
విశిష్టత : ఈ కవి తిరుపతి వేంకపేశ్వర భక్తుడు, ఇతడు ప్రై (గంథాలు 
(వౌసినట్లు తాళ్ళపాక చిన్నన్న అష్టమహిషీ కల్యాణంలో పేర్కొన్నాడు. రేవణూరి 
వేంకటాచార్యుడు ఈ కవిని శకుంతలా పరిణయంలో పేర్కొన్నాడు. ఇతడు తండి 
అన్నమయ్య సంకీర్తనలను తన సంకీర్తనలను రాగిరేకులపై చెక్కించి భద్రపరిచాడు. 
సంకీరన భాండాగారానికి ఒక వైపు తన విగ్రహాన్ని, రెండొవై ప అన్నమయ్య 
వ్మిగహాన్ని చెక్కించాడు, (క. వి. స_4) 
తాళ్ళపాక పేద తిరువేంగళనాథుడు 
కాలం ఏ (కీ. శ. 1408-1558 |పాంతం. 
ఈ కవి తాళ్ళపాక పెద తిరుమలయ్య మూడో కుమారుడు, అన్నమయ్యకు 
మనుమడు. 
స్వామి సన్నిధిలో సంకీర్తనలు (వాసి పాడేవాడట, కాని, | గంథాలు దొరక 
లేదు. ఇతడు సంకీర నలు పాడేటప్పుడు స్వామి ఆడేవాడని రేవణూరి వేంకటార్యుడు 
శకుంతలా పరిణయంలో చెప్పాడు, (కె. వి. న_ర్ఫి 
తాళ్ళపాక వెంక కేశ్వర దీక్షితులు 
చూ, తాళ్ళపాక చిన తిరుమలాచార్యుడు. 
తాళ్ళపాక శ్రీ నివానుడు 
కాలం అ నిర్ధారణగా తెలియదు. ణా 
రచన “ వెంకటేశ శతకము. 
శతకకర్శా. ఇతడు (పసిద్ధ వాగ్గెయకారుడై న అన్నమయ్య వంశీయుడు. 
“కమల వసుధేశ, సర్వయుగాధి పేశ, విమల శళికోటి సంకాశ వెంకపేశ” అనే మకు 
టంతో రచన చేశాడు. ఇది ఆంత (పసిద్ధి పొందలేదు. (ఆర్యుద-11-240) 
తిం; తిణి గర పుర పట్టాధిరామ శతకము 
కర్త * కానుకొలను నాయనస్స, 
రచనాకొలం : (కీ.శ. 1816 |పాంతం. 


428 తెలుగు సాహిత్యా కోశము 


అచ్చ తెనుగు శతకం. కంద పద్యాలతో ఉంది. “నింతగుంలు కా ఆప 


రామా” అనేది దీని మకుటం. కవి దీన్ని తన పన్నెండవ యేట |వాశాడట. 
- (క. సప్త - 109) 


తిక్కన 
కాలం : (కీ. శ. 1210-1290 |పాంతం. 
స్తలం 2 విక్రమ సింహపురి (న నెల్లూరు). 
ఆస్థానం న మనుమసిద్ధి ఆస్థానం. 
విరుదులు : మి, తుడు, కవి బహ్మ. 
రచనలు : 1, విజయసేనము (అలభ్యం) 2. నిర్వచనోత్తర రామా య౭౯ాయము 


8. ఆం|ధ మహా భారతము (15 పర్వాలు) 4, కవి వాగ్చంలధానయు 
(కవి సార్వభామచ్చుందము) (అలభ్యం) ర్‌. కృష్ణ శతకము(ఆలతోూవ్రం. 


ఈయన ; కీ. శ 18 శతాబ్ది పూర్వార్థంలో నెల్లూరు రాజధానిగా దేళాని నై 
పరిపాలించిన మనుమ సిద్దిక్‌ మంత్రి, “ఆస్థాన కవి, అన్నవ మాంబ కొమ్మనామా తప్రలకు 
హతుడు. తన (పభువు శ తువులచే పరివే షితుదైై నస్సుడు తిక్కన ఓరుగల్లు వచ్చి, 
తన రాజనీతిని | పవకంచి, కాకతిగణపతి డేప్పవి సాయు. నాంది; మనుమసిద్దికీ మఘజుయుం 


శే వులు, వైష్ణవులు ఆంధ దేశంలో (కీ. శ, 12,18 శతాబ్దాలలో పరస్పరం 
ద్వేషించుకొంటున్నందు వల్ల, సంఘంలో అలజడి చెలరేగింది. వై షవులు _ శై వులు 
అనో న్య దర్శన, స్పర్శన, భాషణాదులు మానివేసి తరుణంలో, రెండు మతాల వారికి 
సామరస్యం కలిగించటానికి పూనుకొన్న వారిలో తిక్కన [పథముడు. ఈయన వంశం 
డితులకు, మంతి దండనాభు లకు నెలవై "పేరు మోసింది. తిక్కన తాత ఇభాన్క్టార 
మఎ;తి తెలుగులో ఒక ౮ రామాయణాన్ని (వాసినట్లు (పదిలమైన [పతీతి ఉంది. తక. న 
యజ్ఞం చేసి సోమయాజి అయ్యాడు. 


తిక్కన కవ్మితయంలో టు ఈయన కవితా కిల్పంలో, వాత 
చితణలో, నాటకీయమైన సంభాషణలు నడపడంలో దిట్ల. పాతల ముఖంగానే జథను 
నఉపటంలో అద్వితీయుడు. ఈయన మంతి, యుద్ధనీతి విశారదుడు కావటంవల్ల ఇతమి 
రచనలలో యుద్ద వర్ణ నలు సహజంగాను, గంభీరంగాను ఉంటాయి. ఆలతియుఅలతి 
డేళ్య పదాలతో అనల్బార్జాన్ని చెప్పటంలో అండెవేసిన చేయి. రసోచిత వజడాలం_ 
వృతాలు [పయోగించటంలో నిపుణుడు. 

ఆం[ధావళి మోదాన్ని పొందటానికి దీర్హ సమాసాలను తగ్గించి, దేశి మారాను 
అవలంబించాడు. ఈయన రచనలు తెనుగుతనానికి కాణాచి. క్రి ప్లమెన ఆధ్యాత్మిక 
విషయాలను కూడా స్పష్టంగా వ్యక్తం చేయగల శక్‌ తెలుగు భాషకున్నదని తాట 
తొలుత నిరూపించిన వాడు కిక్కన. భారతాన్ని హరిహరనాథ దేవునికి అంకితం ఇను, 


(పాచీన సాహిత్యము 427 


శివ_శేశవ ఆఖేదాన్ని _పచారం చేసి ధర్యా ద్వైతాన్ని స్థాపించటానికి తిక్కన [పయ 
త్నించాడు. 


(౪. వ్యా చ. 
తిక్కన భారతము 
రచన ఎ తిక్కన, 
అంకితం : హరిహరనాధునికి, 


ఆం, ధ మహాభారతంలో విరాటపర్వం మొదలు చివరి పర్వమైన స్వర్గారో హణ 
పర్వం వరకు 10 పర్వాలు తిక్కన |వాశాడు. వ్యాస భారతాన్ని ఆధారం చేసుకొని 
(వాసినా ఇది సగ స్వతం|తాం|ధీకరణంగా ఉంది. భారతాం| ధీకరణ సందర్భంలో కొన్ని 
చోట్ల మూలాన్ని అతి కమించటంలో, తిక్కన వెనుకాడలేదు. ఇది అపూర్వ మేగాక 
అత్యు త్తమమైనదని పండితాభీ పాయం, భారతాన్ని ఆం ధీకరించిన కవిితయంలో నన్నయ 
కంచు తిక్కనశై లి సులభతరమైంది. “అలతి అలతి పదముల” తోనే రచన సాగించి, 
విసృత సంస్కృత సమాసాలను ఇతడు సరిహరించాడు. తిక్కన రచనా పద్ధతిని 
అనంతర కాలంలో చాలా మంది తెలుగు కవులకు మార్గదర్శక మైంది. విషయ | పాము 
భ్యాన్ని బటి, తిక్కన కవిత విరాటోద్యోగ పర్వాలలో ఉత్క్య్బృష్టంగాను, శాంతి _ అను 
శాసనిక పర్వాలలో సంక్షి ప్తఎగాను ఉంటుంది. వ్యర్థ పదాలను పరిహరించి ఆయా సంద 
రాలలో దేశ్యపదాలను వాడటంలో తిక్కన అద్వితీయుడు. వీర శృంగార, దుఃఖ 
రసపోషణలో అందెవేసినచేయి.తిక్క న భారతంలోని యుద్ధ వర్ణనలు సహజంగా ఉండటమే 
గాక, మిక్కిలి శోభాయమానంగా ఉంటాయి తిక్కన రచనా పద్దతి, వర్ణనా పద్ధతి 
పాశ్చాత్య |పముఖ కవులు “హోమర్‌” (ఇలియడ్‌, కర్త, మిల్లన్‌ “(పారడైజ్‌ లాస్ట్‌ 
లను గుర్తు చేస్తాయి. తిక్కన సన్నివేశ కల్పన, పా|తపోషణ, సాటకీయ ధోరణి, కవితా 
శిల్చం భారత రచనలో పరాకాష్ట నందుకున్నాయి. సంస్కృత మూలంలోని నివ పాత 
లకు జీవం పోసి, అలుగు భారతంలో సజీవ పాాతలుగా మలిచాడు. తెలుగు "భారతాన్ని 
పరమ స్వతం|తంగా ఆం|ధదేశపు జాతీయ ఇతిహానంగా రూపొందించి, పతి తెలుగు 
వాని హృదయంలో శాశ్వత స్తానం ఆ|కమించుకొ నేటట్లు చేశాడు తిక్కన. 


((పా.ద. చుచు 
తిట్ల దండక ము 
రచనాకాలం = (క శ. 1800-75 నడుమ. 
కర : చూ. పోలిపెద్ది చేంకటరాయక వి. 
రావూరి దొరస్వామి “దండక వాజ్మయం” (ఆంధప తిక సంవత్సరాది 
సంచిక, హేమలంబ, 18007) లో ఇది దండకంగా చెప్పబడింది. (ఆం,సం. సా 
తిన్నడు 


నామాంతరం : కన్నప్ప. 
చూ. కన్నప్ప. 


120 తెలుగు సాహిత్య కోశము 


తిమ్మకవి 
కౌలం : డీ. శ, 18వ శతాబ్దం. 
రచనలు : తెలియరాలేదు. 
బిరుదు : శృంగార కవి. 


నాసికేత పురాణ కర్తయైన తిరమలనాథకవి ఈ తిమ్మకవికి తనయుడు. 


(దందే వా-£00) 
తిమ్మ జగపతి మహారాజు 
కొలం : (కీ.శ, 17వ శతాబ్దం, 
స్థలం శ పెద్దాపురం. 


(కీ. శ. 1849_1688 నడుమ సార్వభౌమ విరుచంతో పెద్దాపురాన్ని పాలించిన 
రాజు, సాహిత్యపోషకుడు, ఏనుగు లత్సకవిని ఆదరించి అతనిచేత రచనలు చేయించాడు. 
[దౌపదీ పరిణయ కావ్యకృతిపతి. 


తిమ్మ భూపాలీయమ్‌ (సం) 
కర్త చెరుకూరు లక్ష్మీధరుడు. 

ఇది, కవి తన పభువైన తిరుమల రాయల సేరిట-|పసన్న రాఘవ సంస్కృత 

నాటకానికి సంస్కృతంలో చేసిన వ్యాఖ్యానం. (తె. వి. స_4) 

తిమ్మరాజు 


కాలం [కీ క, 16 వ శతాబ్దం చివరి భాగం. 


కృతిపతి, నంది మల్ల య_ఘంట సింగయకవులు రచించిన, “శృంగార షష్టం" 
ఇతనికి అంకితం. ఇతని తండి పేరు చిక్క తిమ్మరాజట. కర్ణాటక రాజవంశంలోనివాడై 
ఉంటాడనీ, ఆర్వీటి వాడనీ, పండితులు ఊహిస్తున్నారు. 


తిమ్మరాజు లక్మణరాయ కవి 


కాలం : కీ. శ. 10వ శతాబ్దం. 
రచనలు 


(ఆరు ద 6-200) 


మార్కండేయ పురాణసార సం[గహము, కూర్మ పురాణసార సంగ 
హము, మత్స్యపురాణసార సం|గహము 

పురాణ కథలను సులభమైన వచనంలో రచించిన కవులలో ముఖ్యుడు. మత్స్య 
పురాణ సార నం|గహాన్ని పువ్వాడ వేంకటరావుతో కలసి |వాశాడట, 


(క.స, 207) 
తిమ్మరుసు 
కాలం ; కీ. శ. 18వ శతాబ్దం. 
స్ధలం : విజయనగరం. 


సాహిత్య పోషకుడు. నంజయ్య ప్యుతుడు. 


(శ్రీకృష్ణదేవరాయల మంత్రి అయిన తిమ్మరుసుకు భిన్నుడు కావచ్చునని భావి 
స్తున్నారు. ఇతడు అచ్యుత రాయల వర్ల ఉదో్యోగిగా ఉండేవాడట. చింతలపూడి ఎల్ల 


పాచీన సాహిత్యము 420 


నార్యుని (రాధామాధవక వి [పోత్సహించి, “తారక [బవ్మారాజీయము” వనే వేదాంత 
గ్రంథాన్ని రచింప జేశాడు. రాధామాధవకవి (శ్రీకృష్ణదేవరాయల కాలంలోని వాడే. 
(కవి. సప్ప_ 25 
కాలం : గ శ. 1800 కు పూర్వం. 
రచనలు ౩ 1, రామదాస చరిత్రము (యక్షగానం). 
2. కృష శతకము, 
ఇతని రామదాను చరితలో అనేక కీర్తనలు _ సెక్కు. శతకాల నుండి 


పద్యాలూ, ఉదాహృతాౌలు, (తె.వి. క్ష By 
తిరుక్కాళ త్రి 
నామాంతరం : నెల్లూరు చోడ తిక్క. రాజు (మనుమసిద్ధి తండి) 
(తె.క.చ కా 819) 
తిరుక్కు.రళ్‌ (సం) 
కర్త : వదం పట్టాభిరామళాస్త్రి, 
తమిళంలోని తిరుక్కురళ్‌ లోని కొన్ని పద్యాలకు సంస్టృృతానువాదం,. 
(తె.వి,స అ థీ 
తిరునగరి వెంకటాచార్యులు 
సలం గ హనుమకొండ. 
కాలం కీ. శ. Ts శతాబ్దం. 
రచన : యతిరాజ శతకము. 


ఈ కవి ఇతర రచనలు తెలియరాలేదు. కవిత రసవంతంగా ఉంటుంది, 
(గోలకొండ కపుల సంచిక _ 411). 
తిరునాళ్ళ దండకము 
కర్త +? తెలియదు. 
ఆంకితం : వెలుగోటి కుమారయాచమ నాయకునికి (17771804. 

ఈ (గంథకర్త ఎవరో తెలియదు. వేంకటగిరి సంస్థానంలో కాశీ విశ్వనాథ 
దేవాలయం అత్యంత (పసిద్ధి చెందింది. వెలుగోటి బంగారు యాచమనాయడు దీనివి 
కట్రించాడట. కుమారయాచమనాయడు (క్రీశ. 1771804 ఈ దేవాలయాన్ని అభివృద్ధి 
పరచి [పతి సంవత్సరం ఉత్సవాలు జరిపించేవాడట. విశ్వనాథస్వామి ఉత్సవస.దర్భంలో 
జరిగే తిరునాళ్ళ వేడుకలను కన్నులకు కట్టినట్లుగా వర్ణించే రచన ఇది. వేంకటగిరి పాలకు 
డైన కమార యాచమనాయనవికి అంకితం. (ఆం.సం. సా_480) 

తిరుపోణాశ్వారు 
నామాంతరం : మాలదాసరి (చూ. 


430 తెలుగు సాహిత్య కోశము 


తిరుమంగయాళ్ళారి చెర్యగాథ 
కర్త : చూ. గోగులిపాటి కూర్మనాథ కవి, 
నామాంతరం : చోర సంవాదము, 
(ఆం.సం,సా-418) 
తిరుమంగయాళ్న్వారు చరిత 
కర్త : కోవెల తిరువేంగళదాసు. 
అంకితం ; శోభనాచల నరసింహస్వామికి. 
ఈ యక్షగానంలో పన్నిద్దరాళ్వారులలో ఒకడై న తిరుమంగయా ళ్వారు పూర్వ 
చరిత వర్ణితం, ఈ [గంథంలో సగం పద్యాలే ఉన్నాయి. సిద్ధ రాగతాళాలు, దరు 
వుల, ద్విపనలు ఉన్నాయి. దీనిని కవి “శృంగార నాటక గేయ [పబంధ”మని 


"పేర్కొ న్నాడు. (య.వా.చ. 182) 
తిరుమల కవి 
కాలం SJE. 18s శతాబ్ద ౦. 
సలం :* పాండ్య మండలం. 
రచన * 1. చిత్రకూట మాహాత్మ్యము (యక్షగానం), 


(నామాంతరం -తిల్లి గోవిందరాజు నాటకం). 


విద్వత్క వి. మధుర పాలకుడై న విజయరంగచొక్కనాథుని (1704 - 8) 
ఆస్థానంలోనివాడు. ద్విపద భారత సభాపర్వ కర్త బాలసరస్వతికి మనుమడు. వేంకటా ధ్వరి 
పు తుడు. ఇతని రచన సలక్షణఎగా ఉంటుంది. (ఆరు[ద-12.122) 

తిరుమల కృషమాచార్యులు 

6 

కాలం ఏ |క్రీశ. 18వ శతాబ్లం. 
లు 
స్థలం * గద్వాల, 
రచన : యథాళ్లోక తాత్సర్యరామాయణము (సుందరకాండము) (చూ). 
గద్వాలను పాలించిన సోమభూపాలుని ఆస్థాన కవి. అష్టభాషూక వితా 


ధురంధరుడు గద్వాల (పభువుల (పోళ్సాహంతో అనువదింప దిడిన యథాళ్లోక 
తాత్పర్య రామాయణములోని సుందరకాండను మూడు ఆశ్వాసాలుగా అనువదించాడు. 
(ఆ.సం,నసా) 


తిరుమల చిదంబరుడు 
కాలం : శ, 18వ శతాబ్దం. 
స్థలం క పుదుకో ట, 
ఖడ్గశాస్త్రవ త్త, ఖడ్గలక్షణ శిరామణీ రచించిన నవనప్పకు శాస్త్ర విషయాలలో 
ఇతడు సహకరించాడు. విశ్వకర్మనుమించిన [ప్రజ్ఞ కలవాడని నవనప్ప ఇతన్ని నుతించాడు. 


ప్రాచీన సాహిత్యము 481 


తిరుమల దేవరాయలు 
కాలం : (కీ.శ, 16 వ శతాబ్ది ఉత్తరార్థం, 
కవి, పండిత పోషకుడు. రామరాజభూషణ బిరుదాంచిత భట్టుమూర్తి విరచిత 
నసుచరి తకు కృతిపతి. 
(శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన (అళియ) రామరాజుకు తమ్ముడు. 
(తె.వి స_4) 
తిరుములదేవరాయలు 
కాలం : డీ. శ, 1831_1866. 
స్ధలం * ఆనెగొంది, 
కవి పండిత పోషకుడు. గొప్ప సాహితీ పియుడు. ఇతనివద్ద విద్యావిశారదు 
డైన కోలాచలం సేతువతిశాస్త్రి కొంతకాలం దివానుగా పనిచేశాడట. (ఆం,సం.సా.) 
తిరుమలనా థకవి 
కాలం ; కీ.శ. 18వ శతాబ్దం, 
స్టలం = తంజావూరు. 
రచనలు : 1. పరమ భాగవత చరిత 2. పరమార్థదీపిక 8. పద్మినీ పరిణయము 
4. దేవమల్లు చరిత 5. నాసికేత పురాణము, 
తిమ్మకవి పుడు. ఇతని రచనలలో నాసికేత పురాణం ఒక్కటి మాతం 
దొరికీంది. తంజావూరులోని ధేనువాళము గరిడికి, పెద్దగరిడికి చెందిన జెట్టి కులస్థులు 
కొందరు కవులను పోషించారు. అందులో ఒకడై న అనంత జెట్టి తిమ్మా జెట్టి _పేరణ కో, 
తిరుమల నాథకవి రచన సాగించాడు. 
తండి తిమ్మకవికి వలనే ఇతనికి కూడా “శృంగారకవి” అనే బిమదం ఉన్న 
దని కొందరి అభి పాయం. (ద.దే.వా-289) 
తిరుమల బుక ్యాపట్టణం (ఇమ్మడి అణయ దీక్షితులు 
కౌలం ల (కీ శ, 10వ శతాద్దం మధ్యకాలం. 
స్థలం ; సురప్పరం సంస్థానం _బుక్క పట్టణం. 
రచనలు : ఆచార్య వింశతి, త త్త్యగుణాదర్శ చంపువు, వ్యావహారిక త్ర ఖండన 
నారము, అభినవ కర్ణామృతము, రసోదార భాణము మొ॥వి. 
తిరుమల బుక్కపట్టణం ఇమ్మడి (శ్రీనివాసాచార్యుల సోదరుడు. తుంగభ్యదా 
నదీ దక్షిణతీరంలోని బౌకుసీమలో “గు త్తికి దక్షిణంగా, 26 కోసుల దూరంలో ఉన్న 
బుక్క పట్టణం ఇతని నివాసం. కీ: శ. 1760-66 మధ్య సురపురం సంస్థానానికి వచ్చి 
అగ్ధాన పండితుడుగా సరపడ్తాడు. 
కీ శ. 1762లో సురపురం సంస్థానాన్ని పాలించిన పామినాయకుడు వైష్ణవ 
మతం స్వీకరింసదలచి, అణ్ణయ దీక్షితులను, అతని సోదరుడైన (శ్రీవివాసాచార్యులను, 


132 తెలుగు సాహితవై కోశము 


న ంచుకున్నాడట. ఈ సోదటులిద్దరూ గీర్వాణ భాషాభివృల్జక్‌* ికిష్టా 
[ సిద్ధాంత [పచారానికి ఉపయు క్రంగా అనేక (గంథాలు (వాళారు. పామ = నూ యకుని 
తరువాత ఆతని కుమారుడై న వేంకట నాయకుడు రాజై నాడు. కవి సోదరం లూ ఆతని 
కాలంలో కూడా ఆస్థాన విద్వాంసులుగా, రాజగురువులుగా ఉంటూ పఖ్యాతా చెందారు, 
పైన పేర్కొన్నవి "గాక అజ్జయ దీక్షితుల రచనలింకా ఉన్నాయి. కాని, వాటిని గురించిన 
వివరాలు లభించటంలేదు. వీరి రచనలన్నీ సంస్కృతంలో నే ఉన్నాయి. 

(ఆం. సం. సా_514, 516: 5618) 


తిరుమల బుక్యపట్టణము (చిన) తాతాచార్యులు 


కాలం : కీ.శ. [9వ శతాబ్దం. 
సలం ఏ చిఠాపురం అ| గహారం (కృష్ణా మండలం), 
రచన : ఆం్మధ విశ్వగుణాదర్శము (విశ్వగుణా దర్శము). 


అకుక్రవిగా, ప్రబంధ కవిగా పసిద్దుడు. సంస్కృతంలో వెంకటాధ్వ్వ రి దరచించిన 
విశ్వగుణాదర్శ చంపూ కావ్యాన్ని తెనుగు చేశాడు. వడ్ల మన్నాటి వ. కటాచలం మంతులు 
_పేరణతో ఈ కావ్యం ఆం|ధీకరించాడట. ఇతని చాటువులు _పసిద్ధాలు. ఇఆకాయవాయి 
సరసింహం మీద, మేళ్ళ వాగుకు చెందిన ఒక వేశళ్యమీద ఇతడు చెప్పిన పదార్హాలూ బహుళ 
ప్రచారం పొందాయి, బొగ్గవరప్పు పెదపాపరాజ కవి ఆనే స్నేహితుడు తష్షాలలో 
ఉన్నప్పుడు అతని కుటుందాన్ని ఆదుకొన్న సౌజన్యమూ ర్తి. (ఆం. సం. నా 


ఆరుమల బుక పట్టణము బుచ్చి వేంకటాచార్యులు 


కాలం ఏ క్రీశ. 19వ శతాబ్దం పారంభం కావచ్చు. 
లు 
స్థలం * ఆత్మకూరు. 
రచనలు : వేదాంత కారికొవళి, అభినవ శృంగార మంజరీ భాణము, కల్యాణ 


కరొంజనము, శృంగార సర్వస్వము. 
ణ తర్శ_కాస్ర్ర విశారదులు. ఆత్మకూరు సంస్థానాస్థాన 2౫ండితు 
ఒకరు, న ర గద్వాల మొ॥ పరిసర సంస్థానాలలో కూడా వశ ౯కష"రవాద 
రాలు పౌందినట్లు తెలియవస్తున్నది. 
పీరు సర్వతం|త స్వతంత, కవితార్కిక కంఠీరవ ఇత్యాది కుదుదాంచికు 
జైన తిదుదుల బుకుపట్టణం కిరీటి వేంకటాడార్యులవారి తమ్ముడు. (ఆం. వం. నా.) 


తిరుమల బుక పట్టణము 'వేంకటాచార్యులు 
నామాంతరం : కిరీటి వెంకటాచార్యులు. 


తిరుమల బుఠగాపట్టణము (ఇమ్మడి) శ్రీనివాసాచార్యులు 


కాలం ఆ డీ. శ, 18వ శతాబ్దం మధ్య భాగం. 
నలం ; సురప్పరం సంసానం_జుక్క పటణ. 
ల్‌ © చ 


రచనలు : తత్త షమారా ండము, ఆనంద తారతమ్య ఖండన, జిజాసాటద్చాలము, 
వీ అణాల వ 


[పాచీన సాహిత్యము 498 


జానరత్న (పకొశిక, అత్యదర్పణము, [పణవదర్పణము, ఓంకొరహదార 
(= థా 
నయమణికలికా, విరోధ నిరోధము, విరోధవరూదినీ పమాధిని (ఖండన 
గంథం), నయద్యుమణి (దీపికా సహితం), |పధాన (పకితం[త దర్ప 
అము, సిద్ధాంత చింతామణి, దత్తరత్న [పదీపిక, [గహణభు క్తి దీపిక, 

పహారీమణి దర్పణము మొ॥వి. 
ఇతడు తుంగభ్యదకు దక్షిణ తీరంలోని జొక్రు సీమలో గుత్సికి దక్షిణంగా 
25 కోసుల దూరంలో ఉన్న * బుక్క పట్టణం” అనే (గామానికి చెందినవాడు. కీ. భ్‌ 
1/52 లో సురపురం సంస్థానాన్ని పాలించిన పామి నాయుడు వె ష్షనం స్వీ కరింప గోరి 
వీరిని సంస్థానానికి ఆహ్వానించాడట. 160.08 ల మధ్య సురప్పరాన్ని పవేశించిన 
ఇతడు ఆస్థాన విద్వాంసుడుగా ఉంటూ, గీర్వాణ భాషా భివృద్దికీ, విశిష్టా ద్వ సిద్దాంత 
(పచారానికీ ఉసయు క ౦గా ఆనేక రచనలు చేశాడు. 


[ఆత్మకూరు సంస్థానానికి చెందిన తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్యు 
కాకరున్నారు. ఈ ఇరువురు భిన్నమైనవారు కావచ్చుననే అభి పాయు దొణప్పగోరి 
“ఆం|ధ సంస్తానాలు-సాహిత్య పోషణ” అనే [గంథంలో దో్యోతకమవుతుంది.] 

థి గ 

ఇమ్మడి అణ్జయ దీక్షితులు ఇతని సోనరుడు, అతడూ సురపుర సంస్థానం 
లోనే ఉండేవాడు. (ఆం. సం. సా_514-518) 
తిరుమల భట్టారకుడు 
కాలం: కీ. శ, 1460-1600 ప్రాంతం, 
సలం : హెవరాబాదు రాష్ట్రంలోని లేమా విళ్ళ గాము. 
© రా టు / 
రతన. కాలామృతము. 

ఇతడు అప్పకవి వంశీయుడట, 


\ : Pn 


తిరుమలరాజు 
నామాంతరం : పొట్ల పొడీ తిమ్మరాజు. 
కాలం; (కీ. శ, 16వ శతాబ్దం [పథమభాగం,. 
సాహిత్య పోషకుడు. ఆరవీటి అళియ రామరాయలకు ఇతడు పెద తండి. 
దోనూరి స కవి “బాలభాగవతం“" అనే పద్యకావ్యాన్ని [వాసి 
ఇతనికి అంకితం ఇచ్చాడు- ఈక గ్రంతరరన 1548 తరవాతనే జరిగి ఉంటుందని కొందరి 
అభి పాయం. (ఆవద్ర 
తిరుమలరొజు 
కాలం : డీ. శ, 19వ శతాబ్దం. 
స్థలం : కార్వేటినగర సంస్థానం. 


“శ తుఘ్న విజయము“ కృతిపతి. 


434 తెలుగు సాహిత్య కోశము 


తిరుమలరాజు కార్వేటినగర సంస్థాన పాలకుల బంధువర్గంలోని వాడు. కీ.శ, 
18వ శతాబ్దంలో సంస్థాన ప్రభువుగాఉన్న మొదటి కుమార వేంకట పెరుమాళ్ళురా జుకు 
సవతి తమ్ముడు. గరుడా ది సు దిహ్మణ్య కవిని ఆదరించిన సాహితీ పియుడు. సుబ 
హ్మణ్యకవి కావ్యమైనట్టి “శ తుఘ్న విజయ” [ప్రబంధానికి కృతిభ ర్త. (ఆం.సం,.సా,) 
తిరుమల రాయోదా హరణము 
రచనాకాలం : డీ. శ, 17వ శతాబ్ది చివర 18వ శతాబ్ది [పథమపాదం.. 
కర్వ ఏ నుదురుపాటి సీతారామయ్య (చూ). 
అంకితం : కోటి తిరుమల నాయకునికి. 
[గంథం అసమ్మగంగా లభించింది. పుదుక్కోట రాజుల వంశం వాడైన కోటి 
తిరునుల నాయకుని గురించి వివరించే కావ్యం. (ద.దే.వా-410) 


తిరుమలాంబ 
కాలు : కీ. శ. 1585 |పాంతం. 
స్థలం ౩ విజయనగరం. ' 
రచన ౩ వరదాంబికా పరిణయము (సం). 
ఈమె విజయనగర చక్రవర్తి ఆచ్యుతరాయల ఆస్థాన కవయితి అని 
కొందరూ, అతని భార్య అని కొందరూ అభి పాయపడుతున్నారు. సంస్కృ తాం ధాలలో 
విదుషీమణి. అచ్యుతరాయల వివాహమాదిగా అతని విజయాలను ఈకవయి(తి కావ్యంగా * 
రచించింది. ఈమె కావ్యంలో చారి|తకాంశాలున్నాయి. 
తిరుమలాచార్యుడు 
నామాంతరం ; శ్రీశైల దీక్షి తుడు. (తె. వి.స_6) 
తిరువడాంబ శతకము 
కర్త జే పుష్పగిరి తిమ్మన (చూ. 
56 పద్యాలు మాతం లభించాయి. ములికినాడులో చితావతీనదికి ఉపనదియైన 


కుశావతి ఒడ్డున సుగంధపురంలో వెలసిన పార్వతీ దేవిని తిరువడంద అంటారట. ఇది నేటి 
హిందూపురం తాలూకాలో ఉంది, 


కుమా రె పెళ్ళికోసం చేసిన అస్ప్సుల బాధ తీర్చమని తిమ్మన ఈ దేవిని 


_పార్టిస్తూ ఈ శతకం చెప్పాడని అంటారు. (ఆరు ద 10.108) 
తిరువళ్ళూరు పవీరరాఘవ శతకము (అలభ్యం) 
కర్త : టేకుమళ్ళ రంగళాయి. _(ఈశసా.విం 
తిరువాయి పాటి వేంకట కవి 
కాలం : 19వ శతాబ్ద ౦-పూర్వార్థం, 


స్థలం * కొలనుపాక, 


[పాచీన సాహీత్యము 485 


రచనలు : యానగిరీం|ద శతకము, యాదగిరి నరసింహ శతకము. 
పరాంకుశుని తమారుడు. మణవాల జియ్యరు మనుమడు. (శ.క.చ_847) 


తిరువాయి మొడి 
కవి : కాం్యడవేటి రామానుజాచార్యులు (చూ, 
ద్విపద కావ్యం. వ్తైష్ణవ సం పదాయ గంథం. (క.త_12_149) 
తిరు వేంగళనాథరాజు 
కాలం : (కీ. శ, 1రీ వ శతాబ్ద ౦-పూర్వార్థం. 
స్థలం : కార్వేటినగర సంస్థానం. 
ఇతడు కవిసండిత పోషకుడు. కార్వేటి నగర సంస్థానానికి చెందిన కసవ 
రాజుకు తమ్ముడు. (ఆం,సం.సా) 
తిలాన తరగతి 


ఇది ఒక దాక్షిణాత్య గీత |పదింధ విశేషం. నృత్యానుకూలమైన |పయోగం 
కలది. ఇది తెలుగు యక్షగానాలలో |పయుక్తం. బాగే పల్లి వారి కుచేలోపాఖ్యానంలో 
ఉంది. (య.,వా.చ-8£0) 
తిల్ల గోవిందరాజ నాటకము 
నామాంతరం : చి|తకూట మాహాత్మ్యము (చూ. 
తుక్కా_ దేవి 
రచన “ తుక్కా పంచకమ్‌ (శోకాలు). 
ఈమెను గురించి చాల కథలు [ప్రచారంలో ఉన్నాయి. ఈమె |ప్రతాపరు[ద 
గజపతి కుమా రె. గజపతి ఓడిపోయి తన కుమార్తెను రాయలకిచ్చి వివాహం చేశాడు, 
ఈ వివాహం అమె తల్లికి నచ్చక రాయలను చంపించవలి ననుకొన్నప్పుడు, రాయలు 


విషయాన్ని [గహించి ఈమెను పుట్టినింటికి పంపాడట. ఈమె పుట్టినింటికి పోకుండానే 
కర్నూలు జిల్లాలోని నల్లమల అడవులలో స్థిర నివాస మేర్పరచుకొని, భర్ష వియోగ 


దుఃఖాన్ని తెలుపుతూ అయిదు శ్లోకాలు వాసి పంపిందని చెప్తారు. (తె. వి. స_4) 
తుకా- పంచకమ్‌ (నం) 
నామాంతరం : భృంగ పంచకమ్‌, 
కపయి[తి : తుక్కా దేవి. 


(శ్రీకృష్ణ దేవరాయలు తన దేవేరి తుక్కాదేవిని అనుమానించి పుట్టినింటికి . 

పంపితే, ఆమె నల్లమల అడవులలో నివాసమేర్చరచుకొని, తాననుభవిస్తున్న దుఃఖాన్ని 

_ అయిదు శ్లోకాలలో (వాసి రాయల వారికి సంపిందట, అవే ఈ తుక్కా పంచకము. 

కాని ఇవి ఆమె |వాయలేదని పండితులంటున్నారు. పె శ్లోకాలలోని రెండు శ్లోకాలు 

వల్ల భదేవుని సుభాషితావళిలోను, ఒక శోకం ముకుళ భట్టు (వాసిన అభిధావృ త్తి మాతృక 
కాలం తెలియదు. 


438 తెలుగు సాహిత్య కోశము 


లోనూ ఉన్నాయట, అందువల్ల ఫై శ్లోకాలను తుక్కాదేవి [వాయలేదని, (ప్రాచీనుల 
శ్లోకొలనే దేవేరి రాయలవారికి పంపి ఉంటుందని విమర్శకులు అభి పాయ పడుతున్నారు. 


(తె. వి. స_4) 
తుక్కో-జీ 
నామాంతరం : తులజాజీ (చూ). 
తుపాకుల అనంత భూపాలుడు 
కాలం ; (కీ, శ, 1700 (పాంతం, 
స్టలం ఏ చెం (చం|దగిరి. 
రచనలు : 1. విష్ణుపురాణము 2. సుందరకొండము 8. భగవద్గీత (కతవె వీర 


రాజుతో కలిసి చేసిన రచన) 4, వచన భారతము. 


కృష్ణరాజు పుతుడు. రాజకమి. చం్యదగిరి దుర్గ పాలకుడు. వచన రచనలో 
అ(గగణ్యుడు. 
మైసూరు సేనానాయకుడై న కళువె వీరరాజుతో కలసి వచన భారతం (వాళాడు. 
అందులో ఆది, సభా, భీష్మ పర్వాలు మ్యాతం లభిస్తున్నాయి. భారతం అనుశాసనికపర్వం 
వచనం తంజావూరు |గంథాళలయంలో ఉన్నదట. అందులో అనంత భూపాలుని గద్యయే 
ఉన్నదట. ముదితమైన భగవద్గీత (భీష్కపర్వంలోనిది) లో కూడ అనంత భూపాలుని 
గద్యయే ఉన్నది. కాని ఇది కళువె వీరరాజుతో కలిసి చేసిన రచన. ఈ వచన భారత 
రచనలో నారాయణయ్య అనే ఆతని తోడ్చాటు కూడా ఉందని కొందరు ఊహిస్తున్నారు. 
(క. త, 18-108; దం దే. వా-418) 


తుమరాడ పాపకవి 
కాలం . ; [కీ.శ.. 19వ శతాబ్దం, 
స్ధలం 2 విజయనగర సంస్థానం. 
రచన ఏ వైరాగ్య దర్భణము. 


ఇతని గంథం నుండి విజయనగర సంస్థాన చరిత్ర కొంత తెలియవస్తున్నది. 
(ఆం. సం. సా_418) 
తుమ్మ రాయపరెడ్డి (న. 
కాలం క క్రీశ, 17వ శతాబ్దం, 
సలం * గుంటూరు మండలం. 
సాహితీ పియుడు. పింగళి ఎల్ల నార్యుని పోత్సహించి అతనిచేత క్రై9 స్తవ 
. మత (ప్రతిపానకమైన సర్వేశ్వర మాహాత్మ్యమనే [ప్రబంధాన్ని వాయించాడు. 
తుమ్మలపల్లి నాగభూషణక వి 
కాలం ; క్రీశ. m0 ప్రాంతం, 
రచన ఏ దిసవ పురాణము, (వీ. శె. వా. చ_119) 


[ప్రాచీన సాహిత్యము 487 


తుమ్మలపల్లి శివరామయ్య 


కాలం ఏ క్రీశ. [రవ శతాబ్దం, 
సలం ౨ నారాయణ పట్టణం, 
రచన * సోమశ్వర శతకము. 
కవి హరిహరుని పుత్రుడు. బహుశాస్ర వే త్త. తాను రచించిన శతకాపికి తానే. 
వ్యాఖ్యానం కూడా (వాసి జతపరిచాడట. (క. ఈ. 12-814). 
తుమ్మెద పదాలు | 


పద కవితా విశేషం. 
పాల్కురికి సోమన్న వీటిని పేర్కొన్నాడు. ఇవి యక్షగానాలలో [సయు కొలు. 
కవితా జగ త్తులో భృంగాపదేశ విషయాలు (పసిద్ధాలు, భాగవత దశను స్కంధంలో 
[భమర గీతాలున్నాయి. వీటిలో | పాయికంగా |పియ వ్యపదేశం, శృంగార రనస్ఫూరర్తి 
ఉంటుంది. అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలలోను, - ఏగంటి వచనాలలోను ' ఈ 


పదాలున్నాయి. (య. వా, చ_270_278) 
తురంగ పంచకము 
కవి ఏ నుదురుపాటి వెంకన్న (చూ). 
*  రచనాకోలిం'" డీ. శ, 1రీవ శతాబ్దం, 


ఆయిదు సీస పద్యాలలో చేసిన రఘునాథ తొండమాన్‌ అశ్వ వర్తన. ఇందులో 
కవి అశ్వశాస్ర్ర సం[పదాయాలను పేర్కొన్నాడు. రచన ప్రౌఢంగా ఉంది. 
(ద, దే. వాం అనుబంధం_641) 
తురగా రాజకవి-అయ్యంకి బాలసరస్వతి... : 
కాలం : క్రీ శ 1080-1844. 
రచన _ : నాగర ఖండము. . 
కృతిభర్త : ధవశేశ్వరపు మార్కండేయుడు. 
విశిష్టత ; తెలుగు జంట కవులలో వీరిది నాలుగో జంట, మొదటి జంట 
నంది. ఘంటలు; రెండో జంట బమ్మెర కేస_ మల్ల కవులు; మూడో జంట అయ్యల, 
రాజు అయ్యల భాస్కర కవులు, ఈ కవులు అఖినవ విశుత కవితా విభవులు; SRT 
మాంత విదులు. రాజకవి రసికుడు. బాల సరస్వతి అసమ (పతిభా విరాజి. స్కాంద ష పురాణం 
లోని “సనత్కుమార సంహిత” అనే నాగర ఖండాన్ని చంపువుగా |వాశారు. "ఇందులో 
విశ్వకర్మ గొప్పతనం విశదంగా ఉంది. కృతిపతి మార్కం9డేయుడు, గోలకొండ నవాబు 
వ లై కుతుబ్‌ షాకు సన్నిహొతుడై. న అంక. దర. _ ._ (ఆరు్యవ్రశి; క్ర స_ 188) 
తుశ్రగా రామకవి ప. |. 
గ కాలం, వ క్రీ శరన శతాబ్దం. a 
| ఈయన శాపాన్ముగహశ క్రీ ఉన్న కవి. తిట్లు కవిగా  |పసిద్దుడు. ఈయన. స్‌ శేట 


re 


వరపు పోతరాజును శపిస్తూ తర్వాత ఆయన భార్య |పాధేయపడగా దీవిస్తూ చాటు 
పద్యాలు చెప్పాడు. 

ఈ కవి తన బావమైన తల్లా (పెగ్గడ సూర్యపకాశరావు మీద కోపించి 
శపిస్తూ చెప్పిన పద్యమొకటి లభిస్తున్నది. నాగరఖండ కర్త ఇతడే అని వీరేశలింగం 
పంతులుగారు |వాశారు. (చా. హపుర్భ 

తురగా చెంకంరాజు 
కాలం : తెలియదు. 
స్గలం * గుంటూరు మండలం. 
రచనలు : మర్యాద రామన్న చరి! త. 

ఆశుకవి. గుంటూరు జిల్లా పరస తాళఖ్ళూరనే |గామం వెళ్ళినపుడు, నర 
పేరయ్య అనే గృహస్థు పెళ్ళిపందిట్లో తనను సమ్మానించలేదని ఆ పెళ్ళివారిని దూషిస్తూ 
చెప్పిన సీస పద్యం లభించింది. (చాపంరు) 

తురయూరు సంస్థానం (తురై యూరు 

దక్షిణ దేశంలో, తెలుగు భాషా పోషణచేసిన సంస్థానం, ఇది తీర్ణపురిగా కావ్యా 
లలో ్రోసిద్ధమైంది. తిరుచినాపల్లి మండలం కొల్ల శమునకు ఉత్తరంగా ఉంది. దీనికి 
కొంతకాలం 'తురయూరు” రాజధానిగా ఉండేది. తర్వాతి కాలంలో వెంగనూరు రాజధాని 
అయింది. తంజావూరు, మధుర నాయకరాజుల తెలుగు భాషా సొహిత్యాల పభావం వ్ల 
ఇక్కడ తెలుగు సారస్వతం అభివృద్ధి చెందింది. ఇక్కడి రాజులు పాండ్య భూపాలు 

రకు సామంతులు. కృష్ణరాయల కాలంలో అన్నారెడ్డి, సూరారెడ్డి అనే సోదరులు అతని 
దగ్గర నాయకులుగా ఉండేవారట. వారు నెల్లూరు మండలంలోని పల్లవోలి సీమవారు,. 
తీర్గగిరి, ములై నాడు [పదేశాలలోని దోపిడి గాం|డను అణచడానికి, రాయలు వీరిని పంపా 
డనీ, తర్వాత ఆ [ప దేశాన్ని వారికి సర్వమాన్యంగా ఇచ్చాడనీ తెలు స్తున్నది. పీరికి రేవూరి 
కవులు ఆస్థాన కవులుగా ఉండేవారు. రేవూరి అనంతకవి రచించిన ““గాదేయో 
పాభ్యానం? తురయూరును పాలించిన లింగా రెడ్డికి అంకితం, కుందు రి వెంకటాచల కవి 
తీర్థపురి పాలకులకు ఆ శతుడు. 


తురుమిళ్ళ రామన 
కాలం: కీ, శ. 18 న శతాబ్దం. 
స్ధలం * కడస మండలం, 
రచన : శేషధర్మములు. 
గురువు : రఘునాథ భట్లాచార్యులు. 
ఇతడు వేముల పుర పాలకుడైన కూనపులి చిన్న నాయకునికి కార్యనిర్వాహక. 


కర్త. చిత బంధ కవిత్వాలలో దిట్ట. తండ్రిపేరు నాగ మంతి. శేషధర్మములు | వాసిన 
వారిలో తాను (పథముడనని చెప్పుకున్నాడు. (మ. మా.) 


తులగాన నీలకంఠకవి 


కొలం = తెలియదు. 
స్ధలం వ్‌ తులగాము గనం, 
టు * మాయా విలాసమ్‌ (నం), సీలకుంతల విలాసము. 


సంస్కృతాం[ధాలలో విద్వత్క-వి. తులగాము [గామం గంజాం జిల్లా పర్లా 
కిమిడి తాలూకాలో ఉంది. ఇతని మాయా విలాసం పిడుపర్తి సోమనాథుని (సభులింగ 
లీలల ననుసరించి ఉంది. (భారతి-ఆంగీరస. ఫాల్గునం) 


తులజాజిీ (తుళజాజీ) 
నామాంతరం ఏ తుక్కో_జీ. 
కాలం : (కీ. శ, 18వ శతాబ్దం. 


రచనలు : 1. శివ కామ సుదరీ పరిణయము, 2. రాజరంజన విద్యావిలాసనాటకము, 
9. నీతిపదములు, 4. సంగీత సారామృతమ్‌ (సం). 


తంజావూరును పాలించిన (1728-886) మహారాష్ట్ర రాజు, కవి. కవి పోష 
కుడు. ఏకోజీ దీపాంబికల పుతుడు. సంగీత సాహిత్యాలను అభిమానించిన రాజా. తన 
రాజ్యంలో హిందూస్థానీ గాన పద్ధతులు (పెళ పెట్టాడు. సంగీత సారామృతం ఇతని 
సంగీత శాస్త్ర, (పాడికి నిదర్శనం, హలో శహజీ కాలం నాటినుండి ప్రచారంలో ఉన్న 
అనేక సంగిత పద్ధతులను నిర్వచించాడు. 


ఇతని మీద ఎన్నో శృంగార పదాలు ఉన్నాయి. (ద దే.వా-24) 
తులసినోము పాట 
కర్త ; తెలియదు. 
జానపద పారమారిక గేయం, ఇతిన్భ తం సు పసిద్దం. 
థి ఎం ధి 
చూ. పారమార్థిక గేయములు. (ఆం.వా.చ 
తులసి బసవయ్య 


కాలం 2 క్రీ.శ. 16908 ముందు. 
రచన : సావితి కథ (పదబంధం) (ఆలభ్యం). 
విశిష్టత : తెలుగులో చాలామంది క్రవులవలె ఈయనకూడా సొవ్వితి కథను 
సబింధంగా వ్రాశాడు. ఈ కావ్యంలోనుంచి 28 పద్యాలను సేకరించి పెదపాటి జగ్గన్న 


తన (పదబంధ రత్నాకరంలో ఉదాహరించాడు. ఇతర [పబంధాలలో కనబడని వర్ణనలుగాని, 
కల్పనలుగాని ఇందులో లేవు. కోడి కూరను సొగసుగా వర్ణించాడు. (ఆరు(ద-$) 


తులసీ రంగయ్య 
కాలం ౨ (క్రీం శ, 19వ శతాబ్దం, 


440 తెలుగు సాహిత్య కోశము 


సలం * తంజావూరు, 
రచనలు : _ తెలియరాలేదు 
బిరుదు : అమృతకవి. 
తంజావూరును పాలించిన మహారాష్ట్రరాజు శివాజీ (1883- 55) ఆస్థానంలో 
ఉండేవాడు. 
శివాజీ రచించిన అన్నపూర్ణా పరిణయ తో రంగనాథ పత 
ఆశీర్వదించినట్టు ఉంది. అతడు ఇతడేనని కొందరి అభ్మిపాయం. ఆ నాటక [ప్రతిని నగరికి 
రాయించి ఇచ్చినది కూడా, అమృతకవి తులసి రంగయ్యయే. (ద.చే.వా-284-85) 
తులసీ రామాయణము 
కర్త : చూ. మండ కామేశ్వర కవి. 
అం| దీకృత రచన. హిందీభాషలో తులసీదాసు రచించిన రామచరిత మానస 
సరోవర |గంథానికి ఇది ఆం; ధీకరణం. కవి ఈ |గంథ రచన విషయంలో శిమ్దు కృష్ణ 
"మూ ర్షిశాస్త్రి సహాయం స్వీకరించాడు. ' అయోధ్యకాండ భాగం కృష్ణమూర్తిశాస్త్రి రచన. 
మిగిలిన భాగం- కామేశ్వర కవిది. హిందీ భాషలో |పసిద్ధమైన దోహా, చౌపాయి మొ 
ఛందాలు 'తెలుగులోమా'డా ఉపయోగం పదడడం ఈరచనలోని విశిష్టత. -(ఆం.సం. మ, 
తులా మాహాత' తము | 
నామాంతరం : తుల్యానదీ మాహాత్మ్యము, 
' “కర్త! "ఏనుగు లత్సకవి.. 
తుల్యానది మాహాత్త్య్యము 
నామాంతరం : తులా మాహాత్మ్యము. 
కర్త ఏ; ఏనుగు లత్సకవి (చూ. 
అంకితం : వత్ప్పవాయ జగన్నాథరాజుకు. 
“రచనాకాలం : [కీ శ్ర, 17వ శతాబ్దం. 
(ప్రబంధం. పెద్దాపురం సంస్థానాధీశ్వరుల వంశ చరిత అవతారికలో 


విపులంగా ఉన్నది. (5, త_12_170) 
తుళువ నరసరాజు 
కొల : కీ. శ 15వ శతాబ్దం, 
. సలం టీ త్తరార్కా డు జిల్లా. 


న. 


కర్ణాట ధేళాధీశుడైన సాథవగుండ. నరసింగరాయల సేనాపతి. సాళువగుండ 
న్రస్తింగరాయల అనంతరం అతిని పిల్ల ల తరపున రాజ్యం చేసింది ఇతడే. సాభవ, వంశ 
'భతసానంతరిం ఇతడే రాజయ్యాడు. సాహితీ" పోషకుడు. నంది, మల్ల ల్లయ్య _ ఘంట 
"సింగయ్యల చేశ వరాహ పురాణం తెలుగులో (వాయించి అంకితం పుచ్చుకొన్నాడు. శక. 
కర్ణాటక రాజులకు “ధరణీ వరాహ” అనే విరుదు ఉంది. ఇతని కుమారుడే త్రుజవ. 
(శ్రీకృష్ణ దేవరాయలు. శ (అద ద-క- -288) 


[పాచీన సాహిత్యము 441 


తూము పరశురామ రెడ్డి 
కాలం : క్రీశ, 18 వ శతాబ్దం. 
స్థలం ఏ మహబూబునగరు మండలంలోని నూమిడిమడ |గామం. 
రచన : అలమేలు మంగా పరిణయము. _ (గో.కొం.కనం) 


తెట్టు 

నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గ్రామం. ప్రసిద్ధ ఆశుకవి మోచర్ల వెంకన్న 
నివాసం. వెంకన్న వేంకటగిరి రాజావారి కొలువులో (పువేశించినప్పుడు కకెట్టు” గామాన్ని 
చులకన చేసి మాట్లాడికే_అంత్యాను [పాసతో అత్యాశువుగా ఈ“ తెట్టు” (గామ విశిష్టతను 
చాటి చెప్పాడట. (చా.స,ర) 

తెట్టు సంస్థానం 
ఇది |పాచీనమైన కమ్మ రాష్ట్రంలోని అంధ క్షత్రియ సంస్థానాలలో ఒకటి. కొండ 
వీడు మొదలుకొని, నెల్లూరులోని కందుకూరు తాలూకా' గుడ్తూరు వరకుగల (పాంతం ఈ 
సంస్థానంలో ఉండేది. “తెట్టు” ఆనాటి పాలకులకు ముఖ్యపట్టణం. [ప్రస్తుతం ఇది ఒక 
చిన్న (గామం మూత మే. ' ' 

ఈ సంస్థానపాలకులకు వేజెళ్ల వారనీ పెరు: వీరినే గుడ్లూరు (పభువులనికూడా 
పిలి లిచేవారు. న్‌ | కీ, స 16వ శతాబ్దానికి "నందిన “వేజైళ్ల పతం పో ఈ సంస్థానాన్ని 
“సోపం చాడు." సుమారు [| 18వ శతాబ్దం చివరివరకు ఈ వంశంవారే ఈ సంస్థా 
వప పాలించారు. 18వ శతాబ్ధం ఉత్తరార్థంలో వేజెళ్ళ వనుక 
శః సంస్థానాన్ని పాలించాడు. ఇతనికే పెద్ద నారాయణ రాజని బరు (కీ. శ. 18వ 
శతాబ్దం (పథమ భాగానికిచెందిన “ వేజెళ్ళ ఆయ్యవరా జు” “గుడ్లూరు సీమను” 
జాగీరుగా సంపాదించి *టంగుటూరులో కోటను కట్టుకొని, జాగీరును అనుభవించాడు. 
అప్పటి నుండి వీరికి గుడ్లూరు (పభువులనే పేరుకూడా వ్యవహారంలోకి వచ్చింది. 

ఈ సంస్థానపు (ప్రభువులు గావించిన సాహత్యశే ఇవకు సంబంధించిన వివరాలు 
ఎక్కువగా. లభించలేదు. కాని (పసిద్ధివహించిన “మోచెర్ల ర్ల వెంకన్న”, 'మోతచెర్ల ద ల్‌! 
"అనే సోదరకవులు, ఈ వేజెళ్ళవారి సంస్థానంలోని ' వారే. 


వేజెళ్ళ నంస్థానా ధీశ్వరులలో “పెదనారాయణరాజే” చివరివాడు. ఆ తరువాత 
“సంస్థానం కర్ణాటక నవాబుకు దఖలుపడిన దరిమిలా ఈ వంశం వారికి భరణాలు ఏర్పాటు 


'శేయబడినాయి. . య . 3 అ నం. సొ 
తెనాలి అన్నయ్య. i ; 

౬ కొల్లం ౫ వ్ర! శు 18 వ శతాబ్ది ది పూర్వర్దం. 

ప్రల: p గుంటూరు మండలర్లి జ తెనాలి; క. స్‌ 

రచన నా. ల సుదక్షిణా పరిణయము (భంపవు. 


గురువు ఏ కందాళ శ్రీరంగాచార్యులు. 


442 తెలుగు సాహిత్య కోశము 


రామయమం క్రి పు తుడు. 

విశిష్టత ఈయన తెనాలి రామకృష్ణుని రెండో తమ్ముడు, ఇందుమతీ కల్యాణ 
కర్త తెనాలి రామభ్యద కవికి రామకృష్తుడు, (శ్రీగిరి కవి, అన్నయ్య తాతలవుతారట. 
ఈయన తాను పూర్వకవి పద్దతిని పలుక గలిగిన వాడనని చెప్పుకొన్నాడు. 


రచన పౌఢంగా సలక్షణంగా ఉంది. (ఆరు ద..8.128) 
తెనాలి ఇమడి రామకృష్రడు 
వాస్త ణి 
కాలం : డీ. శ, 16 శతాబ్ది. 
స్థలం , గుంటూరు మండలం _ తెనాలి అగహారం. స్ట 
రచనలు  : తెలియరాలేదు. 


విశిష్టత : ఈయన తెనాలి శ్రీగిరి కవి కుమారుడు. ఈయన సంస్కృృతాం[ ధా 
లలో కీర్తి పొందాడని, ఇతని కుమారుడు రామభ్యద కవి తన ఇందుమతీ కల్యాణంలో 
చెప్పాడు. ఈయన కావ్యాలు తెలియరాలేదు. (ఆరు ద-8-180) 
తెనాలి రామకృష్ణకవి 
కాలం (క్రీశ 16వ శతాబ్దం, 
నామాంతరం : తెనాలి రామలింగడు. 
సమకాలికులు : నాదెండ్ల గోపమంతి, నాదెండ్ల అప్పమం క్రి, ఊర దేచమం తి మొ॥ 
రచనలు * 1. ఘటికాచల మాహాత్మ్యము 2, ఉదృటారాధ్య చరితము 8. పాండు 
రంగ మాహాత్మ్యము 4. లింగ పురాణము (క ర్హృత్వం సందేహం) 
0. కందర్చకేతు విలాసము (అలభ్యం) 8. హరిలీలా విలాసము 
(అలభ్యం 
బీరుదు * వికటకవి. 
రామయ్య, లక్ష్మమ్మల పుతుడు. 
విశిష్టత : ఉద్భటారాధ్య చరి తలో కవిపేరు రామలింగమనీ, పాండురంగ 
మాహాత్మ్యంలో కవిపేరు రామకృష్ణ కవి అనీ ఉంది. ఇందులో మొదటిది శైవ గంథం, 
రెండోది వై ష్టవ గంథం. కలింగి “కృష్ణ” భేదాలుండటంవల్ల, ఈ రెంటికీ కర్త ఒకడు 
కాదేమోనని పండితులు శంకిస్తున్నారు. “రామకృష్ణ కవిలింగ” డనే (ప్రయోగం 
ఒకానొక చాటువులో లభిస్తున్నది. ఇతడు లింగ పురాణం రాశాడని చెపారు. కొని 
దానికి ఆధారాలేమీ లేవు. రెండు కావ్యాలలోని భావాలను బట్టి కవి నామధేయులు 


“లింగడు”, కృష్ణుడు” ఒకరేనని పండితులు నిరూపించారు. ఈ కవిని గురించి చాలా 
హాస్య కథలు తెలుగు దేశంలో |పచారంలో ఉన్నాయి. అవన్నీ కవికి సంబంధించినవి 
అవునో కాదో చెప్పటం కష్టం. ఇతడు సరస్వతీ స్వరూపుడని (సిద్ధి. అతని హాస్యకథ 
లను బట్టి వాక్సృమత్కృతి కలవాడంటారు. కానీ ఆయన కవిత్వంలో హాస్యమంతగా 
కనిపించదు. కన్నడంలో కూడా ఇతని హాస్య కథలు విస్తృత [పచారంలో ఉన్నాయి. 
రామకృష్ణుని కావ్యాల కృతి భర్తల కాలాన్ని బిటి ఈ కవి కృషదేవరాయలకు వయసులో 
ళా లీ క ల 
చిన్నవాడుగా, సనుకాలికుడై , 15 శతాబ్ది ఉ త్తరార్థం నుండి, 16వ శతాబ్ది పూర్వార్థంనరకు 


(పొచీన సాహి త్యము 448 


జీవించి ఉండవచ్చు. ఈయన రాయల అష్టక వి దిగ్గజాల్లో ఒకడని ప్రబలమైన |పతీతి 
ఉంది. అది పొసగనూవచ్చు, తెనాలి కవి మొదట శి వుడై, అనంతరం వైష్ణవం స్వీక 
రించి ఉండవచ్చని సండితాభి పాయం. పాండురంగ మాహాత్మ్యంలో వైష్ణవ పరమైన 
(గంథమయినా శివభక్తి ఎక్కువగానే కనిపిస్తుంది. రామకృష్పునిది ఒక (ప త్యేకమైన 
స్వతం| త శైలి. ఇతని పద గుంఫనం అద్భుతమైంది నిగమ శర్మో పాఖ్యానం, అయుత 
నియతో పాఖ్యానాలు రామకృష్ణుని కవితకు మచ్చు తునకలు. మాధుర్య, సౌళుమార్యాది 
గుణాలున్న చక్కని శైలి, తీర్చిదిద్దినట్లు పద్యాలు వాయటం, రస భావాల తీర్చు, 
కథా నిర్మాణ శరీ, కథా రచనా శక్తి, బాగా తెలిసినవాడు రాముకృష కవి. అచ్చ తెలుగు 
కూర్చులు చేయటంలో ఈ కవి మేటి, ఈతని కవితలో చక్కని జాతీయాలు, లోకోక్తు 
లుంటాయి. ఈతని “నిగమశర్మ అక్క” పాత శాశ్వతంగా నిలిచి ఉంది. భిన్న విధా 
లయిన ఈయన చాటువులు సుపసిద్ధాలు, (కె, వి. సక) 
తెనాలి రామభ| దక వి 

కాలం వ [కీ శ. 18వ శతాబ్ది. 

స్టలం * గుంటూరు మండలం _తెనాలి అ|గహారం. 

రచన 2 ఇందుమతీ కల్యాణము (చంపువు, 

విశిష్టత : ఇందుమతి కల్యాణంలో ఈయన చెప్పిన ఒక పద్యం వల్హ, తెనాలి 

వారి కుటుంబంలోని మూడు తరాలలోవి కవులు తెలుస్తున్నారు. తెనాలి రామకృష్ణుడు, 
(శ్రీగిరికవి, ఆన్నయ్య వీరందరూ ఈయనకు తాతలు. శ్రీగిరికవి కొడుకు ఇమ్మడి 
రా మకృష్తునికి ఈయన రెండో కొడుకు. తాను “గౌ హృదయాబ్దరవి' నని ఈయన 
చెప్పుకొన్నాడు. ఈయన కృతి అమ్ముదితంగా తంజావూరు సరస్వతీ మహల్‌ (గంథాల 


యంలో ఉంది, ఇతవి కవిత్వం మనో హర మైనది. (ఆరు ద-_8-181) 
తనావి రామలింగకవి 
కాలం న డీ. శ, 17వ శతాబ్దం, 
సలం * గోలుకొండ ప్రాంతం, 
(౧) 
రచన ఏ దీరజన మనో విరాజితము. 


కవి అక్కన్న మాదన్నల కాలంలోని వాడు. . ఉదృటారాధ్య చరిత కృతి 
కర్త రామలింగకవి కంటి భిన్నుడు. విశ్వ బాహ్మణులకు సంబంధించిన వృత్తాంతాన్ని 
కావ్యంగా [వాళాడు.. (క. సప్త -288) 
తెనాలి రామలింగడు 
చూ. తెనాలి రామకృష్ణుడు. 


ఈయన “రామకృష్ణ కవి లింగడు”గా కూడా (పసిద్ధుడ నే [పయోగం ఒకొ 
నొక చాటువులో లభిస్తున్నది. ఇతని హాస్య కథలు కన్నడంలో కూడా విస్తృత [ప్రచా 
రంలో ఉన్నాయి. 


444 — తెలుగు సాహిత్య కోశము 


తెనాలి ఫీరరాఘవృడు 
క Er శ, 18వ శతాబ్ది. 
స్థలం ఏ గుంటూరు పుండు _ తెనాలి = 
“రచనలు : తెలియరాలేదు. 

- విశిష్టత : ఈయన తమ్ముడు తెనాలి రామభద కవి ఇందువుతీ కల్యాణ' కర్త, 
ఇతడు తెనాలి (శ్రీగిరికవికి మనుమడు. ఇమ్మడి రామకృష్ణకవి ప్యతుడు. ఈ వీర 
రాఘవుడు సరస 'కవితామహత్వంలో తాత తం|డుల నందరినీ మించినవాడని ఇందుమతీ 
కల్యాణ కర్త: రామభ్యదుడు చెప్పాడుగాని, ఇతడు (వాసిన కావ్యాలను గుంచి 
తెలియరాలేదు. (ఆరు ద-8- 180) 

తెనాలి శ్రీగిరి కవి 
కాలం : (కీ. శ, 16వ శతాబ్ది పూర్వార్గం. 
సలం ఏ గుంటూరు మండలంలోని తెనాలి అ|గహారం. 
రచన | లీకై ల మాహాత్మ్యము (అలభ్యం). 
విశిషత : ఇతడు (పసిద్ధుడయిన తెనాలి రామకృష్ట కవికి తమ్ముడు. సుదక్షిణా 
పర్తిణయక ర్హ అన్నయ్య కూడా ఇతని సోదరుడే.వీరు గార్లపాటి రామయామాత్యుని కుమా 
రులు. పరి. గురించి ఇతని. మనుమడైన తెనాలి రామభ్యదకవి. తన ఇందువతీ కల్యా 
ఉరిలో చెప్పాడు. (ఆద ద_8- 128) 
తెనుగు ఐ వ్యాకరణము 
రచనా కాలం : కీ శ. 19వ శతాబ్ది, 
“కర్త ఏ రావిపాటి గురుమూ రిశాన్రి. 
ఇది చిన్న వ్యాకరణ (గంథం. చిన్నయసూరి బాలవ్యాకరణానికీ ముందు "ఇవే 
పాఠ్య| గంథంగా ఉండేది. ఇందులో వ్యావహారిక రూపాలను కూడా సాధించారు. 
(తెనుగు వ్యాకరణ పకాసం) 
తలుగు వొమ్మయ్య కథ | . వ 
ఇది పాలుూరికి సోమన వీరచిత*' బసవ పురాణంలో ఒక శినభ కుని కథ. 
స్ట సహన 
తెలుగు దేశంలో ఇంటి పేర్లు 
, న తెలుగు వారికి పేరుముందు ఇంటిపేరు ఉండటం పూర్వకాలం నుంచీ వస్తున్న 
సంప్రదాయం. [ప్మపథమంలో వారు నివసించే [గామాలతో ఇంటిపేరు వస్తూ ఉంజేది.. 
ఇంటిపేరు చివరలో పూరి, పూరు, వూరు, పల్లి, పిల్లి పూడి, పాటి, పోలు పురప్పు 
మొదలయిన పదాలు (గామార్థంలో రూఢమైనాయి. & 
స్ట 'కొంథరి ఇంటి పేర్ల లో వృత్తి తి స్నూచన,, బిరుదానళ సూచన, (పజ్ఞాసకర్ష ల 
సూచన ఉంటుంది. ఏ ఒక్క ఇంటే పరూ ఒక కులాసీకిగాని, జాతీకిగాని చెంది ఉండదు. 
ఒకే ఇంటిపేరు అన్ని జాతఐలోను, అన్ని వర్ణాలలోను ఉండటం కద్దు, 


[పాచీన సాహిత్యము 445 


! ఇంకా ఈ ఇంటిపేర్లు ఈ దిగువ విధంగా ఉంటాయి : డేవుళ్ల పేట, దివ్య 
స్థలాల పెర్షు, దివ్య (గంథాల పేర్లు, భూతొల పెర్లు, మనుష్యుల పేర్లు, జంతువుల పెట్ల, 
పేర్లు, కాయ 
గూరల పేర్ల, భోజన పదార్థాల పేర్లు, రంగుల పేర్లు, కొలతల విశేషాల పేర్లు, వాద్య 
విశేషాల పేర్లు, వ్యాయామ విశేషాల పేర్ల, వ్యవహార విశేషాల పేర్లు _ కొన్ని ఇంటి 
పేద్ద స్రష్ట పేరుతో నే దేశంలో స్థిరపడి పోయాయి. గంటి Sens సోనుయాజుల 
టప పంతుల కుటుంబం తట వై 
తెలుగు దేశంలో పె పె రకాలయిన ఇంటిపే ర్లు సుమారు ఒక కోటి వరకు 
ఉండవచ్చునని సండీతుల తన ఇంటి'పేర్ష చరిత సం గ్రహించి సరిశోధించటం 
కష్టమైనపని. (పతి ఇంటి పేరుకీ ఒక రకమైన |పాముఖ్యం ఉండి తీరుతుంది. ఈ ఇంటి 
పేర్ల న్నీ నేటి వ్యవహారంలో ఉన్నాయి. ఇవి చి|త విచితంగా ఉంటాయి. 
(భారతి _ మార్చి 1840-2260) 
తెలుగు భాషకు నిఘంటువులు కూర్చిన ఆంగ్లేయులు 
కాలం : కశ. 10వ శతాబ్ది పూర్వార్థం. 
1. కాంబెల్‌ దొర (చూ తెలు గు_ ఇంగ్ల మ్న్‌ | నిఘంటువు (1821). 
22 తాన్‌! ఛార్టెస్‌ ఫిలిప్‌ (1) తెలుగు.ఇగ్లీ ష్‌ నిఘంటువు (1853) 
(2) ఇంగ్లీష్‌-తెలుగు నిఘంటువు (1885. 
(వీరేశలింగం పంతులు _ సమ్మగ పరిశీలన-805; తె, సా. విమర్శ-_89 
- తెలుగు భాషకు వ్యాకరణం '|వాసిన ఆంగ్లేయులు ' 
కాలం "(కీ శ. 18వ శతాబ్ది పూర్వార్థం, | 
1.విలియమ్‌ శేరి. తెలుగు భాషా వ్యాకరణము (Grammar of Telinga 
| language-1814) 2. కాంబెల్‌ దొర_తెలుగు భాషా వ్యాకరణము (A Grammar 
‘of Telogoo language-1816) 3. విలియం [బ్రౌన్‌ _జంటూ వ్యాకరణము (తెలుగు 
వ్యాకరణం-1817) 4. |బౌన్‌, ఛార్డె స్‌ఫిలిప్‌_తెలుగు భాషా వ్యాకరణము (A Cram- 
mar of the Telugu langusge-1840) 6. ఇల్లీ స్‌ దొర_తెలుగు భాషా 
వ్యాకరణము (Note: A Grammar of Teloogo language-1849) 
(తె.సా. విమర్శ-_89; వీరేశలింగం పంతులు_సమ్మగ పరిశీలన_805) 
తెలుగు త తొలి పుస్తక ముదణ 
కాలం [క్రీశ . 1746 ప్రాంతం, 

(శ్రీరాంపూర్‌ (కలక త్ర్రాబాప్టిస్తు మిషనరీలు (క్రీశ. 1748లో నాగరి, తెలుగు, 
తమిళము, కన్నడం మొ॥ భాషలలో అచ్చు అక్షరాలు పోతపోయించారు. 1772 లో. 
చెన్నపట్టణంలో అచ్చుయం[ తాన్ని నెలకొల్ఫారు. 

తెలుగు భాషలో అచ్చయిన తొలి తెలుగు (గంథం, (ప్రష్యా (జర్మనీ) లోని 
మాగ్దింబిర్న్‌ కు చెందిన హ్యాలీ (గాములో 1746_47లో వెలువడినట్లు పండితులు చెబు 


పక్షులపేరు, చెట పేరు, అవయవాల పేరు, అలంకారాల పేరు, పరికరాల 
cn య aa) na) a) 


146 తెలుగు సాహీత్య కోశము 


తున్నారు. ఆ తొలి తెలుగు [గంథం బెంజమన్‌ షూల్లి విరచితమైన“ నూరు జ్ఞాన వచన 
ములు”. 
తొలి తెలుగు |గంథముుదణ (శ్రీరాంపూర్‌ (కలక త్రాలోనూ, మదరాసులోని 
ఫోర్డ్‌ సెయింట్‌ జారి కాలేజి | సెస్‌ (1812) లోనూ |పారంభమైంది. 
ల జ ర 
(తె.సా, విమర్శ-_89) 
తెలుగు భాషా వ్యాకరణము (Grammar of Telinga language) 
కర్త ఏ విలియమ్‌ కేరి. 
కాలం : డీ. శ. 1814 |పాంతం, 
ఆంగ్లేయుడు _ౌసిన వ్యాకరణం. ఈ వ్యాకరణ పీఠికలో, తెలుగు 
సంస్కృత భాషా జన్య మైనప్పటికీ, తెలుగు భాషలో విలక్షణ పదజాలమున్నదని గుర్తించి, 
వివరించారు. (తె.సా. విమర్శ_క2) 
తెలుగు భాషా వ్యాకరణము {A Grammar of Teloogo language) 
కర ఏ ఎ, డి. కాంబెల్‌. 
రచనా కాలం : డీ. శ, 1818 పాంతం. 
ఆంగ్ల యుడు (వాసిన తెలుగు భాషా వ్యాకరణం, తెలుగు భాష సంస్కృత 
భాషాజన్య మైనదని చెప్పి, తెలుగుభాషా వ్యాకరణాన్ని |వాసిన విలియమ్‌ శేరి సిద్ధాంతాన్ని 
ఖండిస్తూ (వాసిన వ్యాకరణం. 
తెలుగు సంస్కృత భాషాజన్యం కాదని, తమిళాది దాక్షణాత్య భాషలతో 
సాన్నిహిత్యం తెలుగు భాషకున్నదని వాదించి, సిద్ధాంతీక రించిన భాషా హ్యాకరణమిది. 
ఇది 1816, 1818, 1840 లో మూడు ముదణలు పొందినదట, 
(చూ. తెలుగు వ్యాకరణం-విలియమ్‌ కేరి). 
(చూ. తెలుగు వ్యాకరణం_ఇల్లీ స్‌ దొర. (తె. సా, వినమర్శ-92) 
తెలుగు భాషా వ్యాకరణము (1810 
నామాంతరం : జంటూ వ్యాకరణము. 
కర్త: విలియమ్‌ (బౌన్‌. 
ఇది తెలుగు బాషకు ఆంగ్లే యుడు [వ్రాసిన వ్యాకరణము, 
(వీరేశలింగం పంతులు _ సమ్మగ పరిశీలన-806) 
తెలుగు భాషా వ్యాకరణము (A Grammar of the Telugu language) 
రచనాకాలం | (కీ శ, 1840. 
కర్త : |బౌన్‌, ఛార్లెస్‌ ఫిలిప్‌ (చూ). 
- ప్రసిద్ధుడైన (బౌన్‌ దొరకు ముందు విలియమ్‌ కేరి (1814), కాంబెల్‌ 
దొర (1816), విలియమ్‌. |బౌన్‌ దొర (1817) తెలుగు భాషా వ్యాకరణాన్ని (వౌశారు. 


[ప్రాచీన సాహిత్యము 447 


|బౌన్‌ తన వ్యాకరణంలో _ తెలుగు భాషకు సంస్కృత భాషకు జన్య జనక 
సంబంధం లేదని సిద్ధాంతికరించి ఎ. డి. కాంబెల్‌, ఇల్లీ స్‌ దొరల వాదాన్ని బలపరుస్తూనే, 


జస 


సంస్కృత పదజాలం ప్రై మాతం తెలుగు విశేషంగా ఆధారపడి ఉన్నదని అభి పాయ 


పడ్డాడు. (తె. సా, విమర్శ-_12) 

తెలుగు రాయలు 

నామాంతరం : సాంపరాయని తెలుంగాధీశుడు (చూ). 
తేడపాచిపెంట 

నామాంతరం : “పాచి పెంట్‌. 

వికరాలకు_చూ. పాచిపెంట. (ఆం. సం, సా 
తేరపకవి 

కాలం ఏ 1760 |పాంతం. 

స్థలం కర్ణాట దేశం, 

రచన ; తేరపావన శతకము. 


ఇతడు కర్ణాట దేశీయుడై నా, తెలుగులో రచనలు చేశాడు. ఉళక్కి సోదరు 
డట. కామాక్షితాయి పెంపుడు కొడుకు. “తేరపావన నరెం|ద_రమ్యగుణ సాంద 
దశరథ రామచం[చ” అనే మకుటంతో శతకం |వ్రాశాడు. రచన సరళంగా ఉంది. 
(క. సప్క-91 
తేరపావన శతకము 
రచనాకాలం: 1760 ప్రాంతం. 
కర్త : తేరపకవి. 
కవి కర్ణాట దేశీయుడు. “*తేరపావన నరేం|ద_-రమ్యగుణ సొం|ద_దశరథ 
రామచం|[ద” అనే మకుటంతో సీసపద్య శతకం (వాకాడు. 
తెవారము 
ఇది దై వస్తన పరమైన తమిళ సద్య [ప్రబంధ విశేషం. మ్మాతాఛందో 
ఘటితం. (దీనిలోని “తేవ” శబ్దం సంస్కృత దేవ శబ్దానికి తమిళ తద్భవం కావచ్చు. 
క్రీ. శ. 19వ శతాబ్దం యక్షగానాలలో ఇది [ప్రయుక్రం. తిరునారాయణాచార్యుల 
“శకుంతల” నాబకంలో, సత్యనారాయణ కథాసుధాలహరిలో ఇది [సయుక్తం, మరి 
కొన్ని యక్షగానాలలో తేవారము అచ్చంగా నాలినీవృత్త్న౦వలె ఉంటుంది. 
(య. వా. చ-880) 


తేళ్ళపూడి కసవరాజు 
కోలం | (కీ, శ. 16వ శతాబ్దికి పూర్వం, 
రచన : కళావతీ శతకము (అలభ్యం. 


440 తెలుగు సాహిత్య కోశము 


పెదపాటి జగ్గన్న ఇతన్ని “పేర్కొన్నాడు. ఇతనివి, + పద్యాలు మాతం 

లభించాయి. (ఆరు ద - శ్రీ) 
కైత రీయోపనిషద్దీపిక (సం) 
కర్త : విద్యారణ్యుడు. | 

ఇది తె త్రరీయ ఉపనిషత్తుకు వ్యాఖ్య. (కె.వి,స_4) 

తొండమాన్‌ వంశావళి 
రచనాకాలం : |క్రీ, శ. 18వ శతాబ్దం. 
కర్త: నుదురుపాటి వెంకన్న (చూ). 

878 పాదాల సీస మాలిక. తోండమాన్‌ రాజుల వంశచరి[త విపులంగా ఉంది. 

పుదుకో»ట నిర్మాణాదులనూ మధుర, తంజాపూరు రాజ్యాలతో ' సంబంధాలను 
తెలిపే పామాణికమైన రచన. చర్మితకారులకు మిక్కిలి ఉపయోగం. (ద. దే.వా_428) 

తొండమాన్వంశ _పతాప మాలిక 
కర్త _ వ నుదురువాటి సాంబశివ కవి. 
రకనాకాలం ; 18, 19 శతాబ్దం, 

842 పం క్తుల పప ల్ల తన తండి వెంకన్న రచించిన తోండమాన్‌ వంళా 
వళికి అనుబంధంగా, కని ఆ తర్వాతి రాజులను గూర్చిన విశేషాలతో పొందుపరిచాడు. 
చారిత్రకంగా అమూల్యమైన రచన. |బిటిమవారు రాయ రఘునాథునకు“హిజ్‌ ఎక్సెలెన్సీ"' 
బిరుదు నివ్వడం వంటి చారి తక విషయాలను (గంథస్థం చేసిన రచన. (ద. దే, వా-44€) 

తొండరడిప్పొడి యాళ్వారు | 
చూ. వ్యిపనారాయణుడు. 
షు మన్నారు జెట్ట 
క్రీ. శ. 18వ "శతాబ్దం. 
సలం ౩ తంజావూరు. 
తంజావూరులోని చేనువాళము గరిడికి చెందినవాడు. సాహిత్య పోషకుడు. 
వెంకటజెట్టి, రంగమ్మల ప్యుతుడు. బడగల నాటి నరస కవిని _పోత్సహించి రచనలు 
చేయించాడు. ఇతని సోదరుడు రామాజెట్టి కవి. ఆతని శతకం ఒకటి లభించింది, 

ఇతని తం(డీ వెంక్రటజెట్ట జనుల తొక్కడములు నదిలించడంవల్ల తొక్క 
డను వెంకటజెట్టిగా (పసిద్ధడై సాడు, తొక్కడము వీరి ఇంటి పేరుగా వాడుకలోనికి 
వచ్చింది. (ద.దే.వా.29 1) 

తెక్క-డము రామాజెట్టి 
స్త్ర (కీ. శ. 1700 |పాంతం, 
స్థలం ౩ తంజావూరు. 
రచనలు : “బాల చ్మకవేమ భవ్యనామ” శతకము. 





[పాచీన సాహిత్యము 440 


కవి ధేనువాళము గరిడికి చెందిన తొక్కడము మన్నారు జెట్టి సోదరుడు. 
పీరిరువురూ సాహిత్యాభిలాష కలిగిన వారు. కవి పండిత పోషకులు. 
ఇతనీ రచన సరళంగా ఉంటుంది. (ద. దే.వా-298) 
తొలిపలుకు 
నామాంతరం : మున్నుడి, 
(గ్రంథాన్ని గురించీ, గంథక ర్హను 'గురించీ కొద్దిగా వ్రాసే పరిచయ వాక్యం. 
చూ. ఆవతారిక. 
తెహరా 
హిందూస్థానీ సంగీత (ప్రభావం వల్ల తెలుగులో ఉద్భవించిన గీత రచన. 
ఇది “డోరా అనే పార్చీమట్లుకు మరొక పేరెమోనని పండితులు సం దేహిస్తున్నారు. 
లక్షణ౦లోను, గతిలోను “డోరా లక్షణాలే దీనిలో ఉంటాయి. కథా సుదాలహరి మొద 


లైన కొన్ని యక్షగానాలలో ఇది పయుక్రం. (య, వా, చ౬880) 
తోకలవారు 
పశు పక్ష్యాదుల కుండే “తోక” పేరుళో కొన్ని కుటుఎబాల వారి ఇంటి పేరు 
తెలుగు దేశంలో నిలిచిపో. ౦ది. (భారతి_మా _45_280) 
తోటకూరవాొరు 
ఆకుకూర నామమే కొన్ని కుటుంబాల వారికి ఇంటి పేరుగా నిలిచి పోయింది. 
అశ్లే తియ్యగూర ఇంటి "పేరు కూడా. (భారతి_మా-45. 280) 
తోట విజయరాఘవ కవి 
కాలం" ; కీ. శ, 19 వ శతాబ్దం, 
సలం “ మదరాసు. 


రచనలు : నాయకీనాయక శతకము, పార్ధసారథి శతకము, 
గురువు : కోడూరి కృష్ణమాచార్యులు. 


పుడితరవి. మదరాసు తిరువల్లి క్క ణి హిందూ బాలికౌంధ |దావిడ పాఠ 


శాలలో ఉపాధ్యాయుడుగా పని చేశాడు. (క, స_218) 
తోకీనామా లేక చిలుక కథలు 
“నామాంతరం : కీరబహత్తరి (చూ). 
కర్త 2 తెలియదు, (వ. వా-61) 
తోభ్య చరితము 


నామాంతరం : సర్వెశ్వర మాహాత్మ్యము (చూ. 
కర 2 పింగళి ఎల నార్యుడు, 
ద య 


450 కలుగు సాహిత్య కోశము 


తోలుబొమ్మలాటలు - విశిష్టత 
తెలుగు దేశంలో ఇవి సుమారు వెయ్యి సంవత్సరాలుగా ఉన్నటు శాసన, 
సొహిత్యాధారాలున్నాయి. వీటిలో సాహిత్యం, సంగీతం, శిల్పం, చిత లేఖనం వంటి 
ఇతర కళలన్నీ కలిసి ఉన్నాయి. కడుపుబ్బ నవ్వించే హాస్యం ఉంటుంది. 


కో లుబొమ్మలాట వారు బొమ్మలతో చక్కగా నాట్యం చేయిస్తారు. తెరవెనక 
నుంచి సూత్రధారుడు ఎంతో చాకచక్యంగా పాాతాభినయం చేయిస్తూ ఉంటాడు. నాటక 
[పదర్శనకు ఎన్ని హంగులుంటాయో దాదాపు వీటికీ అన్ని హంగులుంటాయి.తఈ జట్టులోని 
పురుషులు పురుష ఫ్యాతలను, స్త్రీలు స్తీప్మాతలను, పిల్లలు పిల్లల పాాతలను తీసు 
కొంటారు. భర్త రాముడుగా వాచికం చెప్పి పాడితే, భార్య సీతగా వాచికం చెప్పి పాడు 
తుంది. తెరమీద బొమ్మలు ఎంత వేగంగా నాట్యం చేస్తూఉంటే అంత వేగంగా తెరలోపలి 
వ్యక్తులు అభినయిస్తూ ఉంటారు, 


తోలుబొమ్మలాటల వారికి (పత్యేక సాహిత్యమంటూ లేదనీ, ఒకవేళ ఊన్నా 
అది దొరకలేదనీ పండితాభి పాయం, గోన బుద్ధారెడ్డి _ కాచవిభుడు _ విఠలరాజా మంజరీ 
ద్విపదలో [వాసిన “రంగనాథ రామాయణ” వీరి [ప్రధాన జీవిక అని కొందరు భావిస్తు 
న్నారు. కొన్ని యక్షగానాలను కూడా, వీరు బొమ్మలాట సాహిత్యంగా ఉపయోగిస్తూ 
దేశాటనం చేస్తూ జీవిస్తున్నారు. 


వీటిలో హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలు ఉంటాయి. వాద్య 
కాం[డందరూ తెరవెనక వంతపాట పాడుతూ ఉంటారు, ఆడించేవారి కాళ్ళకింద బిల్లి 
చెక్కలుంటాయి. ఆయాఘట్టాలను అనుసరించి చెక్కులను (తొక్కుతూ ఉంటారు, 
రథాలు, గ్యురాలు పరుగులె త్తేటప్పుడూ, యుద్ధ ఘట్టాలలోనూ ఈ చెకలను టకటకౌ 
తొక్కుతూ ఉంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. నగారా _మోతలకు కూళీ డబ్బాలను 
ఉపయోగిస్తారు పిడుగు పడ్డట్లు, ఉరుములు ఉరిమినట్లు డబ్బాలను (మోగిసారు. 


తోలుబొమ్మలాటలకు సామాన్యంగా భారత రామాయణగాథలు ఇతివృత్రాలుగా 
ఉంటాయి. లంకా దహనం, మైరావణ, ఇం|దజిత్తు వధ, యయాతి కథ, కీచకవధ 
(పహ్లాద చరిత, రంగనాథ రామాయణం వంటివేగాక పల్నాటి వీరచరిత, _దేశింగురాజు 
కథవంటి వాటిని బొమ్మలాటవారు (పసదర్శిస్తుంటారు. 


వీటిలో బంగారక్క _ కేతిగాడు లాంటివి విశిష్టమైన హాస్యపా తలు, 
(నార. చ_188-104 
తోలుబొమ్తలాటలు = శాసన, సాహిత్యాధారాలు 
ప్రాచిన తెలుగు శాసన సాహిత్యాలలో వీటి పసక్తి ఉంది. కాకతీయులు 
వేయించిన గూడూరు, పానుగల్లు శాసనాలలో బొమ్మలాట వారి (పసక్తి ఉంది. సై శాస 


నాలను బట్టి వాటిలో ఉదాహ్మతులయిన కొ మ్మోజు, (దబిమ్మోజులు బొమ్మలాటలో సూత 
ధారులని, వారు మరాఠీవారని, బొమ్మలాటలు ఆసలు మరారీవారివని తెలుపున్నది. 


[పాచీన సాహిత్యము కర్‌ | 


డ్‌; శ, 1208 ప్రాంతంలో తెలుగుదేకపు దుర్ణయాన్వయులు - బొమ్మలాట 
సూూతధారి బోమలయ అనేవానికి దానం చేసినట్లు ముక్కామల శాసనం ద్వారా 
తెలుస్తున్నది. ఇంకో శాసనంలో కడప జిల్లా కమలాపురం తాలూకాలోని చిడిపిరాల అనే 
గ్రామాన్ని _ చం[దయ్య, బొమ్మలాట అమృతకవి అనేవారు _ తెరనాటకాలు ఆడటానికి 
పెద చి"జెయ్య అనే వ్యక్తికి దానమిచ్చినట్లుంది. 

చాళుక్యుల కాలం నాటికే తోలుబొమ్మలాటలు ఉన్నట్లు సాహిత్యాధారా 
లున్నాయి. 

శివారా[త్రి ఉత్సవాలలో వీటి (ప్రదర్శన జరిగినట్లు పాల్కురికి సోమన్న పండి 
తారాధ్య చర్మితలో చెప్పాడు. నాచన సోముని ఉత్తర హరిసంశంలోనూ, (శ్రీనాథుని పల 
నాటి వీర చరిత్రలోనూ వీటి (పసక్రి స్పష్టంగా ఉంది, 

ఇక కాకతీయుల కాలంలో మంజరీ ద్విపదలో రచిత మైన “రంగనాథ రామా 
యణం”, నాటి నుంచీ నేటి వరకు కూడా ఈ బొమ్మలాట వారికి జీవిక. తెలుగుదేశపు 
[గామసీమలలో నివసించే ఈ బొమ్మలాటవారు ఈ 20 శతాబ్ది లో కూడా “రరిగనాథ 
రామాయణం”లోని గాథలనే దొమ్మలాటలుగా (పదర్శిస్తున్నారంపే ఆశ్చర్యపడ 
వలసిన పనిలేదు. (నా.ర,చ-184. 184) 

త్యాగరాజ మొదలి 
కాలం : డీ. శ. 1890-1880 |పాంతం 
స్థలం ; దావిడ దేశం. 
కృతి: 1. విద్వత్కర్థామృతము (సు[బహ్మణ్య విజయము) 2. ఛందో రత్నా 
కరము, 

ఈతని కవిత్వం సలక్షణమై మృదు మధురంగా ఉంటుంది. 

(వీరశలింగం పంతులు_సమ|గ పరిశీలన) 
త్యాగరాజ వినోద విచిత |పబంధ నాటకము 

నామాంతరం : (చూ) త్యాగరాజ వినోద చిత |పబంధ నాటకము, 

త్యాగరాజ వినోదచిత ప్రబంధ నాటకము 
నామాంతరం ; త్యాగరాజ వినోద విచిత |పబంధ నాటకము. 
కర్ర * శహాజీ (చూ. 
అంకితం : త్యాగేశునికి. 

ఆరు అంకాౌల నాటకం, 

ఈ నాటకంలో సంస్కృతం, తెలుగు, మహారాష్ట్ర భాషలు వాడారు. 
సంస్కృతం ఎక్కువ. మృదు చిితవిస్తర కవితా నిర్వాహక విద్వాంసులకు కర్తరసాయ 
నంగా కవి దీన్ని |వాళాడట., 

వివిధ నృత్య (ప్రక్రియలలో +వునికీ, భ దకాళికీ సందెం జరుగుతుంది. 


శీర్‌ల తెలుగు సాహిత్య కోశము 


భ్యదకాళి ఓడిపోగా త్యాగేశుడామెను పందెంలో గెలిచినందుకు గాను పాణి గహణం 
చెయ్యడం ఇందులోని ఇతివృత్తం. 


ఇది శహాజీ సంగీత సాహిత్య [పతిభా సార్థకమైన రచన. రాగ తాళ కల్చన_ 
సంగీత స్వరకల్పన-_ ఎ ద్భుతంగా నిర్వహింపబడ్డాయి. చిత కపిత పాలు ఎక్కువ, 
ఇందులో భదకాళి శహాజీ రచించిన సంగీత [పధానమైన “త్యాగరాజ వినోద విచి[త 


(పబంధ నాటకాన్ని” (పదర్శిస్తుంది. (ద.దే.వా_ 189) 
త్యాగరాజు 

కాలం : ba. 1167-1847, 

సలం * తిరునయ్యభూరు: 

రచనలు : 1.నౌకా చరితము 2. ప్రహ్లాద నాటకము 8. సీతారామ విజయము 
శ. కీర్తనలు. (సుమారు 800). 

వీరుదు : నాద్మబహ్మ. 

గురువు * తులజాజీ చేత అర్హ సింహాసన గౌరవం పొందిన శొంఠి వేంకట 
రమణయ్య, 


[(పముఖ వాగ్గేయ కారుడు. రామ్మబహ్మము కుమారుడు. ఇతని రచనలన్నీ 
భక్తి సంగీత పూరితాలు. సంగీత వాజ్బయపపంచంలో [తిమూ రు లనదగిన అన్నమయ్య 
క్షేతయ్య, త్యాగయ్యలలో ఇతడు తృతీయుడై నా అద్వితీయుడని పండితాభి పాయం, 
రామభకా| గణి, శహాబీ ఆస్థానంలో (పసిద్ధాడెన గిరిరాజ కవి ఇతని తాతగారట. 
త్యాగయ్య రామభక్తి నిరుపమానం. ఈతని పంచరత్న కీర్తనలు సంగీత సాహిత్యాలలో 
కవి |ప్రౌఢతకు నిదర్శనాలు, 

తిరునయ్య్యూరులో త్యాగరాజు పరమపదించిన చోట, ఆరాధనోత్సవాలు 
(పతి ఏడు పుష్య బహుళ పంచమినాడు జరుగుతుంటాయి. అక్కడ ఆలయం ఉంది. 
ఈ ఉత్సవాలలో పాల్గోవడం తను జన్మ సార్థకత గా దక్షిణాది గాయకులు భావిస్తుంటారు, 
ఈ సంప్రదాయాన్ని |పారంభించినవారు గోవిందస్వామి పిశ్లె, బెంగుళూరు నాగరత్నం 
గారలు, (శారదా ధ్వజం-_ 176) 

త్యాగేశ పదములు 
నామాంతరం : శహాజీ రాజ పదములు (చూ, 


(త్యంబక రాయ మఫి 


కాలం “ |కీశ [7వ శతాబ్దం, 
స్టలం * తంజావూరు. 
రచనలు : 1. త్రీ ధర్మమ్‌ (సం) 1. ధర్మాకూతమ్‌ (సం). 


తంజావూరులో శహాజీ (1884-1712), శరభోజీ (171228) ల దగ్గర మం|తిగా 
ఉండేవాడు, అప్పయ్య దీక్షితుని వంశంవాడు, గంగాధర మధి కొడుకు. 


(పాచీన సాహిత్యము 458 


ఇతడు 1696 లో కుంభకోణం దగ్గర *స్వామిమల'లో యజ్ఞం చేశాడట. ఈ 
విషయం అప్పయ దీక్షితుని “ఆచార నవనీతం” లో పేర్కొనబడింది. 
ధర్మాకూతం రామాయణానికి [కొత్త పద్ధతిలో చేయబడ్డ వ్యాఖ్యానం. 
(ద. దే, వా_18!) 
తాగుబోతు ఆలుమగలు 
ఈ పా|తలు పింగళి సూరన్న రచించిన కళా పూర్ణోదయంలోనివి. సూరన్న 
వీరి సరసంతోపాటు వికారాలను కూడా వర్ణించాడు. వీరు విమానంలో జూదం ఆడుతూ 
పోతుండగా, యజ్ఞశర్మ భార్యలు రేవులో నసీటబడి చేప (మిఎగిన తరువాత మింటికి ఎగ 
జిమ్మ బడ్డారు. ఆ నలుగురు సరిగ్గా ఆ సమయంలో పైన పోతున్న ఈ విమానంలో 
పడ్డారు. దెవతా మిధునం సరాగాలాడుకుంటూ, ఏకపా_తలో మద్యపానం చేస్తూ, పాచిక 
లాడుతూ, ఆ నలుగురి ఎదుటా నిస్సంకోచంగా [పవ ర్ర్తించడాన్ని సూరన్న విపులంగా 
వర్ణించాడు. ఇదొక రకమైన శృంగార తత్త్వం. ఈ స్త్రీల రూప లావణ్యాలకు తన 
నాథుని మనస్సెక్క_డ చలిస్తుందో ఆని ఆ దివ్యకాంత భయపడుతుంది. అందుకే గోదా 
వరీ సమీపంలోని ధర్మపురిలో, ఒక వేశ్య సౌధోపరి భాగంపై వారిని వదలి వెళ్ళిపోతుంది. 
సూరన చితించిన విభిన్న ప్రణయ తత్వాలలో ఇదొకటి, 
(చూ. కళా పూర్ణాదయం; క, పూ. మున్నుడి_మ, కో, ర) 


_తింశత్తు 

ముప్పది పద్యాలతో ఉండే కావ్య భేదం. (అప్పకవీయం) 
త్రికము 

మూడు పద్యాలతో ఉన్న కావ్యం |తికము, (అప్పక వీయం) 
_తీకాల వేది 


ఇది నూదయగారి మల్ల న విరచిత రాజశేఖర చరి|తములోని పృాత. పింగళి సూరన్న 
(పభావతీ |పద్యుమ్నంలోని “శుచిముఖి" వంటిదే ఈ చిలుక. ఇది “ఉపమాతిశయో క్రి 
కామధేనువు”కు ఒజ్జబంతి యట. ఈ చిలుకకు ఈ పేరు పెట్టినది భాషాదేవి. ఏ శాస్త్ర 
విషయాలలోనై నా వేదవ్యాసునితో సైతం వాదించి, తానే గెలుస్తానని చమత్కారంగా 
చెబుతుంది. ఎట్టి రాయదారాన్ని అయినా చక్కగా నిర్వహి సానన్నది. 
రాజశేఖరునికి, కాంతిమతికి వివాహమైన తరువాత _ అప్పగింతల సమయంలో 
కాంతిమతి తల్లి కుమార్తెను ఈ చిలుకకే అప్పగిస్తుంది. ఈ చిలుక చక్కగా పౌరో 
హిత్యం నెరుపుతుంది. తెలుగు [పబంధాలలోని విలక్షణమైన పక్షిపా[త్రలలో ఇది ఒకటి, 
(తె.వి.సా_4_968) 
షతిపుర విజయ చంపువు (సం) 
కర్త * నరసింహ రాయమభి, 
శతిపుర విజయమ్‌ (సం) 
కర్త  భోగనాథుడు. (తె. వి, స_1) 


454 తెలుగు సాహిత్య కోశము 


|శీపుర విజయము (అలభ్యం) 
కర్త: పెదపాటి సోమయ్య. 
నిలోనుంచి ఒక సీస పద్యాన్ని అజ్ఞాత గ్రంథ సంధాత తన “ఉదాహరణ 
పద్యములుగలో సంకలనం చేశాడు, (ఆరుద_9) 
(తిపుర విజయము (అలభ్యం) 
కర్త : పోతరాజు వీరయ్య. 
దీనిలోనుంచి నాలుగు సీస పద్యాలను అజ్ఞాత గంథ సంధాత తన “ఉదాహరణ 


పద్యములు”లో ఉదాహరించాడు. (ఆద|ద-9) 
_తిపుర సంహార మకుటము (అలభ్యం) 
కర్త : పాలపర్తి సోమేశ్వరుడు, 

శతకం కావచ్చు. దీనినుంచి [త్రిపురాసుర సంహారాన్ని వర్తించే ఒక పద్యాన్ని 

పెదపాటి జగ్గన్న తన “[వదిధ రత్నాకరం”లో ఉదాహరించాడు. (ఆరుద-9) 


(తిపుర సుందరీ శతకము 
రచనాకాలం : (కీ.శ, 1860 కి పూర్వం. 
కర 2 (శ్రీనివాసకవి. 
ఈ శతక ర్త పేరు నిశ్చయంగా తెలియలేదు. ఇది 1888లో ఒకసారి, అంతకు 
పూర్వం ఒకసారి ముదితమైంది. ముుదణ దోషాలు, లేఖన దోషాలు చాలా ఉన్నాయట. 
భ క్రుడు త్రిపురసుందరీ దేవిని స్తుతిస్తున్నట్టుగా ఉన్న ఈ శతకంలో కవి మధుర మీనాక్షి! 
అరుణొచల దేవి, (శ్రీకాళహస్తి జాన పసూనాంబి, కంచి కామాక్షి, కాశీ విశాలాక్షి 
అందరూ |తిపుర సుందరీ మూ రులేనని చెప్పాడు. “త్రిపురసుందరీ, ఆదిపురీ నివాసినీ” 
అనేది మకుటం. (శ. క. చ_647) 
_తిపురాంత కోదాహరణము (ఉదాహరణ గంథం 
కర * రావిపాటి |త్రిపురాంతకుడు, 
రచనాకాలం: (కీ. శ, 14వ శతాబ్ది పూర్వార్ణం. 
సమకాలికులు : రాయన భాస్కరుడు, అనవేమ, కుమారగిరి రెడ్లు. 
విశిష్టత : ఈ (గంథాన్ని మొదట కీ. శ. మానవల్లి రామకృష్ణ కవి, 
తరవాత (శ్రీ నిడదవోలు వేంకటరావు సంపాదకత్వం వహించి |ప్రచురించారు. ఉదా 
హరణం” అంపే సుస్కృతంలో క్షుద్ర కావ్యంగా పరిగణిస్తారు. 
తెలుగులో మొదటిఉదాహరణం పాల్లురికి సోమన 'బసవోదాహరణము.” (తిప్ప 
రాంత కోదాహరణం ద్వితీయమైనా, కావ్య | శేష్టతలో అద్పితీయం. (ఆరు[ద-8-86) 


శీపురారి దండకము (అలభ్యం) 
కర్త ఏ చూ, నెల్లూరి వీరరాఘవ కవి. 
కవి తన వసుంధరా పరిణయంలో ఈ రచన గురించి చెప్పుకొన్నాడు. శివ'కేశ 


పాచీన సాహిత్యము 455 


వాత్మకమైన దండకం. ఇందులో స్తంభోదృవం మొదలుగా తర్వాతి కథను కవి గద్య 
కావ్యంగా |వౌశాడట. (ద. దే. వా_268) 
_తిపురాసుర సంహారము 
కర, : తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. ఇతి వృత్తం [పసిద్ధం. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా, చ 


తిభంగులు 
గీత రచనావిశేషం. 
క్రీ. శ. 16 వ శతాబ్దం చివరి నుంచి యక్షగానాలలో వీటి _పాచుర్యం కని 
పిస్తుంది. |తిభంగి - కవిజనాా శయం, కావ్యాలంకార చూడామణి, ఛందో దర్పణం, 
లక్షణ సార సం|గహం, అప్పక వఏీయం మొదలై న లక్షణ గం థాలలో “ఉద్దుర మాలావృత్త 
ములు”లో ఒకటిగా పరిగణింపబడింది, 
తిభంగిని గీత [సబంధంగా_బ్బహద్దేశి, సంగీత రత్నాకరం, సంగీత దర్ప 
ణం పేరొ్కొన్నాయి. తాళ విశేషంగా సంగిత మకరందం, సంగీత దర్పణం; తాళ 
(పబంధంగా సంగీత మకరందం సేరొ్కొన్నాయి. పై లక్షణాలేవీ తెలుగు యక్ష 
గానాలలోని |తిభంగులకు పట్టవు. లయ్యగాహి, లయవిభాతి మొ వాటితోపాటు పరిగ 
ణింపబడిన (తిభంగులు లయ విశిష్టాలు. వీటిలో జంపెతాళగతి పచురం. గణపతిరెడ్డి 
గోపాల విలాసంలోను, జానకీ పరిణయంలోను, వాసంతికా పరిణయంలోను ఇవి |పయు 
కాలు. చూ. తిస్తదికము. (య.వా.చ-88 1-82) 
త్రిభువన మల్ల దేవ చోడ మహారాజు శొసనము (సం) 
కాలం ; (కీ, శ్ర, 1081 |పాంతం.. 
స్థలం ఏ తెలియదు, 
శాసన |పదాత : తిభువనమల్ల దేవ చోడ మహారాజు, 
శాసన విషయం : త్రిభువన మల్ల దేవ చోగుడు కేశవస్వామి ఆలయానికి 
అఖండ దీపం నెలకొల్పటం దీనిలోని ముఖ్య విషయం. శాసన రచయిత గుండిమెడ 
అన్న మంతి సాహిత్యంలో పండితుడనీ, సుకవీం|దుడసీ శాసనంలో ఉంది. శాసన 


[పదాత రాజు కంపె, శాసన రచయిత గురించీ, అతన గుణగణాల గురించీ విపులంగా 
ఉం౦ది. (తె. క్ర, చ-104) 


(తీభువన మల్ల దేవుని శాసనము (ఆ) 
కాలం : |కీ శ. 1187. 
లం ఏ గుండియపూడి. 
సన రచయిత : తెలియరాలేదు. 
సన | పదాత : తిభువన మల్ల దేవుడు. 
శాసన విషయం : 'గుండియపూడి (గామాన్ని త్రిభువన మల్లి దేవుడు 


ల 


భ్‌ ల 


456 తెలుగు సాహిత్య కోశము 


భక్సితో శివునకు దానం చేయటం. దీనిలో ఒక చంపకమాల, చివర గద్య భాగము 


ఉన్నాయి. (తె, క్‌, చ-288) 
_తిభువన మల్ల రాజు కెణిదెన కాసనము 
కాలం వి కీ శ. 1142. 
స్ధలం ; గుంటూరు జిల్లా_చి లకలూరి = కట తాలూకౌ_కొ ణిదెన గామం. 


శాసన (పదాత : త్రిభువన "మల్ల రాజు, 
శానన విషయం : ఈ శాసనంలో |తిభువన మల్ల రాజు గుణగణాలున్నాయి. 
రాజు ఇక్కండికి దాపులో ఉన్న బిల్లి కురువ [గామాన్ని, కొట్యదొన (కొణిదెన్ర (గామాన్ని 
మహా దేవునికి దానం చేశాడట. శాసన |(పదాత ఆదిత్య వంశ తిలకుడే కాక "అుకణా 
దిత్యుడట. ఈ శాసనం కొణిదెనలో వేంచేసి యున్న శంకరేశ్వరుని ఆలయంలో ఉంది. 
శాసనమంతా *తరువోజిలో ఉంది, (తె. క. చ_288) 
(తిమూరి కల్యాణమ్‌ (సం) 
నామాంతరం : కాదంబరి. 


కర్త ; అహోబల నృసింహసూరి. 
గద్య కావ్యం, (తే, వి. స_4) 
_తలింగములు 


(శ్రీ పర్వతము_కా శేశ్వరము_దక్షారామము అనే మూడు క్షేతాలలోని లింగాలు, 
వీటి వల్ల నే ఆం|ధ దేశానికి | తిలింగ సంజ్ఞ ఏర్పడినదని చెబుతారు, 
(తిలింగ లక్షణ శేషము 
నామాంతరం : |పౌఢ వ్యాకరణము, 
కర్త : బహుజనపల్లి సీతారామాచార్యులు. 
ఆంకితం : విజయనగర పభువు ఆనంద గజపతి మహారాజుకు, 
ప్యాకరణ (గంథం, బాల వ్యాకరణానికిది సవరణ, పూరణ (గంథం 
అని చెప్పవచ్చు. ఈ గంథం తొలి ముదణ 1885 ఫిబ్రవరి నెలలో జరిగింది. 
దీనికి కూడా వివరణ (గంథాలు వచ్చాయి. బులుసు వెంకట రమణయ్య “సు సుబోధినీ” 
వ్యాఖ్యానం |వ్రాశారు. టి. ఆర్ముగం పిళ్ళ “కుమారదేవ పండితీయము” అనే వివరణం 
. వాళారు.. (గజపతి రాజుల తెలుగు సాహిత్య పోషణ_[1486; తె,వి.స_4) 
తిలోక సంజీవని (అలభ్యం) 
కర్త ‘ చిితకవి వెంకట రమణకవి (చూ 


_తిలోచనాబార్యుడు 
కాలం ; (కీ. శ, 14వ శలతాబి ఉత రారం. 
యు అంటీ ల్‌ 
బిరుదు ; శారదావ ల్ల భుడు. 


శాసన కర్త: వానపల్లి తామ శాసనం రచించాడు. కొండవీటి నేలిగ అన వేమా రెడ్డి 


[పాచీన సాహిత్యము కర్ర? 


ఆస్టానంలోన వాడు. ((్రీనాథుడు.కొ. శ్రీ, మూ.) 
_తివర్గ దీపిక 
౧ ణ 
కర్త ఏ ఎంకటరామ విద్యానందుడు, 
తెలు[ఐలో వచ్చిన తొలి అనువాదం. మూలంలోని ధర్మకౌండ, అరకాండ అనే రెడు 
(ఏ 


భాగాలకు మా్యతమే ఇది తెనిగింపు. (తె. వి. సథ 
శీషికమ విలాసము 
కర ౩: రావూరి నంజీవరాయ కవి 
రచనా కాలం : కీ. శ. 1780 పాంతం. 
కవి కృష్ణభక్కు డు. విషుస్తుతి పరంగా ఈ కావ్యాన్ని రచించాడు, బహుళ 
పచారం హొఠద్‌న రతన; (శ.క.చ. 873) 
_తివిధ నీతి మాల 
కర్త : బహుజనపల్లి సీతారామాచార్యులు, 


బాల చాలికలకు ఉసయు క్రంగా (వాసిన (గంథం. 


తివేణి 
కాలం : తెలియదు. 
రచనలు mE రంగా భ్యుదయచంపువు 2. రంగనాథ సహస్రము ఫ్‌ శ్రీరంగా 
భ్యుదయము 4. సంపత్కుమార విజయము 6. రంగరాట్స 
ముదయము 8. త త్త్వము[దాభఖదోదయము 7. కుక సందేశము 
8. భృంగ సండేశము 
ఈమె ఉదయేం[దపుర అనంతాచార్యల కుమా ర్తెయట. శ్రీరంగేవని 
భక్తురాలు. సంస్కృత కవయితి9. (ఆ.భా. కవయి. తులు) 
కి స్రబకము 


గీత రచనా విశేషం. 

(తిభంగుల నంటి రచనావిశేషమే యిది. ఇది గీత పదింధ మె, తాళ|పబంధ మో, 
తాళ విశెషమో కావచ్చునని పండితాభి పాయం, ఇడి తెలుగు యక్షగానాలలో విరళ |పచారం 
కలది. విష్ణు మాయా విలాసం, భీమసేన విజయం వంటి యక్షగానాలలో ఇది (పయు క్రం, 

దీనిలో పతిపాదము, ఆద్యంత్య |పాసలతో కూడిన మూడు దళాల సృబకం. 
(దీని ఓలాల ఆనేది ఊతపదంగా ఉంటుంది). మూడు _స్తబికాల సమాహారమే 
తి_స్తబకము. (య, గ్‌ చ్ర 

త శంకవోపాథ్యానము (అలభ్యం) 
కర్త ౨ రవి సింగరన్న (చూ, 


408 తెలుగు సాహిత్య కోశము 


పద్యకావ్యం, ఇందులో కవి దిహుశః హరిశ్చం|దుని కథ చెప్పిఉంటాడని ఊహే 
స్తున్నారు. ఇందులోని పద్యాన్ని అప్పకవి లక్ష్యంగా ఉదహరించాడు. _(క.త_ 12.160) 


_తోటకము 
ఇది నాటకొనికి సద్యశంగా ఉంటుంది. కొన్ని భేదాలు మాతం ఉన్నాయి. 
ఇందులో అయిదుకాని, ఎనిమిదికాని, తొమ్మిదికొని అంకాలుంటాయి. [పతి అంకంలోనూ 
విదూషకుడుంటాడు. శృంగార రసము అంగి. వీర హాస్యాదులు అంగాలు. దివ్యమానుష 
సంయోగము దీనీ ముఖ్య లక్షణము. దీనిని కొందరు కోటకము అని అంటారు. 
ఉదా : విక మోర్వ్యశీయము. (తె.విస _ 6) 


దండకము 
ఒక సంస్కృత వృత, పిశేషం. ఉద్దురమాలా వృత్తాలకు సంబంధించినది. 
దీనిలోని పాదం ఇరవై ఆరు అక్షరాలకు మించి ఉంటుంది. సంస్కృతచ్చందో జాత మైనా 
తెలుగులో దీని కున్నంత వ్యా ప్తి సంస్కృతంలో లేదు. 


సంస్కృతంలో సాధారణంగా నగణద్వయం మీద ఏడు మొదలుకొని ఇష్టం 
వచ్చినన్ని రగణాలను నిల్పటం దండక లక్షణం, దీనిని నాలుగు పాదాలుగా కాని, ఏక 
పావంగా కొని వాయవచ్చు. 


తెలుగు దండకం లక్షణాలివి : 1. సనహలషపె కావలసినన్ని తగణాలు 
చివర గురువు 2. మొదటి నుంచి చివరి వరకు తగణాలు, చివర గురువు 8. నవలపై 
నగణాలు ($99 అక్షరాల పర్యంతం రగణాలు నిలఫవచ్చు) 4. ననలపై యగణాలు, 


దండకం తెలుగులో గణ బద్దమైన వచనంగా |పఖ్యాతి పొందింది. తెలుగులో 
లభించిన ఈ రకమైన లఘుకృతులలో భోగినీదండక మే మొదటిది. నన్నయ భారతం, 
నృసింహ పురాణము, మార్కండేయ పురాణం, విక్రమార్క చరిత, భాగవతము, 
పారిజాతాపహరణము, (శ్రీకాళహస్తి మాహాత్మ్యము, పాండురంగ మహాత్మ్యము, కళా 
పూర్ణొదయము, రసికజన మనో భిరామము మొ॥ కావ్యాలలో దండకాలు స్తుత్యాత్మకాలై 
ఏరాజిల్లుతున్నాయి. చాలా దండకాల తాళప|త పతులు అమ్ముదితంగా (పాచ్యలిఖఫిత 
(గం థాలయాల్లో భ్యదంగా ఉన్నాయి. తెలుగులో దేవతాస్తుతికి సంబంధించిన దండకాలే 


గాక, భి, శృంగార రసాత్మకొలున్నాయి. భయం, కోపం, ఆశ్చర్యం, భీభత్సం 


దండక రచనకు ముఖ్య విషయాలని కొందరంటారు. 

అంజనేయ దండకం, నృసింహ దండకం, సూర్యనారాయణ దండకం, 

కనకదుర్గ దండకం, పోలేరమ్మ దండకం, నూకాలమ్మ దండకం (ప్రసిద్ధాలు. ఇవికాక 

నవీన యుగంలో గాలివాన దండకం, ధూమశకట దండకం, దోపిడీ దండకం, జమాబందీ 

దండకం, పొగాకు దండకం లాంటివి వచ్చాయి. తొందర, ఆనత్తు, భయం, అధికార 
బాధ వీటిలోని ఇతి వృత్తాలు. వీటిలో చాలా దండకాల కర్తల పేర్ల తెలియవు, 

(తె.వి స-6) 


దండనాయక మల్లినాయకుని శాననము 


కొల౦ క్‌ కీ. శ, 128. 
శాసన (పదాత ౩ మలి నాయకుడు. 
ap) 
(పస్తావిత స్తలం : | కాంజ (గామతి (కాజి 1): 


శాసన విషయం : ఈయన చోడని దండనాథుడట, మల్లి నాయకుడు మహా 
సామంత; మహాసామంతాధిసతి, మహా (ప్రచండ దండనాయకుడట. as తల్లి కొమరమ 
దేవికి ధర్మార్టంగా (కాంజ [గామంలో వేంచేసిన ఈశ్వరునకు అఖండ దీపం నిలిపినట్లు, 
వివిధ దానాలు చేసినట్లు ఈ శాసనం వల్ల తెలియవ స్తున్నది. దీనిలో తొలుత కొంత గద్య, 
ఎత్తు గితికో ఉన్న ఓక సీస పద్యం ఉన్నాయి. తెకచ. 821) 


దండెయాడింపు పాట 
నిత రచనా విశేషం. ఇది యక్షగానాలలో |పయుక్తం. ఒక వాద్య 
[ప్రబంధం వంటిది. తాళ మృదంగ వాద్య పురస్సరంగా పూర్వం వివాహాది శుభ సంద 
రాలలో [పవ _ర్థిలు తుండేది. ఇది వీరభ్యదకవి విరచిత దినవ మహిమామృత యక్ష 
గానంలో ఉంది. (య,వా,చ. 884) 


ద౭తలూరి వేంకట కృష్ణంరాజు 
కాలం : [కీ. శ. 18న శతాబ్ది. 
శీష్లు కృష్ణమూ ర్తి కని ఈ రాజును (పశంసిస్తూ కొన్ని పద్యాలు చెప్పాడు. 
(చా.ప.ర.) 
దంతులూరి గన్న భూపాలుడు 
కాలం : (కీ. ఫం గప శతాబ్ది , 
కృతిభ_ర్హః (శ్రీనాథకవి విరచిత ధనంజయ విలాస కావ్యానికి. 
ఈయన సపెదకోనుటి వేమా రెడ్డికి మాను. ఈయన |పస క్రీ పెదకోమటి 
చేముని భార్య సూరాంబిక వేయించిన ఫిరంగిపురం సంతాన సాగర తటాక శాసనంలో 
ఉంది (సూరాంబిక గన్న భూపాలుని కుమార్తె. గన్న భూపాలుడు ధాన్యవాటీ 
పురాధీశ్వరుడు. (శ్రీనాథుడు 149, 158 - కొ.శ్రీ మూ.) 
' దంపుళ్ళ పాటలు 
చూ. సువ్వాల ద్విపదలు, 
దక్కను పూర్వ్టత థలు 
కర్త * చదలువొడ సీతారామశాస్త్రి. 
రచనాకాలం : క్రీ.శ. 19వ శతాబ్దం. 


దక్షిణ దేశంలో వాడుకలో ఉన్న (పాచిన కథలు, రచన సులభ వ్యావవారి 
కంలో ఉంది. 


480 తెలుగు సాహిత్య కోశము 


దకయజ్ఞము 
కర ఏ తెలియదు. 


అయుంతే 


జానపద పొరాణీక గేయము. (ప్రసిద్ధ మైన కథ. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా, చ) 
దక్షాధ్వరము (అలభ్యం) 
కర్త : మల్షికార్దున పండితుడు. 


ఇది తూర్పు గోదావరి జిల్లాలో (పేసిద్ద మైన పుణ్యశ్షే[తం. ఇక సడ వేంచేసిన 
దై నం భీమేశ్వరుడు. ఆంధ్రదేశంలోని పంచారామాలలో ఒకటి. భీమేశ్వరాలయంలోచి 
దాన శాసనాలు-_చారి[తక పరిశోధకులకు, సాహిత్యవే త్తలకు చాలా ఉపయోగపడినాయి, 
దీవికి దక్షిణ కాశి అనే పేరు కూడా ఉంది. వ్యాసుడు కాశీని. వదిలి పెట్టి, భీమ మండలంలో 
తిరిగినట్లు కాశీఖండ, భీమేశ్వర ప్రరాణాలవల్ల తెలుస్తున్నది. ఇది (శ్రీనాథ మహాకవికి 
గా ర అలాని 
కాణాచి, చారిత్రక | పాముఖ్యమున్న వదేశం. 
ఇక్కడి చెరువులో సప్త గోదావరీ జలమున్నదట, ఆం|ధసాహిత్యంలో ఈ 
క్షేేత ప్రసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. 
ద ఒడ 
శీర ద్వారకాస్థల వర్షన (అలభ్యం) 
కర్త ఏ విజయరాఘవ నాయకుడు, 
రచనాకాలం : కీ.శ. 17వ శతొద్దం. 
యలు 


మన్నారుగుడి అంటే దక్షిణ ద్వారక. ఇదె చంపకారణ్య క్షేత్రం. “దక్షిణ 
చ్వారకా సల వర్దనా భాగ ముద్దరించిన సుప్రసిద్ద చరిత”, అని కవి పేర్కానదిడ్డాడు. 
@ జ ణి ఢి శ 
కౌబిట్టి శః సల మాహాత్మ్యాన్ని సంస్కృతంనుండి తీసుకొని తెలుగులో (వాసి ఉంటాడని 

తోస్తున్నది. సంస్కృతంలో “అగ్నికల్పం”లో ఈ క్షేత వర్ణన మున్నదట. 
(ద. దే. వా-శ8) 

దకీకకాంధ వాజ యము 
= 
(క్రీ. శ. 1800 నుండి 1800 వరకు) 

అం|ధ వాజ్మయ చరిత్రలో కృష్ణరాయల యుగం తరువాతది దక్షిణాంధ్ర 
యుగం. తెలుగుదేశంలో కాకుండా దక్షిణదేశ సంస్థానాలై న తంజావూరు, మధుర, పుదు 
కోట, మైసూరు, చెంజి, సుగుటూరు మొ॥ సంస్థానాలలో వెలువడిన తెలుగు 
సారస్వతాన్ని దక్షిణాం|ధ్ర వాజ్మయంగా పండితులు పరిగణిస్తున్నారు. దీసినే దక్షిణ దేకీ 
యాం వాజ్మయమని కూడా అంటారు. తెలుగు సాహిత్యాన్ని పోషించిన సంస్థానా 
లలో మధుర, తంజావూరు ముఖ్యమైనవి. విజయనగర రాజుల కొలంలో కంపరాయలు 
(14వ శతాబ్దం) చక్షిణదేశాన్ని జయించి తురుష్కులను పార|దోలిన తర్వాత ఆయా 


పాచీన సాహిత్యము 481 


రాజ్యాలకు పూర్వపాలకులనే |వతినిధులుగా నియమించడం జరిగింది. కృష్ణదేవరాయల 
కాలంలో చోళపాండ్య మండలాలలో కల్లోలాలు రెగినప్పుడు అ కృష్ణ 
రాయల |పతినిధిగా దక్షిణమండలాన్ని స్వాధీనం చేసుకొని దానిని రాయలకు వశం చేయ 
కుండా తానే పాలింపసాగాడనీ, రాయల ఆజ్ఞపై నాగమనాయకుని కుమారుడు విశ్వనాథ 
నాయకుడు తంశడివి జయించి బందీగా కత ల వారికి అప్పగించాడనీ చరిత చెప్పుతున్నది, 
ఈ విశ్వనాథనా యకు నే మధురలో తన సామంతునిగా రాయలు నియమించాడు (1508- 
80 |పాంతం). విశ్వనాథుని వెంట విజయనగరం నుండీ, ఆం|ధదేశం నుండీ, అనేక 
తెలుగు కుటుంబాలు మధురకు చేరుకున్నవట. ఈ విధంగా తెలుగు వారనేకులు తమి? 
దేశంలో స్థిరపడటం జరిగింది. విశ్వనాథ నాయకుని సంతతివారు మధుర మండలాన్ని 
(కీ. శ. 17368 వరకు పాలించారు." వీరి కాలంలో తెలుగు దక్షిణ దేశంలో వ్యవహారభాషగా 
నిల దొక్కుకున్నది. విజయనగర (పభువ్వై న అచ్యుతనాయకుని (16 వ శతాద్ల ద కాలంలో 
అతని తోడిఅల్లుడు పినచెన్వప్ప తంజావూరు మండలానికి [పతినిధిగా నియమితు శయ్యాడు. 
ఇది [550.80 (పాంతాలలో జరిగింది. అప్పబి నుండి అతని సంతతి వాడ కొంతకాలం 
విజయనగర సా|మాజ్యానికి విధేయులుగానూ తరువాత స్వతం్యతులుగానూ 1873 వర 
తంజావూరును పాలించారు. రాజులు తెలుగునారు కావడం చేత తెలుగు భాషకు అక్కడ 
చాలా ప్రాముఖ్యం లభించింది. ఆ వెనుక తంజావూరు మహారాష్ట్ర రాజుల వశమైంది. 
వారు మహారాష్ట్రలై నా అంతవరకూ ఆ మండలంలో వ్యవహారంలో ఉన్న తెలుగును 
ఆదరించి సాహిత్యపోషణ చేశారు. 1674 నుండి 1855 వరకు తంజావూరులో వీరిపాలన 
కొనసాగింది. ఈ కాలంలో వెళ్వడిన తెలుగు సాహిత్యం అపారం. కావ్యాలు, యక్ష 
గానాలు, సంగీత నృత్యరూసకాలు , దం౦డకొలు, శతకాలు, ఉదాహరణ కావ్యాలు 
మొదలైన అన్ని శాఖలలోనూ ఇతోధికంగా తెలుగు సారస్వతం వెల్లివిరిసింది, 
పుదుక్కో+ట నేలిన తొండమాన్‌ రాజులు, సుగుటూరు పాలకులు, మైసూరు 
పాలకులు, చెంజి నాయకులు తెలుగు సాహిత్యాన్ని ఆధరించారు. అన్ని సారస్వత 
శాఖలలోనూ, దక్షిణాం ధయు గంలో సాహి త్యాభివృద్ధి జరిగినా, దక్షిణాంధ్ర యుగం 
అనగానే ఎక్కువగా యక్షగానాలు స్ఫురిస్తాయి. ఈ కాలంలో మోహశ్ళంగార కావ్యాలు 
ఎక్కువగా వెల్వడ్డాయని కొందరంటారు. స్థూలంగా పరిశీలి స్టే ఈ యుగంలో వెలు 
వడిన వాజ్మయం అన్ని శాఖలకూ శ ఉన్నదని -తెలుస్తుంది. చేదాంత సంబంధ 
మైన రచనలు, యక్షగానాలు, తీర్ణమాహాత్యా్యాలు ఈ యుగంలో కొల్లలు. సాంత్వనరచ 
నలు, విలాస కావ్యాలు కూడా ఆ యుగ లక్షణాన్ని (పతిబింబిస్తూ వెలువడిన రచనలని 
చెప్పవచ్చును. వచన వాజ్బయం మధురాపురాం్యధ వాజ్మియపు (ప త్యేకత. 
దగ్గుపల్లి దుగ్గన 
కాలం Wu . 15వ శతాబ్ది ఉతృరార్గం, 
రచనలు : 1. కాంచీపుర మాహాత్మ్యము (అలభ్యం) +. నాసికేళో పాఖ్యానము. 


462 తెలుగు సాహిత్య కోశము 


ఇతడు శ్రీనాథునికి బావమరిది, శిష్యుడు కూడా. తిప్పన, ఎల్లమ్మల 
పుతుడు, సమకాలికులు నందిమ లయ _ ఘంట సింగయ, దూబగుంట గారాయణ కవి, 
ఈ కవి చితృవృతి పారమార్థిక పరాయణం, శమ సంపన్నం, ఇతడు 
సకల విద్యాచతురుడు. పసాద గుణంతో కవిత చెప్పాడు. ఇతడు కృష్ణా మండల 
నివాసి అనీ గుంటూరు మండల నివాసి అనీ ఆభిపాయ భేదాలున్నవి. (క. త-8-101) 


దత యోగీం ద కావ్యము 
కర్త : వేగినాటి కొండన్న. 
రచనాకాలం : |క్రీ. శ. 1600 |పాంతం, 
అంకితం : దత్తాత్రేయ స్వామికి, 
సీస పద్య శతకం. వెదాంత నీతి విషయాలున్నాయి. (ఆరు. ద-0.260) 
దతరత్న _పదీపిక (సం) 
కర్మ ఏ చూ. తిరుమల బుక్క పట్టణం (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. 
సంస్కృత రచన, (ఆం, సం, సా_518) 
దతా|తేయ చరితము (అలభ్యం) 
కర, : వెలగపూడి వంశానికి చెందిన కవి. పేరు తెలియడంలేదు. 
వెలగపూడి కృష్ణయామాత్యుని భానుమద్విజయ కావ్యంలో దీని పసక్తి ఉంది. 


(ద. దే. వా_888) 
దత్తా తేయ రోగి 
కాలం క (కీ. శ, 16వ శతాబ్దం. 1560 ప్రాంతం కావచ్చును. 
స్థలం ఏ; మాహారీ క్షే(తం, 
రచన : వేదాంత వ్యవహార సార సం గహము. 


ఇతడు మహారాష్ట్రండు. తెలుగు దేశంలో ఎక్కువ |పక్యాతి పొందాడు. 
ఇతని శిష్యులు చాల మంది తెలుగు వారట. వారి సహాయంతో పై వేదాంత గంథాన్ని 
(వాసి ఉంటాడని విమర్శకుల అభి పాయం. (క. స_98) 
దతా|తేయ శతకము 
కర్త: నిత్యానందయోగి, 
దీనిలో సాంఖ్య, తారక, అమనస్క, అచల సిద్ధాంతాల వివరణం ఉంది. 
(శ.సా.వి 
దత్తా తేయ శతకము 
కవి; (చూ) పరమానంద తీర్థుడు. 
కంద పద్యాల శతకం. ఆం|ధ్రదేశంలో మంచి |వచారంలో ఉండేది. ఈ 
పద్యాలు ఒరవడిగా పెట్టి చూచి వాత [(వాయించేవారు.. (ద.దే.వా.298) 


పాచీన సాహిత్యము 483 


దత్తా తేయులు, సింగరాజు వేంకట సుబ్బయ్య 
కాలం; డీ. శం 1840 ప్రాంతం, 
రచన ఏ; రామాయణము (వచన కావ్యం). 
జంట కవులు. వీరి రచనలో దత్తాతేయులు రచించిన అరణ్య కిష్కింధ 
కాండలు, 'వెంకటి సుబ్బయ్య రచించిన యుద్ధకాండ మ్మాళం లభిస్తున్నాయి. (క.స_$4) 


దన సోమన రాజమ హేం దవర శాసనము 
కాలం: (కీ శ. 1149. 
చూ. సోమన (పెగ్గడ. 
శాసన్యపదాత, రచయిత : దత్తామాత్యుని కుమారుడు సోమన (సోమన 
_పెగ్గడు. 
శాసన వషయాలు : శాసన [ప్రదాత సోమన చాణక్య భీమవరం (సామర్గ కోట), 
దక్షారామం, అమరానతి, సోమారామం (గుడిపూడి), పాలకొల్లు (క్షీరారామం), పట్టిసం 
(వీరభ్మ దేశ్వరం), జావట (భావపట్టు), చేబోలు (తా మపురిి, పిఠాపురం, ఘంటసాల, 
కొతరం, ఏలేశ్వరం, వేగేశ్వరం (వేంగి), బెజవాడ (విజయనాటిక ), ఉ౦డన ల్లి, 
వేల్పూరు, గుంటూరు, కశ్ళేపల్లి (కడలుసల్లి ) మొదలయిన చోట్ల ఆయా దై వాలకు 
అఖండ దీపాలు నిలిపాడట. గుంటూరులో గుడులు కట్టించి చెరువులు [తవ్వించాడట, 
మరికొన్ని చోట్లకూడా ఈ సోమన అఖండ దీపాలు నిలిపాడట. దీనిలో ఎత్తు గీతితో 
ఒక సీనపద్యం, ఒక శార్దూలం, ఒక కంద పద్యం ఉన్నాయి. ( తె.క.చ-వీ48ఎ, 246బి) 
దమ్మడపు చసెదాను మంతి 
కాలం : తెలియదు. 
ఈయిన దాన శీలాన్ని కీర్తిసూ ఎనిమిడి చాటు పద్యాలు దొరికాయి. కవి పేరు 
తెలియదు. (చా.ప.ర.) 
దమ్మవళం పుల్ల ప్ప 
కాలం : తెలియదు, 
స్థలం వ గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని కుంకులగుంట. 
ఇతడు పెద్ద దాత. ఇతని మీద మూడు చాటువులున్నాయి. ఈయన నరసరావు 
పేట జమీందారులు మ్మలాజు గారి కొలువులో ఉండి, వసూలు చేసిన శిస్తు చైకొన్ని 
సంతర్పణలకు, బహుమానాలళు ఖర్చు పెట్టాడట. (చా,ప.ర.) 
దరువులు 
దేశి సారస్వతానికి చెందిన గేయ రచనలు. 
ఇవి బహు యక్షగానాలలో |పయుతక్తం. దరువు సంస్కృత నాటకాలలోని 
[ధువవఠె [వయోజన వ్యవహార నామం- దరువు ఒక విధమైన రేకు కావచ్చు లేక తత్స 





184 తెలుగు సాహిత్య కోశము 


యోగ సందర్భానికి పవికివచ్చే గేయ రచన కావచ్చు. దరువులు రాగతాళ ఉభయ (ప్రధా 
నాలుగా రూపొందాయి, 

దరువు “ధువా” శబ్ద భవనుని పండితుల తలంపు. సంస్కృత నాటకాలలో 
(ధువా"న |పసక్తి ఉంది. భరతుని నాట్యశాస్త్రంలో దీని గురించి (ప్రత్యేకంగా చెప్ప 
బడింది. నా దర్పణంలో [(ధువాలక్షణానికి లక్ష్య పురస్సరమైన చక్కని వివరణ, సమ 
న్వయ మున్నాయి. భరతుడు చెప్పిన పావేశిక్యాది పంచవిధ |ధువలలో _ | పావేళిక 
(ధువకు మా[తమే తెలుగు యక్షగానాలలో విశేష |పసకి ఉంది. 

భామా కలాపాదులలో, అర్వాచీన యక్షగానాలలో పాతలు తెర నుంచి బయ 
టేకి వచ్చే సందర్భంలో ఉన్నవి సా వెేళిక దరువులు. 

శ్రీనాథుని భీమ ఖండంలో | పావేశిక (ధువాగాన |పసక్తి, గోపరాజు సింహాసన 
ద్వా తింశికలో [ధువా ప్రబంధం పేర్కొ నబడ్డాయి. తాళ్ళపాక వారి సంకీర్తన లక్షణంలో 
“దరువు” పేర్కొనబడింది. 18 శతాబ్ద ౦ చివరినుంచి వచ్చిన యక్షగానాలలో ఈ 
దరువులు తరచు కనిపిస్తాయి, 

యక్షగానాలలో దరువు అనేక [పయోజనాలకు ఉపయుక్తం. పాత్ర వర్లన. 
(పవేశం, స్వీయోదంత కథనం, పాతాంతరాలతో సంవాదం, [పకృతి వర్ణన, సన్నివేశ 
వర్ణన, కథానుసంధానం_మొ॥ సందర్భాలలో దరువులు సామాన్యాలు, 

తెలుగు యక్షగానాలలో కొరవంజి దరువులు, జిక్కి ణీ దరువులు, గుజరాతు 
వగవింత కోపు దరువులు, కోలాట దరువులు, కోలాట వర్ణములు, వృత్త దరువులు, 


టప్పాదరువులు ఉన్నాయి. (య. వా. చ-242. 18) 
దర్శ్భా గిరిరాజకవి 
కాలం : (కీ. శ. 17 వ శతాబ౦. 
(యు 
' స్థలం : తంజావూరు (శహాబీ, శరభోజీల ఆస్తానం. 
© 
రచనలు : 1. వానజయము 2. సర్వాంగ సుందరీ విలాసము శి. శాహేం|ద 


చరితము 4. రాజమోహన కొజవంబి ౮6. రాజ కన్యా పరిణయము 
6. లీలావతీ కల్యాణము 7. శాహరాజ సదములు. 

(పసిద్ధ పవళర్త కౌదిళన్న, జానకమ్మల ప్పతుడు. వేంకటగిరి ఇతనిసోదరుడే 

ఈ కవి (వాసిన పదాలు నాడే [పచారం పొందాయట. సంగీత సాహిత్యాలలో చతురుడు: 

శహాజీ ఆన నాటకాలలో గిరిరాజ పదాలను స్మరించాడు. (చ. దే. వా-£14) 
దళకుమార చరిత సంక్షేపమ్‌ (సం) 
కర్త వ ఆప్పయ్య దీక్షితులు. 

ఇది అంత |పౌఢం కాని సర్వ సాధారణ గంథమట. దీనివి దశకుమార 

చరిత సంగ్రహం అని కూడా అంటారు. (తె. వి స_కి) 


(పాచీన సాహిత్యము 485 


దశకుమార చరిత సం గహమ్‌ (సం) 
కర : అప్పయ్య ధీక్షితుడు. 
(చూ) దశకుమార చరిత సంక్షేపము. 
దశ కుమార చరిత 


కర్త “ మూల ఘటిక కేతన, 
కతి భర్త హం “కరి (బహ్మ, ఉభయక వి మి తుడు-తిక్క న. 


పత్యేకత : సంస్కృతంలో దండి వాసిన దశకుమార చరిితకు ఇది 
పద్యానువాదం. పన్నెండు ఆశ్యాసాలున్నాయి. దీనిని కేతన “అంచిత భావ రసోదయాఖి 
రామం”గా |వాశాడు. తెలుగుదనం ఉట్టిపడే రచన. కథా కథనంలో అనంతర కవృలకు. 
ఇతడు మార్గదర్శకుడయ్యాడు. సమకాలిక సమాజ చిత్రణం హృద్యంగా చేసిన రచనలలో 


ఇది ఒకటి. (ఆరు.ద-2) 
దశ గతులు 
కర్త ఏ హుళక్కి భాస్కరుడు. 
కాలం : కీ.శ. [8వ శతాబ్దం, 
అంకితం : సాహిణీమారునకు. | 
వివరాలు తెలియ రాలేదు. (కస, 812) 
దశమ స్కంధము (భాగవతం) 
కర్త ౩, మడికి సింగన. 
రచనా కాలం : డీ. శ, 1800 |పాంతం, 
కృతి భర్త * కందనామాత్యుడు. 


ద్విపద కావ్యం. ఈ దశమ స్క౦ధాన్ని “ద్విపద భాగవతం” అనే పేర 
తంజావూరు సరస్వతీ మహల్‌వారు 1850 తో అచ్చు వేశారు. ఇందులో మూడు కాండ 
లున్నాయి. లభించిన [గంథం ఆసమ్మగం. కవి ఇందులో నర్గన, పాత చితణల 
కోసం ఆగకుండా కథ చెస్ప్సుకుపోయాడు. (ఆరుద-4) 
దశరథ కుమార చరిత (అలభ్యం) 
కర్ర ఏ తెలియదు. 
కాలం : (కీ. శ. 16708 పూర్వపు రచన, 
రత్నాకరం గోపాల రాజు ఈ కావ్యాన్ని పేర్కొన్నాడు- 
(ఆరుద-12-181) 
దశరథ రాజనందన చరితము 
నామాంతరం : నిరోష్ట్య రామాయణము. 
కర్త “ఏ (చూ ఆసూరి మటీంగంటి సింగరాచార్యులు. 
అంకితం : శ్రీ వేంకటేశ్వరస్వామికి, 


488 తెలుగు సాహీత్య కోశము 


నిరోష్ట్య (ప్రబంధం. అమబిదాశ్వాసాలున్నాయి. పూర్వ కవులలో శాకల్య 
మల్లన రామాయణాన్ని సంస్కృతంలో నిరోష్ట్యంగా రచించాడట. తెలుగులో తనదే 
మొట్టమొదటి నిరోష్ట్య ప్రబంధం అని కవి చెప్పుకొన్నాడు. కవి దీన్ని తన 19 వ యేట 
రచించాడట. ఇది అచ్చుపడినా నేడు [పతులు లభ్యం కావడంలేదు. 

(ఆరు[ద_8-283; క.త_18_ 12) 
దశరూపక పద్ధతి 
కర్త ఏ చూ. కురవి రామకవి. 

ఇది 110 పద్యాలు కలిగిన గీర్వాణ కృతి. నాట్యశాస్త్ర మర్యాదలను వివరంగా 

చెప్పే గంథం, (ఆం.సం.సాఎ 
దశశ్లోకి (సం) 
కర్త (| నింబార్క. డు. 

పది శ్లోకాల పరిమితి గల (గంథం, నింబార్కుడు తన సిద్ధాంతాన్ని అతి 

నిపుణంగా ఈ పది శ్లోకాలలోనూ సంక్షేపించాడట. (తె. వి.స_7_488) 
దశావతార కథా నంగహము 
కర్త * అయ్యలరాజు నారాయణామా త్యుడు (చూ. 
మూడు ఆశ్వాసాల కావ్యం. ధరణి దేవుల రామయ్య |వాసిన దళావతార 
చరి[తకు ఇది సం|గహం కావచ్చు. (ఆరు ద_11_249) 
దశావతార చరితము 
నామాంతరం : రసికజన కంఠాభరణ (శ్రీకృష్ణ దశావతార చరితము. 
కర్త : ధరణి దేవుల రామమం (తి (రామయమం (త్రి. 
అంకితం : మగదల కృష మం|తికి. 
ణు 

పది ఆశ్వాసాల పద్య కావ్యం. పదకొండు అవతారాల వర్ణన ఉంది. తరు 
వాతి చాలా మంది కవులకిది ఆధార (గంథమైంది. శైలి జటిలంగా ఉన్నా, కవిత్వం 
మనో హరమైనది. రచనలో సంస్కృత, |పాకృత పదాలేకాక తమిళ, కన్నడ, హిందు 
స్థానీ పదాలు కూడా చోటు చేసుకున్నాయి. (పసిద్ధ సంస్కృత శ్లోకాల ఛాయలు 
అక్కడక్కడా కనిపిస్తాయి. 

[పత్యేకత : దశావతారాల్లో చేరని (శ్రీకృష్ణావతారం ఒకటి ఎక్కువగా 
చెప్పటమైంది. ఈ కావ్యాన్ని పుష్పగిరి తిమ్మన (వాసి రామయమం కతి పర [పకటించా 
డనే (పవాదం లోకంలో ఉంది కాని అది నిరాధారం. (క. స_1965) 

దకావతార చరిత వ్యాఖ్య 
కర్త * గరిమెళ్ళ వెంకయ్య (చూ. 

దశావతార చరిత కావ్యానికిది వ్యాఖ్య. (తె. సా, విమర్శ-91) 


(పాచీన సాహి త్యము 467 


దశావతార పద్యము 
కర్త 2 భీమన్న. 
[గంథం అలభ్యం. దీనిలో నుంచి ఒక పద్యావ్ని అజ్ఞాత (గ్రంథ సంధాత 
“ఉదాహరణ పద్యములు”లో ఉదాహరించాడు. ఈ పద్యం |పదింధ కవి యుగంలో 
రచితం కావచ్చు. ఈ సద్యకర్త వేములవాడ భీమకవి మాత్రం కాడు. ఈ భీమన్న 


భిన్నుడు. (ఆరు[ద._9) 
దశావతారముల పాట 
కర్త “ తెలియదు. 


జానపద పౌరాణిక గేయం. (శ్రీమహా విషమవు యొక్క మత్సా్యాది దశాఎతారాలను 
రిం ఇ 
వర్షించే గేయం. 


చూ. పౌరాణిక గేయములు. (అం, వా, చ) 
దశావతార స్తోతమ్‌ 
కర, : కిరీటి వేంకటాచార్యులు (చూ). 
సంస్కృత రచన, (ఆం. సం. సా 
దళము 


కావ్య విభాగం. ఇతివృత్తాన్ని (విషయాన్ని కొన్ని [గంథాలలో దళాలుగా 
విభజిస్తుంటారు. కావ్య భాగాలను దళాలుగా చెప్పడం వల్ల కావ్యం శాఖా రూపంగా 


గోచరి స్తున్నది. (కావ్యాలంకార సం|గహం) 
దళవాయి (పం. తిమ్మప్ప 
కాలం కీ.శ, 18 వ శతాబ్దం (-1782). 
స్థలం న రాయదుర్గం. 
రచన : |(పసన్న వేంకటేశ్వర విలాసము, 


గురువు : వేంకట వరద దేశికుని పుతుడైన వీరరాఘవాచారి. 
రా యదుర్గ పాలకుడు. _వేంకటధరాధిపుని పృుతుడు. ఇతడు కాకుండా ఇంకొక 
తిమ్మప్ప రూడా _పసిద్దుడుగా ఉండడం నల్లి ఇతనిని పెద తిమ్మప్ప అని వ్యవ 
హరిస్తు న్నారు. (య. వ్‌ చ_42) 
దాక్షాయణి పరిణయము (అలభ్యం) 
కర్తలు : బమ్మెరకేసకవి..మల్లి కవి. 
కృతిభర్త ఏ గురిజాల మల్లన సోమమం తి. 
చారి తక సాముఖ్యం ఉన్న కావ్యం. ఇందులోని కొన్ని పద్యాలను కందు 
కూరి వారు ఉదాహరించారు. కృతిపతి మనవడి కాలం వరకు (కీ. శ, 1708 వరకు 
ఈ కావ్యం (పతులు (వాసుకుంటూ ఉండేవారట, అట్టి (వాత (పతులలో ఓక 
(పతి కూడా ఇప్పుడు దొరకటం లేదు. 


468 తెలుగు సాహిత్య కోశము 


కృతిపతి గురిజాల పాలికుడై న పులిజాల సోమమం|తి అని కొందరంటున్నారు. 
ఈ రెండు పేర్లూ ఒకరి నుద్దేశించినవే కావచ్చు. (ఆరుద-9; క, స_44) 


దాట్ల 'వేంఠటకృష్ట నరపాలుడు 
కాలం వ క్రీశ. 18వ శతాబ్దం. 
సలం ఏ గోదావరీ మండలంలోని ధర్మవరము, 
సాహిత్య పోషకుడు. మంగళగిరి ఆనందకవి రచించిన విజయనందన 
విలాస కావ్యం ఇతనికే అంకితం. 
దాట్ల |గామవాసులై నందున వీరికి “దాట్ల” అనే ఇంటి పేరు వచ్చిందట. 


వీరి మూల పురుషుడు కోట .కేతరాజు. (5. త_18_02) 
దానప్ప 
కాలం : (కీ. శ, 18 వ శతాబ్దికి పూర్వం. 
రచన ఇ శారీరోపనిషత్తు (ద్విపద). 


రాగా౦బ, రాయని మంతి పుంగవుల కుమారుడు. రాయని మంతి గణిత 
శాస్తా9ది (_పజ్డా విశారదుడే గాక, మహితాం[ధ భాషా చమత్కార వరుడని దానప్ప 
చెప్పాడు. తాను మాతం ఛందో వ్యాకరణాది పరిజ్ఞానమూ, కవిత్వ గుంభనలూ తెలి. 
యవి వాడనని వినయంగా చెప్పుకొన్నా రసవంతంగా -రచన చేశాడు. (ద్వి.సా.చ-810) 


దామరాజు లత్మీనారాయణ 


కాలం : డీ. శ, 19వ శతాబ్దం. 
సలం ; ఏలూరు, 

© 

రచన _ 2 బృందావన విహారము, 


ఈ కవి శివరామామాత్యుని పుుడు. వీరు తొలుత మల్కాపుర (పాంతంలో 
ఉండే వారనీ, తర్వాత ఎలూరికి వచ్చి వీరపడ్డారనీ తెలుస్తున్నది. ఇతని రచన మల్కాా 
పురంలోని శ్రీ సీతారామస్వామికి అంకితం. ఇతని ఇతర రచనలు తెలియరాలేదు. 


(5, స_208) 
దామరాజు సోమయ్య 
కాలు i డీ. శ, 1690 కి పూర్వం. 
రచన * భరతశాస్త్రము. 


విశిషత : చాలా మంది పూర్వ కవులు వివిధ శాస్త్ర [గంథాలను పద్య 
రూపంలో వివరించినశ్లే ఈయన భరత శాస్తారిన్ని (వాశాడు. ఈయన భరత శాస్త్ర 
కావ్యంలో నుంచి ఐదు పద్యాలను పెదపాటి జగ్గన్న తన ప్రబంధ రత్నాకరంలో ఉదా 
హరి-చాడు. మూడు పద్యాలు ఆశీర్వచనాలు. కవి ఒక పద్యంలో రాజు ఎలా కొలు 
వుండాలో చెప్పాడు. అయిదో పద్యంలో నటువికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడు. 


| పాచీన సాహిత్యము 469 


భరత నాట్యాన్ని తెలుగులో విశదంగా చెప్పే (గంథాలలో ఇదీ మొదటిది. 
(ఆరు.ద-$) 
దామరుకమ్‌ (సం) 
కర్త | ఘనశ్యాముడు. 
(ప్రహసనం. 
దాము మొగన్న 
౧ 
కాలం | డీ. శ, 18వ శతాబ్దం. 
స్టలం ఏ. బందరు, 
సాహిత్య |పియుడు. పోచిరాజు వీరన్న రచించిన “భల్లాణ చర్మిత"ను 
అంకితం పొందాడు. (క. స_222) 
దామెర్ల అంకభూపాలుడు 
కాలం న కీ. శ. 17వ శతాబం౦ 
చ 
లం ; పురికాట్‌ (పాంతంలోని వాలూరు. 
చన ఏ ఉపాపరిణయము, 


A edt 


చెన్నభూపతి, అక్కమాంబల పుత్రుడు. తల్లి పేరు తిమ్మాంబ అని 
కొన్ని |పతులలో ఉంది. ఘటికా శత గంథ కల్పన, చితకావ్య రచన, పద బంధ 
సంధాన విస్తరణలలో అందెవేసిన చెయ్యి. ఇష్టదైవం రఘురాముడు కలలో కనపడి, 
కావ్యాన్ని అంకితం ఇమ్మవి కోరాడట. 

దామెర్ల వెంగళ భూపాలుడు (బహుళొశ్వ చరిత కృతిపతి) ఇతని పిన 
తం|డి, 

ఒకప్పుడు పులికాట్‌ |పాంతం కాళహస్తి సంస్థానం (కింద ఉండేది. వాలూరే 
ఇప్పటి “వేలూరు”. ఇతని తండి చెన్న భూపాలుని “పేరనే చెన్నపట్టణం నిర్మించబడి 
మదరాసు నగరంగా రూపొందింది. అంక భూపాలుని అన్న వెంకటభూపాలాడు 
వాలూరి పురాధీశ్వరుడు. వీరి ఇంటి పేరు దామెరగా కూడా వ్యవహారంలో ఉంది. 

(ఆరుద-11-68; ఆం. సం, సా. 


దా'మెర్డ కుమార వేంకటప్పనాయుడు 
కాలం 3 (కీ. శ, 1760 (పాంళ౦. 
కాళహస్తి సంస్థానాధీశ్వరుడు. సాహిత్య పోషకుడు. అధ్యాత్మ్య రామాయణ 
కీరనలు (వాసిన సుబహ్మణ్య కవిని తంజావూరు జిల్లాలోని మునిపల్లె నుంచి ఆహ్వా 
నించి కాళహస్తి కి రప్పించి, తన ఆస్థానంలో పోకించాడు. (తె. వి. స-4 
దామెర్ల తిమ్మరాయలు 
ఈయన (శ్రీకాళహస్తి సంస్థానా ధిపతి, ఈయనకు వైభవ [ సాభవొలున్నప్వు 


470 తెలుగు సాహిత్య కోశము 


టికీ కవి పండితులను ఆదరించలేదట. ఆందువల్ల ఈయన అపకీ రి పాలి నటు ఒక 
అలీ 2... en 
చాటువు వల్ల తెలుస్తున్నది. చాటుకవి వివరాలు తెలియవు. (చా, ప, ర) 


దామెర్ల వెంకటపతి రా 
కాలం క (5. . 17వ శతాబ్దం, 


అం 3 కోళహ సె, 
సాహోత్య పోషకుడు. కృతిపతి. ధూర్జటి లింగరాజు రచించిన “పెదకాళహ (ఫి 
మాహాత్మ 1, ఇతనికే అంకితం. 


YAN 


ఇతడు కాళహస్తి (సభువైన దామెర్ల అక్క-ప్పనా యని పుత్రుడు, ఇతని 
వ చాటువులున్నాయి. ఇతడు విద్యారసికుడనీ, త్యాగి అనీ |ప్రతీతి. (క.త_12.203) 
దామెర్ల 'వెంగళభూపాలుడు 


కాలం : కీ. శ. 1825 ప్రాంతం, 
స్ట్‌ 6 * దక్షిణ డేశం (కాళహస్తి సంస్థానం). 
రచనలు : |. బ హుళాశ్వ చరిత 2. కృష్ట కథ (అలభ్యం). 


సమకాలికుడు : వెలుగోటి యాచమనాయకుడు. 


(పతిభావంతుడై న రాజకవి. తన కావ్యాన్ని తం|డికే అంకితం చేశాడు. 
గురువమా౦బా వెంకటా[దులు ఇతని తల్లి దం|డులు. ఇతని రచన నూతన పద్దతిలో 
సాగింది. కాకమాని మూర్తికవి బహుళాశ్వ చరి తకూ, ఇతని రచనకూ చాలా సొద్భ 
శ్యం ఉంది. అతనివిగా సేరొ-నబడ్డ ఉదాహరణలు కొన్ని ఇతని రచనలలో కనబడు 
తున్నాయి. బహుళాశ్వ చర్మితకు ముందే ఇతడు కృష్ణ కథను చెప్పాడట. 

(ఆరు.ద-11; 42.61) 
దామెర్ల వేంకటపతి నాయుడు 
కౌలం౦ : (కీ. శ, 108వ శతాబ ౦- మధ్య భాగం. 
యి 
సలం * కాళహసీ సంసొనం. 
cy అల అ 
సాహిత్య పోషకుడు. కాళహస్తి పాలకులైన దామెర్ల అక్కప్ప నాయుడనే 
నామాంతరం గల “అక్కరాజు' కుమారుడు. ధూర్జటి లింగరాజకవిని పోత్సహాంచి అతడు 
రచించిన “*కాళహ సి మాహాత్మ్యము? అనే గంథాన్ని క. శ. 1750 లో అంకితం 


పొందాడు. (ఆం. సం. సా) 
దామెర్ల చెంకటరాయభూపాలుడు 
కాలం స్‌ కీ. శ. 19వ శతాబ్దం. 
సలం : కాళహస్తి, 
రచన : సేతు మాహాత్మ్యము (లేక) సేతు ఖండము. 


వేంకటరాయభూ పాలుడు కాళహస్తి (ప్రభువంశీయుడు. బొబ్బిలి సంస్థానాధి 
పతి శ్వేతాచలపతి రంగారావు (కీ. శ. 1880-62) బంధుకోటిలోనివాడు, వేంకయ 


[పాచీన సాహిత్యము 471 


ప్యతుడు. సేతు మాహాత్మ్యమనే నామాంతరం గల సేతు ఖండమనే [గంథం రచించి 
బొబ్బిలిలోని వేణుగో పాలస్వామికి అంకితం చేశాడు. (ఆం, సం, సా_101) 
దామెర్ల చేంకటా|దిభూపాలుడు 
కాలం : (రీ. శ. 18వ శతాబ్దం, 
స్ధలం ; దక్షిణ దేశం-పులికాట్‌ ప్రాంతం, 
సమకాలికులు : కులీకుతుబ్‌షా (1550-1580). 
కాళహస్తి పాలకుల వంశంలోనివాడు. బహుళాశ్వ చర్విత కృతిపతి, ఇతని 
కుమారుడే ఈ కావ్యం (వాసి తండ్రికి అంకితం ఇచ్చాడు. ఇతని పెద్ద కుమారుడైన 
చెన్నభూపతి పేర చెన్నపట్టణం వెలిసింది, అదే నేటి మదరాసు నగరంగా రూపొందింది. 
వేంకటా [ది కులీకుతుబ్‌షా చేత విశేషంగా సత్యరింపబడ్డాడట. పులికాట్‌ 
[పాంతం కొన్నాళ్ళు కొళహ స్త్రి సంస్థానంలో చేరి ఉండేది. 
(ఆరు. ద-11-50; ఆం. సం, సా 
దారి ద్యహర నివశళతకము 
కర ఏ చూ. మండ లక్ష్మీ కా మేశ్వరశా ప్రి. 
శతక రచన, దారి|ద్యనివారణకె భగవంతుడైన పరమేశ్వరుని ధ్యానించడం 
దీనిలోని విషయం. (ఆం. సం, సొ_480) 
దార్గ సుందరమ్మ 
కాలం : డీ. శ. 1000 (పాంతం, 
స్థలం | చెర్ల గుడిపాడు, గుంటూరు మండలం. 
రచన ౩, భావలింగ శతకము, 
ఈమె వేమన వలె మూఢాచారాల పె దాడి చేస్తూ రచనలు చేసింది. సంఘ 
దురాచారాలపై తనకున్న నిశిత మైన పౌఢ భావాలను నిశ్శంకంగా కావ్య రూపంతో 
చెప్పి మిక్కిలి |పశంసలు పొందింది. (తె. ఏ. సఖీ 
దాశరథి శతకము 
కర్త ఏ భదా[ది రామదాసు. 
తెలుగులో సిద్ధి పొందిన శతకాలలో ఒకటి. (తె, వి. స_4) 
దాశార్ల చరిత 
కర్త * తెలియదు. 
కృతిపతి : గుంటుపల్లి ముత్తమంధతి. 
విశిష్టత : కృతిపతి గుంటుపల్లి ముత్తమం(తి నవాబు కాలంలో వినుకొండ 
సరగణాను పాలించిన రామలింగ భాస్కరునికి దడ్తిపు తుడు, 
కృతితర్తను గురించిన వివరాలు తెలియడం లేదు. (ఆరుద్ర-8-£5 1) 


472 తెలుగు సాహిత్య కోశము 


దాస గోస్వామి 
కాలం _ కీ. శ. 1580 |పాంతం, 
స్టలం ఏ మాహరీ క్షతం. 
రచన : పరమానంద బోధ పకరణము. 
గురువు : దత్తాత్రేయ యోగి. 


దాస గోసాయిగా (ప్రసిద్దుడు. ఈతనిని పింగళి సూరన, తరిగొప్పుల వులున, 
మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇతడు పరమానంద బోధ |పకరణాన్ని తొలుత మహారాష్ట్ర 
భాషలో రచించి, తర్వాత తెలుగులో [వాశాశట ఇతడు దీన్ని గో పాలభట్టు అనే శిమా్యనికి 
ఉపదేశించాడని జన|కుతి. (క. నకి) 


దాసరి చిన గంగన్న 
“కాలం : (కీ శ. 1500 |పాంతం. 
స్ధలం : కొండపల్లి సమీపంలోని పురుషోత్తమ పట్టణం, 
సాహిత్యపోషకుడు. మాఘ మాహాత్మ్య కావ్య రచయిత ఒడ్జెపూడి పెద్ద 
య్యను పోషించాడు. 
విశిష్టత : ఈయన పురుషో త్తమ పట్టణానికి మోతుబరి. శా ప్రేతి హానా లను 
నాటక కావ్య లక్షణాలను, లక్షణ (గంథాలను, జో్యోతిషాగమ సంగీత రహసాన్రలఅను 
(పతిభకో విమర్శించినవాడట. కటకం గజపతుల సామంతుడు బాహుబలేం|డ హదిశఎం 
దుడు ఈయనను బహుమతులతో సత్యరించాడట. ఈ హరిశ్ళం[దుని గోలకొండ 
నవాబు కులీకుతుబ్‌షా పృ తుడు హైదరుకాను జయించి పట్టుకొన్నాడు. 
(క. స_182; ఆరుడ_లి 
దాసరివారు 
ఈ పేరుతో ఒక రకమైన వైష్ణవ భక్తులు యాచన వృత్తిగా జీవించే వారు 
న్నారు. ఇదే ఇంటిపేరుతో తెలుగు దేశంలో కమ్మవారు,నిమ్నుజాతులవారు, కళానం తు లు 
ఉన్నారు (భారతి_మార్చి_45 _ 229) 
దాసరులు 
కాలం : (కీ. శ, 14, 15 శతాబ్దాలు. 


విజయనగర సామాజ్య కాలంలో ఈ పేరుతో కొందరున్నట్లు ఆము _క్త 
మాల్యద వల్ల తెలుస్తున్నది. వీరు శంఖు చకాలు కలిగి, ఇ త్రడితో చేసిన కుండలా లు 
ధరించి, జింక కొమ్ములు, అలుగులు, మొగిలి ఆకుల గొడుగు, గురపు వెంటుతక లతో 
తయారై న విసనక[ర్క, తోలుతి త్తి, చిట్లి తాళాలు, చంకన బుట్ట, మెడలో తులసి పేరు ఆం, 
ముఖాన తెల్లని పంగనామాలు మొదలయిన వేషధారణకలవారై , చాండాలిక అనే కిన్నెర ను 
వాయిస్తూ పదాలను పాడుతూ, మాల మాదిగ వారికి గురువులుగాను, పురోహితులు 
గానూ ఉంటూ, యౌచిసూ ఉండేవారని ఆముక్తమాల్యద కావ్యంలో వివరంగా ఉండి. 


[పాచీన సాహిత్యము 473 


వీరు యాచకులుగా తెలుగు దేశపు (గామ సీమలలో ఇప్పటికీ కనిపిస్తూనే 


ఉంటారు. (నా. ర. చ._90, 91) . 
దొసలీల (సం) 
కర న మాధవభట్టు, 
విష్ణుస్తోక (పధానమైన (గంథం, (తె. వి. స_6) 
దిటక వి 
ళం 


దిట్టంగా క్రవిక్వం చెప్పడం వల్ల వెణుతురుపల్లి (వెణుకుదు రుపల్లి ) వెంక 
య యగ 

య్యకు దిట్టకవి అనే బిరుదు వచ్చింది. ఇదే కాల్యకమాన వారికి ఇంటిపేరుగా స్థిరపడింది. 

(అరుుద-10-228) 


దిట్టక వి నారాయణ కవి 


కాలం ॥ కీ. శ. 18వ శతాబ౦.ఉ తరారం. 
లు — 0 
సలం ౩, నరనరావుపేట సంస్థానం, 
ఇ 
డస : రంగరాయ చరితము (లేదా) రంగరాయ కదనరంగ చరితము. 


నరసరావుపేట సంస్థాన కవి. పాపరాజు ప్వుతుడు. సంస్థాన పాలకుడైన 

మలాజు రామారాయణికి ఆ ౧తుడు. చారితక కాప్యకర్త, 1707లో బొబ్బిలి సమీపాన 
జరిగిన యుద్ధాన్ని అతి విపులంగా చారితికాంశాలతో కావ్య రూపంలో (గంథస్థం చేశాడు. 
అదే రంగరాయ చరిత. రచనలో దోషాలున్నా రసవంతంగా కవిత్వం చెప్పిన దిట్ట. 
(ఆం. సం. సా_190, 194, 198, 206) 


దిట్టక వి రామచం_దకవి 


కాలం ' కీ.శ, 1760 పాంతం. 

సలం ఏ కృషా జిలా_నందిగామ శాలూకా_గొటుముక్క- ల. 

@ ee య (అజ) 

రచనలు * 1. రఘుకుల తిలక శతకము 2 మహిషాసురమర్ష నీ శతకము 


8. ఉద్దండరా యశ తకము 4. రాజగోపాలశతకము 5. హేలావతి దండ 

కము ఠి. వాసిరెడ్డివారి సనంశచరి త (ఒక [పబంధమున కృత్యాది), 

శాపానుగహ సమరుడెన కవి. సంస్క తాం|ధాలలో దిటు. రంగరాయ 
రుకుల () 

చరిత కర్త నారాయణకవి ఇతని తండి. రసవంతంగా పండితులు మెచ్చేటట్లు కవిత్వం 


చెప్పాడు. (శ. క. చ_888) 
దిట్లక వి రామయోగి 
కాలం వ (క్రీశ. 1845 (పాంతం. 
స్థలం : మచిలీపట్టణం, 
రచన ఏ రుక్కిణీపతి శతకము. 


సుందర రామసూరి పు తుడు యాదవ రాయకవి పౌ తుడు. విద్వత్కం వి. 
కాంచీనగరానికి వెళ్ళి, అక్కడి పండితులతో తర్క వ్యాకరణాలలో వాదం చేసి, జయిం 


474 తెలుగు సాహిత్య కోశము 
చాడట అంధుల గౌరన | నతిష్టలను స్కుపతిష్టితం చేసిన ఈ కవి గంథాలు, మచిలీ 
పట్టణం దగ్గర వచ్చిన ఉ స్పెనలో సము(దార్పితములై నాయట, (శ. క. చ_849) 

దిట్టకవి విశనాథ కవి +] 

నామాంతరం : (చూ వెణుతురుపల్లి విశ్వనాథకవి. 


దిట్టక వి వెంకటామాత్యుడు 


కాలం [కీ.శ 18వ శతాబ్దం. 
స్థలం * గోదావరీ మండలంలోని |దాక్షారామం. 
రచనలు : తెలియరాలేదు. 


విద్యత్క- వి. సంస్క్భతాం[ధ భాషా విశారదుడు. బిరుదు దిట్టకవి. ఆదే 
వీరి ఇంటి పేరుగా వ్యవహారంలో ఉన్నది. ఇతని కుమారుడే వెణుతురుపల్లి విశ్వ నాథకవి+ 


(క. త_12-_156) 
దిట్టక వి sere 
కాలం a (కీ. శ. 16810. 1800 [పాంతం. 
స్థలం * గోదావరి మండలంలోని దాక్షరామం. 
రచన వ విషప్పరాణము (అలభ్యం). 


సంస్కృతం [గంథాలు అనేకం రచించినట్లు ఇతని శిష్యుడైన ఈరులప బి 
భవానీశ కవి చెప్పాడు. 

వెణు కురుపల్లి వారే దిట్టకవి బిరుద నామంతో (పసిద్దులయ్యారు. ఈతని 
పితామహుడు వెంకటామాత్యునికి కొలుతగా దిట్టకవి బిరుదు ఉండేది. (క, త_12-116) 


దినవహి ఓబయ మంతి 


కాలం a (కీ.శ.18వ శతాబ్దం కావచ్చు. 
a 
స్థలం 2 నరదవరము, 
రచన : గరుడాచల విలాసము (యక్షగానం). 


ఓబయ్య, చెన్నమాంబల పుతుడు. నందవరానికి కరణంగా ఉండేవాడు. ఇతని 
రచన స్యుగీవ విజయ యక్షగానం కంచె ఎక్కువ [పచారంలో ఉండేదట, (య,వా.చ.) 


దిలారామ కథ 
కర్త * తెలియదు. 
కొలిము దణ : 1848. 
దిలారాం అనే పేరుగల ఢిల్లీ పాదుషా కూతురును అమరావతి పట్టణపు రాజు 

కొడుకు పెండ్తాడుట పథాన కథాంశంగ్యాఉన్న ఈ విచిత్ర కథాకోశంలో, రాజకుమారుల 
మం|త్రికుమారుల దేశాటనలు,మం|త్రి కమారుడు తన ఆత్యద్భుత |పజ్ణా యోగవిశేషాలతో 
ఎన్నో తడవలు రాజకుమారుని రక్షించడం, ఆతని నేర్చు చేతనే చివర సర్వ క్షేమములు 
కలుగడం చమత్కార జనకంగా ఉన్నాయి. ॥ (వ, వా. 81) 


(పాచీన సాహిత్యము 476 


దిలీప చరితము (అలభ్యం) 
కర్త : కొటికెలపూడి వేంకటకృష్ణకవి. 
అంకితం : శ్రీరామునికి. 
నాలుగాశ్వాసాల |పబంధం, ఈ కవి రచించిన శ్వేతాచల మాహాత్మ్యము 
నుండి పె (గంథ విషయం తెలుస్తున్నది. (క. స, 288; ఆం.సం.సా. 808) 
దివాకరుని శాసనము 
కాలం వ (క్రీశ 144 
స్థలం ; వెలనాటి సీమ, 
శాసన [ప్రదాత * దివాకరుడు. 
శాసన (పసక్తుడు : వెలనాటి గొంకవిభుడు. 


శాసన విషయం : ఈ శాసనంలోని పదకొండు పద్యాలలో శాసన దాత 

గురించి విస్తల వర్ణ నముంది, దివాకరుడు వెలనాటి గొంకరాజుకు అమాత్యుడట. దీనిలో 

రెండు చంపక మాలలు, రెండు ఉత్సలమాలలు, ఆసమ గంగా ఒక మ త్తేభం, ఒక 
శార్దూలం - ఐదు కంద పద్యాలు ఉన్నాయి. (2 కంద సద్యాలు అసమ్మగం). 

(తె క,చ._240, 241) 


దివి రమణకి 
కాలం : కీ. శ. 18వ శతాబం 
యలు 
స్ధలం : రాఘవపురం. 
రచన : శృంగార ధామము. 


వాసిరెడ్డివారి వంశానికి చెందిన వాడూ, రాఘవసప్పరాధిపతీ ఆయిన చినరామ 
లింగన్న పోషణలో ఈ కవి ఉన్నాడు ఇతని కవిత సలక్షణంగా లేకపోయినా రస 
వంతంగా లలిత చమ త్కియా విలసితంగా ఉంటుందని సండితులంటారు. 
(ఆరు ద 10-246; ఆం సం,సాం) 
దివ్య'దేశ మాహాత్మ్య దీపిక 
కర్త : ముష్టిపల్లి వెంకటభూ పొలుడు (చూ). 
అంకితం : రాజవోలులోని కేశవస్వామికి. 
ద్విపద కావ్యం. 108 దివ్య తిరుపతుల వృత్తాంతాలున్నాయి. 23 తాళ 
ప్యతాలపైన (వాసిన (గంథం, సరళమైన భాషలో భగవన్మహిమలను, ఆయా దివ్యస్థలాలి 
మహిమలను ఉటంకిస్తూ నడచిన రచన, కావ్యమంతటా కవికి గల భగవద్భక్తి గోచర 
మవుతున్నది, (ఆర్ముద 11.2186) 
దిశోజ రామారాయడు 
కాలం : తెలియదు. 


476 | తెలుగు సాహిత్య కోళము 


ఈయనను కీర్తిసూ ఒక కవి సీసపద్యం చెప్పాడు. కవి “పేరు తెలియదు. 


(చా,ప,ర్స 
దిన చింతామణి శతకము 
క్ర ఏ కాండూరి వేంఠటదాసు, 
రచనా కాలం : క్రీ.శ. 10వ శతాబ్దం. 


మ త్తేభ నృ త్రాలికో కార్చిన శతకం, “కృష్ణా! దీన చింతామణీ” అనే 
మకుట ఉంది. 
దీప కళిక (అలభ్యం) 


కర్త : మల్లి కార్డున పండితుడు, 
రచనా కాలం : కీ. శ, 1160 |పాంతం. 


శెవ మతపరమైన రన, 
దుర్గా సొందర్య శతకమ్‌ (నం) 


కర్త ; చూ. పేరి కాశీనూథళొ స్త్రి. 
దురాదేవి పరమెన శతకం. సంస్కృతంలో ఉంది. (ఆం.సం.సా_427) 
౧ ఢం 

దువ్వూరి విశ్వనాథశాస్త్రి 

కొాలం కీ. శ. 18వ శతాబం చివర_19 వ శతాబం ప్రారంభం, 

(౧) (©) 

సలం : పిఠాపురం సంసానం. 

® ® 

రచన  : మాధవ విలాస భాణనుు. 


పిఠాపురం సుస్టానాస్తాన వఏిద్వత్కవి. తర్కళాస్త్రనిధి. రావు వేంకట 
ఛు థ్‌ 
నీలా[దిరాయని (1778_1828) ఆస్థానంలోని వాడు. |పభువు ఆదేశంపై మాధన 


విలాస భాణ౦ం రచించాడట. (ఆం,సం.సా_247) 
దూతాంగదము 
కర్త : చూ. విక్రాల నరసింహాచార్యులు. 
పొరాణికేతివ్భ త్తం. అము|దితం. (ఆం.సం. సా.) 
దూదేకుల సిద్ధప్ప 
చూ, సిద్ధప్ప. 
దూపొటి సీమ 
కాలం ; చూ. భారతుల పేరయ్యశాస్త్రి. 


ఈ సీమ | ప్రస్తుతం |పకాశం జిల్లాలో ఉంది. 
ఈ సమలో దర్శిద దేవత తాండవిస్తున్నదని చెప్పటానికి శాస్త్రి ఒక సీసపద్యం 
చెప్పాడు. ఈ సీమలో అన్ని కాలాలలో |బహ్మమేడాకులు, పలేరుకాయలు, జిలేడు 
౧౧ | య 
కాయలు, గరికపోచలు, నాగజెముడు పళ్ళు, తూకానికి మించిన తూకపురాళ్ళు, నుసిరాలే 


ఇ 


?. 


[పాచీన సాహిత్యము 47 
పూరిళ్ల్ళకు లోటు లేకుండా ఉండేదని చెప్పాడు. పచ్చని పెరు పంటలు యించుమించు 
దూపాటి సీమలోనే లేవని కవి చమత్కారంగా ఈ పద్యంలో చెప్పాడు. (చా,స.రు 


దూబగుంట నారయ 
నామాంతరం ; దూబగుంట నారాయణకవి, 


దూబగుంట నారాయణ కవి 
నామాంతరం : నారయ. 


కాలం 3 (కీ. శ. 1470 ప్రాంతం, 
సలం ఏ ఉదయగిరి దగ్గరలోనున్న దూబగుంట. 
రచన క పంచతం[తము, 


విశిష్టత 2 నాగమాంబ [బహ్మనామాత్మ్యుల పుత్రుడు. కృత్యాదిలో కవి 

త్రయాన్ని తప్ప ఎవరినీ స్తుతించలేదు. దగ్గుపల్ని దుగయ, నంది మలయ, ఘంట 
అతో hn ౧ fh a) 

సింగయలకు సమకాలికుడు కావచ్చు. కవికాలం నాటికే ఒక పంచతం[త్రం అనువాదమై 
(సిద్దమై (క్రీ. శ. 1847 నాటి మడికి సింగన “సకలనీతి సమ్మతం” అనే సంకలన 
[గంథంలో చేరినా దూబగుంట కవి ఎందుకో దీనిని మళ్ళీ అనువదించాడు. ఈ కవి 
హరిహరభ క్తుడనీ, ఆంధ కవిత్వ విశారదుడనీ, రాజపూబితుడనీ, [పబింధ వాచకాభరణ 
మనీ తెలుస్తున్నది. ఇతడు (వాసిన పంచతం( తానికి మూలం విష్ణుశర్మ సంస్కృత పంచ 
తం(తం. ఇతడు దూబగుంటకు కరణంగా ఉండేవాడు. బసన భూపాలుని ఆ తుడు. 
ఇతని కవిత్వం ధారాశుద్ధి కలిగి మనోహరంగా ఉంటుంది. (అరు ద_8_128) 


దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజి 
కాలం క్ట డీ. శ, 19వ శతాబం. 
(శ) 
స్దలం ఏ విజయనగర సంస్థానం, 
రచనలు ఏ గీతములు, స్వరజతులు, మొదలయినవి. 


విజయనగర సంస్థాన విద్వాంసుడు. విజయరామ గజపతి (1828-1879) కి. 
అ్మశితుడు. విజయరామ గజపతిపైన 20 గీతములు, 105 స్వరజతులు |వాశౌడట, 
పూసపాటివారి పూర్వులు చేసిన విజయ య్యాతాదులను వర్ణిస్తూ ఇతడు 72 మేళ కర్తలలో 
కృతులను సంతరించాడట, (ఆం, సం. నా_422) 
దృరగ్గృశ్య వివేకము 
కర్త : తెలియదు. 
వచనము. 'వేదాంతపరమైన రచన. ఈ (గంథ [పతితో బాటు నవకృకోప 
దేశము, ఉమామహేశ్వర సంవాదము, నారపామాత్యుని గురుగీతా సారము ఉన్నవి. 
ఇది కౌగితప్పు |పతి, = (ఆం.సా.పప. 18-84) 
దేవకి వేంకట నుబ్బక వి 
స్థలం : మధురానగరం, దక్షిణ దేశం, 


478 తెలుగు సాహీత్య కోశము 


కాలం : కీ, శ, 168వ శ్రశాబ్ద౦, 
రచన : రామాయణము 


ఇతడు మధుర నాయకుల కాలంలోని వచన రచయిత అళఘరయ్య పుుడు, 
ఇతని రామాయణంలో అరణ్య, కిష్మి-0ధ, సుందర, యుద్ధ కాండలు మాతమే లభ్య 
మైనాయి. ఇది సంస్కృత రామాయణానికి సరియైన తెనుగు రామాయణమని దీనిలోని 


అధ్యాయ [కమం వల్ల తెలుస్తున్నది. (వ. వా._48) 
దేవకీ నందన శతకము 
కాలం : డీ. శ్ర, 14వ శతాబ్ది ఉత్తరార్థం కాని, 15వ శతాబ్ది పూర్వార్థం 
కాని కావచ్చు. 
కర్త ఎ వెన్నెలకంటి జన్నమం తి. 


దీని కర్తృత్వం కవి రాక్షసునిదిగా |పతీతి. పరిశీలనానంతరం ఇది జన్న 
మంత్రే (వాశాడఏ పండితులు నిరూపించారు. జక్కన “వ్మికమార్క చరి త౫లో 
“వద్యశతంబున దేవకీ తనయు విధేయు జేసెనొని తన కృతిభర్త సిద్దయ తండి జన్న 
మంత్రిని నుతించాడు. తాను “కొండంత కపిోని కానని, సాధారణ కవినని జన్నమం తి 
నవినయంగా మనవి చేశాడు, (ఆరు[ద_4; క,స, 81) 
దేవకి పురము 
(గామం. ఉత్తరార్మాడు జిల్లా ఆరణి తాలూకాలోనిది. దేవకాపురం అన్న 
పేడతో వ్యవహారంలో ఉంది. 
తుళువ నరసనాయకుని నాయనమ్మ దేవకీదేవి పేరిట ఈ [గామం కట్టారు. 
ఇక్కడి బృహదంబ దేవాలయానికి తెలుగు రాజులు ఎన్నో దానాలు చేశారు. 
నండి మల్ల య_ఘంట సింగయ్యలు కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వరాహ 
పురాణం తెవిగించారట, (ఆరుద-6._288) 
'దేవగుప్తాపు రామభ_ ద క్‌ి 
కాలం : కీశ. 1790 ప్రాంతం. 
రచన : మహాదేవ శతకము, (భవానీధవ శతకము. 
లింగక్రవి పౌ తుడు. భాస్కర కపి పుత్రుడు. రచన సరళంగా రసవంతంగా 
ఉంటుంది, (క.స, 198) 
దేవ చూడామణి శతకము 
కర్త ఏ చూ. కొటికలపూడి కోదండరామకవి. 
“రామాదేవన చూడామణీ అనే మకుటంతో | వాయబడిన శతకం. 
(ఆం.సం.సా_800) 
దేవదాసీలు 
ఆంధ్రదేశంలో దేవదాసీలు, భాగవతులు, నృత్యకళను పోషించి అభివృద్ధి 


(పాచీన సాహిత్యము 479 


లోకి తెచ్చారు. దేవదాసీల నృత్యకళకు దేశంలో [ప్రత్యేకమైన స్థానముంది. 
వీరు దేవాలయ మండపాలలో, దేవుని సన్నిధిలో సం పదాయాన్ని ఆనుసరీంచి 
ఆరాధన నృత్యాలు, అష్ట దిక్సాలక నృత్యాలు, కేళ్లికా పదర్శనలు, కలాపాలు మొద 
"లయినవి (పదర్శించేవారు, 
వీరు సాధనచేసే నృత్యకళ, నట్టువ మేళ సం|పదాయమని _ నాట్యమేళ, భాగ 
వత మేళ సం సదాయమని రెండు రకాలు. 
వీరు స్వామి సన్నిధిలో, రాజు సన్నిధిలో నాట్యం చేయటానికి అధికార 


ముదల్ని పొంది ఉంటారు. జీవిత సర్వస్వాన్నీ దేవునికే అంకితం చేసేవారు కూడా 
ఉండేవారు. 


దేవాలయ న ర్రకీమణులలో ఒకరిని మించి మరొకరు పోటీసడి నాట్యకళను 
ఆరాధించేవారు. ఎంతోమంది నాట్యక తెలు బృందగానాలలో పాల్గొన్నప్పటికి రాజన ర్రకి 
మాతం ఒక్క తే ఉండేది. 

తెలుగుదేశ చర్మితలో చాలామంది రాజన ర్రకీమణులు తారసిల్లుతారు. (ప్రతాప 
రు;దుని ఆస్థానంలో మాచల్లేది, కుమారగిరి రెడ్డ అస్థానంలో లకుమాదేవీ, శ్రీకృష్ణ దేవ 
రాయల అస్టానంలో హు. కుప్పాయి, తట హక రఘువాథరాయల ఆస్థానంలో 
రేఖ _ ఖ్‌ కక _ శశిరేఖ _ లోకనాయిక రాజన ర్తకీమణులుగా సో పె దేవ 
దాసీలందరూ “రా జన ర్ర్తకీి” సం|పదాయానికి చెందినవారు. నాట్యానీకే పరిమితం కకుండా 
వీరిలో కొందరు రాజకీయ రంగంలో కూడా వెలుగొందారు. దానధర్మాలుచేసి |ప్రసిద్ధులై నారు. 


లకుమూ దేవి తనతల్లి దండ్రులకు ధర్మార్థంగా దక్షారామ భీమేశ్వరునికి అఖండ 
దీపదానం చేసి చరి|త |పసిద్దురాలయింది. 
oo 
ఒకానొక దేవదాసి ఆలయానికి రాజు నుండి దానం సంపాదించి పెట్టింది. ఈ మె 
"పేరు తెలియరాలేదు. 


ఈమె క్రీ, శ, 1488-84 సం॥లో “మడముకో అనే |గామంలో అగ్నీశ్వర 
దేవాలయంలో దేవదాసి ఆట, “అరంవళ త్త నాచ్చియార్‌ ”అనే తమిళదేశపు సాని, ఈమె 
రెండో దేవరాయలను దర్శించి అతనివల్ల ఒక దేవాలయానికి దానం సంపాదించింది. 
రాజాదరణకు పా్యతమైన దేవదాసీలకు గృహాలే గాక గృహారామాలు కూడా ఉండేవట. 
(నా.ర. చ-89, 242) 
'దేవమల్లు చరిత (అలభ్యం) 
కవి: తిరుమలనాథ కవి (చూ). 
మూలం : |బహ్మాండ పురాణంలోని కథ అని సాహిత్య చరిత్రకారులు 
చెప్తున్నారు. 
దేవయాని చరిత 
కర ఏ తెలియదు, 


(400 తెలుగు సాహిత్య కోశము 


జొనపద పౌరాణిక గేయం. 


కథ భారతానికి సందింధించినది. (సిద్ధం. 


చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా. చు 
దేవరకోట 
నామాంతరం : చల్ల పల్లి సంస్థానము. (ఆం. సం. సా_158_ 184) 
దేవరాజ భట్టు 
కోలం డీ. శ. 15 న శతాబ్ది, 
రచన : హరిళ్ళం దోపాఖ్యానము (అలభ్యం) 2. పద్యాలు లభ్యం. 


ఇతడు శంకర కవికి పూర్వుడు. 
విశిస్టత ఏ ఈ కవి గౌరన ద్విపద హరిశ్ళంద్రో పాథ్యానంలో [వాసిన భావా 
ఢి 
లను అనుసరించకుండా స్వంతంగా చక్కని కల్పనలు చేశాడు. ఈతని హరిశ్చ్సం|ద 
పద్య కావ్యంలోని రెండు పద్యాలు “(పబంధ రత్నావళి”లో ఉదాహృత మైనాయి, 


(ఆరు[ద_8._92) 
చేవవరపు శోభనా(ది 
నామాంతరం : కోడూరి శోభనా దిదాసు. 
'దేవహుతి విలాసము 
కర్త " ముడుంబి వెంకటాచార్యులు. 
రచనాకొలం : (కీ.శ. 1700 [పాంతం. 
(క- స_2657) 
దేవాంగ పురాణము 
కర : భ(దకవి లింగకవి. 


అంకితం : ముదునూరి క్షే త్రాధిపతి రామేళశ్వరునికి. 

ఏడాళ్వాసాల ద్విపద కావ్యం. మూలం దిహ్మాండ పురాణంలో ఉన్నదని 
అంటున్నారు. 

విశిష్టత : ఇది దేవాంగ కులస్థుల వంశ చరిత. ఇందులో దేవాంగ బుషి 
జననం, దేవశావస్ర్ర నిర్మాణం, ఆ బుషి ఎత్తిన విద్యాధర, పుష్పదంత, బేతాళ, వర 
రచి, దివసాళ, దెనరదాసి అనే అవతారాలున్నాయి. ఇందులో చివరి అవతారం దేవర 
దాసయ్య. ఇతడు జై నులను ఖండించి, 'శై నమతాన్ని స్థాపించాడు. ఈ కావ్యాన్ని 
కాళహస్తి నాయని _పేరణతో |వాశాడట. ముదునూరిలోని దై వాన్ని రామలింగము అని 
కూడా ఆంటారు, కొవ్యంలో జైన మత ఖండనం_'శై వమత [ప్రశ స్తి, ఇం(దజాల, రస 
వై ద్యాది విషయాలు ఉన్నాయి. (ఆరు[ద-0.220; ద. దే, వా-18) 


పాలీన సాహిత్యము 481 


దేవాది 


దీన్ని కొందరు “దేనిడి” అని కూడా అంటారు, ఇది “ఉరాము” జమీందారీ 
ag) 
లోని ఒక (గ్రామం, ఉర్షాముకు సమీపంలో ఉంటుంది. 


ఈ జమీ౦దారులలో ఒకడై న కందుకూరి సన్యాసిరాజుగారి కుమారులు “బాల 
సూర్య పేసాదరావు, లక్ష్మ పసాదరావు"” గార్లు ఈ జమీందారీని విభజించి పంచు 
కున్నప్పుడు ఇది “బాలసూర్య |పసాదరావు”కు చెందింది. 

ఈ జమీందారు సాపాొతీ [పియుడు, కృతిపతి, కృతికర్త కూడ, 


(ఆం. సం. సా 
'దేవిడి 
నామాంతరం  ; దేవాది. 
దేవి పంచ స్తవి"(అలభ్యం) 
కర్ర ఏ ఊరదేచ మంతి (చూ). 
(క.త_7) 
'దెవీ భాగవతము 
కర్త ఏ పాపయారాధ్యులు. 


అంకితం : కాశీ విశ్వనాథస్వామికి. 
కవి రాజా వాసిరెడ్డి వెంకటాదినాయనింగారి దత్తపుతుడైన జగన్నాథబాబు 
_పేరణచేత ఈ (గంథం రచించి, (శ్రీ కాశీ విశ్వనాథస్వామి వారికి అంకితం చేశాడు. 
ఇది సంస్కృతంలోని దేవీ భాగవతానికి అనువాదం. (ఆం, సంసా) 
దేవీ లిలా తరంగణి (సం) 
కర్త ఏ చూ. మండ కామేశ్వర కవి. 
(పోత్సాహకుడు ఏ అనందగజపతి మహారాజు. 
లలితాంబికా స్తవం. పది “తరంగాలు” ఉన్నాయి. విజయనగర సంస్థాన 
(పభువు. ఆనందగజపతి కోరికమేరకు [(వాయబడీంది. ఇందులోని మొదటి 
9 “తరంగాగలలో పదేసి శోకాలు, పదవ “తరంగంోతలో 16 శోకాలు, మొ త్తం106 
శ్లోకాలు ఉన్నాయి, కవి స్వయంగా దీనికి వ్యాభ్యానం (వాసి జత కహాడు 
(ఆంసం, సొ_ 429) 
"దేవి విజయము (అలభ్యం) 
కర్త * తెలియదు. 
అస్పకవిచే ఉదాహృతం. 
'దేవుని యొక్క సువార్తలు 
. ముుదణ కర్త : రెవరెండు క్యారీ. 
అనువాదకుడు _ (గాంజెస్‌; వ 


482 తెలుగు సాహిత్య కోశము 


కె9 స్తవ ధర్మ (పతిపాదకమైన (గంథం, 

ఇందులో మార్కు, మత్తయి, లూకా సువార్తలు గీకు భాషనుండి జి[కాన్‌, 
అనందరాయర్హ సహాయంతో |గా(జెస్‌ అనువదించాడు. ఇది (శ్రీరామపురంలో -1812లో 
[పకటితం. (వ, వా_61) 

దేవులపల్లి కవిపరంపర 

దేవులపల్లి వారీ కుటుంబం చిరకాలం నుండీ పిఠాపుర సంస్థానాధీశ్వరుల 
ఆ|శయంలో వర్ణి ల్లింది. వీరి వంశం వారు పిఠాపురంలో ఆస్థాన విద్వాంసులుగా ఉంటూ 
సన్మానాలు పొందారు. అనేక ఇతర సంస్థానాలు సందర్శించి, ఆయా సభువుల చేత 
సత్కారాలు పొంది, పిఠాపురం కీ రి చం దికలను నలుమూలలా వ్యాపింప చేశారు. పిఠా 
పుర సంస్థానంలోని “చందమ పాలెం” వీరి నివాసస్థానం, 


వీరికి “వెంకటసూరిమణి” మూలపురుషుడు. వీరి పూర్వులలో ఒకరై న “రామ 
శాస్త్రీ" విజయనగరం “విజయరామ సృపతి”ని మెప్పించి “వెలగవాడిను అ|గహారంగా 
పౌందారట. వీరి మనుమడైన “రామళాస్త్రి” వేంకట సీలా[ది రాయని సమాదరంలో 
వర్టిల్లాడు. “సాహిత్య చక్రవర్తి” బిరుదాంచితుడు. “సాహితీ దర్పణము” ఆనే అలం 
కార గంథం, బాలభాగవత సుధీచం|దిక? వ్యాఖ్య ఇతని రచనలు. 
పె రామశాస్త్రి తమ్ముని కుమారుడై న “కృష్ణళాస్తి' విశ్వగుణాదర్శ వ్యాఖ్యను, 
తర్కుసారమనే న్యాయశాస్త్ర గంథాన్ని, “సాహితీసార మి” అనే అలంకార శాస్తాంన్ని 
[వాసి శిష్యకోటికి సర్వ విద్యా పద్రాత అయినాడట, 
రావు గంగాధర రామారావు దిహద్దరు (1844. 1880) కాలంలో, పిఠాపురం 
సంస్థానాస్థ్రాన విన్వత్క వులలో దేవులపల్లి సోదర కవులు అత్యంత (పసిద్ధులు. దేవుల 
పల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి సోదరులు “దేవులపల్లి సోదర 
కవులు”గా స్టిరపడ్డారు. సుబ్బరాయశాస్త్రి శ్రీరామసంచాశ త్తు, మహేంద్ర విజయం, రామ 
రాయ విలాసం, మల్హణ స్తవం, రాజనీతి (పకాశక మైన కుమార శతకం, మందేశ్వర 
శతకం మొదలగు రచనలు చేశారు. నయనోల్లానము, యతిరాజ విజయం 
మొదలై నవి వేంకటకృష్ణశాస్త్రి (1888-1812) రచనలు. వీరి తరువాతి వారుకూడా 
అధునిక కవులుగా పేరు పథ్యాతులు పొందారు. (ఆం. సం సా 
దేవులపల్లి చం దకా సి 
కాలం: కీ, శ, 18 శతాద్ది౦, 
సలం ఏ విశాఖ మండలం, 
రచనలు : తెలియరాలేదు. 
గురువు : అమలాపురపు సన్యాసికవి. 
పంచముఖేశలింగ శతకం పతి చివర ఇతనిదొక సీసమాలిక ఉంది. అందులో 
ఇతడు తన గురువై న సన్యాసికవి కట్టమూరి కామేశ్వరకవి నుండి ఆం|ధ భాషా కవిత్వ 


[పాచీన సాహిత్యము - 480 


విశేషాలు తెలుసుకొన్నాడనీ, రామాయణం (వాశాడసీ, రు దొక్ష మాహాత్మ్యాది (పదిం 
ధాలు మూడు రచించాడనీ చెప్పాడు. (శ.క.చ_671) 
దేవులపల్లి బాపన్నక వి 

కాలం ; (కీ. శ. 18న శతాబ్దం, 

సలం : పిఠాపురం సంసానం. 

Cy తు 

రచన : తారావళి (సం. 5 

పిఠాపుళం రాజా “కుమార వేంకట మహీపతి రాయల” (1786-98) కు ఆశి 

తుడు. విద్వత్క వి. 


ఈ కని పిఠాపురం రాజా చేత “ఫకీరుద్దీన్‌ పాలెంనోలతో కొంత భూమిని దానం 


పొంది గౌరవింపబడ్డాడు, _(ఆం.సం.సా-241) 
దేవులపల్లి రామశా స్రి 
కాలం | వ శ, 18వ శతాబ్దం ఉత్తరభాగ౦ం _ 19వ శతాబ్దం (ప్రారంభం. 
స్థలం ఏ, పిఠాపురం సంస్థానం 
రచన : 1. రామాభ్యుదయ చంపువు (నం) 22, సుధీచం।| దిక (పద్మరాజు 


చంపువుకు వ్యాఖ్య). 
పిఠాపురం సుస్థానాధీశ్వరుడై న రావు వేంకట నీలా్యదిరాయవింగారి (కీ. శః 
1781828) ఆస్థాన విద్వత్క_ వి. ఉభయభాషా పవీణుడు, 
సమకొలిక (పసిద్ధకవీ, సంస్థానామాత్యుడూ ఆయిన అవసరాల పద్మరాజు 
రచించిన “పద్మరాజ చంపువు“కు “సుధీ చందిక” వ్యాఖ్యను రచించాడు. 
(ఆ. నం. సా _ 247) 
'దేవేంద విజయము (అలభ్యం) 
రచనాకాలం ; 15, 16 శతాబ్దపు నడిమిభాగం. 
కర్త: మాడయ కవి, 
అంకితం : ఎర్రన మం తికి. 
ద్విపద కావ్యం. ఈ కవి కృష్ణరాయల తం|డి నరనరాయల కాలంలోనూ, అన్న 
యైన వీరనరసింహరాయల కాలంలోనూ ఉన్నాడట, ఈ గంథం వివరాలు తెలియరాలేదు. 


(క.స-! 67) 
'దేశింగు రాజు కథ 
కర్త ఏ తెలియదు. 
జానపద చారి తక గేయం. 
చూ. చార్మితక గేయములు. (ఆం. వా చు 
దేసటి పండడు 


కాలం న (కీ శ, 1145 (పాంతం, 


484 తెలుగు సాహి త్య కోశము 


శాననకర్త : (గుంటూరు జిల్లా) చేబోలు లోని కుమారస్వామి ఆలయంలోని శాస 
నాన్ని ఇతడే రచించాడు. 
పై శాసనాన్ని బట్టి ఈ కవి మార్గ దేశి కవితలు చెప్పటంలో నీపుణుడని 
తెలుస్తున్నది. ఈతనిని పండితులు “కవి పండడు” ఆంటారు, ఇతడు రచించిన 
కృతుల వివరాలు తెలియరావడం లేదు. (క. త_2) 
'దెవజ విలాసమ్‌ (సం) 
జా బ్లా 
కర్త * తంచం యల్ల యార్యుడు. 
ఈ పుస్తకం (వ్రాసినట్లు కవి స్మృతి కదంబంలో చెప్పాడు. (తె. వి. స-4) 
దొడారెడి 
a ౫౩ 
కాలం a డీ: శ. 15వ శతాబ్ది పూర్వార్ణం. 
రాజమహేం|దవర రెడ్డి పభువు ఆల్లాడ రెడ్డి కుమారుడు. సాహిత్య పోషకుడు. 
శివలెంక కొమ్మనకృతమైన శివలీలా విలాసం ఇతనికే అంకితం. (ర. రా. చు) 


దొడ్డి నరసింహ కవి 
కాలం ం డీ. శ. 18 శతాదబం౦. 
(లు 
రచన ఏ కరియబంటుని కథ (యక్షగానం). 
గురువు : శంకరాచార్యులు, 
ఈ కవి ఇష్టదై వం దొడ్డకొండలోని బొభశేశుడు. ఇతని కృతి కొభశేళునిశే 

అంకితం. జంగాల |గామాధిపతి ఫణియప్ప కుమారుడు పద్మనాభయ్య, ఈ కవిని [పోత్స 
హించి రచన చేయించాడట. (య. వా, చం) 


దొనకొండ గంగజాతర 
చూ. వూరె వరభ్యదకవి. 

ఈ జాతర ఆం ధదేశంలో మిక్కిలి (పసిద్ధి పొందింది. గంగ జాతరను స్టానిక 
యాదవ (ప్రముఖులే నిర్వహిస్తారు. [ప్రస్తుత (పకాశం జిల్లాలోని కనిగిరి, కందుకూరు, 
దర్శి, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, కందం |పొంతంలోని యాదవ కులం వారం 
దరూ ఈ జాతరలో పాల్గొని మొక్కుబడులు సమర్చించుకుంటారు. ఈ గంగజాతరను 
విపులంగా వర్ణిస్తూ వీరభ్యదకవి చక్కని పద్యం చెప్పాడు, (చా.స.ర.) 

దొమ్మరి ఆటలు 

దొమ్మరిసానులు వెదురుగడలపై ఇచ్చే |ప్రదర్శనలనే పూర్వకాలం నుంచి 
దొమ్మరాటలు అంటున్నారు వీటి (పసక్తి పాల్కురికి సోమన్న సండితారాధ్య చర్మిత 
లోను (శ్రీనాథుని శృంగార నై షధంలోను, నాచన సోమన ఊఉ త్రర హరివంశంలోను 
ఉంది. దొమ్మరి ఆబలతో బ్రాహ్మణ విద్యలేవీ సరిపోలవని చం దశేఖర శతకంలో ఉంది. 

వీరు ఆడే ఆటకు పొడవైన వెదురుగడలను ఉపయోగిసారు. దొమ్మరసానులు 
వెదురుగడలపై న అకాశంలో అప్సరసలు ఆడుతున్నారనే |భవకలిగించేవారోట. 


(పొచీన సాహిత్యము 486 


వీరు పురుషులతోపాటు భూమి మీద వివిధ రకాల పి ల్లిమొగ్గలువేసి, చిత విచి|త 
[పదర్శనలతో | పేక్షకులను ద్మిగృమలో ముంచేవారు. నేలలో పాతిన గడమీదనేగాక, 
గడను పురుషులు ఎదురురొమ్ముమీద, నొసటిమీద నిలబెటి వాటిపై దొమ్మరిసానులకో 
విద్యల్ని (పదర్శింపచే సేవారు. ఉత్తర హరివంశంలో వీరిని “గడసానులుిగా పేర్కొ. 
నడం జరిగింది. (నా.ర.చ-80 1-2) 
దోనయామాత్యుడు 
కాలం : [కీ శ, 14 వ శతాబ్ది ఉత్తరార్థం 
రచనలు : |. సస్యానందము (శాస్త్రగంథం) 2. సర్వలోకా|శయము (ఆలభ్యం). 
మాచిరాజు, రు దాంబల పుత్రుడు. ఎలమంచిలి (సర్వసిద్ధి) ని పాలించిన 
చాళుక్యరాజు మూడో ఉపేం|దుని ఆస్థానంలో ఉండేవాడు. ఈతని పేరు గోనయ అని 
కొందరు భావించారు. 
సస్యానంద రచనా కాలం భిన్న (పతులలో విభిన్న రీతులలో ఉన్నదట. 
ఆషాఢ బద్ద పాడృమిని, దాని విశిష్టతను గురించి మొదట తెలుగులో చెప్పిన కవి 
దోనయామాత్యుడు. కాళిదాసు మేఘ సందేశంలో చెప్పిన “ఆషాఢస్య [పథమ దివసే” 
అనే విషయాన్ని ఈ కవి సమర్థించాడు. (ఆఠద-_4) 
దోనూరి కోనేరునాథుడు 
కాలం: క్రీ. శ. [8వ శతాబ్ది మధ్యభాగం. 
బిరుదు ఏ; కవిసార్వభౌముడు. 
రచనలు : 1. బాల భాగవతము (చంపువు) 2. బాలభాగవతము (ద్విపద. 
| విశిష్టత : ఈయన సంస్కృత, పాకృతాది భాషలు తెలిసి.వాడు. కావ్య 
కర్త. “పృథ్వినాయకాస్థాన రత్నకలాపంి, అష్టభాషా కవి మి(తుడు, సాహిత్య మార్గ 
నిశ్శ్ళంకుడు. వినయలక్ష్మీ సనాథుడు. పోతన తెనిగించిన భాగవతానికి ఇతని బాలభాగవతం 
సం|గహంగా ఉందని పండితాభి ప్రాయం. విజయన1ర సా|మాజ్య చరితలో ఆరవీటి 
వంశంవారి పాతను ఈ రవి (వాసిన పుస్తకాలవల్ల బాగా తెలుసుకోవచ్చు. ఈయన 
(వాసిన బాల భాగవతానికి పిల్ల భాగివతమనే వ్యవహార నామముంది. 


ఈ కని ఆరవీటి వంశజుడై న పొట్ల పాడి నల్ల తిరుమలరాజు _పోత్సాహంతో 
బాల భాగవత (పద్య కావ్యాన్ని రచించి అతని తం|డి అయిన తిమ్మరాజుకు అంకిత 
మిచ్చాడు. అదే కావ్యాన్ని ద్విపదగా [వాసి తిరుమలరాజు తమ్ముడైన చిన తిమ్మరాజుకు 
అంకితం ఇచ్చాడు పొ ట్లపాడి చిన తిమ్మరాజుక' ఎవుకు చిన తిమ్మరాజు" అనివ్యవహారం, 

(ఆరు ద_9; 1926 జూన్‌ భారతి; ద్వి సా చ_222) 
దొమకొ రడ 
నికి “వికనవోలు” అనే నామాంతరం ఉంది. 
నిజాం రాష్ట్రంలోని పురాతన సంస్థానాలలో (సిద్ధి చెందిన ఒక సంస్థానం, 


486 తెలుగు సాహిత్య కోశము 


తూర్పు గోదావరి జిలాలో ఉన్న బిక్కవోలు దీనికి భిన్నమెంది. ఈ బిక్కనవోలు 
క్‌. యె 
మెదక్‌ మండలానికి చెందింది. 
పాకనాటి రెడ్లు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరి ఇంటి పేరు“కామినేనివారు."” 
ఈ సంస్థానా ధిపతులు మొదట గోలకొండ సులానులకు, ఆ తరువాత హైదరా బాద్‌ నిజా 
ముకు సామంతులుగా ఉంటూ సంస్థానాన్ని పాలించారు. 


పాకనాటిరెడ్డి శాఖలో 'కామినేని చెద.” మూల పురుషుడట. ఇతనికి “కామి 
రెడ్డి” అనే క ఉంది. ఈ శకొమినేనిికి అయిదనతరం వాడైన కాచారెడ్డికి 
మనుమడైన మల్లారెడ్డి ఈ వంశానికి అపారమైన కీర్తి (ప్రతిష్టలను ఆర్జించి పెట్టాడు. 
ఇతడు రాజరవి. రెడ్డి కవులందరిలో ఆతి (పొచీనుడు. “షట్బ([కవ రీ రి చరితము, పద్మ 
పురాణము, శివధర్మో తర ఖండము” మొ॥ [పదింధాలు రచించాడు. “సత్కవిరాజి, 
సర్వజ్ఞభోజ, భాషా శేషాహి” మొ॥ బిరుదులు పొందినవాడు. ఈ మల్లా రెడ్డికి ఎల్లారెడ్డి 
అనే సోదరుడున్నాడు. ఇతడు బిహుపురాణజ్జుడట. వాసిష్ట లై ౦గధర్మ కావ్య రచయిత, 


వీరికి ఆయిదవ తరమువాడై న పోతారెడ్డి కుమారుడు “రాజన్న చౌదరి”. 
ఇళడు ఈ సంస్థాన పాలకులలో ని (పసిద్ధ్దలలో ఒకడు. ఇతడు రాజధానిని బిక్కనవోలు 
నుండి కామారెడ్డి పేటకు మార్చాడనీ, ఆతని కుమారుడై న మొదటి రాజేశ్వరరావు “దోమ 
కొండ”ను రాజధానిగా చేశాడనీ అంటారు. రాజన్న చౌదరి సాహిత్యాభిమాని. రాపాక 
లక్ష్మీపతి వంటి |వముఖ కవులను పోషించాడు. “భ దాయుర భ్యుదయము“ వంటి 
గంథాలు ఇతని కాలంలో నే వెలువడ్డాయి. రాజన్న చౌదరి మనుమని మనుమడు 
కజమాపతిోో. ఇతడు “కామినేని వంశచరి తము” అనబడే “ఉమాపత భ్యుదయ” (గంథా 
నికి కృతిభర్హ, 
గత శతాబ్దంలో దోమకొండ ప్రభువుగా ఉన్న “౮ జారా బేశ్వరరావు? దబిహుళ 
మైన సాహిత్య సివచేసి, ఉర్లు. _తెలుగు నిఘంటువును సఎతరీంచారు. వీరి కుమారుడైన 
రాజా సోమేశ్వరరావు గద్వాల సంస్థానాధీశుల అల్లుడు. ఈ సంస్థాన పాలకులలో ఈ 
“సోమేశ్వరరావు” చివరివాడు. 
(ఆం.సం సా-175- 188; కేశవసంతుల-సం. సా_854) 
ద్రౌపదీ కల్యాణమ్‌ (నం) 


కర్త వ చశ్రకవి(చూ). 
దౌపదీ కల్యాణము 
కర్ర చూ, బోయినపల్లి కుమార వెంకటరాయలు. 


అంకితం 2 తిరుపతి వెంకటేశ్వరస్వామికి. 
అయిదాశ్వాసాల కావ్యం. నవరసాలంకార యుక్తంగా ఉన్నది. దసరా ఉత్స 
వాల రోజులలో కవికి తిరుపతి వెంకకేశ్వరుడు కలలో కనబడి ఈ కావ్యం రచించి 
తనకు అంకితం ఇమ్మవి కోరాడట. బోరవెల్లి నరసింహకవి పోత్సాహంతో ఈ రచన 
సాగించినట్లు కవి చెప్పుకొన్నాడు, (దు మా-£0,; ఆరు[ద-11.287) 


[పాచీన సాహిత్యము 487 


|దౌపదీ కల్యాణము 
కర్‌ ఏ శహాజీ (చూ. 
శివస్తుతితో మొదలై న నాటకం. పాండవులు (దౌపదిని వివాహమాడడం, 
ఇందులోని కథ. కవి పురాణగాథను పండిత పామర రంజకంగా మార్చి వాశాడు. 
సమాజ స్వరూపానికి అద్దం పడుతున్న పాత్ర చిత్రణ, సంభాషణా రీతులు _ ఇందులో 


కనిపిస్తాయి. (ద. దే, వా-100) 
_దౌపది పరిణయము (అలభ్యం) 
కర్త ఏ ఏనుగు లత్చకవి (చూ. 
అంకితం : పెద్దాపురం సంస్టానా ధీశుడు సార్వభౌమతిమ్మ జగపతి మహారాజుకు. 
(క. త-_12_1B9) 
ద్వా, తింశత్సాల భంజికల కథలు 
కర్త 3 ఏకొ|మనాథుడు. 
వచన (గంథం. 


ఈ కాన్య కర్తృత్వం వివాద్మగ స్తంగా ఉన్నది. విక్రమార్కుని సింహాసనాన్ని. 
అధిష్టిం చడానికి వచ్చే భోజునికి, 82 (పతిమలు చెప్పిన కథలు ఇందులో ఉన్నాయి. 
న్‌ (క. స_27) 
ద్వాతింశన్మం, తి సీన మాలిక 
చూ. ముప్పది యిద్దరు మంతుల సీసమాలిక. - 
ద్వాదశ మంజరి 
కర్త * అక్షింతల సింగరశళాస్త్రి (చూ. 
ద్వాదశ రాజ చరిత 
కర: కటవరపు చిటమరాజు. 
పద్యకావ్యం. కూచిమంచి తిమ్మకవి తన సర్వ లక్షణసార సం[గహంలో 


ఈ కావ్యాన్ని పేర్కొన్నాడు. (వా చ-నం.సు-887) 
ద్వారక వారు 
దివ్యక్షేేతం పేరుతో తెలుగు దేశంలో ఉన్న ఇంటిపేరు దేశంలో ఈ ఇంటి 
సరు వారున్నారు. (భారతి_మా_45-229) 
దిషకము 
రెండు సద్యాలకో ఉన్న కావ్యము, (అప్పకవీయం) 
దిషపద కావ్యము 


ద్విపద అవేడి దేశీయ ఛందస్సుకు చెందినది. రెండు పాదాలను ఎప్పటికప్పుడు 
విడమరుస్తూ కవి ద్విపద కావ్య రచన చేస్తాడు. ఈ ఛందస్సు గానానికి ఆనుకుఃలంగా 


488 తెలుగు సాహిత్య కోశము 


సామాన్యులకు అర్హమయ్యే రీతిలో ఊంటుంది. కథ-_అర్థం_ భావం ఈ విషయాలలో 
ద్విసదలకు ఇతర పద్య కావ్యాలకు విశేషంగా భేదం తేదు. 
తెలుగులో అత్రి (పాచినమైన ద్విపద కావ్యాలు పాల్కురికి సోమన సవ 
పురాణము, పండితారాధ్య చరి[త్ర మొదలగునవి, తరవాత చెప్పుకోదగ్గ ద్విపద కావ్యాలు 
రంగనాథ రామాయణము, గౌరన హరిళశ్చం [దో పాఖ్యానము, నవనాథ చర్విత, భారత, 
భాగవత రామాయణాలలోని కథలు ద్విపద కావ్యాలుగా తెలుగులో చాలా వచ్చాయి. 
(చూ.లక్షణా లకు ద్విపద (తె, వా.) 
ద్విపద భాగవతము (ాలభ్యం) 
కర్త + 'చుకుమళ్ళ రంగశాయి (చూ). 
నాలుగు స్మ౦ధాలు మాతం లభిస్తున్నాయి. ఈ రచనలో పుష్పగిరి తిమ్మన 
ఇతనికి సహాయపడ్డాడట. (క, త) 
ద్విపద భాగవతము (ఆఆభ్యాం) 
కవయి|త్రి : తరిగొండ వేంకమాంది. (అ. భా. క_14) 
ద్విపద భాగవతము 
కర్త న ధూర్జటి లింగరాజకవి. చూ. 
ద్విపద కావ్యం. ఆమ్ముదితం. దీని తాళపష్యత (పతులు తిరుపతి విశ్వవిద్యా 
లయ “| పొచ్యపరిశోధక సంస్థోలో కలనట. వివరాలు తెలియవు. (ఆం. సం. సా.) 


ద్విపద భారతము (ఆఆశ్యం) 


కపయి(తి * తరిగొండ వెంకమాంది. (ఆ, భా, క్ర_74) 
దిపద భారతము 
కర్తలు ; 1, బి'పైపాటి తిమ్మన (1800 (ప్రాంతం) 2. బాల సరస్వతి (1800 


ప్రాంతం) 8. ఆత్మకూరు సోమన్న (కీ. $i 11 శతాబ్దం). 


ఈ భారతంలోని పర్వాలు కొన్ని (శ్రీరామునికి, మిగిలినవి వేర్వేరు స్యక్తులకు 
అంకితం. (గంథాన్ని |పారంభించినవాడు బశ్తుపాటి తిమ్మన. ఇతన్ని నరసయ్య గారి 
చొడయ్య ఈ రచనకు పోత్సహించాడట. ఆదిపర్వంలో మూడాశ్వాసాలు (శ్రీరామునికి, 
మిగత 5 అశ్వాసాలు నరసయ్య చౌడునికీ అంకితం. 

సభా పర్వాన్ని బాల సరస్వతి రెండాశ్వాసాలుగా వాకాడు. ఇది రంగయ్య 
గారి అనంతయ్యకు అంకితం. 

అరణ్య పర్వం నుంచి [రోణపర్వం వరకూ బ'కేపాటి తిమ్మయ |వాశాడు, 
అరణ్య పర్వంలో కొన్ని భాగాలు నదలి సంగ్రహంగా అయిదాశ్వాసాలు [వాసి దీన్ని 
శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. విరాటపర్వం జంగాల ముమ్మయ్య అనే పంటరెడ్డి 


 [దేభువుకు అంకితం, తరువాతి ఉద్యోగ, భీష్మ, దోణ పర్వాలు మూడూ శ్రీరామునికే 
.అంకిశం౦, 


(ప్రాచీన సాహిత్యము 480 


కర్ణ పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకూ ఆత్మకూరు సోమన్న 
| వాళాడు. అరణ్య పర్వంలో బ'ప్టైపాొటి తిమ్మయ వదలిన భాగాలు కూడా ఇతడు 
పూర్తి చేళాడు. 
ఈ ద్విపద భారతం నాలు సంపుటాలుగా ఆచ్చయింది. విరాటపర్వం ఒక్కటీ 
మా|తం 1911 లో అచ్చుపడింది. (ఆరుుద-10-20) 
ద్విపద రాధాకృష్ణ చరితము 
కర్త ఏ కూచిమంచి జగ్గకవ్‌, 
కథ (ప్రసిద్ధం. 
దికిపద రామాయణము 


కర్త * ఆరవీటి తిమ్మరాయలు, 
అంకితం : విరూపాక్షస్వామికి. (అం, సం. సా.) 
దిశ్రపదార్ధము 


ఈ సేరిటి రచనలలో మొదటి సగం ద్విపదగాను, తరవాత సగం దరువుగాను 
ఉంటుంది. కందార్థాలు, గీతార్థాలు మొదలయినవి ఇట్టి రచనా విశేషాలు. డీ: శ్ర, 18-19 
శతాబ్దాల నుంచి ఇవి వ్యాప్తిలోకి వచ్చాయి, ఇవి యక్షగానాలలో |పయుక్తాలు. 

(య.వా.చ-261) 
ద్విపదోత్తర రామాయణము 

కర్త ఏ చూ. ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు, 

రసవంత మైన ద్విపద కావ్యం. ఉత్తర రామాయణంలోని కథ దీనిలోని ఇతి 


వృత్తం. (ఆం. సం. సా.) 
ద్విరూప కోశము (ఆలభ్య్టోరా 
కర్ణ * చూ. గణపవరపు వేంకటకవి. 


సర్వలక్షణ శరోమణిలోని దశ మోల్లాసం ఈ పేర |ప్రసిద్ధమైంది. 
(ఆరు ద-11-181) 
దిష్టి రేఫ వర్ణ దర్నణము 
కర్త : ఓగిరాల రంగనాథక వి. 
వ్యాకరణ (గంథం. _ నెల్లూరిలోని అము|దిత గంథ చింతామణిలో |పకటిత 
మైంది, (వీరేశలింగం పంతులు-సమ| గపరిశీలన) 
దికినహ। సావథధానము 
చూ. అవధానాలు. 
ద్వ్యర్థి కావ్యము 
తెలుగులో ఇది ఒక విశిషమైన |[ప్ర|క్రియ, సదాలకు గల ఖిన్నార్థాల వలనో 
ర్‌ రు a) 


490 తెలుగు సాహిత్య కోశము 


పదాల విరుపు వల్లనో, ఒకే పద్యానికి రెండు రకొలై న అర్థాలు వచ్చేటట్లు రచించి అలాగే 
ఒక కావ్యం [వాయడాన్ని కవులు గర్వకారణంగా భావించే వారు. కవి [పతిభా వ్యుత్స 
తులు ఈ కావ్య రచనలో న్యకృమౌతాయి, శబ్దాన్ని తూచి ఉపయోగించటంలో అధి 
కారమున్న కవులే ఇలాంటి కావ్యాలు రచిసారు. ఇది కవి పాండిత్య (పకర్ష కు గటు 
రాయి. తెలుగులో పింగళి సూరన రాఘవపాండవీయం తొలి ద్వ్యర్థి కావ్యం. ఒక 
సద్యంలో రెండు అర్జాలు ఇమిడ్చిస'క్లే ఇందులో రెండు కథలు (ఒక అర్థంతో చదివితే 
రామ కథ మరో జర్థంకో చదివితే భారత కథ) ఇమిడి ఉన్నాయి. 
తరవాత చెన్సఎగిన ద్వ్యర్థి కావ్యం రామరాజభూషణ విరచిత హరిశ్చం[ద 
నలోపాథ్యానము. ఆ తరువాత మూడు కథలను జోడించి, మూడు అర్జాలు వచ్చేటట్లు 
ఎలకూచి బాలసరస్వతి రాఘవయాదన పాండవీయాన్ని (త్యర్థి కావ్యంగా [వాళాడు. 
అనంతరం గునుగుటూరి వేంకటకృష్ణ కవి, నలయాదవ రాఘవ పాండవీయమనే పేర 
చతురర్శి కావ్యాన్ని వాశాడు. (తె. వా.) 
ధణీ దానమంతి 
కాలం : కీ. శ 18వ శతాబ్దం, 
స్థలం ; కృష్ణా కథపళళతోని. బందరు. 
సొహిత్య పోషకుడు. మంగళగిరి ఆనందకవి చేత ఏను, క్రీస్తు చరితను, 
“వేదాంత రసాయనమ” నే పేరుతో (వాయించి అంకితం పొందాడు. వీరి వంశవృత్తాంతం 
కొంత ఆ _గంథంలో ఉంది, (క.త._18-91) 


ధనంజయ విజయము (అలభ్యం) 
కర్త ఏ శ్రీనాథుడు. 
అంకితం : దంతులూరి గన్నభూపాలుడు. 
ఈ కావ్యాన్ని తాను [వాసినట్లు కవి తెలపలేదు కాని, దీనిని (శ్రీనాథుడే 
(వాశాడవీ దంతులూరి బాపిరాజు అనే కవి తన మూ_ర్రితయోపాక్యానంలో చెప్పాడు. 
దీనిలోని కథ కిరాతార్డునీయ కథ అయి ఉండవచ్చునేమో అని పండితాభిపాయం. పెద 
కోమటి వేముని మామయైన గన్న భూపాలుడు కృతిపతి. 
(శ్రీనాథుడు-149, 154 _ కొ.శ్రీ.మా.), 


ధనంజయుని కలమళ్ళ కాననము 
కాలం : డీ. శ, 6 శతాబ్ది చి-రి పాదం, 


ధనంజయుడు రేనాటిచోళడు. ఇది తొలి తెలుగు శాసనాలలో |పముఖమైనది. 
అనంతర కాలంలో ఇళ్లు కొన్ని తెలుగు శాసనాలను రేనాటి చోళులు వేయించారు. 
(వా.చ..11) 


ea 


ధనాఖిరామము (అలభ్యం) 
కర. చూ. అసూరి మజింగంటి సింగరాచార్యులు. 


(పాచీన సాహి తము 49 { 


ద్విపద కావ్యం. కవి పదిహేనవ యేట చేసిన రచన, (కత... 18-10 
ధనావిరామము 
నామాంతరం : సకల జనా భిరామము. 
కర్త * నూతన కవి సూరన 


రచనా కాలం (కీ. శ. 1410-80 (పాంతం. 
కృతిభర్త : దక్షారామ భీమేశ్వరుడు. 
మూడాశ్వాసాల కావ్యం. కల్పితేతి వృత్తం. 
విశిష్టత ఏ అందం ముఖ్యమని మన్మథుడు, ధనం ముఖ్యమని కుబేరుడు ఇం|ద 
సభలో పందెం చేసుకొని భూమికి దిగివచ్చిన చక్కని ఇతివృత్తం ఇందులో ఉంది. 
రూసమూ, రూకలూ _ రెండూ మానవులకు దేవతలకు కూడా అవసరమని భీమేశ్వరుని 
తీర్చు. ఈకాన్యంలో సమకాలీన సాంఘిక పరిస్థితులు విశేషంగా ఉన్నాయి. దీనిలోని 
పద్యాలను కూచిరాజు ఎ|రన, సుమతి శతకకారుడు పస్తావించారు. (ఆర ద-8-89) 
ధనాధిరామము (అలభ్యం 
కర్త : విజయ రాఘన నాయకుడు. 
ఇతివృత్తం అప్పటికే (ప్రసిద్ధం, కవి ఆ కథనే |గహించాడో, లేక ఇది 
స్వతం|త రచనో తెలియరాలేదు. 
ధనుర్విద్యా విలాసము 
నామాంతరం : ధనుశ్ళాస్ర్రము, 
కర్త : అకలంక శ్రీకృష్ణమార్యుడు. 
శాస్త్ర గంథం. ఈ కృతిని కృష్ణానేని తిరుపతి క్ష్మాపతి [పోత్సాహంతో 
కవి రచించాడు. ఈ గంథం ము|దితం. వేటూరివారు దీనికి విపులమైన పీఠిక (వాశారు. 


(య. న చ-56) 
ధనుక్శ్ళాస్త్రము 
నామాంతరం ; చూ, ధనుర్విద్యా విలాసము, 
కర * అకలంక శ్రీకృష్టమార్యుడు. (వా.చ_వం.సు అనుబంధం) 
ధరణికోట 


(పస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న చార్మితక దేశం. ఇది అంధ శాత 
వాహనుల రాజధాని. దీనికి ధాన్య కటకమని నామాంతర ముంది. ఇది రాజధానిగా ఏలిన 
త బొద్ధ మతాన్ని పోషించారు. హాలుడు ప్రాకృతంలో గాథాప ప్పశతిని 
సంకలనం చేశాడు. గుణాఢ్యుడు అనేకక వి బృహత్కథను పాకృత భాషలో |వాశాడు. 
అనంతర కాలంలో ఆంే (కీ.శ. 1225 |పాంతంలో వెలనాటి చోడుల సామంతులు 
“కోట వంశీయులు” దీనిని రాజధానిగా చేసుకొని రాజ్యం చేశారు. ధరణికోట సమీపం 
లోనే అమరావతి ఉంది. 


492 తెలుగు సాహిత్య కోశము 


ధరణికోటలో బౌద్ద మతావ శేషా లెన్నో ఉన్నాయి. కీ.శ, 17,18వ శతాద్దాలలో 
కమ్మదొరలై న వాసిరెడ్డివారు దీనిని రాజధానిగా చేసుకొని పాలించారు. వీరు ఎందరో 
కవులను, పండితులను పోషించి, దాన ధర్మాలు చేశారు. 


. ధరణికోట ధనంజయుడు 


కాలం వ కీ.శ. 18వ శతాబ్దం 
ఈయన ధరణికోటను రాజధానిగా చేసుకొని రాజ్యం చేశాడని ఒక చాటువు 
తెలియ చేస్తున్నది. చాటుకవి వివరాలు తెలియవు. (చాంపంర) 
ధరణి చేవుల రామమం।తి 
కాలం ఏ క్రీ శం 17వ శతాద్ది౦. 
స్టలం : నెల్లూరు మండలంలోని (ప్రళయ కా వేరిపట్టణం , 
రచన : దశావతార చరితము (రసికజన కంఠాభరణ (శ్రీకృష్ణ దశావతార 
చరితము. 


సమకాలికులు : పుష్పగిరి తిమ్మన, కంకంటి పాసరాజు, 

అష్టభాషా కవిత్వ విశారదుడు. దినై క [ప్రబంధ రచనాదక్తుడు. దశావతార 
చరిత్ర కర్భుత్వం గురించీ ఇతని కాలాన్ని గురించీ ఖిన్నాభఖ్నిపాయాలున్నాయి. ఇతడు 
తిమ్మయా మాత్యుని పౌ తుడు. నాగయామా త్యునకు, ఫణియమ్మకు పుతుడు. 

తెలుగు సాహిత్యంలో ఇతని కావ్యం మనో హర మైనదీ, కఠినమైనదీ అవి 
టౌన్‌ అభిప్రాయపడ్డాడు, దశావతార చరిత కృతిపతి మగదల కృష్ణమంతి డచ్చివారి 
దగ్గర ద్విభాషిగా ఉండేవాడట. 

దశావతార చరితను పుష్పగిరి తిమ్మనయే రచించాడని కొందరంటారు. కాని 
అది నమ్మదగినది కాదు. (క. త._12_52) 


ధరాత్మజా పరిణయము 
కర ఏ చూ. కొత అంక మృత్యుంజయ కవి, 
రచనాకౌలిం : డీ. శ. 16 వ శతాబ౦. 
(లు 
ఇది సీతా, పార్వతి కల్యాణాలను ద్వ్యర్తిగా వరించే నాలుగు ఆశ్వాసాల 
థి లం 
పబంధం.- అనతారికలో దీనిక ర్భ అల్లూరి అప్పలరాజని ఉంది. కాని ఆశ్వాసాంత 
గద్యలలో మృత్యుంజయ కవి పేరే ఉన్నది. 


అల్లూరి అప్పలరాజు ఇతని క్యా శయుడు కావచ్చును. (తె.వి.స..6) 
ధరాసాగ రేశ చరితము 
కర్త 2 సంబతిఘలు ఆప్పలాచార్యులు. 


రచనాకాలం ; (కీ. శ, 1780 (పాంతం,. 
అంకితం : పరాంకుళ భూపాలునసికి. 


వినరాలు తెలియవు, (5. స_14) 


_పాచీన సాహిత్యము 498 


ధర్మ ఖండము 
కర్త ; ఈదుల పల్లి భవానీ కవి. 
అంకితం : శివునికి. 


తొమ్మిది ఆశ్వాసాల (గంథం (పది అని కొందరంటున్నారు. వాల్మీకీ 
మహర్షి చర్మిత ఇందులోని కథ. సందర్భాను సారంగా అనేక భక్తుల గాథలు కూడా 
ఉన్నాయి, శివకేశవాభేద నిరూపణ చేసిన (గంథం. 
మూలం : స్కాంధపురాణం 50 ఖండాలలో ఉన్న కథ. కవికి ఈశ్వరుడు 
కలలో కనబడి ఈ రచనకు | పోత్సహించాడట. (కీ. శ. 1981 లో మ్యుదితం, దీనికి 


నడకుదుటి వీరరాజు విపులమైన పీఠిక [వాళారు. (5- త_12_228) 
ధర్కగుప్తాభ్యుదయము | 
కర్క వ కాశీనాథుని వీరారాధ్యుడు. 
పద్య కావ్యం, (క. స_221) 


ధర్మజకృష్ట సంవాదము 
కర్త 2 నరసింహ కవి. 
ద్విపద కావ్యం. ధర్మరాజుకు (శ్రీకృష్ణుడు తత్తజ్షానం ఉసదేశిచడం దీని 
లోని విషయం. నాసికేతుని కథ, అజామిళో పాఖ్యానం (పస కృంగా ఉన్నాయి. 
(ద్వి, సా, చ-218) 
ధర్మ ద్విపద 
నామాంతరం : సాధీ(జన ధర్మము. 
కర్త ! కాకునూరి అప్పకవి. 


ధర్మనందన విలాసము 
కర్త ఏ చూ. కాళ్ళకూరి గౌరీకాంతకవి. 
అంకితం : వెలిచేటి గురురాయనికి. 
మూడాళ్వాసాలు గల (ప్రబంధం. పాండవ జ్యేష్పుడైన ధర్మరాజు విదేహ రాజ 
పుత్రి అయిన కళావతిని వివాహం చేసుకోవడం ఈ [పబంధంలోని ఇతివృ త్తం, 
ప్రాచీన [ప్రబంధ ఫక్కి=ని అనుసరించి కూర్చబడిన రచన. (ఆం, సం. సా_421) 
ధర్మపురి మాహాత్మ్యము 
కర్త ' విశ్వేశ్వరుడు. 
యక్షగానం. గౌతమీ తీరంలో ఉన్న ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన కథ. 
దరువులు, ద్విపదలు, వచనము, కొన్ని పద్యాలు, కురుచరేకులు, ఉత్కళికలు, చిత 
తాళము, రగడ మొదలయిన విశేషాలున్నాయి. దీని వేరొక [పతికి చం|దరేఖా విలాస 
మనే అతన్ని కథానాయిక పేరు చం దరేఖ, (య. వా. చ_72) 


494 తెలుగు సాహిత్య కోశము 


ధర్మపురి రామాయణము 
కర్త ఏ ధర్మపురి శేషాచల కవి. 
ఆరు కాండలున్నాయి. యక్షగానం. ఇది తెలంగాణాలోనే గాక యావదాం[ధ 
దేశంలో విశేష (ప్రసిద్ధి వహించింది. |శవ్య ధోరణిలో సాగిన రచన. 
దీనిలో ద్విపద, పద్యములు, వచనము, ఏలలు ఉన్నాయి. (య,వా.చ_ిర9) 
ధర్మపురి రామాయణము 
జానపద పౌరాణిక గేయ రచన. 


చూ. హపొరాణిక గేయములు. (ఆం. వాచ) 
ధర్మపురి శషాచల కవి 
కాలం = కీ.శ. 1780 పాంతం. 
స్వస్థలం : ధర్మపురి (కరీంనగరు జిల్లా). 
రచనలు : 1. ధర్మపురి రామాయణము 2. నరసింహ శతకము 8. నరహరి 


శతకము. (ధర్మపురీ నృశకేసకీ శతకము 
ఇతని రచన సలక్షణంగా నిరాడంబరంగా సుందరంగా ఉంటుంది, 
(య. వా, చ-850) 


ధర్మపురీ నృకేసరీ శతకము 
నామాంతరం : నరహరి శతకము, 
కర్త * ధర్మపురి శేషాచలకవి. 
ధర్మపురిలోవి నృసింహస్వామి పైన చెప్పిన శతకం. “*ధర్మపురీ నృశేసరీ” 
అనే మకుటంతో ఉంది. చంపకోత్పలమాలికా వృత్తాలతో కూర్చిన శతకం. దీన్నే గోల 
కొండ కవుల సంచిక నరహరి శతకంగా చెప్పడం జరిగింది, (శ. క. చ_788) 


ధర్మరాజాశ్వ మేధము 
కర్త ఏ ఇనుగండ్ల కృష్ణపధాని (చూ). 
అంకితం : (శ్రీరంగపతికి,. 
ఇది ద్విపద కావ్యం. అయిదాశ్వాసాలున్నాయి. ఇందులో ఇప్పుడు 20! 
కమ్మలు మాతమే లభిస్తున్నాయి. చివరిభాగం లభించలేదు. ఇందులోని కవిత్వం అత్యంత 
సరళంగా ఉంటుంది. (మ. మా.) 
ధర్మరాజు జూదము 
కర్త ౩ తెలియదు, 
జానపద పౌరాణిక గేయం, కథ ప్రసిద్ధం, భారతంలోనిది. 


చూ. పౌరాణిక గేయములు, (ఆం. వాచ 


(పాచీన సొహిత్యము 495 


ధర్మవరం రామక'వి 


కాలం : 8: శ. 18వ శతాబ్దం. 
సలం “NID (సంస్థానం), 
రచన ౩, ముకుందవిలాసము (అలభ్యం). 
గద్వాల పథమ రాజా సోమభూపాల్‌ ఆ|శితుడు, అతని కోరిక పె “ముకుంద. 
విలాసి | గంథాన్ని రచించాడు. (ఆం నరః సా 
ధర్మ విజయమ్‌ (సం) 
కర్త . నల్ల దీక్షి తుడు. 


నాలుగు స్తబకౌల చంపూకావ్యం. తంజావూరును పాలించిన శహాజీ (1684_ 
Mayes చరిత ఇందులోని ఇతివనృతం౦. శహాటీని “అభినవ భోజరాజు”గా కవి 
వరి ంచాడు. (ద. దే, వా-180) 

ద్‌ 
ధర్మశాస్త్రమ్‌-కాల నిర్ణయమ్‌ (సం) 
నామాంతరం ౩? కాలమాధవమ్‌, 


కర్త శి విద్యారణ్యుడు (తె, వి, స_థ) 
ధర్మాంగద చరిత 
కర్త ఏ: బొమ్మకంటి నృసింహకవి, 


అంకితం: శ్రీకృష్ణునికి, 
ద్విపద కావ్యం, కవిత్వం నిర్దష్టంగా, నాతి (పొఢంగా ఉంది, ఇదే పాముల 
పాటగా (వసిద్ధి చెందిన కథ. కవి వర్ణనలు రసోదంచితంగా ఉన్నాయి. ధర్మాంగదువి 
పుత్రుడు సర్ప రూపంలో ఉండగా అతని కోడలు తన సౌశీల్యంతో అతన్ని మానవునిగా 
మార్చడం ఇందులోని ఇతివృత్తం. ఈ కథ గౌతముడు అహల్యకు చెప్పినట్లుగా ఉంది. 
(ద్వి. సా, చ_488) 
ధర్షాకూతమ్‌ (నం) 
కర్ర న [త్యంబకరాయ మఖి. 
రచనాకాలం : (క్రీశ. 17వ శతాబ్దం. 
రామాయత్రానికి నూతన సద్ధతిలో చేయదిడ్ష వ్యాఖ్యానం. చాలా (పసిద్ధిపొందిన 
దట. శహాజీని గూర్చిన చార్మితక విశేషాలనేకం దీనిలో కవి చెప్పాడట. (M.RT-30) 
ధవళమను 
ఇది ఒక మంగళ గీతం. ఆశీర్వాద గేయంగా, హారతి పాటగా, కై వార 
గీతంగా చాలా యక్షగానాలలో ఉంది. అస్పకవి ధవళానికి ఒక లక్ష్యం చెప్పాడు. 
| పాచీన [ప్రబంధాలలో దీని పసక్తి ఉంది. బిల్ల జ్రీయంలో “అత్తరి నయిదువలారతు 
లెత్తుచు ధవళములు పాడి అని ఉండి. ఇది (గంథాంతంలో ముత్తైదువలు హారతి 


496 తెలుగు సాహిత్య కోశము 


పప్పే సందర్భంలో సాధారణంగా ఉంటుంది. తరచు శోభన గీత పురస్సరంగా ఉంటుంది. 
ధవళశోభనా లు ఎడబాయని జంట, 
ధవళం కొన్ని చోట్ల స్తో తపాఠ [(పచారంగా, జయశబ్దాది సం బుద్ధి గుచ్చంగా 
కూడా ఉంటుంది. దీనిని ఒక రకమైన కై వార గీత మంటారని కొందరి అభి పాయం. 
సాధారణంగా పాదానికి నాలుగు మాతల దళాలు మూడేసి ఉంటాయి. 
రెండేసి పాదాలకు అంత్య పాస కనిపిస్తుంది. అస్పకవీయంలో ఇది జయ శబ్దాదిగా 
లేదు. ఇది ఆగస్త్యరాజు రామన సీతాకల్యాణంలోనూ, దక్షిణాం్యధ యుగావికి చెందిన 
యక్షగానాలలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. (య. వా.చ-884-_885) 
ధవశేశ్వరపు మార్కండేయుడు 
కాలం : |కీళశ. 18వ శ్రతాబ్ద౦. 
బిరుదు : పేషణీ హనుమంతుడు. 
సాహిత్య పోషకుడు. కృతిపతి. తురగా రాజకవి, అయ్యంకి బాల సరస్వతులు 
రచించిన “నాగర ఖండం” ఇతనికే అంకితం. 
ఇతడు మహమ్మద్‌ కుతుబ్లా (1680_1811)కు కుడిభుజమట, 
ధాతునూల 
కర్త : వేదం పట్టాభిరామళాస్తి. 
ఇది వ్యాకరణ (గంథం. పొరపాటున చిన్నయ సూరి వ్రాసినట్లు ముదిత 
మైంది. ఫోర్డ్‌ సెంట్‌ జార్జి కళాశాల విద్యార్థుల కోసం ఒక వ్యాకరణ (గంథం అవసర 


మైన తరుణంలో ఈ (గ్రంథ రచన జరిగింది, (తె.వి.స,_4) 
ధాతు వృత్తి (సం) 
కర్త ఏ సాయణాచార్యుడు. 
ఇది వ్యాకరణ శాస్త్ర గంథం. మాధవీయ ధాతువృష్తి అని దీనికి నామూంతర 
ముంది. | (తె.వి.న _4_1190) 
ధీరజన మనోవిరాజితము 
కర్త * తెనాలి రామలింగతవి. 


రచనాకాలం : (కీ శ. 17వ శతాబ్దం. 
విశ్వ బాహ్మణుల చర్మితకు సంబంధించిన గంథం. అమర సింహుడు విశ్వ 
డ్రాహ్మణులను నిందించడం, దానివలన కలిగిన నషాలు_మొదలై న విషయాలున్నాయి. 
(క. స, 199.) 
ధీరధీ శతకము 
కర్త ఏ మోదుకూరి శంకర కవి, 
వృత్త పద్య శతకం. చంపకమొలా వృతాలున్నాయి. “ధరశరది, రదీశనుత 


పాచీన సాహీత్యము 497 


దాశరథి, ధరదీర దీకదీ” అనే మకుటంతో రచన [పొఢంగా ఉంది. ఇది 1862 నాటికే 


ముదిత మైంది. (శ.క.చ-065) 
ధూర్జటి 
కాలం . (కీ.శ. 16 వ శతాబ౦. 
ద 
సలం ఆ కాళహస్తి. 


న. అల్ల సాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభ | దుడు, 
మాదయగారి మల్ల న. 

రచనలు : 1) శ్రీకాళహస్తి మాహాత్మ్యం 2) శ్రీకాళహస్తీశ్వర శతకం. 
సింగమ్మ నారాయణుల పుత్రుడు. తాత జక్కయ. ఇతడు కృష్ణరాయల 
అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భ కుడు. ఈయనను సెనధూర్ణటి అని పండితు 
లనటం కద్దు. మహాకవి ధూర్డటి వంశంలో ధూర్జటి నామదేయులు నలుగురు ఉండడం 
వలన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, (శ్రీకాళహస్తీశ్వర శతకాలు |వాసిన కవిని పెదధూర్హటి 
అంటారు. ధూర్జటి యౌవనంలో స్వేచ్చగా వేళ్యాలోలుడై తిరిగి, వయసు మళ్ళిన, 
తరవాత పళ్ళా త్రాపపడి, శివభకా[గేసరుడై శ్రీకాళహస్తి మాహాత్మ్యం [వాశాడని చెప్తారు. 
సమకాలికులే ఇతని కవిత్వంలోని మాధు్యానికి ముగ్గులెనారు. ఇతని కవిత్వం 
[దాక్షపాకంలో మృదుపద సంయుత మై అనర్షళ ధారతో భ_క్రిరస పూరితంగా ఉంటుంది. 
కుమార ధూర్జటి “కృష్ణరాయ విజయం”లో చెప్పిన “స్తుత మతిమైన” పద్యాన్ని. బట్టి. 


ఈ కవి రాయల సభలో సన్మానం పొందినట్లు తెలుస్తున్నది. (కత?) 
దూర టి లమ్మీపతి 
ణి 
కాలం న (కీ. శ, 19వ శతాబ్దం. 
రచన : హంస వింశతి (వచన కావ్యం), 


కథావాజ్మయం ఆరంభ దశలో ఉన్నప్పుడు ఈ కవి హంస విఎశతిని సులభ 
[గాహ్యంగా వచనంగా రచించాడు. ఈతని గాంధిక రచన నాటి పండితులనే కాక 


సామాన్యులను కూడా అలరించింది. (వ. వా 
ధూర్జటి లింగరాజకవి 
కాలం క క. శ. 18వ శతాట్టం. 
స్థలం :* కాళహస్తి సంస్థానం. 
రచనలు : 1. కాళహస్తి మాహాత్మ్యము (పెదకొళహస్కి మాహాత్మ్యము) 2, 


ద్విపద భాగవతము, 
కుమార ధూర్జటి అనే బిరుద నామం కలిగిన . “వెంకటరాయకవి” పుత్రుడు. దామెర్ల 
వేంకటపతినాయడు ఈ కవిని ఆదరించాడు. లింగరాజకవి కీ. శ. 1703లో “కాళహస్తి 
మాహాత్మ్యము అనే కృతిని ఈ వేంకటసతినాయనికి అంకితమిచ్చాడు. రత్నావశీ పరి 
జయ కర్త వేంకటరాయకవి ఇతని ప్కతుడు. ఇతని కవిత రసవంతంగా ఉంటుంది. 
(ఆం, సం. సా.) 


498 తెలుగు సాహీ హాత్య కోశము 


ధూర్జటి "వేంకటరాయకవి 
కాలం : స శ, 18 వ శతాబ్దం. 


సలం a కాళహస్తి (పాంతం, 
రచనలు : l= రత్నావళీ పరిణయము 2. అమరము (ఆం ధీకరణ౦). 


ఇతడు ధూర్హటి కవి వంశీయుడు. పెద కాళహస్తి మాహాత్మ్యాన్ని కావ్యంగా 
చెప్పిన ధూర్జటి లింగరాజు ప్వుతుడు. వీరు దక్షిణ ఆర్కాటు మండలంలో స్టిరపడినట్లు 
విమర్శకులు ఊహిస్తు న్నారు. 

ఈ కవి ఉభయ భాషలలోనూ, కవిత్వం చెప్పగలవాడు, చిన్నప్పుడే కొన్ని 
దండకాలనూ, శతకాలనూ చెప్పాడట. అమూన్ని పద్యకావ్యంగా అనువదించాడు. 
ధూర్దటి వంశంవారు పరంపరగా మహాకవులుగా (సిద్ధి పొందారు. కాళహస్తి సం స్థానం 
లోని దర్భారులో ధూర్లటివారి ఆసనం ఒకటి పతే్యేకంగా ఉన్నదట. 

(ఆరు|ద 10.210; ద, దే.వా- 404) 
ధూర్జటి వేంకటార్యుడు 

కూమార ధూక్షటి అని ఇతనికి వ్యవహారనామం. 

చూ. కుమార ధూరటి. 

య 
(ఆం. నం, సా 
చేను మహాత్స్యము 
కర్త “ లిగనమఖి కామేశ్వర రవి (చూ). 
అంకితం : మధురను పాలించిన నాయకరాజు చొక్కనాథ నొ నాయకునకు (1859- 82). 
వచనకావ్యం. మొట్టమొదట (శ్రీరంగస్తుతి మాత్రం పవ్యంలో ఉంది. మళ్ళీ 
చివర సద ,ంతకో కావ్యం ముగిసింది. ఆనాడు, వాడుకలో ఉన్న భాషా స్వరూపానికి ఈ 
రచన |వతీక. విలక్షణమైన నాటి తెనుగు వచనాన్ని ఈ [గంథంలో చూడవచ్చును. వచన 
రూపంలో వచ్చిన మాహాత్మ్య కావ్యాలలో ఇదే మొదటిది. (ద. దే.వా-822) 
(ధువ చరిత (అలభ్యం) 
క్ర్‌వి ఏ వేములవాడ సోమనాథుడు (చూ). 
1ధువ చరి తము( అలభ్యం) 
కర్త : వినుగు లత్సకవి (చూ. 
అంకితం = పత్సవాయ జగరాజుకు. 
గి! 
(పదింధం. కృతిపతి పెద్దాపుర సంస్థానానికి చెందినవాడు. (క.త_12_1869) 


నంజరాజ యకఢోభూషణమ్‌ (సం) 
కర్త ౩ ఆలూరి నరసింహకవి. 
అంకితం : కళువె నంజరాజుకు (మైసూరు దండనాయకుడు,. 


పాచీన సాహిత్యము 499 


నంజరాజును నాయకునిగా వర్జించి చెప్పిన అలంకార శాస్త్ర గంథం, విద్యా 
నాథుని |ప్రతావ రు[ద యశోభూషణాన్ని పోలి ఉంటుంది. నంజరాజు కవి. కవి 
పోషకుడు. శౌర్యశాలి. (క. న. 98) 


నంజరాజ వాణీ విలానము 
నామాంతరం : వచన భారతము, 


కర్త ఏ2 రకళువె నంజరాజు. 
నండూరి కామయమంతి 
కాలం ; 5, శ, 18వ శతాబ౦ ఉ తరారం. 
© నీ ణి 
స్టం * గోదావరీ మండలం. 


సాహిత్య పోషకుడు. ఏనుగు లక్ష్మణకఏని (పోత్సహించి అతనిచేత 
జాహ్నవీ మాహాత్మ్యము (గంగా మాహాత్మ్యము) అనే కావ్యాన్ని రచింపజేశాడు. 
(ఆం.సం,సా_254) 
నండూరి కామమం (తి Il 
కాలం : (కీ. శ. 19వ శతాబ్దం, 
సాహితీ పియుడు. మిక్కిలి మల్లి కార్జునక వి రచించిన విక్రమార్క. చర్విత 
కృతిపతి. జాహ్నవీ మాహాత్మ్య (పోత్సాహకుడై న నండూరి కామమం[శికి ఇతడు 
మునిమనుమడు, (శ.క.చ_808) 
నండూరి కేతన 
కాలం: క్రీ. శ. 12వ శతాబ్దం, 
రచన : కువలాయాశ్యి చరిత్రము (పదబంధం). 
వెలనాటి చోడ పభువై న పృథ్వీశ్వరుని మంతి. కువలాయాశ్య చరి[త|వాసిన 
ఒక కేతనను లక్షణ |గంథక ర్రలు ఉదాహరించారు. అతడే ఇతడై ఉండవచ్చునని పండి 
తాభి పాయం, ఇతడు కేయూర బాహు చర్మిత కృతిపతి, నండూరి గుండయ మం (తికి 
అన్న అని కొందరూ, తాత అని కొందరూ అంటున్నారు తాతకూ మనుమనికీ కేతన 
"పేరుండడం, వారు వంశపారంపర్యంగా అమాత్య పదవి నిర్వహిస్తుండటం ఈ సందేహ 
లకు కారణ మైంది. (క.త-8; క.స_166; ఆరు ద-2) 


నండూరి గుండన మంతి 
కాలం ; (కీ. శ, 12వ శతాబ్దం. 


స్టలం *: చందవోలు. 


సాహిత్య పోషకుడు. మంచన రచించిన కేయూర బాహు చరిత్ర ఇతనికే 
అంకితం. ఇతడు వెలనాటిచోడ |ప్రభువులై న పృథ్వీశ్వరుని దగ్గర మంతిగా ఉండేవాడు. 
క్రీశ. 1182_1208ల మధ్యకాలం వాడని కొందరి ఆభి పాయం, నండూరి కేతనకు ఇతడు 
సోదరుడు, (ఆరు ద-ఓ£) 


500 తెలుగు సాహిత్య కోశము 


నండూరి మల్లయ్య 
కాలం . (కీ. శ, 1590 కి ముందు. 
రచన 3 హరిదతో పాఖ్యానము (అలభ్యం). 


విశిష్టత ; ఈయన |వాసిన పె (గ్రంథంలో నుంచి ఒక పద్యాన్ని పెదపాటి 
జగ్గన్న తన సంకలన (గంథం (ప్రబంధ రత్నాకరం)లో ఉదాహరించాడు. కవి పురవర్ణన 


చేసేటప్పుడు కోటలను గురించి రమ్యంగా చెప్పాడు. (ఆరు[ద_ 3) 
నండూరి 'వెంగళమం| తి 
కాలం ౩, తెలియదు. 
ఈయన మీద ఒక *జ్ఞాత కవి చెప్పిన చాటువు వల్ల పిల్లగిరులు, కోలు 
పృటైలు, ఎన్నెల కుప్పలు, డాగిలి మూతలు, బంతులు, తన్ను బిళ్ళలు, దూరు దండేలు 
అనే బాల్మకీడల పేర్లు తెలుస్తున్నాయి. (చా. ప. ర) 


నంద నందన చరిత (అలభ్యం) 


కర్త శ (శ్రీనాథుడు. 
రచనాకాలం : డీ. శ, 1426 ప్రాంతం కావచ్చు. 
కృృతిభర్త ర్‌ : పంటమైలారు రెడ్డి. 


విశిష్టత : పంటమైలారు రెడ్డి విష్ణుభక్తుడు. నంద నందన చరితంలో 
రాధాకృష్పుల రాసక్రీడలు |పధానేతివృత్తం. (శ్రీనాథుని భీమ ఖండంలో ఇష్ట దేవతా 
స్తుతిలో రాధాకృష్ణుల రాన క్రీడ స్పష్టంగా ఉంది. ఈ కావ్యంలోని పద్యాలను గణపవరపు 
వెంకటకవి తన పయోగ రత్నాకరంలోనూ, కస్తూరి రంగకవి తన ఆనంద రంగరాట్బందం 
లోనూ ఉదాహరించారు. (్రీనాథుడు-కొ. (శ్రీ. మూ.) 
నంద నందన శతకము 
కర్త “ పుసులూరి సోమరాజ కవి. 


ఇది భక్తృశ్ళంగార [ప్రధానమైన శతకం. శ్రీకృష్ణుని శృంగార (క్రీడలు దీనిలో 
వర్ణితం. (శ్రీకృష్ణుని జారువిగాను, కుహనా రూపధారిగాను కవి చితించాడు. 80 పద్యాలు 
మాతం లభించాయి. ఏక్మ్యపాసము. అన్నీ ఉత్పలమాల వృ త్రాలే. (శ, సా. వి_581) 


నందన చరిత (అలభ్యం) 


కర్త 2 గంగరాజు చౌడయ్య. 
ఇందులోని ఏడు పద్యాలను సంకలన కర్తలు ఉదాహరించారు, క 
వృతావ్ని గురించి తెలియరావడం లేదు. (ఆరుద_9) 
నందమపూడి కాననము (నం) 
కాలం వ (కీ. శ. 1058 (పాంతం. 


శాసన రచయిత : నన్నయభటు. 
లు 


ప్రాచీన సాహిత్యము b0l 


శాసనదాన (గ్రహీత : నారాయణభట్టు, 
శాసనం వేయించినవాడు : రాజరాజనరేం[దుడు. 
శాసనవిషయం : రాజరాజనరేం[దుడు తన 82వ రాజ్య సఎవత్చ్సరఎలో నారా 
యణ భట్టుకు “రెండేరుల నడిమి విషయాన్ని" (నేటి అమలాపురం తాలూశా నందమ 
పూడి గామాన్ని ధారాదత్తం చేసిన విషయం దీనిలో ఉంది. దీనిలో నారాయణభట్లు 
గురించి విపుల వర్ణ నముంది. నారాయణ భట్టుకు చాలా భాషలు వచ్చినట్లు, ఆయన కవి 
మైనట్లు ఉన్నది. కాని (గంధాలు దొరకలేదు. (తె, క. చ-169, 160) 
నందవర చరితము 
కర్ర ఏ; మాచవరము పాపనామాత్యుడు. 
అంకితం : వేంకకేుశ్వరునికి, 


రెండాశ్వాసాల పద్యకావ్యం. దీన్ని నందవరీక చరి తమని కూడా అంటారు. 
కవికి స్వప్నంలో తిరుపతి వేంకటేశ్వరుడు కనిపించి నందవరీకుల చరిత రచించి తనకు 
అంకితం యిమ్మని అడిగాడట, ధారా కుద్ధిగల రచన. 


ఇతివృత్తం : నందవరం అనే ఒక [గ్రామాన్ని ఒకరాజునుంచి వీరు అగ 
హారంగా పొందిన వృత్తాంతాన్ని కవి ఇందులో వర్ణించాడు. ఈ ("మం కందనో ౨ సీమ 
లోనిదిగా కవి చెప్పాడు. ఈ |గామం ఇప్పుడు ఆదోని తాలూకాలో ఉన్నదట కవిత్వం 


అంత|పశ స్తం కాదని అంటారు. (5. త_18_171) 
నందవరీక చరితము 
కర్త : చూ. నందవర చరితము. 


మాచనరపు పాపయామాత్యుడు. 
నందికంత పోతరాజు కటారి 


ఈ కటారి |పస్తావన “వెలుగోటి వారి వంశావళి”లో ఉన్నది. దీనికి చారితక 
[పాముఖ్యమున్నది. పెద కోమటివేమ మాచారెడ్డకు, కుమార మాదానాయకువి ప్ప్కుతులు 
కుమార పెద వేదగిరి, లిరిగమనేడులకు యుద్ధం జరిగినప్పుడు, వెలమ నాయకులు విజయ 
నగర రాజుల సహాయంతో కొండవీటి మీద దండయా త చేసి, మాచా రెడ్డిని వధించారు. తన 
సోదరుని చంపిన పగతీర్చుకోవటానికి పెదకోమటి వేముడు కుమార పెద వేదగిరినేని మీద 
దండె త్తి, ఓడించి అతని బొమ్మను తన తమ్మపడిగ మీద చెక్కించాడు. 


లింగమనీడు కొండవీటి మీద దండె త్తి పెదకోమటి వేముని ఓడించి అతని 
బొమ్మను తన తమ్మపడిగ మీద చెక్కించి _ రెడ్డిరాజు సింహలాంఛ నాన్ని, నందికంత. 
పోతరాజు అనే కటారిని రాచకొండకు తీసుకొనిపోయాడు. వెలుగోటివారి వంశావళిలో 
లింగమనీడు పెదకోమటి వేముని చెరపట్టి విడిచినట్లు ముమ్మడి సింగ భూపతి (సర్వజ్ఞ 
సింగభూపాలుడు) వెన్నంటి తరిమినాడని, చివరకు అన్నమ నాయకుడు, లింగమనీడు కలిసి 
పెద కోమటి చేముని చంపినట్లూ రకరాకాలుగా ఉంది, 


502 తెలుగు సాహిత్య కోశము 


పెద కోమటి వేముడు చనిపోకముందే అతని విద్యాధికారిమైన (శ్రీనాథుడు 
రాచకొండ వచ్చి, వెలమదొరలను మెప్పించి “నందికంత పోతరాజు కటారిని” బహ 
కృతి నంది, రాచకొండ నుంచి కొండవీడు చేర్చాడని పండితాభి పాయం. ఈ “కటారి” 
కొండవీడు చేరింది కౌబట్లి రెడ్డి పభువు పరాభవం నుంచి తప్పుకొని, ధైర్యంగా కొంత 
కాలం రాజ్యం చేశాడని చరి తకాౌరులు అంటున్నారు. (తె.వి.స-8) 
నంది తిమ్మన్న 
నామాంతిరం : ముక్కు తిమ్మన. 
కౌలం : డీ. శ. 16వ శతాబ్దం. 
సమకొలికులు : అల్ల సాని పెద్దన, అయ్యలరాజు రామభ।|దుడు. మాదయగారి 

మల్లన, ధూర్దటి. 

గురువు : అఘోర కవి, 


రచనలు : 1. పారిజాతాపహరణము 2. వాణీ విలాసము (అలభ్యం). 


(శ్రీకృష్ణ దేవరాయల ఆస్లానంలో |ప్రసిదులయిన అషదిగజాలలో ఒకడు. 
లా అ ® స N 


DO న్న తిమ్మాందిలి పుతుడు. 

దిశిషత : తొలి తెలుగు జంటకవులు నంది మల్ల య_ఘంట సింగయలలోని 
య. నంది తిమ్మన్న వే మెనల్లుడు ఏ. శ్రీకృష్ణ దేవరాయల “భార్య తిరుమలదేవికి అర 
ణంగా విజయనగరం చేరినక్షవి. సంస్కృత భాగవతంలో మూడుళ్లో కాలలో ఉన్న కథను 
es కల్పనలతో పెంచి గ ఆశ్వాసాల కావ్యంగా మనోహరంగా చెప్పాడు. కవిత్వం 
మృదుమధురం సాలంకారం, సంస్కృృతాఎ్ట భధ పదభూయిష్ష. కూచిమంచి వెంకటరాయకవి 
“కవి మనోరంజని అనే అప్పకవీయ వ్యాఖ్యను బట్ట, తిమ్మన * “వాణీ విలాసం” [వాళౌ 
డవి తెలుస్తున్నది. ఇతనికి “ముక్కు తిమ్మనొ అనే పేరు వాడుకలో ఉంది. ముక్కు 
పెద్దదిగా ఉందటం, నాసికా వర్ణన రమణీయంగా చేయడం అందుకు కారణాలని [పతీతి 
(రామరాజ భూషణు3 వసుచరి "తలో “నానా నూన వితాన వాసనల” అనే పద్యాన్ని 
రచించినది ఇతడే అని అంటారు). (కత; వి న.చ. 
నంద మల య్య 

య 
కాలం : డీ. శ, 15వ శతాబం, 

లు 
చూ. నంది మల్లయ్య-ఘం౦ట సింగయ్య. 
గురువు : దక్షిణామూర్తి. 
దిరుదు : మలయమారుతక వి. 
జంట కవులలో ఒకడు. సింగనామాత్య్యువి పు తుడు. 

నంది మల య్య = ఘంట సంగయ్య 

ల్‌ు 
నామాంతరం : రాచమల్లు కవులు. 
కాలం : [8s శ. 15వ శతాబ్ది ఉత్తరార్థం, 


సలం : నెలూరు మండలం, 
(( రా 


[ప్రాచీన సాహిత్యము 5083 


రచనలు : 1. |పబోధ చం|దోదయము 2. వరాహ పురాణము శ. భాగవతము _ 
షష్టస్క_ం౦ధం (అలభ్యం). 

వీరు పిల్ల లమ|ర్రి పిన వీరన, దూబగుంట నారాయణకవి, దగ్గుపల్లి దుగ్గనలకు 
సమకాలికులు. సాళువ నరసింహరాయలు, అతని సేనాధిపతి తుణవ నరసరాయల 
కాలంలో ఉండేవారు. 

విశిష్టత : ఘంట సింగయకు “మలయ మారుతకవి' అనే బిరుదు ఉంది. నంది 
మల్లయకు ఘంట సింగన్న మేనల్లుడు. ఘంట సింగన్నకు నంది తిమ్మన్న మేనల్లుడు. వీరి 
కవిత్వం ధారాశుద్ది కలిగి మనోహరంగా ఉంటుంది, (ఆరుుద-8_.220) 


నంది మితుడు 
కాలం: [కీ శ, 1214 పాంతం, 
కాకతి గణపతిదేవుని సమకాలికుడు. శాసనక ర్త. కాకతి గణపతిదేవుని గణప 
వరం సంస్కృత శాసనం |వాశాడు. (ప్రా.ద.దే చ) 
నంద్యాల అనంతాచార్యులు 
కాలం 2: తెలియదు, 
సలం * గద్వాల సంస్థానం. 
తర్క శాస్త్ర పండితుడు. బాల్యంలోనే కాశీకి వెళ్ళి, అచ్చటి తర్కపండితుల 
వద్ద విద్యాభ్యాసం చేసి, పాండిత్యం సంపాదించాడు. తిరిగి గద్వాల సంస్థానానికి వచ్చి 
ఆస్థాన పండితుడుగా కీర్తి గడించినాడు. (తె, వి. స_9) 


నంద్యాల కృషమరాజు 
(కడ) 
కాలం : డీ. శ, 16వ శతాబ౦. 
యు 
సలం 2 నంద్యాల సీమ. 
4 
సాహిత్య పోషకుడు. పింగళి సూరన్న విరచిత కళాపూర్ణోదయ కావ్యానికి 
కృతిపతి. ఇతడు ఆరవీటి బుక్క రాజు పెద్ద భార్యకు పుట్టన సింగర య్య సంతతిలోవి 
వాడు. పెనుగొండ రాజధావిగా, విజయనగర రాజులు (తాళికోట యుద్ధానంతరం) 
రాజం చేసేటప్పుడు ఈ నంద్యాల కృష్ణంరాజు (పెనుగొండకు) సామంతుడుగా నంద్యాల 
సీమను పాలిచాడు. (ఆరుద-9) 
నంద్యాల తిమ్మరాజు 
కాలం ఇ [ శ. 16వ శతావి. 
ద 
సాహితీ పోషకుడు బొడ్డుచర్ల (చిన) తిమ్మన విరచిత |పసన్న రాఘవ నాట్య 
ప్రబంధానికి కృతిభర్హ. ఇతడు కళా పూర్ణోదయ కృతిపతి కృష్ణమరాజుకు వరసకు సోద 
రుడు. ఈ ఇద్దరి తాతలు అన్నదమ్ములు. ఈయన డీ. శ, 1060 పాంతంలో జరిగిన 
యుద్ధాలలో పాల్గొన్నట్లు [పసన్న రాఘవ కావ్యంలోని పద్యాలవల్ష తెలుస్తున్నది. 
నంద్యాల తిమ్మరాజు కల్యాణిపై (గుల్చ్బర్ల) జరిగిన ముటడుల్లో పాల్గొని: ఉండవచ్చు. 
ర్‌ ౧ ఇఇ ౧ ౧ 


504 తెలుగు సాహిత్య కోశము 


ఈయన పరాక్రమం, సొహిత్య పోషణ సరిసమానాలని పింగళి సూరన్న $ పద్యాలలో 
(పశంసించాడు. ఇతడు “కవిత్వ [(పముఖ బహు కళాపారగు” డన్నాడు. సూరన్న 
చెప్పిన పద్యాల వల్ల తిమ్మరాజు అప్పటికే ఆనేక కృతులు అంకితం పృచ్చుకొన్నాడని 


భావించవచ్చు. (ఆరుద-9) 
నంద్యాల నారాయణరాజు 
కాలం : EE శ, 17వ శతాబ్దం, 


సాహిత్య | పియుడు. వర్దుల నరసింహ కవిని [ప్రోత్సహించి శకుంతలా 
నాటక యక్షగానాన్ని రచింప జేశాడు. దీనికి దుష్యంత చర్మిత అని నామాంతరం. ఇది 
పెనుశల (పెంచల) లోని నరసింహ స్వామికి అంకితం, ఈ నారాయణరాజు తన. 
కొరకు | వాసుకొన్న (యక్షగాన) (పతి లభించింది (5. స-_868) 
నంబాకం రాఘవాచార్యులు 
కౌంం వ కీ. శ. 19 వ శతాబ్ద ౦, 
స్థలం : వనసర్తి సంస్థానం. 
వీరు కాశీ పండితులు. తర్క_శాస్త్ర పారీణులు. వనస ర్తి సంస్థాన విద్యాం 
సులు, వీరి రచనలు తెలియరాలేదు. (ఆం. సం, సా 
నక్క-లపాటి వారు 
(కూర జంతువుల పేరుతో ఉన్న ఇంటి పేరు. డీ. శ. 18 శతాబ్దం పూర్వా 
రంలో సిద్దవటం సీమనేలిన మట్ల అనంతరాజు మీద, వేంకట రామరాజు మీద నక్కల 
పాటి సంజీవ కవి చాటువులు చెప్పాడు. చెరకు తోటలను పాడుచేస్తున్న నక్కల ఆట 
కట్రఎచటానికి తన కవితాశక్రిని (పదర్శించినట్లు, ఆ బెడద తప్పినట్లు అనంతరాజు మెచ్చి 
సంజీవ కవి ఇంటి పేరును “నకృలపాటి” వారని (ప్రసాదించినట్లు తెలుస్తున్నది. సంజీవ 
కవి గొల్ల భామ వెషం కథ, ఎరుకల కథ అనే యక్షగానాలు [వాళాడు. 
(య.వా.చ_ద్వి.భా-49-45; భారతి_మా_45_229) 
నక్యలపాటి సంజీవ కవి 
నామాంతరం : సంజీవరాయకవి. 
కాలం : (కీ, శ. 17న శతాబ్దం చివర. 
స్థలం: కడప మండలం _ సిద్దవటం సీమలోని తూడూరు. 
రచనలు : 1. గొల్లభామ వేషము కథ 2. ఎలుకల కథ. 
ఇతడు మట్ట ఆనంళభూపాలుని ఆ(శ్రితుడు. ఇతని రచనలలో తూడూరు 
చెన్నకేశవ ముద ఉంది. 1880 లో సిద్దెంద యోగి రచించిన గొల్లకలాపానికి కొంత 
(చారం వచ్చిన తరువాత ఈ కవి “గొల్లభామ వేషము కథ' [వాసి ఉండవచ్చును. 
ఈ కవి కవి చౌడప్పకు సమకోలికుడని అంటున్నారు. ఈయన మం| తశాస్త్రంలో 
గ్రేజ్ఞ, వాక్సిద్ధి ఉన్నవాడట, చెరకు తోటలు పాడుచేసే నక్కల ఆట కట్టించటావికి 


పాచీన సాహిత్యము 505 


వాకట్టు కట్టాడనీ, అందుకని ఈయన ఇంటిపేరు నక్క లపాటి వారు అయిందనీ చెపారు. 
ఈయన మట్ల వేంకట రామరాజు మీద, ఆయన విరోధి ఆయిన వేమల వేంకట రామరాజు 
మీద, పద్యాలు చెప్పాడు. (య.వా.చ_44; చా.ప.ర ) 
నక్కలపొటి సంజీవరాయకవి 
నామాంతరం : నక్కలపాటి సంజీవ కవి (చూ). 
నత తకుడు 
గౌరన రచించిన ద్విపద హరిశ్చం[ ద కావ్యంలోని పాత. గౌరన సృష్టి, 
నక్ష|తకుడు విశ్వామి[తుని శిష్యుడు. హరిశ్చం[దుని నుండి ధనం వసూలు చేసుకోవడానికి 
విశ్వామ్మితుడు ఇతన్ని నియోగించాడు. భార్యనూ, ప్పుతునీ, వెంటబెట్టుకొని కట్టుదిట్రలతో 
రాజ్యం వదిలి బయలు దేంన హరిశ్చం|దుని వెంట ఉండి ఇతడు వారిని అనేక రకాలుగా 
బాధిసాడు. అరణ్యాలలో |పయాణం చేస్తున్నప్పుడు వారు అలసిపోయి కూర్చుంకే నడవ 
మని బలవంతంచేయడం, వాడు నడుస్తున్నప్పుడు తనకు అలసటగా ఉందనడం, ఆకలిఅనీ 
దాహమనీ మొండితనంతో వారిని బాధించడం వంటివి చేసాడు. హరిశ్చం[దుడు 
కొడుకును ఎత్తుకుంకే అతన్ని దింపి తనను ఎత్తుకోమంటాడు. హరిశ్చుంల[దునిచేత భార్యా 
పు తులను అమ్మించి చివరికి అతన్నికూడా అమ్మి తన ధనం వసూలు చేసుకుంటాడు. 
హరిశ్చం|[దున కలి, శక్షకాదులకంటె నక్ష్మతకుడు మిక్కిలి బాధించాడు. నేటికీ తెలుగు 
దేశంలో మొండివారిని నక్ష|తకునితో పోల్చి చెప్పుకోవడం ఉంది. 
నక్ష తమాల 
(శవ్యకావ్య భేదం (చూ, తారావళి. 
నగరేశ శతకము 
కర్త : పెరు తెలియదు (రామలింగయ్య కుమారుడు). 
స్ధలం : బొండాడ. 
చోడలింగ శతక కర్త కుమారుడే ఈ నగరెశ శతక కర్త అని పండితాథి 
(పాయం, చోడలింగ శతక కర్త రామలింగయ్య. ఇతడు బౌండాడలోని నగరేశ్వర 
స్వామిపై చెప్పిన రెండు శతకాలు వేర్వేరుగా లభించాయి. ఒక శతకంలో “నగరేశాి 
అనీ మరొకదానిలో “నగరేశళివా' అనీ మశుటాలున్నాయి. రచనలో అక్కడక్కడ 
యతి భంగాలున్నాయట, (శ.క.చ.) 
నగ్న నృత్యాలు 
కాలం: కాకతీయులు (12, 18 శతాబ్దాలు), 
రేణుకాదేవి జమదగ్ని మహ ర్షి భార్య. పరశురాముని తల్లీ. తండి ఆపై 
(ప్రకారం పరశురాముడు త ల్రి తలను ఖండించినప్పుడు ఆ తల మాదిగవాడలో పడిందట. 
శిరస్సు లేకుండా ఉన్న రేణుకాదేవి వ్యిగహం ముందు ఆసాటిపజలు నగ్ననృత్యంతో 
పూజలు జరిపేవారట. ఈ విగహం ముందు స్త్రీలుకూడా నగ్ననృత్యం చేసేవారని 
తెలు స్తున్నది. (నా.ర.చ-68) 


508 తెలుగు సాహిత్య కోళము 


న'పేశ విజయమ్‌ (నం) 
కర్త : వెంకటకృష్ణ దీక్షితుడు, 
నట్టువ 'మేళములు 
దేశదాసీలు |పాచీనకాలం నుంచి నిర్వహించే నృత్యకళ రెండు రకాలు. 
మొదటిది కచ్చేరి నృత్యకళ, రెండోది నట్టువ మేళ నృత్యం. కచ్చేరి నృత్యకళ రాజా 
గ్రయమైంది. నట్టున మేళం అఖిలాం[ధ (పజానీకానికి పరిచయమైంది. 
వివాహాది ఊరేగింప్త్పలలోను, మేజువాణీ5లోను, పెర తిరునాళ్ళలోను, ,దేవుని 
ఉత్సవాలలోను వీటిని |పదర్శిస్తూ ఉండేవారు. ఇవి పండిత పామరులను రంజింపజే సేవి. 
మొరటు హాస్యపు పాటలు, పచ్చిశ్ళంగారపు పాటలకో వీటిని అభినయిస్తారు. (పాచీన 
కాలం నుంచీ ఈ కళను ఎక్కువగా దేవదాసీలే ఆరాధించారని పండితాభి పాయం. 


దేవాలయాలలో ఈ అట జరీగేటప్పుడు దేవదాసీలు మేళపాప్రికో (పారం 
వించి పుష్పాంజలి, పేరణి, గీతం, శబ్దం, సలాం, జతి, వర్ణం, పదం, జావళి, తిల్లాన లేక 
దరువుతో ముగిస్తారు. శబ్దం, సలాం జతుల్లో ఆంగిక [ప్రధానమైన ము[దలు విశేషంగా 
పదర్శించే నృత్యాన్ని (పదర్శించి, ఆ తరవాత వర్షంలో నృత్త నృత్యాలను సమంగా 
పోషించి సాత్వికాభినయ పాముఖ్యంతో జావళీలలో [పదర్శించి తిల్లాన నృత్యంతో 
ముగించెవారు. (నా.ర.చ._డిశీరి) 

నడిమింటి పతంజలికా స్రి 
కాలం : కీ. శ, 19వ శతాబ్దం_పూర్వ భాగం. 


నడిమింటి సర్వమంగశేశ్వరశాస్త్రి కుమారుడు. మహావిద్వాంసుడు. నేపాలు 
మహారాజు ఆస్తానంలో సన్మానింపబడిన మహామనీషి, ఇతని రచనలను గురించిన వివరాలు 
తెలియవు, (ఆం.సం.సా-282) 
నడిమింటి వెంకటపతి 
“కాలం : (కీ. శ. 18వ శతాబ్దం, 
స్థలం 2 కడప మండలం, 
రచనలు ; అభిషిక్త రాఘవము, మొదలయినవి. 
మట్ల వారి ఆస్టానంలో ఉండేవాడు. ఈ కవి చాలా సంస్కృత కావ్యాలు తెని 
గించాడట. వాటి పేర్లు కూడా తెలియరావడంలీదు. భోజరాజును గురువుగా భావించి 
కవిత్వం చెప్పిన మనీషి. సమకాలీన కవులకు కవిత్స రచనలో సహాయపడేవాడట. రావు 
కొండలరాయడు కూర్చిన చి[తకవితా దర్పణంలో ఇతని పద్యాలున్నాయి. 
(ఆరు[ద-12-72) 
నడిమింటి నర్జమంగ శేశ్వరళా స్త్రి 
కాలం : | కీ. శ. 1759_1886. 
స్థలం : తూర్పు గోదావరి జిల్లా-గన్నవరం [గామం, 


సనం 
లు 


[పాచీన సాహిత్యము 597 


సంస్థానం వ కురుపాము సంస్థానం. 
రచనలు : 1. నునితీ సన్నుతీయము 2, విభక్తి విలాసము శి, సర్వమం గళీయము 
4. వేదసారము 5. లౌకిక దృష్టాంత మంజరి 8. కర్మజ్ఞాన వివరణము 
(మీమాంస శాస్త్రసారము 7. భగవద్గీత భాష్యం 8. శ్రీ లలితా పంచదశీ 
మంత వర్ణమాలా సోతమ్‌ 9. జగన్నాథాష్టకమీ 10 సూర్యాష్టకమ్‌ 
ll. శబ మంజరి 12. సమాస కుసుమావళి. 
విందులు ; అభినవ కాళిదాసు. 
కురుపాము సంస్టానాధిపతులై న వైరిచర్జ వారు తూర్పు గోదావరి మండలం 
నుండి వేంగి నాటికి ఈ నడిమింటి వారిని రప్పించి, సంస్థానంలో ఆస్థాన విద్వాంసులుగా 
ఉంచుకొని అనేక అ(గహారాదులతో గౌరవించారు. ఆ వంశంలోని వారైన *నడిమింటి 
సర్వమంగశేశ్వర శాస్త్రి సకలశాస్త్రవే త్త, శాపాను[గహ సమర్థుడు. ఆసేతు సీతాచల 
పర్యంతం సిద్ధి వహించారు. వీరి తండి చయనులు. తల్లి శ్యామల సోదెమ్మ. వీరు 
చెముడు వారి సంస్థానంలో లక్ష్మీపురం అ|గహారం సంపాదించారు. విజయనగరం నారా 
యణ గజపతి చేత విశేషంగా సన్మానింపబడ్డారు. మేరంగి సంస్థానాధివతులు “గొటివలసి 
అ|గహారం బహూకరించారు. పాలకొండలోను, గోడేవారి వద్దను విశేషంగా గౌరవింప 
బడ్డారు. కాశీ పూరీ మొనలై న పండిత నిలయాల్లో విజ యభేరీ _మె*గించారు. నవద్వీవం _ 
కాశ్మీరం _ హైదరాదాదు _ మైసూరు సంస్హానాలలో సమ్మానాలు పొందారు. 
వీరు చెప్పిన చాటువులు అనేకంగా ఉన్నాయి, అవి చమత్కారంతో కూడినప్ప 
టికీ, సభ్యలోకంలో పేర్కొానరాని బూతుల బుంగలుగా ఉన్నాయట. అట్టివి కళింగసీమలో 
ఎక్కువగా వ్యాపించి ఉన్నాయని ప్రతీతి. వీరి రచనలుగా పేర్కొన్న పై (గంథాలు 
కొన్ని మాతమే [పథ్యాతాలు. సీర శబ్ద మంజరిని, సమాన కుసుమావళిని సంస్కృతం 
నేర్చుకొనే వారు నేటికీ (పారంభంలో చదువుతుంటారు, (ఆం సం.సా.) 
నత్కీరుడు 
దూర్జటి “కాళహస్తి మాహాత్మ్యము”లో [ప్రమఖమైన పాత. 
ఇది కలియుగంలో జరిగిన కథ, మధురా నగరాన్ని పాండ్యరాజు పాలిస్తు 
న్నాడు. “నత్కీరుడు" ఆ రాజుగారి ఆస్థాన కవి. మహా విద్వాంసుడు. పాండ్య రాజు 
పండిత పోషకుడు. సభలో కవిత్వం చెప్పి సభను మెప్పించిన వారికి ౪ వేయిమాడలి”చ్చి 
గౌరవించే ఆచారం అక్కడ ఉండేది, 
ఒక కాలంలో పాండ్య దేశంలో కరువు వచ్చింది. పజలు తిండి గింజలే 
అలమటించే కాలం ఏర్పడింది. శివభక్రుడైన ఒక పేద |బాహ్మణుడు పడే కష్టాలనుచూచి 
పరమేశ్వరుడికి అమితమైన జాలి కలిగి, స్వయంగా ఒక పద్యాన్ని వాసి ఆ | బ్రాహ్మణుడికి 
ఇచ్చి, పాండ్యరాజుచేత బహుమతి పొంది సుఖించమని చెప్పాడు. ఆ శివ భక్తుడు అమి 
తోత్సాహంతో బయలు దేరి వెళ్లాడు. పాండ్య సభలో తన పద్యాన్ని చదివి వినిపించాడు. 
అందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ పద్యం భానం__- “సింధురగమనాధమ్మి ల్ల 


508 తెలుగు సాహిత్య కోశము 


బంధము సహజ గంధంబు.”అని. నత్కీరుడు దాన్ని తప్పన్నాడు. మానిని వేనలికి 
పుష్పాలవల్ల సుగంధం అబ్బుతుందిగాని, సహజ సుగంధం ఎక్కడిదని ఆ పండితుడిని 
అవమానించాడు. పండితుడు అవమాన భారాన్ని భరించలేక నేరుగావెళ్ళి శివుడికే మొర 
పెట్టుకున్నాడు. అప్పుడు సర్వజ్ఞుడెన పరమ శివుడే స్వయంగా రాజసభకు వెళ్ళి వాదిం 
చాడు. పార్వతి వేనలికి సహజగంథం ఉంటుందని, అది తెలియక నత్కీరుడు మొండి 
వాదన చేస్తున్నాడని గద్దించాడు. అయినా నత్కీరుడు పిడివాదం చేశాడు. మానవ స్త్రీల 
వేన లికి సుగంధం ఉండదన్నాడు. నిటలాక్షుడు అ్యగహంతో కుష్పువ్యాధి పీడితుడవు 
కమ్మని నత్కరుని శపించాడు. అప్పుడుగాని నత్కీ_రునికి కనువిప్పు కలుగలేదు. తప్పు 
మన్నించి శాపవిమోచనం చూపమని వేడుకొనగా, కైలాసగిరివి చూడడంతో శాపం తిరి 
పోతుందని పరమేశ్వరుడు సెలవిచ్చాడు. ఈశ్వరాజ్ఞ [పకారం నత్కీరుడు అనేక పుణ్య 
తీరాలను సేవిస్తూ కైలాసానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యంలో ఇతనిని ఒక భూతం 
ఆవహిస్తుంది. భూత బాధానివారణార్గం శ్రీ స్ముబహ్మత్యశ్వర స్వామిని (పాక్టించిః 
బాధా నివారణం పొందుతాడు. ఆ స్వామియే ఈతనిని కటాక్షించి దక్షిణ కైలాసమైన 
కాళహస్తి క్షేతాన్ని దర్శి సే కైలాసం దర్శించినశ్తేనని చెప్పి అతవికి కాళహస్తి క్షేత 
దర్శనం చేయిస్తాడు. నత్కీరుడు కాళహస్తి క్షేతాన్ని దర్శించి శావ విమోచనం చెంది 
తమిళ భాషలో ఆ క్షేతంపైన నూరు పద్యాలు రచించి భక్తితో గానం చేశాడు. పర మెళ్వ 
రాను[గహం పొంది శివసాయుజ్యం పొందాడు. 


“కాళహస్తి మాహాత్మ్యము” శైవ భక్తిని బోధించే (గంథం. 
నత్కీరుడు మహాకవి. సకల శాస్త్ర పారంగతుడు. వేదాంతసారం ఎరిగినవాడు, 

కాని, కొంత అహంఎభాపి. కవితాదర్చం కలవాడు. కాబకే పరమెశ్వరునితో పిడివాదం 

చేశాడు. ఆ| గహానికి గురియై శావ్యగస్తుడై నాడు. కాని, ఆ నిరుపేద [బ్రాహ్మణుడు శివ 

భక్తి తత్పరుడు. అది తప్ప వేరు ధ్యాసలేదు. కాబట్టి పరమేశ్వరాను[గవాం పొందాడు. 

నత్కీరుడు కూడ తన అహంకారం విడిచిపెట్టి [త్రికరణ శుద్దిగా పద్య శతకాన్ని రచించి 

రు వ 
దక్షిణ క్రి లాసం దర్శించిన తరువాత సాయుజ్యం పొందగలిగాడు. 


నన్నయభటు 
6 
కాలం 3 కీ. శ. 1028. 1068 ప్రాంతం. 
స్థలం : రాజమహేౌం|దవరం, 
బిరుదులు : ఆదికవి, వాగనుశాసనుడు. 
ఆస్టానం ఏ రాజరాజ నరేం|దుని ఆస్థానం, 
రచనలు “ih ఆం|ధ మహాభారతము (ఆది, సభాపర్వాలు, అరణ్యపర్వంలో 


141 పద్యాలు). 
విశిష్టత : ఆంధ వాజ్మయంలో తొలి తెలుగుకవి. కవ్మితయంలో మొదటి 


వాడు. రాజరాజనరేం|దుని కుల గురువు. ఆస్థాన కవి. నన్నయకు పూర్వమున్న కవిత్వం 
దేశి పద్దతిలో ఉండేది. నన్నయ సలక్షణమెన భాషలో దేశి.మార్గ పద్దతులలో గద్య 


[పాచీన సాహిత్యము 509 


పద్యాలతో ఉదాత్తమైన కథావస్తువున్న మహా కావ్యాన్ని |వాశొడు. తెలుగులో దొరికిన 
అతి పాచీన కావ్యాలలో ఈయన భారతం మొదటిది. అందువల్ల భారతాన్ని ఆదికావ్య 
మని, ఈయనను ఆదికవి అనీ అన్నారు. ఆ కాలంలో నన్నయ ఆం|ధభాషకు చెసిన సప 
అపూర్వ మైంది. జన న్యవహారంలో ఉన్న పదజాలాన్ని పూర్తిగా పరిశీలించి, సంస్క 
రించి, సంస్కృత పదాలను తెలుగులో వాడే పద్ధతిని నిర్ణయించి, ధారాళమైన నడక 
ఉన్న కొన్ని సంస్కృత వృత్తాలను |గహించి, అప్పటికే ఉత్తమ కావ్యాలున్న కన్నడ 
వాజ్మయం నుంచి [పశ స్త లక్షణాలను సేకరించి, తెలుగులో ఉత్తమమైన కావ్య లక్షణా 
లను తీర్చి దిద్దాడు. ఇది నన్నయ అసాధారణ |పతిభా వ్యుత్పత్తులకు నిదర్శనం. 

ఈయన అవిరళ జప హోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, నిత్య సత్య 
(తుడు. తన భారతం ధర్మ త_త్త్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా, వేదాంత విదులకు వేదాం 
తంగా_ఇట్లా ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి అట్లాగే కనిపిస్తుందని చెప్పాడు. 

నందంపూడి శాసనంలో నన్నయపేరు ““నన్నియూాగా పేర్కొనబడింది. ఇతని 
తండి భీమనభట్టు. నన్నయ ఈ క్రింది రచనలు చేశాడని (ప్రతీతి. 


1. చాముండికా విలాసము (చౌడేశ్వరీ విలాసము) 2. లక్షణ సారము 
(ఛందస్సు) 3. ఇ౧|ద విజయము 4. రాఘవాభ్యుదయము. 


అయితే ఇవి అతని రచనలు కావని కొందరు పండితులు నిర్దారించారు. 


(వా. చ 
నన్నయభార తము 
రచనాకాలం : డీ. శ. 11వ శతాబ్దం, 
కర్ర : నన్నయ. 


లభ్యమైన తెలుగు కావ్యాలలో ఇడి మొదటిది. ఆం|ధమహా భారతంలో ఆది 
సభా పర్వాలను పూ ర్తిగాను, అరణ్యపర్వంలో 142 పద్యాలను నన్నయ రచించాడు. 


నన్నయ వ్యాసుని సంస్కృత భారతాన్ని ఆనుసరించినా, అనవసర మైన భాగా 
లను తగ్గించి, అవసరమనుకొన్నచోట్ల పెంచి, జొచిత్య దృష్టితో కొన్ని మార్పులు చేసి, 
తన కృతిని స్వతంత్ర కావ్యంగా చెప్పాడు. 

ఇతని కవిత |పసన్న కథా కలితార్థ యుక్తితో, అక్షర రమ్యతతో, నానారుచి 
రార్భ సూక్తి సంపచలకు నెలవై వీనులకు విందుగా ఉంటుంది. ఉదంకోపాభ్యానము, 
శకుంత లోపాభ్యానము, నలోపాజ్యానము, సౌగంధికాహరణము, రురు[పమద్వరల కథ 
మొదలగు వృత్తాంతాలను [వాయటంలో కవి నేర్చు అ్మపతిమానం, కవిత్వం, సంస్కృత 
పదభూయిష్టమైనా క్షిష్టాన్వ్నయాలు లేక, ధారాశుద్ధికి, ధ్వని గాంభీర్యానికి నిధానమై 
చదువరులకు ఆనందం చేకూర్చుతుంది. నన్నయ భారతంలో వచనం సులలిత పదఘటితమై 
ఆతి ధారాళంగా ఒప్పారుతుంది. ఇందులో చంపకోత్పలమాలాది వృకాలే కాక్సుండా తరు. 
వోజ, మధ్యాక్కర మెదలగు దేశి పద్యాలుకూడా ఉన్నాయి. . 


510 తెలుగు సాహిత్య కోశము 


సంస్కృత పదాలను, సంస్కృత వృత్తాలను [(గహాంచి కన్నడ వాజ్మయం 
నుండి (పశస్త లక్షణాలను తీసుకొని మహాభారతాన్ని ఉత్తమ కావ్యంగా తీర్చి దిద్దాడు. 


ఈ రచనలో నన్నయకు నారాయణ భట్టు తోడ్చడ్డాడట. (వా. చం) 
నన్నెచోడుడు 
కొలం వ [కీ శ. 12వ శతాబ్ది పారంభం (నన్నయ తిక్కనల నడిమికాలం), 
సలం * వెలినాటిసీమ, 
రచన * కుమారసంభవము. 
బిరుదులు : కవిరాజ శిఖామణి, పేంకణాదిత్యుడు. 


తలి (శ్రీసతి. తం|డి చోడ బల్లి. కలుపొన్న, కలుకోడి చిహ్నాలు గల 
యొరమూరికి అధిపతి. ఇతనికి (పతాపాన్నిబట్టి చంకణాదిత్యుడనీ కవితా శ్రీని బట్టి 
కవి రాజ శథామణి అనీ బిరుదులు వచ్చాయట. ఇతని కాలాన్ని గురించి భిన్నాథి పాయా 
లున్నాయి. నన్నయకు పూర్వుడని కొందరూ, సమకాలీనుడని కొందరూ అంటారు. 
విశిష్టత : ఈయన రాజకవి. శివపురాణము, కాళిదాసు, ఉద్భటుల కుమారో 
సంభవ కావ్యాలు చదివి, వాటిలోని పార్వతీ పరమేశ్వరుల [ప్రణయ వృత్తాంతానికి తార 
కాసుర వధ అనే వీర రస (పధానమైన కథను అంగంగా చేసి, రసాలంకార వర్ణన పరి 
పూర్ణంగా చేసి తన కావ్యాన్ని |వాశాడు. తెలుగులో షష్ట్యంతాలను తొలుత (వ వేళ 
పెట్టిన వాడీయన. ఈయన కావ్యమే తెలుగులో మొదటి పబంధమని పండితాభి పాయము, 
మాళ్గ_దేశి కవితలను, వస్తుకవిత మొదలగు పదాలను తెలుగులో మొదట వాడినవాదిత దే. 
ఈయన కన్నడ, తమిళ దేశీయ సం|పదాయాలకో బాటు కొన్ని పదాలనుకూడా వాడాడు. 
ఈయన శైలి నన్నయ శై లికంపె భిన్నంగా [పౌఢంగా ఉంటుంది. సంసృృత సమాసాలను 
. సాధ్యమైనంత వరకు తగ్గించి, జాను తెనుగు అనే పేరుతో చమత్కార గర్భితాలయిన 
తెలుగు పలుకుబళ్ళను (ప్రయోగించాడు. ఈయన కవితలో అర్థ శబ్దాలంకారా లేగాక, బంధ 
కవిత్వం, ఛందో వై విధ్యం కనిపిస్తుంది. రచనలో వ్యాకరణ విరుద్ధమైన వెరి సమాసాలు 
కనిపిస్తాయి. ఈయన శౌస్ర విజ్ఞానము, రచనా |ప్రౌఢిమ, ధారాశుద్ది పరిశీలిస్తే ఈ యనకున్న 
కవిరాజ శిఖామణి బిరుదు సార్థకమని ఒప్పుకోక తప్పదు. (వా. చ) 
నమస్కార గద్య 
కాలం : డీ. శ, 19వ శతాబ్ది ఉత్తరార్థం. 
కర్త * చూ. పాల్కురికి సోమన్న, 
రచనాకాలం : (కీ. శ.18 వ శతాద్దిం. 
విశిషత : ఇందులో పాదానికి 16 మ్మాతలు చొప్పున 118 పాదాలున్నాయి. 
[పాసయతి ఉ"ది. రచన సంస్కృత వర భూయిష్టం. (చె.ల; యునభారతి) 
నయద్యుమణి 
కర్త : చూ తిరుమల బుక పట్టణం (ఇమ్మడి శ్రీనివాసాచార్యులు, 


[పాచీన సాహీత్యము 511 


సంస్కృత రచన, దీకిక్రొ వ్యాఖ్యానంతో కూడి ఉంది. వ్యాఖ్యానం రూడా 
కవి స్వయంగా వాశాడు. ఈ గంథం సురపురం సంస్థానా ధీశ్వరుల సమాదరంతో 


వెలిసింది. (ఆం.సం.సా_6516) 
నరకాసుర విజయమ్‌ (సం) 
కర్త : చూ. వారణాసి ధర్మనూరి. 
ఇది సంస్కృత రూపకం, (తె. వి. సట 


నరకాసుర విజయమ్‌ (సం) 
కర్త : చూ, మాధవకవి. 
తొమిద్మి సర్గలు మా్యతమే దొరుకుతున్నాయి. (శ్రీ కృషుడు నరకాసురుని 
చంపటం దీనిలోని ఇతివృ తం. (తె, వి. స_6) 
నరపతి విజయము 
నామాంతరం : రామరాజీయము. 
ర్‌ : అందుగుల వెంకయ్య. 
అంకితం న ఆర్వీటి కోవనండ రామరాజుపు. 


3” 
© 
శాట్‌ 


ఇది చారిత్రక కాన్యం. దీనిలోని ఆరవీటి వంశ [కమం అళియ రామరాజు 
తరవాత ఐదు తరాలవరకు పర్షితం. 
విజయనగర రాజులు నరపతులుగా, బహమనీ సులానులు అశ్వపతుగా, కటక 
రాజేం|దులు గజపతులుగా చరి తలో (పసిద్దులు. 
నరపతులయిన విజయనగర రాజుల వంశ చరి తకు ఈ కావ్యం అద్దం పడు 
తున్నది. కోదండ రామరాజు సామాజ్యం క్షీణ దశలో ఉండగా వచ్చిన రచన కావడం 
చేత దీనిలో ఇకనిని గురించిన విశేషాలున్నాయి గాని సాధించిన ప్రసిద్ధ విజయాలేమీ 
లేవు. మైసూరు రాజులు స్వతంత్రం |పకబించుకో ప్రయత్నించినప్పుడు, మైసూరు 
రాజులను కోదండ రామరాజు ఆసనపరి యుద్ధంలో ఓడించాడు. 
ఇది చరిితకారులకు మిక్కిలి ఉపయోగపడుతుంది. దీనిలోని ఆరవీటి 
రాజుల వంశ |ప్రశస్తి చాలా వరకు సత్య మేనని ఇతరాధారాలవల్ల కూడా తెలుస్తున్నది. 
దీనిలోని కవిత సరసమైనది. కవి చిత కవిత్వంలో తనకున్న నేర్పును |పదర్శించ 
టానికి పద్య గర్భగత పద్యాలను [వాశాడు. మొత్తం మీద దీనిలోని శైలి రమ్యంగా 
ఉంటుంది. (సా.చ, స_247) 
నరపతి సంస్థానం 
నామాంతరం : చూ. ఆనెగొంది. 
నరసభూపాలియము 
కర్త : మూర్తి కవి. 
నామాంతరం : కావ్యాలంకొర సం|గహము, 


512 తెలుగు సాహీత్య కోశము 


అంకితం : తొరగంటి దుర్గాధ్యక్షుడై న ఓిబయ నరసరాజాుక్తు, 


విశిష్టత వ ఇది మూర్తికవి తొలి కావ్యం. ఈ కావ్యం విద్యానాథ విర 
చిత సంస్కృత  |పతాసరుదీయానికి అనుసరణ. కావ్యాలంకార లక్షణాలు దీనిలో 
ఉన్నాయి. కనుక దీనిని కావ్యాలంకార సం[గహం అన్నారు. విశ్వనాథుడు [ప్రతాప 
రు[దుని పేర లక్ష్యాలను కూర్చిన శ్తే, కవి నరసరాజు పేర కావ్య లక్ష్యాలను కూర్చి నరస 
భూ పొలీయనామాన్ని చిరస్థాయిగా చేశాడు. తెలుగులో అలంకార శాస్త్ర [గంథాలలో 
ఇది మేటి, విన్నకోట పెద్దన “కావ్యాలంకార చూడామణి? అప్పటికి ఉన్నా, నరస. 
భూపాలీయానికి ఉన్న ప్రశస్తి ఆ | గంథావికి లేదని విజ్ఞుల అభి ఫాయం. విద్యా 
నాథుని “కావ్యాలంకార సం|గహం” అన్న సంజ్ఞనే గ్రహించి మూర్తి కవి కూడా 
ఆ పేరునే పెట్టాడు. కాని లక్ష్యాలను బట్టి సంస్కృతంలో “ప్రతాప రు[ దీయొమని 
ఈ | గంథం (ప్రసిద్ధి పొందిన జ్లే, తెలుగులో “నరసభూ పొలీయొ”మనే (పసిద్దిపొందింది. 

ఆం|ధీకరించేటప్పుడు మూర్తి కవి మూలంలోని నాయక, కావ్య, రస, గుణ, 
దోష అలఎకారాదులను వివరించి, నాటక (పకరణాన్ని వదిలి వేశాడు. (తె. వి, స_$) 


నరనభోజనుతి 


కర్త : తెలియదు. 
కాలం : డీ. శ. 1700 ప్రాంతం. 
స్తలం ఎ మరుల్వో 


విషయం : డీ. శ, 1689_1706 మధ్య కాలంలో మధురను పాలించిన 
తెలుగురాణీ మంగమ్మ దళవాయియైన నరసస్ప నాయకుని స్తుతిస్తూ రచించబడిన కృతి. 


(ద. దే. వాి29) 
నరసయ్య చౌడుడు 
కాలం ఏ క్రీ. శ. 1800 పాంతం. 
స్ధలం : నెల్లూరు మండలం._ది'పే పాడు ప్రాంతం. 


కృతిపతి. సాహిత్య పోషకుడు “పంచమ వేద |పబంధ సత్తీ రి నిమించిన 
సత్యధర్మిోో. శాస్త్ర స్పరాణార్థసార వివేకుడు. భారతాన్ని ద్విపద కావ్యంగా [వాయమని 
బశ్తుపాటి తిమ్మయను [పోత్సహించాడు. ద్విపద భారతం ఆదిపర్వంలోని అయిదు 
ఆళ్వానాలు ఇతనికే అంకితం. (ఆర్య ద-160_18) 

నరసరావుపేట 

గుంటూరు మండలంలోని (పాచిన సంస్థానాలలో నరసరావుపేట ఒకటి. ఇది 
గుంటూరుకు పడమటి దిశలో సుమారు 28 మైళ్ళ దూరంలో ఉంది. దీనికి బెల్ల ౦కొండ 
సంస్థానమనే వ్యవహార నామం ఉండేది. బెల్ల ౦కొండ, వినుకొండ, నరసరావుపేటలు 
క్రమంగా ఈ సంస్థానానికి రాజధానులుగా ఉంటూ ఉ౦డేవి. 

ఈ సంస్థానాధిపతులు పద్మనాయకులు. గృహనామం *మ్మలాజు వారు. 
వెలమదొరలై న ఈ మ్మ్యలాజు వారి పూర్వులు నిజాం రాష్ట్రంలోని “కొల్లార” సంస్టా 


|పాచీన సాహిత్యము 518 


నాదీశులుగా ఉండేవారట. ఈ సంస్హానాన్ని పాలించిన మ|లాజు వారిలో రాజా తిరుమల 
రాయడుగారు ఆద్యుడు. వీరి కుమారుడు “వల్లారాయడినే నామాంతరం గల “వల్లభ 
రాయడు” |పసిద్దుడు. ఢిల్లీ పాదుషాను మెప్పించి కొండవీటి సర్కారులోని కొంత 
భాగాన్ని సంపాదించి సంస్థానంలో కలుపుకున్నాడు. వల్ల భరాయుని నాలుగవ కుమా 
రుడు *కొండలరాయడు” తరువాతి సంస్థానాధిపతి. ఇతనికి ఆరుగురు కుమారులున్నారు. 
వారిలో శి వ వాడే న “రామన్న కుల విసారకుడు. రామన్నకు ఇరువురు కుమారులు, 
వారిలో చ్యేష్టుడె న “నీల్మాదిరాయడోనే నామాంతరం కల “కొండలరాయడు” 
(ప్రముఖుడు. ఈ కొండలరాయనికి చినపాపమా౦బ వలన కల్గిన “రాజా వేంకటనరసింహా 
రాయడు” సంస్థానాధిపతులలో చాలా (ప్రసిద్దుడు. ఇతని కాలంలోనే రాజధాని “అట్లూరు' 
(గామానికి మార్చబడింది. ఈ [ప్రభువు సరన ఈ (గ్రామం “నరనరా వుపేటోఎయింది. 
వీరి కుమారుడు పెద వేంకట గుండారాయడు చాలా (పసిద్దుడు. పెద్దాపురం, రేపల్లె, 
ని దాపురం జమీందారీ భాగాలను వేలంలో ఖరీదు చేసి సంస్థానాన్ని అభివృద్ది పరచారు. 
ఇతడు, ఇతని భార్య రాణీలక్ష మ్మ దానధర్మాలలో పేరెన్నిక గన్నవారు. కీ. గ్‌, 
1892.38 లలో గుంటూరు ముడలంలో చాలా గొప్ప కరువు సంభవించగా వీరు నిరు 
పేదలకు నిత్యాన్న దానాలు జరిపి వారని ఆదుకున్నారట. ఇటువంటి కొన్ని కారణాల 
చేత సంస్థానం ఆప్పులపాలై ౦ది. కుంఫిణీ వారికి పేష్యషు చెల్లించలేక పోవడంచేతి 
క. శ. 1888-48 ల మధ్య ఈ సంస్థానం కుంఫిణీ వారి పాలనంలోనే ఉన్నట్లు 
తెలుస్తుంది. రాజా కొండ్యలావు దిహద్దరు, రాజా వెంకట సృసింహారావు బహద్దరు 
ఆ తరవాత సంస్థాన పాలకులుగా ఉన్నారు. జమీందారీ రద్దు చట్టానికి పూర్వమే కొన్ని 
రాజకీయ కారణాల చేత ఈ సఎస్పానం అంతరించిపోయింది. 


నరసరావుపెట పాలకులు యధాశక్తి సాహితీ సేవ చేశారు. కవి శిరో 
భూషణము, కాళిందీ కన్యాపరిణయాదుల కర్త్వయైన అహోబల పండితుడు ఈ సంస్థానానికి 
సంబంధించిన వాడు. ఇతని ఇంటి పరు *గాలిొొ వారు. గాలివారి వంశంలో చాలా 
మంది కవి పండితులున్నారు, ఈ సంస్థానాన్ని పాలించిన వల్ల భరాయని కుమారుడు 
కొండ లాపును, ఆతని జ్యమ్హడు జగ్గన్నయును సాహితీ ప్రియులు. కవి పండిత పోష 
కులు. కొండ|లావు కునూరుడై న “ామన్న' సుకవి విద్వదాధారుడని [ప్రఖ్యాతి 
చెందినవాడు. దిట్టకవి నారాయణ కవి రచించిన “రంగరాయ చరి|తము”నకు ఇతడు 
కృతిభర్శ. మిక్కిలి ప్రసిద్ధి చెందిన దిట్ట కవులు ఈ సంస్థానానికి భూషణంగా ఉండే 
వారు. రాజా మ్మలాజు పెదవేంకట గుండారావు మిక్కిలి సాహిత్యాభిమాని, తాడి 
కొండ మల్ల నారాధ్యులు, పట్టా భిరామకవి, మతుకుమల్ని కనకా[దిళాస్త్రి మొ॥ వారు ఈతని 
అస్థానంలో ఉండేవారు. సంస్థానాన్ని చివరి కాలంలో పాలించిన మలాజు వేంకట 
నృసింహారావు బహద్దరు “విచ్శితరాఘవ” కృతిభర్త. విచితరాఘన కర్తలైన 
“వేంకట పార్టసారథి కవుల”నే జంటకవులను గౌరవించి తన సాహితీ పియత్వాన్ని 
(పదర్శించారు. (ఆం. సం, సా_ 106-101) 


614 తెలుగు సాహిత్య కోశము 


నరసాపుర వ్యాకరణము 
నామాంతరం : లఘు వ్యాకరణము (చూ. 
కర్త: వేదం వేంకటరమణకాస్త్రి,. 
నరసింగమయ్య 
నామాంతరం : లక్షీ ,నరసింహము (చూ). 
నరసింహ కవి 
కాలం : కీ. శ. 18వ శతాబ్దికి పూర్వం. 
రచన : ధర్మజ కృష్ట సంవాదము (ద్విపద). 
కవిని గురించిన వివరాలు తెలియరావటం లేదు. కఏత్వం సామాన్యంగా ఉంది. 
(ద్వి.సా.చ_278) 
నరసింహ పురాణము (అలభ్యం) 
కవి: [(పోలుగాటి చెన్నకశౌరి, 
ఇడి ద్విపద కావ్యం. 
నరసింహ పురాణము (నృసింహ పురాణము 
కవి, హరిభట్టు. 
రచనాకాలం : (కీ. శ, 1080 (సాంతం. 
అంకిళం : |పోలుగంటి రంగమం తికి. 
హరిభట్టు నృసింహా పురాణంలోని ఉ త్తరభాగా న్నే రచించాడట. కవి మరణాొ 
నంతరం అతని తుడు రాఘవ మనీషి దీన్ని (పోలుగంటి రంగమం తికి అంకితం 
ఇచ్చాడు. (క. స. 811) 
నరసింహరాయ మఖి 
కొలు: కీ. శ 1881 [పాంతం. 
స్టలం 2 తంజావూరు. 
రచన : త్రిపుర విజయ చంహూః (సం). 
3 దీక్షితుని వంశీయుడు. గంగాధర మఖి తనయుడు. ఇతడు తంజా 
వూరును పాలించిన ఏకోజీ దగ్గర మంత్రిగా ఉండేవాడు. (ద.దే.వా-181) 
నరసింహ విలానకథ (అలభ్యం) 
కవయి|తి ఏ తరిగొండ వేంకమాంది. 
ఇది యక్షగానం కావచ్చు. (అ.భా.క_76) 
నరసింహ శతకము (అలభ్యం 
కవయి;తి “ తరిగొండ ఎంకమాంబ, 
తరిగొండలోని నృసింహస్వామి పేర చెప్పిన శతకం, తరిగొండ కడప 
మండలంలో వాయల్నాడుకు నాలుగు మైళ్ళ దూరంలో ఉంది. (అ.భా.క-74) 


(పాచీన సాహిత్యము 515 


నరసింహ శతకము 
కర్త ఏ ధర్మపురి శేషాచల కవి, 
రచనాకాలం : (కః శ, 1780 |పాంతం. 
ధర్మపురిలోని నృసింహస్వామిపైన చెప్పిన శతకం. “భూషణ వికాస (శ్రీధర్మ 
పుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరి అనే మకుటంతో ఉంది. శైలి మృదు 
మధురం. భాష అంతగా 'లక్షణో పేత మైనది కాదు. (శ.క-చ-488) 
నరసింహాప్పారావు 
కోలం : కీ. శ, 16వ శతాబ్దం. 
సాహిత్య పోషకుడు. కృతిపతి. కుమార ధూర్జటి రచించిన “ఇందుమతీ 
పరిణయ” |పబంధం ఇతనికే అంకితం. ఈ [గంథం మ్యుదితమట. (క.స-85) 
నరసింహుడు 
కాలం ; కీ. శ, 12011820 పాంతం, 
ఆస్థానం ; కాకతి రెండో [పతాపరుదుని ఆస్థానం, 
రచనలు : 1. కాదంబరీ కల్యాణ నాటకము 2, కాకతీయ చర్మిత (అలభ్యం), 
దశ రూవకాలు ఈ కవి |వాశాడనే కింవదంతి ఉందికాని అవేమీ లభించలేదు. 
ఇతడు అగస్త్య విద్యానాథుని చెల్లెలి కుమారుడు, ((ప్రా.ద.దే.చ.) 
నరహరి శతకము - 
కర్త : ధర్మపురి శేషాచలకవి. 
చూ. ధర్మపరీ నృశేసరీ శతకము, 


సనరుకూరి నారాయణప్ప 


కాలం జ క: శ, 19 వ శతాబం ఊఉ *రారం. 
ల జట @ 
సలం ఏ2 వెంకటగిరి సంసానం (నరుకూరు (గ్రామం. 
థి ఇ 
రచన * పారిజాత (పబంధము. 
గురప్ప : కొండూరి వేంకటాచార్యులు. 


కాళయాంబా ముత్తధీవరుల పుత్రుడు. ఈతడు వెలుగోటి కుమారయాచమ 
నాయని (1777_1804) క ఆ|శితుడు. తన కృతిని ఆ [ప్రభువునకే అంకితం. ఇచ్చాడు. 
- (ఆం. సం. సా_458 ) 
నరేంద అంగ శతకము 
కర : పులివరు రాజయ్య. 
అంకితం : పులివ్యరు లోవి నరెం|ద లింగస్వామికి. 
పులివ్యరు గుంటూరు మండలంలోనిది. లోక నీతులు ఈ రచనలో కొల్లలు, 
శె లి సరళంగా ఉంది. బంగారం గురించి కవి ఒక చక్కని పద్యం చెప్పాడు. దీని 


516 తెలుగు సాహిత్య కోశము 


అసమ్మ్యగ [వతి | పాచ్యలి భీత గంథాలయంలో ఉంది. కవి నాయక రాజ యుగంలోని 
వాడని భావిస్తున్నారు. (ఆరు[ద-11-240) 
అ 
నర బరయ్య 
చూ. తురగా వెంకంరాజు. 
స్టలం ; గుంటూరు జిల్లా పరస తాజ్బారు. 


ఈయన ఇంట్లో పెళ్ళి జరుగుతుండగా తురగా వెంకంరాజు ఆనే భట్టు కవికీ 
మర్యాద జరగలేదని ఆ కవి ఈయనను, పెళ్ళి వారినీ దూషిస్తూ ఒక సీస పద్యం 


చెప్పాడు. (చా. ప. ర.) 
నల కీర్తి కౌముది 
కర్ణ వ చూ. అగస్త్యుడు. 
ఇది సంస్కృత ఖండ కావ్యం. (పా. ద్‌ చ 
నల చరిత 
కర్త ఏ తెలియదు. 


జానపద వొరాజీక గేయం. కథ భారత కథకు సంబంధించినది. 
చూ. పొరాణిక గేయములు. (వా, చ 
నల చరి త 
కర్త : చ కప్పరి రాఘవాచ్రారి. 
అంకితం ' ఘజబికాచలం (షోలిగర్‌)లోవి నరసింహస్వామికి. 
ద్విసదకావ్యం. ఐదు అళ్వాసాలున్నాయి. దీనిలోని కథ నన్నయ భారతంలోని 
నలోపావ్యానాన్ని అనుసరించి ఉంది. చిన్నచిన్న మార్చులున్నాయి. నన్నయ భారతంలో 
దమయంతిని రాజ కుమారులకు ఎవరూ పరిచయం చేయలేదు. (శ్రీనాథుడు నె షధంలో 
భారతీదేవి చేత పరిచయం చేయించాడు. రాఘవాచారి రాజ పురోహితుడె న వసుదేవుని 
చేత చమయుతిని పరిచయం చేయిసాడు. రచన రసవంతంగా ఉంది. 


(క.త_ 12.102; ఆరు. ద-$8) 
నల చరిత 
కర్ణ. 2 బశేపాటి తిమ్మయ (చూ). 
అంకితం : (శ్రీరామునికి, 
ద్విపద కావ్యం. మూడాళశ్వానాలున్నాయి. భారత కథలను ద్విపదగా (వాస్తు 
న్నప్పుడు అందులోని కొన్ని కథలను కవి [పత్యేక కావ్యాలుగా రచించాడు. అందులో 
నిలచెర్మత ఒకటి. ఇది చాలా (పచారం పొందిన కావ్యం. రచన [పౌఢంగా ఉంది, 


(ఆరు[ద_10._22) 


(పాచీన సాహిత్యము 617 


నల చరిత 
కర్త “ రఘునాథ నాయకుడు. 
అంకితం ఏ (శ్రీరామునికి, 
ఎనిమిది ఆశ్వాసాల ద్విపద |పబంధం. ఇందులో మహా భారతం అరణ్య 
పర్వంలోని కథ, (శ్రీనాథుని శృంగార వై షధంలోని కథ అందంగా జో డింపబిడ్డాయి. 


కావ్యావతారికలో కవి తనకు ముందు నలుని కథ వర్ణించిన నన్నయను, 
శ్రీనాథుణ్నీ స్తుతించాడు కావ్యంలో సందర్భానుసారంగా ఆశ్వకళా నై పుణ్యం, సంగీత 
శాస్త్ర వివరణలను విస్తరించాడు. నవరస భరితమైన రచన. కవి గద్యలో ఈ కావ్యాన్ని 
అల్ల ఎ న్‌ా అద 
[పబంధంగా పర్కొన్నాడు కాని ఇది ద్విపద కావ్యం. వర్ణనా చమత్కారం, పాత 


పోషణ, పదాలకూర్చు [పశసృంగా ఉన్నాయి. (ఆరు[ద- 10-82) 
నల చరిత నాటకమ్‌ (సం) 
కర, : నీలకంఠ దీక్షితులు. (తె.వి.స_4) 
నల నాటకము 
కర్త 3 సిరి పెగడ సుబ్బారాయుడు. 


అంకితం : బిల్వపురీశునికి. 
ఈ యక్షగానాన్ని కవి నాటకంగా పేర్కొన్నాడు. [పసిద్దమైన ఇతివృత్తం. 
దీనిలో ఆశ్వాస విభాగాలు ఉన్నాయి. రచన వ్యావహారిక భాషలో ఉంది. 
దీనిలో ద్విపదలు, నచనములు, వఏలలు, కొన్ని పద్యాలు, శోభనములు 


ఉన్నాయి, (య వా. చ_100) 
నలయాదవ రాఘవ పాండవీయము (అలభ్యం 
కర్త క (చూ) ఆసూరి మజీంగ౦టి సింగరాచార్యులు. 


నాల్పర్జాల శేష కావ్యం. పింగళి సూరన ద్వ్యర్థి కావ్యాన్నీ, బాలసరస్వతి 


తరి కావాంనీ చూచిన మీదట ఈ రచన చేసి ఉంటాడు. ఇది కవి తన పదహారవ 
ss గణా 


యేట రచించినట్లు చెప్పుకొన్నాడు. (క. త_18_14) 
నల రాఘవ యాదవ పొండపవియము 
కర ౨ గునుగుటూరి వెంకటకృష్ణయ్య. 
చతురర్జి కావ్యం. (ద.దే.వా_49 1) 
నల విలాసమ్‌ (సం) 
కర్మ ౨ అహోబల నృసింహసూరి. 
ఇది నాటకం. (తె.వి స_4) 


నలాభ్యుదయమ్‌ (సం). 
కర్మ = చూ, వామనభట్ట బాణుడు, 


518 తెలుగు సాహిత్య కోకను 


ఇది మిక్కిలి |పాచుర్యాన్ని నొందిన కావ్యం. (3. రా. చు) 


నలుగు పాటలు 
ఇవి ఒక రకమైన పెండి వేడుకపాటలు. వీటి రచనలో ఒక నియతి 
ఉండదు. చెండ్లాటలకు ఏలలు, తలంటుకు శోభనాలు ఉపయోగించినక్లే వీటికి ధవ 
శాలను ఉపయోగించటం కద్దు (మి|తవిందా పరిణయం). సాధారణంగా ఈ పాటలు 
ఆ పని పాటలకు అనుగుణ మైన గతి స్ఫురణ కలిగి ఉంటాయి. 
ఇవి యక్షగానాలలో (పయుక్తం. అన్న పూర్ణా సరిణయంలోని నలుగు 
పాటకు ఆది తాళానుకాలగతి ఉంది. త్యాగరాజు కీర్తనలలో ఉన్న మూడు నలుగు 
పాటలకు ఆది తాళమే [పయుక్తం. (య.వా,చ_887) 
న లందిగళు అయ్య వారయ్య 
రాగి 
కాలం : కీ. శ. 18వ శతాబ౦. 
లు 
ల సం ఇ! 
(ea 
సాదాత్ర* పోషకుడు. నల్ల ౦దిగశ్‌ వంశావళి కృతిపతి. విజయ రంగ చెక్కు 
నాథుని ఆస్థానంలోని వాడు. వీరు నలుగురు ఆన్నదమ్ములట. రెవూరి చిన అనంతయ్య 
చేత కావ్యాలు రాయించి అంకితం పృచ్చుకున్నారు. (ఆరుద- 12-128) 
నల్ల ందిగళు వంశావళి 
కర్త 2 వూరి చిన అనంతయ్య (చూ. 
అంకితం ష్‌ నల్హి ౦దిగళు అయ్యవారయ్యకు, 
సిసమాలిక, మధుర పాలకుదై న విజయరంగ చొక్కనాథునికి ఆప్తులైన 
నల్లందిగక్‌ సోవరులు నలుగురిని గురించి చెప్పిన రచన. వారి వంశావళి, వైభవం 
వారిలో (పముఖుడు. (ఆర్ముద-_ 12. 128) 


కాలం ; (కీ. శ. 1700 పొంతం, 


నలం $; మధుర మండలం. 
స్ట 


ల 

౪౮ 
ఢగ 
2 


ఇ పోషకుడు. తిరుమలార్య్యుని ప్కతుడు. మధురను పాలించిన విజయ 

రంగ చొక్కనాథుని ఆస్థానంలోనివాశు. బాలకవి రవూరి అనంతయ్య ఇతని మీద ఒక 

_ ఉదాహరణ కావ్యం చెప్పాడు. అదే శేషార్యోదాహరణం, “నల్ల ౦దిగళు వంశావళి” అనే 

. కృతి ఇతని గురించీ ఇతని సోవరులను గురించీ వివరిస్తున్నది. (ఆరద-_12_128) 
కాలం : డీ. శ. 18వ శతాద్దిం ([పథమ భాగం) 

సాహిత్య పోషకుడు. ఆరవీటి అళియ రామరాయల పెద తంగడి కుమారుడు, 

ఇతని తంకిపేరు పొట్లపాడి తిరుమలరాజు (తిమ్మరాజు). ఇతడు దోనూరు కోనేరు. 

నాథకవిని ఆదరించి ఆతనిచేశ బాల భాగవకం (పద్య కావ్యాన్ని వాయించి త౦డికీ 


(పాచీన సాహిత్యము 519 


అంకితం చేయించాడు. అతని చేతనే బాల భాగవతం (ద్విపద) కావ్యాన్ని వాయించి తన 
తమ్ముడైన చిన తిన్మురాజుకు అంకితం చేయించాడు. 
కోనేరునాథ కవి ఈ రెండు (గంధాలు |వాయడానికి | పేరకుడు ఈ నల్ల తిమ్మ 
పతి <8 
రాజే, ఇతడు ఆరవీటి తిమ్మరాజుగా _పసిద్ధుడు. (ఆద్య దు 
నల్ల దీకీతుడు 
నామాంతరం : భూమిగాధకవి. 
కాలం : [కీ- శ, 18వ శతాబం. 
ళా 


స్టలం ; శహజీ రాజపురం. 
రచనలు : 1, సుభ దా పరిణయ నాటకమ్‌ (సం) 2. ధర్మ విజయమ్‌ (చంపూ 


కావ్యం [సం] క. శృంగార సర్వస్వము (భాణము) 
ఇతని గాటకాలను అనాడు (పదర్శి స్తుండేవారు. 1684_1712 నడుమ తంజా 
వూరును పాలించిన శహాశీ ఆస్థానంలోని వాడు. శహాజీ రాజపురా[గహార [పతిగృహీత 
లలో ఒకడు. (ద. దే.వా_180, M.R.T_33, తె.వి స_6_241) 
నల నగండ నారనారాధ్యుడు 
oe) na) 
కాలం: కీ. శ. 18వ శతాబం కావచ్చు. 
టు 
రచన : బసవ పురాణము (ద్విపద. 
[గంథారంభం శిథిలమైనందున కవిని గురించిన వివరాలు తెలియరాలేదు. 
తుమ్మలపల్లి నాగభూషణ కవి కూడా దిసవ పురాణాన్ని పద్యకావ్యంగా (వాళాడు. 
ఈ కవుల రచనా సందర్భాలు ఒకేరీతిగా ఉండడం వల్ల వీరు సమకాలికులో 
లేక ఒకరి కావ్యాన్నిచూసి మరొకరు వాశారో నిర్ధారించడానికి వీలులేకుండా ఉంది. 
[ద్వి.సా.చ_167) 
నల పండి 
య G 
నామాంతరం : నలారెడి (చూ. 
యా (ou 
నల్ల పాటి వారు 
“సాట్రిక శబ్దం చివరగా ఉండి, [గామ నామంతో ఉన్న ఇంటిపేరు. ఈ ఇంటి 
పేరుతో గుంటూరు మండలంలో | బ్రాహ్మణులు, కమ్మవారు, విశ్వకర్మ కులజులు, నిమ్న 
జాతుల వారు ఉన్నారు, (కీ. శ, 19 శతాబ్ద) పూర్వార్థంలో అవనిజా చరిత అనే 
యక్షగానాన్ని |వాసిన శేషాచల దాసు ఇంటిపేరు నల్ల పాటి. (య.వా.చ-141) 
నల్ల పాటి శేషాచలదాసు 
కాలం (కీ. శ, 19 వ శతాబ్ది పూర్వార్గం, 
సలం * కృషామండలం కావచ్చు. 
ర లవ 
రచన : అవనిజా చరిత. 
ఈయనకు సంబంధించిన ఇతర విషయాలు తెలియవు. ఈయన రచన కీ, శ. 


్‌20 తెలుగు సాహిత్య కోశము 


1869 సంవత్సరంలో బందరులో ము[దితమైంది. కవి బందరు |పాంకంవాడు కావచ్చు. 
(య, వా, చ_141) 
నల్ల పెగ్గడ కంచెర్వుల శాసనము 
కాలం : కీ. శ, 1159. 
శాసన పదాత : నల్ల _పెగ్గడ, 
(పస్తావిత సలం * కంచెద్వుల |గామం, 
శాసన విషయం : నల్ల | పెగ్గడ, మహామండలేశ్వర కన్నరచోడ మహారాజుల 
మం|కి, ఈయన కంచెర్వుల [గామంలో వేంచేసియున్న భీ మెశ్వరునకు ఆఖండదీసం 
నిల్చి, దీప స్తంభాన్ని ఎ త్తించినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. దీనిలో ఒక కంద 
పద్యం, ఒక సీస పద్యం, ఒక చంపకమాల, చివర గద్య భాగముంది. 
(తె. క. చ_276, 277) 
నల్లాన్‌ చృకవర్తి సంపత్యుమార శ్రీనివాస వేంకటాచార్యుడు 


é 

కాలం : [కీ శ. 1790_1840 (పాంతం, 

సలం గోదావరి మండలం_ను కేశ్వర గామం, 
థి ల —0 

రచన : శీ) తిరుమల వంక పేశ్వర శతకము, 


వవ్వత్క వి. ఇతని రచన |పౌఢంగా, రసవంతంగా ఉంటుంది. (క స, 281) 


నలారెడి 
య టి 


కాలం శతాబ్ద౦ (1667_1696). 
స్థలం తీర్థగిరి (తురయభూరు. 
రచనలు tole సా ౦దపరాణము (అలభ్యం), 


తురయ్య్యూరును (కి, శ. 1887-1808 నడుమ పాలించినరాజు. కుందు రి 
వేంకటాచల కవిని కార్తీక మాహాత్మ్య రచనకు |పోత్సహించిన వేంకటాచల రెడ్డి ఇతని 


పసుముత్వ (ద. దే. వా-$89-871) 
నవకృతోపదేశమ్‌ 
కర్త : తెలియదు. 
చేదాంత సంబంధమైన రచన. వచనం. కాగితపు [పతి సాహిత్య పరిషత్తులో 
“ఉంది, (ఆం. సా, ప. ప_1రి-కి-4) 
నవగ్రహచరితమ్‌ (సం) 
కర ; ఘనళ్యాముడు. 
సట్రకం. 
నవగహ స్తవము 


* రకర ఏ గౌరన, 
ఆలి 


పా(చీన సాహిత్యము ర్ర్‌21 


రచనాకొం౦ ; |e: థ్‌, 18841429 పాంతం. 


స్తోత (గంథం. ఈ [గంథం దొరకలేదు గావి ఈ |గంథంలోని కొన్ని 
పద్యాలను పెదపాటి జగన్నాథ కవి ఉదాహరించాడు. (ర. రా. చ. 
నవచోళ చరితము 
కర్త : పో శెట్టి లిగకవి. 
అంకితం దిగిరా నుపల్లే లోని మృళత్యుంజ యేశ్వరునకు. 
రచనాకాలం వ కళ. 105 వ శతాబ్ది చివర భాగం. 
కృతి పేరకుడు ఏ: చకిలాల లింగప్ప. 
ద్విపద కావ్యం. ఈ |గంథానికి పంచాగ్నుల ఆదినారాయణశాస్ర్రి పీఠిక 
వాస్తూ మృత్యుంజ యేశ్వరుడు 'దేవుడని చెప్పారు. కవి తరంగిణికారులు ఆతడు మాన 
వుడే అని అభి పాయపడ్డారు. బగిరామపల్లైను (శ్రీరాముల పల్లేగా కొందరు పరా 
న్నారు. కావ్యంలో లింగప్పను సంబోధించటం కనిపిస్తుంది. ఈ రచనకు మూలు ఒక 
కన్నడ [(గంథమట. ఈ [గంథంలో కరికొల చోళుడు, విక్రమ చెళుడు, ఉత్తుంగ 
చోళుడు, వరవీర చోళుడు, ఉత్తమ చోళుడు, అవివర చోళుడు, వరధర్మ, సత్యేంద, 
మనుజేం[దచోళులనే తొమ్మండుగురు చోళ చ|కవదర్రుల కథలున్నాయి. 
ఇది చర్మిత |పధానం కాదు. మక విషయకమైనది ఇందులో కొన్ని చార్మితక 
గాథలే అయినా కవి ఆయా రాజుల శివభ నే (పధానంగా వరించి చెప్పాడు. కావ్య 
శిల్పం: కల్పనా (వొడి అద్వితీయంగా ఉన్నాయి. శెలి చక్కనిది. 
(క. స, 210; ద్వి. నొ. చ_129) 


నవనప్ప 
నామాంతరం : భాగవతుల నాయనప్ప. 
కాలం : Er శ. 1రివ శతాబ్దం. 
సలం పదు కో సట? 
రచన : ఖడ్గలక్షణ నిరో మణీ (అసి | పబంధము), 


శాస్త్రకవి. విజయరఘునాథుని (1789-1807) కోరికపై కవి ఈ |గంథ 
రచనకు పూనుకొన్నట్లు తెలుస్తూంది. నుదురుపాటి వారీతని బంధుకోటిలోనివారు. వీరు 
తెనాలి |పాంతం వారనీ ఖడ్గ శాస్త్రంలో మిక్కిలి సరి| శమ చేసి, దక్షిణ దేశంలో ఆ పరి 
శమ హెచ్చుగా ఉండటంచేత అక్కడికి వెళ్ళి అక్కడే స్టికపడ్డారనీ తెలుస్తున్నది. 
ఇతని తండి నల్ల పిచ్చయ్య, పుదుకో్కో-ట [పభువైన రాయరఘునాథుని చేత సన్మానింప 
బడ్డాడు, (వ. డే. వా_438) 
నవనాథ చరిత 

రచనాకాలం : గ; శ. 14, 15 శతాజ్రాల మధ్యకాలం. 

కర్ర క ఎగ రసః 

అంకితం : శ్రీశైల మల్లి కార్గున స్వామికి. 


522 తెలుగు సాహిత్య కోశము 


(ప్రత్యేకత : శ్రీగిరి కవి ఇంతకు ముందే పద్య |పబంధంగా వ్రాసిన 
(గంథాన్ని ద్విపదలో ఈ కవి చెప్పాడు. సుపసిద్ధ రసవాద సిద్దులై న తొమ్మండుగురు 
సిద్ధు కథలు ఇందులో ఉన్నాయి. సామాన్య [ప్రజలలో శ వమతాన్ని, సిద్దుల కథలను 
(చారం చేసే ఉద్దేశంతో (శ్రీశైల మఠాధిపతి ముక్తి (శ్రీ శాంతరాయలు గౌరనను ఈ 
రచనకు | పేరేపించాడట ఇది నాథ సం పదాయానికి చెందిన రచన. నవనాథులెవరు 
అనే విషయంలో భిన్నాభ్మిపాయాలున్నాయి. గౌరన, మీననాగుకు, సారంగధరుడు, 
గోరక్షసిద్దుడు, మేఘనాథసిద్ధుడు, విరూపాక్షుడు, నాగార్జునుడు. ఇజణికుడు, వ్యాళిసిద్దుడు, 
కోరక్కు_ నాథుడు అనేవారి చరిితలను ఇందులో చెప్పాడు. 
భాషా, వ్యాకరణాదులలో శివకవుల పోకడలు కొద్దిగా కన్చిసాయి. హాస్య 
రసావ్ని సున్నితంగా పోషించిన ఘట్టాలు కొన్ని ఉన్నాయి. అనాటి పరోహితుల 
మోసపు పనులను సూచిస్తూ కవి చెప్పిన వంచక పురోహితుని కథ ఇందులోనిదే. 
(ద్వి.సా.చ_89, క.త_4_270) 
నవనాథ చరితము (అలభ్యం) 
రచన : శ్రీగిరి, 
ఇది పద్యకావ్యం. దీనినే గౌరన ద్విపదగా రచించాడు. గౌరన తన కావ్యంలో 
ఇతన్ని పేర్కొన్నాడు. (క.త_4-_ 181) 
నవనీత చోరము (అలభ్యం) 
కవి: విజయరాఘవ నాయకుడు. 
యక్షగానం. కవి ఇందులో గోపాలుని బాల |క్రీడావిశేషాలను హృద్యంగా 
హవణించి ఉండవచ్చును. (ద. ద.వా-87) 
నవ భారతము (అలభ్యం) 
కవి; తెలియదు. 

“శ్రీకృష్ణ విజయ” |గంథంలో ఈ పబుధం “పూసపాటి రాచిరాజు” వలన 
ఆవిష రింపబడినట్లు [వాయబిడింది. పూసపాటి రాచిరాజు దీనికి కృతిభ రా, కృతిక రా 
అనే వివరాలు తెలియవు, (ఆం.సం.సా_411) 

నవమాలిక (సం) 

కర్త: విశ్వేశ్వర కవి. 
ఇది సంస్కృత నాటిక, 
నవరత్నములు 
(శవ్య కావ్యభేదం. 
చూ. రత్నావళి 
నవ రామాయణము (అలభ్యం) 
కర్త: చూ, పూసపాటి మొవటి ఆనందరాజు, 


వ్‌ 
భాం 
Ce 


_పొచిన సాహిత్యము 


అంకితం : సీతారామస్వామికి. 
[పతి పద్య మనోహరమైన [పబంధమట. (క్రీ రామునిపై భక్తి రాజిల్ల చేసే 
యా ళా లీ aa) 
వినంగా |వాయబడిందని, సీతారామునికే అంకితం ఇవ్వబడిందని తెలు స్తున్నది. 
(ఆం.సం.సా_415) 
నవీనం చోణపర్వమ్‌ (సం) 
కర్ర : కొటికెంహూడి 
అంకితం : హూడూరి చెన్నవేశవస్వామికి. 


వీరరాఘవాచార్యులు (చూ). 


ఈ (గంథం పూర్తిగా లభ్యం కాలేదు. 66 తాళప| తాలలో వాయబడిన భాగం 
మాతం దొరికింది. రచనలో కవి పేరు ఎక్కడా కానరాకున్నా కొన్ని [పత్యేక కొరణాల 
దృష్టా్య వీరరాఘవ కృతియేనని సాహితీవెత్తలు నిర్ణయించారు. (మ.మా) 

నవీన కల్యాణ కల్పవల్లి క (అలభ్యం) 
కరః ఓగిరాల రంగనాథ కవి. 
రవి పినతం (డి కుమారుడై న జగన్నాథ కవి వలన ఈ రచన గురించి తెలియ 


వవిగరిది. 
నవ్యతరభోగి శ్రీ నదాసందయోగి శతకము 


Gh 
(7 
ef 


* సకల తత్వార్థ సుగతులు సం|గదాంచి కవి ఈ శతకం|వాశాడు, 
ఇందులో 99 పద్యాలున్నాయి. కవి అనుభవం ముఖ్యమంటాడు. దై పతం, అధై పతం 
ఆనే విభేదాలు అవసరంలేవని, నిత్య బై మి త్తికాలను పాటించనవసరం లేదని ఈ శతకం 
చెబుతున్నది. బంధము కులు రెండు [భమెనని, ఆలు బిడ్డలను విడిచినందువల్ల మోక్షం 
అబ్బదని ఈ శతకం అంటుంది. (ఆరుద_6) 

నాంబారు పరిణయము (అలభ్యం) 

కవి ఏ (చూ) భాస్కర శేషాచల కవి. 
యక్షగాన కావ్యం, (ద. దే. వా-402) 
నాగదతో పాఖ్యానము 
పదబంధ రా జ వేంక కేశ్వర విజయవిలాసము, చూ. 
గణపవరపు వెంకట కవి (వాసిన |పబంధరాజు వేంకటేశ్వర విజయవిలాసం 
లోని ఒక ఉపాఖ్యానం. ఈ కథ తెనాలి రామకృష్ణువి నిగమళర్మోపాఖ్యానానికీ, కందు 
కరారి రు[దకవి నిరంకుళశో పాఖ్యానానికి అనుసరణం అని చెప్పవచ్చును. 


నాగ దేవభట్టు 
కాలం : కీ. శ. 1150 [పొంతం. 
రచన ఏ అమరుక తెలుగు టీక, 


గల్లి తెలుగు సాహిత్య కోశము 


ఈయనను నాగభట్లోపాధ్యాయుడని కూడా అంటారు. ఈయనను (క్రీ. శ, 
1484 |పాంతంలో ఉన్న మల్లి నాథసూరి (అమర టీక నాగదేవభట్టును పేర్కొ న్నాడు. 
క్రీడాభిరాదు కర, ఈయనను సేర్కొన్నాడు. కీ. శ. 1149 దక్షారామ శాసనంలోను 
(కీ. శ. 1154 నాటి (వేంపల్లి భావనారాయణ స్వామి ఆలయ శాసనంలోను ఈయన పస క్రి 
ఉంది ఈయన “సాన్ముపాన విలాస కావ్య రచనా చాతుర్యధుర్యుడు” అని శాసనం 


చెబుతున్నది, (తె, ర్‌, చ _ 284-285) 
కాలం క [కఫ శ, 10 వ శతొాబ౦ చివరి భాగం. 
లు 
స్థలం క చల్చసల్షి. 


కృతిపతి. పిడుపర్తి రెండో బసవకవి రచించిన [పభులింగలీలలు పద్య 
కావ్యం ఇతనికి అంకితం. ఇతడు చల్ల పల్లి (గామకరణఎ. చల్ల పల్లి గామాలు కృష్టా 
మండంలోను, చైజాం ముడలంలో ns ఉన్నవి. కృొతికర జాం మండలి 
వాడు కాబట్రి ఇతడూ అక్కడి వాడేనని పండితాభి పాయం. (క. త_5_270) 
నాగర ఖండము 
కవులు “ తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి. 
కృతిభర ! ధవశేశ్వరపురప్త మార్కండేయుడు. 
బిరుదు * పేషణీహనుమంతుడు. 
ఇది అయిదు అశ్వాసాల గంథం. దీనికి మూలం సంస్కృత స్కాంద 
పురాణంలోని సనత్కుమార సంహిత అనే నాగర ఖండు. 


పార్వతి శివుని “జగత్కారణ దేవుడు” ఎవరు అని అడిగితే “విశ్వకర్మ "ను 
మన గొప్ప తనాన్ని శివుడు వివరిస్తాడు. విశ్వకర్మ కపికేతనుడు. కృతిభర్శ కూడా 
పికేతనుడెః దీనిలో శివుని లీలా నామాలు, జంతునిర్మాణ |క్రియ, అష్టాదశ జాతి 
భేదాలు, అరవై నాలుగు కళల ఉత్పత్తి, ఆరు దర్శనాలు మొ॥ వివరాలున్నాయి. ఆంజ 


G 


Gr 


నేయుని జన్మ కథ కూడా ఉంది. 
ఈ కావ్య కర్తలు పూర్వకవి స్తుతిలో దాదాపు 40 మందిని చెప్పారు. దీని 
వల్ల సాహితీ కారులకు, కొందరి కొపుల కాలాన్ని నిర యించటం సుకరమెంది. 
(ఆరు[ద_క) 
నాగలూటి కేషనాథుడు 
కాలం క క శ. 1590 కి పూర్వం, 
రచన ల సర్వత శకురాణము, 
అంకికం : (శ్రీ శై లమల్లి కార్టునస్వామికి. 
విశిష్ట : ఈయనకు ముందు పోలమరాజు అనే కవి పర్వత పురాణం 
(వాశాడు. తెలుగు దేశంలో పర్వతమంపే శ్రీతై ల పర్వతానికే వర్తిష్తుంది. పెదపాటి 


[పాచీన సాహిత్యము 525 


జగన్న [ప్రబంధ రత్నాకరంలో ఈ కవి |వాసిన ఒక పద్యాన్ని ఉదాహరించాడు. 
ఆ పద్యం ముక్కంటి |పశంస, 

ఈయన వ్యాకరణ శాస్త్ర పండితుడు. మంచి కవితాధార కలవాడు, సంస్కృ 
తాం[ధాలు బాగా చదువుకొ న్నాడు. భదకవి లింగకవి వంటి అనంతర కవులు నాగ 
లూటి శేషనాథ కవిని నుతించారు. ఈ కవి [వాసిన గంథం (పతి మడాసు పాచ్య 


లిఖిత భాండాగారంలో ఉంది. (ఆరు ద-$8) 
నాగేంద కవి 
కాలం వ కీ. శ. 1400 |పాంతం. 
స్టలం “ భువనగిరి (హైదరాబాదు మండలం), 
రచన : రమాధీశ్వర శతకము. 


కవి వైష్షవ మతాభిమాని అట. (పౌఢంగా రచన చేశాడు. (క. స_106) 
నాగ్నజిత్తీ పరిణయము 
కర్త ౩, వలూరి నరసింహ కవి. 
రచనాకాలం : 1 వ శతాబ్దం. 


మూడాళ్వాసాల (ప్రబంధం. రచన ప హ్యూదయాపహోదకరం గా ఉం౦ది, 


నాచన సోమనాథుడు 


కాలం (కీ. శ, 1830400 (పాంతం, 
పోషణ గ బుక్కరాయలు. 
స్టలం = విజయనగరము. 


సమకాలికులు : |పోలయ వెమారెడ్డి, ఎరా (పెగ్గడ. 
బిరుదులు శ . డు, సకల భాషాభూషణుడు, సాహిత్య రస పోషకుడు, 
సంవిధాన చక్రవర్తి, నవీనగుణ సనాథుడు 
రచనలు : 1. ఉత్తర హరివంశము, 2. వసంత విలాసము (అలభ్యం). హర 
(ర) విలాసము (అలభ్యం). 
అప్షభాషా కవిత్వ విశారదుడు, సకలాగమపేది. ఇతని తం్యడిపేరు కూడ 
చనయేన , ఈయన ఎ(రాపెగ్గడతో పోటీగా నిలువగలిగిన కవి. ఎ,రన హరివంశం 
, సోమన ఊ ఉర హరివంశం (వాళాడు. పూర్వ హరివంశాన్ని కూడా [వాసి ఉంటా 


RE 


SI 
(oh 


డని పండితులు భాఎస్తున్నారు. హరి వంశాన్ని రసవ తరంగా స్వతం|త కావ్యంగా 
వ్రాశాడు. ఈయన యుద్ధ్దవర్ణనలు తిక్కనను గుర్తుచేస్తాయి. ఈయన పురాణ పద్దతి 
విడిచి (పదింధమార్షం అనుసరించాడు. ళెలి శబ్దాలంకార భూయిష్టమై, దీర్ణ సమా 
సాలకో, ఓజో గుణ [పధానంగా ఉంటుంది. లోకో కులు, సామెతలు మనోహరంగా 
ఉంటాయి. రసపోషణలో ఎ|రనకు దీటుగా ఉంటాడు. కౌచిత్యపోషణ, ఆవేశనిగ్రహం 
ఈయనలో లోపించాయని విమర్శకులు అంటారు. మొదటి బుక్కరాయలు నాచన సోము 
కి దానంచేస్తూ |కీ. శ. 1844 లో సెంచుకలదిన్నె దాన శాసనం వేయించాడు. దీనికే 


526 తెలుగు సాహిత్య కోశము 


బుక్యరాయప్పురం అవి చేరు. సోముని “హరివిలాసం” లోనివని చెప్తూ కస్తూరి రంగకవి 
నాలుగు పద్యాలు ఉదాహరించాడు. ఇతడు హరి విలాసాన్ని రచించలేదని అది హర 
విలాసమో లేక వసంతవిలాసమో అయి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. 


(వా.చ.) 


నాచి 
కాలం : [Bs శ, 7వ శతొబ౦. 
టె 
స్టలం ఏ గుంటూరు మండలంలోని ఏలేశ్వరం. 
రచన  : నాచీ విజయ నాటకమ్‌ (సం). 


ఈమె సంస్కృతాం్యధ సాహితీ నిష్ణాతుడైన ఏలేశ్వరో పాధ్యాయుల కుమా _్ర. 
పండితురాలు. తం|డిదగ్గర సర్వవిద్యాశాస్త్ర కళారహస్యాలను అధ్యయనంచేసి, కాశీ 
యాాతకు బయలుదేరి మార్గమధ్యంలో పండితుంను జయించి, తన జయగాథనే నాట 
కంగా |వాసింనట. ఈమె పాండిత్యాన్ని గురించి ఒక కథ [పచారంలో ఉంది. 

ఏలేశ్వరోపాధ్యా యులు షాజహాన్‌ కాలంవాడని కొందరూ ఏడవ శతాబ్రివాడని 
కొందరూ అంటున్నారు. ఏలేశ్వరం దక్షిణకొానిగా (పసిద్ధిపొందింది. 

(అ.భా, కవయిత్రులు; క, చ.) 


నాచికేతు చరితము 
కర్‌ ; చూ, మిక్కిలి మలి కారున కవి. 
అటి "౧౧ a 
అంకితం : వాడేవు చలమయ్యకు. 
[పదింధు. కృతిపతి పితాపురం సంస్టానా ధీశుడై న గంగాధర రామారాయ 
దిహద్ద రు అమాత్వుడు. రచన సరళంగా ఉంది. ఇదినా చికేతూపావ్యానంగా (పసిద్ధం. 
(ఆం,సం.నా_£54) 
నాబీ విజయనాటకమ్‌ (సం) 
కనయి తి : సు 
అలభ్యం. కవయి తి నాచి అపార శేముష్‌ ధురంధదురాలు. ఈమె కౌశీ 


సు 
యాత్రకు వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో పండితులను ఓడించిందట. తిరిగి వచ్చి తన 
విజయగాథనే నాబీ విజయమనే పేర నాటకంగా రవించింది. (క.చ-88) 
నాటకము 


దశరూవకొాలటో ఇది (పముఖ మైంది. ఇందులోని వస్తువు [పఖ్యాతము,. నాయ 
కుడు ధిరోదాత్తుడై. ఉండాలి. శృంగార వీరరసాలలో ఒకటి అంగిరసంగా, రెండోది 
అంగరసంగా ఉండాలి. దీనిలో 5 మంచి 10 అంకాలు ఉండవచ్చు. రసనాయక విరుద్దా 
లయిన కల్పనలను వదిలివెయాలి. ఇందులో పంచసంధులుంటాయి. నిర్వహణ సంధిలో 
అద్బుతాన్ని వర్తించవచ్చు. నాయకవధ సర్వధాత్యాజ్యం. ఇది నాందీ | పస్తావనలతో 
మొదలై, భరత వాక్యంతో ముగుస్తుంది. ఉదా; శకుంతలాదులు. (తె,వి.స_6) 


[పాచీన సాహిత్యము 527 


నాటక దీపము 
కర్త: చూ. శిమ కృష్ణమూర్తిశాస్రి, 
నాటక లకణ శాస్త్రము (అలభ్యం) 
కవి: (చూ) ఆసూరి మజింగంటి సింగరాచార్యులు. 
అష్షభాషా విశేష కృతుల సరణులన్నీ ఇందులో చెప్పబడినవట. కవి పదునాల్లు 
పదియేను వత్సరాల వయస్సులోనే ఈ రచన చేశాడు. (క.త_18_9) 
నాటిక 
భరతుడు తన నాట్యశాస్త్రంలో దశవిధ రూపకాలను చెప్పి, నాటిక లక్షణాలను 
రూడా చెప్పాడు. దీనిలో వస్తువు కల్పితము. శృంగార రసం [(పధానంగా నాలుగు అంకా 
లుంటాయి. ధీరలలితుడయిన రాజు నాయకుడు. రాజు, ఉత్తమ నృపకుల సంజాత: 
(పగల్భ అయిన జేష్టభార్య (దేవి) ఉండగనే, తాద్భశ ముగ్గనాయికను కోరి, ఆమెప ట్ల 
అనురాగాన్ని |పవర్శించవచ్చు నాయిక దేవికి ఆసన్నవరిని, సంగిత వ్యాపృత అయి 
ఉ౦డవలె. నాయికా నాయకుల [ప్రణయానికి ఎవరివల్ల విఘ్నం కలుగుతుందో, చివరకు 
ఆమెయే సమాగమం చేరూరుస్తుంది. దీనిలో స్త్రీ పాలు ఎక్కువ. సంధి |వవేశక 
|పస్తావనల విషయంలో ఇది పకరణ తుల్యము. నాటక (ప్రకరణ ధర్మాలున్నాయి కాబట్టి 
సంకీర్ణ ము. (తె.వి.స_6) 
నాట్యరాసక ము 
దృశ్యకావ్య భేదం. దీనిలోని వస్తువుకల్చితం. ఒక అంకం ఉంటుంది. నాయకుడు 


ఆస 


ధీరోదాత్తుడు. వానవసజ్జిక నాయిక, పేళమర్దుడు నాయక నహాయుడు. శృంగారం [(వధాన 
రసం. హాస్యం ఆంగము. సంధి, [పనావన, లాస్యాంగాల విషయంలో ఇది భాణతుల్యము. 
(తె.వి స_8) 
నాట్య విద్యా విలాసము 
కవి: కంఠీరవరాజు (చూ. 
యక్షగానం. రచనలో సంస్కృతం హెచ్చుగా ఉంది. నాట్యకళా నిపుణులై న 
స్త్రీలు తను విద్యావిశేషాలను [పదర్శించడం ఇందులోని ఇతివృత్తం. తంజావూరులోవలె 
త్రీ పాడ్రలు స్త్రీలే ధరించి అభినయించడం మెసూరులోనూ ఉన్నట్లు తెలుస్తున్నది. 
(ద. దే, నా_454) 
నాట్యావధానము 
చూ. అవధానాలు. 
నాదిండ్ల ఉమాపతి 
చూ. ఉమాపతి కవి. 
నాదెండ్ల అప్పయామాత్యుడు 
కాలం: కీ. శ. 16వ శతాబ్దం. 
స్టలం : కొండవీడు. 


గనీ [ తెలుగు సాహిత్య కోశము 


సాహిత్య పోషకుడు. మాదయగారి మల్లన విరచిత రాజశేఖర చరి తకు 
కృతిపతి. ఇతడు మహామంత్రి తిమ్మరుసుకు మేనల్లుడు. నాదెండ్రపుర శాసనుడూ (కరణం) 
కొండవీటి సీమ పరిపాలకుడూ అయిన నాదెండ్ల గోవమ్మ తికి అన్న. (వి. న. చు) 
నాదెండ్ల గోపమం, తి 
కాలం : కీ, శ. 1485-1588 |పాంతం, 
సలం ఏ. గుంటూరు జిల్లా నాదెండ్ల. 
రచనలు : 1. |పబోధ చం[దోదయ వ్యాఖ్య (సంస్కృతం) 2 కృష్ణారున 
సంవాదము (ద్విపద). 
కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుకు ఈ గోపమం|తి మేనల్లుడు. 
మాదయ్యగారి మల్లన రచించిన రాజశేఖర చరి[తకు కృతిభర్త అయిన నాదెండ్ల 
అప్పయామాతు్యుడు ఈయనకు అన్న. గుంటూరు జిల్లా, సరసరావుపేట తాలూకొ నాదెండ్ల 
పుర శిననుడు (కరణం), గుత్తి దుర్గాధ్యక్తుడై , తరవాత కొండవీటి రాజ్యానికి తిమ్మరుసు 
మంతి పక్షాన పరిపాలకుడై | పథ్యాతి చెందాడు. 1515. 15383 పాంతంలో కొండవీటికి 
పాలకుడుగా ఉన్నాడు. ఈయన |వాసిన సంస్కృత |గంథ వ్యాఖ్యానాలు (సశ స్తమైనవి. 
ఇతడు కవి, భోగి, ఇతడు ఆం రదేశానికి చేసిన సేవ అపారం, తెనాలి రామలింగకవి 
“ఉద్భటా రాధ్యచర్యిత*లో గోపమం్మతిని నాలుగు సీస సద్యాలలో నుతించాడు.సంస్తతంలో 
పచండకవీ, సమ స్తశాష్ర్ర పారంగతుడు ఆయిన లొల్ల లక్షీ ,ధరయజ్వ గోవమంతి అస్థాన 
విద్వాంసుడు. గోవమం(తి కవులను ఆవరించేవాడని, సత్సాలకుడని, శాస్ర్రపారంగతుడని, 
మహాత్యాగియ), వీరుడని కృష్ణార్జున సంవాదంతో ఉంది. (క.త_) 
(పీఠిక _ కృష్ణారున సంవాదము) 
నానార్థ నిఘంటువు 
కన : పెడిపాటి లక్ష్మణకవి. 
ఇది నిఘంటు శతకం. దీనిని కేకుమళ్ళ కామేశ్వరరావు పరిష్కరించి 
|పకటించారు. ఒక భాగం “నానార్థవర్గు? మాతం దొరికింది. దీనిలో నూరు పద్యా 
లున్నాయి. కావ్యావతారిక, ఆశ్వాసాంత గద్య ఉన్నాయి. సంథ్యానియమం, మకుట 
నియమం దీనిలో ఉంది. (శ. సా, వి) 
నానార్థ శివశతకము 
పూర్వకవి కృతము. 
ఇది రొంపిచర్ల శివుని "పేర విరచితం. దీవిలో 185 కంద పద్యాలున్నాయి. 
చాలా మకుటాలున్నాయి. ఈ నిఘంటు శతకం అకారాది అక్షర |క్రమంతో విరచితం. 
అకారం మొదలు హకారం వరకు 180 పదాలకు మాత మేనానార్జాలు చెప్పటం జరిగింది, 
(శ. సా, వి.) 
నామకోశము 


కర్త గ బహుజనపల్లి సీతారామాచార్యులు. 


[పాచీన సాహిత్యము 529 


నిఘంటువు ఇందులో సంస్క తాం|ధ ద్రవిడ హుణ భాషా పదాలకు ఆరాలు 
@ 


ఇచ్చారు, 
నామయోగి 
'కాలం | కీ. శ 16వ శతాబ్ది. 
రచన : వెంకకేశ్వర శతకము (పంచచామరాలు). 


విశిష్టత * ఈయన వేదాంత విషయాలను (పతిపాదించే పద్యాలను వాశాడు, 
యోగి అనే ద్యక్తి ఎలా ఉండాలో చెప్పాడు. రత్రికి ఒప్పనివాడే రాజయోగి అని చెప్పిన 
ఈ నామయోగి తానూ ఒకనాడు కాముకుడనే చెప్పుకున్నాడు. ఈయన వాసిన 
40 పంచ చామరాల (పతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్‌ |గంథాలయంలో ఉంది. 
(ఆరు[ద-_8-288) 
నామలింగాను శాసన వ్యాఖ్య 
రచనాకాలం : | కీ శ 1550 | పాంతం. 
కర ; తాళ్ళపాక తిరువేంగళాచార్వ్యులు. 
(పత్యేకత : సంస్కృత నామలింగాను శాసనానికి తెలుగు వ్యాఖ్య. 
(తె, వి, స_1 
నాయకీ నాయక శతకము 
రచనా కాలం : క్రీ. శ. 1840 |పాంతం. 
కర్త * తోట విజయరాఘవ కవి. 
శృంగార రస |పధానమైన శతకం, 
దీనిలో మకుటము పాటింపబడలేదు. విటకార్యడ మది కింపగునట్లు |వ్రాళా 
“నని కవి చెప్పుకొన్నాడు. అల భూయిష్టాలెన వర్ణనలతో వారాంగనా వాటికలతో ఈ 
శతకం బహుళ |పాచుర్యాన్ని పొందింది. 1040 లో ము[దితం, 
(శ. నా. వ-_068 
నాయనప్ప 
నామాంతరం : కానుకొలను వెంకటదాసు 
నాయనారులు 
వీరు |కీ. శ, 7 శతాబ్దరలో తమిళదేళశంలో శైవ మతాన్ని |వచారం చేసిన 
గొప్ప శైవ భక్తులు, వీరు గ ముగ్గురున్నారని ఆ మక సం్యపదాయం వల్ల 
తెలియవ స్తున్నది వీరిలో అప్పర్‌, తిరుజ్ఞాన సంబంధ నాయనారు, సుందరమూర్తి నాయ 
నారు చాలా పసిద్దులు. పై శివభక్తుల పభావం కన్నడ దేశంలో ఉదయించిన వీర 
శైపం మీద పడింది. అరువది ముగ్గురు నాయనారులు శవ స్తోతాలను [వాసి శైవ 


మతాన్ని జనసామాన్యంలో: (పచారంచేశారు. నాయనారుల చరితను (కీ. శ. 11 శతాబ్దంలో 
ఉన్న -శేక్కిళారు అనే కవి “పెరియ పురాణము” అనే పేర తమిళంలో |వాశాడు. “వీరిని 


630 తెలుగు సాహీత్య కోశము 


స్తరాతన భ క్తులనట కూడా కద్దు. వీరు లింగధారణదేయని మహాభకులు* పెరియ పురాణం 
లోని నాయనారుల చగ్మితలను కన్నడ కవులైన హరిహర షడక్షరి మొదలయిన వారు 
కావ్యాలుగా |వాశారు. విక పాశుపత శై వంలోని వర్ష వ్యవస్థను, వె దిక కర్మకాండ 
మొవలగువాబెంి తొలగించి వీరమహేశ్వరాచార వత దీక్షతో శె వాన్ని సంస్క_రించారు. 

జైన బొద్దమతాలు తెలుగుదేశంలో క్షీణించిన తరవాత సుమారు (కీ. శ, 12ప 
శతాబ్ది ప్రాంతంలో వచ్చిన శంకరాచార్యుల అదై ప్రజ్ఞానం సామాన్య|పజలకు అందు 
బాటులో లేకుండాపోయింది, దేశంలో వర్ణవ్యవస్థ వెర్రితలలు వేసి దురహంకారపూరిత మై 
ఉంది. శై వాచార్యులు లింగార్చనారూపంలో శై వాన్ని రక్షి సున్నప్పటికీ తగిన [పోత్చా 


హం లేక శైవ ని స్తేజ మె ఉంది. ఆ సమయంలో తమిళదేశంలోన నాయనారులు 
శై వాన్ని పునః పతిష్టించారు. వీరి శివ భక్తిగీతాల పభావం పాల్కురికి సోమన్న రచ 
నలలో కనిపిస్తుంది. 


ఈ “ఒడవత్తు మూవరు” నాయనారుల కథలను సోమన్న తన బసవ పురా 
ద, వతి |పజలకోసం వీరశై వమత [పచారం కోనరురప్‌ [వాళాడు 
కనుక రచనలలో [పసాదగుణం, జాను తెనుగు ఎక్కువగా ఉంటుంది. పొండిత్య _కర్ల 
ఈ 
గాని, వాద (పచారానికి యు క్తియు కులు గాని, పద డాంభికం కాని ఈ కథాకథనంలో 
కనిపించవు. నాటకీయత ఉన్నా లేకపోయినా కథలను చిత్త శుద్ధితో, రసవంతి౦గా 

ల ర ఇఒ శ న బంది. i జ 

చెప్పాడు క ప్యాత చిత్రణ కన్నులకు కట్టి ట్లుంటుంది 


24 


యనారుల పేర్లు : 

1. సుచరమూ ర్తి 2. మునీల కంఠ ర. ఇయల్పహ 4. ఇలయాన్కుడి 
మార 6. మెయొరుశ్‌ 8. విరన్మిండ 7. అముర్నీతి 8. ఎరిన త్త $ ఏనాదినాథ 
10. కన్నప్ప ll. గుగ్గులుకలయ 12. మానక్క జార 18. అరివాట్టాయ 14. అనాయ 
15. మూర్తినాథ 18. ముగ 17, రుదపశుపతి 18, నందనారు 19. తిరుకుప్పతొండ 
20. చండేశ్వర 21. తిరునావుక్కారసు 22. కులచ్చిర 28. కురుంది 24. కారైక్కా 
లమ్మయారు 25- అప్పూడి అడిగళ్‌ 26- తిరునీలనక్క 27. నమినంది 28. తిరజ్ఞాన 
సంబంధమూ ర్తి 29. ఏయర్కొ_న్‌ కవికామ 80. తిరుమూల 81. దండియడిగళ్‌ 
82. మూర్జ 30. సోమాసిమార $4. శాక్య $6. శిజప్పలి $6. చిజలుతొండ 87. చేర 
మాన్‌ పెరుమాశ్‌ 88. గణనాథ శీలి. కూ[టువ 40, పుగల్ళోళ 41. నరసింగముని 
యరసు 42. ఆతిభ క్త 48. కలికంది 44. కలియ 45. సతి, 46, అయ్యడిగళ్‌ 
కాడవర్కొన్‌ 47. గణంబుల్ల 48. కారి 40. నిన్ర9ిశీర్‌ నెడుమార 50. వాయిలార్‌ 
01. మునై యడువార్‌ 2. కళర్చగ 58. ఇడంగళి 54, రెయిత్తుణ 050. పుగళ్తణ 
56. కోడ్చులి 57. పూళలారు 68. మంగయక్కరసి 59. నేశ 80. కోచ్చంగచోళ 
81. తిరునీలకంఠయాల్నాణ 62. శడయ 88. ఇశై జ్ఞానియారు. 


(ఆదద.2.212; చై .ల యు, భా_88-89; శివభక్త చరితము _ అను[కమణీక 
పొం,సూ.నా.శర్మ) 


[పాచీన సాహిత్యము "531 


నారద _బహ్మ్‌ సంవాదము 
కర్ర : పరశురామ పంతుల లింగమూర్తి. 
"వేదాంత గంథం. సామాన్య జనులకు కూడా అర్ధమయ్యే రీతిలో ఉంది. 


(ఆరుద_-12_19 1 
నారదీయ పురాణము (అలభ్యం) 
క! పిల్ల లమ్మరి పినవీరభ్యదుడు (చూ). 
సంస్కృత |గంథానికి అనువాదం కావచ్చు, (ఆరుద-6_201) 


నారన్న గారి సూరన్న 
కాలం: కీ. శ. 16వ శతాబ్దం. 
రచనలు : 1. వనమాలి పలాన ము 2, ఉదయనోదయము. 
ఇతడు ఇం|దేశ్వరే శ్వర భక్తుడు, నారన పుతుడు. గజరావు బిరుదాంకితులై న 
రాచ వారికి హితుడు. సలక్షణంగా మృదువుగా కవిత చెప్పాడు. ఉదయనోదయాన్ని కవి 
మరణానంతరం ఆయన కొడుకు నారన్న అశీయ రామరాజు కాలంలో సై నికోద్యోగిగా 
ఉన్న ముడియం భాస్కరుడనే ఆయనకు అంకిత మీచ్చాడు. ఈ భాస్కరుడు రామరాజు 
దంచనాయకుడు బయకార రామప్పయ్య దగ్గర ఉద్యోగి. వనమాలి విలాసం కొండూరి 


ఆక్క_చండనాథునికి అంకితం, (ఆరుద్ర-9-241 
నారాయణ కవి 
కాలం: !కీ, శ. 18వ శతాబం. 
a ౧ 
సలం ; తంజావూరు. 


రచనలు : శహరాజ నక్ష[తమాల (సం), 
(కీ. శ, 1664_17[2 నడుమ తంజావూరును పాలించిన శహాజీ ఆస్థాన ౦లో 
ఉండేవాడు. (శారదాధ్యజం_ 69) 
నారాయణ గజపతి రాజు 
కాలం : (న శ. 1800 (వాంతం, 
స్టలం ఒం DENN 
విజయనగర సంస్థాన (ప్రభువు. కవి పండిత పోషకుడు. ఇతని ఆస్థానంలోని 
 అల్లమరాజు రంగథామకవి ఇతని మీద ఎనిమిదేసి అర్జాలువచ్చే చాటుప సద్యాలు “చెప్పాడు, 
ఆక్కె_ నప ల్లి నృసింహ కవి రచించిన ఓఘవతీ పరిణయ బంధాన్ని పరే 
అచ్చు చేయించారు. అ పబంధం పరి కంగ్రగారి సోదరుడై న సూర్య పకాశరాయనికి 
అంకిత మట. (5. Halll 179) 


నారాయణ భట్టు 
కాలం ౫ డీ. శ, 1020-1070 ప్రాంతం, 


స్థలం ఏ. వేంగీ మండలం. 


బిరుదులు : కవిరాజశేఖరుడు, కవీభవ్యజాంకుకుడు, సరస్వతీ ' కర్ణావతంసుడు, 
నా చ|క్రవర్తి రి. 
అకలంక శంకనామాత్యునికి సామెకాంబకు పుతుడు. నన్నయ (మాసిన నందం 
పూడి కాననా న్నిబిటి నారా యణభట్లు సంస్కృత, (పాక్ళత, కర్ణాట, పళౌచికాంధ భాష 
లలో చక్కని కవిత్వం చెప్పేవాడని తెలుస్తున్నది. నన్నయ తనకిషుడు, సహాధ్యాయుడు 
లని నారాయణభట్టు గురించి చెప్పాడు. అర్జునునకు కృష్ణునివలె నన్నయకు నారాయణ 
భట్టు భారత రచనలో కోడ్చడినట్లు భారత కృత్యాది పద్యాన్నిబిట్లీ తెలుస్తున్నది. ఇతడు 
కన్నడ భారత కర్త అని |పతీతి. ఇతనికి రాజరాజ నరేందుడు నందంహూడి [గాము 
అ్య్మగహారంగా ఇచ్చాడు ఇది అంబాజీపేట సమీపంలోని, “ముంజవర పుకొట్టు"కు 
సరహద్దు గ్రామం. ఇకని కుమారై కుప్పమ్మ కూడా కవితా చాకుర్యం కలది. 
(వా.చ_వం.ను_204; క త-1) 
నారాయణమ్మ పాట 
కర్త 2 తెలియదు. 
జానపద శృంగార గేయం. గేయంలో నాయిక నారాయణమ్మ, నాయకుడు 
నారాయణమ్మను మోహించి రంగూన్‌కు లే ఏపోదాంరమ్మని (పోత్సహిస్తాడు. రంగూన్‌లో 
తను నారాయణమ్మను ఏవిధంగా సుఖపెడాడో, ఏయే వింతలు విడ్డూరాలు చూపిస్తాడో 
విపులంగా వర్ణిస్తూ నాయికను బులిపించడం ఈ గేయంలో కనిపిస్తుంది. వర్ష నలు ఆతి 


సహజంగా, వాస్తవికతకు దగ్గంగా కనిపిస్తాయి (తె జా: సా_688) 
నారాయణయ్య 
కాలఎ : జ శ. 18 వ శతాబం, 
యలు 
సలం * చెంబి. 
am 
రచన * తెలియరాలేదు. 


సమకాలికులు : తుపాకుల అనంకభూపాలుడు, కళువె వీరరాజు. 
వచన భారత రచనలో కళువె వీరరాజుకు తోడ్చడ్డాడు. (ద.దే. వా-479) 
నారాయణ విలాసము 
కర్న : విరూపొక్షరాయలు. 


ఇది అయిదంకాల నాటకం. (తె.వి.స.4) 
నారాయణ శతకము 
కర్శ ఏ ఫక్కి వెంకట నరసయ్య, 
కాలం (కీ. శ. 19 వ శతాబ్ది. 


(వీరేశలింగం పంతులు_సమ్మగ పరిశీలన 
నారాయణ శతకము 


కర్త * తెలియదు. 


[ప్రాచీన సాహిత్యము రలీలి 


నారాయణయ్య కర్త అవి ము దాపకులు. వాశారు. సదశతకం. ఇది చిన్ననారా 
యణ శతకంగా | పసిద్ది పొందింది. స్త్రీలలో ఎక్కున |ప్రచారంలో ఉంది. కవి 
ఈ. శతకంలో లౌకిక సుథాలందు అసక్తులైన మానవులు క్రమంగా వెరాగ్య దశనొంది 
విషయానంద .పరాజ్మాఖమైన చిత్తవృత్తిని పొందడాన్ని స్పషం చేశాడు. మానవుని 
బాల్య, యౌవన వృద్ధాప్య దశలను వర్జించి చివరి దశలో యమకింకరుల బాధ నుండి-. 
ముక్తి నివ్వడానికి నారాయణుడే శక్తి వంతుడని వివరించాడు, మానవజన్మయే ఉత్తమ 
మని, ఈ జన్మలోనే ముక్తి కోసం (పయత్నించడం జ్ఞాని లక్షణమని ఇందులో ఉంది. 
(శ. కంచ-64 1) 
నారాయణ స్తవము 
కర్న ౨ ఫక్కిం వేంకట నరసయ్య. 
ఈ కవి నారాయణ శతకాన్ని కూడా రచించాడు. 


నారొాయణాచల మాహా త్క్యము 
కర్ణ : అల్ల మరాజు రంగథామకవి. 
రచనాకాలం : |క్రీ. శ. 1800 పాంతం. 
అంకితం ఏ; చినబాప భూపతికి. 
ఇది మూడాశ్వాసాల [పబఎధం. (క. స_175) 
నొసికేత పురాణము 
కర్త ౩ తిరుమలనాథ కవి (చూ. 
కాలం నై (కీ, శ, 108వ శతాబ్ది మధ్య కాలం. 
అంకితం : పెద్ద గరిడిలో వెలసిన శ్రీ కృష్ణునికి. 
మూడు ఆశ్వాసాల ద్విపద కావ్యం. మూలం సంస్కృత కఠో పనిషత్తులోనికథ. 
ఈ. కథ తెలుగులో ఈప్ప ఇతర భాషలలో ఉన్నట్లులేదు. నాసికేతక పురాణం కథనే 
కీ. శ. 1480 (ప్రాంతంలో దగ్గుపల్లి దుగ్గన (ప్రదింధంగా |వాశాడు. క్రీ శ. 1500. 
(పాంతంలో చందలూరి చిక్కుయ 'వద్య “కావ్యంగా (వాళౌడు. అయితే ఈ మూడూ 
వేటికవి స్వతంత్ర (గంథాలు. తిరుమలనాథ కవి రచన సరళంగా ఉంటుంది. 


(ద. దే. వా-281) 
నాసికేతోపాఖ్యానము (అలభ్యం) 
కాలం : కీ.శ. 1500 |పాంతం. 
కర్త * చందలూరి చిక్కయ్య. 


విశిషత వ ఈ కావ్యాన్ని చిక్క య్యకు ముందే (శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి 

రు ష్‌ 

దుగ్గన్న కెవిగించాడు. దుగ్గన్న కావ్యం పూర్తిగా దొరికింది గాని, చిక్కయ్య కావ్యం 

నుంచి కొన్ని పద్యాలు మా[తమే లభ్యం. దీనిలో నుంచి 6 పద్యాలను, పెదపాటి 

జగ్గన్న త న |పబంధ రొత్నా౫ళంలో ఉదాహరించాడు గాని, దుగ్గన్న నాసికేతో పాఖ్యానం 
నుంచి ఉదాహరించలేదు, | 


594. తెలుగు సాహిత్య కోశము 


చిక్క య్య నాసికేతో పాఖ్యానంలో దొరికిన పద్యాలలో పెళ్ళి పయత్నాల వర్ణన! 
పెళ్ళికుమా రై అలంకరణ వర్ణన, పెళ్ళి భోజనాల వర్ణన, నరకవర్ల న. ఏయే పుణ్యాలు 
చే స్టే నరకబాధలు తప్పించుకోవచ్చునో ఆయా పుణ్యాల వర్ణన, పుర వర్ణన మొ॥నవి 


ఉన్నాయి. రచన |పౌఢంగా ఉంది. (ఆరు[ద-8-02) 
నాసికేతో పాఖ్యానము 
కర * చగుపలి. మగన 
అటి ౧ య Nn 
కాలం శ (కీ.శ. 1460 |పాంతం, 
కృతిభర్త వ చందళూరి గంగయామాత్యుడు. 


ఇతడు ఉదయగిరి దుర్గాధిపతి అయిన బసవ భూవతికి మం[తి. పద్యకావ్యం. 
మూడాశ్వాసాలు మాతం ము[దింపదిడింది. మూడో అశాషసం పూర్తిగా లేదు. 


(పత్యేకత : నాచికేతువి కథ కఠోవనిషత్తులోను, మహాభారతంలోను ఉంది. 
ఇది వారన గార్ధిక పరాయణంగాను, శమ సంపన్నంగాను ఉంటుంది, ఒశ్‌లి సాధునుందరంగా ' 
పసన్నతా మహితంగా ఉంది. గోదావరి మండలంలోని రామచం దాపురం తాలూకాకు 
చెందిన “మల్లి కా రున కవి” రూడా ఈ కథను పద్యకావ3ంగా | వాకాడట, 


(కత. 6-105; సా.చ-పింగళి 


గా 


గం క 
కాలం : |కి. శ.1రివ శతాబ్ద ౦. 
స్టళం : నందికొట్కూరు తాలూకా పాములపాడు [గామం, 
సాహిత్య పోషకుదు నాళ్ళగట్టు చిన లింగయ్య పాతుకు. రామాపురానికి 
కరణంగా ఉండేవాడు. ఘట్లు శేషకవిని (పోత్సహించి గట్టు వంశంలో సరనుడవు కాబిట్లి 
ఒక కావ్యం రచించి విశ్వేశ్వరునికి అంకితం ఇమ్మన్నాడు. అడే సత్యభామా విజయం, 
నవీన సాహిత్యసారాభిలాషతో శేషకవి |వాసిన కావ్యం. (ఆరు[ద- 1260) 
నింబజా మాహాత్మ్యము 
నామాంతరం ఏ ఏకవీరా మాహాత్మ్యం (చూ). 


నింపాజీ 
కాలం J కీ.శ. 17వ శతాదబం. 
© 
స్థలం * తంజావూరు. 


తఏజావూరును పాలిఎచిన రాష్ట్రం 5 రాజుల ఆస్థానంలో ఉద్యోగి. శహాజీ 
ఆనతి [పకారం తెలుగు aes [పతులు (వాయించి భ|దపరిచాడు. నన్నెచోడుని 
కుమార సంభవం, ద్విపద భారతం మొదలైన |గంథాలెన్నింటినో సరస్వతీ మహలు 
(గంతా తయంలో నికి ్తం చేసిన వాడిత డే. 


నింబార్కుడు 


కాలం : డీ. 195 శతాబ్దం తర్వాతికాలం, 


(పాచీన సాపాత్యము 535 


స్వస్థలం ; గోదావరీ మండలం, 
ఫ్‌ జప అస ఆస ఆన న 
రచనలు : 1. వెదాంతపారిజాత సౌరభము (సం) ((బహ్మసూ[త వ్యాఖ్యానము) : 
2. మాధ్వముఖ మర్దనము 38, దశళ్లోకి 4. సవిశేష విర్విశేష 
(శ్రీకృష్ణ స్తవరాజము. | 
సిద్ధ వేదాంత దర్శన కర్త. దేవనది ఆనే నామాంతరం గల గోదావరీ 


_ తీరంలో సుచర్శనా శమంలో ఉండేవాడట. ఇతని వివరణము, ఆలోచనా రీతి అపూర్వ 


మెనవిగా వేదాంతులు భావిస్తున్నారు. ఇతని రచనలన్నీ సంస్కృృతాలే. ఇతని మతా 
న్ననుసరించి తర్వాతి కాలంలో అనేక వ్యాఖ్యాన |గంథాలు వచ్చాయి. విశ్వనాథ చక్రవర్తీ 
ఇతని మతాన్ని అనుసరించి గీతపై టీక |వాశాడు (తె.వి. స_7_488) 
నిగమాంత దేశిక పొబోధిక స్తుతి (సం) 
కర్త 2: చూ. హోనదుర్గం కృష్ణమాచార్యులు. 
అటి ra ఠా 
వైష్టవాచారుులై న వేదాంత దేశికుల పరమైన స్కుపభాతస్తో తం, సంస్కృత 
రచన. 
నిజలింగ చికళాయ్య కథ 
కర్త పిడుపర్తి సోమనాథుడు (చూ). 
యక్షగానం. దీన్ని రెగళిగ నిమ్మనాథుడు |వాళాడని కొందరి ఆధి పాయం, 
(క. త_6_24) 
నిట్టల పకాశదాను 
రు 
కాలం i డీ. శ, 19వ శతాబ్ది పూర్వభాగం. 
సలం ' గోదావరి మండలం. 
సమకొలికలు : పిఠాపుర (ప్రభువు రావు నీల్మాది రాయడు. 
రచనలు కి త త్త కీర్తనలు. 


ఇతడు భ్యదా[ది రామభ కుడు. కుల మత భేద బుద్ది లేవి మహాయోగి. ఈయన 

కీర్తనలు తత్వ, శృంగార టోధకాలు. ఇతని గురించి చాలా అద్భుతమైన కథలు 

స్టానికంగా [పచారంలో ఉన్నాయి. తాను (వాసిన ఒక కీర్తన పాడుతూ గోదావరినది మీద 

శయన తేలుతూపోయేవాడట. కాకినాడలో ఈయన సమాధి ఉంది. (కతె.వి,స_4) 
నిట్టల _పకొాశదాసు కీర్తనలు 
కర్ర క (పకాశదాసు. 

ఇవి[పముఖంగా తత్త్వ సంకీర్తనలు. కొన్ని కీర్తనలు భక్తుని మనో 

భావాన్ని [పకటిన్తాయి. మరికొన్ని శృంగార రస స్ఫోరకాలు. పిఠాపురం మహారాజా 

అయిన రావు నీలా|[దిరావుని రక్షించమని ఒక కీర్తనలో ఉందట. వీటిలో ఒక కీర్తన 

పాడుతూ కవి గోదావరి నదిమీన తేలిపోయేవాడట. (తె.వి స..4) 


నిడిగంటి ఏరయ్య దేవర 
'“రచన వ లక్ష్మమ్మ కథ. 


598 తెలుగు సాహిత్య కోశము, 


జానపద రచయిత. వివరాలు తెలియవృ. 


నిడుమామిళ్ళ దాసయామాత్యుడు 
నామాంతరం : మామిళ్ళ డాసామాత్యుడు (చూ). (క. స_20) 
నిమిషకవి వేంక కుశఠవి 
కాలం వ కీ.శ. 1850 ప్రాంతం, 
స్థలం * నిశాఖముడలం. 
రచన * జగన్నాథయోగి శతకము. 
గోడే జగన్నాథరావు అస్థానంలోని వాడట. ఇతని రచన సరళంగా ఉంటుంది. 
(క. స_269) 
నిముషకవి న. 
నామాంతరం : రామేశం. 
కాలు: కీ. శ, 1758 పాంతం. 
లం; సామంతకు[రు [గామం. 
చనలు : 1. జల్యకీడా విలానము 2, రామలింగేశ్వర శతకము శి. విషు సం వేద్య 
రామేశ్వర ఫ్ర గాజా విధానము. 
నిడుషకవి లింగరాజు పుత్రుడు. [గామకరణ ఎగా ఉండేవాడు. (య.వా,చు) 
నిమ్న జాతులలోని భాగవతులు 
ఈ భాగవతులు |పాచీనకాలం నుంచి తెలుగుదేశంలో ఉన్నారట. వీరు నిమ్న 
జాతుల వారి ఇళ్ళలో వివాహావి శుభకార్యాలలో భాగవతాలు ఆడేవారు. వీరిని సకలాం రో 
దేశంలో మాలదాసులని. మాదిగదాసులని, తెలంగాణా పాంతంలో చిందు వారని, ea 
(బై ౦డ డ వారు) వ్యవహరిస్తారు. వీరిలో కొందరు భాగవత నాటకాలను ఆడటానికి జట్లుగా 
య 
రు _పసిద్ధమైన శశరథా పరిణయం, చెంచులక్ష్మి, చుక క్కృలూరి రామనాటకం, 
పస. రామాయణం అనే యక్షగానాలను [పదర్శించేవారు. “చెట్టులెక్కగలవా 
నరహరి” అనే చెంచులక్ష్మి నాటకంలోని గేయం వీరిద్వారా |పచారంలోకి వచ్చిందని 
పండితాభి పాయం. ముఖ్యంగా ఏరి భాగవతాలు పల్లె సీమలల్లో వ్యవసాయపు పనుల, 
తరుణం లయిన తరవాత రాతులలోను, దసరా ఉత్సవ సమయాలలోను (పదర్శిసారు 
(నా.ర.చ_176) 
నిమ్మల లత్మకార్యుడు 
కాలం : [క శ. 10వ శతాబ్ది తల్వాతివాడు. 
సలం “ కందం (ఖమ్మం మెట్లు _ప్రాంకం, 
రచన : ఏకా మలింగ శతకము. 


కవి వీరశైవుడు. తన శతకంలో పూర్వకవులను స్తుతించాడు. వేమన వరకూ 


(పాచిన సాహిత్యము 37 


గల కపులను కొందరిని "పెర్కొ-న్నాడు. రచన సరళంగా ఉంటుంది. (ఆరు[ద_ 12-918) 
నిరంకుశుడు 
చూ ఏ నిరంకుశోపాఖ్యానము. 


విశిష్టత ! కందుకూరి రు[దకవి రచించిన నిరంకశో పాఖ్యానంలోని.కథా నాయ 
కుడు. “అనర్గళశేముషీ మహిమ” చేత వేదాదివిద్యా నిరంకుశుడౌతాడని భావించి తల్లి 
వండులు నిరంకుశుడని పేరు పెట్టారు. వేదాలు, శాస్తాంలు నేర్పారు. సంగీత 
సాపాత్యాలు బోధించారు. యుక్తవయసు వచ్చాక పెళ్ళి చేశారు. అతన్ని చూసి 
ఆడ పిల్లలు మోహించేవారు. ఈయన నిగమశర్మకు సరయిన ఉబ్‌, జూదంలో బాగా ఆరి 
తేరినవాడు. కొంగున పాచికలు ఎప్పుడూ మూటగట్టుకొనే ఉంటాడు. నక్కటక్కు-లు, 
నయగారాలు బాగా నేర్చి పచ్చి విటుడై నాడు. ఇతని భార్య అత్తమామలకు అణగిమణగి 
గుట్టుచప్పుడు గాకుండా చాలా కష్టాలుప డేది, ఈతడు తల్లి ఎన్ని చెప్పినా వినకుండా 
భార్య నగలను నల్లపూస లతో సహా ఒబుచుకోొని, వేశ్యమాత ఒడి నింపాడు. కొన్నాళ్ళ 
తర్వాత ఒకర్నాతి వేశ్యమాత నయానాభయానా చెప్పి ఇతనిని ఇంటి బయటికి వెళ్ళగొడు 
తుంది. 
అడవులు పట్టి, తిరిగి తిరిగి శివాలయం చేరి శివుం పందేనికి పిలిచి, దేపుని 
తరపున, తన తరపునా తానే పందెం కాచి ఆడాడు. పాచికలు తననే గెలిపించాయి, 
ఓడిన వాళ్ళు గలిచిన వాళ్ళకు అకిగిన ఒక వేశ్యను సంపాడించి ఇవ్వటం పందెం. 
దేవుడు పలక్క పోతే నిరంకుశుడు దేవునికి “పొగడదండ” వేశాడు. దేవుడు [ప్రత్యక్షమై 
ఏమికావాలని ఆంది “రంభ' కావాలని ఈ ఘటికుడు నిర్భయంగా చెబుతాడు. శివాను 
(గహంవల్ల దేవ వేశ్య దిగివచ్చింది. ఇం దుడు రంభను శపిసాడు. నిరంకుశుడు బుద్ది 
చాకచక్యంతో రంభకు శాపవిమోచనం కలిగిస్తాడు. దేవుని దయవల్ల నే ఈ నిరంకుళునికి 
జగ్మత్పసిద్ది వచ్చిది. చివరకు మోక్షం పొందుతాడు. ఎంత ట్రషుడినా దె వసాన్నిధ్యం 
చేరవచ్చునని చెప్పడానికి ఈ పాతను కవి సృష్టించాడు. (ఆరు ద_8) 
నిరంకుశుని భార్య 
చూ ఏ నిరంకుశుడు. 
విశిషత : నిరంకళో పాఖ్యానంలోని కథా నాయకుడైన నిరంకుశుని భార్య. 
నిగమశర్మ భార్య అంతటి అమాయకురాలు కాదు. నిగమశళర్మవలెనే ఈమె భర్త 
నిరంకుశుడు కూడా సచ్చివిటుడు. సకల వెదళాస్తాంలు చదువుకున్న నిరంకుశుడు పెళ్ళి 
చేసుకున్నా డేగాని భార్యను సుఖ పెట్టలేదు. తల్లి తం్యడులతో సహా దింధువుల నందరినీ 
మోసం చేసి భార్య నల్ల పూసలతో సహా నగలవ్నిటిని వేశ్యలపాలు చేశాడు. నిరంకుశుని 
భార్య కళ్ళ వెంట నీరు తెచ్చుకొని అత్తగారిని చూసి అడగవలసినవి నాలుగు (పన్నెండు 
పద్యాలలో) అడిగింది. 
తనను చిన్నప్పుడే “ఇంతనాడు ఆ.మూడు ముళ్ళూ వేయించి కొప్పరానికి 
తీసుకొచ్చారని, చేసుకున్నందుకు కాచిపోయటం తప్పదని అత్తగారి కింద. కోడరికం 


5౪8 తెలుగు సాహిత్య కోశము 


చేస్తున్నానని సిష్టూరాలాడింది. “మగడు సంసార నివర్శన చేసి యిట్లు తిరిగిన మనమున 
గోపింపకెట్టి మగ నాలుండన్‌” అని త్మీవమైన ఆవేశాన్ని వ్యక్తీకరించింది. స్త్రీ ఆవేద 
నను కవి ఈ పాతలో చకుగా చితీకరించాడు. (ఆరు ద-8-174) 
నిరంకుళోపాఖ్యానము 
కర్‌ = కందుకూరి రు|దకవి. 
అంకితం ఏ కందుకూరులో ఉన్న సో 'మేశ్వరస్వా మికి. 
నిరంకుశుడ నే దేళ్యాలోలుని వృతా ౦త్తం ఇందులోని ఇతివ నత్తం. 
విశిస్టత : ధర్మశీలుడనే రాజుకు పులహుడు అనే ముని ఈ కథ చెప్పాడు. 
గ్‌ కాంక్షవల్లి చాలా తప్పులు చేసి, చివరకు దై వసాన్నిధ్యం చేరిన వాడెవడయినా ఉంటే 
వాని కథ చెప్పమని రాజు అడగటం, ముని చెప్పటం జరిగింది. ఈ నిరంకుశుడు నిగమ 
శర్మకు, గణవిధికి సమ ఉబ్లీ. ఎంత (భపుడయినా దై వసాన్నిధ్యం చేరవచ్చుననేది 
ఈ కావ్యం లోని సారా౭ళము. (ఆరుుద-8. 187) 
నిరోష్ట్య కష శతకము 
కర : వె యాకరణ గజకంఠీరవ యుణయవలి కృషమాచారుఃలు (చూ). 
అవి యల య డ్‌ ల 


సంస్కృత శతకం. నిరోష్ట్య రచన; (ఆం. సం, సా 
నిరోష్ట్య దాశరథి శతకము (అలభ్యం) 
కర చూ. మండపాక పేరయకవి. (అం.సం,సా_807) 


చూ. కొ త్తలంక మృత్యుంజయక వి. 
అంకితం : ఆంత ర్వేదిలోని నరసింహస్వామికి. 
ఇది అయిదు ఆశ్వాసాల చి(త్రకావ్యం. కొన్ని (వాత ప్రతులలో దీనివి రుద 


రాజు తిరుమలరాజు (వాసినట్లున్నది. (తె.వి స_6) 
నిరోష్ట్య రామాయణమ్‌ (సంస్కృతం) 
కర్త: చూ, శాకల్యి మల్హ భట్టు (|పా.ద.దే చ) 


నిరోష్య రామాయణము (సం) 
© 
కర్త “ కవి కంఠీరవ కృష్ణమాచార్యులు (చూ. 
సంస్కృత గంథం, (శ్రీరామ చరి|త్రము ఇతివృ త్రం, ఆత్మకూరు సంస్థా 
నొన్‌కీ చెందిన సురప్తరం కేశవయ్య తెలుగులో ఒక నిరోష్ట్యి రామాయణాన్ని [వాళాడు. 
(ఆం.సం.సా.) 
నిరోష్ట్య రామాయణము 
కర్ర + మరింగంటి సింగరాచార్యులు, 


నామాంతరం : దశరథరాజనందన చరితము, 


(పాచీన సాహిత్యము 639 


నికోష్ట్య రామాయణము 
కర్త ఏ సురపురం శేశవయ్య. 
ఆంకితం : రాజా సోమభూపాల్‌ (ఆత్మకూరు సంస్థానం). 


వూర్తిగా లభ్యం కొతేదు. (అం.సు.సా.) 
ఒర ర్తి 
నిరోష్ట్య శుద్ధాం ధ సితొకల్యాణము 
కవి ; (చూ ఆసూరి మరింగంటి సింగరాచార్యులు. 


అంకితం : కర్పొరా| దిలోని (శ్రీ) హరికి, 
మూడాశ్వాసాల [పబంధం. సీతారామ కల్యాణాన్ని నిరోష్ట్యంగా చెప్పిన 
మొదటి కావ్యం, 
కవి తన స్వగామమైన పణకాజుపల్లెను కర్పరిపురి ఆనీ, అక్కడి కొండను 
'కర్పరాచలమనీ సంస్క కీకరించి ఉంటాడని ఊహిస్తున్నాడు. ఇది కవి తశ ఇరవయ్యవ 
ఏట చేసినరచన. ముదిత మేగాని పతులు లభ్యంకావడం లేదు. 
(క త. B_12; ఆరు'ద 8-299) 
నిర్గుణవాద నిరాకరణము 
కర్త ; చూ. వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేం[దులు. 
మత విషయక మైన విమర్శ గంథం. 1889లో [పచురితం. (ఆ3.సం.సా._481) 
నిర్వచన వ్నికమార్క చరితము 
కర్త 2 మిక్కిలి మల్లి థార్జున కవి. 
ఆ_-కితం : నండూరి కామయమం తి. 
నిర్వచన పద్యకావ్యం. భేతాళ కథల్లో ప్రసిద్ధిచెందిన “వ్మికమార్కునిో కథ 
ఇందలి ఇతి వృత్తం. రచన సరళమైనది. (ఆం.సం. సా__ 254) 
నిర్వచనోత్తర రామాయణము 
కరః తిక్కన, 
డశునారకాలర డీ: శ. 1248_ 12683 ప్రాంతం. 
కృతిభ_ర్త : నెల్లూరును ఏలిన రెండో మనుమసిద్ధి, 
పక్యేకత : 10 ఆశ్వాసాల కావ్యం. ఇది తిక్క_న మొదటి కృతి. దీనిలో 
తిక్కన తన తాత మం|తి భాస్కరుని నుతించాడు. మంతి భాస్కరుడెక “పూర్వ 
రానూయణావ్నె” |వాళాడుటారు గాని అది అలభ్యం. తెలుగులో లభిస్తున్న రామా 
యణాల్లో తిక్కన [వ్రాసిన ఈ రామాయణమే మొదటిది. సంస్కృత రామాయణ 
ఉత ర కాండలోని “శ్రీరామనిర్యాణం” తప్ప ఈ రామాయణంలో మిగిలిన కథ అంతా 
ఉంటుది. ఇందులోని “కవితా శిల్బం” అనన్యం, (|పొ.ద.దే,చ.) 
నివ ర్తి శేషాచలపతి కవి 


నాదూంతరం : శేషసుమతి. 


540 తెలుగు సాహిత్య కోశము 


కోలం : (5 జ శతాబ్దం. 
స్థలం “* తంజావూరు, 
రచనలు * 1 శాహరాజ విలాసము ౨. సరస్వతీ కల్యాణము ౨, ఆర్మిధ 


వ్యాకరణము (సం) (ఆంధ శజ్దానుశాసనము) 4. భోనలకోస 
కీయము (సం). 
బిరుదు : ఆం|ధపాణిని. 
గౌరవవిశేషాలు ! శాహమహారాజు చేత కనకాభిషేక సత్కారం పొందాడు. 
వేంకటపతి, అక్కమ్మల షృతుడు. కామ కళానిధి |వాసిన నెల్లూరి శివరామ 
కవికి ఇతడు గురువు. సుస్కుతానికి పాణనీయంలాగా నే తెలుగుకు సూ తాలు_| పకృతి 
(ప్రత్యయ నియం కోస) భాష్యం |వాకౌడు. ఇది ఆంధ వ్యాకరణం, సరస్వతీ 
కల్యాణం, యక్షగాన నాటకం, ఇది ఇతడే (వాసి శాహమహారాజు పేర పెట్టినట్లు చెప్తున్నారు. 
(ద.దే.వా_218) 
నివాళి 


నివాళి పదాలు 

దేశి వాజ్మయానికి చెందిన పాటలు. 

ఇన ద్విపద వికారమైన రచనలని పండితాభి పాయం. ఇవి గురుసిద్ధ లింగం 
[వాసిన శ్రీగిరి కురవంజిలోను పెద్దామాత్యుని భ్యదకాళీ కల్యాణంలోను ఉన్నాయి. 


(య.వా.చ-27/) 
నిశ్శంక కొమ్మన 
నామాంతరం : శివరంక కొమ్మన (చూ. 
నిష్కంటిక వ్యాఖ్య (సం) 
కర్త వ కోలచల మల్లి నాథసూరి. 
సంస్కృతంలో “తార్కిక రక్ష” అనే |గంథానికి ఇది మనోహరమైన 
సంస్కృత వ్యాఖ్య. (లె, వి. స_4) 
నిష్టల కామయ్యశా శ్రి 
ఇ ౧ అభ 
కాలం క (కీ.శ. 15వ శ తాబ్ద.౦ [పథమభాగం. 
సలం ఏ2 ఇంగిలావలి సంస్తానం_ అండ, 
అ ౧ అ 


_ ఇతడు 19 వ శతాబ్దం (పథమ భాగంలో ఆం|డ సంస్థానాన్ని పాలించిన 
గారయధిెర అస్టానంలోను, ఆ తరువాత (పభువైన రామన్నదొర (రామందొొర) ఆస్థానం 
లోను ఆస్థాన వండితుడుగా ఉండేవాడు. (ఆం. స్‌ సా 

నీతి చందిక 
కర్త గ సరవస్తు చిన్నయ్యసూరి, 


[పాచిన సాహిత్యము 541 


రచనాకాలం : | కీ. శ. 1858. 


౯] 


అంకితం :! ఎ. ఆగ్బత్తునట్‌ దొరకు. 

వచన (గంథం, చిన్నయసూరి సంస్కృతంలోని “పంచతం|[త హితోప దేశ 
కథలను ఆధారం చేసుకొని మిత భేదము, మి తలాభము, సంధి_వి|గహము అనే నాలుగు 
భాగాలను |వాయచలచి మితలాభ, మిత భేదాలను మాతం పూర్తి చేశాడు, ఈ 
రె.డింటికీ నీతి చం[దిక అని పేరు. ఈ గంథం మొదటినుంచి పాఠశాలలో పఠసీయ 
గోంథంగా ఉంటూ వచ్చింది. ఇది లక్ష్య (గంథం. దీనిలో చక్కని తెలుగు జాతీయాలు 
లోకో క్తులను చాటే సుభాషితాలు, సామెతలు, కథాకథన పద్దతిలో ఉన్నాయి. చిన్నయ 
సూరి దీనికి లక్షణ |గంథంగా 1858లో వ్యాకరణం రచించాడు. (వ. వా-85) 


నీతి తారావళి (అలభ్యం) 
కర్త : తందనామాత్యుడు (చూ. 
మడికి సింగన తన “నకలనీతి సమ్మత౦”లో దీనినుంచి 12 పద్యాలను సంక 
"లను చేశాడు. మరొకపద్యం “కవి జ వా శయంలో కనిపిస్తున్నది. దీనిలోవి ఒక 


పద్యాన్ని కొరివి గోపరాజు “సింహాసన ద్వా|తింశిక”లో “అనుకరిఠచాడు. (ఆరు[ద-_4) 


నీవి పదములు 
కర్రి : తులజాజీ (చూ). 
తొమ్మిదిమా[తం లభించాయి ఇవి శివపరంగా చెప్పబడ్డ వి, రాజనీతి, భకకి 
సత్ప్స౦నర్తన, సన్మార్గాలను బోధిసాయి. (ద. దే.వా-246) 
నీతి భూషణము (అలభ్యం) 
కర్త =: అంధభోజుడు (చూ. 


మడికి సింగన తన “సంకలనీతి సమ్మతం"”లో దీనినుంచి 25 పద్యాలను సంక 
లను చేశాడు. రసవత్తరమైన కవితాధార. నీతులను చక్కగా కవిత్వ ముట్టిపడేటట్లు 


చెప్పాడు. ఇది రాజనీతిని తెలిపే (గంథం కావచ్చును. . (ఆరు[ద-£) 
నీతి శతకము 
కర్త 2 తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. 


దీనిలో రాజనీతులు బహుళంగా ' ఉన్నాయి. రాజులు, మంతులు, 'పేనాది 
సతులు, వివిధాధికారులు, యుద్ద విధానం, రణరంగ సం|పదాయాలు మొదలయిన విషయా 


లకు సంబంధించిన నీతులన్నో ఉన్నాయి, (శ. నా ఏ-9371) 
నీతి శతకము 
కర్త : పుష్పగిరి తిమ్మన. 


భర్భృహారి సుభాషిత (తిశతికి అనువాదం. ఇతడు పూర్తి : [గంథాన్ని తని 
గించాడని చెప్తున్నారు కాని నీతి శతకం ఒక్కసే లభించింది. శివాం ఘిపూజులుగా ఈ 
శతకాన్ని తెనిగించినట్లు కవి చెప్పుకున్నాడు. (ఆథ[ద-10- 101) 


గ్ర 42 తెలుగు సాహిత్య కోశము 


నీతి శాస్త్ర ముకావళి 


నామాంతరాలు : 1. నీతిసార ముకావళి 2. వీతి సారము గి. రాజనీతి, 


కర్త బద్దెన. నన్నెచోడ నరేం[దుడని, నన్నన గంధవారణుడని ఇతనికి 
నామాంతరాలు, 
రచనాకొలం : (క్రీ.శ. [18 వ శతాబ్దం. 
ఎ 


పేత్యేకత ఈ [గంథం కొన్ని [పతులలో మూడాళ్వానాలుగా విభజింప 
బడింది. విషయం రాజనీతికి సంబంధించినది, శైలి (పౌఢం. వం. తిక్కనల రచనా 
శిల్పముంది. మడికి సిిగన ఈ [గంథం నుండి 88 పద్యాలను తన*సకల నీతిసమ్మతం ”లో 
ఉడాహరించాడు. (ఆరువ-£) 
నీతి సర్న్మగహము 
కర్త : పరవస్తు చిన్నయసూరి. 
ఇతర వివరాలు తెలియవు. (రమణీయం పీఠిక) 
నీతిసారమ్‌ (సం) (అలభ్యం) 
రచనాకాలం ; (కీ. శ. 12 వ శతాద్దిం, 
కర : రుదదేవుడు ((పతావరు[దుడు). 
రాజనీతి శాస్త్ర గంథం. ఈ (గంథ [ప్రసక్తి [పదింధరత్నావళిలో ఉం౦ది, 
కర్త కాకతీయ మహాస్మామాజ్యాన్నేలిన (పతాపర్ముద నరపాలుడు. ఈ (గ్రంథాన్ని 
3ెలుగులో కూడా [వాళాడు. ._ (కస- 187) 
నీతిసారము 
కర్త: (చూ) రుద దేవుడు. 
మదికి సింగన దీనిలోని కొన్ని పద్యాలను తన “సకలనీతి సమ్మతలటోలో సంక 
లనం చేళాడుకాన కర్త పేరు చెప్పలేదు. ఇవి రు దాదేవునివని పండితులు భావిస్తున్నారు. 
(క.త-_2) 
నీతిసారము 
నామాంతరం : నీతిళాస్త్ర ముకావళి (చూ). 
కవి జ బిద్దెన. 
నీతిసార ముకావ? 
నాదూంతరం : నీతిశాస్త్ర ముకావళి. 
కవి వ జద్దిన- 
నీలకంఠచ్చందస్సు 
కాలం : ' కీ, శ. 1850కి పూర్వం. 
కర్త వ స్పష్టంగా తెలీదు. 


(పాచీన. సాహిత్యము 548 


ఇందులోని పద్యాలు అప్పకవీయంలో ఉవాహృతం. 
| (కవిజనా శయం పిఠిక _ వావిళ్ళ) 
నీలకంఠ దీక్షితులు 
కౌొలం : |S: శు 17వ శతాబ్ది. 
స్టలం , మధుర తిరుమల నాయకుని కొలువు, 
రచనలు : 1 నీలకంఠ విజయము 2. శివలీలా బర్హనము శ. గంగావతరణము 
4. కలివిడంబనము 0. సభారంజనము 8. శాంతి విలాసము 7. వైరాగ్య 
శతకము 8. ఆనంవ సా? రోత్సవము 9. శివోత్కర్ష మంజరి 10. 
అన్యాపదేశ శతకము 11. హాలాస్యాభ్యుచయము 12. నలచరి[త నాటక 
చ్యాఖ్య 13. క యటుని మాహభాష్య (పదీప వ్యాఖ్య 14. శె వపురాణ 
తామసత్వ నిరాకరణము. 


ఈయన మధుర నేలిన తిరుమల నాయకుని మం|త్రి. రాణనీతిజ్జుడు. రాచకొర్య 
నిర్వహణ చేస్తూ, అసాధారణ (గంథాలు |వాసిన మేధావి. ఈయన, శివాదై పత స్టాపనా 
చార్యుడు. బహా్యాగంథక ర్తయైన అప్పయ్య దీక్షితుల తమ్ముడైన అక్కయ దీక్షితుని 
కుమారుడు. ఈతని శివభక్తి తత్త్వమెలాంటిదో, పాండిత్య (పకర్షటాడా సర్వతో ముఖ 
మైంది. గొప్పవై యాకరణుడు, ఉభయ మీమాంసలు తెలిసినవాడు. కర్మబహ్మ (పతి 
పాదక వేదభాగాలను క్రుణ్ణంగా పరిశీలించినవాడు. (తె.వి.స-8) 


నీలకంఠ విజయ చంపువు (సం) 
కర్త: నీలకంఠ దీక్షితులు. 
ఇది బహుళ |పచారం అ లల ఉద్దరింథం. అయిదు అళ్వాసాల పౌఢతర 
చంపూ కావ్యం. కవి తన రాజనీతి అనుభవాన్ని గురు కు క్ర సంవాదంలో స్ఫురింపచేశాడు. 
దూర్వాసుని శాపంవల్ల స్వర్గం రాక్షసుల వశం కావటం, [బహస్పతి నాయంతో 
ఇం్టదుడు రాక్షసులను నుంచిచేసుకోవటం, దేవదానవుల సముద మథనం, తొలుత వెలు 
వడిన హాలాహలాన్ని శివుడ్ముతాగి నీలకంతుడై జగ|ద్రక్షణచేయటం మొదలై న వృత్తాంతా 
లున్నాయి. ఈ కావ్యంలో కవి ఆలంకారిక సౌందర్యం, కవితాశిల్పం, కళొనై పుణ్యం, 
శాబ్దిక ప్రతిభ అనన్య సామాన్యాలు. వ|క్రో క్రి కావ్యజీవితమనే కుంతకుని మతాన్ని 
అనుసరించి ఈ అలంకారంతో కావ్యకన్యకను అలంకరించాడు కవి. 


ఈ కౌవ్యం అనేక శాస్త్ర సం[పదాయాలకు ఆకరం. సమస్త సంస్కృత 
ఏరాాదలకు అవ రై పుషి దండిగా ఉనా వి, 
మర్యాదలకు అవధి. దీనిలో శయ్యాసౌభాగ్యం, అర్థపుష్టి దండిగా ఉన్నాయి. (తె.వి 

నీలకంఠ విజయచంపువు వ్యాఖ్య (సం) 

కర్త: వేలాల మహదేవసూరి. 


నామాంతరం ; విభుదానందము. 


544 తెలుగు సాహిత్య కోశము 


ఇది నీలకంఠ దీక్షితుల చంపూ కావ్యానికి మనోహరమైన వ్యాఖ్య. ఈవ్యాఖ్య 
లేకపోతే నీలకంఠ దీక్షితుని కావ్యాన్ని ఆరం చేసుకోవటం కషం. (తె.వి.స-6) 
® రలు 


సిలకంఠ స్తవము (అలభ్యం) 
కర : మలి కారున పండితుడు. 
అవాలి రా జ 
రచనాకాలం : (కీ. శ. 12వ శతాబం. 
(oe) 


సీలకుంతల విలాసము 
కర : తులగాన నీలకంఠ కవి. 
దిని పతి కాకినాడ సాహిత్య పరిషత్తులో ఉంది. 
నీలగిరి యాత 
తర * కోలా శేషాచల కవి. 
అంకితం : గోడే వెంకట జగ్గన్ఫపాలునికి. 
రచనాకాలం : [ea శ. 1846 పాంతం, 


కవి మ్మదాసులో సైనిక శాఖాధ్యత్తుని కార్యాయంలో పని చేసేవాడు, 
12.05.1848 నుంచి 183.1_1847 వరకు ఉదకమండలంలో కార్య స్థానం ఎర్చ 
రచుకొన్న నంవర్భంలో జరిగిన వృత్తాంతాన్ని “సీలగిరియా[త” పేరుతో వచన కావ్యంగా 
రచించాడు. శైలి రసవంత మైనది. ఆయా | పాంతాలలోని వాతావరణ౦_ వేషభాషలు 
ఆచార వ్యవహారాలు మనోజ్ఞంగా నర్జించిన రచన. (వ వా_84-85) 
నిలగిరి వర్ణనము 
“కర్త వ చూ. మండ లక్షీకామేశ్యరశా శ్రి. 
రామస్వామి శెటిగారి ము దాక్షరశాల, చెన్నపట్టణంలో కీ. శ. 1907లో 
ము దితం. (ఆం.సం.సా_429) 
నలై లనాథీయమ్‌ (సం) 
కర్తవి చూ. శివ్ణ కృష్ణమూర్తిశొస్తి. 
గీర్వాణ రచన. జగన్నాథక్షేత య్యాతా విషయాలను వివరించే (గంథం. . 
(ఆం,సం,సా_926) 
నీలా వివాహము 
కర్తవ చూ. రాపాక లక్ష్మీపతి. (ఆ౨.సం.సా_188) 
నీలాసుందరి పరిణయము 
నామాంతరం ఏ లచ్చిమగని కత, 
కర్త : కూచిమంచి తిమ్మకవి. 
అంకితం 2 పిరాప్పురంలోని కుక్కు. లేశ్వర స్వామికి. 


[పాచీన నాహిత్యము య 


మూడాళ్వానాల అచ్చతెనుగు కావ్యం. కుంభకుడనే గొల దొరకుమవూ ౩ నీలను 
(శ్రీకృషడు పెండ్లి చేసుకోవటం దినిలోని (పధానేతివృ త్తం. "ఒకరి సట కట 
ఒకరు విని నీలాకృషులు “వినుకలి (పేమి”లో ఉన్నారు. మదించిన కంభకుని వృష 
భాలు ' (గొమస్టులను బాధిస్తుంటే _ వాటిని పట్టి బంధించమని రాజైన ధర్ముడు 
గొల్లదొరను శాసిస్తాడు, గొల్ల లందరూ భయపడి, ఆ ఎద్దులను పట్టలేకపోయాఎి. 
గొల్ల దొర ఆ ఎద్దులను పట్టి బంధించిన వారికి తన కుమా ర్తెనిచ్చి పెళ్ళిచేసా 
నని ప్రకటించాడు. ఎ వెరి గొల్ల చేతిలో పడతానో అని నీల వాపోయింది. చివరకు 
(శ్రీక్యమడు ఆ ఎద్దులను పట్టి బంధించి నీలను వివాహం చేసుకోవటం దీఏలోని ఇతి 
వృత్తం, సంస్కృత శబ్దం లేకుండా, అచ్చ తెలుగులో రచన సహజంగా సాగింది. 
నిలవర్లన సహజంగాను హృదయంగమంగాను ఉంది. [పసన్నమైన శైలితో తెలుగు 
మాటల కూర్చు మనోహారంగా ఉంది. కవికి కుక్కుటేశ్వర స్వామి కలలో కనిపించి 

కృతి అడిగినట్టూ ఆతని కోరిక మీవనే తానీ రచన చేసినట్టూ కవి చెప్పుకున్నాడు. 
(సా. చ. సన_208; తె. వి, న-8 16) 

నుదురుపాటి చిదానంద కవి 
నామాంతరం : చిదాకార కవి. 


కాలం ; (5. శ. 19 వ శతాబ౦. 
ద 

సలం శ పుదుక్కో-ట సంసానం, 

థి థ 

కనన న చం దాననా దండకము- 

బిరుదు క్ష ఉద్దండ కవి. 


ఇతడు నుదురుపాటి వెంకట కవి పౌతుడు. మాతృ భూతయ్య పుతుడు. 
కీ. శ. 1844 _ 1886 ల నడుమ పుదుక్కోటను పాలించిన రామచం[ద తొండ 
మాన్‌ ఆస్థాన కవి. సలక్షణంగా రచన చేశాడు, (ద దే. వా_41B) 
నుదురుపొటి చిదాకార కవి 
నామాంతరం : నుదురుపాటి చిదానందకవి (చూ. 


నుదురుపాటి వెంకన్న 


కాలం : [కః శ. 18వ శతాబం. 
టు 
స్థలం : పుదుక్కోట. 
రచనలు SE ఆం|ధభాషార్లవము (ఆం ధామరకోశము) 2. రఘునాధీయము 


న్‌ పార్వతీ కల్యాణము 4 తొండమాన్‌ వంశావళి ౮. బృహన్నాయికా 
దండకము ర. మల్లు పురాణము 7. తురంగ పంచకము. 


విరువు : మహోద్దండ కపిః 
(క శ. 1769-89లో పుదుకో్కో_టను పాలించిన రాయరఘునాథుని. ఆస్థాన. కవి, 
సీతారామయ్య పుతుడు. నుదురుపాటివారు తొండమాన్‌ రాజులకు (పుదుకో్కోటరాజులు) 


546 తెలుగు సాహిత్య కోశము 


వంశపారంపర్యంగా ఆస్థాన కవులు. వెంకస విద్వత్క_వి. రాజుకు (పీతి పాుడు. 


రొఘునాథుడు ఇతన్ని విశేషంగా గొరవించేవాడట. (ద. దే. వా_22ి2 
నుదురుపాటి సాంబశివ కవి 
కాలం గ [ శ, 19వ శతాబ్ద ౦. 
సలం ఏ పుదుకో్యట. 
రచనలు : 1. బిల్హ కీయము 2. తొండమాన్వంశ |పతాసమాలిక శీ. చం[దాననా 
దండకము. 
బిరుదు _ : ఉద్దండకవి. 


ఇతడు నుదురుపాటి వెంకన్న కుమారుడు. పుదుకో_టను పాలించిన (కీ. శ, 
1825_89) రాయరఘునాథుని ఆస్టానంలో ఉండేవాడు. తండ్రి తాతవలె |ప్రౌఢకవి. 
సమకాలీన విషయాలను తన రచనలో పొందుపరిచాడు. (ద. 'దే. వా) 


నుదురుపాటి సీతారామయ్య 
కాలం : క్రీ శ. 18వ శతాబ్దం, 
స్టలం శ పుదుక్కోట. 
రచన : తిరుమల రాయోవాహరణము (కొంత భాగం మాతం లభించినది.) 
బిరుదు ; ఉద్ద ౦డక వి. 
పుదుకో»టను పాలించిన నిజయ రఘునాథ (1780 _ 1763) రాయ రఘు 
నాథుల (1789-1789) ఆస్థానంలో ఉన్నట్లు తెలుస్తూంది. 
మధుక రాజైన ముద్దు కృష్ణప నాయకుని కాలంలో ఆంధదేశళం నుండి 
దక్షిణాదికి తరలి వెళ్ళిన కుటుంబాలలో నుదురుపాటివారి కుటుంబం ఒకటి. వీరు తొలుత 
పశ్చిమ గోదావరి జిల్లా నరసాప్పరం తాలూకాలోని నుదురుపాడు వాస్తవ్యులట. 
విద్వత్కవి. ఇతడు అనేక |పబంధాలు [వాళాడట. అవి లభించలేదు. చాటు 
వులు కొన్ని [ప్రచారంలో ఉన్నాయి. ఆం|ధభాషార్లన కర్త వెంకన్న ఇతని కుమారుడు. 
(ద. దే.వా-410) 
నుదురుపాడు శాసనము 1 
కాలం : (కీ. శ, 1108 పాతం. 
శాసన (పదాత ఇ కామయ ప్యుతుడు (శాసనంలో పేరు నష్టమైంది. 
పస్తావిత స్థలం * గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా నుదురుపాడు |గామం, 
శాసన విషయం :; నుదురుపాడు వర్ణన విపులంగా ఉంది. నుదురుపాటి 
విభుడై న కామయ తనూజుడు అర్జిజనులను, శిష్టజనులను పోషించినట్లు, [గామంలో 
వేంచేసియున్న 'దేవదేవునికి అఖండ దీపం నిలిపినట్లున్నది. దీనిలో ఒక శార్దూలం, ఒక 
కంద పద్యం, ఒక ఉత్పలమాల ఉన్నాయి. ( తె.క.చ-2/2) 
నుదురుపాడు శాసనము 1 
కాలం: క్రీ. శ. 1168 పాతం: 


పాచీన సాహిత్యము 47 


శాసన |పదాతలు : కొండ పశ్చిమ భూమండలాధీశుల (శ్రీగిరి పశ్చిమ దేశ [ప్రభు 
వుల్లుకు కొలువుకాం[డు (శాసనంలో వీరి పేర్ల లేవు). 

దాన శాసన్మపదేశం ఏ గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా నుదుతుపాడు |గామం. 
శాసన విషయం : దీనిలో శాసన |పదాతల వదాన్యతను గురించి విపుల వర్ణన 

ముంది. దాతలు గుడి, కృతి, నిధి, తోట, కొడుకు, చెరువు, నల్లిల్లు (అ|గహారం) మొ॥ 
సప్త సంతానాలను నిలిపి, మూలస్టాన దేవరకు హవిర్బల్యర్భనలు ఏర్పాటుచేసి, సాను 
లకు కూడా దానం చేసినట్లు ఈ శాసనంవల్ల తెలుస్తుంది. దీనీలో ఆటవెలదికో ఒక సీస, 
పద్యం, మరొక పెద్ద సీసమాలిక ఉన్నాయి. (తె క.చ_272, 218) 


నుదురుపాడు శాసనము 1 
0: డీ. శ. 1168 (పాంతం,. 
శాసన (పదాతలు ఏ కొండ పశ్చిమ భూమండలాధీకులకు (శ్రీ గిరి పళ్చిమ దేశ డక 
వులు) కొలువు కాండడు. 
దాన శాసనపదేశం : ఏ గుంటూరు జిల్లా స తెనప ని తాలూకా నుదురుపాడు మళ్ళు 
శాసన విషయం : ఈ శాసన్యపదాతల వదాన్యత గురించి దీనిలో విపుల 
వర్ణ నముంది. ఈ వంశీయులలోని |బిహ్మన బోయడు, అబ్బయ్య శీవునికి అఖండదీపం 
నిలిపినట్లు రాంకిపురంలో వేంచేసియున్న శివునికి రాంకి మల్లయ మరిది, రాంకి కొండస్ప- 
ఎరియమ్మల సుతుడై న నూకడు అఖండదీపం ఎ త్తినట్లు ఈ శాసనం చెబుతుంది. దీనిలో 
9 సీసపద్యాలు, 5 క్రందపద్యాలు (2 కందాలు అసమ్మ గం) ఉన్నాయి. 
(తె. క, చ_ 21/4, 270) 
నుదురుపాడు శాసనము 1 
కాలం : కీ. శ. 1100 [పాంత౦, | 
శాసన [పదాతలు : రాంకిపుర విభులు (శ్రీగిరి పశ్చిమదేశ [ప్రభువులకు కొలువు 
కాం్యడు ) 
దాన శాసన ప్రదేశం : గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా నుదురుపాడు |గామం. 
శాసన విషయం : దాతలు రాంకిపుర విభులు కొండ పడమటిసీమ [ప్రభువుల 
కొలువులో ఉండేవారని, వీరు పం|డెండు ఇండ్ల వారని, వీరందరూ సోమకళా శేఖరునకు 
దానాలు చేశారనీ ఈ శాసనం వల్ల తెలుస్తుంది. దీనిలో నాలుగు కందపద్యాలున్నాయ. ' " 
(తె.క.చ_276, 217) 
నూకమ శాసనము . 
కాలం : డీ. శ, 1102 [పాంతం, 
శాసనం వేయించినవారు : నూకమ. 


తండి ముత్తన్న, తల్లి మేడమాంద. ఈమె తాత తం|డులు' వెలనాటి" 
గొంకరాజు వంశీయులకు వంశ పారంపర్యంగా భృత్యులట. ఈమె చోడ నారాయణ 


548 తెలుగు సాహిత్య కోశము 


స్వామికి అఖండ దీపం నిలిపిందని ఈ శాసనంవల్ల తెలియ వస్తున్నది. దీనిలో రెండు 
ఉత్పలమాలలు, ఒక చంపకమాల, రెండు కంద పద్యాలున్నాయి. (తె.క.చ_250) 


నూకలవారు 
ధాన్య విశేషంతో నిలిచిపోయిన ఇంటి పేరు. ఈ ఇంటి పేరుతో ఉన్న 
కుటుంబాలవారు తెలుగు దేశంలో ఉన్నారు. చేబియ్యం వారు, పప్పువారు ఇలాంటివి. 
(భారతి_మా_ 45-280) 


నూటయెనిమిది దివ్యతిరుపతుల సుబ్బరాయ శతకము 
కర  పొత్తపి వెంకటామాత్యుడు (చూ. 
ఈ శతకంలో 110 పద్యాలున్నాయి. 2 నుండి 108 వరకున్న పద్యాలలో 
నూటఎనిమిది దివ్యతిరుపతులు, ద్రైవతాల వర్ణన ఉంది. 109 వ పద్యంలో కవికి సంబం 
ధించిన వివరాలున్నాయి. 110 వ పద్యంలో కృతిరచనకై [పోత్సహించిన చిన రెడ్డిగారిని 


గూర్చి తెలుపబడింది. (మమ్మా) 
నూతన కవి సూరన్న 
కాలం వ డీ. శ. 1410-1480 |పాంతం 
సలం * గోదావరీ మండలం. 
రచన ౩, ధనాథిరామము (చంపువు) (సకల జనా భిరామము). 
సమకాలికుడు : భైరవి కవి, 
అంకితం ఏ దాతారామ భీ మేశ్వరునకు. 
గురువు : ముదిగొండ వీరభ్యదయ్య. 


విశిష్ట : పూర్వకవి స్తుతిలో చివరగా నాచనసోముని పెరొాన్నాడు కొబిట్టి 
నాచన సోమన్న తరవాత వాడు. తిప్పయామాత్యుని పుతుడు. ఈ కవి పద్యాలను కూచి 
రాజా ఎర్రన, సువతీ శతకకారుడు |పస్తావించారు. హృద్యమైన కవిత. ఇతని కాలాన్ని 
గురించి వీరేశలింగంగారి అభి పాయం వేరుగా ఉంది. 


“నూతన కవి” బిరుదనామం కావచ్చు. ఇతని కావ్యంలోని ఇతివృ త్రాన్ని 
తర్వాతి వారు చాలమంది తీసుకొన్నారు. (ఆరు[ద 6_69) 
నూతన నిబంధనము 
కర్త : పిచ్చెట్‌ ఎడ్వర్లు 
ము[దణ కాలం : | కీ. శ, 1818. 
కె9 స్తవ మత (గంథం. వచనంలో ఉంది. (శ్రీరామపురం (వంగ దేశంలో 
ము దిత౦. (తె వి.స_6-668) 
నూతి వారు 
“నూతి” ఇంటి పేరుతో తెలుగుదేశంలో కొందరున్నారు. ఆ |గామంలో ఎవ్వ 


[పాచీన సాహిత్యము 519 


రికీ నూతిలేకుండా వార ఒక్కరికే నూతి ఉంటే ఆ వంశీనుల నందరినీ నూతివారన్నా 
రట. అదే ఇంటిపేరుగా నిలిచిందట. (భారతి _ మా _ 45 _ 229) 
నూరు జ్ఞానవచనములు 
కర్త: బెంజమన్‌ షూల్తీ. 
అచ్చయిన తొలితెలుగు (గంథం. బెంజమన్‌ షూల్తీ అనే ఆయన రచిం 
చిన ఈ పు సకం [(పష్యా దేశం (జర్మనీలో ద్యూగ్గింబిర్స్‌ కు చెందిన హాలీ (గామంలో 
ము! దిత మై, [8 శ, 1746_1747లో పచురితం. 
ఇది కై9 స్తవ మత |పచారం కోసం రచించి ముదింపబడింది. 
(తె. సా, విమర్శ-80) 
నూల్వీటి నాగయామాత్యుడు 
కాలం : (5. శ, 18వ శతాబ్దం. 
సాహితీ స్రియుడు. అవుడూరి కిచ్చయ్యను పోత్సహించి మాధవాభ్యు 


దయాన్ని రచింపచేశాడు. (య, గా. వా-40) 
నూల్వీటి హరియప్ప 
కాలం : (కీ.శ. 17/00 పాంతం కావచ్చు. 
రచనలు  _ 1. ఉలూచీ పరిణయము (యక్షగానం) 2. కృష్ణశతకము. 
జానకమ్మ నాగరాజుల ప్పుడు. మాధవాభ్యుదయ కృతి పోత్సాహకుడై న 
నూల్వీటి నాగయామా త్యుడి మనుమడట. (య. గా. వా-40) 
నృకంఠీరవాభ్యుదయము 
కర్త ఏ మరింగంటి వేంకట (పథము నృసి .హాచార్యులు. (తె. వి. సరి 
నృత్త రతాావళి 
కర్త :; జాయపసేనాని (చూ. 


రచనాకాలం : కీ. శ. 1108-1262 _పాంతం. 

(పత్యేకత ౩; నాట్యళౌస్త్ర (గంథం, ఇందులోని శ్లోకాలకు లక్ష్యాలుగౌనే 
రామన్ప గుడులలో కనిపించే మనోహర నాట్యభంగిమలు శిల్పులు గండరించారట, 
మార్గ, దేశి నృ త్తరీతులు ఇందులో ఉన్నాయి. (అద[ద-_2). 

నృసింహ దండకము (అలభ్యం) 
కర్త : ఎనుగు లక్ష్మణక వి_ I (లత్సక వి) 
కవి రచించిన రామ విలాస కావ్యంలో దీని [సక్తి ఉన్నది. (క. త.12_163) 
నృసింహ పురాణము 
కర్త i ఎట్టా _పెగ్గడ. 
అంకితం ; అహోబిల నరసింహస్వామికి, 


[000 తెలుగు సాహిత్య కోశము 


అయిదు ఆశ్వాసాలున్నాయి. [బహ్మండాది పురాణాలలో ఉన్న విషయాన్ని 

( తీసుకొని [పబింధంగా రాశాడు. 

(పత్వ్యేకత : కవి నృసింహావతారాన్ని ఇందులో 80041 గద్య పద్యాల్లోను, హరి 
వంశం పూర్వ భాగంలో 21 గద్య పద్యాల్లోను, ఉత్తర భాగంలో 47 గద్య పద్యాల్లోను 
వర్తించాడు. అహోబిలక్షేత వివరణ విపులంగా ఉంది. ఈ కావ్యాన్ని పోతన తది 

“తరులు అనుకరించారని అంటారు. ఎ|(రన భావుకతకు ఈ రచన తార్కాణం. 

. (ఆరు ద-8) 

నృసింహ పురాణము 

కర్త" : చూ. కొటికెలంపూడి కోదండరామ కవి. 
[= అంకితం బొబ్బిలి 'వేణుగోపాలస్వామికి, 
సంస్కృత రచనకు ఆంధీ కరణము. ఆరాశ్వాఫాలు గల వచన గంథం. 
(ఆం. సం. సా_806) 
నృసింహ పురాణము 
1,“ క్నర్త : బారిగడ్చుల ధర్మయామాత్యుడు (చూ). 
అంకితం : దారిగడ్చుల నృసింహస్వామికి. 
లభ్యమైన తాళప్యత |గంథంలోని మొదటి కమ్మ, చివరి కమ్మ లేకపోవడంచేత 
కవి కాలాదికాలు స్పష్టంగా తెలియరాలేదు. 
స ఆరాశ్వాసాల (గంథం. ఇది పేరుకు నృసింహ పురాణ మైనా, ఇందులో జయ 

(విజయుల -వృతాఎతం కూడా సమ్మగంగా ఉంది. ఆశ్వాసాంతగద్యలలో ఆయా విష 
యాలు క్షు ప్తంగా ఉన్నాయి. (మ. మా.) 

నృసింహ పురాణము (అలభ్యం) 

కర్ర “ చూ. వేములవాడ భీమకవి. 
దిని నుంచి రెండు పద్యాలను లాక్షణికులు ఉదాహరించారు. (ఆరు.ద-1) 
నృసెంహ పురాణము 

PB కర్త ఇ హరిభట్టు. 

చూ. నరసింహ పురాణము. 

నృసింహ భట్టు 

కాలం న (కీ. శ. 14021420 కి పూర్వం, 

రచన ఏ కాదంబరి (సం). 

సాహిత్య చితామణి కర్త పెదకోమటి వేముడుతన (గ్రంథంలో ఇతన్ని |ప్రస్తా 
వించాడు* విద్వత్క_వి. ఈ కవి అయిదు అంకాల నాటకంగా *కొదంబరి'వి సంస్కృ 
తంలో |వాశాడు. పెదకోమటి వేముని కాలంలో ఈ నాటకానికి మంచి పేరుండేది. 

(0. రా. చ్చ 


[పాచీన సాహిత్యము 551 


నృసింహ భూపారీయము 
నామాంతరం : అలంకార ము కౌవళి. 
కర్ర 3 కష్టయజ్వ. 
పతాపరుదీయానికి అనుసరణ |గంధథాలు చాలా వచ్చాయి. ఈ రచన 
సంస్కృ తానుసారంగా ఉంది. సంస్కృత నరస భూపాలీయమని కతెనుగునాట దీనికి 
వ్యవహారం. విజయనగర |పభువగు అళియ రామరాజుకు భాగినేయుడైన గొబ్బూరి 
నృసింహభూపాలునకు ఆ[శితుడు కృష్ణయజ్వ. అలంకార ముకావళి వాఖ్యా పాయంగా 
[హాయదిడినది, (ఆం, (ప. య. భూ_68) 
నృసింహమాల్యాదిచ్చదన్సు 
కర్త : పేరు తెలీదు. 
కాలం : డీ. శ. 19 వ శతాబ్ది, 
ఇది ఒక ఛందో గంథం, అము దితం. |పాచ్యలిఖిత పుస్తక భాండాగార 
ములో దీని [పతి ఒకటి ఉఎది. మలియాది నారసింహచ్చఎవస్సు అనే ఛుదో 
(గంథం లింగరాజు అనే కవి రచించినట్లు తెలు స్తున్నది. అది ఆలభ్యమని పండితులు 
చెప్తున్నారు. అ గంథం మలయాది నృసింహ స్వామికి అంకితం. ఈ రెండూ ఒకు 
నేమో పరిశీలించవలసి ఉంది. (క_స_218. కవిజనాశ్రయం - పీఠిక) 
నృసింహ విలాసము 
కర్త ఏ పైడిపాటి వేంకట నృసింహ కవి. 
కాలం; క్రీ. శ. 17వ శతాబ్దం. 
మూడాశ్వాసాల పద్యకావ్యం. వేటకు పోయిన నరహరి చెంచెతను వివాహ 
మాడ్డం దీనిలోని విషయం. రచన సరళంగా ఉంది. 
నృసింహ విలాసము 
కవి : లక్ష్మీ నరసింహము (చూ) 
ఈ కావ్యాన్ని గురించి వివరాలు తెలియరాలేదు. 
ఇతివృ_త్రం చెంచులక్ష్మి కథ కావచ్చు. (క.త_ 12.206) 
నృసింహ శతకము 
రచనాకాలం : |క్రీ. శ. 18 వ శతాబ్దం. 
కర్త ప కర్లపాలెం సింగన, 
మ తేభవృ త్తాలతో కార్చిన శతకం. అల్లారిలోని నృసింహ స్వామిపేర 
. రచింపబడింది. “నృసింహా_భ క్ర సంరక్షకా' అనే మకుటుకో ఉన్నది, కేశన నామాలకు 
ఒకొ్కాక్క సద్యం ఉంది. కొన్ని పద్యాలలో కవి మంతశాస్ర్ర జ్ఞానం గోచరిస్తున్నది. 
(శక చ-41/8) 
నృసింహ శతకము 
కర్త: తాడేపల్లి పానకాల రాయుడు, 


062 తెలుగు సాహిత్య కోశము 


కందపద్య శతకం. “మంగళా|ది నృసింహ” అనే మకుటం ఉంది. 
నృసింహ శతకము 
రవయి।తి : తరికొండ వేంకమాంది. 
ఇది [పకీర్ల శతకం. దీనిలో యోగము(దా రహస్యాలు వివరంగా ఉన్నాయి, 
ఇది భక్తి, వదాంత, తత్త్వ పధానమైనది,. (శ,సా.విఎ 
న్ససింహ సహన నామావళి 
కర : మతుకుమలి నృసింహ కవి (చూ). 
అవనే (22) 
నెప్పళ్లై అప్పన్న 
కాలం : డీ. శ, 15/5. 1625 నడుమ. 
రచన న శెవాగమ శివామణ్‌. 
ఎది, తి ఉర a వ 
అంకితం : శ్రీశైల మల్లి కార్జున స్వామికి. 
గురువు : ఇవటూరి రామనారాధ్యుడు. 
ఏకెష్టత : దిహ్మలింగార్యుని పుత్రుడు, పీక మాహేశ్వరాచార పరాయణుడు 
కైవళాస్తాంర్ధ పారాయణుడు, శ్రైవాగమ శిఖామణి. సరసకవితా చాతుర్యమున్న వాడనని 
గద్యలో చెప్పుకొన్నాడు. ( అరు] ద-$_241) 


పింగళి సూరన కళాపూ ర్లోదయం కావ్యంలోని చిలుకలు. పక్షులను పాత 
లుగా కొవ్యాలలో ప్రవేశ పెట్టి, కథను నడిపించటంలో సూరన్న అద్వితీయుడు. శృంగార 
నైషధంలో శ్రీనాథుని హంస మాటకారకొని కార్యశీలి కాదు. సూరన్న క[పభావతీ 
_్రద్యుమ్నం”లో శుచిముఖి అనే హంసచేత వేగుల వారి పని చేయించి, సందేశ వాహ 
కంగా చమత్కంరించాడు. అలాగే కళాపూర్ణోచయంలో కూడా ఒక చిలుకను [ప వేళ 
పెటాడు. చదువుల రాణిచే చిలుక. 
ఇది కల భాషిణీయై, అద్భుత శిశువై, మధుకలాలసగా మారినది. పణయ 
రాశితో తేలియాడింది. చివరకు ఎన్నో నోముల పంటగా కళాపూద్దుని పెండ్డి యౌడి 
“నది చిలుక గడుసుది. అంతటి రాజుచేత కాళ్ళ పట్టించుకొని, దితిమాలించుకొన్నది. 
ఈ పిట్ట జంట సామరస్య దాంపత్యం ఒక రమ్యమైన బాణీలో సాగింది. ఈ చిలుక చేత 
కవి, మణి కంధరుని కథా విశేషాన్ని చెప్పించాడు. 
నందన వనపు చిలుక : సూరన కళాపూర్ణోదయంలో ద్వితీయా శ్వాసంలో 
కీర వంపతుల [(పణయాన్ని మనో హారరగా వర్ణించాడు. (శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత 
పృక్షంతో పాటుగా కొన్ని పక్షులు భూలోకానికి వచ్చాయట. అందులో అన్నీ తిరిగి 
పోగా ఒక చిలుక పూర్ణ గర్భిణియైన తన ఇల్లాలిని వదలలేక ఇక్కడే ఉండిపోయింది. 
ఆవల ఆ వనలక్ష్మ్మ సౌందర్యానికి ఆకర్షింపదిడి ఆడుపిట్ట పోదృలంతో ఇక్కడే స్థిర 
పడినవి. నందనవనంలో బంధువులు_ద్యారకలో ఆలు బిడ్డలు-ఈ పిట్ట జంట, 
(కళాపూర్ణోదయం _మున్నుడి-మ,కో. రె. 


[పాచీన సాహిళ ము 583 


నెల్లుకు నారాయణ కవి 
నామాంతరం : కోన నారాయణ (చూ). 
నెలూరి చోడ తిక్కరాజు 
na) 
నామాంతరం : తిరుక్కాళత్సి, 
తాలం ఏ కీ. శ. 1208_1289 మధ్యకాలం. 
సలం న వి|కమ సింహపురి (నెలూరు). 
(() రా 
ఈయన మనుమసిద్దికి తండి. నెల్లూరును పాలించిన రాజు. సాహిత్య 
[(పియుడు. చతుర్విధ కవితా నిర్వాహకుడైన పెద్దయామా త్యుడు ఇతని ఆస్థానంలో 
ఉండే వాడట. ఈ పెద్దన విక్రమార్క చరిత కృతికర్శయెన జక్కనకు తాత. ఈయన 
చోడ తిక్కరాజు ఆస్థానంలో సాహిత్య విద్యా విశేషాలను (పదర్శించే వాడని విక్ర 
మార్క చర్విత వల్ల తెలుస్తున్నది. (తె,క.చ_879) 
నల్లూరి ముత రాజు 
కాలం : [రః శ. 1590 కి పూర్వం. 
రచన శ పద్మావతీ కల్యాణము (అలభ్యం), 
విగిషత : ఈయన కృతి చమత్కుతికి ఆటపటుగా ఉంటుంది. ఈయన 
(శ) (జ) 
కావ్యం నుంచి పెదపాటి జగ్గన్న ఒక పద్యాన్ని ఉదాహరించాడు. ఆ పద్యం విరహంలో 
ఉన్న కథానాయికను సఖి ఊరడిస్తున్న ఘట్టం లోనిది. ఈ పద్యం వెలలేని వ్యజం. 
ఈ పద్యంలో కవి “దేవూనై గురువూపై ” అనే సామెతను వాడి చక్కగా చమత్క 
రించాడు (ఆర ద-9) 
నెల్లూరి రాఘవ కవి 
నామాంతరం : నెల్లూరి వీరరాఘవ కవి (చూ). 
శలూది రామలింగయ్య 
లా 
కాలం : డీ. శ, 150 వ శతాబం. 
లు 
సలం : కాంచీ పురము. 
సాహిత్య పోషకుడు. పిధపర్తిసోమనాథ కవిని [పోత్సాహించి అతనిచేత 
(పభులింగలీలలు ద్విపద కావ్యాన్ని (వాయించి, తన గురువైన సిద్ధవీ రశ 'దేశికు నికి 


అంకితం ఇప్పించాడు. (క. త_86_88) 
నెల్లూరి వీర రాఘవకవి 
నామాంతరం : నెల్లూరి రాఘవ కవి. 
కాలం Er శ. 1680_1740 మధ్యకాలం. 
సలం : నెల్లూరు. 
రచనలు ఏ 1. విశేష రామాయణము (సం) 2 వల్లీ రామాయణము 


(అలభ్యం) 8. రసమంజరి (ఆం|ధీకరణం) (అలభ్యం) 4. సర్వ 


604 


తెలుగు సాహిత్య కోశము 


లోకేశ శతకము (అలభ్యం) 5. మం్యతపొద స్తవము (అలభ్యం) 
6. యాదవ రాఘవ పాండవీయము 7. వసుంధరా పరిణయము 
8. భవభూతి ఉత్తర రామ చరితకు వ్యాఖ్య (ఆలభ్యం) 9. 
చాటుకథా చమత్కృతులు (00) (అలభ్యం) 10 |తిసరారి దండ 
కము (అలభ్యం) 11. కృష్ష భుజంగము (అలభ్యం) 12. అష్ట 
దిగ్గజాల సీసాలు (అలభ్యం) 18. కృష్టలీలామృతం (అలభ్యం) 
14. సానంద చరిత (అలభ్యం) 15 స్తంభోద్భృవ గద్య(అలభ్యం) 
గురువు _ పుణ్యకోటి సోమయాజులు. 


వెంకటపతి, మంగమ్మల ప్యతుడు. రంగనార్యువి పౌత్రుడు. శతలేఖినీ 
విద్య, ఆశు, చిత, విస్తర కవితలలో పాండిత్యం కలవాడు. సకల శాస్తాంలు తెలిసిన 
వాడు. రత్న పరీక్ష, గజ పరీక్షలు కూడా నేర్చిన వాడట. పది అర్జాలు వచ్చేలాగున 
కావ్యం (వాయగలడట. 
ఇతని కృతులు తెలుగు, సంస్కృతం, మొత్తం కలిపి 60 కి పెగా ఉన్నాయి. 
చాటు కథలే 50 ఉన్నాయి. వీటిలో తెలుగు రచనలు రెండుమా[తం లభించాయి. అవి 
నెల్లూరులో అమ్ముదిత-| గంథ చింతామణిలో (పకటింపబడ్డాయి. ఇతని కుమారుడు శివరామ 
కవి తంజావూరు మహారాష్ట్ర రాజుల ఆస్థానంలో ఉండేవాడు. 
(క. త_18_73-78; ఆరు|ద_12-148) 


నెల్లూరి ఫీవరామ కవి 


కాలం : (కీ, శ. 1740 (పాంతం. 
స్థలం , తంజావూరు. 
రచనలు : 1, కామకళానిధి 2. రామగీతలు. 


గురువు : ఆంధపాణిని శేషాచలక'వి. 


వీరరాఘవకవి నూరమాంబల కుమారుడు. మొదటి శరభోజీ (1712-1728) 
కుమారులలో ఒకడైన జయసింహుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతని రెండో రచన జయ 
సింహువి ఆస్థానంలో జరగలేదు. మరి కృష్ణ భూపాలుడు తన్ను కోరగా రామగీతలు 
తెనిగించినట్లు చెప్పాడు. ఇతడు సంస్కృృతాం[ధ సాహిత్య సార్వభౌముడు. లక్షణ శొస్త్ర 
[గంథాలను అవగాహన చేసుకొని తెలుగులో [పౌఢంగా రచన చేశాడు. (ద. దే,వా-260) 


నేటివ్‌ నర్కు్యు లేటర్‌ 


కాలం వ (కీ.శ, 1844 ప్రాంతం. 
సంపాదకుడు : నారాయణ స్వామి. 
ఇదె ఆంగ్ల ప్మతిక. ఈ పతికను, దీని ము[దణాలయాన్ని గాజుల నక్షీ్మనరసింహం సెట్టి 
కొని “కిసెంట్‌” అనే ఆంగ్ల పత్రికను నడిపాడు 
| (వీరేశలింగం పంతులు _సమ|గ సరిశీలన_182) 


(పాచీన సాహిత్యము ర్‌ర్‌రి 


నేతివారు 
భోజన సమయాలలో నేయి విశిష్టమెందేగాక విలువై ౦దికూడా. నేతి పేర 
ఇంటి పేరుగా కొన్ని కుటుంబాల వారికీ తెలుగు దేశంలో నిలిచిపోయింది. 
(భారతి_మా_ 40.280) 
న_తదర్పణము 
కర్త తాడేపల్లి పానకాలరాయక వి (చూ, 
అంకితం ; (శ్రీకృష్తునకు. 
వైద్య శాస్త్ర (గంథం. 85 పద్యాలున్నాయి. నేత రోగ వివరాలు, చికిత్సా 
విధానాలు చెప్తున్న గంథం. (క. త_13-240) 
నేతావధానము 


చూ, అవధానాలు. 


కావ 
ఇణబణటది కష్టమం| తి 


కొలం : (కీ, శ. 1500-1612 పాతం, 
గురువు ఎ రందాళ రంగాచార్యులు. 
రచన : రాజనీతి రత్నాకరము, 


విశిష్టత : ఈయన గోలకొండ నవాబు కులీ కుతుబ్‌షాహి మం తిమ౦ డలిలో 
ఒకడు. కకం వంశంలోని ఆరోతరంలోని తాత ఒకాయన బెడందకోట నుల్తాన్‌ వద్ద 
“నేదకి” పదవిలో ఉన్నాడు. నేబతి అనే మాట “నియాబత్‌” అనే ఉర్దూ పదానికి 
తెలుగు రూస. దీనికి రాయదారి, స్తానాపతి అనే అరాలున్నాయి. కృష్ణమ తి తండి 
ఇ ఇ లె 
కమల మంతి పానుగంటి పట్టణాధ్యక్షుడు. కృష్ణ మంతి (ప్రసిద్ధమైన పంచ తం కాన్ని 
పు ప [పబంధంగా మార్చి రాజనీతి రత్నాకరం అనే పేరుకో _వాశాడు. ఇతని కవిత్వం 
ఉ_= ౯ 
సరవప్ప బొందుమల్లై ల బంతుల్లా ఉంటుందట, (ఆదద-9-262) 
చైబుుతి నాటకము 
కర్ర కంఠీరవ రాజు, 
అష్టదిక్సాలక విలానంలోని ఒక భాగం _ నాట్య|పధానం, ఇం|దుడొకనాడు 
నాటకశాలకు రాగా అష్టదిక్చాలకుల (పతినిధులై న నర్తకీమణులు తమ విద్యానై పుణ్యాన్ని 
(పదర్శించడం ఇందులోని ఇతివృత్తం, 
చైషధం తిమ్మమం| తి 
కాలం : (కీ. శ. 16వ శతాబ్ద ౦. 
సలం : నెలూరు మండలం. 
అ యా 
రచన : లక్షణ మంజరీ (లక్షణ (గంథం) (ఏకాశ్వాసం). 
అంకితం : గరళప్పరీశ్వరునికి. 
పొపయామాత్ఫుని పుతుడు. అషాదశవర గలతో (పబంధాలను కవులు (వాసే 
రు లా 


556 తెలుగు సాహిత్య కోశము 


రోజుల్లో వెలువడిన లక్షణ [గంథానికి ఇతడు కర్త. ఈయన (గంథం అము|దితం, 
ఇతడు ఉదయా। దీశ్వరుని "పేర్కొన్నాడు. నిశ్చయంగా ఏ [గామంవాడో తెలియదు. 
గరళప్పరి ఆ గ్రామానికి సంస్కృృతీకరణం కావచ్చు. (ఆవ ద-8; క స_85) 
వై షధ పారిజాతావతారిక (అలభ్యం) 
కవి: కృష్ణాద్వరి. 
అంకితం : రఘునాథ నాయకుని క్‌, న్‌ 16800.48). 

ఈ |గంథ నామాన్ని గురించి పండితులలో భిక్నాభి పాయాలున్నాయి. కవి 
తాను రచించిన |గంథాలన్నీ ఒక సీశపద్యంలో పేర్కొన్నాడు. వై షథ పారిజాతం రెండు 
సార్లు చెప్పబగింది. కాబట్టి ఒకటి నొటకమె* దిపదరచనో అయి ఉంటుందని కొందరూ, 
సంస్కృతం అయి హు రని కొఎదరూ అభి పాయపడ్డారు. అది పారిజాశానచారిక 
కాబట్టి పాఎజాతకథ అని కొందరు తలపోస్తున్నారు. (ఆరు ద-[0-218; క.త_ 12.84) 


నై షధ పారిజాతీయము 
కవి : కృష్ణాధ్వరి. 
కృతిపతి : రఘునాథ నాయకుడు (కీ. శ 1600-38). 
ద్వ్యర్థి పబంధం, నాల్లు ఆశ్వాసాలు, అయిదవ అఆళ్వాసంలో కొంత భాగం 
మాతం దొరికొయి. ఇది చాలా (పాఢ | సదింధమనీ, ఆము క్ష్యమాల్యదను తలపిస్తుందనీ 
చెప్తారు. కష్టా శ్రేషాలంకారాలు, ధ్వని అష్టాదశ వర్ణనలు విద్వత్కవి [పియంగా కవి 
(వాళాడు కృత్యాది పద్యాలు సంపూర్ణంగా ౬భించలేదు. 
ఇతివృ త్తంలో నలుని కథ, పారిజాత కథ కలిసి వచ్చేటట్లు చెప్పబడింది. 
నలుని కథ తెలుగు నై షధం నుండీ, పారిజాత కథ భాగవతం నుడీ తీసుకుని, తన కథ 
నాని కనుగుణంగా కష హార్చులు చేశాడు, ఉత్తమ కొవ్యంగా పండితుల [(పశంసలు 
పొందిన కావ్యం, (ద.దే.వా-78-_88) 
నోటు 
గీత రచనా విశేషం. ఇది ఒక పాఠర్శీమట్లో, హిందూస్తానీ రాగవిశేషమో అయి 
ఉండవచ్చునని పండి తులూహి స్తున్నారు. దీని నడక చకుగా సాగుతుంది. బాగే పల్లి 
అనంతాచార్యుల సుభ! దా పరిణయం యక్షగానంలో ఇది కన్నిస్తుంది, 
(య,వా.చ_937-_48) 
నౌకా చరి తము 
కర్త : త్యాగరాజు (చూ. 
సంగీత రూపకం. ఒకేఒక ఆంకం ఉంది, 
ఇతివృత్తం : కృషుని రాస [కీడలు, జల కీడలు, నౌకా విహారాలను వర్తి ంచే 
ఘట్టాలు ఎక్కువ. ఏడేండ్ల వయస్సు గల జాలకృపుడు కథానాయకుడు. రెండు మూడు 
కు గేయాలున్నాయి. (శారదా ధ్వజం-174) 


[పాచీన సాహిత్యము రఫ్‌? 


న్యాయపరిశిష్ట (_పకొశనమ్‌ (సం) 
కర్త చూ. అన్నంభట్లు. 
ఇది ఉదయన (గంథానికి సంస్కృతంలో |వాసిన వ్యాఖ్య.  (తెవి సళ) 
న్యాసాష్టకము (అలభ్యం) 
కర శ మల్లి కార్డున పండితుడు. 


రచవాకాలం : (కీ.శ. 1150 |పాంతం. 
పంగనామాల వారు 
ఇంటిపేరు. పంగనామాలు ధరించిన మూలుగానో, మరే కారణం వల్లనో 
ఈ ఇంటిపేరుతో చాలా కుటుంబాంవావ తెలుగుదేశంలో ఉన్నట్లు తెలియవస్తుంది. 
“బొట్టు ఇంటిపేరు ఇలాంటిదే, (భారతి_మా_45.280) 
పంచకన్యా పరిణయము 
కర్త * (చూ) బాలకవి సుబ్బన్న. 
అంకితం : శహాజీ (1881-1712) కి (తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు,. 
ఇతివృత్తం : (శ్రీకృష్ణుడు పంచకన్యలను పరిణయమాడటం. 
ఇది గోపికావస్తాంపహరణం దృష్టిలో ఉంచుకొని దానిపై అల్లిన కథ. 
విశేషం: ఈ కథ శహాజీయే చెప్పి తెలుగులో రచించమవి కవిని అడిగాడట. 
విస్తుతిలో సంస్కృత కవుల [ప్రశంస మాతం ఉంది. నాటకంలో కేతినాయని పాత 
శేషం. అతని మీద ఒక పదం ఉంది. అతడు హాస్యపు చేష్టలు చేయడం సూచింపబడింది. 
చోళడెశ పశస్తిని వర్ణిస్తూ “గృహము గృహమున దినమొక్క కృతి యొనర్చ 
జాలు లక్షణకవు”లున్నారని కవి చెప్పాడు. (య.గా. సం_8) 
పంచకావ్యములు 


ty OM 


సంస్కృతంలో కాళిదాసు రచించిన రఘువంశము, కుమార సంభవము, మేఘ 
సందేశము, భారవి రచించిన కిరాతార్జునీయము, మాఘుడు రచించిన శిశుపాల వధము అనే 
అయిదు కావ్యాలనూ పంచకావ్యాలుగా చెబుతారు. 
తెలుగులో అము క్రమాల్యద, పాండురంగ మాహాత్మ్యం, శృంగార వై షధం, 
మనుచరి త, వసుచరి[త్ర పంచకావ్యాలుగా పసిద్ధాలు. 
పోచిరాజు వీరన్న తెలుగులో పంచకావ్యాలను సులభశైలిలో రచించాడట. 
ఇతని కృతి అలభ్యం, (క.స_222) 
పంచతం త కథలు 
కర్త : రావిపాటి గురుమూర్తి శాస్త్రి. 
ఈ (గంథం 1770 _పాంతంలో [(వాయదిడి. 16084 లో ము|దింపబడింది. కథా 


వాజ్మయారంభ దళలోని తెలుగు కథలుగా ఇవి మిక్కిలి (పామర్యాన్ని పొందాయి, 1880 


లోవల నాలుగు సార్లు ముదింసబడ్డాయి. (వ, వా.) 


కరీ తెలుగు సాహిత్య కోశము 


పంచతం తము (అలభ్యం) 
కాలం : డీ. శ. 1250 [పాంతం. 
కవి * పేరుతెలియదు. 


తెలుగులో వచ్చిన పంచతం| త [గంథాలలో ఇది మొదటిది. మడికి సింగన 
తన సంకలన _(గంథమైన “సకలనీతి సమ్మతం' లో రీనిలోని కొన్ని పద్యాలను ఉదాహ 
రించాడు, (తె. క చ-_ 888) 


పంచతం తము 
కర్త * దూబగుంట నారాయణకవి, 
కృతిపతి : నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్షాపతిి గజపతుల సామంతుడు, తమ్మ 
భూపతి కొడుకు అయిన బసవ నృపాలుడు. 

(పత్యేకత : దీనికి మూలం విస్గశర్మ సంస్కృతంలో [వ్రాసిన పంచతం|తం 
దీనికి 50 పపంచ భాషలలో దాదాప 200 అనువాదాలున్నాయని పండితాభి పాయం. 
నారాయణ కవి కాలం నాటికే ఒక పంచతం[తం అనువాదమై, (సిద్దమై కీ. శ. 1847 
నాటికి మడికి సింగన “సకలనీతి సమ్మతం” వంటి సంకలన |గంథంలో చేరిపోయింది. 
అయినా నారాయణ కవి మళ్ళీ దీనిని అనువదించాడు. భావ సంపుటిలో, భావనా విస్తృ 
తిలో |పతిభా గాంభీర్యాలు లేవుగాని కవన ధోరణి రస విహీనంగా మాతం ఉండదు. 
మంచన, కూచిరాజు ఎ రన మొదలగు దాదాపు 12 మంది పద్య కావ్యంగానో, గద్య 
కావ్యంగానో ఈ ప౦ంచతంతాన్ని తెనిగించారు. బై చరాజు వేకటనాథుడు, తిప్పయ 
గారి భాను కవి, రావిపాటి గురుమూరిశాస్త్రి, పరపస్తు చిన్నయసూరి, శిస్టు కృష్ణమూర్తి 
శాస్త్రీ, కందుకూరి పీరశలింగం, కొక్కొండ వెంకటరత్నం, ఊల్ల౦గి రామచం|[దరావు, 
నండూరి రామమోహనరావు సాహిత్యంలో (వాశారు. విశ్వాత్ముల నరసింహమూర్తి, 
బొప్పు బాలుర కోసం చిత రచన చేశారు. దేశ విదేశాల గుహలలో కూడా పంచ తం|తం 
లోని కొన్ని కథల బొమ్మలను శిల్పులు గండరించారు. వ్యాకరణ విరుద్ధ [పయోగా 


లున్నాయి. ఆ కాలపు వ్యావహారిక రూపాలున్నాయి. (ఆరు ద-8. 1£8) 
పంచతం తము 
కర్త బై చరాజు 'వేంకటనాథుడు. 


రచనాకాలం : [మ స్‌, 1550-80 పాంతం. 
అంకితం : హారిహరనాథునకు. 
ఈ [గంథంలో దాదాపు 2000 పద్యగచ్య లున్నాయి. అయిదు అశ్వాశాల. 
పద్యకావ్యం. 
మాతృకలో లేవి విషయాలను చేర్చి, వర్ష నలతో పెంచినందువల్ల అక్క డక్ళుడ 
కవి ర్‌ం 
కథాగమనం కుంటువడినట్లు తోస్తుంది. అష్టాదశ వర్ణనలు కూర్చి చేసిన ఈ రచన సాధా 
రణ పాఠకుల కంటె విద్యావంతులకు వేడుక కలిగిస్తుంది. దూబగుంట కవి, బై చరాజు 


(పాచీన సాహిత్యము 559 


కవి కూడా పాటలీస[తం ఏలేవాడు సుదర్శన (పభువే అన్నారు. ఇద్దరూ ఒకే సంస్కృత 

మూలాన్నిచూసి ఉండవచ్చు. ఈ సంచతం[ తంలో, మాతృక పంచతం|తంలోవి 48 కథ 

లలో 25 మాతం ఉన్నాయి. స్వాభావిక వర్తనలు, పా తపరిశీలనలు, స్వభావ నిరూప 
U లీ ణ 


ణలు ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి, (తె,వి.స_4) 
పంచతం తము 
కర్త : భాను కవి. 
రచనాకాలం : డీ. శ. 1510-80 |పాంతం, 
అంకితం * లక్ష్మీనారాయణునకు. 
మూ ఎం : సంస్కృత పంచత౦ంతము, 


పంచతం|తాన్ని తెలుగులో దూబగుంట నారాయణ కవి, బై చరాజు వేంకట 

నాథుడు కడా పద్యకావ్యాలుగా |వాశారు. ఇందులో దూబగుంట నారాయణ కవి పద్యా 
లను పోలిన పద్యాలు కొన్ని క్రన్చిస్తున్నాయి. పదిహేనవ శతాబ్ద ౦లో (గంథస్థమైన 
వ్యావహారిక పద రూపాలు కొన్ని ఈ రచనలలో కన్చిసాయి. మృదుమధురమైన రచన, 
రెంటూరి చిట్టనామాత్యుని (పోత్సాహంతో ఈ రచన లక్ష్మీనారాయణుడ నే 

అతడు కృతి పొందాడట. (ఆరుద-6- 180) 


పంచతం తము 
కాలం : డీ. శ, 19 వ శతాబ్ది. 
కర : శిషు కృషమూ ర్తి. 
క్‌ 6 ర్‌ —_ 
ఇందులో పంచతంత్ర కథల గురించి ఉంది. 
(వీరేశలింగం పంతులు_సమ్మగ పరిశీలన) 
పంచదశి (సం) 
కర్ర ద్‌ విద్యారణ్యుడు. 


ఇది సంస్కృత వేదాంత (గంథం, (తె.వి.స_4) 
పంచనదీ స్థలీ పురాణము (అలభ్యం) 
కవి * ఆలూరి క్రుప్పన, 
అనువాద రచన. 


తిరువాడి క్షేత్రం పంచనదీ స్టలంగా (ప్రసిద్ధం. (సఖ్యాత వాగ్గేయ కారుడు 
త్యాగరాజస్వామి సమాధి ఇక్కడనే ఉంది. ఇక్కడి దైవం పంచనదీశ్వర స్వామి. ఈ 
స్టలపురాణాన్ని కవి సంస్కృతం నుండి (గ్రహించి ఉండవచ్చును. (ద. దే. వా-200) 
పంచపాదికా వివరణోజ్లీవని 
కర  యజేశ్వరుడు, a 
ఇది వేదాంత గంథం. (తె. వి. స_4) 


560 తెలుగు సాహిత్య కోశము 


పంచ పకార గద్య 
కర్ర : పాల్కురికి సోమనాథుడు, 
రచనాకాలం : 18వ శతాబ్దం. 
శివభక్తి పతిపాదికమైన రచన. ఇందులో అయిదు విధాలైన బసవసో[త 
పూర్వక గద్యాలున్నాయి. ఇదే సంస్కృతంలో కూడా రాశాడట. (క. ఈక) 
పంచబాణ విలాసము (అలభ్యం) 
కర్ర ; తెలియదు. 
కాలం న; (కీ. శ, 16708 పూర్వపు రచన. 
రత్నాకరం గోపాలరాజు ఈ కావ్యాన్ని పేర్కొన్నాడు. (అద ద-12£.1801) 
పంచ భాషలు 
ఇవి (సాకృతానికి భిన్నరూపాలని కొందరంటున్నారు. 
1. |పాకృతము 2. శౌరసేని 8 మాగధి 4, పైశాచి 5. అస|భంశము. 
ఈ అయిదూ పంచభాషలనీ భారతీదేవి శైశవ భాషితాలనీ అప్పకవి చెప్పాడు. 
(అప్పక వీయం_ 1.72) 
పంచముఖేశ కంద పద్యశతకము 
కర్త “ అమలాపురపు సన్య్యాసిక వి. 
రచనాకాలం : కీ. శ, 18వ శతాబ్దం. 
భక్తి |పతిపాదికమైన కంద పద్య శతకం. 
పంచముకేశ లింగ ద్వా(తింశతి 
కర్త ఏ అమలాపురపు సన్యాసికవి. 
సీస పద్యాలతో కూడిన రచన, 
పంచముఖిశ్వర _పభువృత్త శతకము 
కర్త 2: ఆమలాపురపు సన్యాసిక వి, 
రచనాకాలం : 19వ శతాబ్దం. 
శివభ క్తి [పతిపాదకమైన శతకం. 
పంచరత్న కవి 


కాలం : కీ శ, 1/శతావి. 
© 
సలం * తంజావూరు. 
రచన * శరభోజి రాఘవ చరి తమ్‌. 
ఈయన తంజావూరు పాలకుడైన శరభోజి ఆస్థానకవి. (తెషాస_ర) 
పంచరత్న |పబంధము 
కర్త వ శహాజీ (చూ). 


[పాచీన సాహిత్యము 681 


అంకితం : త్యాగేశునికి. 
యక్షగాన నాటకం. కవి దీన్ని మహి [పబంధంగా చెప్పుకొన్నాడు. 
విశేషం : శహాజీ కొలువులోని ఇద్దరు నాట్య కత్తెలు, ఒక యోగి, బిరుదు 
బంట్లు, సాదనకాం|[డు, చెంచువారు, శివుని కొలువులో తమ విద్య [పదర్శించి బిహు 
మానాలు పొందిరావడం_శివుడు శహాజీని ఆశీర్వదించడం ఇందులోని కథ. 
(ద. దే, వా-181) 
పంచ రత్నములు 
శ్రవ్య కావ్య భేదం. 
చూ. సంచాననావళి. 
పంచ వింశతి శతకములు 
రచనాకాలం : (కీ. శ. 17వ శతాబ్ద ౦, 
కర్త : వెలిచేరు వేంకటరామ |పధాని. 
హరికి అంకితంగా ఈ కవి 25 శతకాలు రాశాడటి. వాటి పేర్లు తెలియ రావడం 
లేదు. (శ.క.చ_712) 
పంచ నహ సావధానము 
చూ. ఆవధానాలు. 
వంబాకరి మంత మాహాత్మ్యము 
కర్త ఎ, తెలియదు. 
ఒక లఘుకృతి. కర్హృత్వం అవిజ్ఞాతం అని పరిష్కుర్హల అభి పాయం. 
పతిచరణం చివరలో “పంచాక్షరి” అనేపదం ఆవృతి అయ్యేవిధంగా |వాయబడిన 
70 పంక్తుల రచన. స్తీ బాలవృద్ధులకు పారాయణ యోగ్యమట. కందుకూరి వీరేశలింగ 
మంతికి అంకితంగా ఒక పంచాక్షరీమాహాత్మ్యం రచింపబడినట్టు తెలుస్తున్నది. ఈ ర0డూ 


ఒకటి కావచ్చు.అసమ్మగ (పతి ఒకటి మదరాసులోని (పాచ్యలిఖిత [గంథాలయంలో 
ఉఊఉ౦దీి. 


వివరాలకు చూ. కందుకూరి వీరేశలింగ మంతి. (ఆం.సం,నా, 
పంచాతరి మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త : తెలియదు, 


ఆంకితం : కందుకూరి వీరేశలింగ మం తికి. 
పంచాననావళి 
నామాంతరం : పంచరత్నములు, 


శ్రవ్య కావ్య భేదం. అయిదు పద్యాలున్న కావ్యము పంచాననావళి. దీవికి 
పంచరత్నాలు అని నేటి వ్యవహారనామం, (తె.వి.స_6) 
పంచాయుధ కటి 
కర్త : కంరీరవ రాజు (చూ. 


582 తెలుగు సాహిత్య కోశము 


యక్షగానం. సంగీత నృత్య రూపకంవంటి రచన. విష్ణుమూర్తి పంచాయుధాలు, 
కంఠీరవరాజును రక్షిస్తున్నట్లుగా ఆయా పాత్రలు అభినయించేటట్లు రచించబడింది. 
సంస్కృత శ్లోకాలు ఎక్కువగా ఉన్నాయి. (ద, దే. వా_468) 


పంచాశ త్తు 
ఏబది పద్యాలుందే కావ్యభేదము. (అప్పక వీయం) 
పంజిక (పంచిక) 
కావ్య పరిభాష. ఒక |గంధథానికి వాసే విపులమైన వివరణాన్ని పంజిక 
అంటారు, (కావ్యాలంకార సం|గహం) 
పంట మైలారురెడ్డి 
కాలం ఏ (క్రీశ. 15 వ శతాబ్ది పూర్వభాగం. 
సాహిత్య పోషకుడు. శ్రీనాథ విరచిత నందనందన చరిత కావ్యానికి 
కృతిపతి. _ శ్రీనాథుడు ఈయన దగ్గర దిన వెచ్చాన్ని తీసుకొన్నట్లు ఒక చాటువువల్లి 
తెలుస్తున్నది. ఈయన | పాభవకాలం (కీ. శ, 1424_1429 మధ్యకాలం, దిన వెచ్చమిచ్చిన 
రెడ్డిరాజుకు కృతజ్ఞతా సూచకంగా కవి, నంద నందన చరితను ఆంకితమిచ్చి ఉంటాడని 
పండిత నిర్ణయం, (శ్రీనాథుడు_158-156_కొ. శ్రీ. మూ.) 
పంట లింగారెడ్డి 
కాలం : (కీ. శ. 17వ శతాబ్దం. 
స్ధలం * తురయూరు. 
సాహిత్య పోషకుడు. కృతిపతి, (కీ. శ, 1682_1667 నడుము తురయ్యా 
రును పాలించిన రాజు. పాండ్య భూపాలుని సామంతుడు. రేవూరి అనంతయ్యచేత వృద్ధా 
చల మాహాత్యా్యన్ని వాయించి అంకితం పొందాడు. 
వెంగునూరులో వృద్ధాచలేశ్వరునికి ఆలయం కట్టించాడు. ఇతని భార్య 
ఎరాంబికకు కలలో వృద్ధాచలేశ్వరుడు (పత్యక్షమై తనకు వెంగనూరిలో ఆలయం 
కట్టించమని చెప్పాడట, (అఆద్యద-1£.80) 
పండరంగని అద్దంకి శాసనము 
కాలం * రీ. శ. 848 [పాంతం, 
గుణగ విజయాడిత్యుని సేనానియెన పండరంగడు వేయించిన శాసనమిది. 
దీనిలో దేశీ ఛందానికి చెందిన ఒక తరువోజ, తరువాత కొంత వచన భాగం ఉంది. 
గుణగ విజయాదిత్యుని (తూర్పు చాణుక్య [పభువు) (పథమ రాజ్య సంవత్సరంలో 
(క్రీ. శ. 848) శాసనం వేయటం జరిగింది. పండ రంగడు శతు రాజులను జయించి, 


ఆదిత్య భట్టారకుడ నే ఆయనకు భూమి దానం చేసిన విషయం ఇందులో వర్ణితం. ఇది 


చంపూ పద్దతికి చెందిన శాసనం. (వా, చ-_12; తె, వొ.) 


పండరి భజనలు 

నృత్య (పధానమైన భజనలు, పూర్వకాలంనుంచి ఈ భజనలు తెలుగు దేశంలో 
[పచారంలో ఉన్నాయి. ఈ కళారూపం అసలు మహారాష్ట్ర దేశానికి సంబంధించింది; 
సండరీ క్షేతంనుంచి పండరి భక్తుల ద్వారా దేశమంతా వ్యాపించింది, చేతిలో చిరతలు; 
నోటితోపాట, పొటకు తగిన అభినయంతో (పాముఖ్యం వహించే వాయిద్యాలు డోలక్‌, 
మద్దెల, కంబీర, తంబురా, తాళాలు, హార్మోనియం ఉంటాయి. ఈ భజనలు భక్తి 
రసపూరితమె గాక_కినటానికి ఇంపుగానూ, సొంపుగానూ ఉంటాయి. తెలుగులో చాలా 
మంది భక్తిపరులయిన కవులు ఈ భజనలకు గీతాలు |వాశారు, (నా. ర. చి01 

పండిత తయము 

శ్రీపతి పండితుడు. (కీ. శ. 9850-1000), శివలెంక మంచన పండితుడు 
(కీ. శ. 1025 |పాంతం), మల్లి కార్దున పండితుడు (మల్లి కారున పండితారాధ్యుడు), 
(కీ. శ. 1150 |పాంతం) అనే ముగ్గురు పండితులను పండిత్యతయ మంటారు. వీరు 
ఆం|ధ దేశంలో వీర శె వమత (పచారం చేసిన పండితులు. 

ఆంధ దేశంలో వీర శైవ మతం రెండు సం|పదాయాల మూలంగా వ్యా ప్రి 
చెందింది. అందులో మొదటిది ఆవై దికమైన బసవ సంపదాయం లేదా జంగమ 
సం|పడాయం. రెండోది సవై దికమైన పండిత సం్యపదాయం. దీన్నే ఆరాధ్య సం[ప 
దాయమనీ అంటారు. ఆ కెండో సం|పదాయానికి చెందిన వారినే లింగధారులని కూడా 
వ్యవహరిస్తారు. ఈ సంప్రదాయపు |పవర్తకులయిన శివాచార్యులు ముగ్గురూ తెలుగు 
దేశంలో పండిత త్రయంగా విఖ్యాతి పొందారు. వీరు, సృష్టి, స్థితి, లయకారులని (పసిద్ది 
చెందిన బహ్మ, విను, మహేశ్వరుల ఆధిక్యాన్ని అణగ్మదొక్కి. శివుడొక్కడే దైవ 
మని, |తిమూ రుల కందరాని దివ్యలింగ స్వరూపుడని వెదాగమ,ళా స్తేరితి హాస ప్రమాణాల 
ద్వారా నిరూపించి ఈ సంపదాయాన్ని ఆంధ దేశంలో పవర్తిల్ల చేశారు. ' శ్రీవత్తి 
పండితుడు [బహ్మవాదులను, శివలెంక మంచన విష్ణు వౌదులను. మల్లి కార్టున పండితా 
రాధ్యుడు శివుడు కేవలం సంహార క ర్హయనే పాక్షిక శైవ వాదులను ఖండించి, శివభక్తిని 
శివుని సర్యోత్క్బృష్షతను (పదర్శించారు. వీరు సంస్కృత భాషలో ఉద్దండ పండితు 
లయినప్పటికీ అం|ధ డేశీయలయిన కారణం వల్ల తెలుగు భాషనే మత వ్యాపనకోనం 
సాధనంగా (గ్రహించి, తెలుగు భాషకు గౌరవాన్ని ఆపాదించారు. వీరు మత [పచారం 
కోసం విశిష్ట మహిమలను (పదర్శించి వీరశైవ మతం చిరస్థాయిగా ఉండదెటట్లు పర్మిశ 
మించారు. 

చూ. 1. శ్రీపతి పండితుడు 2. శివలెంక మంచన పండితుడు శ. మల్లి కార్డున 


పండితుడు (తె. వి, సశ 
పండిత మనోఖిరామము 
క * బేతపూడి కృష్ణకవి, 


రచనాకాలం : (కీ. శ, 10వ శతాబ్దం. 


584 తెలుగు సాహిత్య కోశము 


అంకితం : ధవళా[ది నాయకునకు. 


రసవంత మైన కవిత్వం గల (గంథం, (క. స_88) 
పండితారాధ్య చరిత 
కర్త న పాల్కురికి సోమనాథుడు. 


[శోత వ సూరనామాత్యుడు. 
విశిష్టత : ఇది సోమన్న చివరికృతి. ద్విపదకావ్యం. మల్లికార్జున పండితా 
రాధ్యువి పుణ్యచరి[త. _ దుర్మతవాద ఖండన, వీరశైవ దీక్షాబోధ, మహిమా 
[పదర్శన, లింగె క్యాలతోపాటు చాలామంది భక్తుల కథలిందులో ఉన్నాయి. కవి కావ్య 
కళా పౌఢి, బహు భాషా వేతృ త్త ౦ ఇందులో కనిపిస్తున్నది. వర్ణనలు అద్భుతంగా 
ఉంటాయి. ఈ కావ్యాన్ని “తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం” అంటారు. 
(శ్రీ నాథుడు దీనిని పద్య కావ్యంగా |వాశాడు. గురురాజకవి సంస్కృృతకావ్యంగా |వాశాడు. 
(శ్రీశై లంలో భక్తులు పాడుకొనే గేయాలు, సుస్కృృతాం[ధ, కర్ణాటక, మహారాష్ట్ర) తమిళ 
భాషలలో రచించి కవి ఇందులో మార్చాడు. సూరనామాత్యుడు పాల్కురికి సోమనాథుని 
బావమరది అనీ, ఈ కృతి అతనికే అంకితమనీ తెలుస్తున్నది. 
(ఆరు[ద_2; శ, క. చ-88) 
పండితారాధ్య చరితము (అలభ్యం) 
కర్త వ శ్రీనాథుడు, 
అంకితం : మామిడి _పెగడయ్యకు. 
ఇది (శ్రీనాథుని మూడో రచన. ఇది శృంగారనై షధ కావ్యం కంటె ముందు 
రచన అని పండితులు నిర యించారు. రచనాకాలం |క్రీ. శ. 1882 | పాంతం కావచ్చును. 
(శ్రీనాథుడు. 72-కొ . శ్రీ.మూ) 
పండి పెద్ది కన్చష్టస్వామి 
కాలం : కీ. శ, 18వ శతాబ్ది. 
రచన : బిల్హణీయము. (కర్తృత్వం సందేహం). 
చితకవి సింగరయ్య |వౌసిన విల్హ జ్రీయ కావ్యాన్ని అతిని మరణానంతరం 
అతని కుమారుడు నరసింహ కవి కృత్యాదినీ, కొన్ని గద్య పద్యాలనూ తీసివేసి ఇతనికి 
తెచ్చి ఇచ్చాడట. ఇతడు అతనికి కొంత ధనమిచ్చి ఆ కావ్యాన్ని తన పేర వెల్ల డించు 
కొన్నాడవీ అంటారు. కావ్యాన్నిబట్టి ఇది కృష్ణస్వామి [వాసినస్లే ఉన్నా మొదటి ఆశ్వాసం 
లోని చ|క్రబింధాన్నిబిట్లి చితకవి సింగరయ్య పేరు తెలుస్తున్నదట. (క,స_289) 
పండుపాట 
కర్త ౩ తెలియదు. 
జానపద పొరాణిక గేయం. 


చూ. పౌరాణిక గేయములు. (ఆం.వా.చ్ర 


[పాచీన సాహిత్యము 686 


పంతుల _(బహ్మయ్యశా స్త్ర 
కాలం : కీ. శ, 19వ శతాబ్ద ౦ పథమభాగం, 
సలం ఏ చిట్రివలస, ఆం|శ_సంస్లానం. 
3 య (0 
19 వ శతాబ్దం [పథమభాగంలో అండ సంస్టానాన్ని పాలించిన గారయదొర 
ఆస్థానంలోనూ, ఆ తరువాతి [సభువై న రామందొర ఆస్థానంలో నూ ఆన్థాన పండితుడుగా 
ఉన్నాడు. (ఆం.సం సా 


పంతుల వారు 
ఇంటిపేరు. ఈ “పంతులి శబ్దం ఇంటిపేరుగా ఉన్న కొన్ని కుటుంబాల వారు 
తెలుగు దేశంలో ఉన్నారు. పంతుల వారు, చిట్టిపంతులవారు, ఎల్లాపంతులవారు, అన్నా 
పంతులవారు, అనంత పంతులవారు, మధునాపంతులవారు, పరశురామప౦ంతులవారు 
కేశవపంతులవారు మొదలగునవి ఈ కోవకు చెందిన ఇంటిపేర్లు, 
(భారతి_మా_ 45_280) 
పందిరి వారు 
ఇంటిపేరు. గామ సీమలలో వివాహాది శుభ కార్యాలకు, పశువులను చేలలో 
కట్టి వేయటానికి సందిణ్భ వేయటం కద్దు. పందిరి ఉన్నందు వల్లనో, లేక పందిరి 
చేసినందు వల్ల నో_మరి ఏ కారణం చేత వచ్చిందో కాని “పందిరి” కొందరి ఇంటి పేరుగా 
నిలిచిపోయింది. పందిరి వారు గోదావరి మండలంలో ఉన్నారు. (భారతి_మా_45_280) 
పగటి వేషాలు 
నామాంతరం : బహు రూపాలు. 
ఇవి అతి[పాచీన కాలం నుంచి దేశంలో |ప్రచారంలో ఉన్నాయి. _ గూఢ 
చారులు నూరువేషాలు వేసి రత్నాలు, పచ్చలు, కెంపులు అమ్మే వర్తకులుగాను, ఖరీ 
దైన చరెలను అమ్మె వర్శకులుగాను_శతువుల కోటలలో చొరబడి వంచించటం-కోట 
లోని గుట్టుమట్టులు తెలుసు కోవడం చరిత్రలో కనిపిస్తుంది. 
యథావాక్కుల అన్నమయ్య, పాల్కురికి సోమన్న వీటిని తమ కావ్యాలలో 
పేర్కొన్నారు. “ఢిల్లీ సుల్తాన్‌ పట్టుకపోతాన్‌” అని కాకతీయుల మహా మంత్రి 
యుగంధరుడు కూడా పగబి వేషం వేశాడంటారు. 
పౌరాణిక, చార్మితక, సాంఘిక వేషాలను వేసి [పజలను ఆశ్చర్యపడేటట్లు 
చేయటమే వీటి ఉద్దేశం. జానపదులకు చక్కని వినోదాన్నందించే పగటి వేషాలు నేడు 
క్షీణ దశలో ఉన్నాయి. (నా.ర.చ-220) 
పచ్చకప్పురపు తిరు వెంగళ కవి 
కాలం వ కీ. శ. 1680 ప్రాంతం. 
సలం ఏ దక్షిణ దేశంలోని రామనాథపురం జిల్లా. 
రచన : చొక్కనాథ చర్చిత (ద్విపద) (చౌషష్టిలీలా విలాసము), 


966 తెలుగు సాహిత్య కోశము 


తిప్పరాజు కుమారుడు. తిమ్మరాజు పౌ(తుడు. చొక్కనాథుని (హాలాస్యున్సి 
లీలలు తెలుగులో చెప్పిన మొదటి కవి ఇతడే. రామనాడు, తిరుసత్తూరు సీమలను 
ఏలిన గోళ్ళ పెదరామస్ప, చినకామప్పల కాలంవాడు. ఇతని పూర్వీకులు |ప్రొఢ దేవ 
రాయలను మెప్పించి సచ్చకప్పురం బహుమతిగా పొందారట. ఆందువల్ల ఈ పొరుష 
నము సిద్ధించింది, [పౌఢంగా కవిత చెప్పటమే కొక కవిత్వం ఎలా ఉండాలో కూడా 
చెప్పాడు. (ద దే.వా_18) 

పచ్చకప్పురపు వారు 

ఇంటి పేరు. |పౌఢ దేవరాయల కాలంలో తిమ్మరాజు అనే ఆయన తన చదువు 
లతో |పొఢ దేవరాయలను మెప్పించి “పచ్చకర్పూరం” బహుమానంగా అందుకొన్నా 
డట. ఆరోజు నుంచి ఈ వంశం వారికి “పచ్చకర్చూరం” వారనేది ఇంటి పేరయింది. 


ఛ్‌ 


(అరుద_9) 
పచ్చమెట పాపకవి 
అ 
కాలం న డీ. శ. 19 వ శతాబ్దం, 
స్థలం : విశాఖ మండలంలోని కోనాడ (గ్రామం, 
రచనలు ; కొమయచం[।దా శతకం, మహిషానుర మర్ద సీ శతకం, రామాయణ 


జు 


సుందరకాండ దండకం___చాటు సద్యాలు మొదలగునవి. 
ఇతని కాలం 1785_1840 అంటున్నారు. మగటపల్లి కామయ్య (1785-1884) 
అనే వణిక్‌ (శేవ్పని మీద ఒక శతకం చెప్పి అతని నుండి సన్మానాలను పొందాడు. 
కోనాడ [గాము విజయనగరం సమీపంలో ఉన్నదట. ఇతని రచన చక్కనిది. 
(కవి సంశయ విచ్చేదం _ పీఠిక_15) 
పచ్చిపులును వారు 

ఇంటి పేరు. వంటకాల పేర్ల కో (పసిద్దమైన ఇంటి పేర్ల లో ఇది ఒకటి. 

(భారతి-మా_45_280) 


పచ్చిమిరియం ఆదియప్పయ్య 


కాలం : కీ. శ. 18న శతాబ్ద ౦. 
సలం * తంజావూరు. 
రచనలు : పదాలు, 


వెంకట రమణ ముదకో కీర్తనలు రచించాడు. త్యాగరాజు ఇతని వద్ద 
రాగ తాళలయాది విషయాలలో తనకు కల్గిన సందేహాలు తీర్చుకొనేవాడట. తంజా 
వూరును పాలించిన మహారాష్ట్రరాజులు |పతావ సింహుడు (1189-62) తులజాజి 


ఇ 


(1762.82) ల కాలంలో ఇతడున్నాడు. (శారదాధ్వ జం_ 185) 


పటుగుకాభిరామ పరశురామ శతకము 
కర్త ౩ పరశురామ నంతుల రామమూర్తి శవి. 


[పాచీన సాహిత్యము 587 


ఈ పేరుతో, ఈయన [వాసినవే రెండు శతకాలున్నాయని పండితులు 


అంటున్నారు. (తె. ప స_8_769) 
పటమట సరస్వతీ సోమయాజి 
కు ౪ 
కాలం : క. శ. 17 వ శతాబం ఉ తరారం. 
దె కేన 
సలం ఏ గోదావరీ మండలం. 


రచన : పృథు చరితము, 
గురువు : శివలంక గౌరన. 


ఈయన దక్షారామ [పాంతంవాడు కావచ్చును. సట్టమట్ట సోమనాథ కవి వంశీ 
యుడు. పోతనామాత్యుని మనుమడు. శాస్త్రవై దుష్యం గల కవి. శబ్దార్ధాలంకారాలతో 


కూడిన మనోహరమైన రచన చేళాడు. (తె.వి.స_8) 
పట్టమట్ట సోవునాథ సోమయాజి 
కాలం : కీ. శ, 16 వ శతాబ్ద౦ _ ఉ త్రరభాగం. 
సుం : దోమకొండ సంసానం _ వెలవలపలి గాదుం, 
® (cy aE) 


గురువు : లింగారాధ్యుడు. 
రచనలు : నూతసంహిత, బ్రహ్మో త్తర ఖండము. 

దోమకొండ సంస్థానాన్ని పాలించిన కామినేని కామిరెడ్డి ఆస్థానంలోనివాడు. 
వెంకటామాత్యుని ప్యుతుడు. (ఈ కామిరెడ్డియే “అబ్దుల్లా హుసేన్‌ కుతుబ్‌షాహి” చేత 
సంస్థానం సన్నదును సంపాదించాడు). 

ఈతడు విద్వత్క- వ. ఘడియకు నూరుళ్లోకాలు చెప్పేవాడు. సంస్టాన్మపభువై న 
కామిరెడ్డి పేరణకో సూతసంహితను ఆం్భధ్రీకరించాడు. కామిరెడ్డి తమ్ముడై న కామినేని 
ఎల్లారెడ్డి పోళత్సాహంతో “(బహోత్తర ఖండం” |వాశాడు. సూతసంహిత ఇతని ప్రథమ 
రచన. 

ఈ కవి అవధానాలు చేసేవాడు. వ్యాకరణ, తర్క, వేదాంత శాస్త్రాలు బాగా 
చదువుకొన్న పండితుడు. కవిత్వం గంగా పవాహం వలె ఉండాలన్నాడు. యజ్ఞం చేశాడు, 
తెలుగు కవులలో తిక్కన తరవాత యజ్ఞంచేసి సోమయాజి ఆయిన వాడీతడే | 

(ఆరుద_9-218; ఆం,సం .సా_ 188) 
పట్టాభి రామకవి 

చూ. రాళ్ళబండి పట్టాభి రామక వి. 

కాలం : నిర్ధారణ కాలేదు. 

రచనలు : 1. మరున్నందన శతకము 2. వ్యజపంజర శతకము 8. గువ్వల చెన్న 
శతకము 4, మలరాజుగుండా రాయణో పాఖ్యానము( అలభ్యం) 5. శమంత 
కోపాఖ్యానము (అలభ్యం) 6, కవి సర్పగారుడము (అలభ్యం) 7. కవి 
మూషిక మార్జాలము (అలభ్యం), 


588 తెలుగు సాహిత్య కోశము 


విశిష్టత : పై (గ్రంథాలన్నీ ఈయనవిగా వై యాకరణం గోపాల జయదేవ 
రాజు చెప్పాడని శతక కవుల చరిత్రకారుడు చెప్పాడు. మరున్నందన, వ|జపంజర శత 
కాలనుంచి అప్పకవి కొన్ని పద్యాలను ఉదహరించాడు. (గువ్వల చెన్నుని మీద అల్ల సాని 
పెద్ద న కూడా పద్యాలను చెప్పాడని టౌన్‌, ఆయన పండితులు | వాశారు.) చీవరి నాలుగు 
గంధాలు దొరకలేదు. ఈ కవి మలరాజు గుండారాయణో పాఖ్యానం [వాశాడన్న కార 
ణంగా ఇతడు నరనరావుపేట సంస్థానానికి చెందినవాడనీ, (కీ. శ 19వ శతాబ్ద ౦లో 
రాజా మ|లాజు పెద వెంకట గుండా రాయణిం గారి ఆ|శితుడనీ కొందరు అంటున్నారు. 
' ఆప్పకవి ఇతన్ని ఉదహరించినందువ ల్ల ఇతడు అప్పకవికి పూర్వుడని (కీ. శ. 18058 కు 
పూర్వుడు) కొందరి అభి పాయం. ఈ కవులు భిన్న వ్యక్తులు కావచ్చును. 
(క.స_117; ఆరుుద-$; ఆం.సం,సా_194) 


పట్టాఖిరామ పండికీయము 
రచనాకాలం : కీ. శ, 1780. 1820 నడుమ, 
కర్త : వేదం సట్టాఖి రామశాస్త్రి. 
ఇది ఆం| ధళ బి చింతామణికి పద్యరూసంలో ఉన్న పెద్ద వ్యాఖ్యానం. వ్యాకరణ 
(గంథం. దీనిని 1951 లో వావిళ్ళవారు [పకటించారు. దీనిని తొలుత ఫోర్డ్‌ సెంట్‌ 
జారి కళాశాల విద్యార్థుల కోసం వాశారట. (తె. వి. స_4) 
పటాభి రామయ్య 
అ 
కాలం | [= శ, 18న శతాబ్దం. 
సంస్థానం ఏ వెంకటగిరి. 
రచన 2 లీలావతీ దండకము. 


వేంకటగిరి సంస్థానాన్ని పాలించిన కుమార యాచమనాయని (1777-1804) డి 
అ శితుడు. లీలావతీ దండకం రచించి ఈ (పభువుకే అంకితం చేశాడు, 


(ఆం, సం. సా_459) 
పట్టాభి రామాయణము 
కర్న. : ఘట్టు వెంకటరామకృష్ణమాచారి. 
యక్షగానం. (వా.చ;వం.సు-87 1) 


పడకండ్ర గురురాజ కవి 
కాలం : [కీ. శ, 19 వ శతాన్ధి పూర్వార్థం. 
స్టలం స. బళ్యారి సాంతం, 
రచనలు : శేషధర్మములు, పద్మావతీ పరిణయము, అనిరుద్ధ చర్మితము, రుక్మిణీ 
పరిణయము, గుణాలంకార మణిమాలిక, రాఘ వేం[దాష్టకము, చాటు 
పద్య సహస్రము భర్తహరి శతకములకు ఆం[ధీకరణం. ఇతడు కొన్ని 
కన్నడ కృతులు కూడా రచించాడట, 


[ప్రాచీన సాహిత్యము 589 


ఈ కవి ఆంధ కర్ణాట భాషలలో పండితుడు. రెండు భాషలలోనూ రచనలు 
చేశాడు. అనిరుద్ధ చరిత. పద్మావతీ పరిణయాలను నాటకాలుగా రచించినట్లు చెప్పు 
కొన్నాడు. (క.స_57) 

పతంజలి చరితమ్‌ (సం) 
కర్త వ రామభ|ద దీక్షితుడు. 
ఎనిమిది సర్గల కాన్యం. ఇందులో ఆదిశేషుడు పతంజలిగా అవతరించి మవా 
భాష్యాన్ని రచించడం, మొదలై న వృత్తాంతాలున్నాయి. (తె.వి.స_8_222) 
పతిత పావన చరిత 
కర్త ఏ యడవల్లి వేంకటకవి (చూ), 
పద్యకావ్యం. (ఆరు[ద_12_84) 
పతి వతా భరణము 
కర్త : కొణీదిన నాగయకవి. 
పద్యకావ్యం. (ద. దే.వా-పీఠిక-7) 
పతి రమణప్ప కవి 
కాలం : డీ. శ. 19 శతాబ్దం [పథమ భాగం. 
స్థలం : సాతులూర్కు నర్బరావుపేట తాలూకా. 
రచనలు : వేంకటరమణ శతకము, విష్టసర్వోత్త మ శతకము. 

(శ్రీనివాసరావు పుతుడు. 1820 | పాంతాలలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతని 

రచనలు ము|దితాలట. (క.స_181) 
పద మంజరి [సం] 
కర్త = కవి భల్ల టుడు (చూ. 

అలభ్యం. కాని దీనిలోని శ్లోకాలను కందుకూరి వీరేశలింగం, కస్తూరి రంగ 
కవి ఉదాహారించారు. ఇది సంస్కృత (గంథం కావచ్చు. (ఆరు ద-4) 

పద్ధతి 

కావ్యపరిభాష. సూూతవృత్తిని బాగా వివేచనం చేయడాన్ని పద్ధతి అంటారు 

చూ, సూ తము, నృ్తి. 

పద్మకవి (పంపకవి) 


కాలం : [ శ, 941 ప్రాంతం, 
సలం * వేంగిపురం. 
రచనలు 2 1. ఆదిపురాణము (కన్నడం) రి, వికమార్జున విజయము (కన్నడం) 


9 జినేందపరాణము. 
ఇతడు వేంగీపుర నివాసి. కన్న డంలోనూ తెలుగులోనూ రచనలు చేశాడు. 
ఇతడే కన్నడ భారతాన్ని రచించిన పంపకవి అని కొందరు అంటున్నారు. ఇతడు కన్న 


570 తెలుగు సాహిత్య కోశము 


డంలో ఆది కవిగా కన్నడకవి సార్వభౌమునిగా పేరు పొందాడు. ఇతని వ్మికమార్జున విజ 
గ్రంథమే కన్నడ భారత౦. ఇతని జినేంద పురాణాన్ని |పబంధ రత్నావళి "పర్కొాన్నది. 


ఇతర తెలుగు రచనలు లభించలేదు. (వా. చ; వం. సుం 
పద్మనాభ యుద్ధము 
నామాంతరం : “విజయరామ యళోభూ షణముూ. 
కర్త * చూ. చాటరాతి లక్షీ] నరసకవి. 


[ప్రముఖ చారిత్రక కావ్యం. |కీ. శ. 1794 జులైలో కుంఫిణీ వారికీ, విజయ 
నగరపు విజయరామ గజపతికి జరిగిన యుద్ధము చాలా (పసిద్ధమైంది. దీనికే పద్మనాభ 
యుద్ధమని పేరు. ఆ యుద్ధానికి సంబంధించిన గాథ ఈ కావ్యంలోని ఇతివృత్తం. చారి 
[తక కావ్యమైన “రంగరాయ చరిత” వలెనే ఇదికూడా అత్యంత | పఖ్యాత మైన గంథం 
ఇది పద్య రచన అయినప్పటికీ అనేక వ్యావహారిక పదాలు, అన్యదేశ్య పదాలు వాడ 
దిడ్డాయి 

రామ తీర్ధంలో వెలసిన సీతారామ స్వామికి ఈ [గంథం అంకితం ఇవ్వబడిం 
దని కొందరి అభి|పాయం. కాని, ఈ విషయంలో వివాదాలున్నాయి. 

(ఆం. సం. సా_419) 


పద్మనాభయ్య 
కాలం : 19వ శతాబ్దం. 
సలం * జంగాల |గామం (గు త్తిరాజ్యంలోనిది, 


సాహిత్యాభిమాని, ఫణియప్ప ప్వతుడు, ఫణియప్ప జంగాల (గ్రామానికి 
అధిపతియట. జంగాల (గామాన్ని సదాశివరాయలు అ|గహారంగా వీరి పూర్వీకులకు 
ఇచ్చి ఉంటాడని ఊహిస్తున్నారు. 


ఈ పద్మనాభయ్య దొడ్డి నరసింహా కవిని _పోత్సహించి అకని చేత కరియ 


బంటుని కథను యక్షగానంగా రచింప చేశాడు. (య. వా. చ-74) 
పద్మ నాయక చరిత 
కర్త * కస్తూరి రంగకవి, 
చారిితక పద్యకృతి. ఇది అనువాదమట. దీనికి మూలం బడబాగ్నిభట్టు 


సంస్కృతంలో రాసిన పద్మ నాయక చరిత. (ద. కన. వా-202) 
పద్మ పురాణము 
కర * కామినేని మలారెడి. 
ద ౧ 2B 
అంకితం : సిదరా మెళ్వర స్వామికి. 
ధి 


సంస్కృత పరాణంలోని కొంత భాగానికి ఆం ధికరణం, 


విశిష్టత : గణేశ్వరుడనే గోలకొండ నవాబుల ఆస్థానకవి (పోత్సాహంవల్ల 
మల్లారెడ్డి ఈ కావ్యం |వాశాడు. కవి “సంస్కృృతాం[ధ భాషా వర కావ్య కల్పన” 





పాచిన సాహిత్యము 671 


విచక్షణ ఉన్నవాడు. తెలుగు కవులెవరూ ఆం ధ్రీకరించని పద్మపురాణంలోవి శివరాఘవుల 
కథను చెప్పాడు. పరమ శివుడు “శంభు భట్టారకుడు” అనే పేర అయోధ్యానగరం 
(ప వేశించి (శ్రీరామ చందునికి వినిపించిన పురాణ కథాసారం ఈ [గంథం లోని విషయం. 

నిలో కవి శబ్ద (పీతి కనిపించదు. కథలు రమ్యంగా ఉన్నాయి. నాలుగో ఆశ్వాసంలో 
రామకథ సంక్షి ప్తంగా ఉంది. కవి షట్బ|క్రవర్తి చరిత్ర, శివధర్మో త్తరాలలో శ్లేషవై పు 
మొగ్గినా, ఈ [గంథంలో మృదు భావాలకే |పాధాన్యమిచ్చాడు. వాల్మీకి రామాయణ కథకు 
దీనిలోని రామాయణ కథకు కొంత భేదముంది. కవి (పతిభతోపాటు పాండిత్యం ఈ 
కావ్యంలో కనిపిస్తుంది. ఇది మల్లారెడ్డి కావ్యాలలో పరిణత కొవ్యమని పండితాభి పాయం. 
రచన రసవంతంగా ఉంది. (తె. వి, స_6; అర ద-0-211; ఆం. సం, సా_ 182) 


పద్మపురాణ సంగహము (అలభ్యం) 
కర్త “ కమలనా భామాత్యుడు. 
ఈ కావ్య [పన క్తి (క్రీ నాథుని కొసీఖండంలోను, భీమఖండంలోను ఉంది. 
కర్త శ్రీనాథునికి తాత అట. 


పద్మపురాణో త్తర ఖండము 

కర్త ; మడికి సింగన, 

రచనాకాలం : కీ. శ. 1420 ప్రాంతం, 

కృళిభర్త = కందనామాతు్యుడు. 

విశిష్టత : పదకొండు ఆశ్వాసాల చంపూకావ్యం. ధర్మార్గకామమోక్ష[పద 

మైనది, విష్ణు కథా |పధానమైనదీ పద్మపురాణం. ఇందులో భాగవత రామాయణ గాథలు 
ఎక్కువ “మాఘ స్నానాలొ మహిమను ఈ (గంథం చాటి చెబుతుంది. రుక్మిణీ 
కల్యాణ ఘట్టంలో, ఈ | గంథంలో రుక్మిణి పురోహితుని కొడుకు చేత కృమ్లనికి రాయ 
బారం పంపినట్లున్నది. శైలి సరళంగాను సుబోధకంగాను ఉంది. (ఆరు. ద-4) 


పద్మపురాణ చంపువు 
నామాంతరం : బాలభాగవత చంపువు. 


కర్త ౩ అవసరాల పద్మరాజు. (ఆం, కుల సా_247) 
పద్మరాజు 

కొలం 10వ శతాబ్దం. 

సలం ఏ పిఠాప్తరం సంసానం. 

య్‌ ® 

రచన ఏ బాలభాగవతము. (సం) 


ఈ కవి పిఠాపురాధీశ్వరుడై న నీలా దిరావు దగ్గర మంతి. 
(తె. వి. స_6_244) 
పద్మవ్యూహము 
చూ. పౌరాణిక గేయములు, 


572 తెలుగు సాహిత్య కోశము 


మహాభారతంలోని “పద్మవ్యూహం” తెలుగునారి పలుకుబడులలో ధ్వవి [పధా 
నంగా నిలిచిపోయింది. ఎదై నా చిక్కుసమస్యను ఎదుర్కొన్నప్పుడు పద్మవ్యూహం౦తో 
పోల్చటం తెలుగువారి అలవాటు, “పద్మవ్యూహం పదిమందితో చావు పెండ్లితో సమానం? 
అనే సామెతకూడా వాడుకలో ఉంది. 

కురుపాండవ సంగామంలో పద్మవ్యూహం౦లో (ప వెశించి బయటికి రావడం 
తెలియక అందులో చిక్కుకొని వీరమరణం చెందిన అభిమన్యుని గాథ గేయరూపంలో 
(పసిద్ధి కెక్కి ౦ది. చూ. పౌరాణిక గేయములు, (ఆం.వా.చ.) 


పద్యాకరుడు 
కాలం : (కీ. శ, 1700. 1088. 
జన్మస్థలం : బు౦దేలు ఖండ్‌లోసి సాగర్మగామం. 
రచనలు : హిందీ భాషలో ఉన్నాయి. జగద్వినోదము, ఆలీజాహ (పకాళ, హితోప 
దేశము (అనువాదం), గంగాలహరి, రామరసాయన్‌, [ప్రబోధ పచాసా 
మొదలగునవి. 
హిందీ మహాకవులలో పేరుపొందిన ఆం|ధుడు. ఇతని పూర్వులు గోదావరీ 
మండలంనుండి వెళ్ళి ఉత్తర హిందూ స్థానంలో స్థిరపడి అచటి రాజులకు గురువులై నారు. 
ఇతడు మంతతం|త్ర శాస్తాంలలో [పవీణుడు. బుందేలు ఖండ్‌, జయపురం 
గ్వాలియరు సంస్టానాలలో సమ్మానింపబిడ్డాడు. అతని చాటువులు నేటికీ ఉత్తర 
హిందూస్థానంలో [పచారంలో ఊన్నాయి. (తె.వి,స_4_9 16) 
పద్మావతి 
కాలం : (కీ. శ. 1070-1081 |పాంతం, 
శాసన (పదాయిని 2 దక్తారామ శాసనం. 
స్టలం ఏ2 దక్షారామం, 
ఈమె కళింగవంశ గంగరాజు 'దేవెం్యదవర్మకు దండవాయకుడై న .బణపతి 
అర్థాంగి. ఈమె భర్త (పసిద్ధిపొందిన దీర్హాసి శాసనక ర్త. దక్షారామ భీ మేశ్వరునికి “అఖండ 
దీపం? నెలకొల్పి శాసనం వేయించింది. (తె.క.చ-187) 
పద్మావతీ కల్యాణము (అలభ్యం) 
కర్ణ నెల్లూరి ముత్తరాజు, 
అలభ్యం, ఈ కావ్యం నుంచి ఒక పద్యాన్ని "పెదపాటి జగ్గన్న తన (ప్రబంధ 
రత్నాకరంలో ఉదాహరించాడు. ఈ పద్యం విరహంలో ఉన్న కథానాయికను సఖి 
ఊరడిస్తున్న ఘట్టం లోనిది. (ఆరు[ద-9) 
పద్మావతీ చరిత (అలభ్యం 
కర్త ౩ తెలియదు. 
కాలం ; డీ. శ, 187/0 క పూర్వ రచన, 


(పాచీన సాహిత్యము 578 


రత్నాకరం గోపాలరాజు ఈ కావ్యాన్ని పర్కొన్నాడు, (ఆర్ముద_1£. 181) 
పద్మావతీ దజరామ శాసనము 
కాలం డీ. శ. 1070-1061 (పాతం, 
సలం ఏ; గోదావరీ మండలం_దక్షారామం. 
శాసన|పదాయిని : పద్మావతి. 
ఈమె దీర్హాసి శాసన (ప్రసక్తుడైన బణపతి (వనపతి) భార్య. 
శాసన విషయం ; దక్షారామ ఖీమేశ్వరునికి అఖండ దీపం నెలకొల్పటం. 
దీనిలోని సీస పద్యానికి 8 పాదాలుండి, చివర ఆట వెలది ఉంది. ఒక్క పాదంలో 
తస్పృ తక్కిన వాటిలో ప్రాసయతి పాటింపబడింది. 


దీరాసిలోని దుర గుడిలో నాట్యమండపం కట్టించడం ఇందులో పసక్ర 0. 
ఖు గ్‌ ల చీ 
(తె.క.చ_187) 


పద్మావతీ పరిణయము (అలభ్యం) 
కర్త : పడకండ్ల గురురాజ కవి. 
నాటకమట. ఈ కవి రచించిన శేషధర్మములనే కృతిలో దీని (పసక్తి ఉంది. 
(కస-57) 
పద్మావకీ పరిణయమ్‌ (సం) 
అంకితం : బొమ్మరాజు (కార్వేటినగర సంస్థాన పాలకుడు) కు. 
సంస్కృత |పబంధం. చంపూ రచన. కీ. శ. 19 వ శతాబ్ద ౦ ఉత్త రార్థంలో 
కార్వెటినగర సంస్తానాన్ని పాలించిన రాజా బొమ్మరాజు బహద్దరుకు అం కితమివ్వబడింది. 
[కీ. శ. 1890లో ఈ సంస్థానాధిశుల స్వకీయ (శ్రీ భారతీలీలాసదన ము|దాక్షరశాలలో 
బొమ్మరాజు ఆజ్ఞచేత ముదిత మెంది. (ఆం.సం.సా,) 
పద్మావతీ వివాహము 
నామాంతరం : భానుమద్విజయము (చూ). 
కర్త ఏ వెలగపూడి కృష్ణయామాత్యుడు. 
కథానాయిక పద్మావతి పేర దీనికీ “పేరుండినట్లు |బ్రౌన్‌ దొర (వాతల వల్ల 
తెలుస్తున్నది. 
పద్మిని కన్యకాభ్యుదయము 
కర్త : మరింగంటి వేంకట (పథమ) సృసింహాచార్యులు', 
(తె. వి. స_6) 
పద్మినీ దండకము 
కర్త: లక్ష్మీశదాసు. 
కూర్మేటి కొండరాజు పుతుడై న రాయప్ప (పోత్సాహంళో దీన్ని రచించాడు. 
(వా.చ;నం.సు_388) 


674 తెలుగు సాహిత్య కోశము 


పద్దినీ పరిణయము 
కర్త : ఉన్నవ యోగానందుడు. 


ఈ (గంథం ము|దితమేగాని నేడు ఆలభ్యం. (శ.క.చ_478) 
పద్మినీ పరిణయము (అలభ్యం) 
కవి: తిరుమలనాథ కవి. (ద.దే.వా_280) 


పరద్దినీ వల్ల ఖము (అలభ్యం) 
కర్త; బొడ్డపాటి పేరయ్య. 
ర) యె 
అలభ్యం. “నూర్యా ! పద్మినీ వల్ల భా” అనే మకుటంళో దీనిలోని పద్యా 
లున్నాయి. లభించిన ఒక పద్యాన్ని పెదపాటి జగ్గన్న తన “పదబంధ రత్నాకరం”లో 
ఉదహరించాడు. ఇది (పదింధం కావచ్చు. ఆరుపద్యాలు మాతం దొరికాయి, (ఆరు ద_9) 


పద్యగనీతి 
నామాంతరం : నీతిసార ముకావళి, 
కవి: (చూ బద్దెన, (ద.దే వా-8 17) 


పద్యాంధ వ్యాకరణము 
నామాంతరం : పట్టాభిరామ పండితీయము. 
కర్త : 'వెద౦ పట్టాభి రామశాస్త్రి. 
తెలుగు వ్యాకరణం పద్యరూపంలో ఉంది. (తె.వి.స_4) 
పద్యాంధ వ్యాకరణము 
రచనాకాలం : (కీ. శ, 1840 ప్రాంతం, 
కర్త! పరవస్తు చిన్నయసూరి. 
బాలవ్యాకరణ రచనకుముందు నాలుగు వ్యాకరణ (గంథాలు చిన్నయసూరి 
వౌశాడు. అందులో ఇది మొదటిది. 
ఇది ఒక్క |పకరణం మా్యతమే (వాయబడింది. పద్యరూపంలో ఉంది. 
(రమణీయం పీఠిక) 
పరత త్వ _పకౌశిక 
రచనాకాలం : (కీ శ, (800 (పాంతం, 
కవి : పెనుమెత్స బుచ్చిరాజు, 
వేదాంత (గంథం. ఎనిమిదాశ్వాసాలున్నాయి. దీనికి భాగవతంలోని “కపిల 
దేవహూతి సంవాదము ఆధారమట. (క.స-1486) 
పరత త్వ రసాయనము 
కర్త “ ఈశ్వర భట్టు, 
రచనాకాలం : Er శ. 1450_1500 ప్రాంతం. 


(పాచీన సాహిత్యము 75 


కృతిభర్త * సదానందాపధూత (యోగి. 


విశిష్టత : ఐడాశ్యాసాల పద్య |పబింధం. భారతంలో మోక్షసాధనాన్ని ఉప 

దేశించమని ధర్మజుడు, భీమ్మని అడిగే సందర్భాన్ని పురస్కరించుకొని, హరసనత్ముమార 

సంవాదాన్ని ఆధారం చేసుకొని కథ |సబంధ ధోరణిలో నడుస్తుంది. ఇందులో కర్మయోగ 

సాంఖ్యయోగ, యోగతంత, రాజయోగ, భ క్తియోగాలు సుబోధకంగా ఉంటాయి. 

సందర్భోచితంగా పటణారణ్య వర్ణ నలు దీనిలో ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయమైనా 
లు ల a= 

కావ్యం ఆహ్హాచకరంగా ఉంటుంది. కోరాడ రామకృష్ణయ్యగారు, లక్ష్మీసతిశాస్ర్రిగారు దీనికి 


విపులమైన క్‌ రికలు |వాశారు. (క. త_6_241) 
పరమ భాగవత చరిత (అలభ్యం) 
కర్త ; ఆలూరి కుస్పన్న. (ద. దే. వా_200) 
పరమ భాగవత చరిత 
కర్త : కట్టా వరదరాజు, 


ఆంకితం : తిరుపతి వేంక పేశ్వరునికి. 


ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. రెండాళ్వాసాలు మాతం నేడు లభిస్తున్నాయి. 
రసవంత మైన రచన పధ్నాలుగు మంది పరమ భాగవతుల కథలున్నాయి. ఒక ఆళ్వా 
సంలో పుండరీకుని కథ ఎనిమిదో ఆశ్వాసంలో రుక్మాంగద చర్విత ఉన్నాయి. పరా 
శరుడు, నారదుడు, (ప్రహ్లాదుడు. వ్యాసుడు, అందిరీషుడు, శుకుడు, శౌనకుడు, భీష్ముడు, 
దాల్భ్యాయనుడు, అర్జునుడు, వసిష్టుడు, విభీషణుడు, పుండరీకొక్షుడు, రుక్మాంగదుడు 
పరమ భాగవతులుగా (పసిద్ధులు. (అర్ముద-10-187) 
పరమ భాగవత చరిత (అలభ్యం) 
కర్త : గణపవరపు వేంకటకవి. 
వచన [పబంధం,. కవీ రచించిన “పబంధ వేంక పేశ్వర విజయ విలాసం"”లో 
పేర్కానబడింది. (క. త_ 12.282) 
పరమ భాగవత చరిత (అలభ్యం) 
కర్త “ తిరునులనాథ కవి (చూం) 
పరమయోగి విలాసము 
రచనాకాలం : 16వ శతాబ్దం, 
కర్త ఏ; తాళ్ళపాక చిన్నన్న. 
ఆంకికతం : శ్రీ వేంకటేశ్వర, అలివేలు మంగలకు. 
ఎనిమిది ఆశ్వాసాల ద్విపద కావ్యం. వేంకటేశ్వరుడు స్వప్నంలో కనబడి 
కవిని రచనకు (పోత్పహించాడట. ఈ కావ్యం 1580-50 ల నడుమ రచింపబడి 
ఉంటుందని భావిస్తున్నారు. పం(డెండుగురు ఆళ్వారుల గురించీ, వైష్ణవ మత [(పవ'క్తల 


578 తెలుగు సాహిత్య కోశము 


గురించీ ఇందులో విపులంగా ఉంది. నిర్దుష్టమైన ధారాశుద్ధిగల రచన. తరువాతి కవులనేకు 
లకు ఇది మూల గంథ మైంది, (క. స_89; తె. వి. స_4) 
పరమయోగి విలానము 
రచనాకాలం : (కీ. శ, 18 వ శతాబ్దం. 
కర్త క సిద్ధిరా జు తిమ్మరాజు. 
అంకితం : మంగళగిరి పానకాలస్వామికి. 
ఇది పద్య కావ్యం. అయిదాళ్వాసాలున్నాయి. 1000-64 నడుమ ఈ రచన 
జరిగి ఉండవచ్చును. 
ప్రత్యేకత : వైష్ణవ మతంలో 12 మంది ఆళ్వారులను దివ్యనూరులని, పరమ 
యోగులని అంటారు. తెలుగులో వీరిని “ఏలిన వారు“ ఆంటారు. అసలు ఆళ్వారులు 
12 మంది అయితే కవి వారిని 15 కి పెంచి, వారి దివ్య చరితలు |వాశాడు. దివ్య 
సూరుల చరితలు, రామానుజాచార్యుల చరి్శిత, ఈ పరమయోగి విలాసంలో చెప్ప 
బడ్డాయి. తన కావ్యం ఉద్యన్నవ భావన బంధురమనీ, రసాన్వయమనీ, సన్నుత శ్రి 
శోద్ది గలదని కవి చెప్పుకొన్నాడు. దీనిలో నుంచి అప్పకవి ఒక |పయోగాన్ని |పమా 
ఇంగా ఆంగీకరించి ఉదాహరించాడు. ఈ పరమయోగి విలాసాన్ని ఇదే పేరుతో తాళ్ళ 
పాక చిన్నన్న ద్విపద కావ్యంగా ాశాడు. 
ఇందులోని మూడో ఆళ్వాసంలోని విపనారాయణ కథను తర్వాతి కవులు 


[పత్యేక కావ్యాలుగా |వ్రాశారు. (క.స-88; ఆరు[ద-9) 
పరమానంద కవి 
కాలం LE శతాబ్ద ౦. 
ఆస్థానం : క్రీశ, 1712_1728 నడుమ తంజావూరును పాలించిన శళభోజీఆ స్థానం. 
రచన : శివభారతమ్‌ (సం). 


సంస్క్కతాం|ధ భాషా కోవిదుడు. ఇతని శివ భారతం భ్యతపతి శివాజీ 
వృత్తాంతాన్ని తెలిపే రచన, (ద. దే.వా-242) 
పరమానంద తీర్థులు 
కాలం ఏ |క్రీ.ళ. 1690 |పాంతం, 
సలం “* తంజావూరులోని చంపకారణ్య క్షేత్రం. 
రచనలు : 1. సంపగిమన్న శతకము 2.ద త్తాతేయ శతకము శి. అనుభవ దర్పణము 
4. శివజ్ఞాన మంజరి శ. ముక్తికాంతా పరిణయము ర. |[బిహ్మ 
విద్యా సుధార్జవము 7, వివేక చింతామణి 8. ఉపదేశ క్రమము 
9. శివముకుంద పరమానంద శతకము 10. వేదాంత వార్తికము. 
దత్తాత్రేయ గురుపరంపర లోని వాడు. పరమహంస పరి వాజకాచార్యుడు. 
(కీ.శ. 1588 నుంచి కర్ణాటక రాజ్యాన్ని పాలించిన వేంకటపతిరాయల ఆ|శితు 
డైన తలిగొప్పుల మల్లన్న (చం|దథాను చరిత కర) కూడా దత్తా[తేయ యోగి 


[పాచీన సాహిత్యము 577 
శిమ్యుడే. కాబట్టి ఈయన ఆ రాజుకు, కవికి సమకాలికుడు కావచ్చు. 

ఇతని వచన కావ్యాలు ఉప దేశ క్రమం, బ్రహ్మవిద్యా సుధార్శ వాలలో చక్కని 

వ్యావహారిక వచన ముంది. పరమానంద శతకం, సంపంగిమన్న శతకాలు అచ్చు 


పడి తెలుగు దేశంలో బాగా |పచారం పొందాయి. 
(ఆరు[ద-_9-2 (8; శారదాధ్వ జం_120) 
పరమానంద బోధ _సకరణము 
కర్త * దాస గోస్వామి. 
రచనాకాలం : క్రీ.శ. 1580 |పాంతం. 


వేదాంత వచన (గంథం, పకరణాలుగా విభజింపబడింది. కర్త దీన్ని 
మొదట మహారాష్ట్ర, భాషలో (వ్రాసి తర్వాత తెనిగించాడు. గోపాలభట్టు అనే శిష్యువికి 
దీన్ని ఉపదేశించాడని అంటారు. గహనమైన వేదాంత విషయాలు సులభంగా 
సుగమంగా చెప్తున్న రచన, దాస గోస్వామి దత్తా తేయయోగి శిష్యుతనీ గురు ముఖంగా 
తాను | గహించిన విషయాలను ఈ రూసంలో (గంథస్థం చేశాడనీ కూడా అంటారు, 
(క.న_94; వంవా-$8) 
పరమానంద శతకము . 
కర్త ; పరమానంద తీర్దులు. 
కాలం : |కీ. శ. 18వ శతాబ్ది, 


పత్యేకత: ఇది తెలుగుదేశంలో బాగా |పచారం పొందిన శతకం. శతకక ర్త 
వేదాంతి, యోగి. శివకేశవులకు అభేదం కల్పించి |వాశాడు. “శివముకుంద పరమానందా” 
అనే మకుటంతో 111 కంద పద్యాలు దీవిలో ఉన్నాయి. ఇందులో వేదాంతాన్ని కవి 
సులభ [గాహ్యంగా చెప్పాడు. (ఆరు.(ద_6) 
పరమార్ధ దీపిక (అలభ్యం) 
కవి : తిరుమలనాథ కవి (చూ). 
పరవస్తు చిన్నయ సూరి 
కాలం: కీ. శ. 1809_1862 |పాంతం. 
సలం శ్రీ) సెరుంబూదూరు. 
విరుదు నై “నూరి” 
గురువు : కంచి రామానుజాచార్యులు. 
విద్యాభ్యాసం : చెన్నపురి. 
రచనలు : 1. నీతిచం[దిక (ఆర్బత్‌నాట్‌ దొరకంకితం) (1858) 2. శబ్ద లక్షణ 
సం|గహము (గాజుల లక్షీ శ్రనరసింహము సెట్టికి అంకితము) (1858) 
ర్‌ ఆం ధళబ్దాను శాసనమ్‌ (లక్షణ గంథము) (1844). సంస్కృతంలో 


878 


తెలుగు సాహిత్యా కోశము 


తెనుగు భాషను గూర్చి (వాసిన గంథం 4. కావ్యా౦ం[ధ వ్యాకరణము _ 
అంధ శబ్జానుశాసనానికి ఆం|ధకరణం ర్‌, సంస్కృత సూ తాం ధ్ర 
వ్యాకరణము _ పాణిని ఆష్టాధ్యాయిని ఆనుసరింది (వాసిన వ్యాకరణ 
గంథం (1812) 6. బాల వ్యాకరణము (1808) . చిన్నయ సూ 
నిఘంటువు (అసమ్మగం) 8. విశ్వనిఘంటువు టీక (అలభ్యం) §, అక్షర 
గుచ్చము 10. విభ క్తిబోధిని (1880) 11. నీతి సం|గహము 12, ఆంధ 
శబ్ద చింతామణి వ్యాఖ్య( అలభ్యం) 18. పద్యాం|[ధ వ్యాకరణము (1840), 


వెంకటరంగయ్య, శ్రీ నివాసమ్మల పుతుడు. ఈయన పె సెడెన్సీ కళాశాల, 
మ|దాసులో పండితులుగా పని చేశారు. తర్క వ్యాకరణాది శాస్త్రాలలో గొపవండి తుడు. 

పంచాంగం తేవ ప్పెరుమాళ్ళయ్య, బహుజనపల్లి సీతారామాచార్యులు ఈయ 
నకు శిష్యులు. ఈయనకు |బౌన్‌ దొర సుపరిచితుడు. తపక ఆనే స|త్రిక పెట్టి భాషా 
సేవ చేశారు. (ఈ పత్రిక సంపాదకత్వాన్న గురించి ఆభి పాయభేదాలు న్నాయి ) తస 
భాషా స్వరూపాన్ని మార్చివేసిన ఘనత వీరిదే. అనంతర కవులనేకులు ఈయన జీవిత 
చరిత్రను రచించారు. (రమణీయం _ పీఠిక) 


పరవస్తు వెంకట రంగాచార్యులు 


కాలం: కీ. శ. 1822_1900 [పాంతం. 

స్తలం : విశాఖపట్టణం, 

రచనలు : 1. శ్రీమన్నిశ్శంక చరితము 2. సర్వశబ్ద సం బోధిని (చివరిభాగం) 
8. లఘు వ్యాకరణ మ్‌ (సం) 4. కుంభకర్ణ విజయమ్‌ య. 5. కమలినీ 
కలహంసము 68. అంగ్లాధిరాజ్య స్వాగతము * [పప త్తి వాదము 
6. శబ్దార్థ సర్వస్వ విఘంటువు 9. ఈశ, కేన, కఠ, [సశ్న, ముండక, 
మాండూక్యాది దళ్‌ పనిషత్తులకు పద్యాను వాదాలు 10. మంజుల 
వై షధము 11, శాకుంతలము మొదలగునవి. 

బిరుదు : మహామహోపాధ్యాయ, 

దిహుశాస్త్ర నిష్ణాతుడు. పరవస్తు శ్రీనివాసాచార్యుల పుతుడు. “Ee 
భాషలలో మహాపండితులు. షట్బాశ్తారలలో, షడ్డర్శనా లలో నిష్ఞాతులు. 


సంగమవలస జమీందారై న మృత్యుంజయ నిశ్శ్నంక బహద్దరు వీరివద్ద శిష్య 
రికం చేశారట. శిష్యునికిగల సాహిత్యాభిమానానికి మెచ్చి, వీరు శీ శ్రీమన్నిశ్ళంక చరిత మనే 
(ధాన్ని [వాశారట. వీరు సంగమ వలస సంస్థాన విద్వాంసులుగా ఉన్నారు. 


ఉర్లాం జమీందారులు నిర్వహించే వేదశాస్త్ర పరీక్షలలో ఈ రంగాచారుు్యలవారు 
[పథమ పరీక్షాధికారులు. విశాఖపట్టణంలో “ఆర ర్ష విద్యా పాఠశాల*ను స్థాపించారు. 
జగ్గంేే ఎట జమీందారులు ఈ Sos Sa ఉండేవారు. గోడే సూర్య 
[ప్రకాశరావు ఆదేశం [ప్రకారం పరవస్తు (శ్రీనివాసాచార్యులు “సర్వ శబ్ద సంబోధిని"” 


[పాచీన సాహిత్యము 579 
ఆఅ నే సంస్కృ తాం|ధనిఘంటువు (వాస్తూ నిఘంటువు చివరి దశలో పరమపదించారు. 
దానిని తదనంతర కాలంలో ఈ వేంకట రంగాచార్యులవారు పూరి చేశారు. వీరి 
రచన సరళమె రసవంతంగా ఉంటుండి, విశాఖపట్టణంలో క్రైస్తవ మత బోధకుల 
[వచారాన్నిి నిరోధించడానికి ఉపనిషత్తు లను ఆం ధీకరించి హెందవ మత [(పచారం 
చేశారు. న 


(ఆం.పం, సా 
కుద వాది గజాంకుశము 
నామాంతరం : చోడలింగ శతకము (చూ). 
కర్త - గద్ది రామలింగక వి. 
కుద శురాను నృసింహదాన కవి 
కాలం * క్రీశ. 19వ శతాబ్దం. 
రచన : భ[దా|ది రామశతకము. 
నిగూఢమైన తత్త్వ విషయాలను స్పష్టంగా సరళంగా వివరించి చెప్పడంలో 
ఈవి సిద్ధ హాస్తుడు. కోటేశ్వర సుబ్బమాంబల పుతుడు, (శ.సా.వి.827) 
కుద శురామ పంతుల అనంతరామరవి 
కాలం : 1880 |పాంతం, 
స్థలం 3 వరంగల్లు మశ్రైవాడ, 
రచన గ హనుమద్ని జయను. 
కవి రామమూర్తి కుమారుడు. లింగమూర్తి మనుమడు. ఇతని రచనలు 
అనేకం ఉన్నాయట కాని దొరకలేదు. (క. స-6) 
కద కురామ పంతులు ద్రహ్మానంద రాజయోగి 
స్థలం న నై జాం మండలం. em 
రచనలు : 1. ముముక్లు జన చం[దహాసము (వచనాలు సతి) యానుష్టానము 
(వచనము) 8. ఆత్మబోధ [పకరణము వ్యాఖ్య (వచనము... 
అదై గత వేదాంత కవి. (వ. వా_41) 
చబఅరశకురావము పంతుల రామమూ రి 
కాలం - [8 శ. 15814. 
స్వస్థలం : వరంగల్లు సమీపంలోని మాటైవాడ, 
రచనలు : 1. సీతారామాంజనేయము (యక్షగానం) 2. మనోహర శతకము 


8. శుకచరి[త్రము 4. వివేకసారము 5. ఆధ్యాత్మ రామాయణము 

6. ఉత్సలమాలా శతకము. (ఈదులవాయి రామస్వామి శతకం.) 
ఈ కవి [ప్రసిద్ధ వేదాంత [గంథమైన సీతారామాంజనేయ సంవాదం రచించిన 

లింగమూర్తి కవికి కొడుకు. తల్లి లింగమాంబ. ఈయన కవిత్వం '|ప్రౌఢంగా, సరసంగా 


ఉంటుంది. శివరా[తి మాహాత్మ్య యక్షగానం ఇతనిదే కావచ్చునని అంటున్నారు. 
(య. వా. చ-882-455; తె. వి. న_6-769; క. స_19ర) 


68) తెలుగు సాహిత్య 'కోశము 


పరశురామ పంతుల లింగమూ ర్రీ 


కాలం న కీ శ, 1రీవ శతాస్ది. 
స్థలం వ మటైవాడ. వరంగల్లు [పాంతం,. 
రచనలు * 1. మనశ్శతకము 2. నారద[బహ్మ సంవాదము రి. తారకయోగము 


4.సీతారామాంజనేయ సంవాదము 6. ఆత్మారామశతకము 8. రతిమన్మథ 
విలాసము 7. గోవింద శతకము 8. సీతపాట 9. జీవన్ముక్తి 
[ప్రకరణము 10.సాంఖ్యయోగము!!1.శివరా [తి మాహాత్మ్యము (నిర్దారణ 
కాలేదు). 
గురువు ; మహాదేవయోగి. 
రామమంత్రి తిమ్మాంబల పు[తుడు. గొప్ప వేదాంతి. |ప్రౌఢంగా సలక్షణంగా 
కసిత్వం చెప్పాడు. 
శుక చరిత కర్త రామమూర్తి ఇతని కుమా ఎడు. ఇతని సీతారామాంజనేయ 
సంవాదం గొప్ప పశ స్తం పొందింది, వేదాంతాన్ని రసవంతంగా చెప్పడం ఈ కవి 
(పత్యేకత. ఆధ్యాత్మిక విషయాలు పామరులకు కూడా చక్కగా అర్హమయ్యేటట్లు 


[వాళాడు. (క. స_212; తె. వి, స_8-189) 
పరశు రామాయణము 

కాలం : (కీ. శ. 18వ శతాబ్దానికి పూర్వం. 

కర్త వ ఊలిచి భావజ్ఞుడు. 

అంకీతం గ కనకా (దికి. 


ద్విపద కావ్యం. పరశురాముడు కార వీర్యుని ఓడించడం ఇందులోని కథ. 
రచన వీర రస స్ఫోరళంగా, గాన యోగ్యంగా ఉంది. (శ్రీరాముడు పరశురాముని విల్లు 


వంచడం కూడా ఉంది. (ద్వి. సా. చ_887) 
పరశురాముడు 
కాలం * (కీ. శ. 18వ శతాబ్దికి పూర్వం, 
రచన సారంగధర చరిత్ర (ద్విపద). 


(గ్రంథ (పతి అసమ/గంగా ఉండటం వల్ల ఈ కవిని గురించిన వివరాలు 
తెలియ రాలేదు. ఇతని శైలి రసవంతంగా ఉంది. మంజరీ ద్విపదలో రచన చేసినా 
దోషాలు అక్క డక్క_డా ఉన్నాయట. (ద్వి. సా. చ-400) 


పరాంకుక భూపాలుడు 
కాలం న (కీ. శ. 19 వ శతాబ్దికి పూర్వం, 
సలం * హుజూరు నగరం (పాంతం, 


సాహిత్య |పియుడు. సంబతిఘలు అప్పలాచార్యులు రచించిన “ధరా సాగ 
రేశ చరి తి కావ్యానికి కృతిపతి. (క. స_14) 


(పాచీన సాహిత్యము 581 


పరాశర మాధవమ్‌ (సం) 
కర్త ఏ విద్యారణ్యుడు. 
ఇది పరాశర స్మృతికి సంస్కృత వ్యాఖ్య (కె. వి, స_4) 
పరస వారన మంతి 
పెనుగంచి పోలు కృష్ణా జిల్లా వాస్తవ్యుడు. ఈయన గురించి ఒక చాటువు 
ఉ౦ది. ఎవరు చెప్పారో తెలియదు. ఈయన "పేష మోసిన దాతయని చాటువు చెబు 
తున్నది. (చా. ప. రృ) 
పరికథ 
ఇది గద్య కావ్య భేదాలలో ఒకటి ధర్మార్థ కామాదు?లో ఒక దానిని అవ 
లంబించి విచిిత |పకారాలతో అనంతంగా వర్ణిత మైన గవ్య పదింధమే పరికథ. 
(తె. వి. స_6) 
పరికర శోకము 
చూ. కొరిక. 
సంస్కృత కావ్య పరిభాష. కారికార్డాన్ని విశదీకరించి, _విపులీకరించిన 
శ్లోకము పరికర శ్లోకము, 
శాస్త్రకారులు అక్కడక్కడా శాస్తాంలలో తాము వచన రూపంలో వివరించిన 
విషయాలను విద్యార్థులు కంఠపాఠం చేయడానికి వీలుగా శ్లోక రూపంతో (వాస్తుంటారు. 
కారికలు, పరికర శోకాలు అలాంటివే, (కావ్యాలంకార సం గహం) 
పరిచ్చే దము 
కొన్ని కావ్యాలలోని విభాగాలకు పరిచ్చేదాలని పేరు. దీనిచే కొంత విషయుం 
విభజింపబడుతుంది కౌదిట్ట ఇది పరిచ్చేదం. ఈ పదాన్ని ఎక్కువగా శౌస్త్ర పభాగాల'కే 
ఉపయోగిసారు. 
పరిథా షేందు శేఖర వ్యాఖ్యా కాదంవిని (సం) 
కర్త ; చూ. పేరి కాశీనాథళౌస్తి. 
సంస్కృత రచన. పరిభాషకు వ్యాఖ్యానము. వివరాలు తెలియవు. 
(అం. సం, సా_427) 
పరిమళమ్‌ వ్యాఖ్య (సం) 
కర్త : అప్పయ్య దీక్షితులు. 
శంకర భాష్యానికి వాచస్పతి మిశుడు భామతి వ్యాఖ్య (వాళాడు. దీనికి 
అమలానందుడు వేదాంత కల్ప్యదుమమనే వ్యాఖ్య (వాళౌడు. వేదాంత కల్చదుమ 
వ్యాఖ్యకు వివరణ ఈ వ్యాఖ్య, (తె. ప స_6) 
పరిమళమ్‌ వ్యాఖ్య (నం) 
కర్మ : కోలచల మల్లి నాథసూరి. 


582. తెలుగు సాహిత్య కోశము 


సంస్కృతంలోని “న్యరమంజరి”కి మనో హరమైన సంస్కృత వ్యాఖ్య. 


(తె.వి.న_4) 
పర్యాయబంధము 
ఇది గద్య కావ్యాలలో ఒక భేదం. ఇది వసంత బుతువృనూ, మహా రాజుల 
విజయ యా తాదులనూ వర్షించే గద్య [పదింధం. (తె.వి.స-6) 


పర్వత నారద సంవాదము 
నామాంతరం : పర్వతనారదోపాఖ్యానము (చూ. 


“కర్త * పోలూరి గోవిందకవి. 
అంకితం * చెరుకూరి సదాళశివునికి. 
పద్యకావ్యం. నంగిత శాస్తా౦నికి సందింధించిన రచన, భరత నాట్య శాస్రాం 
న్ననుసరించి ఉంది. (ఆరు[ద-12-158) 
పర్వతనారదోపాఖ్యానము 


కర్ణ. = ఉదవినాయకుడు (చూ, 
కావ్యం పూర్తిగా లభించలేదు. క ర్భృత్వం విషయంలో భిన్నాధి పాయా 
లున్నాయి. ఇదే పేరుతో పోలూరి గోవిందకవి ఒక కావ్యాన్ని |వాశాడు. 
ల. (ఆభ|ద- 12.159) 
పర్యత..నారదొ పాఖ్యానము. 

గ్‌. కనాన లర * పర్వతనారద సంవాదము (చూ). 

కర : పోలూరి గోవిందకవి. (ఆరు[ద-!12-168) 

పర్వతన్న చాటువు 

" కర్త : చూ, ఎడవల్లి పర్వతన్న. 


అస్సకవీయంలో ఉదాహృతం, (ఆర|[ద) 
పర్వత పదములు (అలభ్యం) 
కర్త : మల్లి కార్లున పండితుడు. 
రచనాకొలం : కీ.శ, 1160 |పాంతం. 
(54. - శైవమత పరమైన రచనలు. వీటిని పద వాజ్మయానికి చెందిన | పాచిన 
సారస్వతంగా పండితులు పరిగణిస్తున్నారు. (క.స_1683 ॥ 


సర్వత పురాణము 
“నామాంతరం : శ్రీశైల మాహాత్మ్యము. 
కర్త : నాగలూటి శేషనాథుడు. 
*..అంకితం 2 శ్రీశైల మల్లికార్జున స్వామికి. 
అరు ఆశ్వాసాల కావ్యం. దీనిలో నుంచి ఒక పద్యాన్ని పెదపాటి జగ్గన్న 
తన (ప్రదింధ రత్నాకరంలో ఉదాహరించాడు. ఆ పద్యం ముక్కంటి (పశంసకు 


[పాచీన సాహిత్యము b8 


సంబంధించింది. ఇది సంస్కృత స్కా౦దప్పరాణంలోని శ్రీశైల ఖండానికి తెనిగింపు. 
(ఆరుద_9) 
పరత పురాణము (అలభ్యం) 
కర్మ : పోలమరాజు. 
దీనిలోని రెండు పద్యాలను పెదపాటి జగ్గన్న తన “(ప్రబంధ రత్నాక 
రం”లో ఉదాహరించాడు. ఒక పద్యంలో సూర్యాస్తమయ వర్హన, రెండోపద్యంలో 
రాజనీతి వర్ణన ఉన్నాయి. (శ్రీతై ల మాహాత్మ్యాన్ని తెలిపే కావ్యమని భావించవచ్చు. 


| (ఆరు[ద-0) 
పర్వత మంతి లింగనఠవి 
కాలం నిర్ధారణకా లేదు. 
రచన కీర మా హెశ్వరాచార సం గహము (రుదాక్ష మాహాత్మ్యము)(ద్విపద్స. 


కవి పర్వత మంతి కుమారుడై న లింగన కావచ్చును. ఇతడు మలికార్డున 
పండితారాధ్యుని గురువుగా స్తుతించాడు. అతనికి |పత్యక్ష శిమ్యడో లేక అతన్ని గురు 
భావంతో పూజించాడో తెలియదు. పండితారాధ్యులు ఇరువురు ఉండటం వలన ఇతని 
కాలం నిర్ధారణ కాలేదు. ఇతని కావ్యం సంస్కృత |గంథావికి అనువాదం. 


(ద్వి.సా.చ-800) 
పర్వతరాజు మల్లారెడ్డి కథ 
కర్త ఏ, తెలియదు, 
జానపద చారి తక గేయం, 
చూ. చారి తక గేయములు, (ఆం. వాచ 
పర్వతాలు 
కాలం * క్రీశ. 18వ శతాబ్దం. 


సమకాలికుడు ౩; అడిదము సూరకవి. 
రచనలు : తెలియ రాలేదు. 
ఈ పర్వతాలు ఆనుక వితలో కొ|టబాలక వి, అడిదం సూరకవులతో పోటీచే పే, 
కొట బాలకవి ఈయనను సునాయాసంగా ఓడించాడట. (చా.ప,ర) 
పర్వము 
కావ్యంలోని కథాంశాల విభాగం. సాధారణంగా పర్వము అంటే చెజకు మొదలైన 
వాటి కనుపు అని అర్థం. మహాభారతం చెజకుగడ వంటిదని (పతీతి. భారత భాగాలకు 
పర్వములని పరు 
పలక లూరి గోపన్న 
కాలం : & శ, 16 శతాబ్ది. 
స్టలం * గుంటూరు | పాంతం, 


584. తెలుగు సాహిత్య కోశవః- 
రచనలు : తెలియరాలేదు. 


 బాచమరుసు మీద చెస్పిన ఒక చాటువు మాతం లభించినది, ఈయన 
గుంటూరు తాలూకొలోని పెదపలకలూరు లేక చినపలకలూరి నివాసి కావచ్చునని అంటు 
న్నారు. ఈ [గామాలు కొండవీటి సీమలో ఉన్నాయి. అచ్యుత దేవరాయల మం|త్రియైన 
దాచ మరుసయ్యు కొండవీటి మం (తిగా ఉన్నప్పుడు కొందరు (దాహ్మణులను హింసి సే, 
ఆ బాధ తట్టుకోలేక బాచమరుసును దూషిస్తూ అతనిమీద ఈ కవి చాటువు చెప్పాడు. ఈ 
బాచమరుసే రామయామాత్య భాస్యరుడని అంటున్నారు. ఈ చాటుపద్యాన్ని అప్పకవి 
పమాణంగా స్వీకరించి నామాఖండ వి|శ్రమాలు చెప్పే సందర్భంలో “అరుసు” అనే 
మాటను పేర్కొ౦టూ ఉదాహరించాడు. ఈయన ఏమైనా కావ్యాలు |వాశాడేమో తెలి 
యదు. అప్పకవి ఉదాహరించాడు కాబట్టి ఆనాటికి గోపన్న [పొఢకవిగా పేరు పొంది 
ఉంటాడు. (ఆరు ద-9-268) 
పలనాడు 
పల్నాటి యుద్ధం మూలంగా చారి|తకంగాను, పలనాటి వీరచరిత్ర మూలాన 
సారస్వతవరంగాను ప్రసిద్ధం. ఇది పల్నాడు, పల్లినాడు అనే పేర్లతో కూడా 
వ్యవహృతం. గుంటూరు మండలంలో ఈ పల్నాడు తాలూకా ఉంది. పూర్వపు పలనాడు 
మూడు వందల (గామాలతో ఉండేదని ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది. అప్పకవి “పల్లి 
నాటను నూట తొంబదియు గాల్లు గ్రామములోని చెప్పటంవ ల్ల అప్పకవి కలానికి (కీ.శ. 
1656) 194 |గామాలే ఉన్నట్లు నిశ్చయించవచ్చు. శ్రీనాథుని చాటువులలో, |క్రీడాభి 
రానుంలోో, |పభావతీ [పద్యుమ్నంలో ఈ పల్నాటి [పళంస ఉంది. (సం.ఆ.వి.కో_ర) 
పల్నాటి పఏ్‌ర చరిత 


కర్తలు : (శ్రీనాథుడు, మల్లయ్య, కొండయ్య, తదితరులు. 
రచనాకాలం ; డీ శ. 1424 తరువాత. 
అంకితం న చెన్నకేశవ స్వామికి, 


లభించిన [గంథం సమ|గంగా లేదు. ఇది మంజరీ ద్విపదకావ్యం. తెలుగు 
నాట పల్నాటి భారతంగా (ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు రాజా|శ్రయంకోనం పల్నాటి 
[పొంతాలకు వెళ్ళినపుడు ఉ త్రేజవంతమైన ఆ కథను విని కొన్ని భాగాలను ఆశువుగా 
ద్విపదలో వాసి ఉంటాడని భావిస్తున్నారు. అతడు కావ్యంగా రచించాడనే వారు కూడా 
లేకపోలేదు. ఈ కావ్యం అంశా (శ్రీనాథుని రచనకాదు. “బాలచంద్రుని యుద్ధం” అనే భోగం 
మాకం (శ్రీనాథునిది. కొంత భాగాన్ని కొండయ్య, మల్నయ్య అనేవారు [వాశాళు. మరి 
కొందరిపేర్లు తెలియరాలేదు. వీరంతా శ్రీనాథుని పేర్కొన్నారు. వీరు శిథిల భాగాలను 
పూరించారో స్వతంతంగా |వ్రాశారో చెప్పడం కష్టం. (శ్రీనాథుడు కాటమరాజు కథనూ, 
పల్నాటిచరి తనూ పద్యశావ్యాలుగా [వాశాడనీ కొందరంటున్నారు. ఆ (శ్రీనాథుడు, 
భిన్నవ్య క్తి కావచ్చును. పల్నాటి చరితలోవి బాలచం(దుని యుద్ధభాగం మాతం 
శ్రీనాథకవి సార్వభౌమునిదేనని పండితాభి పాయం. 


[పాచీన సాహిత్యము 586 
డీనిలో మొ త్రం పదకొండు (పకరణాలున్నాయి. 

ఇందులో కోళ్ళపోరు, గోపన్న విరుగు అనే భాగాలు మల్లన [వాళాడు. కల్లు 

(పతిష్ట, బాలచం[ద యుద్ధము (శ్రీనాథునివి. కొమ్మరాజు యుద్ధము కొండన్న [వాళాడు, 

పల్నాటి యుద్దకాలం 1178-82 | పాంతం. (ఆరు ద-4;ద్వి.సా,చ_888) 


పల్లవి గోపాలయ్య 
నామాంతరం : రాజ గోపాల కవి వాగ్గేయకారా (గణి, 


కాలం : కీ.శ. 18 వ శతొది౦. 
(౧) 

సలం : తం౦జాపూరు, 

@ 

రచన త భక్తజన పారిజాతము, 


మహారాష్ట్ర రాజుల ఆస్థానంలోని వాడు, గోపాల కవి కుమారుడు. నంగీత 
పపంచంలో వల వి బాగా పాడటంవల పలవి గోపాలయంగా పేరు పొందాడు. అమర 
య నః న 5 
సింహుని (1787-98) కాలంలోనూ, శరభోజీ కాలంలోను (1798-1888) ఉన్నాడు. ఇతని 
పూర్వీకులు గుంటూరు వారు కావడంవల్ల ఇంటిపేరు గుంటూరి వారని కొందరంటున్నారు. 
(క.స.81; ద.దే.వా_802) 
పల వి "శేషయ్య 
ma 
కాలం : తెలియదు. 
సలం : సేలం జిలాలో నేయకారంపటి [గామం, 
య ని 
తెలుగులో చక్కని పండితుడు. సంగీత లక్ష్యలక్షణాలలో విద్వాంసుడు. 
ఎంత కష్టమైన పల్ల వినై నా తేలికగా మనోహరంగా పొడి పండితపామరులను తన్మయత్వ 
ములో ముంచేవాడు. చాలా కృతులు, వర్ణాలు, తిల్లానలు మొదలయిన రచనలు చేశాడు. 
అపూర్వరాగా లలో కృతులు [వాళాడు. చాలా సంస్థానాలలో తన విద్వత్తు చూపి సన్యా 


నాలను పొంది, చివరిరోజులు మద్రాసులో గడిపొడటి. (తె.వి.స-4) 
పశుపతి నాగనాథుడు 
కాలం - కీ. శ, 1860 [పాంతం,. 
పోషకుడు : పద్మనాయక మొదటి అనపో తానా యకుడు, 
ర : 1 వ విలాసమ్‌ (సంస 2. వి పురాణము 
చనలు 1. మదన విలాసమ్‌ (సంస్కృతం) (అలభ్యం) ees 
(అలభ్యం). 


గురువు : విశ్వేశ్వర కవి చం దుడు. 
విశిష్టత ఏ ఈయన పశుపతి పండితుని పుత్రుడు. సంస్కృతాం[ధ భాషలలో 
మంచి కవి. రాచకొండ నేలిన అనపోతనాయనికి సంస్కృృతాం[ధ భాషలలో. శాననాలు 


b88 " తెలుగు సాహిత్య కోశము 


రచించి పెట్టాడు. ఒక శాసనం ఆయినవోలుతలో ఉంది. కవులలో కొరవి గోపరాజు నాగ 
నాధుని నుతించాడు. 
ఇతని సంస్కృత రచన మదన విలాసం దశరూపక భేదాలలో ఒకశున 
భాణమట. (ఆరు ద-_4) 
పశ్చిమ రంగ శతకము 
కర్త ౩, తెలియదు, 
ఇక్కే_రి రాజు మైసూరు [పజలను బాధిస్తుండగా ఒక కవి ఈ శతకం చెప్పా 
డట. కవి మైసూరు |పాంతపు వాడు కావచ్చును. దీని (పతి ప్రాచ్యలిభిత పుస్తక 
భాండాగారంలో ఉంది. (ఆరు. ద-1£811) 
పనుపులేటి రంగాజమ్లు 
. నామాంతరం : రంగాజి. 
కాలం వ కీ. శ. 17వ శతాబ్ద ౦. 
రచనలు : 1. మన్నారుదాసవిలాసము ((పదింధం) 2. మన్నారుదాన విలాస 
నాటకము శి. ఉషాసరిణయము 4, రామాయణ సం|గహము (అలభ్యం) 
గ. భారత సం|గహము (అలభ్యం) 6, భాగవత సం|గహము (అల 
భ్యం) 7. పదములు (సంగీత కృతులు). 
సత్కారము : విజయరాఘవుని చేత కనకాభిషేక గౌరవం పొందింది. 
తండి వేంకటా|ది, తల్లి మంగమ్మ, చిత్ర విచిిత శతలేఖినీ విద్యలలో 
పవీణురాలు. పద కవితలో దిట్ట. రాజనీతి విశారదురాలు. అష్ష భాషా కవితా విశారద, 
సులభగాహ్యమైన శై లిలో కావ్యాలు రచించింది. డీ. శ. 1639.73 వరకు తంజావూరు 
నేలినవిజయ రాఘవుని ఆస్థానంలో ఉండేది. 
నాటకాలను (వాసిన మొదటి మహిళ ఈమె. అలాగే ఉషా పరిణయాన్ని 
[పత్యేక పద్య కావ్యంగా |వాసిన వాళ్ళలో ఈమె మొదటిది. రంగాజమ్మ విజయ 
రాఘవుని భోగపత్నులలో ఒకతె అని పరిశోధకులు భావిస్తున్నారు. ఈమె రచించిన 
మన్నారు దాస విలాస |వబంధాన్నే పేరు మార్చి సౌందరి ఆనే ఆమె “అల్లాడ విజయ 
సింహభూపతి విలాసము” అనే పేర (వాసిందట. రంగాజమ్మ |వాసిన ఒక దండకొన్ని" 
ఆమె విజయసింహ భూపతికి అంకితంగా అదే రీతిలో రచించినట్టు [పాచ్యలిభిత (గ్రంథా 
లయం కేటలాగులో ఉంది. (కేటలాగు సంపుటి 2-భాగం_2.P_1041) 
(ఆరు[ద-11-110) 
పసుమర్తి శివరామన్న 
కాలం ; (కీ.శ. 17వ శతాబ్దం. 
ఈయన ఏదో సంస్థానంలో మంతిగా ఉండేవాడట. అక్కడకు వచ్చిన 
సోమరాజు రామకవిని ఈయన చిన్నచూపు చూడగా ఆ కవి ఈయన మీద నుతించినట్లూ, 
తిట్రినట్లూ ఉండే ఒకే పద్యాన్ని చెప్పాడు, (చా.ప.ర,) 


[ప్రాచీన సాహిత్యము 587 


పసుమరి, హుళ కమం! తి 
స్టలం : వినుకొండ సీమలోని మురికిపూడి, 
ఇతని దాన ధర్మాలను గూర్చి ఒక చాటు పద్యం ఉంది. చాటు పద్య కర్త 
“పరు తెలియదు, (చా.ప.ర్భ 
పస్పశము 
నామాంతరం : ఉ పోద్దాతము. 
పాంచాలికా రకణమ్‌ (నం) 
కర్త చూ "పేరి కాశీనాథశా సి. 
నాటక రచన. (ఆం.సం.సా_42) 
పాంచాలీ పరిణయము 
కవి: కాకమాని మూర్తి కప (చూ. 
అంకితం :; శ్రీరంగనాథునికి, 
ఆయిదాళ్వాసాల |పబంధం. 408 గద్యపద్యాలున్నాయి, రచన పౌఢం, 
ఇతివృత్తం : దౌవదీ కల్యాణగాథ, రచనలో సమకాలిక సంఘ జీవనంతో 
బాటు సమకాలిక భాషకూడ హృద్యంగా వినబడుతుంది. సంఘంలోని అన్నివర్గాల జీవన 
పద్ధతులనూ స్పృశించి చెప్పిన రచన. (ఆర్మద_[11-_71 
పాండవాభ్యుదయమ్‌ (సం) 
కర్త: చూ. శివసూర్యుడు, 
| ఇది భారత కథను వర్ణించే ఎనిమిది సర్గల కావ్యం. (తెంవి.స-6) 
పాండవాశ్వ మేధ వృత్తాంతము 
కర్ర * తెలియదు. 
రచనాకాలం ఏ: కీ. శ. 18వ శతాబ్దం. 
ఈ (గంథము విజయరంగ చొక్కనాథుని కాలంలోగ్టఅవతరించింది. మంచి 
వచన రచన గల గంధం. (వ.వా-47) 
పాొండవులవారు 
జానపద గాయకులు. గొల్ల సుద్దులవారివలె వీరుకూడా భారత కథలను. 
చీరలపై చి[తించి, పెద్ద పెద్ద బొమ్మల సహాయంతో [పజలకు పాటలు పాడి వినిపిస్తుం 
టారు. వీరు తెలంగాణాలో నేటికీ ఉన్నారట. పొండవుల కథలను ఆద్భుతంగా గానం 
చేయడంవల్ల వీరికీపేరు వచ్చిందంటారు. వీరు భారత గాథలను తప్ప వేరే ఏ కథలను 
గానం చేయరట. 


. పురుషులు పాండవుల కథలను గానం చేస్తూ జీవిస్తుంపే _ వీరి స్రీలు స్త్ర్రీపురు 
షులకు పచ్చబొట్లు పొడిచి డబ్బు సంపాదిసారట, (నా.ర.చ-282) 


పొండురంగ మాహాత్మ్యము 
కర 2 తెనాలి రామకృష కవి. 
అబాట్‌ రిం i 
అంకితం : విరూరి వేదా[ది మం| తికి. 
విశిషత : ఇది తెలుగు పంచ కావ్యాల్లో ఒకటి. ఐదు ఆశ్వాసాల [పౌఢ 
రు ఇక్‌. 
[పదింధం. వైష్ణవ పరమైన (గ్రంథ మైనా శివభక్తి అపారంగా కనిపిస్తుంది. మాధుర్య 
సౌకుమార్యాది లక్షణాలున్న చక్కని [ప్రౌఢ రచన. రామకృష్ణ కవి శైలి సర్వస్వత౦ తం. 
తీర్చిదిద్దిన ట్లు సద్యాలు |వాయడం, రస భావాల మేళ్లవింప్ప్కు కథా నిర్మాణ శక్తి, కథా 
రచనా శక్తి, పాత చిత్రణ బాగా తెలిసినవాడు రామకృషడు. ఈ కొవ్య రచనలో కవి 
కీ లు 
(శ్రీనాథుని, పెద్దనను, రాయలను అనుసరించినట్లు తోస్తుంది. కాన్యంలోని నిగమ శర్మో 
పాఖ్యానం, ఆయుతనియుకో పాఖభ్యానం రామక్సషుని కవితకు మచ్చు తునకలు. అచ్చ 
జం 
తెలుగు కూర్చులు చేయటంలో ఈ కవి మేటి, 


పాండురంగ మాహాత్మ్యం భక్తి |పధానమయినది. క్షేత మాహాత్మ్యాన్ని 
తెలిపే కావ్యం. ఎంతటి దురాచారవంతుడై నా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఘోరాలు 
చేసినా భగవంతుడు [పత్యక్షమైతే మోక్షం వస్తుందని ఈ కావ్యం బోధిస్తుంది. స్థలము, 
కాలం, ఆ దేవతా మాహాత్మ్యం సన్నిహితంగా ఉంచే యాదృచ్చికంగా కొన్ని చెడ్డపనులు 
చేసినా, అది చివరకు భగవత్సేవగా పరిణమించి, ఆ పాపాత్మునికి భగవత్సాన్నిధ్యం 
లభిస్తుందని చెప్పటం ఈ కావ్యంలోని సర్వ పరమార్థం. ప్రౌఢ శైలీ నిర్మాణ నైవ 
ణ్యాలవల్న అం|ధ భాషా సాహిత్య |[వబంధాలలో ఈ కావ్యం మకుటాయమానమై నిలిచి. 
ఉంది. ఇందులో “నిగమశర్మ అక్క”గా (ప్రసిద్ధి పొంది పేరు తెలియని పాత, 
చిరస్థాయిగా ఉంది. ఈమె తన తమ్ముడు నిగమళర్మకు ఉపదేశించిన పద్ధతి 


అపూర్వ మైంది. (కే. వ. స_4) 
పాకనాటి గణపతి రెడ్డి 
కాలం : డ్రీశ. 19వ శతాబ్దం తొలి భాగం. 
రచన గోపాల విలాసము, 


పిన్నమ్మ రెడ్డి కొమాక్షమల పుతుడు. గోన బుద్ధా రెడ్డిని తన వంశ కర్తగా 
స్మరించాడు. (యు. వౌ, చం) 


పాఠనాడు 
ఒక సీమా విభాగం. ఇది నెల్లూరు జిల్లాకు ఉత్తరంగా గుండ్లకమ్మ నుండీ 
కందుకూరు తాలూకా వరకు, [పకాశం జిల్లాలో దక్షిణంగా ఒంగోలు కాలూకాతో' కలిసి 
తూర్పు సము[ద తీరం వరకు ఉన్న |పదేశం. నన్నె చోడుడు, పాకనాడు ఇరువది ఒక్క 
వేయి |గామాల [పదేళమని చెప్పాడు. కేయూర బాహుచరి[తలో ఇది ఏక వింశతి సహ్మస 
[గాను సంఖ్యాకమని ఉంది. ఓపిలి సిద్ది పద్య శాసనంలో “పాకనాటి యందిరువది యొక్క 
వేయి” అని [గామ సంఖ్య ఉంది, 


[పాచీన సాహిత సము 889 


దీవికి రాజధాని ఇప్పటి నెల్లూరు (వి క్రమసింహపురి. బెండపూడి అన్నయ 


(శ్రీనాథుని “*షొాకసా టింటివాడవ”ని సంటోధించాడు, (సం. అ. వి. కో_4) 
పాకళశాస్రము 
రచయి।తి క సర్వతీబాయి. 
రచనాకాలం : డీ. శ. 1836 పాంతం, 


పచన| గంథం. దీన్ని కావలి వేంకట రామస్వామి ఆంగ్ల భాషలోకి అనువ 
దించినాడు. దీని (పతి (బిటిష్‌ మ్యూజియం [గంథాలయంలో ఉన్నది. 


దీనిలో + భాగాలు ఉన్నవి. (వ. వా 


పాచికల ఆట 
కాలం ఇ (కీ.శ. 13, 14, 16 శతాబ్దాలు, 


ఇది |పాచీన కాలంలో చక్కని [కీడా విశేషం. ఈ ఆటను నాచన సోమన 
ఉత్తర హరివంశంలో వర్ణించాడు. తరవాత పింగళి సూరన్న కళాపూర్ణోదయంలోను, 
కందుకూరి రు[దకవి నిరంకుళో పాఖ్యానంలోనూ, విమమాయా నాటకంలోనూ ఈ ఆట 
పసి నచ్చింది. 

ఇది అనాటి రాజులకు, రాణులకు చక్కని వినోద కీడ ఆని భావించవచ్చు. 

(ఆం. సాం, చ-85, 91, 92) 
వావొపెంట 

వ్యవహారనామం : తేడ పాచిపెంట. 

(శ్రీకాకుళం జిల్లాలోని సాలూరు తాలూకొకు చెందిన మన్య సంస్థానం. 'ఈ సంస్థా 
నాన్ని కొండరాజులు పాలించారు. వీరి ఇంటిపేరు “పూసపాటి వారు”. వూసపాటి 
“తమ్మన్న దొర” ఈ సంస్థాన పాలకులలో మొదటివాడు. 

పాచి పెంటను సాహిత్యకారులు [పొక్పురి, (పాచీవట్టణము, పాచీపురము అని 
పేర్కొన్నట్లు తెలుస్తున్నది. 

ఇది చిన్న సంస్థాన మైనప్పటికి చారిత్రకంగా చాలా ప్రముఖమైనది. ఒకనాడు 
ఇది “జయపురం” సంస్థానానికి చెందిన '[పాంతం. పాచిపెంట జయపురసంస్థానావికి 
దక్షిణ ద్వారంగా పేర్కొనబడింది. జయపరం సంస్థానానికి వెళ్లే ఈ మార్గంలో పటిష్ట 
మైన పహరా అవసరమని తలచి, ఆ సంస్థానా ధిపతులు విశ్వాసపా తుడు, సమర్థుడూ 
అయిన ోహూసపాటి తమ్మన్న దొరను ఈ (పాంఠానికి అధికారిగా నియమించి, 
ఆతవికి “దక్షిణ కవాట యుగరాజు” అనే బిరుదాన్ని (పసాదించారు. పో షణార్థం, ఆ 
ఘాటీ (పాంతానికి పె భాగంలోను, (కిందిభాగంలోను ఉన్న కొన్ని |గామాలను నిర్ణయిం 
చారు. ఇదే రాను రాను “పాచిపెంట” సంస్థానంగా రూపొందింది. 

తమ్మన్న దొర మొదట “తేడ |గామంలో కోటకట్టుకున్నాడట. అందుకే 


590 తెలుగు సాహిత్య కోశము 


దీనికి “తేడ పాచిపెంటి అనే నామాంతరం ఉంది తరువాతి కాలంలో పొచిపెంట 
సముఖి నగరమైంది. 

శః సంస్థానానికి చెందిన వారిలో *వీరపరాజు” సమర్థుడు. వీరిలో ఇద్దరు వీరప 
రాజులున్నారు. మొదటి వీరపలాజు విజయనగరం “పెద విజయరామరాజు” సమకాలి 
కుడు. ఇతడు చారిత్రకంగా | పసిద్ధిచెందినవాడు. కీ. శ. 18వ శతాబ్దంలో సర్కారుల 
నవాబై న జాఫరలీకాను, రఘోజీభాన్‌ ప్లే కుమారుని నాయకత్వంలో వచ్చిన మరాఠీ 
గు|రపు దండుశోకలసి విజయనగరం పై దండె త్తినపుడు, విజయరామరాయలతో విసిగెత్రి 
ఉన్న ఈ వీరపరాజు జాఫరలీఖాను నై న్యానికి ఈ ఘాటీమార్గంలో సులభంగా విజయ 
నగరం చేరుకునే విధానం చూపాడట. దానితో విజయరామరాయలు చాలా నష్టం 
పొందాడు. ఆ తరువాత విజయ రామరాయలు ఇతడిని బంధించి ఖె దుచేయగా ఇతడు 
నిర్భంధంలో నే మరణించినట్లు తెలుస్తున్నది, డీ. శ, 1రివ శతాబ్దం ద్వితీయార్థంలో 
జరిగిన “పద్మనాభయుద్దం” తరువాత కుంఫిణీవారు వీరసరాజు కుమారుడైన మల్లి 
రాజుకు పైతృకమైన ఆస్థిని తిరిగి కట్టబెట్టారు. ఇతని కుమారుడై న అన్నమరాజుకా లంలో 
శాశ్వత పరిష్కారం జరిగింది, 

అన్నమరాజు మనుమడు రెండవ వీరసరాజు. ఈ వీరపరాజే పాచిపెంట సంస్థా 
నానికి సాహితీ గౌరవం సం|క్రమింపచేశాడు. ఇతడు క్రీ.శ. 19 వ శతాబ్దానికి చెందినవాడు. 
ఆం|ధపదాకరము, సూర్యనారాయణస్వామి శతకము, చిరుత వజీరు శతకము మొదలగు 
నవి ఇతని రచనలు. 


పాచిపెంట సంస్థానాన్ని పాలించిన చివరి రాజా కూడ గొప్ప షరడితులట. 


నిరంతర విద్వదోస్తులలో కాలం గడిపేవారని |పతీతి. (ఆం సం.సా_218-210) 
పాటి గణితము 
రచనాకాలం : కీ. శ. 17వ శతాబ్దం మొదటి భాగం. 
కర్త * కోడూరి వల్ల భసూరి. 
ఈ | గంథానికి మూలం భాస్కరాచార్యుడు రచించిన లీలావతీ గణితమట, 
కవి బొమ్మలాట కాళయ (పేరపణతో దిన్ని రచించాడు. (క. స_218) 
పొటూరి నరసింహకాస్మ్రి 
కాలం : రీశ, 19వ శతాబ్దం. 
స్థలం : మ(దాసు. 
రచనలు : 1. హరిశ్ళంద కథ 2, రంగనాథరామాయణము (ఊత్త రకాండ) 
వచనము. 


ఫోర్లుసెయింటు జార్జి కళాశాలలో తెలుగు మున్షీ గా పనిచేశాడు. పాటూరి రామ 
స్వామిళాస్తు 9ల సోదరుడు. (వ.వా-80) 


పాటూరి ర ంగాకాస్తు9లు 
కాలం : డీశ 19 వ శతాబం. 
6ు 


(పాచీన సాహిత్యము 591 


రచన ఏ విజయవిలాస వచనము. 


పాటూరి రామస్వామి శాస్త్రుల సోదరుడు. ఫోర్ల సెయింటు జార్జి కళాశాలలో 
తెలుగు మున్షీ గా ఉండేవాడు. (వ. వా.) 
పాటూరి రామస్వామిశా స్త్రి 
కాలం : కీ. శ, 19వ శతాబ్దం. 
రచనలు : శుకసప్తతి కథలు. 


ఈయన ఫోర్డ్‌ సెయింట్‌ జార్జి కళాశాలలో మారిస్‌ దొరవడ్డ తెనుగు మున్షీ గా 
ఉండేవాడు. నేడు లభ్యమవుతున్న శుకసప్తతి కథలు తెనుగు |గంథంలో కర్త పేరు 
కానరాదు. తేది 199-1848 న |బౌన్‌కు |వాసిన ఈతని లేఖనుబట్లి ఈ కథల కర్త 
రామస్వామిశా స్ర్రియేనని తెలుస్తున్నది. (వ.వా-95) 
వాత పాపయ్యకా శ్రి 

కాలం : 1820 |పొంతం. 

స్టలం : కోరంట్ల. 

రచన : విక్రమార్కీ యము (అలభ్యం). 

వివరాలు తెలియరాలేదు. 


పాతూరి తిమయ 
స్థలం న తుమ్మపూడి. 
కొలం : కీ.శ. 18 వ శతాబ్దికి పూర్వం, 
రచన మైరావణ చర్మిత (ద్విపదు. 
'పేరమం తతి సుతుడు. (ద్వి.సా,చ_217) 
పాదుకా సహ నము (అలభ్యం) 
కవి. విజయరాఘవ నాయకుడు. (చూ). 
ద్విపద కావ్యం. దేవాలయోత్సవాలలో |పదర్శింపబిడుతుండేదట. 
(ద. చే. వా-89) 


పానార సీమ 
ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూ, నరసాపురము, భీమ 
వరము తాలూకాలకు చెందిన [ప దెశం. వసిష్ట, గోస్తని అనే గోదావరి శాఖలు ఈ 
సీమలో [పవహిస్తున్నాయి, (క. స_2_44; ర. రా, చం 


పొనుగల్లు 
నవీనమైన యాజమాన్య సంస్థానం. ఈ ఎస్టైటు నెల్లూరు, ఉత్తర ఆర్కాడు 
మండలాలలోని కొన్ని [గామాలు కలిసి ఏర్పడింది. కాళహ సి పట్టణానికి సమీపంలోఉన్న 


ఆయూబ్‌ 


స్వర్హముఖీనదీ తీరాన నవీనంగా నిర్మింపబడీన “పానుగల్లు” ఈ జమీందారులకు నివాసం. 


592 తెలుగు సాహిత్య కోశము 


ఈ సంస్థాన పాలకులు వెలమవారు. కాకతీయ సా[మాజ్యం అంతరించే వరకు 
ఈ రాజులను సేవిస్తూ, తెలంగాణంలోని నల్ల గొండ సమీపంలో ఉన్న 'పానుగల్లు 
కోటకు ఆధిపతులుగా ఉండేవారట. బాలనాగమ్మ, మాయల మరాఠీల జానపద కథలకు ఈ 
పానుగల్లు ముఖ్యరంగం, తరువాతికొలంలో వీరు పానుగల్లుకోట పై అధికారం కోలో 
వడంచేత దక్షిణ సీమలకు వెళ్ళవలసి వచ్చింది. 


వీరిలో |పథ్యాతులై న వేంకటరామారాయణింగారు నెల్లూరు, ఉఊ_త్తరార్మాడు 
లలో విలువైన భూములు నంపాదించారు. వీరి మనుమడైన శేషాచలపతిరాయడు 
' కాలంలో కాళహస్తి పట్టణానికి సమీపంలో ఉన్న స్వర్హముఖి నదీతీరంలో *పానుగల్లు" 


అనే నవీననగరం నిర్మింపబడింది. ఈ పాలకుడు పూర్వుల రాజధాని సీరునే ఈ నూతన 
నగరానికి నిరయించడం గమనార ౦. 
ల బౌ 


వేంకటరంగారాయని పెద్ద కుమారుడు రామారాయణింగారు (క్రీ.శ. 1888- 
1928) రాజకీయ రంగంలోను, సాంఘిక సేవాకార్య[క్రమాలలోను, విద్యారంగంలోను 
మిక్కి లి కృషిచేశారు. కొంతకాలం మదరాసు రాష్ట్రానికి విద్యాశాభామాత్యులుగా, ముఖ్య 
మంతిగా వ్యవహరించి పేరు పొందారు, వీరి సోదరులు పానుగంటి పార్ణసారధథిరాయడు 
ఆంగ్ల విద్యా పట్టభ్మదులు, సంస్కృృతాం[ధాలలో చక్కని అభినివేశం కలవారు. భగవ 
ద్లీతా మంజరి, కమలాకల్యాణము, సత్యాకృష్ణ సమాగమము నంటి వినూత్న రచనలు 
గావించి సాహిత్య సేవ చేశారు. (ఆం.హూ.సా-బుీ. జ) 


పాపన్న పేట 
మెదకు సంస్థానమని వ్యవహారనామం. 


ఇది నేడు మెదకు మండలంలోని చిన్న సీమకు పరిమితమైన సంస్టానంగా 
కనిపిస్తున్నా చాలా పురాతనమైనదనీ, పూర్వం నిజాం రాష్ట్రంలోని అన్ని సంస్థానాలకన్న 
అధిక వీ_స్తీర్ణంగలదిగా ఉండేదనీ చరిత్రకారుల అభ్మిపాయం. ఫిరోజిషా చక్రవర్తుల 
కాలంలో స్థాపించబడిన ఈ సంస్థానం బారంగజేబు చక్రవర్తి కాలం వరకు చెక్కు 
చెదరకుండా ఉండి తరువాతి కాలంలో చిన్న సీమకు పరిమిత మైందట, 


ఈ సంస్థానపు పూర్వ చరిత సమ్మగంగా లభించదు, సంస్థాన పాలకులలో 
12వ తరావికి చెందిన “రాయబేగం రాణీ శంకరమ్మ” మిక్కిలి సమర్థురాలు. రాజ్యకార్య 
నిర్వహణలోను, రణతం|త నై పృణ్యంలోను రు|దమాంబిను, రయూన్సీలక్ష్మీ బాయిని 
మించిపోయిన వీరనారి. (పభుభక్తి సరాయణురాలైన ఈ రాణి నిజాము తరపున 
అనేకమార్లు పీష్వాలతో యుద్ధంచేసి వారిని ఓడించిందట. నిజాం |పభువు ఈ మెను 
“రాయె బాగన్‌ ' అనే బిరుదం (ఆడు సింహము అని ఆర్థం)కో గౌరవించాడు. ఆది కాల 
క్రమంలో “రాయ బేగం'గా స్టిరపడింది, 


శంకరమ్మ ద కత్తపు[తుడు “సదాశివా రెడ్డి' సమర్ధుడైన పాలకుడు. జానపద గీతా 
లలో ఇతని [ప్రశంస ఉంది. ఇతడు దోమకొండ సంస్థానం 'మంచి దత్తుతీపుకో బడ్డాడు. 


_పాచీన సాహిత్యము 59 8 


కీ, శ. 195లో నిజాం కుటుంబంలోని రాజ్యుకలహాలలో తలదూర్చి, నిజాం 
కుమారుని పక్షం వహించి, నిజాంను ఎదిరించి అనేక పర్యాయాలు విజయం పొందాడట' 
ఇతని భార్య పార్వతమ్మ వీరనారి. భ రకు యుద్దరంగంలో అండగా నిలచిన సాధ్వి. 
చివరకు ఈ దంపతులు కపటోపాయంతో నిజాంచేత దింధించబడి చంపబడ్డారు. 
క్రీ. శ. 20 వ శతాబ్దం పారంభంలో రాజా వేంకట దుర్గారెడ్డి ఈ సంస్థాన 
పాలకుడుగా ఉన్నాడు ఇతని అకాల మరణంచేత సంస్థానం ఇక్కట్ల పాలై | కీ.శ. 1927 
పాంతంలో కొంతకాలం “కోర్డు ఆఫ్‌ వార్టు' వరమైంది. ఆ తరువాత దుర్గారెడ్డిగారి 
భార్య “ వేంళటలక్ష్మాయమ్మ సర్‌ దేశాయి గారు” పాలనను స్వీకరించారు. ఈ మెకవయి తి. 
ఈమె శమానసబోధి పద్యాలు లభినాయి. ఈమె తరువాత రామచం దారెడ్డి బహ 
దరు సంస్థానాధీకులై నారు. 
పీల్హానా శంకరరాయకవి పాపన్నపేట సంస్థానంవారి ఆ|శితుడు. “సుజ్ఞాన దీప 
మను గురుగీతలుో ఇతని రచన, 
రాజారామచం (దా రెడ్డి సాహితీ! పియుడు. సన్నిధానం సూర్యనారాయణశౌస్ర్రి 
గారి కావ్యాలంకార స)| గహ వ్యాఖ్యను ము[దించుకోవడానికి వీరు భూరివిరాళం ఇచ్చారు. 
తదనంతరకాలంలో ఈ సంస్థానం హైదరాబాదు రాష్ట్రంలో లీనమైపోయి.ది. 
(ఆం.సం.సా_224_227) 
పాపాొశాస్రి 
కాలం ; (కీ. శ. 10వ శతాబ్దం, 
స్ధలం * కడకుంట్ల (గ్రామం (మహాబూబ్‌ నగర్‌ మండలం). 
రచనలు : 1. భారత సం|గహము 2. [భమరా౦బికా సంవాదము. 
పరు వనపర్తి సంస్థానం వారి పోషణ క్రింద పై రండు కావ్యాలను రచించినట్లు 
తెలుస్తున్నది. (ఆం. సం, సా 
పారనంది సర్వేశ్షరకశాస్ర్రి 
కాలం ; Er శ, 19వ శతాబ్దం తొలిభాగం. 
స్టలం * గంజాం బిల్లా, 
రచన : (బహ్మ పురీశ శతకము. 
ఇతిని కవిత రసవంత౦గా ఉంటుంది. [బహ్మపురి (బరంపురం) లోని 
వేంకటేశ్వరస్వామికి అంకితంగా శతకం రచించాడు. ఈ శతకం ఒక్కరోజులో చెప్పా 
డట. ఆక్మరూరి భీమన, ఆదినారాయణ శెట్టి, వేంకటరంగము అనేవారిని శతకంలో 
ఆశీర్వదించాడు. (శ.క.చ-086) 
పారమార్థిక గేయములు 
వస్తు, రిస పాధాన్యాన్నిజిట్లి జానపద గేయ వాజ్మయం కొన్ని భాగాలుగా 
చేయబడింది. భక్తి జ్ఞాన కర్మ మార్గాలను అనుసరించి చెప్పబడిన గేయాలు పారమార్థిక 
గేయాలు. 


594 తెలుగు సాహీత్య కోశము 


భక్తి గేయాలలో కొన్ని శైవమత ప్రధానమైనవి, కొన్ని వైష్ణవ మత ప్రధాన 
మైనవి. శ్రైవరచనల్లో తుమ్మెద పదాలు ఇప్పటికీ జానపదుల్లో నిలచి ఉన్నాయి. వై ష్షన 
సరమైన రచనల్లో తాళ్ళపాక వారి కీర్తనలు, క్షేేతయ్య, త్యాగయ్య మొదలగువారి కీర్తనలు 
పచారంలో ఉన్నాయి. లాలిపాటలు, మేలుకొలుపులు, మంగళహారతిపాటలు మొదలగు 


పలురకొలు సన్నాయి. 

వేదాంత గేయ రచనలకు “త త్వములు ” అని పేరు, తత్వ పధానమైన 
రచనలు కాబట్టి “త త్వాల”ని పిలవదిడుతాయి. వీటిలో అద్వైత వేదాంత రూపమైన 
త_త్వరచనలు అధికంగా కనిపిస్తాయి. వీర్మబహ్మము, వేమన, లింగమూ ఢీ వంటివారి 
రచనలు ఈ (ప్యకియలో (పసిద్దిచెందాయి. వీటిలో రాజయోగం, గురుభక్తి, ఆహింస, నీత్రి 
మొదలగునవి |పధానంగా బోధింపబడతాయి. 


తాలు, నోములు, కర్మకాండలు మొదలగు నాటిని వర్షించే గేయాలు ఆనే 
కాలున్నాయి. ఇందులో అధిక భాగం స్ర్రీలపాటల రూసంలో ఉన్నాయి. స్తీలకందరకు 
“సూజ్‌ొ విషయంలో LE కలిగించాలన్నదె వీటి |పముఖ [పయోజనం, వరలక్ష్మీ 
వతం, మంగళగౌరి వతం వంటివి ఇట్టి గేయాలు. (ఆం,వా.చ.) 
పారర్షి 
అల్లసాని పెద్దన |వాసిన మనుచరి[తలోని ఒక పాత, మనుచరిత ఆం|ధ 
పంచ కావ్యాలలో ఒకటి. పారుడనే పేరుగల ఈయన మహా తపోధనుడైన (బహ్మర్చి. 
ఈతని తపస్సును విఘ్న మొనర్చడానికి దేవేం|దుడు పుంజిక స్థల అనే అప్సరసను పంపు 
తాడు. ఆమె పారర్షి తపస్సుకు విఘ్నం కలిగిస్తుంది. వీరి కుమా రై కళావతి. త ల్లి వదలి 
పోగా తండి పారర్షి ఆమెను పెంచి పెద్దచేశాడు. దేవాపి అనే గంధర్వుడు కళావతిని 
వివాహమాడగోరి పారర్షి ని అడిగి తే పారర్షి నిరాకరించాడు. ఆ గంధర్వుడు పగబట్టి 
ఆనాటి రాతి ఈ మహర్షి ని వధించాడు. కళావతి తరువాత స్వరోచిని వివాహమాడింది. 
లోకంలోఎ దొష్ట్యమూ, దుర్మార్గమూ ఆయా పాతలద్వారా పఠితలకు పరిచయం చేయడం 
మహాకవుల కావ్యాలలో కనిపిస్తుంది. ఈ పాత లోకవ్యవహారానికి అర్హ ౦ప శు పాత, 
ఎవరికీ అపకారం తల పెట్టకుండా తన పని తాను చేనుకుపోతున్నవారికి కూడా విధివశాత్తు 
కొన్ని కష్టాలు కలగక మానవవి ఈ పా్యతద్వారా తెలుస్తున్నది. 
పారిజాత నాటకము 
కర్త: జ్యోతి రామయ్య. 
అంకితం : చేజెర్ల చెన్నకేళవస్వామికి, 
ప్రదర్శనకొ రకు రచించిన యక్షగానం. ఇతివృ త్తం సత్యభామ స్వగతం వలె 
ఉన్నది. అమె కృష్ణుని వెవకుతూ, తన పెండి ముచ్చట చర్చిస్తూ వలపు వెళ్ళబోసుకోవ 
డాన్ని దీనిలొ కవి వర్షించాడు, దీనిలో ద్విపదలు, పద్యాలు ఉన్నాయి. 
(య వా.చ_ 109) 


పాచీన సాహిత్యము గ్ర 


పారిజాత నాటకము. 
కర్త , వాయలూరి నారాయణకవి. 
యక్షగానం. [ప్రళయ కావేరి పట్టణానికీ చెన్నపురికీ మధ్యగల పొన్నేరి సీమ 
లోని వాయలూరి పురి జనార్హనునికి అంకితం, రచన (పౌఢంగా, పండిత సమ్మతంగా ఉంది, 
దీని (పతి కాకినాడ పరిషత్తుపు స్తక భాండాగారంలో ఉంది. (ఆం. సా,ప.ప.సం_18050) 
పారిజాత పల్లవి 
కర్త * తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. 
(పసిద్ధ కథ. భాగవతానికీ సంబంధించినది. 
చూ, పౌరాణిక గేయములు. (ఆం. వా చ.) 


పారిజాత _పబంధము 

నామాంతరం : ఆట భాగవతం, 

కర్త * చూ. నరుకూరి నారాయణప్ప. 

అంకితం : వెలుగోటి కుమార యాచమనాయనికి (1777-1804). 

యక్షగాన ప్రబంధం. ఇతివృత్తం (పథ్యాతం. కవి తిమ్మనగారి [పబంధం 

చూసి తానీ నాటకం |వాసినట్టు చెప్పుకొన్నాడు. దీనిమీద భామకలాప |పభావం ఉంది. 
రచన చక్కగా సాగింది. దీనిలో తాళ్యపధానాలైన దరువులు, ద్విపదలు. పద్యాలు, 
కందార్థాలు గీతార్థాలు, ఎలు, అర్థ చం దికలు, శోభసములు, శ్లోకాలు, చూర్ణిక లు 
ఉన్నాయి. పాత్రల స్వీయోదంతము, ముఖాముఖి సంభాషణలు ఉన్నాయి. నాటకీయత 
(పస్ఫుటంగా ఉంది. దీనికి [ప్రదర్శనలలో విశేష (ప్రచారం లభించింది. దీనికి “ఆట 


భాగవత”ిమని పేరు కూడా ఉంది. (ఆం. సం. సా_458; య. వా. చ_88) 
హారిజాతము 
కర్ర : చూ. పురిజాల లక్షీ ,నారాయణదాను కవి. 


అంకితం : పాలకొండ జమీందారై న “రామభదరాజు”కు. 
యక్షగాన కృతి. కృతిభర్త అయిన రామభ్యదరాజు కృతికర్తను పిలిచి పారి 
జాతాపహరణ కావ్యాన్ని [వాయమన్నాడట. కవి దాన్ని “పారిజాతము” అనే పేర 
యక్షగానంగా (వాశాడు. ఈ [గంథం అమ్ముదితం. ప్రాచ్య లిఖిత పుస్తక భాండా 
గారంలో దీని తాళప[త (పతి (R. 0. 488) ఉంది. ఇందులో అన్య దెళ్యాలు 
కొల్ల లుగా వాడబడ్డాయి. 
పురుషులు, స్రీ పాత్రలు ధరించడాన్ని కవి సమర్థించాడు. 
(ఆం. సం, సా_28 1) 
పొరిజాతము 
కర్త ; భారతి రామరాజు. 


598 తెలుగు సాహిత్య కోళము 


[పదర్శనానుగుణ మైన రచన. దీనిలో “రుక్మిణీ వేషముూకథ, నాయిక నాయకు 
నకు “జాబు [వాసే 


pa 


ద్విపద” విశేషంగా ఉన్నాయి, (య. వౌ. చ్ర_84) 
పొారిజాతాపహరణ _పబంధము (అలభ్యం) 
కర్త ౩ రఘునాథ నాయకుడు. 
ఈ కావ్యాన్ని రఘునాథుడు రెండు జాములలో ఆశువుగా చెప్పాడట. అతి 
కష్టం మ్‌ [వాయసగాళ్ళు |వాయగలిగారని సాహిత్య రత్నాకరంలో చెప్పబడింది. ఈ 
లి మాకంద కంచళం, మరంద దింధురమూనట. ఈ | పబంధం చెప్పినందుకే తం|డి 
ఇతనికి కనకాభిషేకం చేశాడు. ఈ విషయాన్ని రాజ చూడామణి దీక్షితుడు, యజనారా 
యణ దీక్షితుడు పేర్కొన్నారు. 


ఆనాడు ద్విపదను [పదింధంగా న్యవహరిస్తుండేవారు. ఇది ద్వివద కావ్యం 


కావచ్చునని కొందరు పండితులు భావిస్తున్నారు. (ద. దె, వా-84; క. త-12_10) 
పారిజాతాపహరణము 
కర్ర * నంది తిమ్మన. 


రచనాకాలం : డీ. శ, 16వ శతాబ౦. 
ళ్‌ 
అంకితం : (శ్రీకృష్ణ 'దేవరాయలకు. 


అయిదు ఆశ్వాసాల (ప్రబంధం, సంస్కృత భాగవతంలోని మూడు శ్లోకాలు 
ఆధారం చేసుకొని కల్పనా చాతుర్యంతో కవి తిమ్మన సుమారు 500 గద్య పద్యాలతో 
మనోహర పబంధంగా చెప్పాడు. దీనికి మూలం సంస్కృత హరివంశం (88-76) అని 
కొందరంటున్నారు. ఈ కథ హరివంశం, భాగవతం, విష్ణు పురాణాలలో ఆతి సంగ 
హంగా ఉంది ఎరన హరివంశంలో ఈ కథను చాలా సం గహంగా (వాకాడు. నాచన 
సోమన ఉత్తర హరివంశంలో పూర్తిగా విడిచాడు. తిమ్మన భాగవత, విష్ణపురాణాలతో 
పాటు, హరవంశాన్ని కూడా చదివి ఈ [గంథం (వాసినట్లు తెలుస్తున్నది. నరకాసుర 
వధానంతరం పారిశాత పుష్పం తీసుకొని ద్వారకకు వచ్చి రుక్మిణీ మండిరంలో ఉన్న 
ప్పుడు కృష్ణుని చెతిలో పెట్టి రుక్మిణీ, సత్యలలో ఎవరికివ్వాలో కొంచెం తికమక పెట్టి 
చివరకు రుక్మిణికి ఇచ్చేటట్లు కలహభోజనుడు కథా |పారంభం చేస్తాడు. తరవాత సత్య 
భామ అలక, విరహం, కృషుని అనునయం, సత్య చివాట్లు రసవ త్తరంగా జరిగినతర్వాత 
పారిజాత వృక్షం కోనం స్వర్గంమీద కృష్ణుడు దండయా(త చేస్తాడు. తల్లి అదితికి కుండ 
లాలు ఇచ్చే నెపంతో నారదుని ద్వారా ప్వర్గానికి కబురు చేస్తాడు. దేవతలను జయించి 
పారిజాత వృక్షాన్ని తెచ్చి ద్వారకలో నాటించిందాకా సత్యభామ నిదపో లేదు. తరవాత 
సత్య అహంకారం అణచటానికి నారదుడు సత్య చేత పుణ్యక|వ్రతం చేయిస్తాడు. 

పారిజాత వృక్షాన్ని నందనోద్యానం నుంచి హరించి తీసుకురావటమే దీనిలో 
(ప్రధాన కథ కాబటి దీనికి పారిజాతాపహరణమని పేరొచ్చింది. సూర్యోదయ, అస్త 
మయాది వర్ణనలు సంస్కృత హరివంశంలో లేనివి తిమ్మన తెలుగులో చేళాడు. పుణ్యక 


ప్రాచీన సాహిత్యము b97 


(వతం మూఎంలో విసారంగా లేదు. పారిజాతం కోసం (శ్రీకృషుడు తపస్సుచేసినటు 
pan (or) ఇట్‌. 
మూలంలో ఉంటే తిమ్మన దానిని విడిచి వేళాడు. 
భారత శేషం హరివంశమయినళ్తే, హరివంశ శేషం పారిజాతాసహరణ కావ్య 
మసి కొందరంటారు: 


తిమ్మన కవిత్వం మృదుమధుర పద సంయుతం, మనో హరం, తిమ్మన కవితను 
“ముక్కు. తిమ్మనార్యు ముద్దు పలుకు” అన్నారు సమకాలికులు. 
రాయలకు రాయల దేవేరికి ఉన్న |[పణయ కలహాన్ని దాస దాసీ జనాలవ ల్ల 
తిమ్మన తెలుసుకొని, సమయోచితంగా ఈ కావ్య రచన చేసి రాయలను మెప్పించినట్లు 
ne) 
జన|శుతి. రాయలకు |వపణయ కలహం వచ్చింది తిరుమల దేవికోనా, చిన్నాదేవితోనా 
అనే విషయంలో ఆభి పాయ భేవాలున్నాయి. ఏమైనా ఒక దేవేరికి అరణపు కవి అయిన 
తిమ్మన సమయోదికంగా రాయలకు దేవేరికి పొందు కూర్చటానికి శృంగార రస |పధానమైన 
(పదింధం వాయట౩లో బాచిత ముంది. (క. త_7) 
పారిజాతాపహర ణము 
కవి శీ) నారాయణ తీర్థులు (చూ). 
అంకితం : అచ్యుతాపురం (మేలటూరు) లో వేంచేసి ఉన్న వరదరాజ స్వామికి, 
నాటకం, సంస్కృత శ్లోకంతో ఆరంభం. ఒక శ్లోకంలో కథా సంగ్రహం చెప్పాక 
తెలుగు నాటకం పారంభమవుతుంది, పారిజాతాపహరణ వృత్తాంతం ఇతివృత ౦. సమ 
కాలీన నాటకాల వలె విఘ్నేశ్వర పాత, సూత్రధారి వచనాలు, సంవాద దరువులు 
ఉన్నాయి. ఈ పద్దతి రచన తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజుల నాటియక్షగాన 
నాటకాలలో కనిపిస్తుంది కృతి రచనాకాలం 1661-1614 ల నడుమ కావచ్చును. 
(శారదాధ్వజ ౨-182; దద; వా-298) 


పారిజాతాపహరణము 
కర్త క మాతృభూత కవి. 
రచనాకాలం : (కీ.శ. 18వ శతాబం. 
రు 
అంకితం : అమరసింహుననికి. 
నాటకం. అయివంకొలున్నాయి. 
తంజాపూరును పాలించిన ఆమరసింహునికి (1788-89) అంకీతంగా ఈ నాట 
కాన్ని కవి శివరామయ మంత్రి (పోత్సాహంతో రచించాడట, [గంథంలో గొల్లలను 
గూర్చి విశేషంగా ఉంది, చల్ల వర్ణన [పత్యేకంగా ఉంది. కవిసంగీక వైదుష్యం 
ఈ రచనలో (పతి ఫలిస్తున్నది. (ద. దే. వా-22) 
పారిజాతాపహరణము (అలభ్యం) 
కవి ; విజయరా ఘవ నాయకుడు. 


598 తెలుగు సాహిత్య కోశము 


రచనాకాలం : (క్రీ.శ, 15 శతాబ్దం. 
ఇది మృదువచనాలతో కూడిన యక్షగానమట. (ద,డే.వా_88) 
పారిజాతాపహరణము 
నామాంతరం : రంగప్పరి పారిజాతము, 
కర (శ్రీనివాసక వి. 
అంకితము : (శ్రీరంగేశునికి. 
యక్షగానం. కథ|పసిద్దం. దీవిలో (శ్రీకృష్ణుడే సుంకరి కొండడై రావడం, 
శారద సత్యభామకు ఎలుక చెప్పడానికి రావడం, పాతలు [పదర్శన (పవ ర్తకుడై న 
హన్యగానిచే (పశ్నింపదిడి స్వియోదంతములు చెప్పడం ఉన్నది. 
దీనిలో సిద్ద రాగతాళాలలో దరువులు, ద్విపదలు, పద్యములు, కందార్ధ 
ములు, ఏలలు ఊన్నాయి. (య.వా.చ-86) 
పారిజాతాపహరణ సత్క్యతి 
కవయి|తి: తరిగొండ వేంకమాంది. 


యక్షగానం. దీని _ౌత| పతి. మ్మదాసు [పాచ్యలిఖిత భాండాగారంలో ఉన్నదట. 
' (అ. భా. కవయితులు_75) 
పార్థ విజయము 
కర్త 2 నడిమింటి సర్వ మంగశేశ్వర శాస్త్రి (చూ). 
కావ్యం. 
పార్ధ 'సార థి విజయము 
. నామ ంొంతరం : (చూ భాగవత (దశమస్క_ం౦ధ) యక్షగానము. 
'" కవి? ఆలూరి కుష్పన (చూ. (ద. దే.వా-249) 
పార్గనారథి శతకము 
కుర తాడేపల్లి పానకాలరాయుడు. 


వృత్త శతకం. “పార్టసారధీ” అనే మకుటంతో ఉంది. కవిత్వం హృదయంగ 
మంగా ఉంటుంది. . (శ. క. చ_464) 
పార్ధసారథి శతకము 
. కర్త: తోట విజయ రాఘవకవి. 
రచనాకాలం : క్రీ. శ. 19 వ శతాబ్ది. 
ఇది ఏక (పాస కంద పద్య శతకం, కీ. శ. 1849 లో ము[దితమట. భ_క్రిరస భరిత 
మైన రచన, (క.స_219) 
పార్థ సారథి శతకము 
కర్త: చూ, పేరి కాశీనాథళాస్తి. (ఆం.సం, సా_427) 


[పాచీన సాహిత్యము 599 


పార్వతీ కల్యాణమ్‌ (సం) 
కర్త: చూ, వామన భట్టబాణుడు. 
ఇది (సథ్యాత మైన నాటకం. (రె.రా.చ.) 
పార్వతీ కల్యాణము 
కవి : నుదురుపాటి వెంకన్న (చూ. 
అంకితం : మీనాక్షీ సుందరేశ్వరులకు, 
పుదుక్కో-ట సంస్థానంలో వెలువడిన యక్షగాన కావ్యం. రాగతాళయుకా లైస 
తెలుగు కీ ర్రనలు - పదాలు _ సంస్కృత గేయాలు ఉన్నాయి. కవి ఈ యక్షగానాన్ని 
రాయ రఘునాథుని |పోత్సాహంకో నే రచించి దై వాంకితం చేశాడు. (ద దే.వా-428) 
పార్వతీ కల్యాణము 
కర్త: శహాజీ (చూ). 
అంకితం ; పరమేశ్వరునికి. 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబ్దం. 
ఈ నాటకం మొదట శహాజీ పేరున్నా చివర “శ్రీ చోళ నాయకాయ, (శ్రీ వాను 
వకవి వచస్సంతుష్టాయ మంగళం” అవి ఉండటంచేత పలువురు దీని క ర్హృత్వాన్ని 
౦దే 


రః 


సో 
ర్త 


స్తున్నారు. 
హాస్యధోరణిలో నడచిన నాటకం. ఇందులో మహాసంకల్పానికీ, మంగళాష్టకాలకూ 
లోక వ్యవహారరీతి కల్పించబడింది. అనాటి సంఘంలోని లోపాలను సున్నితంగా ఎత్తి 
చూపిస్తూ హాన్యరసాన్ని పోషించడానికి చేసిన [ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది, 
(ద దే.వా-108) 
పార్వతీ దండకము 
రచనాకాలం : కీ. శ, 1780 |పాంతం, 
కర్త : తక్కుసీల వెంకన్న, 
పార్వతీ పరమేశ్వర పరిణయము 
కర్త: కృష్ణయ్య. 
రచనాకాలం : (కీ. శ. 19 వ శతాబ్దం. 
మూడాశ్వాసాల |పబంధం, 
పార్వతీ పరిణయము (అలభ్యం) 
కర్త : చెంగల్వ వేంకటయ్య (చూ 
చెంగల్వ కాళకవి రాజగోపాల విలాసంలో దీన్ని గురించి చెప్పాడు, 
(ద. దే, వాం! 8) 
పార్వతీ పరిణయము 
కర్మ ; రాయ రఘువాథరాజు (చూ, 


600 తెలుగు సాహిత్య కోశము 


పుదుక్కోట సంస్థానంలో వెలువడినకావ్యం. ఆరాశ్వాసాల |వబంధం. ఉత్తమ 

కావ్యాలలో ఒకటి. మూలం కుమార సంభవగాథ. నన్నెచోడ (శ్రీనాథుల తర్వాత ఈ ఇతి 

వృత్త౦తో వచ్చిన గొప్ప కావ్యం ఇదే. కల్పనలు, రసపోషణ, తెలుగు నుడికారపు 
సొంపులు మనోహరంగా ఉంటాయి, వేదాంత పరమైన జిజ్ఞాస గోచరిస్తుంది. 

పంచమాళ్వాసంలో పార్వతీ పరమేశ్వరుల వివాహం, షష్టాశ్వానంలో కుమార 

ననం _ ఆతడు వల్లి అనే పేరుగల దేవసేనను పరిణయమాడటంతో (పదింధం 


బుగుస్తుంది. 


te 


క: 


దక్షిణాదిన వెలువడ్డ కావ్యాలలో, ఈవల్లీ పరిణయగాథకు చాలా |పాధాన్యం 
ఉంది. ఇది (పత్యేకుగా కాడా యక్షగానాలుగా, నాటకాలుగా, బహుళ [ప్రచారం 
పొందింది. కవి వంశ వర్ణన పద్యాలు, ఇతని అస్థాన కవి నుకురుపాటి వెంకన తన 


ఆం,ధ భాషార్హ వంలో చెప్పినవి. ఆవి అతడు చెప్పినట్టుగా నే రఘునాథుడు [గహించి 
తన కృత్యవరరణికలో చేర్చుకొన్నాడు. ఈ |గంథ |పాశస్తాన్ని గురించి చాలా 
oy న మ తళా కక శీ 
ప్యాసాలు వెలువడ్డాయి (ద.దే,వా-416) 
పార్వతీ సో తమ్‌ (సం 
కర్త ; వీరరాఘవ కవి 
పాలకొండ 


ఇది (శ్రీకాకుళం జిల్లాలోని కొండ జమీందారీలలో ఒకటి. తక్కిన కొండ 
జమీ౨దారీల వలెనే ఇది కూడ జఆయప్తరం సంస్థానం ద్వారా రూపొందింది. 


_ సంస్థాన పాలకులు “కోదు' లేక *జాతాపు' అనబడే కొండజాతికి సంబంధించిన 
కారు; పలక ఈ సే ఘట్రములు జయపురం సుస్థానంలోని వి ఈ కొండ |పాంతం 
నుండి శ|తువుల దాడులు జరగకుండా రాజ్యాన్ని ses నమ్మకమైన వారి 
ఆధీనంలో గట్టి రక్షణను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. జయప్పరం రాజైన 
సిశ్వంభరదేవు (కీ. శ. 1872.76) “దన్నాయి' అనే వాని కుమారుని “నరేంద 
నాయుడు" అనే బిరుదంతో పాలకొండ వీరఘట్లాలకు జమీందారుని చేశారు. *దన్నాయి” 
ఈ పాలకుల వంశానికి మూల పురుషుడు. | 


నిరంతరం పరిసర రాజ్యాలతో కలహాలు, అడుగడుగునా గృహచ్చి[దాలూ కలిగి 
ఈ సంస్థానం 2] వ శతాబ్దానికి పూర్వమే అంతరించి పోయింది... 1794 లో పాలకొండ 
జమీందారై న విజయరామరాజు కుంఫిణీ వారితో వైరం పెట్టుకున్నాడు. 1798 లో 
సంస్థానం నుంచి తొలిగింపబడ్డ ఈ విజయరామరాజు వీరఘట్టంలో కొంత తిరుగుబాటు 
సేనకో చేరి అరాచకచర్యలు సాగించాడు. 1796 నుంచి 1798 వరకు సీతారామరాజు 
'రాజ్యంచేసి కాలం చేశాడు. ఈతని సోదరుడైన వెంకటపతి రాజు విషయలోలుడు. అతి 
నమ్మకస్తులైన దివానులను చంపించి, చపలచిత్తుడై (పజల అభిమానాన్ని కోలో ' 
యాడు. (క్రీశ. 1828 లో మరణించాడు CE 


[పాచీన సాహిత్యము 601 


ఇతని కుమారుడై న “కూర్మరాజు”ను కుంఫిణీ వారు 1829 లో సంస్టానాధి 
పతిగా నియమించి, సంస్థానాన్ని కోర్ట్‌ అఫ్‌ వార్డు వశంలో ఉంచారు. గృహాచ్చిదాలు 
ఆధికం కావడంచేత, పేష్కమ అధికంగా బకాయిపడి ఉండడం చేత కీ. శ, 1887 లో 
సంస్థానం కలెక్షరు అజమాయిషీలోకి వచ్చింది. ఆ తరువాత [పభుత్వ వశం అయింది, 


తుచకు కుంఫిణీవారు ఈ జమీందాలీ కుటుందానికి సంబంధించిన 19 మందిని 
చెరబట్టి రాయవేలూరు దుర్గంలోను, గుతి, దుగ్గంలోను బందీలుగా ఉంచారు. రాయ 
చేలూరు కోటలోనే వీరి జమీందారీ నశించింది. ఈ వంశం వారు 20 వ శతాబ్దపు వెలుగు 
చూడలేదు. వీరిలో కీ.శ. 18వ శతాబ్ద ౦లో పాలికొండను పాలించిన రామభ్యదరాజు 
సాహిత్య పోషకుడు. సలిజాల లక్ష్మీనారాయణ కవి ఇతని ఆ[శ్రయంలోని వాడు. 


అసేతు హిమాచలం (పసిద్ది గాంచిన “నడిమింటి” వారికి ఈ జమీందారులు 

“కందిళశ” |గామం దానం చేసినట్లు తెలుస్తున్నది. ఈ జమీందారులు కూర్మరాజ పురా[గ 

హాకంలో నిర్మించిన విష్ట్వాలయంలోవై ష్టవ పండితులు అనేకులున్నారు. ముడుంబ రాఘవా 

చార్యులకు ఈ జమీందారులు భూగృహదానాలు (పసాదించారట. పాలకొండ దివానుల 

కుదురుకు చెందిన ఆది నారాయణ పాత విరచితమైన (శ్రీ వరాహుని చరితము ఒకటి 

లభిస్తున్నది. (ఆం.సం.సా_828-288) 
పాలకొండ రామభ్నదుడు 
స్టలం : పాలకొండ. 

కాలం: కీ. శ. 18వ శతాబ్దం, 

పాలకొండ సంస్థానాధిపతి. కవి పండిత పోషకుడు. పులిజాల లక్ష్మీనారాయణ 

కవిని (పోత్సహించి పారిజాత యక్షగానాన్ని రచింపజేశాడు, అడిదం సూరకవి చాటువు 

లలో ఇతని [పస క్తి ఉంది (య వా.చ_484) 


పాలచూరి కృష్టభూపాలుడు 
కాలం : (కీ. శ. 16 వ శతాబ్దం. 
సం ౩; గుంటూరు మండలం కావచ్చు. 
గురువు : తిరుమల శ్రీనివాసాచార్యులు. 
సాహిత్యపోషకుడు. తెనాలి రామభ్యద కవి రచించిన ఇందుమతీ పరిణయ 
పబంధానికి కృతిపతి. (కస, 188) 
పాలపర్తి సోమేశ్వరుడు 
కాలం న [ శ. 10980 క ముందు. 
ల ల = kh తిపురసంహార మకుటము 2. శరభలింగ మకుటము. 
విశిష్టత : ఈయన[వాసిన పద్యమకుటాలను దిట్టి ఇవి రెండు కావ్యాలో లేక 
శతకాలో నిర్ణయించటం కష్టం. త్రిపుర సంహారాన్ని వర్తించే 2 పద్యాలను "పెదపాటి 
జగ్గన్న తన |పబంధ రత్నాకరంలో ఉదాహరించాడు. తొలి పద్యంలో “*చిరశుభాంక: సోమ 


602 తెలుగు సాహిత్య కోశము 


'శేఖరాంక” అనేది మకుటం లాగ చివర కనిపిస్తుంది. రెండోదానిలో *శరభలింగ” అని 
చివర ఉంది. పద్యాలలో మంచినడక ఉంది. (ఆరు[ద-9) 
పొలమంగలము అప్పయ కవి 
కాలం : కీ.శ. 19 వ శతాబ్ద ౦. 
స్థలం : కార్వేటి నగర సంస్టానం, 
కార్వేటి నగర ప్రభువు కువార వేంకట పెరుమాళ్ళురాజు బహద్దరు వారి 
ఆస్తానంలోని అప్షదిగజాలలో ఒకరు. ఇతని రచనలను గురించి వివరాలుతెలియవు,. 
(ఆం.సం.స్ఫా 


పాలవేకరి కదిరీపతి 
నామాంతరం : తాడిగోళ్ళ కదిరీసతి, 


కాలం అ (కీ. మ శతాబ్ది. 
సలం ; నెల్లూరు మండలం. 
రచన : శుకస ప్రతి 


కరియ మా క్యనృపుని పౌ తుడు. కడిరిరాజు పుత్రుడు. ఈయన పూర్వులు 
కోలారు పాంతంలో సామంతరాజులుగా ఉండేవారు; కదిరి నృసింహస్వామి 
కృపవలన కవితాశ క్తి పొందినాడట, కథాకథనంలో పవీణుడు. ఈయన కావ్యంలో తన 
కాలంనాటి సాంఘిక పరిస్థితులను _ విపులంగా వర్ణించాడు, శైలి సులభం గాను, 
సహ జంగాను ఉంటుంది. (తె.వి.స-6) 


కాలం : (క్రీశ. 18వ శ. పూర్వార్గం. 
స్థం : చై జాం మండలం, వరంగల్‌ జిల్లా, జనగామ తాలూకా పాలకురికి. 
రచనలు : 1. బసవ పురాణము 2, పండితారాధ్య చరిత 8. వృషాధిపశతకము 
4. బసవోదాహరణము ౮6. అనుభవసారము క. చెన్నమల్లు సీసములు 
7. చతుర్వేద సారము 8. బసవ రగడ (కన్నడం) 9. బసవన స్తో తము 
10, బసవాష్టకమ్‌ (సం) 11. అక్షరాంక గద్య (సం) 12, నమసొ్కార 
గద్య (సం) 18. పంచపకార గద్య (సం) 14. సోమనాథ స్తవము 
15. వృషభాష్టకము 18. సోమనాథభాష్యమ్‌ (సం) 17. రు|దభాష్యమి 
(సం) 18 బసవాఢ్య రగడ (కన్నడం) 19. సద్దురు రగడ (కన్నడం) 
20. గంగోత్చ త్తి రగడ (కన్నడం) 21. బసవోదాహరణమ్‌ (సం). 
(శ్రీయాదేవి రామదేవుల ప్పతుడు. కట్టకూరి పోతిదేవుని భక్తుడు. ఈయన 
కాకతి రెండో | పతాపర్యుదువి సమకాలికుడవి, ఈయన నివాసం వరంగల్‌ 
జిల్లా జనగామ తాలూకాలోని “పాలకురికి అని పండితాభ్మిపాయం, దేశి మార్గ 
రీతులకు చెందిన ద్విపద కవిత్వావికే కాక శివకవి సమూహానికి, వీరశైవ సిద్ధాంతాలకు 
కూడ గురుపేఠమని చెప్పదగినవాడు. 


[పాచీన సాహిత్యము 6083 


ఈయన అన్య మతస్థులను తీవంగా ద్వేషించి, వీరశైవ సిద్ధాంతాలను, మత 
(ప్రచారాన్ని తన సాహిత్యంద్వారా [పజలకు తెలిపి [పజలను చై తన్యవంతులుగా చేశాడు. 
సాహిత్యం ద్వారా వీరశైవ మత (పచారం చేసిన కవులలో ఇతడు ఆ|గగణ్యుడు,. 
“జాను తెనుగును గురించి చెప్పిన మొదటి తెలుగుకవి నన్నెచోడుడై తే ఈయన రెండో 
కవి. 

పాఠకుల ఆలోచనకు ఏ విషయాన్నీ వికిచి పెట్టక (పతి విషయాన్ని వి సృ 
తంగా వర్ణించి చెప్పాడు. శివునిగాని, బనవేశ్యరునిగాని వర్దించేటప్పుడు ఇతని రచన 
ఆవశ పూరిత మై గంగా (పవాహం౦ వలే పసవవాస్తుంది. 

కొన్ని ద్విపదలలో (పానయతిని వాడాడు. ద్వివవకు ద్విపదకు తెగ చెప్ప 
వలెననే నియమాన్ని పాటించక వాటిని ఏకధారగా నడిపాడు. 

లాక్షణికులు దోషంగా పరగణించే పదాలు, సంధులు, సమాసాలు ఈయన 
రచనలలో అక్కడక్కడ కనిపిసాయి. అయినప్పటికీ భాషలోని డేశీయత, 
వర్ణనలలో కనిపించే తన్మయత్వం, కవితకు అసాధారణ మైన సౌందర్యాన్ని చేకూర్చాయి" 
ద్విపదను రోకంటి పాటగా గాక వై విధ్యంతో నడిపించి మహాకావ్యోపయోగిగా తీర్చిదిద్ది 
ద్విపద ఛందానికి అఖండమైన కీర్తి సంపాదించి పెట్తాడు. అందువల్ల తెలుగు ద్విపద 
కావ్యక_ర్తలరో కాలంచేతనే గాక కవితా ప్రతిభవల్ల కూడ ఈయనకు అగస్థానం లభిం 
చింది. (వా. చ; శ. క చ_22) 


పాల్వంచ (సంస్థానం) 
దీనిని కాకతీయుల కాలంలో శంకరగిరి అని పిలిచేవారట. ఇది వరంగల్లు 
ల్లాలో ఉంది, 5, శ 1924లో అప్పన్న అళ్వారావు దీన్ని (పతాపరు[దుని దగ్గర 
నుండి పొందినట్లుగా తెలియవస్తుంది. ఆ తరువాత 18 తరాల వరకు, అంతే (కీ. ( 
1897 హరం: వరస ఈ వంశానికే చెంది ఉన్నది. ఈ సంస్థానం కుంఫిణీ యుగం 
లోనూ, ఆ తరువాతకూడా పసిద్దికెక్కి౦ద, 
> 


శ్రీనాథుని వెంకటామయ్య అనే కవి వీరి పోషణలో అశ్వరాయ చర్విత లేక 
(శ్రీరామ పట్టాభి] షకం అనే రచన చేశాడు. అయితే ఇది అము[దితం, అలభ్యం కూడ. 


(అర్ర) 
పాల్వంచ సంస్థాన చరితము 
@ 
సలం * పాలంంచ (సంస్తానం). 
అ ము థి లో 
రచన కొత్తపల్లి వెంకటరామ లక్ష్మ్మనారాయణశర్మ, 
కాలం వ (కీ. శ. 10వ శతాబ్దం కావచ్చు. 


పాల్వంచ సంస్థానాధీశ్వరులైన మహబూబ్‌ సర్పరాజవంతు (శ్రీరాజా 
పార్థసారథి అప్పారావు సవై అళ్వారావు బహద్దరువారి జీవిత చరిత్ర ఇందలి విషయం. 
(ఆం. సం, నాం) 


604 తెలుగు సాహిత్య కోశము 


పొవకి నాటకము 
కర్త : కంఠీరవరాజు, 
నాట్య (పధానమైన రచన. 
అష్టదిక్సాలక విలాస నాటకంలోని భాగం. అష్ట దిక్కు లకు సంబంధించిన 
నాట్య కతలు తమతమ నాట్య విద్యా వై దుష్యాలను [పదర్శించడం ఇందులోని ఇతి 
వృత్తం. ఈ భాగం విడిగాకూడా (పసిద్దం, 
పొవులూరి గణితము 
నామాంతరం : సారసం| గహ గణితము (చూ. 


పావులూరి మల్ల న 
కాలం శ, 11వ శతాబ్దం. 
స్టలం క్స్‌ ధ్ర పుర | పాంతం_ సా. 
రచన ప్‌ోర స ౨| గహ గణీతము (స ౦స్క్మృత గంథానికి అనువాదం) 


శివ్వన్న, గౌరమల సృ|తుడు. ఇతని తాత పేరుకూడా మల్ల న ఆట. 


విశిష్తత : ఈ కవి గుంటూరు జిల్లాలోని పావులూరికి కరణమని పండితాభి 
పాయం. నన్నయవలెనే ఇతడు (శ్రీకారంతో "| గంథారంభం చేశాడు. గణితంలో కూడా 
శృంగారాన్ని, అప్పటి సాంఘిక విశేషాలను చెప్పాడు. (కీ.శ. 9వ శతాబ్దికి చెందిన 
మహావీరాచార్యుడనే జైన పండితుని గణితసారసం|గహనికి ఇతని |గంథ౨ అనుసరణ. 
మల్లన తాతయైన మల్ల నకు రాజరాజు పీఠళపుర ప్రాంతంలోని అఖండవాడను బహం 


కరించాడట. (ఆరు[ద_£; ర్‌ స 
పొవులూరి నుల్లన 
కాలం * JA శతాబ్దం. 
స్థలం ౩ పావులూరు. 
రచన న భదా,ది రామశతక్రము, 


రామన్న మంతి, పాపమ్మల పు్యతుడు. గణిత శాస్త్ర కకం భిన్నుడు. 
(శ. క. చ_447; క, స_168) 
పాళిపదాలు 
రచనా విశేషం. 
యక్షగానాలలో [పయు క్రం. మొదటి పాదంలో తొమ్మిది మాతల దళాలు 
రెండు, రెండో పాదంలో ఎనిమిది మాతల దళాలు రెండు వీటిలో ఉంటాయి. ఎంబా 
రయ్య కురవంజిలో ఇవి ఉన్నాయి. (య. వా.చ_280) 


పింగళి అమరనార్యుడు 
కాలం ౩ (కీ. శ 16వ శతాబ్దం, 


[ప్రాచీన సాహిత్యము 805 


సాహిత్య పియుడు. పింగళి సూరన విరచిత | పభావతీ పద్యుమ్న కావ్యం 
ఇతనికి ఆంకితం. ఈయన పింగళి నూరసనకు తండి, (తె.వి,స_4) 
పెంగలి ఎ లనార్యుడు 
cn 
కాలం : కీ శ. 17 శ. పూర్వార్థం. 
స్థలం * కొండవీడు. 
రచన : సర్వేశ్వర చరితము (సర్వశ్వర మాహాత్మ్యము) (తోభ్య చరితము). 
నాగయామాత్వుని పు తుడు. ఈ కవి మతవిషయంలో శ వుడయి నా, క్షై9స్తవ 
మత సిద్ధాంత [పతిపావకంగా సర్వేశ్వర చరి|తమనే “కోభ్య చర్మితిను (వ్రాశాడు. 


ఈయన పై గంథాన్ని తుమ్మరాయపరెడ్డి _పేరణవల్ల | వాశాడట. (తె.వి.స_8) 
పింగళి సూరన 
కాలం : డీ. శ, 16 ప శ్లతాబి. 
ల్‌ 
స్ధలం ష్‌ కర్నూలు మండలం. 
రచనలు : 1. రాఘవ పాండవీయము _ (ద్య్యర్తి కావ్యము) 2. కశాపూరోదయము 
లిం ళం 


(అపూర్వకల్సిత కథా(పబంధం) 9. |పభావతీ |పద్యుమ్నము 4. గరుడ 
పురాణము (అలభ్యం) ర, గిరిజా కల్యాణము (అలభ్యం. 

విశష్టత : సూరన రాయల అష్టదిగ్గజాలలోని వాడని |వతీతిఉంది. కాలాన్ని 
బట్లిచూ స్తే ఈయన రాయలకాలంలో దాలుడై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇతవి తాత పేరు 
రూడా సూరనయే. తం|డి అమరన్న. తల్లి సుబ్బమ్మ. 

(పభావతీ [ప్రద్యుమ్నంలోని ఒక పద్యాన్ని బట్టిఈకవి వంశంలోని వారికి పింగలి 
(కృజ్ణామండలం) అనే (గ్రామంలో నివసించి నందువల్ల పింగళి వారని పేరు వచ్చినట్లు 
తెలుస్తుంది. కాలక్రమంలో ఈ వంశీయులు కృజ్దామండలం విడిచి కందనూలు 
(కర్నూలు మండలంలోని నంద్యాల, ఆకువీడు సంస్తానాలను ఆ|శయించినట్లు 

అ యం 
తెలుస్తున్నది. 

ఆ వంశంలోని వారికి అనూచానంగా పాండిత్యంతోపాటు కవిత్వం కూడా 
అబ్బినట్లు కవి సూరన సాక్ష్యంగా కనబడతాడు, సూరన (వాసిన గంథాలలో చీవరిరెండు 
అలభ్యం. రాఘవ పాండవీయాన్ని పంపా విరూపాక్ష దేవునికి, కళాపూర్ణోదయాన్ని 
నంద్యాల కృష్ణంరాజుకు, (పభావతీ [పద్యుమ్నకావ్యాన్ని తండియైన ఆమరనార్యునకు 
కృతి ఇచ్చాడు. 

కథాకథన విషయంలో, కల్పనాకౌశలంలో ఈయన అసాధారణ (పజ్ఞావంతుడు. 
ఈయన రాఘన పాండవీయం తెలుగులో తొలి ద్వ్యర్థి కావ్యం. కళాపూర్ణోదయం అపూర్వ 
మైన కవిత్వ కథా[పబంధం. |పభావతీ [పద్యుమ్నం పరిణత మెన శృంగార పదబంధం. 

రాఘవ పాండవీయ రచనాకొశలం అనన్యసాధారణ౦. రాఘవపాండవ కథా 
ద్వయ ఘటనావై చితికి సూరన మొదటివాడు. రామాయణ, భారత కథలు, కిష్లార్హాలు 


608 తెలుగు సాహిత్య కోశము 


లేక, సులభవదాలకో, సులభశై లికో, సంపూర్ణ శ్రే షలకో [వాసి కవి తన అలౌకిక 
సామర్య్యం చూపాడు. 
(౧ 

కళాపూర్ణోదయం విచితమయిన కల్పిత కథ, తెలుగులో సూరనకు. ముందు 
ఏ కవి కూడా నూతన కథా చమత్కారాన్ని కల్పించలేదు. కథాకథన వై చిత్యంలో బాణ 
భట్టు కాదంబరితో కళాపూర్ణోదయాన్ని పండితులు పోల్చడం కద్దు. 

(పభావతీ [పద్యుమ్నం చక్కని స్వభావో క్తులతో, లలిత పద ఘటిత మై, కథా 
చమత్కృతి గలిగి చదివేవారికి కర్ణరసాయనంగా ఉండే [ప్రౌఢ |పబంధం, కవి [బ్రహ్మ 
తిక్కన తరవాత |ప్రొఢ కావ్యరచనలో సర్వతోముఖ పాండిత్యమున్న కవి సూరన్న 
తప్ప ఇంకొకరు లేరు. (క.పూ.పీఠిక_కట్టమంచి; వి న చ_నూ,.పే.రా) 


పిండచ క నిర్ణయము 
నామాంతరం : [పభుదేవర వాక్యము. 
కవి. సిద్దరామ క్రవి, 
పెండి, పోలు లక్ష్మణ రవి 
కాలం ; [కః థ్‌, 19 వ శతాబ్ది, 
స్థలం : కుయ్యేరు. (రామచం|దపురం తాలూకా). 
సమకొళికులు : శిష్తు కృష్టమూరర్తిశా శ్రి, మొక్కపాటి పేరిశాస్ర్రి, కృష్ణకవి మొదలగు 
వారు, 
రచన : రావణ వమ్మీయము (ద్వ్య్యర్ధికావ్యం). 
గోపాలామాత్యుని ప్క్మతుడు. తిటు కవిత్వంలో (ప్రసిద్దుడు. కోట రామచం[ద 
టె థి 
పురం (తూర్పు గోదావరి జిల్లా) జమీందారు కాకర్షపూడి రామచం[ద్రరాజు పేర కృష్ణ 
కవి సర్వకామదా పరిణయం అనే |గంథాన్ని |వాశాడు. దీనిని రాజుకు వినిపించేనాటికి 
పెక్కుమంది కవిపండితులకు ఆహ్వానం పంపటం జరిగింది రాజు లక్ష్మణకవికి కూడా 
జకిక్టి క షో పమ షకవి చె Ss రి. జి F + స 
ఆహ్వానం పంపమని కృష్ణకవికి వితే _ లక్ష్మణకవి పెళ్ళి సంభావనలకే అర్హుడని 
పండిత సభలకు ఆనర్హుడసి అధిక్షేపించాడట ఆహ్వానం లేకపోయినా లక్ష్మణకవి రామ 
చం్యవపురం రావటం, ఇస్సుశయినా ఆయన్ని అహ్వానించమని రాజు కృషకవికి చెప్పటం, 
లు అ 
పిలవకపోయినా లక్ష్మణకవి సభకు వసాడని కృష్ణకవి రాజుకు చెప్పటం జరిగింది. 
కృష్టకవి, లక్షణకవి ఆశ్షేపించుకొన్నాక కృష్ణకవి లక్ష కక వి ఇచ్చిన 
సమస్యను పూరిస్తూ “దాశరథీ శబ్ద శ్లేషను ఆక్షేపించాడు. యు క్రిపరుడయిన లక్ష్మణకవి 
పదవిభాగం వేరొక రకంగాచేసి తాను కృష్ణకవిని పొగిడితే, దానికి తానే అనర్హ డనంటు 
లా 
న్నాడని హేళన చేశాడు. 
లక్ష్మణకవి మేనల్లుడయిన మంగన్న అనే ఆయనకు దాయాదులకో వ్యాజ్యం 
వచ్చిన సందర్భంలో, న్యాయాధికారి లంచం తీసుకొని తన మెనల్లునికి అన్యాయం చేశా 
డని (బౌన్‌ దొర దగ్గరకుపోయి, ఆయనను ఒక సీసమాలిక పద్యంతో మెప్పించి, 


[పాచీన సాహిత్యము 607 


మంగన్నకు రావలసిన సగభాగం ఇప్పించాడట. ఈ సందర్భంలో లక్ష్మణకవి చాలా 
చాటువులు చెప్పాడు. 
తన లంకభూమిని ధర్మారాముడనే వెలమకులజుడు అవహరి స్తే అతనివి రావ 
ణునితోను, క్షేత్రాపహరణ వృత్తాంతాన్ని రామాయణ కథకోనూ పోల్చి ద్వ్యర్థి కావ్యం 
చెప్పాడు. ఈయన చాటుపద్యాలు చాలా చెప్పాడు. (వా.చ-8/; చా.సంరఎ) 
పిచ్చుకుంటులవారు = కథలు 


ఒకప్పుడు వీరు కేవలం యాచనావృ త్రి కలవారుగా ఉండేవారట. పాల్కురికి 
సోమన్న పండితారాధ3 చరిత్ర పర్వత |పకరణంలో వీరి సక్తి ఉంది. వీరు వీర, 
శృంగార, కరుణరస గాథల్ని తెలుగుదేశంలో చెప్పటం కద్దు. కులగోతాదులనుకూడా 
వల్లిస్తూ ఉంటారు. వీరి వేషధారణ చక్కగా ఉంటుంది. కథకునికి హుందాయైన తల 
పాగా, ఒక చేతిలో కత్తి, రెండో చేతిలో డాలు, కాళ్ళకు గజ్జెలూ ఉంటాయి. కథకులు 
చరణాన్ని పాడుతూ ఉంచే _ మిగతావంతదార్లు ఇద్దరూ “ఆ(__ి’అంటూ దీర్హం తీస్తూ 
కథకుని గొంతులో గొంతు కలిపివేస్తారు. ఇంకొక వ్యక్తి తోలుతి త్రిని తగిలించుకొని 
గుక్క విడువని శృతి పోస్తూ ఉంటాడు. ఇంపైన ఈ శృతి ఆధారంగా వీరి కథా విధానం 
నడుస్తుంది. 

ఏరు ప్రముఖంగా చెప్పే చరి తాత్మకమైన కథ (శ్రీనాథుని పలనాటి వీరచరి[త. 
ఈ కథను (పారంభించి దాదాపు 15 రోజులు ఒకే పట్టుతో చెబుతారు. 

కథలో వచ్చే ఆయాప్మాతల మన స్తత్వాల ననుసరించి కథకుడూ, వంతదార్దు 
కాడా అయా పా(తలలో లీనమైపోతారు. పిచ్చుకుంటుల వారి కథా విధానం ఎట్టా 
ఉంటుందో పల్నాటి యుద్ధంలో బాలచం్యదుడు యుద్దంలోదూకిన ఘట్టాన్ని వింటే బోధపడు 
తుంది. కథకుడు తన చేతులలోని కత్తితో, డాలుతో అచ్చంగా బాలచర్మదుడే యుర్ధంచేసి 
నట్లు ఆద్భుతంగా ఆ భినయిసాడు. 

వీరు ఇంకొ ఖడ్గతిక్కన, కాటమరాజు కథలను గానంచేస్తారు. వీరి ఉనికి 
అంధ దేశమంతటా ఉం౦ది. పలనాటి ధముద్దరం గానికి కేక మైన కార్యమహూడి (500 
పూడి-గుంటూరు జిల్లాలో ఈ నాటికీ పిచ్చుకుంటులవారున్నట్లు, వీరు పలనాటి వీర చరి 
తను గానంచే స్తున్నట్లు తెలయవస్తున్నది. (నా.ర.చ-814_8 16) 

పఠాపురము 

ఆంధ (పాంతంలోని సంస్థానాలలో విజయనగరం తరువాత పర్కొాన 
దగింది పిఠాపురం. ఇది తూర్పు గోదావరి జిల్లాలోని అతి ప్రాచీన సంస్థానం. దీని రాజు 
ధానియెన “పిఠాపురం” చరి [త్ర (ప్రసిద్ధి చెందిన నగరం. సము[ద గుప్తుని కాలంను౦డి 
అనేక వంశపు రాజులు ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని తమ [పభుతను వెలయిం 
చారు. 

(కీ. శ, 17వ శతాబ్దంలో గోల్కాండ నవాబులు ఈ “పిఠాపురం” సంస్థా 
నాన్ని “చిట్నివీడి” రామారాయణికి ఇచ్చారట, ఈ రామారాయుడు నిస్పంతుడగుటచేత 


తెలుగు సావాత్య కోశము 


ఈతని మేనల్లుడైన “కెనుగు రాయణింగారు” పిఠాపుర పాలకుడై నాడు. ఏరి వంశనామం 
రావువారు. పిల్లలమర్రి బేతాళ నాయకుడు వీరి మూల పురుషుడు. 

ఇతడు (కీ. శ. 16121872) మూల పురుషగికి పన్నెండవ తరం వాడు, 
ఇతని తరువాత రంగళశొయి (181,-187/2) రాజ్యం చేశాడు. ఇతడు మొగల్‌ ఎవె[శౌాయి 
లతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, సంస్థానాన్ని ఆభివృద్ధి పరచాడు. “చందా 
రాయణింగారు” తరువాతి పాలకుడు. ఈతని తరువాత ఘమారు 10 తరాల వరకు గల 
పాలకులందరూ అత్యంత సమర్ధులు. (కీ. శ, 1188-1828 చెందిన వెంకట నీలా|డి 
రాయణిం గారి కాలంలో శౌశ త పరిష్కారం జరిగింది. ఇతని కుమారుడు “వేంకట 
సూర్యరాయుడు” 1844లో రాజ్యానికి వచ్చి |కీ. శ. 1850లో మరణించాడు. వీరి కుమా 
కుమారుడు రాజా రావు వేంకట మహీపతి గంగాధర రామారావు బహద్దరు (కీ. న్‌ 
18441880) కీ. శ. 1881లో జమీండారై నాడు. ఇతడు సంస్థానాన్ని అత్యున్నత దశకు 
తీసుకు వచ్చాడు. 1879 నాటి రంప పితూరిని అణచడంలో | బిటిషు వారికి సహాయపడి, 
వారి మన్ననకు పాత్రుడై నాడు. ఇతని తరువాత జమీందారీని స్వీకరించింది, మహారాజా 
రావు వేంకటకుమార మహీపతి నూర్యరావు బహద్దరు (క్రీ. శ. 1908). ఇతని కుమా 
రుడు రావు వేంకట మహీపతి గంగాధర రామారావు. 

జమీందారీ రద్దు చట్టం మెరకు తదనంతర కాలంలో ఈ సంస్థానం ఆంధ 
రాష్ట్రంలో ఆంతర్హీ నమై పోయింది. 

సాగరాం|ధ |పాంతంలోని సంస్థానాధిపతులలో సాహిత్య పోషణ విష 
యంలో |పథమంగా 'పేర్కాన దగినవారు పిఠాపురం రావు వంశీయులు. (కీ.శ. 
1679 నుండి 1104 వరకు పాలిచిన మాధవరాయలు వక్కలంక వీరభ|ద కవి 
కృత మైన “*వాసవదత్తా పరిణయ” |గంథ కృతిభర్త. ఇతని మనుమడైన చిన 
మాధవరాయడు (కీ. శ, 1709-1782 మధ్య కాలలో తన్నా|శయించిన “కూచిమంచి 
తిమ్మకవిని విశేషంగా గౌరవించి “కవిసార్వభౌమ” బిరుదు [పదానం చేసి 
ఆ గహారాలచే సత్క_రించాడట. “కూచిమంచి జ గ్గకవి” కూడా పిఠాప్వరం సంస్థా 
నాదీశుల పోషణలోనివాడే. (కీ.శ, 1862 నుండి 1890 వరళు రాజ్యపాలనచేసిన రావు 
గంగాధర రామారాపుగారిది. పండిత పోషణలోను, కవిసన్యానంలోను అందెవేసిన చేయి. 
విశ్వవిఖ్యాతి గాంచిన కుతాను పాపయ్యశాస్త్రి” శః సంస్థానాధీశుల ఆదరగిెరవాలకు 
పాతులుగా ఉన్నారు. ఆకు చిత |పజంధాది కావ్యాలలో బహుళ ప్రఖ్యాతి చెందిన 
“అల్ల ంరాజు సుబహ్మణ్యకవిో వ్రాసిన “భదా పరిణయ” రచన ఈ |పభువుకు 
అంకితం ఇవ్వబడింది, దేవులప లి సోవరకవులుగా | పసిద్ధిచెందిన “దేపులవ ల్లి సుబ్బ 
రాయశా స్త్రి”, “దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి” వీరి ఆదరణలో ఉంటూ “రావు వంశ 
ముక్తావళి” అనే కావ్యాన్ని (వాసి పిఠాపుర సంస్థాన చరితను, రావు వంశీయుల శౌర్య 
కౌదార్య, సొశీల్యాలను లోకవిదితం చేశారు. “రావు వేంకట కుమార మహీపతి సూర్య 
రావు.బహద్దరు” ఆం|ధభాషకు, సంస్కృతికీ, కవిపండిత మండలికిచేసిన సేవ ఆనిర్వచ 


(పాచీన సాహిత్యము 809 


నీయఎ. అసంఖ్యాక ధను వెచ్చింది శాశ్వత మైన కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఆం|ధ 
సాహిత్య పరిషత్‌ స్థావన, (దిహ్మసమాజ మందిర నిర్మాణం, సూర్యరాయాం।| ధనిఘంటు 
కార్యాలయం మొదలై నవి పేర్కొనదగినవి వీరు స్థాపించిన సంస్థలను వీరి కుమారు 
డైన రాజా రావు వేంకట మహీపతి గంగాధర తూ అభివృద్ధి 


నీ 


పిఠాపురం సంస్థానాధీశ్వరులు నిర్వహించే “నిద్వత్పరీక్షలు” ఆసేతు 
హిమాచలం (పసిద్ధిచెందాయి. పిఠాపురం పరీక్షలు, అని ఇవి (ప్రసిద్ధి. శ్రీపాద లక్ష్మ 
నరసింహశాస్త్రి, దెందుకూరి నరసింహళశాస్త్రిలాంటి వారు ఈ విద్వత్పరీక్షల్లో పరీక్షాధి 
కారులుగా ఉండవారు. వారణాసి స్కుబహ్మణ్యశాన్రి, మహామహోపాధ్యాయ తాతా 
సుబ్బరాయళాస్త్రి మొదలగువారు అప్పుడప్పుడూ ఈ సంస్థానానికి ఆహ్యానింపబడేవారు. 

ఇక తెలుగు. సారస్వతానికి గాని, కళాపోషణ విషయంలోగాని పిఠాపురం 
వారు చేసిన సేవ స్వల్పమైంది కాదు. సూర్యరాయాం[ధ నిఘంటువు వీరి భాషాసేవకు పరా 
కౌష్ట. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి వంటివారు ఈ నిఘంటు కౌర్యాలయంలో పనిచేశారు 
దేవులపల్లి సోవరకవులు, వేంకటపార్వతీశ్వర కవులు, జయంతి రామయ్య పంతులు; 
గిడుగు సీతాపతి, వేంకట రామకృష్ణ కవులు మొదలగువారు ఈ సంస్థానాధిపతులచేత 
ఆదరింపబడ్డారు. రఘుసతి వేంకటరత్నం నాయుడు కూడ పిఠాపురం రాజ గౌరవం 
పొందినవారే. కళాకారులు. నాటక కళానిప్పణులు, గాయకులు, అనేకులు పిఠాపురం 
రాజాల గౌరవ సత్కారాలను పొందారు. (ఆం. సం. నా; కేశవపంతుల.సం. సా 


పిడుగు వారు 
అతిభయంకరమైన పిడుగునే కొందరు తమ ఇంటిపేరుగా పెట్టుకొన్నారు. 
పిడుగువారు గుంటూరు మండలంలోని కారంపూడి గ్రామంలో ఉన్నారట. 
(భారతి_మా...45_280) 


పిడుగు వెంకటకవి 


కాలం " (కీ. హన రు శతాద్ద ౦. 

స్టలం ఏ దక్షిణ దేశం. 

రచన : విపనారాయణ చరిత (అసమ గం, 

పిడుగు మల్ల న్న కుమారుడు. ఇతన్ని గురించిన ఇతర వివరాలు తెలియ 
లేదు. Brews 385) 
పిడుపరి. నిమ్మనాథుడు 
కాలం : (కీ. శ, 15 వ శతాబ్ది పూర్వార్థం, 
రచన : నిజలింగ చిక్కయ్య కథ (వివాదాస్పదం). 


అష్ష భాషావిదుడు. ఈ కవి పాల్కుంరికి సోమన శిష్యుడయిన శివరాతి 
కొప్పయ్య ((డోకిప్టరు దాన్యగహీత) కు మనుమని మనుమడు. డోకిప రును |పౌఢ 
దేవరాయల నుంచి మళ్ళీ సంపాదించిన పెద సోమయ్యకు పౌ(తుడు. గురు దీక్షైటోధను 


610 తెలుగు సాహిత్య కోశము 


ద్విపదగా రచించిన పిడుపర్తి (మొదటి) బిసవకవికి ఇతడు పెద త౦ (డి కుమారుడు. 
పద్య బసవ పురాణాన్ని |వాసిన పిడుపర్తి సోమనాథున కీతడు పెద తాత మనుమడు. 
కీ. శ. 1880-1440 |పాంతం వాడు. 
నిజలింగ చిక్క.య్య కథ కర్శృత్వావ్ని గురించి భేదాభి పాయాలున్నాయి. 
ఆ యక్షగానం రచించిన వాడు రెగళిగె నిమ్మనాథుడవి కొందరి అభి పాయం. 
(క. స_112; క. త-6) 


పిడుపర్తి (మొదటి) బసవ కవి 


కాలం ( (కళ, 15 వ శతాబ్ది పూర్వార్దం. 
సలం “ నెజాం మండలం_వరంగలు. 
థ్‌ స శి 


రచనలు : 1. గురుదీక్ష బోధ 2. పిల్లనైనారు కథ 8. (బహ్మోత్తర ఖండము. 


పెన సోమయ్య ఇతని తాత. ఇతని రచనలన్నీ ద్విపద కావ్యాలే. ఈ బసవ 
కవి పాల్కురికి సోమనాథుని శిష్యుడైన శివరాత్రి కొప్పయ్య మనుమని మనుమడు. 
ద్రవిడ, కర్ణాటాంధ, యవన భూములలో పేరుపొంది. దుర్గాధిపతులచే పూజలు 
పొందాడు. భవులకు కవిత చెప్పని సవినయుడట. |పత్యక్ష దిసవేశుడని జనులు ఇతన్ని 


నుతించేవారట. (క. త_6_25_27) 
పిడుపర్తి రెండో బసవకవి (ఇమ్మడి బసవ కవి) 
కాలం ల డీ: శ, 15వ శతాద్ద౦. 
స్థలం : నై జాం మండలం. 
రచన ] పభులింగ లీలలు. 


నరసింహరాయలకు, ఇమ్మడి నరసింహరాయలకు సమకాలికుడు కావచ్చు. 

విశిష్టత ' సోమనాథ కవి తమ్ముడై న పాలనార్యుని ప్కుతుడు. అల్ల మ 
(పభువనే శివభక్తుని లీలలను చామరుసయ్య అనే కవి 25 గతులలో 1111 పదాలుగా 
(వాస్తే, దానిని పాల్కురికి సోమనాథుడు, పిడుపర్తి సోమనాథుడు ద్విపద కావ్యంగా 
(వాశారు. వా' ద్విపదలకు పద్య రూపమే ఈ కవి |వాసిన |ప్రభులింగ లీలలు. 


ఈ రచన కృత్యాది లేకుండా ఒకసారి ము[దితమైంది. (క. త-6) 
పిడుపర్తి సోమనాథ కవి 
కాలం * క్రీశ. 15వ శతాబ్దం. 
రచనలు : 1. పద్య దిసవ పురాణము 2. |వభులింగ లీలలు (ద్విపద). 


బసవన పుతుడు. [పాఢంగా రచన చేశాడు. 


విశిష్టత : ఈ కవికి ముతాతయైన పెద సోమగురుడు “డోకిప రు” అగ 
వారాన్ని |పౌఢ దేవరాయల నుంచి మళ్ళీ సంపాదించినట్లు కవి పద్య దిసవ పురాణంలో 
చెప్పాడు. సోమనాథ కవి జననం 1450 (పాంతం. |[గంథ రచనా కాలం (కీ.శ. 1480 


పాచీన సాహిత్యము B11 
(పాంతం కావచ్చు ఈతడు అష్ట భాషా కవిత్వ (ప్రవీణుడు. పాలకురికి సోమనాథుని 
ద్విపద బసవ పురాణాన్ని పద్య రూవంలో రచిలిచి అతనికే అంకితం చేశాడు, (క. త_8) 

పినపాటి సర్వ దేవారాధ్యుడు 

కాలం : (డ్రీశ. 18 వ శతాబ్నం, 
యట 
శై వమత [ప్రచారం కోసం |గంథ రచనను | పోత్సహించాడు. బుద్ధిరా జు 
'పేరయకవి చేత “సాత్త్విక (బహ్మవిద్యా విలాసము”అనే వై షవ |గంథానికి ఖండనంగా 
ఉం 


సాతి కక |బహ్మవిద్యా విలాస విరసనము అనే రచన చేయించాడు. (వ వా._40) 


పిన్నయ (పభాకరుడు 


నామాంతరం : ఎలకూచి పినయాదిత్యుడు (చూ). (క. త_12_110) 
పిల నెనారు కథ 
MO. 
కాలం ; (కీ.శ. 10వ శతాబ్ది పూర్వార్గం. 
కర్త  పిడుసర్తి (మొదటి) బసవ కవి. 
ద్విపద కావ్యం, కవి నడివయసులో దీన్ని చెప్పాడట. శైవ భక్తి (పతి 
పాదకమైన ఇతివృత్త ౦. (క. త_8-29) 
పిల్ల భాగవతము 


నామాంతరం : చాల భాగవతము 
కర్త దోనూరి కోనేరునాథుడు. 
రుల లమరి పినవీరభ దుడు 
రా wh 
కాలం : కీ. శ 15 శతాబ్ది ఉత్తరార్థం, సాళువ గుండ నరసింహరాయల కాలం 
(కీ. శ, 1456 _ 1490 ప్రాంతం కావచ్చును, 
సలం : నైజాం మండలంలోని పిల్ల లమ।| రి. 
రచనలు : 1. అవతార దర్పణము (అలభ్యం) 2. నారదీయ పురాణము (అలభ్యం) 
9. మాఘమాహాత్మ్యము (ఆలభ్యం) 4. మానసోల్లాససారము (అలభ్యం) 
౮. శృంగార శాకుంతలము 6, జై మిని భారతము. 
విశిష్టత ఏ గాదెయామాత్యుని పుతుడు. వాణీ కటాక్షం పొందిన మహాకవి, 
ఇతడు దూబగుంట నారాయణకవి; దగ్గుసల్లి దుగ్గన, నంది మల్లియ, ఘంట సింగయ 
జంటకు సమకాలికుడు. నెల్లూరు జిల్లా సోమరాజు సల్ల (బిట్రగుంట దగ్గర్శ నివాసి. చిల్లర 
వెన్నయ మం తికి శాకుంతలం కావ్యాన్ని అంకితం ఇచ్చాడు. జై మిని భారతాన్ని సాళువ 
గుండ నరసింహరాయలకు అంకిత మిచ్చాడు. నన్నయ (సబంధ [ప్రౌఢ వాసనా సంప ర్తి, 
తిక్కన వాక్కుల ఫక్కి, నాచన సోముని వాచా మాహాత్మ్య సౌరభం, శ్రీనాథుని పద 


612 తెలుగు సాహిత్య కోశము 


గుంఫనం ఈ కవిలో ఉన్నాయి. ఇతని చేట వర్ణనను అల్లి సాని పెద్దన అనుసరించా డని 
అంటారు. 
పిన వరన ఎ|రనవలె అష్టరనాలనే పేర్కొన్నాడు. కాని పూర్వకవిస్తుతిలో 
ఎ|రనను సుతించలేదు. పిల లమరీవారు తొలుత నల్లగొండ జిల్లాలోని పిల్ల లమ।రి 
న్‌ అయతే గా aa) (ap) య 
[(పాఎత [(గామవాసు అ. పి వీరన మొవట నెల్లూరు జిల్లా బిటగుంట దగ్గరి సోమరాజు 
పల్లె లోను, తరువాత విజయనగర కర్ణాట [పభువుల ఆస్థానంలోను ఉన్నాడని తెలుస్తు 
న్నది. శాకుంతలం నుంచి ఇతని రచనలు తెలుస్తున్నాయి. (క.త_6, ఆరు ద_8-200) 
పుల వసుచరి తలు 
ట్‌. 
రామరాజ భూషణుని వసుచరితను అనుసరించి చక్కని పబంధాలను 
కొందరు కప్పలు వ్రాశారు. సంకుసాల నృసింహకవి వ్రాసిన కవికర్ల రసా 
యనం, కసుస రి అబ్బయామాతు్యుడు వౌసిన కవి రాజ మనోరంజనం, కూచిమంచి తిమ్మ 
కవి విరచిత రసికశజనమనో భిరామం, అడిదము నూవక్షవి (వాసిన కవి జన రంజనం, చెళ్ళ 
పిళ్ళ నరనకివి (వాసివ యామినీ పూర్ణ తిలకావిలాసం మొదలయినవి 'పిల్ల వసుచరి[త 
లుగా (పసిద్ధాలు. (తె.వి.స-6) 
పీఠిక 
చూ. అవతారిక. 


_గ-థం మొదట్లో వాసే ఆ |గంథానికి సంబంధించిన పుట్టుపూర్వో త్తరాలు 
తెలిపే రచన. పీఠిక ఉన్నత [పదేశం కౌబటి దాని నధిషించిన వారికి (కింది వసువులు 
లు ఉం అణాల 
స్పషంగా గోచరిస్తాయి. అలాగే (గంధ పీరికగాని భూమికగాని చదివినవారికి (గంథంలో 
ఉన్న విషయం గోచరిస్తుంది. (కావ్యాలంకార సం|గహం 
పీసపాటి శేషాచల మంతి 
కాలం . తెలియదు, 
ఈయన డానశీలాన్ని నుతిస్తూ నుమారు ఎనిమిది చాటువులు ఉన్నాయి, చాటు 
కవి పేరు తెలియదు. (చా.ప.ర.) 
పుంగనూరు 
నేటి చిత్తూరు మండలంలోని సంస్థానం. పడమటి ఫాళయాలలో ఇది (పాచీన 
చర్మిత కలిగిన సంసానం. 
® 
తొలుత ఇది కడప జిల్లాలో ఒక భాగంగా ఉండేది. 1858లో జరిగిన దత్త 


మండలం సర్హుబాట్ల లో ఉత్తరార్మాడు జిల్లాకు మార్చబడింది. ఆ దరిమిలా జరిగిన పున 
ర్విభజనలో చిత్తూరు మండలాంతర్భాగంగా రూపొందింది. 


[పాచిన సాహిత్యము 613 


పుంగనూరు పాశయగాం[డ పూర్వులు కీ శ. 18వ శతాబ్దం నుంచీ దీన్ని 
పాలిస్తూ వస్తున్నారట. పాలకులు *ోసుగుటూవరివారూో. 


వ 


సంస్థానం కొంతకాలం విజయనగర సామాజ్యానికి సామంత రాజ్యంగా 
ఉండేది. మైసూరు సీమలోని కొన్ని [గామాలు వీరి ఏలుబడిలో ఉండేవట, కీ, శ. 
1642లో ఈ సంస్థానాధిపతులు “సీజపూరు” సులాను చేత ఓడింపబడి కొంతకాలం ఆజ్ఞా 
తంగా ఉన్నారు. ఆ తరువాత హైదరాబాద్‌ నవాబు సహాయం పొంది, అవులపల్లి , 
పుంగనూరు జాగీరులను సంపాదించారు. 


ఈ సంస్థానం చాలాకాలం అవ్యవస్థిత పరిస్థితుల్లో ఉండేది. డీ శ, 1718లో 
కడప నవాబు “అబ్దుల్‌ అలీఖాన్‌” ఈ సంస్థానాన్ని బలవంతంగా తన కైవసం చేసు 
కున్నాడు. 1755లో జరిగిన మూఠీ దండ యా[తల వల్ల ఈ సంస్థానం పూర్వ పాలకుల 
వశంనుండి తప్పి పోయింది. తరువాత ఐదు సంవత్సరాలలో చాలా చేతులు మారింది. 
హైదరాలీ, టిప్పుసుల్తానులు ఈ సంస్థానాలను ఆక్రమించారు, మొత్తంమీద 1799లో 
“టిప్సుసులాన్‌ “ మరణానంతరం ఈ సంస్థానం పూర్వ పాలకుల వశమైంది. కుంవిణీ 
వారి హయాంలో సంస్థానం చాలా వరకు క్షీణించింది. సొంత సేనలను ఉంచుకునే 
పద్ధతి రద్దు అయింది, (కీ. శ, 1891లో పరిష్కారం కుదిరి, శాశ్వతపు పన్ను సన్నదు 
(పసాదింపదిడింది. 1870 లో సంస్థానాన్ని పాలించిన రాజా సుగుటూరు ఇమ్మడి 
శంకరరాయ యశోవంతు బహద్దరు, ఆతని తరువాత రాజాసుగుటూరు ఇమ్మడి సాంబ 
శివచిక్కు రాయ యశోవంత బహద్దరు ముఖ్యులైన పాలకులు. 

సుగుటూరు దారు సాహితీ వేత్తలు. సాహిత్య పోషకులు, సుగుటూరి 
“ముమ్మడి తమ్ముభూ తి” స్వయంగా కవి. సుస్కృృతార్యధ కర్ణాట భాషలలో రచనలు 
చేశాడు. శివదర్పణ, రసికజన మనోరంజన కౌముదీ వ్యాఖ్యానాలు ఇతని సంస్కృత 
రచనలు. కుమారార్డు సీయాదులు ఇతని తెలుగు రచనలు.శంకర సంహిత కన్నడ రచన. 
18వ శతాబ్దానికి చెందిన సుగుటూరు చిక్కరాయ (ప్రభువు “బద్ధెవీటి దత్తప్ప కవిని 
పోషించి, “గణిత దీపిక” అనే రచనకు కారకుడై నాడు. రాఘవ యాదవ పాండవీయాది 
మహా[పబంధ నిర్మాత అయిన ఉఊఉరుటూరు వేంకటకృష్ణ1 వి, కోడూరి వేంకటా 
చలకవి మొదలగువారు వీరి మన్ననలు పొందారు, పుంగనూరు చివరి పాలకుడైన 
ఇమ్మడి వీర బసవ చిక్కరాయ యళోవంత బహన్దరు ఆంధసాహిత్య పోషకుడు. 
పూతలపట్టు శ్రీరాములు రెడ్డి “కంబరామాయణ” (గంథ (ప్రచురణ కొరకు భూరివిరా 


శాలిచ్చిన విచ్వత్సక్ష పాతి. (ఆం, సం, సా.) 
పుండ కళానిధి 
కర్ణ. : చూ. మతుకుమల్లి నరసింహశాస్త్రి, 
సంస్కృత రచన, వివరాలు తెలియవు (౪౦.65.20) 


పుట్టిపాక ఓబయకవి 
రచన : కృష్ణార్జున సంవాదము, (ఆం స ప ప ) 


814 తెలుగు సాహిత్య కోశము 


పుణ్యక్యవత నాటకము (అలభ్యం) 
కర ౨ చూ, విజయరాఘవ నాయకుడు. 
(శ్రీకృష్ణ గాథ_ఉత్సవాదులలో (ప్రదర్శించడానికి అనుగుణంగా (వాసిన నాటకం. 


(ద.'దె వా_89) 
పుతకామేష్టి 
జానపద పౌరాణిక గేయ రచన. 
ఇతివృత్త ౦ రామాయణ కథకు సంబంధించినది, 
చూ. : పౌరాణిక గేయములు. (ఆం. వా. చ) 


పు తేటి రామభ। దుడు 
రచన : సకల కథాసొర సం|గహము. 
శ్రీకృష్ణదేవరాయలు రచించిన సకల కథాసార సం|గహాన్ని అయ్యలరాజు రామ 
భ చకవి ఆం ధీకరించాడని (ప్రతీతి, కాని కొందరు ఈ రామభదుడు భిన్నుడనీ ఇతడు 
_పుత్తేటి రామభ|దుడనీ భావిస్తున్నారు, (క. త; క. స_192) 
పుదుక్కోట సంస్థానము 
పదుకోగ టను తెలుగులో కవులు నవసాలపురమనీ, కొ త్తకోట అనీ వ్యవహ 
రించారు. ఇడి దక్షిణ దేశంలోని సంస్థానం. చోళ పాండ్య మండలాలలో ఉంది. తంజా 
వూరుకు తిరుచినాపల్లి కి సమీపంలో ఉన్న ఈ తమిళ సంస్థానంలో 17, 18 శతాబ్దులలో 
తెలుగు సారస్వతం వెల్లి విరిసింది. తంజావూరు, మధురలతో సన్నిహిత సంబంధాలు 
ఉండటం వలన ఆ (పభావం ఇక్కడ కూడా పడిందని చెప్పవచ్చును, ఈ సంస్థాన పాల 
కులు తెలుగు కవులను పోషించారు. వీరికి “తొండమాన్‌” ఆనేది వంశనామం. వీరి 
_ ఇలవేల్పు బృహదంబిక. ఈ సంస్థాన ధ్వజం మీద “బ్బిహదంబా సహాయం” అని తెలుగు 
లిపిలో (వాసి ఉండేదట. ఇక్కడి రాగి నాణాలపై విజయ అని తెలుగు లిపిలో ఉండేదట. 
ఈ రాజుల ఇంటిపేరు “కోటి" వారు. వీరికి నుదురుపాటి వారు వంశ పారంపర్యంగా 


. అస్టాన కవులుగా ఉన్నారు. 

17వ శతాబ్దంనుండీ ఇక్కడ తెలుగు వాజ్మయం కానవ స్తున్నది. రఘునాథ 
తొండమాన్‌, రాయ క OO కోటి తిరుమల రాయలు, విజయర ఘు నాధుడు సాహిత్య 
“పోషణ చేసిన రాజులలో ముఖ్యులు. వీరిలో రాయరఘునాథరాజు కృతికర్త కూడా. 
_ ఇతని పార్వతీ పరిణయం (పశస మైన [పదింధం,. నుదురుపాటి సీతారామయ్య, వెంకన్న, 
సాంబశివ కవి, చిదందిర కవి, మన్నారయ్య, నవనప్ప నాటి కవులలో పం 

పుదూరి సితారామశళాస్రి 
'శాలం [ (కీ.శ. 19వ శతాబ్దం తొలిభాగు. 
స్ధలం : చెన్నపురి. 


న. 


రచనలు ల పెద్దబాలశిక్ష, (పళ్ళోత్తరాంధ్ర వ్యాకరణము, 


పొచీన సాహిత్యము 815 


కీ.శ. 19వ శతాబ్ది పారంభంలో ఉండిన విద్వాంసులలో (పథ్యాతుడు. చెన్న 
పురిలోని హిందూ విద్యాసభలో సంస్కృత పండితుడుగా ఉండేవాడు. ఇతని పెద్దబాలశిక్ష 
బాల బాలికలకు ఎంతో ఉపయోగపడే (గంథం, (5. స_292) 


పురాణం వొరు 
పురాణ కాలక్షేపం వృత్తిగా పెట్టుకౌన్నందుకు ఇంటిపేరుగా స్థిరపడింది. 
ఈ ఇంటి పేరుతో చాలామంది ఉన్నారు. ఇది వృత్తి రీత్యా వచ్చిన ఇంటిపేరు. 
(భారతి-మా_45_22$) 
పురాణము 
చూ. ఇతిహాసము, 
కావ్యభేదం, దీనికి అయిదు లక్షణాలుంటాయని లక్షణకారులు చెప్పారు. 
అల << 4 ఆర ఖా =వ్‌ 
ls సర్గము ((పపంచోత్ప త్తి) 2; [పతి సర్గము (బహ్మాదులు ఇ ఉత్పతి) 
5. వంశము (దేవాసుర విభేదోత్స త్తి) 4. మన్వంతరము_ (వేరు వేరు మనువుల తరాలు 
గ. వంశాను చరితము (సూర్యచం[ద వంశాల చరిత) 
తొలుత ఈ అయిదు లక్షణాలే ఉన్నా తర్వాత పురాణాల్లో చాలా వర్ణనలు 
చేశాయి. ఇవినాడా ఇతిహాసాలకు, చిన్న కథలకు నిలయమైనాయి. ఇతిహాసానికీ పురాణా 
నికీ ఉన్న అల్బభేవం పాటించకుండా పురాణమనే పదాన్నే ఇతిహాసానికి కూడా వాడు 
తున్నారు. 
పురాణము కృష్టశాస్తుులు 
కొలం : డీ. శ, 19వ శతాబ్దం. 
స్ధలం ౩, మదరాసు. 
రచనలు : అరేబియన్‌ నైట్స్‌ కథలు. 
సులభశై లిలో వ్యావహారికంలో రచన చేశాడు. (వ.వా.) 
పురాణసారము 
కవి : కూచిరాజు ఎ| రన (చూ). 
ఆంకితం : పిన భై రవనికి (కొండపల్లి ఏలిక). 
కృతిపతి కుంటముక్కుల మలమంత్రి సోదరుని కుమారుడట, రచన 
[పౌఢంగా ఉంటుంది. (ఆరు ద-8-108) 
పురాణసారము (అలభ్యం) 
కాలం : డీ. శ. 17వ శతాబ్ద౦, 
కర్త ఏ . గణపవరపు వేంకటకవి. వా (క.త-_12) 


818 తెలుగు సాహిత్య కోశము 


పురాతన చరితము 
కర్త ఏ పేరు తెలియదు. 
కొలం : “ఉదాహరణ పద్యములు సంకలనం చేసిన అజ్ఞాత [గంథ సంధాతకు 
పూర్వపు రచన. (క్రీశ. 18 వ శతాబ్ది) 
[వ త్యేకత న అజ్ఞాత గ్రంథ సంధాత కావ్యం = చెప్పి, కవి సరు చెప్ప 
- కుండా వదిలాడు. ఈ కావ్యకర్త పేరు తెలియకపోయినా, ఉదాహృత మైన ఒకే పద్యాన్ని 
దిటి, కావ్యం [(పదిధ మనవచ్చు. పద్యం పురవర్ణ నకు సంబంధించినది. (ఆరు్యుద-9) 
పురిజాల లకీ నారాయణ దాస కవి 
కొలం : క్రీశ. 18వ శతాబ్దం, 
లం ఏ పాలకొండ సంస్థానం. 


చన : “పారిజాతము”. 


ఈగ 


వ! 


గురువు ౩ తిరుమల తాతాచార్యులు. 
ఈ కని |కీ.శ. 18వ శతాబ్దంలో పాలకొండ సంస్థానాన్నీ పాలించిన “రామభ్యద 
రాజు” ఆస్థాన: లోని వాడు, పాపయరాజామాత్య పౌ/తుడు, ఆనంతమాందా నాగయా 
మాత్యుల ప్వ్యతుడు. రామభ్యదరాజు |పేరణచేత “పారిజాతము ఆనే యక్షగానాన్ని 
(వాళాడు. ఈ కావ్యం రామభ| దరాజుకే అంకితం ఇవ్వబడింది. (ఆం.సం.సా_290-281) 
పురుషార్ధసారము (అలభ్యం) 
కవి: చూ. శివదేవయ్య. 
దీనిలోనుంచి కొన్ని పద్యాలను మడికి సింగన తన సంకలన | గంథమైన నకల 
నీతి సమ్మతంలో ఉవాహరించాడు. లింగమకుంట తిమ్మకవి బాల బోధచ్చందంలోను 


ఇది శైవమత (పతిపావక మైన నీతిళాస్త్ర (గ్రంథం కావచ్చును, 
(ఆరు[ద_2-_149_ 152) 
పురుషార్థ నుధానిధి 
' కర్త ఏ సాయణాచార్యుడు. 
పురుషార్థాలను ఉద్దేశించిన సర్వపురాణ వాక్య సం్యగహమిది. 
(తె.వి.స_4_ 1190, 
పురుషో తమ కవి 
"కాలం: క్రీశ. 17వ శతాబుఎ ఉ తరారం_18వ శ్రతాబం ప్రారంభం. 
దధ ద 
సలం : వేంకటగిరి సంస్థానం. 
రచన : చతుష్షష్టి విద్యాసం|గహామ్‌ (సం). 
(కీ.శ. 1896-1748 లో వేంకటగిరి సంస్థానాన్ని పాలించిన కుమార యాచమ 
నాయనికి అ శితుడు. సంస్కృతాం[ధ పండితుడు. (ఆం.సం.సా : 06) 


(పాచీన సాహిత్యము 617 


పురుషోత్తమ ఖండము (అలభ్యం) 
కర్త : కలిదిండి భావనారాయణ. 

స్థల పురాణం. పూరీ క్షత మాహాత్మ్యాన్ని చెప్పె రచన. కవి పూరీ 
జగన్నాథంలోని సుభ దాదేవి భక్కుడు కావటంవల్న ఈ రచన చేశాడనీ, దీనికి మూలం 
సంస్కృతంలోని పురుషోత్తమ ఖండమనీ తెలుస్తున్నది. ( ఆరు[ద-$- 288) 

పురుషోత్తమ దీక్షితులు 
కాలర కీ శ 11వ శతాబ్దం, 
సలం ౩, తంజావూరు. 
రచన ; తంజావూరు అన్నదాన మహానాటకము. 
(నామాంతరం అ స్మతమరులు) 

[పహసన ధోరణిలో రచన చేసిన కవి. ఉత్తమ పాత్రలు లేకుండా మధ్య 
నూధమ పాతలకోనే హాస్యాద్భుత రస|పధానంగా నాటకం రాశాడు. 

కీ శ, 1699.73 నడుమ తంజావూరు నేలిన విజయరాఘవుని ఆస్థానంలో 
ఉండేవాడు. తంజావూరు నాయకరాజుల సిరతాన్నదానాన్ని వర్ణిస్తూ విజయరాఘవుని 
అవతార పురుషునిగా కీర్తించాడు. (ఆరుద_11_188) 

పురూరవ చరిత 
కర్త: అఖండ సచ్చిదానంద అవధూత. 

వేదాంత విషయ |పతిపాదకమెన కావ్యం. 

(ప త్వేకత * (గంథం ఎన్ని ఆశ్వాసాలో తెలియదు గాని దొరికింది ఒక్క 
ఆశ్వాసం మాతం. పురూరవ చక్రవర్తికి నారదుడు చేసిన తతో షపదేశం దీనిలోని ఇతి 
వృత్తం. కవికి సాంఖ్యయోగం అభిమాన విషయమని, పేడాంతమంకే బాగా ఇష్టమని 
ఈ |గంథాన్ని బట్టి తెలుస్తున్నది. (ఆరు[ద_8_270) 

పురూరవ చరిత 
కర్త: కనుప రి అబ్బయామాత్యుడు. 
చూ. కవిరాజ మనోరంజనము. 
పులహరి ఫిరోజి 
కాలం : Er శ. 1829 _ 1889 |పాంతం౦, 
నివాసస్టలం ( స త్తెనప ల్లి (గుంటూరుమండలం). 
రచన : సా|తాజితీయము (యక్షగానం, 

ఇతడు గుంటూరు మంశలంలో స్థిరపడ్డ మహో రాష్ట కుటుంబానికి చెందినవాడు. 
'ఛ్మతపతి శివాజీ వంశీయుడు. ఇతడు అనేక యక్షగానాలు రచించినట్లు తెలుస్తున్నది కాని 
లభించినది మాతం సా తాజితీయు ఓక్క టే, (యవా చ- 120) 


010. తెలుగు సాహిత్య కోశము 


పులికాట్‌ 
నామాంతరం : (పళయ కావేరి (చూ. 
పులిగడ్డ నారన 
కాలం : [5 శ, 16 లేక 17 శతాబ్దం కావచ్చు. 
రచన * సురాభాండేశ్వరము (ద్విపద. 
పులిగడ్డ అయ్యన పుతుడు, ఇతని రచన గాన యోగ్యంగా, సహజమైన 
శైలిలో ఉంది. (ద్వి. సా. చ_178) 
పులిజాల సోమయ్య 
కాలం : కీ. శ, 1580 | పాంతం. 
స్టలం “ పెనుగొండ |పాంతం, 


సాహిత్య పోషకుడు. తెనాలి అన్నయ్య విరచిత సువక్షిణాపరిణయం, బమ్మెర 
కేసన_మల్ష న కవులు రచించిన దాక్షాయణీ పరిణయం ఇతనికే అంకితాలు. 

విశిష్టత ; ఈయన బాదాలి పట్టణంలో కోనేటి రామరాజు వద్ద ఉద్యోగిగా 
ఉండేవాడు. ఈ రామరాజు అళియరామ రాయల పెద తంగడి ముని మనుమడు. ఇతడు 
డీ. శ. 1580 [పాఎతంలో బహుశా, పెనుకొండ పై ఆధిసత్యం వహించి ఉండవచ్చును. 
సోమయ్య ఒకనాడు అన్నయ్యను పిలిపించి కావ్యాన్ని [వాసి అంకితమిమ్మన్నాడు. 
కవి అన్నయ్య తన కవిత్వ తత్వాన్ని సోమయ్య నోటనే చెప్పించాడు. 

బమ్మెర కేసన-మల్లన కవులు తాము రచించిన “దాక్షాయణీ పరిణయాగొన్ని గుర 
జాల పాలకుడై న పులిజాల సోమ మం|తికి అంకిత మిచ్చినట్లు తెలుస్తున్నది. ఈ రండు 
కావ్యాలను కృతిపొందినది ఇతడే కావచ్చును. (అరు. ద-8_ 120; క్ర, స_45) 

పులి నృత్యము 

జానపదుల నృత్య విశేషం. 

తెలుగు దేశంలో పూర్వ కాలం నుంచీ ఈ నృత్యం (గామ సీమలలో ఉంది, 
ముఖ్యంగా దసరా ఉత్సవాలలోను, పీర్ల పండుగ (మొహ్యరమ్‌్‌ల సందర్భాలలో 
సం|కాంతి విచి|త వేషాలలోను పలి వేషాన్ని ధరించటం కద్దు. 

నెమలి నృత్యం, గరుడనృత్యం, సింహనృతాాల వంటిదే ఈ పలి నృత్యం 

మాడా. దీనిని పల్లె సజలే ఎక్కువ |పచారంలోకి తెచ్చారు. 

దక్షిణ దేశంలో దీనిని 'పలినాలకోలు” అంటారు. ఆం|ధ దేశంలో దీనిని 
పులి వేషమని, పెద్దపులి వేషమని, చసరా పులి వేషమని పిలుస్తుంటారు. 

ఈ నృత్యంలో పెద్దపులి_ వేటగాడు అనే రెండు పాాతలుంటాయి. ఈ నృత్యం 
ఎంతో. ఆకర్షణీయంగా సాగుతుంది. డప్పు వాయిద్యగాళ్ళు పులివేష ధారిని కవ్విస్తూ 
వివిధ రీతుల్లో అడుగులు వేస్తూ, పులిని అడుగులు వేయిస్తూ, గుం|డంగా తిరుగుతూ 


_పాచిన సాహిత్యము 619 


_పేక్షకులను ఉ త్రేజపరుస్తారు. ఇది ఆం|ధ దేశపు జానపద నృత్యాలలో ముఖ్యమైంది 
(నా. ర. చ_280_286) 

పులిపాఠ రామమం,తి 

కాలం : (కీ.శ. 19 వ శతాబ్టి పూర్వార్థం. 
సాహిత్య [పియుడు. సీతయామాత్యుని పుత్రుడు. అ క్కనపల్లి నృసింహ 
కవి రచించిన న ల్లభాంజా పరిణయము అనే (పదింధం కృతిపొందాడు. ఇది మూడాళ్వా 
సాల | పదబంధం. విఘ్నేశ్వరుని వివాహ గాథ ఇందులోని కథ. (క.చ-8-211) 
పులిపాటి వారు 

ఇంటిపేరు. ఇది జంతువుల పేర్లతో పసిద్ధమైన [గామ నామంతో ఉన్న 
ఇంటి పేరు. సలిపాటివారు గుంటూరు మండలంలో ఉన్నారు. (భారతి-మా_4ర_229) 


పులివ్వరు రాజయ్య 


కలత : తెలియదు (171, 18 శతాబ్దాలవాడు కావచ్చు, 
సలం * గుంటూరు మండలంలోని పులివ|రు గామం. 
(ఇ 

రచన | నరెం|ద లింగ శతకము. 


కవి ప్పృలివరులోని నరేందస్వామిపై శతకం చెప్పాడు కాబట్టి అక్కడి వాడే 
6... ఠి 
అయి ఉంటాడని భావిస్తున్నారు. కవి వోకనీతులను తన రచనలో ధారాళంగా పొందు 


పరచాడు, బఎగారాన్ని గురించి చక్కని పద్యం చెస్పాడు. (ఆరు[ద-11-240) 
పుల్య ద&ీకామూ ర్రిశాస్ర్ర 
కాలం ఏ క. శ. 1880-1900. 
సలం ఏ: గోదావరి మండలం కావచ్చు. 


షడ్డర్శనా లలోను, షట్ఫాస్తా లలోను నిధి, ప్రసిద్ద కాశీ పండితుడు. వీరి 
పాండితీ వె భవాన్ని, శాస్తాిధ్యాపన రీతిని విని మన్యం నుహలక్ష్మమ్మ (గూటాల జమీం 
దారిణ) మూడు కారులు పుష్కలంగా పండే భూములను ఇనాముగా ఇచ్చి గౌరవించారు. 
వీరు అన్నదేవరపేట ఎస్తేటు దారులైన పైడా వారిచే కూడా విశేషంగా సన్యానింప 
బడ్డారు. సమకాలీనులచేత |పశంసలు పొందారు.  శ్ర్రీపాదకృష్టమూర్తి శాత్రి వీరిని 
ఇతోధికంగా |పశంసించారట. (అం,సం.సా_ 182-521) 
పుల్ల కవి 
కాలం : తెలియదు. 
చాటుకవి. లోభియెన ఒకని మీద ఈ పుల్లకవి నిస్టురంగా చెప్పిన రెండు సీస 
పద్యాలు లభిస్తున్నాయి. (చా.పంర.) 
పువ్వాడ వేంకటరావు 
కాలం : డీ. శ, 19వ శతాబ్ది, పూర్వార్థం. 


820 తెలుగు సాహిత్య కోశము 


రచన : మత్స్య పురాణసార సం|గహము. 
ఇతడు తిమ్మరాజు లక్ష్మణరాయ కవితో కలసి పె రచన చేశాడు, వీరిరువురూ 
సులభమైన వచనంలో రచన చేశారట. (క స_207) 
పువ్వాడ వేంక్టటామిసెట్టి 
చూ: భారతుల పేరయ్యళౌత్రి. 
సాహిత్మీపియుడు. ఈయన భారతుల పేకయ] నన వర్షాశనంగా ఒకు వరహా 
ఆనవాయితీగా మ తర ఎప్పుడో ఒక్క సువత్సరం షప. ఇవ్వకపోతే కవి 
కోపించి ఒక పద్యం చెప్పాడు. (చా.ప.రు) 
పుష్ప కోదండము 
చూ. విచ్యావతీ దండకము. 


కాలం శ్‌ కీ. శ, [17వ శతావి. 
తా 
స్టలం * కడప జిల్లా (ములికినాడు. 
రచనలు : 1. సమీర కుమార విజయము 2, భాగవత సారము 3. నీతి శతకము 
శీ. తిరువడాంబ శతకము ర్‌. శేషశైల శతకము రీ. సొదుమేధానిధి 
శతకము. 


సమకాలికులు: కంకంటి పాపరాజు, కంకంటి నరసింహం, చేకుమళ్ళ రంగశాయి, 
కొదిళాొం౦దబ, ఆస్పనార్వ్యుల పుత్రుడు. కవిత్వ మహాత్య విదుడు. ఉదార వాక్కాతు 
ర్యంతో సమకాలీన కవులకు మితుడై వారికి రచనలలో సహకరించాడు. 
ఇతనికి ఆంజనేయుడు స్వప్నంలో సాక్షాత్కరించి వేదాంతటోధ చేశాడట. 
కవి అన్నగా ౩ న వె వె_కటకృష్ణయ్య, రాజయోగి [పదిల రఘుపతయ్య, తాడిపర్తి కేశవ 
పెరుమూళ్ళు ఇతన్ని [గ 'థ రచనకు (పోత్సహించారు. ఇతని రచనలన్నీ దై వాంకీతాలే. 
ఇతని భాగవత సారం తమిళంలోకి చిన్నయ్యన్‌ అనే అతడు పరివర్తనం చేశాడు. కేకు 
మళ్ళ రలగశాయి ద్విపద భాగవత రచనలోనూ, కంకంటి నరసింహం ద్విపద విష 
విలాసం రచనలోనూ, కంకంటి పాపరాజు విషుమాయా విలాస యక్షగాన రచనలోనూ' 
తిమ్మన తోడ్చడినట్లు ఆయా కప్పలు చెప్పుకున్నారు. కవి సమయాలను  జాతీయాలకో 
జోడించి చమత్కురించడం ఇతని [ప త్యేకత, 
ద్విపద భారత కర్త తిమ్మన ఇతడేనని కొందరంటున్నారు. ద్విపద భారత 
కర్త ఆతుహారి తిమ్మన అనీ, దిపేపాడు నివాసి అనీ వాద వివాదాలున్నాయి. వీరి కాలవిర్త 
యంలో కూడ ఖిన్నాళి షామల నాళ వీరిరువురూ ఒకేకాలం (18 వ శతాద్ల బ వారని 
స ప్తశతికౌరుల అభి పాయం, (ఆరు[ద-10_187; ద్వి. సా.చ-824 “క.న_కిర 


పుసులురి సోమరాజకవి 
కాలం : డీ. శ. [7వ శతాబ్ది | పారంభం, 


(పాచీన సాహిత్యము 621 


సలం “* తణుకు తాలూకాలోని ఇల్లి ందప|రు గ్రామం. 
రచనలు * |. ఇందు శతకము 2. నందనందన శతకము 8. బాలగోపాల శతకము, 
ఉనూప8, పాపమ్మల పృతుడు. గోపాలకృష్తుని భక్తుడు. అందువల్ల అతడు 


బాలకృష్ణదాసుగాటా డా (ప _ ఇతని కవిత్వం మృదుమధురంగా ఉంటుంది. బాల 
గోపాలశతకంలో నిందాస్తుతి, స్తుతినింద మొదలై న విశేషాలున్నాయి. కృష్ణ గోపికా 
సంబంధాన్ని అద్భుత: గా చెప్పిన కవి. (శ.సా.వి-027) 
పూండ్ర చెంగయ కవి 
కాలం : డీ. శ. [840 |పాంతం, 
రచన : కోదండరామ శతకము. 
పిచ్చయ పుతుడు. శేషయ పొతుడు, రసవంతంగా కవిత్వం చెప్పాడు. 
(శ.క.చ_801) 
పూటకూళ్ళ ఇళ్ళు 
కాలం : (కీ. శ. 10, 14 శతాబ్దాలు. 
ఈ ఇళ్ళ ససక్తి కీడాభిరామంలో ఉంది, పూటూళ్ళుపెనై ఇళ్ళు సుమారు 
1000 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఉన్నాయి. పెద్ద పెద్ద (పాచీన నగరాలలో 
ఈ ఇబ |పబలఎగా ఉండేవి ఒక్క రూకట కప్పురభోగి వంటకం లభించేదట ఓరు 
గంటిలోని పూటమాటి ఇల్లు విలక్షణమైంది. ఈ గృహం “బంధకీజారులకు రాయబారి 


యగుచు ....... పూటకూబింట నర్తించు పృష్పశరుడు అనే విధంగా ఉండేది. దీనినిబట్టి 
ఆనాటి సంఘంలో ఈ ఇబ్ళ చాలా | పాముఖ్యాన్ని సంతరించుకొని ఉండేవని తెలియ 
వస్తుంది. (ఆం.సాం.చ.) 


పూడూరి ae 
కాలం : కీ. శ. 16, 17 శతాబ్దాల నడిమికాలం. 
స్టలం “ పూడూరు (గద్వాల సంస్థ నం. 
రచన : భగవదీతార దర్పణము. 
Ca (ఈ 
(ఎరువు, యోగానందుడు. 
పూడూరి కొండయామాతు్వ్యుని పుత్రుడు. కాలాన్ని గురించి భఖీన్నాఖి 
(పాలున్నాయి. యోగానంద గురువరుడే యోగానంద అవధూత ఆయి ఉంటాడని 
భావిస్తున్నారు. యోగానంద అవధూత |గంథాలు గద్వాల [పాంతంలో విరివిగా లభించడం 


కద్దు. (మ.మా.) 
పూతనా హరణము 
కవి : విజయరాఘవ నాయకుడు. 
అంకితం  ; రాజగోపాలునికి. 


రచనాకాలం : (5, శ. 1851 |పాంతం, 


622 తెలుగు నాహిత్య కోశము 


నాటకం శ్రీకెషుడు పూతనను సంహరించడం ఇతివృ తం. కథాసలం శేవలె వాడ 
ర్‌ం అ (1) cn 

కాబటి గోపబాలకుల సంభాషణలు, గొల పదాలు (ఊళబె'పై పదాలు, శివాలాడ్డం) స్వస్తి 

డై లం a) a వి 

నచనం, పరస్పరం జగడమాడ్డం, “వ్మ్యజశుంఠళ” అని తిట్లు, తప్పుమం తాలు చెప్పి, దబ్బర 

హోమాలుచేసి నాలుగు పాడిఆవులు [గహించుకోడం మొదలయినవి నహజింగానూ 


పూతన పాలిన్యడానికి వచ్చి, గోపకాంతలతో తొను రాజుల ఇళ్ళలో దాదినని 
చెప్పుకొని తనకు “బాలవర్టి ని” అనే బిరుదు ఉందని చెప్పంది, కథనం రసవ త్తరంగా 


ఉంది, (ద.దే.వా_ 105) 
పూరుష ముఖ్య శతకము 
కర్త | మంచెళ్ళ కృష్ట కవి. 


రచనాకొలం : 1840 కి ముందు, 
ఇందులోని రచన రసవంతంగా ఉంటుంది. ఉత్సలమా లా నృత్సాలున్నాయి. 
(క.స-88) 
పూర్ణ “_బహ్మానంద యోగి 
నామాంతరం : అప్పాళాస్త్రి (చూ. 
పూర్వ శాకుంతలము 
కర్త : పేరి కాశీనాథళాస్త్రి. 
ఇతివృ త్రం |పఖ్యాతం. శకుంతలా దుష్యంతుల [పణయవృ త్రాంతం ఇందలి 
కథావస్తువు. (ఆం.సం. సా_127 
పూనపాటి కృష్టమరాజు 
కాలం స శతాబ్ద ౦ ఉత్తరార్థం కావచ్చు. 
స్థలం * విజయనగరం, 
అంకితం : రుక్మిణీ సరిణజయము, 


ఇతడు పూసపాటి పెద కృషభూపతి తమ్ముడైన రాచిరాజు కుమారుడు, 
ea 


సప్కసంతాన (పతిష్థాతగా, చతుష్షష్టి శళావిదుడుగా సేరొ-నబడాడు.  రుక్కిణీ 
క్‌ © Mo) G 
పరిణయ (పదింధ భర్తగా “ఉషాభ్యుదయం”లో పేర నబడ్డాడు. కావి ఈ (గంథానికి 
సంబంధించిన ఇతర వివరాలు తెలియవు. (ఆం,సం,నా_412) 
పూనపాటి చిన విజయ రామరాజు 
కాలం | (కీ. శ 18వ శతౌద్ద౦. 


విజయనగర సంగ్ఞానపా లకుడు (1760_1794). 
సాహితీ పోషకుడు. ఇతని ఆసలు పేరు వెంకటపతిరాజు. పెద విజయ 
రామరాజు భార్య “చందయ్యమ్మ” చేత దత్తుడు. కీ.శ. 1780_1794 మధ్య రాజ్య 
పాలన చేశాడు. వత్తు తీసుకోబడిన కాలంనాటికి ఇకడు బాలుడై ఉన్నందున ఇతని 


[పాచీన సాహిత్యము 623 


సవతి సోదరుడై న సీతారామరాజు ఇతని పక్షం నుండే రాజ్యం చేశాడు. ఈ సీతారామ 
రాజు మిక్కిలి సమర్ధుడు. ఇంతటి ఉద్ధతులై న పాలకులున్నందున తమకుముప్పు కలుగు 
తుందనే భావంతో కుంఫిణీ వారు ఈ విజయరామరాజుపై లేని నేరారోసణలుగావించి 
రాజ్య [భప్పుడిని చేయనెంచారు. దీని పర్యవసానమే క్రీ.శ. 1794 జులైలో జరిగిన 
కక n 
పద్మనాభ యుద్ధము ‘ 
చిన విజయరామరాజు సాహితీ పోషకుడని, కవి పండితులకు పెక్కు. అగ 
హారాదులు దానం చేశాడని తెలుస్తున్నది కాని నిర్తి షమెన ఆధారాలు దొరకవు. 
ఆడిదము సూరకవి, చట్టి సత్యప్ప, పూజారి తమ్మన్న, చల్లా సుబ్బారాయశా స్త్రి 
(పభృుతులు ఇతని ఆస్థానంలో ఉండే వారట. (ఆం.సం.సా_418) 
పూనపొటి తమ్మ భూపాలుడు 
కాలం: క్రీ. శ. 18620 _ 1670 |పాంతం. 
సలం ఏ; నిజయనగరం సంస్థానం. 
రచన : శ్రీకృష్ణ విజయము. 
బిరుదులు ౩ మన్నె సుల్తాను, మహీమండలరాయ, (శ్రీ మన్మహామండ లేశ్వర. 
విజయనగర సంస్థానాన్ని పాలించిన “పూసపాటి” వారి వంశంలోని వాడు. 
గోపాల కృష్ణరాయ జగ్గమాంబల కుమారుడు. సాహిత్యాభిలాషి, సాహితీ పోషకుడు, 
చతుర్విధ కవితా చతురుడు. ఈ రాజకవి తన రచనను బెజవాడ “కనకదుర్ష "కు అంకిత ౦ 


ఇచ్చాడు. (ఆం.సం.సా_418) 
పూసపాటి నారాయణ గజపతిరాజు 
కాలం 3 డీ. శ. 1704. 1845. 
సలం ఏ విజయనగర సంసానం. 
ఇ @ 


ఇతడు విజయనగరం సంస్థానాధిపతి రాజా చిన విజయ రామరాజు కుమారుడు. 
సాహిత్య పోషకుడు, బాల్యంలోనే సంస్థానాన్ని విడచి పారిపోయాడు. చాలాకాలం కొండ 
_పాంతపుటకవుల్లో తలదాచుకున్నాడు. కుంఫిణీవారు అనేక పర్యాయాలు [ప్రయత్నించి 
ఎట్టి వోని కలుగజేయమని వాగ్దానాలు. చేసిన తరువాత ఇతడు విజయనగరంలో కాలు 
పెట్టాడట, కౌని ఎక్కువ కాలం అక్కడ నివసించలేదు సంస్థానాన్ని [పభుత్వ పర్య 
వేక్షణలో ఉంచి సాలుకు లక్ష రూపాయల “లవణసు” మీద కాశీలో నివసిస్తూ Bs థ్‌ 
1845లో అక్కడే మరణించారు. 

ఇతడు సకల విద్యా విచక్షణుడని తుమురాడ పాపకవి కృతమైన వై ఠాగ్య 
దర్పణంలో పేర్కొనబడింది. ఇతని కొలువులో పెక్కురు కవి పండితులు ఉండేవారని, 
వారు ఈ |ప్రభువుచేత ఆనేక దానాదికాలు పొందారని తెలుస్తుంది, చాటరాతి లక్షీ , నరస 
కవి వంటి [పముఖ విద్వత్కవులు వీరి ఆస్థానంలోని వారే. జగత్స్సిసిద్ధి చెందిన నడి 
మింటి మంగ శేశ్వర శాస్త్రి ఈతనిచేత సమ్మానింపబడ్డాడు. నడిమింటి రామయోగి 
కవికూడ ఈ నారాయణ గజపతి ఆ| శితకోటిలోనివాడు. తంజావూరు నుండి విజయనగ 


624 తెలుగు సాహిత్య కోశము 


రానికి వచ్చి స్థిరపడిన (పసిద్ద వాగ్గయకారులు. సంగీత కళొనిధి అయిన పెదగురు 


రాయాచాయ్యలు ఇతని ఆస్థాన వివ్వాఎసుడే. (ఆం. సం. సా-407, 408, 418) 
పూసపాటి పెద విజయరామరాజు 
కాలం న కీ. శ. 1670-1766. 
స్థలం 2 విజయనగర సంస్థానం, 
రచనలు : తెలియరాలేదు. 
విరుదాలు : మిర్జా, రాజ్ఞా మన్యసులానాదులు. 


సాహిత్య పోషకుడు. ఇతడు వజయనగర సంస్థాన |వభువు. మొదటి 
ఆనంవంాజు కుమారుడు. కడు సమర్ధుడు. పరాసు సేనాని బుస్సీ దొరకు మి తుడు. 
బొబ్బిలి యుష్హైనికి బొబ్బిలి సామాజ్య విచ్చిన్నానికి కారకుడు. కార్తక మాహాత్మ్య కర్త 
వేంకట కవిచేత ఇతడు కవిలోక పాలకుడుగా పేర్కొన బడ్డాడు. ఇతడు కృతిభ ర, 
కృతికర్త కూడ అని విమభక్త సుధాకరం అవతారికలో ఉంది కాని ఇతని రచనలు 
తెలియరాలేదు. 
మండపాక పార్వతీశ్వరకవి పితామహుడై న “రామకవి” ఈ రాజుచేత సన్మా 
సంవ దిడినట్లు “రాధాకృష్ణ సంవాద” కావ్యం నిరూపిస్తున్నది. గోగులపొటి కూర్మనాథ 
కవి ఈతని అస్టానంలోనివాడే. ఈ కవి బహు |గంథ కర్త. ఇతడు ఈ విజయరామ 
రాజుచేత బహుళంగా సన్మానింపదిడి, సం పీతుడై “విజయరామ శతకాన్ని” కూడా 
రచించాడు. విజయరామా, రాము తీర్జాశయ యా” అనేది దీవి మకుటం. 
ఈయన “మాడుగుల” కోటను జయించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఒక 
చాటువు దొరుకుతున్నది కాని ఆ చాటు కవి పేరు తెలియదు. 
ఈ విజయరామరాజు “బొబ్బిలి” సంస్థానానికి చెందిన “ఠాం్యడపాపయి 
చేతిలో హతుడై నాడట. (ఆం. సం.సా_415) 
పూసపాటి మొదటి ఆనందరాజు 
శ mee స 
కాలం : (కీ.శ. 17వ శతాబ్ద ౦ ఉ_త్తరార్థం _ (కీ.శ. 18 వ శతాబ్దం | పథమభాగం. 
సలం 2: విజయనగర సంస్థానం. 
రచన : నవరామయణము (అలభ్యం. 
ఈతడు కేసభూంబా కృష్టమరాజాల కుమారుడు. ఉషాభ్యుదయక ర్ర ర అయిన 
పూసపాటి వెంకటపతిరాజుకు తమ్ముడు పూసపాటి సీతారామచం।దునికి దత్తుడు. (పతి 
పద్య చ చమత్ముతితో రచన చేయగల దిట్ట. (ఆం, న్‌ా సా క్ష 416) 
పూసపాటి రాచిరాజు 
కాలం 1 [కీ. శ. 1400_1520. 
సలం ఏ విజయనగర స్నామాజ్యం. 
43 
రచన : వాసిష్టగో త సీసమాలిక. 


న్నీ 


|పాచీన సాహిత్యము B25 


రాచిరాజు |: శ, 15 వ శతాబ్దపు ఉత్తరార్థంలో విజయనగర సంస్థానాధి 
పతిగా ఉండేవాడు. (పతాపరు[ద గజపతికి అల్లుడట. అనగా శ్రీకృష్ణదేవరాయల (1509 
1680) కు తోడి అల్లుడు. 

రాచికాజు “నవభారతము” అనే కృతి ఆవిష్క్యృతికి కారకుడని “(శ్రీ కష 

కఫ న్‌ అల క 

ఏజయ [ప్రబంధం నుండి తెలు స్తున్నది కాసి ఇతడు ఆ _గంథానికి కృతిక రనా, లేక 
కృతిభ ర్హనా అనే విషయాలు తెలియరావు. “నవభారతం” నేడు అలభ్యం. 

(ఆం,సం,సా_411-_412) 


పూసపాటి వారు 
ఆభరణ ఫిశేషాలయిన పూసలతో “పాటి” శబ్దం చివరలో ఉండి (గామ నామంతో 
ఉన్న ఇంటిపేరు. కళిగ౦ర్యధ దేశంలోని విజయనగర మహారాజుల ఇంటిపేరు ఇదే. 
విజయనగరం సమీపంలో ఖాసపాటిరేగ ఉంది, గుంటూరు మండలంలో పూసపాడు 


(గామముంది. (భారతి.మా-45-226) 


పూసపాటి విజయ రామరాజు 
కాలం : డ్రీశ. 17వ శతావి ఉ తరారం. 
ఏ -—= ౧0 
స్థలం * విజయనగర |పాంతం౦లోని రేగులవలస, 
రచనలు : విమభ క్రీ సుధాకరము, హోరా లక్షణము. 
వివ్వత్కవి. ఇతడు విజయనగర రాజకుటుందానికి చెందినవాడు. రచన 


చక్కగా ఉంటుంది. _ .(ఈస-£20) 


పూసపాటి విరపరాజు 
కాలం : తెలియదు. 
స్థలం ; విశాఖమండలం. 
రచన : చిరుత వజీరు శతకము, 
మ న్లిపరాజు సోదరుడు ఈ మల్లి పరాజుకు “దుగరాజు' అనే బిరుదు ఉన్న 
రట. చిరుత వజీరు శతకం అచ్చతెనుగులో ఉంది. నీతినిబోధించే రచన. (క.స_228) 


పూసపాటి వెంకటపతిరాజు 
(కీ శ. 1869_1720. 
స్థలం ఏ విజయనగర సంస్థానం. 
రచన : ఉషా భ్యుదయము. 
విజయనగరాన్ని పాలించిన పెడ జగన్నాథరాజు కోవలోని పొట్నూరి కృష్ణమ 


రాజు కుమారుడు. సాహిత్యాభిమాని. పండితుడు. శ్రీరామతీర్జంలో వెలసిన సీతారామునికి 


ఈతని గంథం అంకితం ఇవ్వబడింది. (ఆం,సం,సా_414) 


పృథు చరి తము 
కర్త: చూ. పట్టమట్ట సరస్వతీసోమయాజి, 


B26 తెలుగు సాహిత్య కోశము 


అంకితం ఏ |డాక్షారామంలోని ఖీ మేశ్వరస్వామికి. 

ఇది |సబంధం. దీనిలోని కవిత్వం శ బాలంకారాలతో ఉన్నప్పటికీ సరళంగా 

ఉంటుంది, (తె, వి.స_8) 
'పెండెల నాగి 
కాలం : కొండవీటి రెడ్డిరాజుల కాలం. 

ఈమె జక్కుల కులానికి చెందిన జాణ. ఆనాటి యక్షగానాలలో స్త్రీ పాత్రలు 
దరించి మంచిపేరు తెచ్చుకొన్నద =. 

ఈ మెను ముద్దుగా “నాగి అవి పిలిచేవారు. పెండెల నాగి [పదర్శించిన 
పా తలలో |క్రీడాభిరామంలోని స్ర్రీపా[ ముఖ్యమైనది. అనాటి వీథినాటకాలలో |క్రీడాభి 
రామం ముఖ్య మెంది. (నా.ర.చ_87) 

సపెడూరి పెద్దామాత్యకవి 
శాలం : తెలియదు. 
స్థలం * తెలియదు. 
రచనలు : తెలియవు. 

రోసనూరి వెంకటపతి తన ““విష్తమాయా విలాస” కావ్యంలో ఇతన్ని, 
కాళికా నర్మపసాదం చేత కవిత చెస్పనేర్చిన మహనీయుడనీ, అతని వచో మాధుర్యం 
సాటిలేనిదనీ కీ రించాడు. (క. త_12-218) 

"పెద కాళహ ని మాహాత్మ్యము 
కర్త: ధూర్జటి లింగరాజు (చూ. 
అంకితం : దామెర్ల వెంకటపతిరాయలకు. 


12 ఆశ్వాసాల బృహ త్నబంధం. సంస్కృత శివరహస్య ఖండంలోని 
నూట యి5వై అధ్యాయాల కథ దీనికి మూలం. 


ఇందులోని కవితా గాంభీర్యాన్ని కవిపు[తుడై న వేంకటరాయకవి కీర్తించాడు. 
ఇందులోని కొన్ని పద్యాలు మాతం లభించాయి. (క త_12_2658) 


"పెద కెంపరాయడు 

కాలం : క్రీ.శ. 1687-1689 |పాంతం. 

స్టలం : బెంగుళూరు సమీపంలోని ఎలహంక. 

రచన : గంగా గౌరీ విలాసము (యక్ష గానం). 

రాజకవి. కెంపగౌడ కుమారుడు. తెలుగువాడు. బెంగుళూరు నగరాన్ని 

ఈయనే 1537లో నిర్మించాడు. వీరి ఇలవేల్పు కెంపమ్మ కొబట్టి, ఈయన పేరు ఆమెది 
కొవచ్చు. విద్యానగర నిర్మాణంలో ఉన్నట్లుగానే, ఈ బెంగుళూరు నగర నిర్మాణ 
చకితలో కూడా కుందేళ్ళు నక్కను తరిమే కథ ఉంది. కృష్ణదేవరాయల 
కాలంలో ఈయన ఎలహంక (పాంకాన్ని పాలించే వాడు. ఈయన తెలుగులో చకిత 


(పాచీన సాహిత్యము 627 


చకిత వాద్యాలై వీకొసించె కవిత్వాన్ని చెప్పాగు. ఇతని పదాలలో ఆది పాసలతో పాటు 


అంత్య పాసలు కూడా ఉన్నాయి (ఆరుద-9-229) 
పెదకోమటి వేమారెడ్డి 
కాలం 3 డీ. శ, 1402 నుంచి 1420 వరకు. 


రచనలు : 1. సాహిత్య చింతామణి (సం) 2. వీరనారాయణ చరితమ్‌ (సం) 
8. సంగీత చింతామణి (సం) 4 శృంగార దీపిక (సం) 6. సప్తశతీ 
సారటీక (సం). 
బిరుదులు : సర్వజ్ఞ చ|కవర్తి, వీరనారాయణుడు. 
పెదకోమటి రెడ్డి కుమారుడు. కొండవీటిని పాలించిన రెడ్డి (ప్రభువు. ఇతని 
రచనలన్నీ సంస్కృత (గ౦థాలు. “సాహిత్య చింతామణి” మమ్మటుని “కావ్య (పకా 
శమ్‌” పద్ధతిలో నడచిన అలంకార శాస్త్ర | గంథం. ఈ |గంథంలో “కుసుమాయుధుడు” 
అనే సంస్కృత కవిని కోమటివేముడు పేర్కొన్నాడు. 
ఇతవి ఆస్థానంలో నే (శ్రీనాథుడు విద్యాధికారి పదవిని అలంకరించాడు. ఈయన 
విక్రమ సాహసాంకుడవి, రాయ వేళ్యా భుజంగుడని, అతుల జల ఖీముడని చాటువులు 
చెప్తున్నాయి. ఇతడు సంగీత, సాహిత్యాలలో (పవీణుడు. 
చేమ భూపాలచరితమ్‌ అనే సంస్కృత |గంథ రచయిత వామనభట్ల బాణుడు 
ఈయన ఆస్థానకవి. 
గుంటూరుతాలూకొ “కుర్నూతల' రాతి శాసనంలో పెదకోమటి వేముడు 
“సర్వజ్ఞ చ|క్రవర్తి”గా కనిపిస్తాడు. ఈ శాసనకర్త (శ్రీనాథుడు వేముని విద్యాధికారి. 
"పదకోమటి వేమునికి 'పీరనారాయణుడు* అనే బిరుదు కూడా ఉంది. 
పిశిష్టత ; 'అమరుక శతకమ్‌' మివ (వాసిన వ్యాఖ్యానా లలో, మాళవదేశప రచయిత 
అర్జున దేవ్యవి "రసిక సంజీవని”, పెదకోమటి వేముని “శృంగార దీపిక', అతు త్తమమైనవని 
సండితాభి పాయం.  'వీరనారాయణ చరితమ్‌” పేరుతోనే ఒక '“భాజాన్నీ' అదే పేరుతో 
వేరొక “కావ్యాన్నీ' (వాసినట్లు 'వేముడు పేర్కొన్నాడు. మూడోది “సంగీత చింతామణి' 
అనే గంథం. సంగీత ఛాస్తా9నికి సందంధించినది. నాలుగోదైన “శృంగార దీపిఠ *, 
శృంగార కావ్యమైన అమరుక శతకానికి వ్యాఖ్యానం. అళ్లే ఆయిదోదయిన “సస్తళతీ 
సాతటీక' శాతవాహన చక్రవర్తి హాలుని “స స్తశ్షతి”కి వ్యాఖ్యానం. హాలుని ఏడు 
వందల _పాకృత గాథల నుంచి ఒకవంద గాథలను ఎంచుకొని, వేముడు వ్యాఖ్యానించాడు. 
“స ప్రశతీ సారటీకికు 'భావదీపిక? అనే నామాంతరం ఉంది. (రె.రా.చ 
సెదపాొటి జగ్గన్న 
కౌలం : డీ శ. 1580-1500 |పాంతం, 
రచన : (పబింధ రత్నాకరము (సంకలన (గంథం). 
చానమ్మ, గంగామాత్యుల పుతుడు. వీరి ఇంటిపేరు పెదపాటి అనీ, రామా 
(పెగడ అనీ అంటున్నారు. కొన్ని (గంథాలు నామమాశావళిష్టం కాకుండా - కవుల, 
కావ్యాల పేర్లు చెబుతూ ఎన్నో పద్యాలను ఉదాహరిస్తూ సంకలన (గంథాన్ని వాసి 


828 తెలుగు సాహిత్య కోళము 


_ సాహిత్యానికి ఉపకారంచేసి, చిరస్మరణీయుడై నవాడు జగ్గన్న. సంకలన (గంథకర్తలలో 
ఈయన మూడోవాడు. మొదటివాడు మడికి సింగన్న. పింగళి సూరన్న, రామరాజ భూషణు 
లను జగ్గన్న తన |పబంధ రత్నాకరంలో ఉదాహరించలేదు. తెనాలి రామకృష్ణుని 
పద్యాలనూ, సా_బోపాఖ్యాన కర్త రామరాజు రంగప్పరాజు పద్యాలనూ ఉదాహరించాడు. 

' “ఇతడు మొదటి ఇద్దరికీ పూర్వుడై , తరువాతి ఇద్దరికీ అర్వాచీనుడు కావచ్చు. 

ne స జ గన్న కావ్యలక్షణ గణితాది సత్క_ కొ దజ్ఞావిశేష వె భవాలున్న వాడు. రాజీ 

విచ్యత్సభలలో రసిక బాంధవులు (పస్తుతించిన ధర్మాచార నియతి ఉన్నవాడు. జననుతు 

లైన కవీశ్వరుల సంస్కృతి సారాన్ని (గంథస్థం చేశాడు, 

, తన సంకలన[గంథంలో 80 మంది కవులపేర్లు, 78 గంథాలపేర్లు చెప్పి కొన్ని 
ముదల పద్యాలను ఉదావారించాడు. ఆంధ సాహిత్యంలోని ఏ [పబంధంలోని పద్యమెనా, 
జగ్గన్న చెప్పిన ఏ ఒక్క విషయ విభాగంలోనయినా ఇముడుతుంది _ దురదృష్టవశాత్తూ 
ఈయన సంకలన గ్రంథంలోని మూడు ఆశ్వాసాలు మాతమే దొరికాయి. దీని (వాత పతి 
తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో ఉంది. (అరు[ద-$) 
"పెదపాటి సోమయ్య 

కాలం : (క్రీశ. 1500 | పాంతం, 
రచనలు : అరుణావల పురాణము, కేదారఖిం౦డము, త్రిపుర విజయము, శివజ్ఞానదీపిక, 
బిరుదు: : క్రవిలోక (బహ్మా. 


ft” 


కూచిమంచి తిమ్మకవి ఇతడిని ఉదాహరించాడు. ఇతని (గంథాలు, పద్యాలు 
సంకలన [గంథా లలో పేర్కొ నదిత్తాయి. అన్నీ అలభ్యాలే. ఈ కవి రచన సరసంగా 
.ఉ౦టుందని. విమర్శకుల అభి పాయం. (క.స-808) 
పెద వేంకటపతిరాయలు 
కాలం : (కీ.శ. 15861814 | పాంతం, 
- సాహిత్య పోషకుడు. ఉప్పుగుండూరి పెరియన్న కవి రచించిన మీన కేతనా భ్యుదయ 
కావ్యానికి కృతిపతి. 
విశిష్టత : ఈయన అళియ రామరాయలకు మనుమడు. రామరాజు అయిదోకుమారు 
డైన శ్రీరంగ రాయల కొడుకు. ఈయనను |వస్తుతిస్తూ చాలా చాటువులున్నాయి. 
(ఆరు ద-9) 
"పెద వేదగిరినాయడు 
కాలం వ |కీశ. [1884_1808 | పాంతం. 
స్టలం ౩ దేవరకొండ, 
కవి పోషకుడు. 'దేవరకొండను పాలించిన పద్మనాయక [(పభువు,. భాస్కర 
గ“ రామాయణంలో యుద్దకాండ శేషాన్ని పూరించిన అయ్యలార్యుని పోషించాడు. అయ్య 
:. అార్యుడు..తాను .పూరించిన యుద్ధకాండ భాగాన్ని ఇతనికే అంకితం ఇచ్చాడు. 
se 2 (ర.రా.చ.) 


[పాచీన సాహిత్యము 890 


"పెద సోమభూపాలుడు 
నామాంతరం : రాజా పెవసోమభూపాలుడు, 
(కీ.శ. 17వ శతాబ్దం చివర___ 18వ శతాబ్దం ప్రారంభం, 
సలం : గద్వాల. 
థు 
రచనలు : 1. రతిశాస్త్రము 2. అష్టపది. 
బక్కా౦బా పెద్ద భూవిభుల కుమారుడు. ఇతడు గద్వాల కోటను క్రీ. శ. 
1608. 1704 లో నిర్మించాడు. సర్వతోముఖ (పద్ద కల్మపభువు. అతి (పసిద్ధుడు. దక్కను 
సులానులను ఓడించడంలో జొరంగజేబు చక్రవర్తికి సహాయపడి [కీశ. 1704లో “రాజా” 
బిరుదము పొంది, గద్వాల్నపై ఆధిపత్యం సంపొదించాడు. 


ఇతడు | పొమాణిక సాహిత్యంలో నే కొక, జానపద సాహిత్యంలోనూ ప్రశస్తి 
గాంచినవాడు. శోభనా ది అనే పేర జానపదుల వ్యవహారంలో ఉన్నాడు. 


ఇతని ఆస్థానంలో హరిభట్టు, కొటికలపూడి వీరరాఘవకవి, కాణాదము పెద్దన 
సోమయాజి, మొదలగు విద్వత్క వులుండేవారు. 


ఇతడు “రతిళాస్త్రము” అనే మూడాశ్వాసాల శృంగార |వబంధాన్ని, జయదేవుని 
అష్టపదులతు సంస్కృ తార్మభ భాషలలో ఛందో బద్ధంగా సంధానిత మైన “వ్యోఖ్యారూప 
నిష్పత్తి అయిన “అష్షపడిని |వాశాడు. ఈ “అష్టపది” చినసోమ భూపాలుని కృతి 
ఆని కొందరి భావన. 
ఇతడు ఆకాలంలో అంధ భాషలోనికి అనువదింపబడిన భాస్కర రామాయణా 
దుల చేత |పభావితుడై వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఆనువదించుటకు ఆస్థాన 
కవులను [పోత్సహించాదు. చిన సోమభూపాలుని కాలంలో ఈ ఆం|ధీకరణం నిర్వి 
ఘ్నంగా కొనసాగి “యథాళ్లోక తాత్పర్య రామాయణ [ప్రబంధము అనేపేర [ప్రసిద్ధి 
చెందింది. ఈ [గంథం కపట కవృల చేత అనువదించబడింది. 
గద్వాల సంస్థానంలో (పకి ఏటా కార్తీక మాసంలో సండితులకు, మాఘ 
మాసంలో కవిగాయకుల కు ఘనసన్మానం జరిగే సం పదాయాన్ని. ఇతడే. నెలకొల్పాడు. 
ఈ సం|పదాయం నేటికి కూడా కొనసాగుతున్నది. . . we (అఆం.సం,సా.) 
సెద్దదాను 
కాలం: కీ. శ. 17వ శతాబ్దం. 
స్థలం “ తంజావూరు, 
విజయ రాఘవుని కాలంనాటి గొప్ప పదక ర్త, భక్తుడు. విజయరాఘవుని రోజ్య”. 
పతనా ఏకీ, కొడుకై న మన్నారుదేవుని కొరాగారంలో ఉంచడావికీ ఈ భక్తుని వారు. అవ 
మానించడ మే కారణమని చెప్పే ఒక కథ |పచారంలో ఉంది ఈతని చరిత: సింగరిదాసు 
అనే ఆయన రాశాడు. ఈ పుస్తకం కీ. శ. 1870 నుండి పన్నెండునార్లు 
Ee 3 ఆల్‌ అలు అలం స 


630 తెలుగు సాహిత్య కోశము 


పెద్ద బాలశీ& 
క్రర్హ: పదూరి సీతారామశా స్రీ. 
రచనాకాలం : డీ. శ. 1847 ప్రాంతం, 


భారతీయ సంస్కృతీ విజ్ఞానానికి మొదటి మెట్టుగా ఈ | గంథం (పశంసల 
నందింది. ఆక్షర్యకమము (గుణితము), ఎక్కములు, మాసములు, వారములు, నక్షత 
ములు, బుతువులు, పావులూరి మల్లన గణితళాస్త్రపద్యాలు, సంవత్సర విశేషాలు, సంఖ్యా 
వాచకాలు ఛందో లక్షణాలు ఈ [గంథంలో ఉన్నాయి. ఇది అనేక ము[దణలు 
క సరస చెప్పవచ్చు. క 
పౌందింది. దీన్ని బాలల విజ్ఞాన సర్వస్వం అని చెప్ప చ్చు (వ తా_88) 
'పసెదయ మంతి 
అ 
కాలం : డీ. శ, 18వ శతాబ్దానికి పూర్వం. 
విక్రమార్క చరిత (ద్విపద) కృతి [పోత్సాహకుడు. దేవయామాత్యుని 
ప్పతుడు. సాహిత్య (పీకి కలవాడు. స ప్పసంతానాలలో కృతి [పశ స్పమని చెప్పి కొండయ 
కవిని కావ్యరచనకు | పోత్సహించారు. (ద్వి.సా.చ_487) 
పెద్దయామాత్యుడు 
కలర్‌... కీ. శ. 18వ శతాబ్ది పూర్వార్థం. 
స్టలం 3 నెలూరు. 


రచనలు ; అలభ్యం, 


నెల్లూరును కీ. శ. 1285 నుంచి పాలించిన రెండో తిక్క_రాజు ఆస్థానం 
లోనివాడు. వి కమార్క- చరిత కృతికర్తయైన జక్కునకు తాత, ఇతన్ని జక్కన 
చాలా [పశంసించాడు, 
1. సంస్కృత, [పా కృత, శౌరసేనీభాషల్లో గడియకు శతకం చెప్పటం 2. 
(పహనన, [పకరణ, భాణ రచన చేయటం శి. చ| క్రి, చతుర్భ[ద, చతురుత్తర మొదలగు 
. క్షుుదకా.్యారచన్న 4. ఆం ధంలో [పదింధం చెప్పటం, శ, ఏ రీతిలోనై నా, ఏ ధాతువులో 
నైనా నవరసాల్లో మంచి వర్ణనలు చేయటం 8, ఏక సంధా, త్రిసంధలలో ధారణచేసి గడ 
గడ చదవటం మొదలై న (ప్ర క్రియలలో నేర్పరి. ఆవ, మధుర, చిత, విస్తర కవితలలో 
పేరన్నికగన్నవాడు, సాహిత్య, విద్యా [పదర్శనలు లెక్కకు మిక్కిలిగా చేశాడట, 
(ఆరు ద-8_88) 
'పెద్దళగిరి విజయము 
కర్త : గణపవరపు వేంకటకవి. 
రచనాకాలం : క్రీశ. 17వ శతాబ్దం. 
నాలుగు శీర్షికలు గల ఉత్సలమాలా వృ త్తమాలిక. చాటుకృతి. తూర్పు 
మాలిక, దక్షిణపు మాలిక, సడమటి మాలిక, ఉత్తరపు మాలిక అని నాల్లు భాగాలుగా 


[పాచీన సాహిత్యము 631 


ఉంది. చారిత్రక [ప్రాధాన్యం గల రచన. మహారాష్ట్ర రాజు ఏకోజీ తంజావూరు పె 
దండె త్తినపుడు మొదట, ముద్దళగిరి అతన్ని ఓడించాడు. ఈ మాలిక ఆ విజయాన్ని 
వర్షి స్తున్నది. 

యుద్దానికి, యుద్ధపరికరా లకు సంబంధించిన దేశీయ పదాలు, అన్యభాషా 
పదాలు ఇందులో చాలా ఉన్నాయి. (ద. దే.వా_828) 


పెద్దాడ నాగరాజామాత్యుడు 
కాలం ; (కీ.శ. 1760. 18065. 
సలం : మచిలీపటణం. 
(€2) లు 
రచన : శకుంతలాపరిణయము, 

మచిలీసట్టణంలో |పథ్యాతి వహించిన ప్లీడరు. కొచ్చెర్లకోట రామచం[ద 
"వేంకట కృష్ణారావు పపితామహుడు. ఇతడు మొగలితు[రు సంస్థానంలో సుమారు 30 
సంవత్సరాలు వివ్వత్కృ వగా ఉన్నాడట. (ఆం.సం.సా_281) 

'పెద్దాపురము 
ఆం[దదేశంలోని తూర్పు పాంతపు స._స్టానాలలో (పాచీన సంసానం. 
® 
గోదావరి మండలంలోని చాలాభాగం, కష్ణా, గుంటూరు జిల్లాలలోని కొంత భాగం, విశాఖ 
లోని కొన్ని |గామాలు, కోటపల్లి, రంపచోడవరం మొవలగు మన్యపు సీమలు 
ఒక కాలంలో ఈ సంస్థానానికి సంబరఠిధించినవే. ఈ సంస్టానానికి ముఖ్య పట్టణం 
* స్పెదాపరంి, 
లః 

సఎస్టానపాలకులు సూర్యవంళోదృవులైన క్షత్రియులు. వీరికి మూల 
పురుషుడు దుర్ణయుడు ఈ వంశపు పూర్వులలో 'సాగి పోతరాజు' ఒకడు. ఈతని 
తరుదాతి వాడై న “శ్రీరామరాజు” “వత్సవాయి? |గామంలో నివాసం ఏర్పరచుకోవడం చేత 
వీరికి “వత్సవాయి' వారనే గృహ నామం కలిగింది. 

(కీ.శ. 16 వ శతాబ్దం వాడె న “వత్సవాయి చతుర్భుజ తిమ్మరాయ జగపతి 
బహద్దరు? ఈ సంస్టానాన్ని సంపాదించాడు. ఈ వంశం వారిలో ఈ తిమ్మరాయ జగపతి 
అత్యంత | పసిద్దుడు. మిక్కిలి సమరుడు విద్వ తిమ్మ జగపతి కమారుడె న రాయజగపతి 

ర్‌ @ అత ఎ 
(క శ. 17971804) కాలంలో కుంఫిణీవారి చేత శాశ్వత పరిష్కారం జరిగింది. కాని 
ఈతని తదనంతరం సంస్థానం చాలా చిక్కు. లలో పడింది. సుమారు 80) సంవత్సరాలు 
నిరంతర వ్యాజ్యంలో మునిగితేలింది. తుదకు 1888-1847లో జగన్నాథ రాజుగారి 
జే్యనగపుతుడై న రాజా సూర్యనారాయణ జగపతి సంస్తానాన్ని పాలించాడు. సంస్తానం 

అ యా అ ® © 

ఆర్థికంగా దెబ్బతినడం వల్ల 1847లో కిర్లంపూడి, దొంతమూరు, వీరవరం, కోలంక, 
కడలి, గొల్ల పోలు, జగ్గయపేట మొవలగు పెక్కు[గామాలు వేలంలో అన్యా(క్రొంత 
మైనాయి. ఒక్క 'కొతాము' ఎప్రేటు మినహా తక్కిన భాగమంతా (పభుత్వపరమైంది. 
రాజా చత్సవాయి వేంకట సూర్యనారాయణ రాజు బహద్దరు డీ. శ, 1982లో జమీకి 

వచ్చాడు. సంస్థాన పాలకులలో ఇతడు చివరివాడు. E 


682 తెలుగు సావాత్య కోశము 


ఈ సంస్థానపాలకులలో చాలామంది విద్వత్సంభువులు. సంస్థాన సంపాదకు 
డైన తిమ్మ జగపతిరాజు “వెణుతురుపల్లి విశ్వనాథ కవి” రచించిన ' శేషధర్మములు” అనే 
పద్యకావ్యాన్ని అంకితం పొందాడు. వత్సవాయి బలభ్యద జగపతిరాజు “(శ్రీరామ 

శతకము” |వాశాడు. కిరాతార్జునీయ (గంథానికి కృతిభర్త, ఏనుగు కుటుంబ కవులు 
ఈ సంస్థానపు యశశ్చం|దికలు అన్నిదిక్కు. లా వ్యాపింపచేశారు. ఏనుగువారు సంస్థాన 
విద్వత్కపులు. ఏనుగు లక్ష్మణకవి భర్చృహరి సుభాషితాలు తేనుగున అనువదించడం 
జగద్వితమైన విషయం. ఈతని తాత “పెద లక్ష్మణకవి (లత్సకపి) తుల్యా మాహా 
త్మ్యము, (ధువచరిితము మొదలగు కావ్యాలు |వాశాడు. భర్తృహరి సుభాషిత కర్త 
అయిన లక్ష్మణకవి “రామేశ్వర మాహాత్మ్యము, “జాహ్నవీ మాహాత్మ్యము” మొదలగు 
(గ్రంథాలు (వౌశౌడు. క్రీ. శ. 18వ శతాబ్దం వాడై న “అణివిళ్ళ వేంకటశాస్త్రి. చిత 
చమత్కారమంజరి, అలంకారనుధాసింధువు, రస్మపపంచం, మా హేశ్వరకావ్యం, భాస్కర 
[పశస్పి, రుక్మిణి కళ్యాణం వంటి పెక్కు రచనలు చేశాడు. నలజర్హ గంగరాజు, చావలి 
రామశాస్త్రి, హోతా చేంకటకృష్షక వి, క విభూషణం వేంకటనీలా|డిరాజు, పరవస్తు వేంకట 
రంగాచార్యులు మొదలగువారు ఈ సంస్థానంలో పేరుమోసిన విద్యత్క్య-వులు. కువల' 
యామోనము, అప్పారాయ యశశ్చం[దోదయము, అలంకార ముకావళి, జగత్పతి సుభా 
పితము, [పభావతీ |పద్యుమ్నము, అభిజ్ఞాన శాకుంతలము, మఘ సళదేశము (అనువాద 
రచన) మొదలగు పెక్కు రచనలు ఈ సంస్థానం ధ్వారా ఆంధ సారస్వతానికి లభిం 
చాయి... కవిపండిత గాయకాదులు పెక్కురు ఈ సంస్థానాధిపతుల చేత ఈనాములు, 
వార్షి కాలు పొందినారు, పెద్దాపురం సంస్థానానికి చెందిన శతాధిక చాటుపద్యాలు ఇప్పటికీ 
లభిస్తాయి. (అం సం,సాా 
పెద్దిరాజు రామరాజు 
కాలం: క్రీ. శ. 18వ శతాబ్దం కావచ్చు. 
రచనలు : లభించలేదు. 


ఇతన్ని అప్పకవి పేరొన్నాడు. (క.స_198) 
పెనుపలె దాపనామాత్యుడు 
క యా 
కాలం వ. నిర్దారణ కాలేదు. 
రచన : సీతా విజయము. 
కోనయామాత్యుని ప్వతుడు. పండిత కవి, (క స_142) 


పెనుముర్రి వేంకటార్యుడు 
కాలం: కీ శ. 18వ శతాబ్ని. 
లు 
రచన : లక్షణ విలాసము (రక్షణ రథం. 
. విశిష్టత : ఈయన, లాక్షణికులు అనేకులు “అనేక దార” ఛందాలు 
> న న్‌ా 
&_చెప్పారవి చెప్తూ, స్వేచ్చాయుత బుద్ధికో ఒక లక్షణ విలాస. (గ్రంథాన్ని |వాశాడు. ఈ కవి 


[ప్రాచీన సాహిత్యము 683 


(గంథాన్ని అప్పకవి తన పుస్తశంలో పేర్కొన్నాడు. ఇతడు ఉదాహరించిన (గ్రంథాలు 
కొన్ని దొరకటం లేదు. (అరు ద-9-248) 


కాలం : (కీ. శ. 17వ శతాబ్దం. 

సలం ౩; విజయనగరం సంస్థానం, 

రచన : సీమంతినీ కల్యాణము. 

గురుపు * ఎల్లి నారాధ్యుడు. 

పూసపాటి తమ్మభూపాలునికి (1కి. శ. 1820-1670) మంతి. తండి నీల 

యామాత్యుడు. “పిల్ల లమృరి పినవీరభదుని” వంశానికి చెందినవాడనని చెప్పుకున్నాడు. 
ఆళ్వాసాంత గద్యలో, ఏరి వవుశంలోనివారు కటకా ధిపతులవద్ద “ పెనుమళ్ళ” (గామాన్ని 
బహుమతిగా పొంది అక్కడే నివసించడంచేత, వీరికి “ పెనుమళ్ళ"” గృహనామంగా స్థిర 
పడిందని చెప్పబడింది, (ఆం.సం,సా_414) 


పెనుమెచ్చ జగన్నాథరాజు 
కాలం ; |: శం 19వ శతాబ్దం, 
సలం : విజయనగర సంసానం. 
అ @ 3 
“రామకథాసార సం్యగహముో కృతిపతి. సాహితీ పియుడు, 
విజయనగర సంస్థానాధీశ్వరుడై న విజయరామ గజపతికి [పధానమం|తి. 
మండ కామేశ్వరకవి రచించిన రామకథాసార సం్యగహ (గంథ కృతిభర్త. ఇతడు 
సంస్కృృతాంధ విద్యాపరిశిలనా ధ్యక్షుడట. (ఆం.సం,సా_429) 
సపెనుమెత్స అనంతరాజు 
కాలం ౫ కీ.శ. 16వ శతౌబ". 
© 
"సలం : తూర్పు గోదావరి జిల్లాలోని ర్యాలి [గామం. 
అ లం 
సాహిత్య పోషకుడు. అంబరీష చరి తాది .కృతులు. కృతివరదినట్లు. తెలుస్తూ 
న్నది. “అంతర్వేది మాహాత్మ్యం” కావ్యం రచించిన పెనుమెత్స గోపరాజు ఇతని 
తండి. ర్యాలి కేశవస్వామికి గోపుర్మపాకారాదులు . కట్టించాడట. విష్తభజనానంద 
కర్తలు బమ్మెర కేసన_మల్ల కవులు ఇతన్నిగుఠించి చెప్పారు. (క-త-8-262) 


కాలం : క్రీ.శ. 1600 |పాంతం. 
సలం : ర్యాలి, 
© 
రచన : అంత ర్వేది మాహాత్మ్యము (అలభ్యం). 
విశిష్టత : ఇందుమతీ కల్యాణక ర్త వేంకటా[ది ఇతని సోదరుడు. బమ్మెర కేసకవి 
మల్గ్ల కవులు తాము (వాసిన “విపుభజనానందం"” కృత్యాదిలో ఈ కవిని గురించి." 
చెప్పారు. ఇతడు పెక్కు. కృతులు రచించాడట, అవి. తెలియరాలేదు. (క్ర,.త_కి-2ి5 1) 


694 తెలుగు సాహిత్య కోశము 


పెనుమెత్సు నార భూపాలుడు 
కాలం : డీ. శ, 16వ శతాబ్ద ౦. 
సలం “ తూర్పు గోదావరి జిల్లా ర్యాలి (గ్రామం. 
సాహిత్య పోగకుడు. బమ్మెర కనన ఇ మల్ల కవులు రోచించిన వి విష భజనానంద 
[పదబంధం ఇతనికి అంకిత౦. 
'పెనుమెత్స బుచ్చిరాజు 
కాలం : [దీ శ. 1800 (వాంతం. 


స్థలం వ కర్ష పాలెము. 
రచనలు రత తత్త్వ [పకాశిక. 
న. వెొకటపతిరాజు ఇతనిత౦ డి వేదాంత విషయాలను సుబోధకంగా 
చెప్పిన కవి. (క స_146) 


పెనుమత్స వేంకటా, ది 
కోలం ; [| శ. 1000 పాంతం. 
సివాసం ; ర్యాలి (గ్రామం. 
రచన : ఇందుమతి కల్యాణము (అలభ్యం). 
ఇతడు నాటకాలంకార నై పణిీ రచిత గీర్వాణాం[ధ కవితా (పవ ర్రకుడు. 
తం|డి పద్మరాజు, తల్లి గన్నమాంది. 
విశిష్టత : బమ్మెర 'కనకవి:. మల్ల కవులు తాము |వాసిన “విష్తుభజనా 
నంవరో కృత్యాదిలో ఈ కవిని గురించి చెప్పారు. ఇతడు గోదావరి జిల్లా రాజోలు 
తాలూకా “ర్యాలి” గామనివాసి. ఇతని తరవాతి మరి పదకొండు మంది కవులు (కీ నః 
1500 నుంచి 1900 వరకు ఇందుమతీ కల్యాణాన్ని కావ్యంగా |వాళారు. 
(క.త-6-200; ఆఅరు]ద-8) 
పెమ్మయ సింగధీమణి శతకము 
కర ఏ తెలియదు. 


“పెమ్మయ సింగదీమణీ” మకుటంతో చాలా పద్యాలు లభిస్తున్నాయి. అన్నీ 
చక్కని నీతులతో ఉన్నాయి. 
'పెమ్మయ సింగరాజు 
ముప్పది ఇద్దరు మర్యతులున్న సీసమాలిక ఈయన గురించి చెబుతున్నది. 
ఈయనను గురించిన చాటువులు నీతిబోధకాలు. కొన్ని పద్యాలచివర పెమ్మయ సింగధీ 
మణీ అనే మకుటంకూడా కనిపిసుంది. శతకమే ఉండేదేమోనని పండితులు అనుమా 
నిస్తున్నారు. (రారు) 
పెమ్మసాని తిమ్మ నాయకుడు 
“కాలం; కీ. శ, 17వ శతాబ్దం, 


_పాచీన సాహిత్యము 886 


DE కొడీప రి. 
గ = 


సాహిత్య పోషకుడు. చారు చం[దోదయ కర్త చెన్నమరా జు చెన్నమరాజును 
ఆనదరి-చాడు. 


పెమ్మనాని వారు 
వీరు మన్నె దేవేం[దులట వీరితో పెమ్మసాని అక్కుభూపాలుడు, నరసిం 
హుడు, చిన్న తిమ్మభూ పా లుడు (ససిద్దులు. సీకి కీర్రివి (పస్తుతిస్తూ చాలా చాటు 


పద్యాలున్నాయి. (చా-ప.ర.) 
'పెరియప్పకవి 
కాలం : (కీ. శ, 17వ శతాబం, 
టు 
స్టలం : శహాజీ రాజపురం. 


రచన: 1. శృంగార మంజరీ శాహాబీయమ్‌ (సం). 
వీరుదు : కవి తార్కిక సార్వభౌముడు. 
గురువు : కృషానంద సరస్వతి. 
గురువే ఇతనికి బిరుడిచ్చినట్లు తెలుస్తోంది. 18811712 లలో తంజావూరును 
పాలించిన శహాజీకి ఆ ?తుడు, 


వక్షిణ దేశంలో స్థిరపడిన పండిత కుటుంబానికి చెందినవాడు. విజయనగరానికి 
చెందిన అన్నశాస్తి కుమారుడు. 
శృంగారమంజరీ శాహజీయం, శవాజీరాజు జీవితాన్ని చ్నితించే నాటకం. 
తిరువై యూరులో ఉత్సవ సందర్భాలలో దీన్ని (పదర్శించే వారు. (ద.దే.వా-179) 
'పెరియాశ్వారు 
I విష్ణుచితుడు 
"పేరి కాధీనాథకాస్రి 
కాలం : (కీ.శ. 19వ శతాబ్దం. 
రచనలు : 1 తెలుగు : గౌతమతర్కము, పార్థసారధి శతకము, పూర్వశాకుం 
తలము, పత్యూషపటోధ మననము, భగవద్గీ తాసారము 
వీధినాటకము, శృంగార రసమంజరి మొదలగునవి. 
ii) సం స్తృతం ;: గంగా స్తవరాజమ్‌, గోదావరీలహరి. దుర్గా సౌందర్య 
శతకమ్‌, సరిభాషేందుశేఖర వ్యాఖ్యా కాదంబిని, 
పాంచాలికారక్షణమ్‌, యామినీపూ ర్లతిలకమ్‌, శాకుం 
తల నాటకమ్‌, సర్వమంగళా విభుత్వ స్థాపనమ్‌ 
మొదలగునవి. 
భాష్యాంత వ్యాకరణ సండితుడు. తర్కాల౦కారాలలో దృఢమైన వ్యుత్చత్తి 


836 తెలుగు సాహిత్య కోశము 


కలవాడు. సంస్కృత, పాకృత, ఆంధ భాషలలో కవిత్వం చెప్పాడట. |పాకృత 
రచనలు కనిపించవు గాని, వీరి సంస్కృత, ఆం| ధరచనలలో ముఖ్యమైనవి పైన 
అర బడ్డాయి, ' (ఆం.సం.సా_ 427) 
'పెరుంబూదూరి యతిరాజాచార్భులు 
కాలం : కీ. శ 17వ శతాబ్దం, 
సలం : మధురి మండలం. 
ఇతడు గణపవరపు చేంకటకవికి గురువు. ఇతని పేర వేంకటకవి యతి 
రాజు బిరుదు గద్యను రచించినట్లు తెలుస్తున్నది. ఆ గంథం నేడు అలభ్యం... .... 
సెరు సోముల గణపయ్య 
రచన : వాస్తుశాస్త్రము (పద్యకావ్యం). 


వివరాలు తెలియవు. (వా,చ;వం.సు_404) 
మెడా రామకృష్టయ్య 
కొలం | Es శ 195 శతాబ్దం (సథమార్గం). 
సలం “ అన్న దేవం పేట, 
డు 


“శ్రావణ విజయము.” అంకితం పొండాడు.“ అన్నరదేవరపేటి ఎ'సైటు 
పాలకుడు. మూల పురుషుని తరువాత 4 వ తరంవాడు. సొహిత్యాభిలాషి. 
సాహిత్య విశారద కాశీభట్ల సుబ్బయ్యశాస్రి ఈ జమీందారుకు అ|శితుడు. 
ఈ కవి |వాసిన గ శావణ విజయము” రామకృష్ణయ్యగారికి అంకితద, 
(ఆం. సం. సా_522) 


పెడి గంటంవారు 
ఇంటి పేరు. అబ్బమంతతి ఆనే ఆయన | పౌఢదేవరాయలను (1428-50) 
మెప్పించి పైడిగంటం బహుమానంగా పొందాడట. ఆప్పటినుండీ . ఆ వంశీయులకు 
పె మై దిగంటం వారనే ఇంటి పేరు వచ్చింది. హరి వంశంలోని 'ఉశ్చర్య పర్వాన్ని 
| తామరసల్ని తిమ్మయ్య ఈ వంశీయుడే. ఇతడు 18 వ శతాబ్ద లోని వాడు. 
. . (ఆఠుద్ర-9 _288) 
పెడిపాటి పాపయ్య 
కాలం | En శ. 19 వ శతాది౦. 
త 3 ద. 
సలం : మదరాసు. 
ఈ. 
రచన  : రామాయణ వచనము. 
కొండలయ్య. పుతుడు. గోనబుద్ధారెడ్డి రచించిన ద్విపద రామాయణాన్ని వచన 
కావ్యంగా సాం్మదీసుదొర ఆజ్ఞమేరకు రచించాడు. శైలి సులభమైన వ్యావహారికంలో 
ఉంది, హ్‌ య సన్‌ వ (7 (వ వ్యా 


/ 

జ > hoy st | i= Ly) శ శా "గా న 
+ ల! జీ 

జూ లల నో న వ. ఆ 


ప్రాచీన సాహిత్యము B97 


పెడిపాటి వేంకట నరును 
కాలం : Es శ, 19 వ శతాద్ది పూర్వార్థం. 
రచనలు : 1. రాధికా సాంత్వనము వ్యాఖ్య 2. రాధా మాధవము వ్యాఖ్య 
8. వై జయంతీ విలాసము వ్యాఖ్య 4. అనిరుద్ద చర్మిత వ్యాఖ్య. 
ఈయన | బ్రౌన్‌ దొర ఆస్థానంలోని పండితుడు, (తె,సా, విమర్శ._91) 
పెడిపాటి లక్మణ కవి. . 
కాలం : తెలియదు, 


రచన : నానార్థ నిఘంటువు (శతకం. 


(శ.సా.వి) 
పెడిపాటి వేంకటనృసింహ కవి 
కాలం : 17వ శతాబ్ద ౦. 
స్టలం ఏ నెల్లూరు మండలంలోని పెడిపాడు గ్రామం. 


రచనలు : 1. లక్ష్మీనృసింహ విలాసము 2 రామచం[ద శతకము శీ. మన్నారు 
కృష్ణశతకము 

లక్ష్మీపతి, చేంకమాంబల ప్వతుడు. నెల్లూరు మండలంలోని పెడిపాడు 

నివాసంవల్ల వీరికీ ఇంటిపేరు వచ్చిందట. ఈతడు నాలుగు |గామాలకు కరణంగా 

ఉండేవాడు. అష్టభాషా సంస్కార పరిష్కార  మనీషావిశేషుడు. అయ్యలరాజు 

నారాయణామాత్యుడు ఇతని మేనల్లుడు. ఇతడు మరి కొన్ని:శతకాలను కూడా రచించి 

నట్లున్నది రచన సరళంగా ఉంది. (ఆరు ద-11-260; శ.క.చ_289) 


పెడిమ్మరి వేంకటపతి 
కాలం వ కీ. శ, [7వ శతాబ్దం, 
గురువు "£ పైడిమ్మరి పద్మనాభయ్య. 
రచన గ చం దాంగద చర్మితము. 
పర్వతరాజు పుత్రుడు. ఈయన సోదరులందరూ పండితులు, కవులు. ఇతని 
పూర్వీకులలో ఒకరికి, “కృష్ణరాయభూ వణ” బిరుదముండేదట. ఇది ఇంటిపెరని కొందరి 
తలంపు. ఇతడు వై దుష్యం, [(పతిభ ఉన్న కవి, శబ్ద రత్నాకరరిలో ఇతని [పయోగా అ 
ఇచ్చారు. గురువుగారి ఊరి పేరుతోనే ఇతన్ని వ్యవహరిస్తున్నారు, (ఆరుద_10-242) 


పొంపూరి గురవ మర్నతి 
కాలం 3 డీ: శ. 17వ శతాబ్ద౦. 
స్ధలం య జట| పోలు ప్రాంతం, 


Fa) 


638 తెలుగు సాహిత్య కోశము 


సాహిత్య పోషకుడు. ఎలకూచి పినయాదిత్యుని ఆదిత్యపురాణం ఇతనికే 


అంకితం. (5. త-12-110) 
పొట్లదు ర్రి.మాలెపాడు శాసనాలు 
కాలం క డీ: శ. రీవ శతాబ్ది చివరిపాదం. 
కర్త : రేనాటి చోళుడు ఎరకల పోతరాజు. 


ఇది కీ శ, 8వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలలో మొదటిదని కొందరు 
పండితుల అభి పాయం. ఈ దాన శాసనాన్ని రేనాటి చోళుడు ఎరకల పోతరాజు వేయిం 
చాడు. పొట్లదుర్తి-మాలెపాడు (గామాలు రేనాటి సీమలో ఉన్నాయి. ఈ శౌసనానికి 


కీ. శ్రే. మల్లంపల్లి సోమశేఖర శర్మ చక్కగా అర్థాన్ని వివరించి చెప్పారు. 


శాసనం : “స్వ స్తిశ్రీ సోట మహారాజుల్లొళన, ఇన్సుతోలి అణపోతులు, 
రేవణకాలు పుద్దణకాలు ఇచ్చిన పన్నస, పెన్సాజ ఇ శె రేని కిన్‌ తేవిజివ్చిన వాను పజ 
మహా పాతకునకున్‌ ”_ 

అర్థము : “వోళమహారాజుల సమ్మతిని ఇను[పోల ఆజప్తలు రవణగారు 
పుద్దణ గారు ఇచ్చిన పన్నిస (పన్నులేని భూమి). పెద్ద (వాహ్మణుడు గారికి. దీనిని 
చెడిపినవాడు పంచ మహాపాతకుండగు”. 

(చూ. గిడుగువారి సన్మాన సంచికలోని వివరణ) 

(సా. చ. సం. 
పాటపొడ్పి చినతిమ్మరాజు 

య 


కాలం 


(కీ. శ 16వ శతాబ్ది [పథమ భాగం. 


సాహిత్యపోషకుడు, కృతిభ ర్త, దోనూరి కోనేరునాథ విరచిత ద్విపద బారి 
భాగవతం ఇతనికే అంకితం. (చూ. చినతిమ్మరాజు.) 


విశిష్టత ౩, అఆశియరామరాజు పెద తం|డియైన ఫొట పొడి తిమ్మరాజుకు 
ఈ చినతిమ్మరాజు కుమారుడు. ఇతని అన్న అయిన నల్ల తిరుమలరాజు ద్విపదబాల 
భాగవతాన్ని దోనూరి కోనేరు నాథుని చేత [వాయించి తమ్ముడు తిమ్మరాజుకు అంకితం 
ఇప్పించాడు. (ఆరు ద-క) 
భా టపాొడ్రి తిమ్మ రాజు 
న్నా 
ఆరవీటివంశజుడై న తిరుమలరాజే ఈ పొట పాడి తిమ్మరాజు. 
చూ, తిరమలరాజు, 


పొట్లపాడి నల్ల తిరుమలరాజు 


నామాంతరం : సల్ల తిమ్మరాజు (చూ, 


389 


 దేశుంలో ఉన్నారు. ముప్పిడివారు అనే ఇంటిపేరు కూడా ఇలా వచ్చినడే, 


(భారతి-మా_45_280-) 
బాలు గుపాటి వేంకటమం తి 
స్రలం * విశాఖ మండలం. 
కాలం ; |కీ. శ. 1720-80 |పాంతం. 
శృంగవరపు కోట జమీ౦దారులై న ముఖీ కాశీపతి రావుగారి దివాను, సాహిత్య 
బో షకుడు. కవి సండిత పక్షపాతీ. అడిదము సూరకవి ఇతన్ని పొగిడినట్లు ఎవరిసీ పొగడ 
తెవట. ఈ; మం తి_ప్రె అతడు ఒక శతకం చెప్పాడని అంటారు. కాని 89 పద్యాలు 
a లభించాయి. వీటికి చాలా (పచారం ఉంది. (పతి పద్యంలోనూ చివర 
““కాణుగుపాటి వెంకటమంత్రీ” ఆనేమకుటం ఉంది. (కవి సంశయవిచ్చేదం పీఠిక-24) 
వాత పెనాడు 
(పాచీన నాడులలో ఒకటి. కడప ముడలంలోని రాజంపేట, (పొద్దటూరు 
తాలూకాలు ఒకప్పుడు ఈ పేరుతో పిలువబడేవి. “పొతృపినాటిలో !విపిస భూమి. గిరాతుల 
కాట పట్టు అని ధూర్జటి దీన్ని పేర్కొన్నాడు. ఈనాడును పేర్కొన్న శాసనాలు రాజం 
“జులు, (పొద్దుటూరు (పాంతాలలో దొరికాయి, (సం.ఆ .వి.కో-5). 
వాత పె 'వెంకటామాత్యుడు 
కాలం : (కీ. శ. 17వ శతాబ్దం. 
స్థలం * అనంతపురం మండలంలోని రావుల చెరువు (గామం. 
రచన : నూటయెనిమిది దిప్యతిరుపతుల సుబ్బరాయశత కము (సుబ్బరాయ శతకము), 
ఇతడు రాయలసీమకు చెందిన అనంతపురం మండలం వాడై ఉండవచ్చున 
ఊహిస్తున్నారు. 
ఇతని తాత పేరు వెంకన. తండి 'పేఠ చెన్నయ్య. పొతృపిగామం కడని 
ముండలంలో ఉంది. వీరి పూర్వీకులు అక్కడి వారు కావచ్చును. చినరెడ్డి గారి సుంకిరెడ్డి 
_దోత్సాహంతో రచనలు చేశాడు (మమా. 
వాత పె వేంకటరమణ కవి 
— 
కాలం : కీ. శ. 17వ శతాబ్దం. 
బిరుదు : లక్షణ చక్రవర్తి. 
రచన  : లక్షణ శిరోమణి, (ఛం,ప,కోఎ) 
కాయూరి గోపన్న 
కాలం వ డీ. శ. 18వ శతాబ్దం, 


640 తెలుగు సాహిత్య కోశము 


సలం ౩, గుంటూరు మండలం, 
రచన  : తెలియరాలేదు. 
ఒక పద్యం మాతం అప్పకవిచే ఉదాహృతం. ఇతని ఇంటి పేరు పొట్టూరిగా 
కూడా వ్యవహారంలో ఉంది. ఈయన గుంటూవ తాలూకా పొత్తూరు నివాసి కావచ్చు. 
ఈ కవిని పామాణీకునిగా ఎంచి, ఆస్ఫ్సకవి నామాఖండ వి|శ్రమాలను చెబుతూ ఒక 
పద్యాన్ని ఉదాహరించాడు. (పొత్తూరి గోపన్న వేంగళామాత్యుని మీద చాటువు 


చెప్పాడు.) (ఆరు ద.9-255; అప్పకవీయం_8_224) 
పొనుగోటి జగన్నాథరాయలు 
కాలం 2 (క్రీ. శ. 18 వ శతాద్ది తుది భాగం. 
స్టలం కి నల్గొండ జిల్లా పానుగోడు. 
రచన : కుముచవల్ని విలాసము. 


గురువు : సము[దాల తిరుమలాచార్యులు. 
ఇతడు గోలకొండ నవాబులకు విధేయుడుగా దేవాది పట్టణాన్ని పరిపాలించే 
వాడు. 
పొనుగోడు (పెనుగోడ) డేవరకొండ సీమలోనిదని అంటున్నారు. ఇతని 


కవిత్వం మృదువుగాను భక్తి రసపూరితంగాను ఉంటుంది. 
(క.త_ 12.218; ఆరు[ద_ 11.262) 


పొన్నతోట ఓబళకవి (బౌబశళకవి) 
కౌలం న డీ. శ. 16వ శతాబ్ది. 
స్టలం న మైసూరులోని చెన్నపట్టణ పాంతం. 
రచనలు : 1. వామన పురాణము 2. మార్కండేయ పురాణము (నష్షమైంది). 
బెబిళుని కుమారుడు. మైసూరులోని ఒక పాంతాన్ని పాలించిన రాణా 
వంశీయుల ఆస్థానంలో ఉండేవాడు, జగదేవరాయని ఆ శితుడు. 
విశిషత : ఈయన అనువదించిన రెడు పురాణాలలో మార్క_౦డేయ 
పురాణం నష్టమెంది. వామనపురాణం అవతారికలో కృతిభర, జగదేవరాయడు అధ్యాత్మ 
రామాయణాన్ని |వాశాడని ఓదిళకవి చెప్పాడు. (ఆరు[ద-_9_284) 
పొన్నాడ సపెదిరాజు 
అ ఇ 
కాలం 8 శ. [1000కి పూర్వం, 
రచన a (పద్యుమ్నచరి త (అలభ్యం). 
విశిషత : పింగళి సూరన్నకు ముందే తెలుగులో ఈ కవి (పద్యుమ్న చరిత 
(వాళాడు. ఈయన (ప్రద్యుమ్న చరితనుంచి సంకలనక రలు [పబంధరత్నాకరంలోను; 
ఉదాహరణ పద్యాలలోనూ ఉదాహరించారు. ఇందులో 18 పద్యాలు పురవర్ణనకు సంబం 
ధించినవి. 8 పద్యాలలో ఒకటి నాయకవర్లన, ఇంకొకటి నాయకీనాయకులు కలుసు 





[పాచీన సాహిత్యము: 641 


కున్నప్పటి చూపులవర్లన, మరొకటి పరుష విరహాన్ని, నాలుగో పద్యం చకోరికా విర 


హాన్ని వర్ణిస్తుంది. |ప్రద్యుద్ను చరితను తెలుగులో ఫణిధపు మాధవుడనే కవి రూడా 
చెప్పాడు. కవి |[పద్యుమ్నచరి[తలోని చకోరికను గంపెడు సంతానమున్న తేలుగు 
ఇలాలిలాగా వరి ౦చాడు, (ఆరు[ద-9) 
ag) వ 
పొన్నికంటి తెలగన్న 
కాలం శ కీ. శ, 18 శ తాద్ది పూర్వార్గం, 
సలం “ గోలకొండ పాంతం. 
© ఇ 
రచన 2 యయాతి చర్విత. 


విశిషత : భావనా మాత్యుని కుమారుడు. ఈయన తొలిసారిగా అచ్చ 
తెలుగు కావ్యం చెప్పాడు. అచ్చ తెలుగంటే ఇషమైెన; అమీన్‌ ఖాన్‌ అనే గోల 
కొండ కుతుబ్‌ శాహి, సేనావతి మరింగంటి అశ్చన్నద్వారా ఇతని కావ్యం అంకితం పుచ్చు 
కొంటానని తెలగన్నకు కబురంపి, కావ్యం వాయించి కృతి పుచ్చుకౌన్నాడు. కావ్యంతో 
వచ్చే బిరుదులు, పేర్లు సంస్కృతంలోనే చెబుతానని, మిగిలినవి అచ్చతేలుగులో చెబుతా 
నని, అలాగే కఠోర నియమాలతో కావ్యం (వాసి, తెలగన్న అచ్చ తెలుగన్న అయ్యాడు. 
భారతంలోని కథను రసవ తరంగా చక్కని ధారాశుద్ధికో చెప్పాడు. (ఆరు ద-8-141) 

పోచన 


కాలం అ (కీ. శ, 18వ శతాబు. 
టు 
రచన : బం|దాభ్యుదయనదు, 
నృసింహ సోమయాజి పు తుగు. తన రచనను ఖమ్మనమం,తి కుమారుడై న 
చిన్నయామాత్యునికి ఉంకిత మిచ్చాడు, (క. స 185) 
పోచమ్మ పాట 
కర్త ; తెలియదు. 


చానసన పారమార్థిక గేయం. 
పోచమ్మ ఒక [గామ దేవత. ఆ దేవత మాహాత్మ్యం తెలిపే గేయం. 


చూ. పారమార్టిక గేయములు. సస (ఆం. వా. చ) 
పోచిరాజు విరన్న 
కాలం : డీ. శ. 18న శతాదబం. 
(ఈ) 
స్థలం * గుంటూరు జిల్లాలోని కొలకలూరు. 


రచనలు : కృష్ణాట్టన సంవాదము, వంచ కొవ్యములు, విభూతి మాహాత్మ్యము, 
మనువంశ పురాణము, ము క్రదేవుకథ, ఆనందలహరి, సౌందర్యలహరి, 

భ_ర్హృహరి సుభాషితములు, భల్లాణ చర్విత, 
పండితకవి. ఇతని [గంథాలు. రెండు మాత్రమే లభించాయి. మూ ర్రమాంబి, 
ఏరభ [దు లితిని తలిదం[డులు. (క. స_ 22ఏి 


642 తెలుగు సాహీత్య కోశము 


పోడూరి కొండకవి 
భాలం . (డీ. శ, 18వ శతాబ్దం, 
సలం ఏ గోదావరి మండలంలోని పోడూరు. 
రు 


రిచనెలు న l. భార్గవా భ్యుదయము Me 


గబ {ey గ” a శ లోల థ్‌ ణ్‌ వ 
శినరామా భ్యువయ కావ్యంలో ఇతిఏ పసర్త్‌ ఉంది. (క.ళ _ 12 150) 
పోడూది పెదరామామాత్యుడు 
కాలం : డీ. జా 18 వ కతాౌదబం. 
ద 
రచసిలు. : శివరామాభ్యుచచుము, కౌనల్యాపరిణయము మొదలగునవి. 


శినరామ మంతి సీశకమాంబణల పు్యుతుడు. ఈతని వంశంలోని వారు విద్వత్క 
వులు. గురజాల పేరయార్వుని పోత్సాహంతో ఇతడు రచనలు చేశాడు. ఇతని అన్న 
జాపన్న ఉషాభ్యుదయ కావ్యా ఏన? తమ్ముడు రామన నిరోష్ట్య జానకీ కల్యా ఎణాన్న్‌ రాశారట 


(క.స- 128) 
హోడూరి sae 
కాలం వ కీ. శ, 17వ కతాబం. 
© 
రచన ఉషా భ్యుదయము (అలభ్యం), 
పోఠతూరి సెనరామామాత్ఫుని సోదరుడు. ఏద్యత్కు వి, 
(క.చ_8_198) 
సోడూరి వేంకటరాజ కవి 
కౌలం : కీ. శ. 19 వ శతాబం. 
_ 2 
సలం ఏ విజయనగర సంసొనం. 
€ by 


రచనలు ; రామలీలా విలానము. 
విజయనగర సంస్థా రాధిపతి అయిన విజయరామ గజపతి (1828 189) 
ఆ +తుడు, విజయరామ గజవకతి పట్టాభి షేకోత్సవాన్నీ, ఆనాటి (శ్రీరామలీలా విలాసోత్స 
వాదులనూ వర్తి ంచాడు, (ఆం.సం.సా_428) 
హోణంగి కాసనము (సం) 
కాలం : [కీ శ. 848 [పాంతం, 
శాసన కర్త: ఆజ్జప్తి పండరంగడు. 
విషయం : గుణగ విజయాదిత్యుని పేనాప్‌ పండర౦గని శాసనం, సంస్క్ట్యాతం, 
(కె.క,.చ_24) 


కాలం : “ఉడాహరణ పద్యములు” [గంథకర్త ర అయిన అజ్ఞాత (గంథ సంధాతకుు 
పూరుడు. (|కీ.శ. 18వ శతాబ్ది). 
రచన : చేతాళ పంచవింశతి. 


_పాచీన సాహిత్యము 843 


విశష్షత : ఈ కవి కొవ్యంలో నుంచి 17 పద్యాలను ఆజ్ఞాత _గంథ సంధాత ఉదాహారిం 
చాడు. పూర్వకవులు వెన్నెలకంటి అన్నయ్య షోడశకుమార చరిత్రలోను, కూచి రాజు 
ఎరన్న సకల నీతి కథా నిధానంలోనూ భేతాళుని కథలు చెప్పారు. వీరిద్దరికి చాలా 
పూర్వం కవి భల్లటుడు అనే కవి భేతాళపంచవింశతి (వాసినట్లు |పతీతి, ఈయన 
కావ్యంలోని కవిత [పదింధ సాధారణమైనది. చెప్పుకోదగ్గ విశేషాలు లేవు, 
(ఆవ|ద్ర-$) 
పోతరాజు వీరయ్య 
కాలం : “ఉదాహరణ పద్యములు' సంకలనం చేసిన అజ్ఞాత | గంథ సంధాతకు 
పూమ్యుడు. [కీ శ. 16వ శతాబ్ది, 
రచన : (త్రిపుర విజయము (అలభ్యం). 
విశిషత : ఈయన (తిపుర విజయంలో నుంచి అజ్ఞాత (గంథ సంధాత $4 సీస పద్యాలను 
ఉదాహరించాడు. 


పోతా (పగడ శ్రీరాములు పంతులు 
కాలం : (కీ.శ. 19ప శతాబ్దం. 
స్థలం ఏ గోదావరి మండలంలోని గోపాలపురం గామం. 

రృతిపతి. మీకిలి మల్లి కారున కవి రచించిన రాఘవశతకం అంకితం 
పొందారు. ఈయన స్యాయవాదులుగా, వ దల వ్యవహార కర్తలుగా (పసిద్దు లు. 
వంగూరి సుబ్బారాపు పంతులు గారి పిన మామగారట. (శ.క.చ _-608) 

పోరి 

ఇది పూర్వం జాడామి చాణుక్య, తూర్పు చాశుక్యరాణు౨ పేర్ష చివర ఉస 
యుక్తం. రామేశ్వర స్తంభ శాసన |పదాత, రెనాటి చోళులలో (ప్రముఖుడైన పుణ్య 
కుమారుని (కీ. శ. 625) భార్య పేరు “వసంత పోరి”. ఈ “పోర” తన భర్త 
బిరుదులను సూచిస్తూ శాననాలు వేయించింది. ఈమె చాణక్య వంకీయురాలై ఉంటుందని 
పండితులు ఊహిస్తున్నారు. ఇది గౌరప సూచకంగా వాడిన పదం, 

“పోరి” అనే మాట చాళుక్యరాజు కుమార్తెలలో తప్ప ఇంకెక్కడా కని 
పించదు. బాదామీ చాళుక్యరాజైన రెండో పులకేశి కుమారుడు చం[దాదిత్యుని భార్య 
"పేరు “విజయ మహాదేవి పోరి.” అ్లే తూర్పు చాళక్యరాజై న మంగి మహారాజు 
కుమార్తె పేరు “పృథివి పోరి”. చరిత్రలో ఒక్క చాళుక్య రాకుమార్తెలలోనే ఈ 'పోరి' 
మాట (పత్యేకంగా |పయుక్తమనే విషయం గమనార్హం. 

ఆధునిక సమాజంలో ఈ “పోరి” శద్దిం విలక్షణమైన పరిస్థితులలో 
[పయుక్తం. వయసులో చిన్నగా ఉండి, కొంచెం ఆకతాయి చేష్టలు చేసే పిల్ల లప కు 
దీనిని | పయోగిస్తున్నారు. అ్లే 'పోరగాడు అనేది బాలురసట్ల “పోరి” అనేది 
బాలికలసట్న ఉపయుక్కమౌతున్నది. బాలబాలికలు విసిగించే పనులు చేసేటస్ఫుడు, 


644 తెలుగు సాహిత్య కోశము 


కోపం తెప్పించే పనులు చేసేటప్పుడు “దొంగ పోరగాడు, దొంగపోరడు, దొంగపోరి”ో 
అని కాడా వ్యవహరిచటం కద్దు 
“పోం” శద్దాన్ని తెలంగాణా | పాంతంలో ఏశేషంగా (ప్రయోగిస్తారు. 
(ఆరు[ద_ 1-88-00) 


పోలమరా జు 
కాలం : [5 శ, 15090 కి ముందు 
రచన : పర్వత పురాణము (అలభ్యం, 


విశిష్టత : ఈయన (వాసిన పై సె కావ్యంలో 2 పద్యాలను పెదపాటి జగ్గన్న 
తన సబంధ రత్నాకరంలో ఉదాహరించాడు. ఒక పద్యంలో కవి సూర్యాస్త మయాన్ని, 
రెండో పదంలో రాజనీతిని చెబుతూ_పాలకుడు తెలును కోవలసిన పదహారు. సంధులను 
వివరించాడు... తెలుగు దేశంలో పర్వతం అంటే సం|వదాయ సిద్దంగా శ్రీశ లమే 
గురొస్తుంది కనక ఈ కవి |వాసిన పురాణం శ్ర్రీశై లమాహాత్మ్యాాన్ని తెలియ జేస్తుందని 
భావించవచ్చు. (ఆరు[ద-9) 
హోలరాజు కథ 
కర : కనకబుడి గట్టయ్య. 
ద్వి పద. జానపదులు పొడుకోవడాసికి అనువుగా ఉంది. 
హోలవరము 
గోదావరి మండలంలోని నవీనమైన |పొ్యపయిటరీ ఎ'సేటు. 
తూర్పు గోడావరి మండలంలోని 87 జమీందారీలలో ఇది ఒకటి, 1808లో “రెడ్డి 


లక్షీ నా నారాయణ దేవు' గారి పేర శొశ్వతక త్ర నిర్ణ యు జరిగింది. తరువాతి కాలంవాడై 


“మంగపతిదెవు” కాలంలో మొత్తం ఎ'సేటు వేలం వేయబడి ది. అప్పడు కతత ఏడు 


1814 లో అప్పారావు మరణించిన 
తరువాత “కాచ్చెర్హ్ల కోటి వంశపు. బాహ్మణులు mye న్నారు. 


వగ 


జమీఎడారు రామచ3్యద అప్పారావు ఖరీదు చేశా 


సంస్థానిపాలకులు “కొచ్చెర కోట' వంశీయులు “కొచ్చె రకోట వేంకట 

య ఇట్‌. 
జగన్నాథరావు మొవటి పాలకుడు. ఆ తరువాత ఆశని కుమారుడు “రామచం|[ద 
wr ఆతని కుమారుడు “వేంకబ జగన్నాథరావు” రాజ్యం చేశారు 


లో 
"ఈ ఎంకట శ్‌ 


షష మంత్ర శాస్త్రంపై నమ్మకం ఎకుు వగా ఉండేదట. 

డు పోలవరం సమీపంలో ఉన్న “ పట్టసాచల క్షేతంగొలో వెలసిన వీరభ|ద 
స్వామి దేవాలయంలో దేవీ ఉపాసన చేయగా, చేవి (పత్యక్షం కావడంతోనే భయపడి 
మరణించాడని |పతీతి. ఇతడు నిస్పంతుడు కావడంచేత “కృష్ణారావు” (18/1. 1919) 
అనే అయిదేండ్ల బాలుడిని చత్తుతిసుకున్నాడు. ఇతడే “రామచం[ద వేంకట 
కృష్ణారావు" అనే పేక పోలవరం జమీఎదారీని పాలించాడు. వేంకట జగన్నాథరావు 


1018 లో మరణించాడు. సంతానం లేక పోవడం చేత తరువాతి కాలంలో ఇతవి 
ద వ జమీందారీని పాలించాడు. 


[పాచీన సాహిత్యము 640 


కొచ్చెర్లకోట రామచం[ద వేంకటకృష్ణారాయ బహద్దరు (ప్రపితామహుడై న 
పెద్దాడ నాగరాజామాత్యుడు శకుంతలా పరిణయ [గంధాన్ని |వాశాడు. “మతుకునుల్లి 
కృష్ణశా వ్ర” ఈ సంస్టానాధీశుడై న వేంకట జగన్నా ఎఇతరంావు | పేరణచేత “వీరభ్యద 

. శతకం" (వాసి సర్మానింపబడ్డాడు, ఈ ఎ సేటు పాలకులలో రామచం ద వేంకటకృష్ణా 
రావు (ప్రసిద్ధుడు. నంస్కృృతాం్యధ భాషలపై అమితాభిమానం కలవాడు. “అంధ భాషో 
జీవని” సఎస్తావకుడు. 1608 లో ఈ కృష్ణారావు “సరస్వతి” అనే సాహిత్య పత్రికను 
స్థాపించాడు. చిలకమర్తి లక్షీ నరసింహం, కొిొమ|రాజూ వేంకట లక్ష్మణరావు వంటి 

పండితుల వ్యాసాలు, శ్రీన థాదులై న పాచీన కవుల రచనలు ఈ పతికలో చోటు చేసు 
కున్నాయి. సుపసిద్దులె న “తిరుపతి వేంకట కవులు? ఈ సంస్థానంలో అస్టాన కవులుగా 
ఉన్నారు. వీరి “బున్షచరి తొ రచన ఈ కృష్ణారావు గారికి అల ఇవ్వబడింది. 
(ఆంసం,సాా) 
మోలి పెద్ది వెంకటరాయకవి 
కాంం : Ea శ, 1800-1875. 
స్టలం : కార్వేటి నగర సంస్థానం. 
రచనలు : వేణుగోపాల శొతకము, లావణ్యశతకము, తిట్ల దండకము మొదలగునవి. 


విచ్వత్కవి. కార్వేటి నగర |పభువులై న రాజకుమార వేంకట పెరుమాళ్ల 
రాజు అస్థానంలోని అష్ష దిగ్గజాలలో ఒకరు. వీరు వేణుగోపాలస్వామి భక్తులు. ఆతని 
మై స్థ రచించారు. రొనవంతంగా హృదయంగమంగా కవిత్వం చెప్ప నేర్చిన కవి 
(ఆం. సం, నొ 
పోలు నుంచి బసవన . 
కాలం : 1740 _పాంతం, 
రచన : మైరావణ చరి[త (ద్విపద. 
3 2 కా స్ట విశారదుడు. | పొఢంగా 
జన్నమ్మ మల్లి మంతుల కుమారుడు కవిత్వ తత్వ (1 


కవిత్వం (వాళాడు, (ద్వి. సా.చ-_216) 
హోలూరి గోవిందకవి 
కాలం . [కీ ళు 16వ శతాబ్ద, 
స్టలం వ చోళడదేళం. 
రచనలు * 1. తాళదళ (పాణ పదీపిక 2. రాగతాళ చింతామణి కి. పర్వత నారద 


సంవాదము (అలభ్యం) 4. ఇందుమతీ పరిణయము. 
సమకాలికులు : చల్లాపల్లి వెంకయ్య, గులివల్లి గోపన్న. 
ఓబయా మాత్యుని పుత్రుడు , చెరుకూరివారనే పంటరెడ్డ ఆశ్రయంలో 


ఉండేవాడు. ఇతని కాలాన్ని గురించి, నాయక :రాజూలనాటి వాడనీ, మహారాష్ట్ర: రాజుల 


648 తెలుగు సాహిత్య కోశము 


కాలం వాడనీ భిన్నాభి పాయా లున్నాయి. సంగీత సాహిత్యసం|పదాయాల ననుసరించి 
రచనలు చేశాడు, 
[డావిడడేశంలోని వివిధ క్షేత్రాలను తన రచనలలో వర్తించాడు. 
(ఆరు[ద 12-158; ద,దే,వా-285) 
పోలూరి గోవిందయ్య 


నామాంతరం * పోలూరి గోవింద కవి (చూ. 
హోలూరు మాధవయ్య 
కాలం : (కీ. శ, 17వ శతాబ౦ చివర్‌. 
దె 


రచనలు : తెలియరాలేదు. 
ఆంధ శబ్ద చింతామణికి “కవి శిరోభూషణమ”నే పేర సంస్కృత వ్యాఖ్య 
"| వాసిన అహోబల మ్‌, ఈయన మేనమామ. గొవ్చ విద్వాంసుడట. (తె.విస-6) 
పోలేరమ్మ దండకము 
కర్త: చూ, ముడుంబై వేంక టకృష్ణ్లమాచార్యులు. 
“పోలేరమ్మ” అనే (గా మడేవత పరమైన దండకం, (ఆం.సం.సా 
పోశెట్టి లింగకవి 
Fos కీ 155 శతాబ్దం చివరిభాగం. 
రచనలు : నవచోర చరిత్రము, మలహణ చరితము, శంకర దాసమయ్య చరితము, 
వీరసంగయ్య దేవచరి[కిము, శిష్య ప్రబోధము. 
గురువు : గార్ల పాటి లక్ష్మణ కవి. 
ఇతని రచనలన్నీ ద్విపద కావ్యాలే. వీనిలో నవబోధ చరిత మొక్కలే. 
లభించింది. కవిత్వం నిర్హుషంగా, [పొఢంగా, మనోహరంగా ఉంది. శాస్త్ర విషయాలను 
వివరించడంలో కవి అద్వితీయుడు. (ద్వి.సా.చ- 188) 
పౌరాణిక గేయములు 
జాననద గేయ వాజ్మయం వస్తు రసాది భేదాన్ననుసరించి కొన్ని విభాగాలుగా 
చేయబడింది. అందులో ఈ పొరాణిక గేయ విభాగం ఒకటి. 
ఇతిప్పు త్తం హెరాణికమైనవ్వుడు ఆ గేయాలు పౌరాణిక గేయాలనబడుతాయి. 
అంటే భారత రామాయణ భాగవతాది రచనలక్న సంబందించిన వస్తువు ఆధారంగా గేయాలు 


బయలు చేరితే అవి సొరాటిక గసయాబని స్థూలంగా చెప్పవచ్చు, 


చునకు మొదట రామాయణ భారతాది రచనలు సంస్కృతంలో ఉండేవి. జాన 
వన్‌ రచన ల్లో ఆ వస్తువు [(గహింస దిడిసెప్పటికీ యథాతథంగా ఉండదు సంస్కృత కావ్యా 

లలో లేని విషయాలు అనేకం ఈ వాజ్మయంలో కవిపిస్తాయి.రచన జరిగినప్పుడు సమ 
కాలికంగా ఆ జానపదుల వ్యవహారంలో ఉన్న ఆచార విశేషాలు, కథలూ ఈ రచనల్లో 


చేర్చదిడుతాయి. ఇది ఈ రచనల్లోని ఒక |సత్యేకత. 
అ - న్‌ 


(పాచీన సాహిత్యము GAT 


సంస్కృతంలోని పౌరాణిక కావ్యాలను తెలుగులోకి అనువదించేటప్పడు పెక్కురు శిష్ష 
కవులు ఈ జానపద గేయాలలోని నూతన విషయాలను తమ రచనల్లో చేర్చి ఉండవచ్చు. 
అందుకే మూలంలో లేని విషయాలు అనేకం అనువాద రచనల్లో కనిపిసాయి. 
కూచకొండ రామాయణము, మోక్షగుండ రామాయణము, ధర్మపురి రామాయ 
ఇము,పుతకా మెష్టి, నలచరిత, సుభ్యదాకల్యాణము, గయోపాథ్యానము, | పహ్ల్హాదచర్నితము, 
గబేం్యదమోక్షం ము॥ పెక్కు రచనలు ఈ పౌరాణిక గేయ వాజ్మయానికి ఉదాహరణలు. 
(ఆం. my చ.) 
(పకరణము 
కావ్యంలోని కథాంశాల విభాగం, ఉద్దేశించిన విషయసిద్దికి (ప్రకృష్ణమైన 
సాధనం |పకరణ౦. కాబటి కథా విభాగాలకు ఈ పేరు సముచితంగా ఉంది. 
(పకరణము 
ఇది వశవిధ రూపకాలలో ఒకటి. శృంగార రస్మపథధానమై, ఇతివృత్తం లోకం 
లోనిదై , కవిబుద్ది విరచితంగా ఉండాలి. నాయకుడు ధీరశాంతులై న అమాత్య వివ 
వై శ్యులలో ఎవరయినా కావచ్చు. నాయకుడు ధర్మార్థ కామతత్పరుడు, ఆపాయాంత 
ఛిత కార్యసిద్దికలవాడు అయి ఉండాలి. ఇందులో కులజ కాని, వేశ్య కాని, అరువురూ 
గాని నాయికలు కావచ్చు. మాలతీ మాధవ, తరంగ దత్త, మృచ్చకటికములు, |పకర 
రకానికి ఉదాహరణలు. నాటకంలో ఉన్న సంధులే దీనిలోను ఉంటాయి. ఇందులో 
పది ఆంకొలు ఉంటాయి. (కె.వి.స_6) 


_పకౌశ భారతీయోగి 
కొలం : (కీ.శ. 14వ శతాబ్ది ఊఉ త్తరార్హం, 
కొండవీటి ఆనవేమారెడ్డి అస్థానంలో ఉండేవాడు. శాసనకర్త, అనవేముని 
దక్షారామ శాససం (వాళాడు. 
విశిషత : ఇతడు సంస్కృృతాం[ధాలలో చాలా కొన్యాలు |వాశాడన్నారు కాని లభ్యం 
కాలేదు. ఈయన శాసన పద్యాలను కీ.శే. జయంతి రామయ్యపంతులు ఉదాహరించారు. 
((శ్రీనాథుడు-కొ. శ్రీ.మూ) 
_పకాశీక వ్యాఖ్య 
కర్త న చితకవి అనంత కవి, 
రామరాజ భూషణ విరచిత హరిశ్చం|ద నలో పాఖభ్యానానికి వ్యాఖ్య. 
(ఆరు[ద_98) 
_ప్మకియా కౌముది (సం) 
కర్త: శేషరామచం|దాచార్యడు. 


ఇది సమస్త సంస్కృత వ్యాకరణాలను పరిశీలించి (వొసిన గంథం, దీని 


848 తెలుగు సాహి త్యకోశము 


మీద శెష కృష్ణపండితుడు “(ప్రక్రియా [వకాశము” అనే సంస్కృత వ్యాఖ్య |వాశాడు. 
(తె.వి.స_6) 
(వకియా _పకాశమ్‌ (సం) 


జ వ్‌ 
కర న్న క్‌ సం! 
వానో 


జౌ 
(ఆం. య |; -2) 


ఇది మనెంద మవవావను తిరువాయిమొడి నుండి [గహించబిడినది. శీ) కాంతు 


చొకనాడు భూకాంత వదకు వెళ్ళగా, (శ్రీ కాంత అలగటం, అతడు ఆమె అలక తీర్చడరి 
. . . 


ఈ యక్షగాస.తోప కథ 
శీనిలో పదవులు, దిపదలు, పద గద్యాలు ఉన్నాయి. దినిని కవి 
"ఖీ ల 
శృంగార నాటక నేయ |దబంధంగా పేరొ-న్నాడు. గ్రయ.వా.చ-_[88) 


_పణయ కలహము (అలభ్యం) 
కర్త. విజయ రాఘవ నాయకుడు. 
మట, (చ. దె.వా-88) 
అలీ అల 
(పణవదర్పణము (సం) 
కర్త చూ. తిరుమల జుకుషటణం (ఇమ్మడి శ్రీనివాసాచార్యులు, 
విశిమైద్వెత సిన్హాంతపరంగా |వాయబడింది. నురపురం సంస్థానాధీశ్వరు ల 
సమావతణ 3లో వెలసేని గంప వరంనరకో. ఒకటి: 
(ఆం.సం.సా_§18) 
'పతాప చరి; తము 
టు 
కవి ఎకా[మనాధుడు, 


[పాచీన సాహిత్యము 849 


[పత్వేకత ఏ ఇది తెలుగులో తొలి చారితక కావ్యం. కాకతీయుల వేయి సంవత్స 
రాల రాజ్యపాలన చరిత దీవిలో ఉంది. దాదాపు 12 మంది రాజుల చరిత ఉంది. 
గణవతిదేన్సుని కూతురు రు[చన్మును, ఆయన భార్యగా కవి పొారబడాడు. మొల, తిక్కన 

G ne) 
సమకాలికురాలని |భమించాశు. సుల్తాన్‌ మహమ్మద్‌ ను, తుళువ వీరనృసింహ రాయలను 
ఢీరొ)_నాడు, కాబటి, కవి వారికంటె అరా(చీనుడు. దోనూర కోనేరునాథుని సమ 

గ్రా నౌం స్తే ఏ 
కాలికుడు కావచ్చును. ఈ కావ్యం వల్లి ఎన్నో చార్మితక విషయాలు తెలుస్తున్నాయి. 
[పతాపరు[దుని క వివండిత మం )తివర్యుల వివరాలు, నాటి వె వై భవాన్ని తెలిసే లెక్కలు 
ఉన్నాయి, ఆనాటి రాజకీయ, సాంఘిక చరి తకు ఈ వచన కావ్యం అద్దం వంటిది, 


(ఆరు 59) 


(పఠాః ఎరు. దుడు. 

కతి ఏ స+స్కృృతాలంకార శాస్త్ర |గంధథాలి అలో పరమ |పమాణ మైన (గంథం, 
అ. ౦౩5౮ సుస్టృతాలంకావ శాస్త్ర (గ్రంథకర్త రలు సాయన, విశ్వేశ్వరుడు, సర్వజ్ఞ సింగ 
భూపాలువలు మొనలగువారు దీసిని అనుసరించి తమ గ్రంథాలను (వాళ శారు. 
(_్రా.వ.దే.చ్భ 


య 


స నక 

షరా వా [కశ నీవ శతాబ్దం. 

సలం soit 

రచనలు ౩: నీతిసారము (అలభ్యం). 

బిరుదు : విద్యాభూషణుడు. 

| 1158_ 95 ల నడుమ కాళతీయ మహా సా[మాజ్యాన్ని పాలించిన చక్రవర్తి 
ఇతనికి రు[చ'దేవుడని చక ఇతదు సంస్కృృతాం[ ధాలలో విద్వాంసుడు. సీడి సారము 
అనే [గంథాన్ని తెలుగులోనూ సంస్కృతంలోనూ కకాడా రచించాడు. (ప్రబంధ రత్నా 
లి 


గో కొన్ని పద్యాలు ఉదాహతాలు. క (క.న_187) 


కాలం ఏ (క్రీశ. 18వ శతాబ్దం, 
స్టలం : తంజొపూరు. 
కీ. శ. (1780.88) లలో తంజావూరును షాలించిన . మహారాష్ట్ర రాజు 
సాహిత్య పోషకుడు, |పశాపళ్ళాలి. మొదటి. శరభోజ్సి ప్రతుడు.. 


650 తెలుగు సాహిత్య కోశము 


రాదికా సాంత్వనం రచించిన ముద్దుపళని ఇతని ఆస్థానంలో ఉండేది. ఇతసీ 
కాలంలోనే కొలిసారిగా ఇంగ్లీ షువారు భారతే క్ష సంస్థానాల వారసత్వపు తగాయిదాలలో 
కలుగచేసుకోవడం sss. (అఠ|ద-_12_148) 


_పతివాదభయంకర రాఘవాచార్యులు 
కాలం : కీ. శ. 16 వ శతౌని ఉ తరభ్రాగం _ 19వ శతాబం పారంభం, 
(లు — యలు 
సలం : పిఠాప్తరం సంసానం. 
యఖ @ 
పిఠోప్తరం సంసానాస్టాన పండితుడు. రావు వేంకట నీలా[దిరాయని (1778_ 

1828) కాలఎవాదు తర్కుశాస్త్ర పారంగతుడు. సహసావధాని. సమస్త సంస్థానాలు 
దర్శించి దిగ్గంతులవంటి సండితులను శాస్త్రవాదాలలో ఓడించి, పిఠతాప్పరం సంస్థానం "పీరు 
(పతిష్టలను " ఏవ్వల్లోకంలో మారు మోగించిన (పతిభాశాలి. రావువేంకట నీలా, దిరాయని 
చేత అర్జాసనాది సత్కారాలు పొందాడు. | ఆం,సం. సా_24/_248) 


(పతూ రష (బి మొర. మననము 
ప్ర? 


tm 


చూ. పేరి కాశీనాథళశౌన్తి, 
(ఆం.సం.నా_427) 
_పదీప చరితము 
నామాంతరం : సునందా పరిణయము ( చూ, 
కర్త 2 చింతకుంట కోవండరామ కవి. 
(క.స_60) 
(ప్రద్యుమ్న చరిత (అలభ్యం) 
కర్త : పొన్నాడ పెద్దిరాజు. 
a (లు : 
ద్‌నితోసి పద్యాలను సంకలన క రలు ఉదహరించారు. ఆ పద్యాలను బట్టి 
ఈ కావ్యం (పౌఢ [పదింధమనవి పండితులు క్షిః స్తున్నారు. ( ఆరుుద-[) 
_పద్యుమ్న విజయము (అలభ్యం) 
రచన ౩; ఫణీధవు మాధవుడు. 
ఇందులోని పద్యాలను సంకలన కర్మలు ఉదాహరించారు. లభించినంత వరకు 
సూరో్యకయ వర్షన, పురవర్షనలు రసవంతంగా ఉన్నాయి. (ఆరు[ద-8) 
(పద్యుమ్మోతర చరి తమ్‌ (సం) 
కర్ణ : మృత్యుంజయుడు. 
సదకొండు సర్గల కావ్యం. (పద్యుద్న్నుని కధ ఇతీవృ త్తం, 
(తె.వి స_8. 222) 
పథాన _పతితంతదర్చుణమ్‌ (సం) 
కర్త న (చూ.) తిరునుల మిక్కసట్టణం, (ఇమ్మడి) (శ్రీనివాసా చార్యులు. -- 


[పాచీన సాహిత్యము 651 


విశిషాద్వెత సిద్ధాంతపరంగా పాయబదింది. సురపురం సంస్థానాధిశ్వరుల సమాదర 
అలో వెలసిన గంథపరంపరలో ఒకటి. (ఆం.సం.సా_క18) 
_పపత్తి వాదము 
కర్మ : పరవస్తు వేంకట రంగాచార్యులు. 
_పపదన పారిజాతము 
కర్త * కొటికెలపూడి కోదండరావుకవి. 
అంకితం : రాజాశ్వేతా చలపతి రంగారావు దిహద్దరుకు (1810_62). 
ఆం ధీకృత రచన. అయిదాశ్వాసాలుంటుంది. వైషస్టవ |ప్రప త్తిరీతి రచన, 
విశిషాద్వెత సిద్ధాంత పధానాలై న ద్వయ మంత తిరుమంతార్థాలను భక్తి |పపత్తుల 
స్వరూపాలను, అత్యంతావశ్యకమైన ఆధ్యాత్మిక విషయాలను కొన్నింటిని ముముక్షుపుల 
ఉపయోగార్థం నిరూపించే విశిష్ట రచన. (ఆం. సం సా_804) 
_వపన్న పారిజాతము 
కర : బహు కనపల్లి సీతారామాచార్యులు. 
అరవై సద్యాలున్న (గంథం. విశిష్ట భక్తి పూరితాలైన ఈ పద్యాలను కవి 
షష్టిపూలి సమయంలో సంతరించి మ్యుదించారు. 
_పబంధము 
(పక్ఫష్ణమెన పదబంధమున్న కౌవ్యం |పబంధము. అప్పకవి [పబంధంలో 
22 వర్షనలు ఉండవలె నన్నాడు. నప్ర్వైక్యము, ఏకనాయకా[శయత్వము, రస పాధా 
న్యము, వర్ణనా పాచుక్యము, శయ్యానై గనిగ్యము (పదబంధ లక్షణాలు. సంస్కృతంలో 
కాళివాను తన మాళవికాగ్ని మిత దృశ్య కావ్యాన్ని [పబంధమె అన్నాడు. తిక్కన్న 
భారత పర్వాలను |పబింధ మండలి ఆన్నాడు. తెలుగులో ఎర్రన నృసింహపురా ణం, 
నాచన సోమన ఉత్తర హరివంశం, పినవీరభదుని శృంగార శాకుంతలం, శ్రీనాథుని 
వైషధం వవ్చిన తరవాత నే _ కావ్యజాతికి (పదింధమనే పేరును ఉపయోగించటం రూఢ 
మెంది. మనుచరిత, ఆముక్తమాల్యద, పారిజాతాసహరణం వంటివి |పబంధాలుగా 
సిరపడి పోయినాయి. తెలుగులో ఇది విశిష్టమైన సాహిత్య [ప|కియ. 
(తె.వా;తె.వి.స_6) 
_పబంధ రత్నాకరము 
క్రర్ర : పెవపొటి జగ్గన్న, 
అంకితం : జగన్నాథ స్వామికి. 
సంకలన (గంథం, మూడాశ్వాసాలు మాతం లభించాయి. 
[ప్రత్యకత : లభించిన తెలుగు - సాహిత్య సంకలన [గంథాలలో ఇది 
మూడోది, మొదటిది మడికి సింగన్న సంకలనం “నకల నీతి సమ్మతం," రెండోది 
అజ్ఞాత సంధాన కర్త సంకలనం చేసిన ఉదాహరణ పద్యాలు, ఈ గంథంలో. 80 మంది 


802 తెలుగు సాహిత్య కోశము 


కవుల పేర్లు, 78 |గంథనామాలు కొన్ని వందల పద్యాలు ఉన్నాయి. సు|పసిద్ధగంథాలి, 
నుంచి ఎన్నదగిన పద్యాలను ఏరి ఆయా శీర్షి కలలోకి కవి చేర్చుకున్నాడు. |పథమాశళ్వా 
సంలో 81 విషయ శీర్షికలు, ద్వితీయాశ్వాసంలో $8 విషయ శీర్షికలు, తృతీయాశ్వాసంలొ 
64 విషయ సర్ది కలు ఉన్నాయి. ఆంధ సాహిత్యంలో నామమాతావకిష్టం కాకుండా 
కొందరు కవులు, కొన్ని కావ్యాలు _ ఈ (గంథం మూలంగా శాశ్వతంగా నిలిచి 
ఉన్నాయి. ఈ (గంథం [వాత పతి తంజావూరు సరస్వతీమహల్‌ [గంథాలయఎలో 
ఉంది. ఈ సంకలన | గంథంలో తెనాలి రామకృష్ణుడు పసిద్దులలో అర్వాచినుడు. పింగళి 
సూరన్న. రామరాజభూషణ కావ్యాలనుంచి ఉదాహృత మైన పద్యాలు లేవు. కాబటి 
జగ్గన్న వీరికి పూర్వుడు కావచ్చు, లేక సమకాలికుడు కావచ్చు. ఉదాహరణ పద్యాలను 
సంతరించిన పూర్వ సంధాన కర్త |గంథాన్ని, పెదపాటి జగ్గన్న సంకలనమైన ఈ 
గంథాన్ని కలిపి వేటూరి పభాకరళానస్త్రి “పదబుధ రత్నావళి” అనే కొ త్ర సంకలన 
(గంథాన్ని (ప్రచురించారు. (ఆరుద-$) 
(ప్రబంధ రాజ వేంక కేశ్వర విజయ విలాసము 

కర్త : గణపవరపు వేంకటకవి, 

అంకితం : దాలవెంకటేశ్వరునికి. 

ఈ కావ్యం కవి చిత్రకవితా |ప్రొఢికి అపూర్వ నిదర్శనం. కథ వేంక పేళశ్వరునికీ 
నాంచారుకూ జరిగిన పరిణయ గాథ. 

882 పద్యాలున్నాయి. ఎకాశ్వాసంగా ఉంది. కావ్యం చివర గద్యలేదు. 
ఇందులో నమస్కార శబ్ద కంనచ్వయ గర్భిత వచనం ఒకటి ఉంది, అందులో నమ 
సార శబ్దానికి కవి 108 పర్యాయ పదాలు, 108 దివ్య తిరుపతుల పేర్లు వాడాడు. ఒక 
సీసంలో ఇరవై బంధాలలో ఇమిడే కందం రాశాడు. ఒక పద్యంలో నలభై గర్భితాలు 
ఇరవై బంధాలు ఇమడ్చడం, ఇతనికి చిత కవిత పెగల మక్కువను తెలుపుతున్నాయి. 
చ్మితదింధ కవిత్వాలకు ఇది లక్ష్య| గంథం అనవచ్చు. 

ఇందులోని నాగదక్తోపాఖ్యానం, తెనాలి రామకృషుని నిగమళర్మో పాఖ్యానికీ, 
కందుకూరి ద్మదకవి నిరంకశోపాక్యానికీ అనుకరణ. (ఆరుద్ర 11.181_187) 

_సబంధ శిరోభూషణ _పఠృష్ట బలరామ చరితము 
నామాంతిరం బలరామ చరితము. 
రచనా కాలం : క్రీ. శ. 17వ శతాబ్ది తరవాతి కాలం 
క్త గ్ర “గుడారు వేంకటదాసు 

ఈ కావ్యం గణపవరపు వేంకటకవి (వాసన |ప్రదింద రాజ వేంకటేశ్వర 
విజయ విలాసం పద్ధతిలో వెలువడింది. కవి తన చి|తకవితా వె దుష్యాన్ని [పకటించడం 
కోసమూ, గణపవరపు, వేంకటకవిని మించి రచన చేయాలనే కోరికకళోనూ ఈ రచనవచేసి 
. ఉండవచ్చును... . ౨... ౨... న వనం. వట మః 


(పాచీన సాహిత్యము 650 


_పబంధ సార శిరోమణి 
కూర్చు. (చూ. కళావతి. 
సంకలన గంథం, (సిద్ధ కావ్యాలలోని పద్యాలు కొన్ని ఇందులో కరార్చుడం 


జరిగింది, (ఆరు[ద_12_180) 
(పబంధాంకము సూరపరాజు 
కాలం “ క. శ. 18వ శతాబ౦. 
ల్‌ ద 
స్తలం ౩ విజయనగరం. 
రచన ; తెలియరాలేదు. 
బిరుదు : వేంకటరాయ భూషణుడు, 


ఇతడు రావమరాజభూషణ బిరుదాంచితుడై న మూర్తి కపి తండి, ఎవరి 
ఆస్టానంలో ఉండేవాడో నిర్ధారణగా తెలియరాలేదు. 


(ప్రబోధ చం దొదయము 


కర్ణ ఏ చూ. కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి. 
మూడాశ్వాసాలు గల రచన. కృష్ణమి[ శు సంస్కృత రచనకు ఇది 
ఆనువాదం. (ఆం.సం. సా_808) 
(పబోధ చం దోదయము | 
కర్త నండీ మల్ల య_ఘంటసింగయ, 


కృతిభర్త : చందలూరి గంగయామాతుడు. 

[పత్యేకత ;- తెలుగు సాహిత్యంలో మకుటాయ మానమైన అధ్యాత్మిక 
కావ్యం. ఐదాశ్వాసాలున్నాయి. దీనికి మూలం కృష్ణ మి|శుడు సంస్కృతంలో (వాసిన 
నాటకం. ఇటువంటి నాటకాన్ని బౌద్ద మతపరంగా అశ్వఘోషుడు |వాశాడు., పబోధ 
చం|దోదయంలో మానవ పాత లేదు. వేదాంత దేశికుడు దీనిని చూసి విశిష్టాద్వైత 
పరంగా సుకిల్చ సూరో్యదయం వాశాడు తెలుగుతో సమ్మ గమైనది అసమానమైనది 
ఈ ప్రబోధ చం|దోదయ కావ్యం, వేదాంత పరి భాషలో ఉండే [వతి సంకేతాన్నీ సజీవ 
వ్యక్తిగా రూపొందించి [వాసిన మూల నాటకాన్ని ఈ కవులు చక్కని [పబంధంగా 
మలిచి, బౌదిత్యం కోసం కొన్ని మార్పులు చేశారు. సమకాలీన కవితారీతులు, తెలుగు 
నుడికొరపు సొంపులు కావ్యం నిండాకొల లు. (ఆరు్మువ-8ి_£8 7) 

ఇ 
_పవోధ చం గదయ వ్యాఖ్య (సం) 
కర్మ : నాదెండ్ల గోపమం (తి (చూ). 
[పటోధ చం దోదయ సంస్కృత కావ్యానికి ఇది. సంస్కృతంలో వ్యాఖ్య. 
(క.త_7) 
ప్రభాత పదాలు 
నామాంతరం : మేలుకొలుపు పాటలు. 


654 తెలుగు సాహిత్య కోశము 
ఉదయ వేళ్లల్లో పాడే మేల్కౌాలుపు పాటల వంటివి. 

ఇవి యక్షగానాలలో (సయుక్తాలు. [ప్రభాత సమయంలో దేవాలయాలలోవి 

దై వాలను ఈ |పభాత పదాలు పాడి మేలుకొలపటం తెలుగు దేశంలో పూర్వ కాలం 


నుంచీ పసుస్న ఆదారం. “మేలుకో శ్రీరంగా |! మేలు కోవయ్యా అనే పాటలు 
ఇలాంటివే. ఇవి (పత్యేకమైన [పక్రియ గల పాటలు కాపు. (య.వా.చ_2ి75) 


(పథా మండలమ్‌ (సం) 
కర్త ఏ యజ్లేశ్వరుడు 

ఇది శాస్త్రదీపికకు వ్యాఖ్యానం. (తె.వి స_4) 

పభావతీ (వపద్యుమ్నము 
కర్త £ గోపాలుని సింగయ్య. 

ఇది పింగళి సూరనార్యువి (పభావతీ | సద్యుమ్న [పబఎధానికీ యక్షగాన రూప 
పరివర్తనం. దీనిలో దరువులు, ద్విపదలు ఎక్కువ. గద్య పద్యాలు కొద్దిగా ఉన్నాయి. 
అక్కడక్కడ ఆర్హచం[దికలు, ధవళము, శోభనము, ఏల, మంజరి కనిపిసాయి. దీనిలో 
“పేరణి, [(పబంధజకీ్కీిఎణ్‌, చిందు, కొరవంజి, జోేగిణి, మొదలయిన నాట్యభేదాలు 
ఉన్నాయి. (య.వా.చ-67 

(పథావతీ (పద్యుమ్నుము 
కర్త 2 పింగళి సూరన్న. 
అంకితం : పింగళి ఆమరనామాత్యునకు. 

శృంగార (పదింధం. కవి దీనిని తన తం|డికే అంకితం ఇచ్చాడు. 

[ప త్యేకత * ఈ కావ్యం పరిణత మైన శృంగార (పదబంధం, సానలు దీరిన 
సిక్కపు జాతి రత్నం. సూరన హరివంశపు గనిని [తవ్వి ఈ రత్నాన్ని వెలికి తెచ్చాడు. 
హరివంశం మూలం నుంచి “వ జనాభ వధి అనే కథలో కనిపించే అసంగతాలను సంస్క 
రించటంలో నేర్పు చూపాడు. రవివర్మ భూపుడనే (క్రీ.శ. 12_శ తాబ్ది) రాజకవి సంస్క 
తంలో (వాసన ఒక నాటకాన్ని చూసి సూరన (పభావతీ |పద్యుమ్న |పబంధరచన చేసి 
ఉండవచ్చు. భాగవతంలోని ఉషాపరిణయ కథతో కూడా దీనికీ పోలికలున్నాయి. 

సంస్కృత హరివంశంలో వ|జనాభ వధకు, పభావతీ [పద్యుమ్నుల వివాహా 
నికి సంబంధంలేదు. గదసాంజులక్రు చం్మదపతీ గుణవతులతో వివాహం హఠాత్తుగా 
సంభవించట', కృష్లుగంతటి వాడు భదుడనే మామూలు మనిషికి శ|తురాజ్యాన్ని 
అ_స్తమింప జేసే కార్యతం|తాన్ని చెప్పి, వానికి అ కార్యసాధన అప్పగించటం వంటివి 
ఉన్నాయి. తరవాత దీవిని నాటకీకరణం చేసిన రవివర్మ శుచిముఖి పాతను పూర్తిగా 
తొలగించాడు. సూరన పైలోపాలను తన కౌొవ్యంలో సవరించి, అసంగత భావాలను 


ఎట్టా సంగతం చేశాడో, వాటికి ఉపపత్తులు ఏవి చూపాడో చూసే అద్భుతావహంగా 
తోస్తుంది. 


_పాచీన సాహిత్యము కిర్‌ 


సూరన్న కావ్యంలో |పభావతీ [పద్యుమ్నుల వివాహానికి వజనాభువి వ్య 
ఆవసరమైనట్లు చెప్పాడు. అళ్లే చం్యవవతీ గుణవతుల వివాహంలోని ఆకస్మికతను 
పోగొట్రటా నికి చిలుక రాయబారాన్ని కల్పించాడు. |పభావతీ | పద్యుమ్నుల వివాహం 
పర మేశ్వరి ఆదేశమైతే, చం్యదవతీ గుణవంతులకు _ గద సాంబులతళో వివాహం నారదా 
దేశం. అక్కు పెళ్ళికి హంస దౌత్యం చే స్తే, చెల్లెలి పెళ్ళికి చిలుక రాయబారం చేస్తుంది. 
సూరిన బంధంలో భ్యవనటునకు కార్యరంగ (పవేశమే లేదు. (ప్రద్యుమ్నుని భ్యదనట 
వ్యాజంతో వ్యజపురానికి తేలిగ్గా పంపవచ్చునవి కృషుడనుకొన్నట్లు సూరన భృదుని 
ప్రయోజనం నామమాత్రం చేశాడు. పైవన్నీ సూరన కావ్యంలో చేసిన [పథాన 
సంస్కారాలు, 

సూరస పాత విర్మాణ శక్తికి మంచి నివర్శనం శుచిముఖి, హరివఎశంటో 
శుచిముఖి ప్యాతఉం౦ది, కాని ఆ హింసికి కథలో వ్యక్తిత్వ మేలేదు. సూరన |పబంధంలో కథ 
ఆంతా శుచిముఖి మీదుగా నడిచింది. వ్యజనాభువి వధించాలనుకొని ఉపాయం దొరకక బాధ 
పడుతున్న ఇంప కేశపు*'కు ఈ హంసి ఉపాయాలు చెప్పి గురుత్వం నెరపింది. వారి 
కార్యం సాధించిపెట్లి మం్యతిత్వంకూడా చేసింది.  |పభావతీ [పద్యుమ్నుల పరస్పరాను 
రాగం గాఢం కావటానికి శుచిముఖి దూతగా నిలిచింది, (పభావదీ [పద్యుమ్నుల గాంధర్వ 
ఏవాహానికి పౌరోహిత్యం చేసింది. 

(పభాపతీ (ప్రద్యుమ్నం చక్కని స్వభావో కులతో, లలిత సదఘటితి మై, కథా 
చమతగతి కలిగి, చదివే వారికి కర్ణ పేయంగా ఉండే (పౌఢ [పబంధం, సూరన్న 
సర్వతోముఖ పాండిత్యం ఇందులో కనిపిస్తుంది. ( తె.వి.స_4) 


_పభుదేవర వాక రము 
సామాంతిరం = పిండి చక్ర నిరయము. 
ణి 


కర్త సిద్దరామక వి 
పత్యేకత ; ఇది శైవ వేదాంతాన్ని వివరించే వచన (గంథం, వీగ క వ మళ 
(పెచారకులలో ఒకడై న మలయ ప్రభుని త క్రో్వోసదేశం ఇందులో ఉన్నదట, 


(ఆబ|ద-8-214) 
_పభులింగ లీలలు 
రచన కాలం : క్రీ.శ. 1610 |పాంతం. 
కర్త 2 పిడుపర్తి రెండవ దిసవకవి, 
అంకితం : నాగనాథుని మల్లారా ధ్యునికి. 
పడుపర్తి సోమనాథకవికి, ఈకవి $0సం!॥ ముందు వాడు. విజయనగర నరసింహ 
రాయలకు, ఇమ్మడి నరసింహరాయలక సమకాలికుడు. 
[ప త్యేకత 2: ఐదాశ్వాసాల కావ్యం. ఆల్లమ (పభువనే శివభక్తుని లీలలను 
చానమరుసయ్య కవి కన్నడంలో 25 గతులలో 1,111 పదాలుగా (వాస్తే, దానిని పాల్కురికి 
సోదున్న, పిడుస ర్తి సోమనాథుడు ద్విపద కావ్యంగా |వాళారు. వారి ద్విపసదలకు పద్యరూపమే 


B58 తెలుగు సాహిత్య కోశము 


ఈ కావ్యం. కవి ఒకొక్క విషయానికి ఒకొక్క గతి అని పేరు పెట్లాడు. కైలాస 

గజి, మాయోత్సత్శి గతి, బసవయ్య గతి మొదలగు గతులలో కొవ్యముంటుంది, కృతిపతి 

చల పలి [గామకరణం, (క.త_6) 
౧౧ ౯ 


_వభులింగ ఫీలలు 
కర్త వ్‌ పిడుపర్తి సోమనాథ కవి. 
రచనాకాలం : కీ.శ. 14221417 తరువాతి. 

ఐదాశ్వాసాల ద్విపద కొవ్యం. 

(ప్రత్యేకత  అల్లిమ ప్రభువనే శివభక్తుని లీలలను చామరునయ్య అనే 
ఆయన కన్నడంలో 25 గతులలో 1,111 పదాలుగా (వాస్తే, దానిని పాలు్కంరికి సోమన్న 
ద్విపవకావ్యంగా (వాళాడు. ఆ ద్విపవలనే ఈ కవి (పాళాదు. శ కావ్యం వె ళ్యోత్తము 
డై న నెల్లూరి రామలింగయ్య |పోత్సాహాంతో కవి [వాళాడట. 

అల్హ మ (పభువు వీర'శై వ గురువులలో (పథ్యాతుడు. _శెవులు అతన్ని 
శివుని ఆవతారంగా (పస్తుతిస్తుంటారు. గొగయ్య కథ, ముకాయ కథ, సిద్ద రామయ్య 
కథ, (పసకాను పసక్కంగా ఇతర శివభక్తుల కథలూ ఉన్నాయి. రచన చక్కని 
జెతీయాలతో కూడి ఉంది. (క.త_6) 

_పమథకవి (శ్రీగిరి 

నామంతరాలు : 1. శ్రీగిరి 2. శ్రీగిరి అయ్యంగారు. 
(పయాగ కామేశ్వర కవి 
లా 

కాలం : 18 వ శతాబం. 

(లు 

సలం : విశాఖపటణ మండలం. 

ళు ౫ 

రచన : గోపాల లీలా సుధా లహరి. 

సర్వేశ్వరుని పృ్యతుడు. _నరసింహువీ పొ|తుడు. తన కావ్యాన్ని శ్రీ రామ 
తీరంలోని శీ) రాస్తను అంకితమిచ్చాడు. (క స_88$) 

పయోగ నారము 
కర * కాచన ఐసవన. 

ఇందులో [(పాచిన కవుల [పయోగాలు చూపబడీనవి. (వాతపళి ఆంధ 

సాహిత్య పరిషత్తులో ఉంది. (కవిజనా శయం పేఠీక_వా విళ్ళ) 
_పవరుడు 

అల్ల నాని పెద్దన రచించిన స్వారోచిష మనుసంభవమనే పబంధంలోని 
పాత. ఈ (పదింధానికి మూలం మార్కండేయ పురాణం అయినప్పటికీ, పెదన 

టి టం (త) 
వరూధినీ (పవరుల పా|తలను తెలుగు దేశంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా తీర్చి 
దిద్దాడు. 


|పాచీన సాహిత్యము 657 


[(పవరుడు భూలోకంలోని శుద్ధ [శో తియ (బాహ్మణుడు. జననీజనకుల 
యెడ భక్తుడు. దివ్య సుందరమూర్తి. ఎకవత్నీ [వతుడు, వెదోదిత ధర్మ కర్మాను 
స్టానంతో పరమ పవి[తుడైన ఆహితాగ్ని, అతిథి పూజా తత్పరుడు. పుణ్య క్షేత 
చర్శనోత్సాహియైన [పవరుడు ఒకానొక సిద్ధుడు ఇచ్చిన పాదలేపన [పభావంకో హిమ 
వత్సర్వతం చేరుకొని అచటి వింతలు, విశేషాలు చూసి ఇంటికి చేరాలనుకొ నే వేళకు 
పాదలేపనం కరిగిపోతుంది. ఆ కొండ కొమ్ము మీదనే దిక్కుతోచక తిరుగుతూ 
ఉన్న అతనికి వరూధిని అనే వరాప్సరస కనిపి స్తుంది. ఆమె అతిలోక సౌందర్యవతి. 

శృంగార రసమూరి. ఆతని 'లొకోత్తర సౌందర్యానికి ముగ్గురాలై న ఆమె, తన 
కోరికను వ్యంగ్యంగా తెలిపి అతన్ని ఆకర్షించడానికి (ప్రయత్నిస్తుంది. విన్‌ యుక్తి 
యుకాలై న ఉపన్యాసాలు చేస్తుంది. అవన్నీ తుచ్చసుఖాలని |పవరుడు వనిఠాకరిసాడు. 
తుదకు ఆమె హఠాత్తుగా మీన పడి కౌగలించుకోగా నెట్టివేసి తన దేహానికి అంటిన ఆమె 
మేని గంథాన్ని నీటితో కడిగి వేసుకొని అగ్ని దేవుని “కరుణతో ఇల్లు చేరుకుంటాడు. 
వలచి వచ్చిన అప్పరసను కూడా నిరాకరించిన అతని జితేం[ది యత్వమూ, సదాచార 
వర నమూ, తెలుగు నాట (పవ్యాకాలై చిరస్థాయిగా నిలిచిపోయాయి. అపర (పవ 
రాఖ్యుడు అనే మాట తెలుగు ప లుకుబళ్ళలో చోటు చేసుకొన్నది. (మనుచరి[త) 
_పవేశిక 

ముదిత (గంథాలకు తొలిపలుకు తర్వాత సాధారణంగా (ప వేశిక ఉంటుంది. 
పుస్తకంలోని విషయాన్ని సఠితలకు పరిచయం చేయడం, విషయ సూచనం చేయడం 
దీని పయోజనం. 

పశ ని కావ్యములు 
చూ. బీరుదుగద్య. 

రాజుల అస్టానంలో ఉ౦డే స్తుతి పాఠకులు ఆయా రాజుల (ప్రశస్తిని స్తుతిస్తూ 
సంబోధిస్తూ చేసిన స్తుతి పధానమైన రచనలు. ఇవి |క్రీ. శ. శవ శతాప్టినుంచి దక్షిణ 
దేశపు శాననా లలో కనిపిస్తున్నాయి. స్ఫుటమై, మధురమైన శద్దాలతోనూ, సమాసాల 
తోనూ దిరుదావచల కూర్చు ఇందులో కనిపిస్తుంది. ఇదె కాలక్రమాన బిరుదు 
గద్యగా రూపొంది, కవుల కావ్యాలలో ఆళ్వాసాంతాలలోచేసే కృతిపతి వర్ణనలు విరుద 
సమాస భూయిష్లాలై. సంటోధ నాంతాలుగా ఉండటం సంభవించింది. 


_(వళ్నోపనిషత్తు 
రచనాకాలం : డీ. శ, 16వ శతాబ్దం. 
కర్త : పరవస్తు వేంకటరంగాచార్యులు. 


అనువాదం. పద్యరూపంలో ఉంది. విషయం సూటిగా సరళంగా చెప్పఢంలో 
ఈ కవి (ప్రసిద్ధుడు. 
ఇపళ్ళో త్తరాంధ వ్యాకరణము 
రచనాకాలం ౩ కీ.శ. 19వ శతాబ్దం. 


858 తెలుగు సాహిత్య కోశము 


కర్త : పుదూరి సీతారామశాస్త్రి. 
వ్యాకరణ (గంథం. ఆంధ శద్ద చింతామణిని అనుసరించి ఉంది. పళ్నో 
త్తర రూపంలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే విధంగా రచింపబడింది. 
(క.న-290) 
_పసన్న రాఘవమ్‌ (సం) 
కర్త * చెరుకూరు లక్షీ ,ధరుడు. 
ఇది సంస్కృత |ప్రసన్న రాఘవ నాటకొనికి సంస్కృతంలో రచించిన 
వ్యాఖ్యానం. (తె.వ.న_4) 
(పనన్న రాఘవము 
కర్రి i బొడ్డుచర్హ (చిన) తిమ్మన. 
కృతిభర్త : నంద్యాల తిమ్మరాజు (కళాపూర్ణోదయ కృతిపతి కృష్ణమరాజుకు 
వరనకు సోదరుడు). 
కర్తృత్వం వివాదాస్పదంగా ఉంది. బొడ్డుచర్హ తిమ్మయ్య కుమారుడైన లోక 
నాథుడు దీన్ని రచించాడని కొందరి అభి| పాయం, 
ఇది ఎడొంకౌల కొప్యం. 
వేత్యేకత : సంస్కృతంలో జయదేవుడు [వాసిన |వసన్న రాఘవ కావ్యానికి 
(పిల్లమురారి ఈ కావ్యం తెనిగింప. సంస్కృతంలో దీసిని కర్త నాట్య|పబంధ 
మన్నాడు. అనువాదం రమారమి నాటకంలాగే ఉంది, ఇందులో నాటక లక్షణాలు, 
(వదింధ లక్షణాలు ఉన్నాయి. దీనిని ఆశ్వాసాలుగా కాక, కవి అంకాలుగానే విభజిం 
చాడు. కథ, సీత స్వయంవర ఘట్టంతో మొదలై, రాముని అయోధ్యా (ప్రవేశంతో 
ముగుస్తుంది. అనువాదం బాగా ఉంది. కవి అక్కడక్కడా స్వతం|తించి (వాడు. 
ఇందులోని కొన్ని [పయోగాలకు అర్జాలు నిఘంటువులలో కూడా దొరకవు. 
(ఆరు[ద_9- 192) 
(పనన్న రాఘవ శతకము 
కర్త ఏ వంగూరి నరస కవి. 
ఉత్సలమాలా వృ ళ్తాలతో ఉన్న రచన. 


ఇది రామకథాత్మక శతకం. దీనిలో 200 పద్యాలున్నాయి. రాక్షస స పీడితులై న 
దేవతలు విష్ణుమూర్రికో మొరపెట్టుకొనే ఘట్టంమొదలు రామపట్లాభిషేకం వరకు దీనిలో 
కథ సం|గహంగా ఉంది. (పాస వ్యాకరణ దోషాలున్నాయి. సీతారామ వివాహ 
ఘట్ల ట్ల సందర్భంలో తెలుగువారి దేశీయాచారాలు వర్ణ తం, “పసన్న రాఘవా అనే 
మకుటముంది. రామాయణ కథను కవి రమణీయంగా" చెప్పాడు. న 

(క.స-108; శ.సా.వి.) 


పాచీన సాహిత్యము 659 


(పనన్న చేంక పేశ్వర విలాసము 
కర్త ఏ దళవాయి (పెద) తిమ్మప్ప. 

యక్షగానం : రాయదుర్గ క్షేతస్వామి (ప్రసన్న వేంకటేశ్వరుడు. ఆ స్వామి 
పురవీధులలో వేంచేయగా (ఊరేగుతుండగా), కళావతి అనే వేశ్యకన్య అతనిని చూచి 
వలచిన కథ ఈ యక్షగానంలో వర్ణింపబడింది. దీనిలోని రచన అతి [పొఢము. ఇందులో 
దరువులు, ద్విపదలు, పద్యాలు, వచనములు, ఓక అష్టకము, ఒక చూర్ద్ణిక ఉన్నాయి. 
దరువులు ,పసిద్ధ రాగతాళాలలో ఉన్నాయి. దీనిలో “నాట్యపద్ధతికి అని మరొక రాగ 
తాకాల జంటను కవి పేర్కొన్నాడు. దీనిని దిట్ట ఈ యక్షగానం [ప్రదర్శనకు కూడా 
ఉద్దిషమైనదని తెలు స్తున్నది. ద్విపదలకు రాగాలు పేర్కొనడం ఒక విశేషం. ఇందులో 
కన్నడ భాషలో మూడు దరువులున్నాయి. (య.వా.చ. 42) 

ప్రహసనము . 
ఇది చళవిధరూపకాలలో ఒకటి. నవ్వు పుట్టిస్తుంది కాబట్టి దీనికీ పేరు వచ్చింది. 
హాస్యం |పధానరసము. వస్త్వ్వంగ, సంధి, తదంగలాస్యాంగాల విషయంలో ఇది భాణ 
తుల్యము, శుద్దము, వికృత ము, సంకీర్ణ ము అని మూడు రకాలు. 
పాషండులు, శో|తియ (వాహ్మణులు; భిక్షువులు మొదలగు | హాస్యకారుల 
చర్మితతో కూడినదీ, చేట చేట విటాది (పయు క్రమైనదీ, వేషభాషణ చేష్టలవల్ల నవ్వు 
పెట్టించేదీ శుద్ధము. కంచుకి షండ తాపస వృద్ధాదులు, విట చోర భటాదులు కలవారుగా 
వర్ణింపబడటం వల్ల విపరీత ధర్మమున్నది వికృతము. ముఖ్య నిర్వహణ లాస్యాంగాతే 
గాక, ఉద్ధాత్యకాదులయిన వీధ్యంగాలు కూడా ఎక్కువగా చూసదగి, చోర కితవాది ధూర్తు 
లకో సంకిరమె ఉండేది సంకీర్ణ ము, (తె.వి.స_6) 
_పహాద చరిత 
కర్త ఏ మేర(లృత్తూరు వెంకటరామశా స్త్రి. 
మేరత్తూరు భాగవత మేళ నృత్య నాటకం, సులలితమైన ' కె శికీ వృత్తిలో 
రచన సాగింది. ఆధునిక సంగీత రూపకాలను పోలిన రచన, (తె.వి స_4) 
_పహ్హాద చరిత 
రచనాకాలం : (క్రీ. శ. 1670-72 |పాంతం, 
కర్ర * విజయరాఘవ నాయకుడు. 
ఆంకితం  రాజగోపాలునికి. 

ఈ రచనలో కవి తన కృతులన్నీ పేర్కొన్నాడు. కాబిట్టి ఇదే ఆఖరిదై 
ఉండవచ్చునని పండితులు ఊహిస్తున్నారు. భాగవతంలోని (ప్రహ్లాద కథ ఇతివృత్తం, 
ఇందులో |పహ్హాదుని విద్యాభ్యాస సందర్భంలో _బాహ్మణుల వస్త్రధారణ, అలంకరణం, 
సంభాషణలు చక్కగా వర్ణించబడ్డాయి. పురోహితులు, పాములవాళ్ల పా|తోచితంగా 
మాట్లాడతారు. సమాజంలోని వివిధ వర్గాల చిత్రీకరణ రసవంతంగా చేశాడు కవి. విదూ 


880. తెలుగు సాహిత్య కోళము 


షక పాత [ప్రవేశించి హాస్యపు మాటలాడటం నాటకాలలో ' అప్పటికే ' అలవాటయింది 
(ఆరు[ద_11_39; ద. దే. వా_108) 
_పహ్హాద చరితము 
కర * తేలియదు. 
జానపద పౌరాణిక గేయం. 
ఇతినృ త్తం భాగవతానికి చెందినది. అత్యంత (సిద్ధం. 


చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా. చ.) 
(పహాద భక్త విజయము 
కర్ర : త్యాగరాజు (చూ. 


సంగీత రూపకం. ఆయిదు అంకాలున్నాయి. మొత్తం 45 కీర్తనలు, _. 
భాగవతంలోని పహాద గాధకూ దీనికీ తేడా ఉంది. ఇందులో [పహ్ల్హాదుని 
ఆ య రా | 
ఆరాధ్యదైవం శ్రీరాముడు, భరి యోగంవల్ల సాధించే విజయం ఇందులో చూపబడింది, 
. (శారదాధ్యజ౦_[!78) 
(ప్రళయ కావేరి 
నామాంతరం : పులికాట్‌. 
సము దతీరంలో ఉండే రేవు పటణం. (పస్తుతం ఇది చె౦గల్బట్ల జిల్లా (తమిళ 
యలు 5 (oa) య 
నాడులో ఉన్నప్పటికీ, 17వ శతాబ్ద ౦లో ఆం|[ధుల (పాబల్యం ఇక్కడ హెచ్చుగా 
ఉండేది. మగదల వంశీయులు ఈ నగరాన్ని పాలించారు. 
ధరణి దేవుల రామమంతి, వెలిదండ్ల వేంకటపతి_ మొదలై న (ప్రసిద్ధ కవులు 
తమ కావ్యాలను ఇక్క_డే రిచించి ఈ నగర పాలకులైన మగవల వంశీయునకు 


అంకితం ఇచ్చారు. (ద, డే వా_506) 
|పొబీన కాసనాలు. 
జాతి చర్మితను, సంస్కృతిని తెలుసుకోవడానికి శాసనాలు చాలా ఉపయోగి 
నాయి. 


(పా చిన శాసనాలలోని భాష, వర్ష (క్రమము, లేఖన పద్దతి, పదాలు ఈనాటి 
పద్దతులకు భిన్నంగా ఉండి ఆర్థం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఆ కాలంలో 
టె అ, శ, ఇ, వర్ణాలు దిహుళ |పయోగంలో ఉండేవి. ఇప్పుడు “నో [వాసేచోట 
అప్పుడు”ణ” ఉపయోగించేవారు. “ఆనతి” ఆనటానికి “ఆణతి” అని, “ఏపని” అనటానికి 


భక 


పణి” అని వాడేవారు. | 

శాసనాలలో |పయు మైన “శ”, “నూలు ఇప్పటి బహువచన రూపమైన 
“లు"కు సమాన వర్హంగా చెవృవచ్చు. “కొడుకులు? అనటానికి “కొడుకుశ్‌” ోచెలు 
వులు” అనటావికి “చెబువుళ అనే రూపాలు అప్పటి శాసనాలలో ఉన్నాయి. 


.-[పొచీన సాహిత్యము - ‘Bel 


శృష, స్క, శాసనాలలో తారుమారయ్యేవి. దీర్హానికి [హస్వం,.  |హస్వానికి 
దీర్హం శాసనాలలో కనిపిస్తుంది. “సాక్షికి “నక్ష” *మహారాజులకు” ఐదులు “మహా 
: రాజులాకుొ ఆని శాసనాలలో ఉంది. దీనిని నిల్చి” అనటానికి దిదులుగా “దెన్నిల్చి" 
అని శాసనాలలో కనిపిస్తున్నది. ఇట్లివి శాసన లేఖకుని పొరపాట్లు కావచ్చు. 
శాసనాలలోని కొన్ని పద [ప్రయోగాలు నేడు మనకు కొత్తగా కనిపిస్తాయి. 
“దీనికి” బదులు “*తేనికి అనీ, “రెడ్లుగకు బదులు “రట్టగుచ్ల" అనీ, “పాటుడుో 
(|బ్రాహ్మణుడు)కు దిదులు “పాట్‌” అని, “ఎనిమిదికి “ఎణుంబాడి' అనీ రూపాలు 
నాయ 
ఇప్పుడు విండుసున్న (0) వాడేచోట |పాచీన శాసనాలలో వర్ష పంచమాక్ష 
రాన్ని వాడారు. “పంచమి”కి బదులు “పజ్బుమి”, “కా ర్తికేయుండు” అనటానికి బదులు 
“కా ర్రికేయల్దు", “వసంతిశ్వరము”కు బదులు “వస నీశ్వరము” [పాచీన శాసనాలలో 
కనిపించే రూపాలు. (సా. చ, సం) 
ఆ్రాతాళర అమ్‌ (సం) 
కర్న + జగన్నాథ పండితరాయలు. 
కామరూప దేశపు (ప్రభువైన |ప్రాణనారాయణుని (పశంస 88 శ్లోకాలలో 
ఉన్న | గంథమిది. (తె. వి. స_4) 
_పాయశ్చితృ సుధానిధి (సం) 
కర ఏ సాయణాచార్యుడు. 
ఇది ధర్మ శాస్త్ర గంథం. కర్మవిపాకమని దీనికి నామాంతరముంది. 
(కె,వి.స_4_1190) 


_వొసవచనము 

ఇది యక్షగానాలలో |పయుతక్తం. నెడాదూరు వేంకటాచార్యకవి [వాసిన 
“సమగ రామనాటకంి సగం| గంథం ఈ రకమైన [పాసవచనం౦తో నడిచింది ఈ 
వచనంలో (పాసనియతి ఉంటుంది. చరణాలు గణబద్ధాలు కావుకాని, మాతల పరిమితి 
సుమారుగా సరిపోతూ ఉంటాయి, మాతలు ఒకొక్క చరణంలో 90 నుంచి 
40 వరకు ఉండవచ్చు. ఓక్కొక్క చరణం రమారమి నడిమికి రెండు దళొలుగా విరు 
గుతుంది. యతిపాటింపు ఉంది. అంత్య పాస వియమము లేదు, దీని వరస 
పౌరాణిక పాఠధోరణికి సన్నం ఉంటుంది. (య.వాంచఎ£గ్ర 


(పిచ్చెట్‌ ఎడ్వుర్హు 

కాలం క [కీ శ, 19వ శతాబ్ద పూర్వార్థం, 

"రచన. 2 నూతన నిబంధనము, a 
కై స్తవ మత గంథాన్ని తోక తక ales 


B82 తెలుగు సాహిత్య కోశము 


ఇతనికి మెకంజీ దొర గుమాసాలలో ఒకడైన ఆనందరాయరు అనువాదంలో సహా యపడ్డా 
డట. ఈ ఆనందరాయరే మతగళగిరి ఆనందకవి ఆని కొందరి అభి పాయం. 
(తె.వి.స.8_868) 


ల 


_పెగ్గడపల్లి పోతయ్య 
కాలం : నిర్ధారణగా తెలియదు. 1486 వాడని కొందరంటున్నారు. 
స్థలం : గోదావరీ మండలం. 
రచన ఏ గోదావరీ శతకము. 
కవిని గురించిన వివరాలు తెలియరాలేదు. గంథం అసమ గంగా అభించింది. 
ఎలి చక్కనిది. (శ,క.చ_ అనుబంధం (0) 
_పేమాఖిరామమ్‌ (సం) 
_కఈర్త : చూ. రావిపాటి |తిపురాంత కుడు. 
అలభ్యం. తెలుగు |క్రీడాభిరామానికిది మూల, గంథం. 
(_సా.ద.భా.చ_న.రా.ఆ) 
_పేమాఖిరామము (అలభ్యం 
కర్త : మరింగంటి సింగరాచార్యులు, 
ద్యిపద కావ్యం. ఈ కవికి ముందే రావిపాటి (తిపరాంతకుడు ఈ పేరుగల 
కావ్యాన్నే సంస్కృతంలో |వాశాడు. కవ దీనిని తన పదిహేనవయేట రచించాడట. 
(తె.వి.స-6) 
(పోలని శాసనము 
కాలం: కీ శ. 1182. 
శాసన |పదాత : (పోలడు. 
దసావిత వ్యకి: కేతరాజూ, 


శాసన విషయం : |పోలడు కేతరాజుకు మంతి అని, తన బుద్ధి బలంచేత 


రాజును మెప్పించి, శ్మతువులను పియించి, దాన ధర్మాలతో బుద మ్మిత _కేణులను 
రక్షిస్తూ ఉండేవాడవి ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక సీసం, ఒక మందా 
[కాంత వృత్తం ఉన్నాయి. | (తె.క,చ-810_2) 


ఖడ తిక్కన తల్లి. యుదంలో పరాభూతుడె తిరిగివచి+న పుతునికి 

hh ధగా 9 క. లే ల్‌ 
అన్నం పెడుతూ ఈమె చెప్పినట్టుగా ఉన్న చాటు వొకటి [పచారంలో ఉంది. ఆ పద్యం 
ఈమె చెప్పినదో ఇతరులు చెప్పినదో నిర్దారణగా తెలియడం లేదు. ఆ పద్యం విని తిక్కన 
రణసీమకు తిరిగి వెళ్ళి విజయం సాధించి వీరస్వర్ల మలంకరించాడని జన్మ కుతి. 


. |పాచీన సాహిత్యము GBs 


(పోలమ కుమారుని గండవర శాసనము 

శాసన [పదాత : [పోలమ కుమారుడు (పేరు శాసనంలో స్పష్టంగా లేదు). 

(పస్తావిత వ్యక్తి : తిరుకాళ దేవుడు (చోడ తిక్కురాజు). 

కాలం : (కీ. శ, 1230-81 (పాంతం, 

శాసన విషయం : శాసన |పదాత తిరుకా? దేవునిచేత “బొండవాడ”|గామాన్ని 

పొంది, ఆ వూరిలో చెరువు (తవ్వించినట్లు _ ఆ వూరికి తన తం|డిపేర *దామవరము' 
అని పేరు పెట్టినట్లు తన తల్లికి ధర్మార్థంగా అక్కడ వేంచేసియన్న శివునకు గుడి 
కట్టించినట్లూ ఈ శాసనం ద్వారా తెలు స్తున్నది. దీనిలో ఒక సీసపద్యముంది. 


(తె. క. చ-821) 
పోలమ (గణికా విభూషణ పొలకొల్లు శాసనము 
కాలం Ase DUk 
శాసనం వేయించిన వారు : గణికా విభూషణి |పోలమ. 
[పస్తావిత స్థలం : పాలకొల్లు రా మేశ్వరాలయం, 


శాసన విషయం : నాచినాయకునకు _ చిన్నమాంబకు కుమా _ర్హెయెన |పోలమ 
“గణికా విభూషణి” ఆనీ, ఆమె పాలకొల్లులో వేంచేసియన్న క్షీరారామేశ్వర స్వామికి 
అఖండదీపం నిలిపిందనీ ఈ శాసనంవల్ల తెలుస్తుంది. సాని వృత్తిలో జీవించే ఒక గణిక 
దేవునికి ఆఖండనీపం నిలపటం గమనించదగిన విశేషము. ఈ శాసనం రా మేశ్వరాలయం 
లోని |పాకార స్తంభం మీద చెక్కి ఉంది. దీనిలో ఒక శ్లోకం, 2 పద్యాలు ఉన్నాయి. 
(తె,క.చ_308_2) 
_పోలయ వేమారెడి 
6 
కొలం : డీ. శ, 1880418008. 
సలం : పాకనాటి, అద 0కి సీమ. 
ళు యణ 
ఇతడు అద్దంకి రాజధానిగా రాజ్యంచేశాడు. ఇతని తండి పేరు కూడా 
పోలయయేనట, ఎరా_పెగడ రచించిన రామాయణం, హరివంశాలకు కృతిపతి. కవి 
పండిత పోషకుడు. ఇతని దాన శాసనం ఒకటి లభించింది. గుండ్ల కమ్మతీరాన ఉన్న 
చదలవాడలో ఇతని తమ్ముడు మల్లారెడ్డి కటించిన రామాలయానికి ఒక అగహారాన్ని 
ర (6 రు 
ఇతడు దానంచేళాడు. (అరు. ద-$) 
_పోలినాయకుని కొమ్మూరు కాననము 
కాలం: [కి శ. 1244, 
శాసన పదాత : | పోలి నాయకుడు. 
శాసన (పదేశం : గుంటూరు జిల్లా_బాపట్ల తాలుకా_కొమ్మూరు [గామం. 
వ్‌ య 
శానన విషయం : [పోలి నాయకుడు నాగి నాయకునకు నందనుండని, ముత్తియ 
" నాయకునకు పౌ(తుడని, మిగుల రణళూళుడని, కొమ్మూరులో వేంచేసిన అగస్నీశ్వర 


884 తెలుగు సాహిత్య కోశము 


స్వామికి అఖండ దీపంతో పాటు దీపస్తంభాన్ని కూడా నిలిపాడని ఈ శాసనం. నల్ల 
తెలుస్తున్నది. _ ఈ శాసనం కొమ్మూరు లోని కాశీనాథేశ్వర ఆలయంలో ఉంది. దీనిలో 
ఒక సీస సద్యముంది. . (తె క.చ-820.64) 
E పోలుగంటి చెన్న ళ్‌ రి 
(కీ. శ, 15వ శతాబ్దం. 
వ వ కర్షాట రాజ్యం. 
రచనలు ఏ 1. నరసింహ పురాణము (ద్విపద) _ 12. బాలభారతము (వచనం) 
8. సౌభరి చరితము (యక్షగానం). 
నాగళౌరి, దేవమ్మల ప్పతుడు. కవికి తాత యైన తిప్పన్న |పౌఢ దెవరాయలకు 
దండాధీశుడు. పిల్లల మర్రి పినవీర భద్రునికి, సాళువ నరసింహరాయలకు ఈ కవి 
సమకాలికుడె ఉండవచ్చు. హరిభట్టు వాసిన నృసింహ పురాణాన్ని, ఆతని కొడుకు 
రాఘవ పండితుడు రంగన మం|క్రికీ కృతి యిచ్చాడు. చెన్న శౌరికి రంగన మంతి పెవ 
తండి మనుమడు. పైకృతిలో చెన్నళౌరిని స్తుతించాడు. ఇతడు అష్ట భాషా విశారదుడు. 
పెన చెప్పినవి కాక ఇంకా పెక్కుకృతులు |వ్రాశాడట. అన్నీ ఆలభ్యాలే. ఇతడు 
నరసింహా రాయలచేత సంభావితుడై అ! గహారాలు (గహించి నట్లు నరసిం హపురాణంలో 
"ఉండి, = (5.5-8_78) 
_పోలుగంటి రంగమం (తి 
0౦:16 పవ శతాబ్ద ౦. 
సాహిత్య పోషకుడు. హారి భట్టు రచించిన నృసింహ పురాణం (ఉత్త ర 
భాగం) ఇతనికే అంకితం. కవి మరణించిన “తర్వాత కవి పుతుడై న రాఘవ మున్న 
దీన్ని ఇతనికి అంకితం చేశాడు. ౨. (కస-8ి!11). 
పా9ఢ కవి మల్లన 
కాలం : (కీ. శ. 1b శతాబ్ది, 
రచన ఏ ఏకాదశీ మాహాత్య్యము. 
అంకితం. 2 భీమేశ్వర స్వామికి. 
బిరుదు 2 (పౌఢ కవి. 
గురువు : శక్తి నాధుడు, 
"విశిష్టత ఏ ఈయన ఐమ్మెర పోతన కుమారుడని కొందరంటారు. కాని ఆధా 
రాలు లేవు. జ్‌ బమ్మెర వంశీయు లలో ముల్లొనే పేతఠన్ను' పైక క్రవిమోతర ఉస్నోడు. 
ఆ బమ్మెర మల్లన సతులు జంట కవులైన శస కవి_మల్ల కవి అనేవారు. ఈ (పాఢ 
కవి మల్లన ఈ జంటకపుల తంగడి అని నిర్ణయించటానికి గాని,: పోతన కుమారుడని 
నిరూపించటానికి గాని ఆధారాలులేవు. .కవికా గుణాన్ని. బట్టి ఇతనికి పొఢ కవి అనే 
బిరుదు వచ్చి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. 
లట ల ఎటోతస శ్రీనాథుని. బావమరిది అనే ప్రతీత్తిని పరస్మరించుక్తొని కొన్ని చాటు 


[పాచీన సాహిత్యము _ : B65 


కథలు దేశంలో |[పచారంలో ఉన్నాయి. శ్రీనాథుడు నై షధం తీసుకొని పోతన దగ్గరకు 


షా 


వచ్చాడనీ, మల్హన సొంతంగా ఒక పద్యంచెప్పి . శ్రీనాథుని ఆశ్చర్య చకితుని చేశాడనీ 
చెప్తారు. ఈ సందర్భంలోని చాటువొకటి |పచారంలో ఉంది.. (తె.వి.స_8) 
రౌఢ దేవరాయలు 
కాలం 9 (కీ. శ, 11221446. 
స్థలం * విజయనగరం. 


ఈయన మొదటి దేవరాయలకు మనుమడు. విజయభూపతి కుమారుడు. 
చార్మితకంగా ఈయననే రెండో దేవరాయ లంటారు. ఈయన సారస్వతోపాసకుడు. 
కవి పండితులను చేరదీసి సత్కరించాడు. గీర్వాణాం|ధ కన్నడ. భాషలను పోషించాడు. 
ఈ రాయల ఆస్థానంలో నే (శ్రీనాథుడు, చం|దభూష |క్రియాశ క్రి రాయల సమక్షంలో ఉద్భట 
వివాద |పొఢిలో గౌడడిండిమభట్లు (చూ. డిండిమభట్టు.1[)ను ఓడించి, ముత్యాల శాలలో 
కనకాభిషేకం చేయించుకొని, *కవి సార్వభౌమి బిరుదును పొందాడు. 


| 


చూ. డిండిమభట్లు.]1; (శ్రీనాథుడు. (సం, ఆ.వి కో_8) 
(చాఢ వ్యాకరణము 
నామాంతరం : (త్రిలింగ లక్షణ శేషము. 
క్‌ర్త : బహుజనపల్లి సీతారామాచార్యులు. 
ఫకీర్ల పాటలు 
హిందూమతం పేరిట దేశంలో యాచకు లున్న ప్రే, ఇస్లామ్‌ మతం పేరిట 
“ఫకీరు? అనేవారు యాచకులు. వీరు ముస్తిమ్‌లలో ఒక తెగ. వీరు ముస్తిమ్‌లనే 
యాచిస్తూ పూర్వకాలంనుంచి తెలుగుదేశంలో ఉన్నారు. “ఆల్లా”ను స్మరిస్తూ ఇంటింటికీ 
తిరిగి ము స్టిమ్‌లను -ఆశీర్వదిస్తూ ఉంటారు, 
“పాడి పంటల్‌ సల్‌ గుండాలి _ తల్లీ పిల్లల్‌ సల్‌గుండాలి” అని వచ్చీరాని 
తెలుగులో పాడుతూ చివర “అల్లాకేనాం” అని ఆలపిస్తూ ఉంటారు. ఫకీ ర్లు 
“సాధారణంగా జట్టుకు ముగ్గుకుంటారు, పెద్ద కంజీరాను చేతిలో పట్టుకుని, తలకు పెద్ద 
తలపాగా చుట్టి, మెడలో ఫకీరు పూసలు ధరించి, మొలకు లుంగీ కట్టుకొని, లాల్చీ వేసు 
కొంటారు. మధ్యలోని పాటగాడు పాట పాడుతుంటే_ఇద్దరు వంతదార్లు “అల్లా కేనా” అని 
వంత పలుకుతారు. మధ్య మధ్య, ర క్తికోసం కొయ్యతో చెసిన ఒక విధమైన “కిరు” శబ్ద 
మిచ్చే క్యరను చేతిలో ధరించి గుం|డంగా తిప్పుతారు. ఫకీర్లు హిందూ అ ముస్టిమీ 
సామరస్యానికి పాటుపడ్డారట. (నా.ర.చ-_278) 
పక్క వేంకట నరసయ్య 
.._ నామాంతరం : వేంకట నరసింహకవి... 
ETO Fw ద్ర. శః 19 వ శతాబ్ది. 


ఉస 


య Sr ఏ వఏశాఖనుండలం, 


886 తెలుగు సాపొత్య కోళ్ను 


కృతులు ఏ 1.శకుంతలా పరిణయము 2. అమరపదకల్పదుమము $8. నారా 
యణ శతకము 4. కుమారీ శతకము 6. మదనసాయకా పం 
ణఇయము క. కవిదర్పణచ్చందము 7. నారాయణ _స్తవము, 


విశాఖపటణం మిషన్‌ హైస్కూలులో ఆం|ధోపాధ్యాయుడుగా ఉండేవాడు, 
ఇతని రచనలలో అమరపదకల్ప[దున కావ్యాన్ని కొందరు, ఆనంద దుమకావ్యాన్ని 
కొందరూ పేర్కొన్నారు. ఈ రెండూ వేర్వేరో లేక ఒకే |గంథానికి నామాంతరాలో 


తెలియదు. సలక్షణంగా మనోహరంగా కవిత్వం చెప్పాడు. 
(5క.స-241: వీరేశలింగం _ సమ్మగ పరికీలన 


ఫకి వేంకట నరసింహకవి 
నామాంతరం : ఫక్కి వేంకటనర్సయ్య. 


ఫణికుండలక వి 
కాలం : [Se శ, 19వ శతాబ్ది పూర్వార్దం, 
సలం : మహేశ్వరం. 
శ 
రచన 2 సీమంత్రినీ కల్యాణము. 
విద్వత్కవి. ఇతని రచన ముదితమట. (క.స, 107) 


ఫణిధవు మాధవుడు 
కాలం ఏ (కీ శ. 15008 ముందు. 
రచన ఏ (పద్యుమ్న విజయము (అలభ్యం. 
విశిష్టత : [పద్యుమ్నువి కథను పింగళి సూరన్నకు ముందే ఈ కవీ, పొన్నాడ 
పెదిరాజు అనే కవీ తెలుగులో కావ్యాలుగా చెప్పినటు, పెదపాటి జగన్న (పదింధ 
యలు గా ౧ 
రత్నాకరంలో ఉదహరించిన ఆయా కవుల పద్యాలవల్ల తెలుస్తున్నది. కవి ఒకసద్యంలో 
సూర్యోదయ వర్ణనను, మూడు పద్యాలలో వేగుచుక్క వరనను, ఆరు పద్యాలలో పురవర 
ళ్‌ఐ ర్‌ం య! 
నను, ఒక పద్యంలో చంద కిరణాల వర్ణనను, రెండు పద్యాలలో చెంచుభామల చి తణను 
చేశాడు. జక్క్కులవాళ్ళ వర్ణన మాడా ఉంది. (ఆరు[ద-_9) 
ఫణిహారం ఎంబారయ్య 
కాలం “ (రీ.శ. 18వ శతాబ్దం. 
రచన * కురవంజి, 
ఈ కవి రచననుబట్లి, ఇతను విశిషాదై (తి అని చెప్పవచ్చును. రామానుజా 
చార్యుడు కురవంజి వేషంతో కాంచీప్పరాధిపుని రాణి *ఆరుందేవితాయి"ద గరకు వెళ్ళి విశిషా 
a రు 
ద్రైపత పరంగా పాంచ భౌతిక దేహత శ్త్వాన్ని గురించి చెప్పడం, అక్కడకు పెరియ 
పెరుమాళ్ళు (మహా విష్ణువు) సింగడై రావడం ఇతివృత్తంగా కరవంజి రచన చేశాడు, 
“_ (య.వా,చ-_70 


(పాచ్‌న సాహిత్యము 887 


ఫా య్టు౯కోత్సవము (అలభ్యం) 
రచనాకాలం : (కీ.శ. 17వ శతాబ్దం. 
కర ; విజయరాఘవృడు. 
యక్షగాన నాటకం. 
రాజగోపాలస్వామికి [పతివటా జరిగే ఫాల్గుణో త్సవాన్ని రగడలతోను 
చౌ వపదులతోను వర్టించి చెప్పిన రచన అవి తెలుస్తున్నది. (ద.దే.వా_రి9) 
ఫశు సెయింట్‌ రాజకీయ వృత్తాంతిని 
(Fort St. George Gazette) 
కాలం : డీ. శ. 1802 | పాంతం. 
ఇది ఆప్పటి |బిటిష్‌ |పభుత్వంవారి రాజకీయ వృతాంతిని. దీని ముుదణ 
యదోరాను కళాశాల ముదణాలయలో జరుగుతుండేది. 
(వీరేశలింగంపంతులు _ సమ్మగ పరిశీలన _ 188) 
బంగరు యాచమ నాయకుడు 


కాలం - EE శ, 1808. 1707. 
సలం * వెంకటగిరి సంసానం. 
అ © 


వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన |పభువు. సాహిత్య పోషకుడు. కృతిపతి. 
ఈో సనూరి వెంకటపతి రచించిన “విష్తుమాయా విలాసం" ఇతనికే అంకితం. బౌరంగజేబు 
డక్తీ చక్రవర్తిగా ఉన్న కాలంలో ఇతడు నెల్లూరి నవాబై న జుల్‌ ఫగారీ చేత చంప 
లుడాడు. (క.త_12_210) 


శ్‌ 
బం గహారక్క-అల్లాటప్పగాడు 
౧ 
అక అ - 

తోలు బొమ్మలాటలో హాస్య మట్టంలో క. పాథఠలివి. జుట్టు 
బో లిగాడులాగే అల్లాటప్పాగాడు అఖండుడు. సాధారణంగా ఈ |పదర్శన నలో వీరి 
అ భినయం (కింది విధంగా ఉంటుంది అల్లాటప్పాగాని గడసరి పెండ్లాం బంగారక్క. 

౧m రాగి 

'మొొనట బంగారక్కకు_పోలిగా నికి కయ్యం నడుస్తూ ఉంటుంది. కాసేపు బంగారక్క. 
బోలిగాడు అసభ్య శృంగారం ఆభినయించిన తరవాత ఇర్హరూ పోట్లాడుకొని, అంత 
లోనే రాజీపడి పోతారు. పోలిగాడు తొందరగా వెళ్ళి పోతాడు. 

సరిగా ఇదే సమయంలో అల్లాటప్పగాడు |పవేశించి బంగారక్క దగ్గరనే 

Nn గా 
ఐలబడతాడు. శృంగారానికి బంగారక్క _ అల్లాటప్పగాడు సమ్మతించుకొనిఉన్న సమ 
యంలో కేతిగాడు (ప వెళించి రసాభాసం చేసాడు. 

ఇది బొమ్మలాటలో కడుపు చెక్క లయ్యేటట్లు నవ్వించే మోటు శృంగార 
వటం, (నా, క్‌ చ 

చూ, బంగారక్క -జుట్టుపోలిగా డు; బంగారక్క _కేతిగాడు. 

(| 6 
బంగారక్క కేతిగాడు 
బొమ్మలాటలలో దింగారక్క-జుట్లుపోలిగాడు, దింగారక్క-అల్లాటప్పగాని 


£68 తెలుగు సాహిత్య కోశము 


వలెనే ఈ జంట కూడా తెలుగు దేశంతో (ప్రసిద్ధమైంది. బంగారక్క మొదట - జుట్టు 
పోలిగాని [పియురాలిగా, తరవాత అల్లాటప్పగాని పియురాలిగా, ఆ తరవాత చినరలో 
కేతిగాని ప్రియురాలిగా రమ్యంగా కథ కల్పిస్తారు. 

కేతిగాని బొమ్మ అన్ని బొమ్మల కంచె అతి చిన్నది. ఈ ప్యాత అతి 
విచితమైంది. _ కేతిగాడు ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు దిడ్‌కే అప్పుడు. పానకంలో 
పుడకలాగ-ఒక అడుగుచోటు తెర మీద ఉంపేచాలు_హరఠాత్తుగా (పచేశిస్తుంటాడు. 

శృంగార ఘట్టఎలో అల్లాటప్పగాడని టకీమని ఒక్క దెబ్బ కొడతాడు 'కేతిగా డు. 
అ డెద్బికు అల్లాటప్పగాడు పారిపోతాడు. కేతిగాడు బుగారక్కను ఏడిపించటం 
మొదలు పెడతాడు. బంగారక్కను లోబరుచుకొని చివరకు తన శృంగారం కూడా 
తీర్చుకుంటాడు. 

ఇలాంటి మోటు సరసంతో కూడిన ఘట్టాలు, ప్యాతలు కడుపు చెక్కలయ్యే 
నవ్వు పుట్టిం ంచటమేగాక, ఈ హాస్యం |పేక్షకుల నిదమత్తును వదిలిస్తుంది. చాలా 
మంది _పేక్షకు లు బొమ్మలాటల్లో అసలు కథ కంది బంగారక్క_జుట్టుపోలిగాడు_అల్లా 
టప్పగాడు- కేతిగాడు మొదలయిన హాస్య పాతల కోసమే ఎదురు చూడటం కద్దు, 

ఈ విధమైన మోటు హాస్యంతో నే బొమ్మలాట [ప్రదర్శన తెల్ల వార్లూ విజయ 
వంతంగా నడుస్తుంది. 

చూ, దింగారక్క _జుట్టుపోలిగాడు;. బంగా రక్క_ అల్లాటవ్పగా డు; 

(నా.ర.చ-_ 196) 
బంగారక్క జుట్టుహోలి గాడు 

ఇవి రెండూ తెలుగు దేశంలోవి తోలు బొమ్మ లాటలోని హాస్య పా|తలు. 
బొమ్మలాట కథప సంబంధంలేని ప్యాతలే అయినా, కథ [పారంభనుంచి చివరి వరకు, 
ఒక ఘట్టం అయి రెండో ఘట్టం మొదలయ్యే సమయంలో వీరు (పత్యక్షమపుతారు. 
దీర్గ కాలం నడిచే బొమ్మలాటలో చక్కని హాస్యంతో |పేక్షకులను కడుపుబ్బ నవ్వించి 
నిదమత్తును వదల గొడుతూ ఉంటారు. సమాజంలోని కుళ్ళును, దురాచారాలను, 
అవినీతిని ఈ దింగారక్క_ జుట్టుపోలిగాడీ పాతల ద్వారా బయట పెడుతూ ఉంటారు. 
మధ్య, మధ్య సమాజంపై చక్కని విసుర్లుంటాయి. మరాఠీ బొమ్మలాటలోని గంధోళి 
గాడెకి, దొమ్మలాటిలోని జుట్టుపోలిగాడికి చాలా దగ్గర సంబంధముంది. 

జుట్టుపోలిగాడు జాణ_బంగా రక్క నెజజాణ, 
చూ. బంగారక్క. అల్లాటప్పగాడు, బంగారక్క కెతిగాడు, (నా,ర.చ-_ 190) 
పరో కామయ్య 
కాలం న [కీ శ. 18 వ శతాబ్ధం, 

ఇతన్ని తిడుతూ ఎడవల్లి పర్వతన్న అనే కవి..*జక ఛాట్లువు చెసాడు 

ఆరింట త కారంగ్లాని, __అయిద్రింట, వాకారంగాని. పెట్టి .తిడుత్తూ పద్యాలూ, (వాస్తే అది 


ప్రాచీన: సాహిత్యము .-” 889 


శాపంగా పరిణమిస్తుందని లాక్షణికులు చెప్పారు. పర్వతన్న ఆయిదింట హకారం పెట్టి 
బంగారు కామయ్యను తిట్టాడట. దీవిని ఆప్పకవి ఉదాహరించారు. 
(అస్పకవీయం-2_877) 
బంగారు తిమ్మరాజు కథ 
కర్త ౩ ' తెలియదు. 
జానపద చార్మితక గేయం. ఈ గేయంలోని కథ (పాచీన చర్మితకు సంబం 
ధించినదే గాని, సుస్పష్టంగా లేదు. 
"పెనుగొండను దేవరాయలు పాలిస్తున్న కాలంనాటి కథ ఇది. ఈ దేవరాయ 
'లెవరో తెలియదు. కొందరు (శ్రీ కృష్ణ దేవరాయలు కావచ్చునని కూడా అభ్మిపాయపడి 
నారు. ఈ దెవరాయలకు ఏడుగురు తమ్ములున్నారు. వారితో “రఘు పతిరాజు” “నేము 
పట్నానికి అధికారి. కథానారోకుడై న “తిమ్మరాజు” ఈ రభఘుపతిరాజు కుమారుడు. 
| తిమ్మరాజును గూర్చి కాడ అభి పాయభేదాలున్నాయి.] 
దేపరాయలుకు సంతానంలేదు. పైగా “బోగం రంగాసాని, ఆమె సోద 
రుడు “సవరము నారప్ప” ఈతని ఆశ్రయంలో ఉన్నారు. నారస్పకు శేషు పట్నం 
పాలకుదై న రఘుసతిరాజునకు అంతకు పూర్వమే శతృత్వం ఉంది. ఆ కారణంగా 
నారప్ప దేవరాయల ద్వారా, తిన పాత కక్షను సాధించదలచుకున్నాడు, బంగారు తిమ్మ 
రాజును ఏదో మిషచేత పెనుగొండకు రప్పించి చంపించాలని వారి అభిలాష. రంగా సాని 
(పయిత్నంపల్ల రాజుగారు తిమ్మరాజును పెనుగొండకు పంపవలసిందిగా కబురు 3 పెట్టాడు. 
అయితే దేవరాయలకు ఈ కు[ట విషయం తెలియదు. 


తిమ్మరాజు పెనుగొండకు |పయాణమౌ తాడు. మాణిక్య దేవి తిమ్మరాజుకు 
భార్య. శోభనం కూడా జరుగని కొత్త పెళ్ళి కూతురు. [పయాణమైన తిమ్మకాజుకు' 
దుశ్శకునాలు అగుపించడంచేత భార్య, తల్లులు మొదలగు వారంతా [ప్రయాణాన్ని నిలిపి 
వెయమంటారు. కాని, స ఎవరి మాటలూ సరకు చేయక పెనుగొండవై పృ సాగి 
పో తాడు. 

నారప్ప, రంగాసాని కలసి తిమ్మరాజును వధించడానికి చాలాసార్లు పయ 
త్నించి, విఫలులౌతారు. రాజుకు చాడీలు చెప్పి, తిమ్మరాయలను వధి9ఫ "చేయాలన్న 
[పయత్నం కూడా విఫల మౌతుంది. చివరికి దేవరాయలు వీరి కుుటను గహించి, 
నారప్పకు మరణదండన విధించి, శ|తు నిర్మూలనం జరిగాక “కాలో పయాణంచేస్తాడు. 
అప్పుడు తిమ్మరాజు సెనుగొండలోనే ఉంటాడు. 

రాజులేని సమయంలో రంగాసావి పెద్ద సైన్యాన్ని కూడగట్టుకొని తిమ్మరాజుతో 
యుద్ధంచేసి ఓడిపోయి సంహరింపబడుతుంది. తలారుల చేతులనుండి తప్పించుకున్న 
నారప్ప తిరిగి తిమ్మరాజు పై యుద్ధంచేసి బంధింపబడతాడు. 


నారప్ప దాచిన ధనాన్ని తిమ్మరాజు వశపరచుకుంటాడు. అయితే, ఆ ధనాన్ని 
పంచుకునే విషయంలో బావ మరిది అయిన మేఘపు రాజుతో పేచీ వస్తుంది, మేఘపురాజు 


670: తెలుగు సాహిత్య కోశము 


: తిమ్మరాజు పై చాడీలు (వొస్తూ 'దేవరాయలకు ఉత్తరం [వాసి సంపుతాడు. దేవరాయలు 
అది నమ్మి, పెద్ద సైన్యంతో తిమ్మరాజును తిరుపతివద్ద ఎదుర్కొని యుద్ధం చేస్తాడు. 
యుద్దంలో తిమ్మరాజు మరణిస్తాడు. నిజం తెలిసిన దేవరాయలు మిక్కిలి దుఃఖించి 
ఆత్మహత్య చేసుకుంటాడు. తిమ్మరాజు తలిదం[డులు, బంధువులు కూడ ఆత్మహత్య 
చేసుకుంటారు. ఆ తరువాత తిమ్మరాజు తమ్ముడు కృష్ణమరాజు శేషు పట్నానికి, పూల 
రంగరాజు పెనుగొండకు అధిపత్తులౌ తౌరు. 

ఈ కథలోని పా|తల పేర్ద, స్థలాల పిర్లు చాలామటుకు చరి|తతో సంబంధ 
మున్న'వే. సరిశోధనల ద్వారా మున్ముందు దీని చరితను గహించడానికి వీలుపడవచ్చు. 
(తె. జా. సా_282. 288) 

బంగారు రంగప్పు 


కాలం ఆ డీ. శ. 1770 _సొంతం., 

సలం క్‌ శాలు లమ।రి (హైదరాబాదు మండలం). 
థి య జ 

రచన * బేతాళ చరిత్రము (ద్విపద). 


విద్వత వి. రెచర్ల ప్రభువైన బేతాళ నాయకుని చరితను ఈ కవి 
కావ్యంగా (వాకాతు, దీనికి మూలం అన్నసము దం చినవీరయ్య రచించిన సంస్కృత 
(గంథం. (క, స_118) 
బండారు లద్మీనారాయణ 
(చూ. భండారు లక్షీ నారాయణ. 
రచన ఏ సంగీత సూరో్యదయమ్‌ (సిం). 


బండి బాపనమ్మ 
కాలం : డీ. శ. 1850 8 పూర్వం కొపచ్చును. 
రచన ౩; మీనాక్షీ శతకము. 


ఈమె గోపాలుని సోదరి. అతి సొగసుగా కవిత్వం చెప్పింది. ఈమె కవిత 
మధురమైన భక్తీ భావాలకు ఆలవాలం. (శ. క. చ-588) 


బంతులాట పాటలు 
పెంద్ద వేడుకపాటలలో ఒక భాగం. యక్షగానాలలో పయు క్రం, పెండ్తి వేడుక 
లలో ము తెదువలు వధూవరులచే పూలచెండ్తాడించే ముచ్చటకు సంబంధించిన పాటలు. 
చెండ్డాట, బంతులాట ఇంచుమించు £ఒకేగాని, రెండింటిలో గతి భేదం ఉంది. 
చూ. చెండ్లాట పొటలు, (య. వా. చ-శిలీరి 
బందా పరదేశి 
కాలం ఏ కీ. శ. 1718-1770 (పాంతం, 
ఈయన అమరావతి నేలిన వాసిరెడ్డి వేంకటా[ది నాయని రాజ్యంలో ఒక 
చిన్న పల్లెకు కరణం, నిరతాన్నదాత. ఈయన అన్నదానభ్యాతి కాశీరామేశ్వరాల 


[పాచీన సాహిత్యము . గ్ర 1- 


పర్యంతం వ్యాపించి ఉండేదట. ఈయన దానశీలాన్ని తెలిపే చాటువులు దొరుకుతున్నాయి. 


(చా.ప,ర.) 
బందా రమణప్ప 
సలం ఏ; కొతి పటణం ((పకౌశం జిల్లాలోనిదిి. 
జ —చీ అలు ఇన్‌ 
చాటుకవి. ఈ కవి ఒంగోలు వెంకన్న అనే ఆయన మీద ఆ|గహం 
వెలిబుచ్చుతూ ఒక పద్యం చెప్పాడు. (చా.న.ర్గ) 
బంధకవిత 


చతుర్విధ కవితా భేదాలలో ఒకటి. కొందరు దీన్ని చిితకవితలో భాగంగా 
చెప్పారు. గోమూ తికా, ఛ|త, గుచ్చ, నాగ, కంకణ, మర్చల, ఖడ్గ, చక్ర, పద్మ, 
సర్వతోభ ద, రథ, పుష్పమాలికాది చిితాలలోని ఇళ్ళలో పద్యాక్షరాలను ఇమడ్చటం బంధ 
కవిత అంటారు. ఆందులో రథ చ|కొడి కతిపయ బంధాలలో కవినామం, కృతీనామాలు: 
పచ్చేటట్లు (వాయాలి. పత్రాల మీద, ఖగ్గారి మీవ శాసనాలు (వాసిసం పె ఆచరణలో 
నుండి ఈ ఖడ్గ బఎధాది కవిత్వం అవతరించి ఉండవచ్చునని పండితాభి పాయం. కవి 
ఎంతో నేర్చుకో, | శమళోే రచించే ఈ బంధ కవిత పండితులకు [కీడావినోవం. గణపవరపు 
వెంకటకవి, రాపు కొండల రాయుడు, మండపాక పార్వతీశ్వర శాస్త్రి మొదలగు వారు 
ఈ కవితలో (పసిద్దులు, (తె. వి, స_8) 


బచ్చలి ఏర వెంక కటి 
కాలం . (కీ. శ. 1700 పాంతం, 
సలం . నెల్లూరు మండలం_గోగులపల్లె పాంతం. 
రచన : రఘువంశము (ఆం|ధ్రీకరణం). 
నెలూరులోని మారళ్ళ సీమను అన్న కుమారుడైన సీతారామయ్యతో పాటుగా 
ఈ కవి పరిపాలిస్తుండేవాడు. ఈ జమీని ఆర్కాడు నవాబు బాకరల్లీ భాను వీరికి ఇచ్చాడట 
(క.త-19-41) 
బచ్చు సిద్ధక వి 
కాలం : [కీ శ. 15వ శతాబ్దం. 
రచన : మలి బనవస్పరాణము (ద్విపద), 
గురువు : సిరిపురి వీరసింగయ. 
కవి తన రచనను తన దీక్షాగురువై న వీరసింగయకే అంకితం చేశాడు. 
రచనలో కర్ణాటక పదాలు హెచ్చుగా వాడాడు. రచనా విధానంలో, వర్గ నారీతులలో 
పాల్కురికి సోమనను అనుసరించాడు. భక్తి పారవశ్యరతితో కవిత్వం చెప్పినక వి. 
(ద్వి.సా.చ-_107) 
బచ్చు సూర్యుని శాసనము 
కాలం : డీ. శ, 1218 ప్రాంతం. 


ఫ్‌ తెలుగు సాహిత్య కోళను 


శాసన|పదాత : దిచ్చు సూర్యుడు. 
శాసన విషయం : మొదటి పద్యంలో బచ్చు సూర్యుని గురించి విషం 
వరనముంది. తరవాత సీసపద్యం నషమెంది. చివరి ఎత్తు గీతిలో సూర్యుడు గోపాలదేవునికి 
లం రం జ 
ఏదోఒక దానాన్ని దేవభోగంగా ఇచ్చినట్లు9ది. దీనిలో ఒక శారూలం, నషమెన సీస 
na) లు రం రాల 
పద్యం, చివరఎత్తు గీతి ఉన్నాయి. (తె.క.చ-8[) 
బట్లు మూ న్న 
లు ద 
కాలం : డీ. శ, 17వ శతొబ౦. 
6 
సోమరాజు రామకవికీ సత్కారం సరిగా జరగకుండా ఈ మూ_ర్రన్న అడ్డు 
మాట వేశాదట. అందుపై రామకవి ఈయనను తిడుతూ ఒక పద్యం చెప్పాడు. 


(చా.ప ర 
బపీపొటి తిమ్మయ్య 
ల రు 
కాలం క కీ. శ. 1600 [పాంతం. 
సలం : నెల్లూరు మండలంలోని బస్తుపాడు. 
రచనలు : 1. ద్విపద భారతము (కొన్ని పర్వాలు మాత మే) 2 నలచరి[త్ర.' 


ద్విపద భారత కవితయంలో మొదటి వాడు. ఇతని తండి పల్ల భసూరి, 
(పాఢంగా, రసవంతంగా కవిత్వం చెప్పిన కవి. నరసయ్య గారి చాడయ్య ఈ కవిని 
(పోత్సహించి రచనలు చేయించాడు, ద్విపద భారతంలో, ఆదిపర్వం నుండి రోజ 
పర్వం నరకు (సభా పర్వం తప్ప) ఇతడే [వాళాడు, ఆంతే కాకుండా, అరణ్య పర్వం 
లోని కొన్ని కథలను [పత్యేక ద్విపద కావ్యాలుగా (నాళాడు. అందులో నలచరి త 
మాతు లభించింది. 
ఎరి ఇంటి పెరు ఆత్మకూరు వారనీ, బక్రేపాడు నివానం వల్ల భక్రుపాడు 
తిమ్మనగా |పసిద్దుడె నాడనీ అంటున్నారు. ( ఆరయ్మద-10-10) 
బడగలనాటి నరసకవి 
కాలం : క్రీ. శ. 18వ శతాబ్దం. 
స్థలం = తంజావూరు. 
రచన : ఏకవీరామాహాత్మ్యము (నింబజామాహాత్మ్యము), 


తంజావూరులో ధేనువాళము గరిడికి చెందిన తొక్కడము మన్నారు జెట్టి 
లి 
|పేరణతో రచనలు చేశాడు. 


ఇతని ఇంటి పేరును బడగల పాటిగా కొందరు పేర్కొన్నారు. ఇతని 
రచనలో కాన్ని దోషాలున్నా, శీలి సరళమై జనాదరణను పొందింది. (ద. దె.వా-201) 
బడగలపాటి నరసకవి 
చూ. బడగలనాటి నరసకవి. 


[పాచీన సాహిత్యము 673 


బణపతి (వనపతి 
ాంతరం ఏ శ్రీనాథుడు, 
కాలం : కీ: శ. 1075_1081. 
కురుదులు : ఖండన విజయుడు, విజయగోపాలుడు, చలమర్తి గండడు. 
(శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకొ దీర్ణాసిశాసనం వేయించాడు. 
ఈయన, కళింగదేశాన్ని |క్రీ. శ. 1069.76 వరకు పాలించిన గంగవంశీయ 
దేపేం[చవర్యకు వండనాయకుడు, మాండలికుడు. అనేక రాజ్యాలు జయించాడు. 1076లో 
దీర్జాసితో దుర్గాదేవి ఆలయానికి నాట్యశాల కట్టించాడు. దీపదానం చేశాడు. ఈయన భార్య 
సద్వ్యామతి, on భీ మేశ్వరునికి ఆహ్రకన: ౦ నెలకొల్పి శాసనం వేయించింది. 
(తె.క.చ_188, 187) 


బణపతి దిర్హాసిశాసనము 

కాలం; కీ. శ, 1075-1081 |పాంతం, 
(ససక్రుడు :  బణపతి (వనపతి). 
శాసన సలం : (శ్రీకాకుళం జిల్లా-నరసన్న పేట తాలూకాలోని దీర్హాసిగా మం, 

© 

శాసన విషయం : దీనిలో తెలుగులో సీనపద్యమ మాలిక ఉంది. వాజ్య య 
[పసిడొగల శాసనం. కళింగ గుంగరాజుకు, (చేవేంచవర్మ చోళచాళుక్య రాజులకు 
సంలుంధించిన చార్మితిక విషయాలను ఇది తెలియచేస్తుంది. దీనితో 29 పం క్రలున్నాయి. 
16 ఇవంకులు సంస్కృతం, తక్కిన ఏడు పంక్తులు తెలుగు. ఇది దుర్గమెట్ట అనే చిన్న 

ఆశీ "షి ఉం నా! 


ద 


కొంత పె ఒకరాతి పలకమివ చెక్కుబడింది, (త.క,.చ_ 166) 


బతుక ము పండుగ ౬ బి” డమ్మ పండుగ 

ఆం|ధదేశంలో ఒకు తెలంగాణలోనే విశేష పచారాన్ని పొందినవి ఈ రెండు 
పండుగలు, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు 
ఈ కంగడుగ జరుగుతుంది. 

బతుకమ్మ పండుగకు తొమ్మిది రోజుల పూర్వమే బొడ్డెమ్మ పండుగ జరుగ 
తుంది. ఇది మహాలయ అమావాస్యతో పూర్తి అవుతుంది. బొడ్డెమ్మ కన్యకలకు 
ఆరాభ్యది వం. 

వెంపలిచెట్టును మట్టిముద్దలో నిలబెట్టి, ఆ ముద్దను కలశం పై పెట్టి, ఒకపీటమీద 
సరి జు ఈ మెను కెండస్థానంలో ఉంచి చుట్టూ దితుకమ్మలను ఉంచుతారు. పసుపు 
ముత్త్రలను గౌరమ్మగా భావించి ఏండుకొబ్బరిచిప్పలో (కుడుక) పెట్టి, పూవులతో, పసు 
కుంకుమలకో, సుగంధ [ద్రవ్యాలతో పూజించి బొడ్డెమ్మ పక్కన నిలుపుతారు. 

బొడ్డెమ్మ వీథి మొత్తానికిగాని, ఊరి మొత్తా నికిగాని ఒకతే ఉంటుంది. ఇంటింటి 
బతుకమ్మలను బొడ్డెమ్మ చుట్టూ నిలుపుతారు. ముత్తైదువలు, అవివాహితలైన కన్యలు, 
చాలుకలు, చప్పట్లు చరుస్తూ, దాని చుట్టూ. తిరుగుతూ, గౌరమ్మ పాటలు గానం చేసారు, 


874 తెలుగు సాహిత్య కోళము 


తొమ్మిదో రోజు బొడ్డెమ్మను పూజించి కలశంలో పిల్లలు [ప్రతిరోజూ తెచ్చిపోసే బియ్యం 
పరమాన్నంగా వండి పంచిపెడతారు. తరవాత బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. ఈ 
ee పాడే జానపద గేయాలు చాలా ఉన్నాయి. 
ఇక బొద్దెమ్మ పండుగ తరవాత వచ్చే పండుగ బతుకమ్మ సండుగ, దీనికి 
“బతకమ్మ పంశగిని వ్యవహార నామముంది. [గామసీమలో ఉండే రకరకాల పువ్వులతో 
బతుకమ్మను పేర్చి, దానిపై పసు పుతో తయారుచేసిన గౌరమ్మను నిలుపుతారు. ముత్తై దు 
వులు అడుగులకు మడుగు లొ త్తుతారు. పసుపు కుంకుమలతో నిండార నింపి, సగట 
పూటనే బతుకమ్మలను (పెకిష్టించి, సాయం|తం నాలుగు గంటలకు విలువైన వస్తా9లను 
 భూషణాలను ధరించి, వీథిలో బతుకమ్మ ముందు చప్పట్లు చరుస్తూ, బతుకమ్మ పాటలు 
రమ్యంగా పాడుతారు. ఆ తరువాత బతుకమ్మలను తీసుకొని ఊరిబయట కొలువకో, 
చేరువుకో, బావికో వెళ్ళి బతుకమ్మలను అక్కడ నిలిపి, అందరూ చుట్టూ గుమిగూడి, 
వలయాకారంగా తిరుగుతూ, చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ, ఐితుకమ్మను ఆరాధి 
సారు. పాటలు పాడుతూ స్రీలుచేసే వలయాకార నృత్యం కన్నుల పండువుగా 
ఉంటుంది. ఈ పొటలలో లక్ష్మీ పార్వతుల స్రోతాలేగాక, పౌరాణిక గాథలు కూడా 
నానరు: 
బతుకమ్మ ఎందరో చనిపోగా చివరకు బతికిన సంతానమనీ, అందుకే బతు 
కమ్మ గనే పేరు వచ్చిందనీ జానపద గేయాలను బట్టి తెలుస్తుంది. ఈ పండుగ తెలం 
గాణా వికిష్టమెందేగాకి, అతి (పసిద్ధ మైంది స్ట 


(చూ. గొండ్ష నృత్యం) (నా.ర.చ_288-29 1) 
బ త్రీసుప్పుతి కథలు 
రచనాకాలం : (క్రీ.శ. 1847. 
కర్త : వా(డేపు వెంకయ్య. 
విక్రమార్హ్ష. బర్మితమని పేరు పొందిన సింహాసన ద్వా తింశిక అనే సంస్కృత 
గంథానికి తనుగుసేత. వచనరూపం, ఇందులో శీ2 బొమ్మల కథలు ఉన్నాయి. శైలి 
సరళ వ్యావహారికంలో ఉంది, (వ. వా-8]) 


బదిర కృష్టభూపాలుడు 
కాలం ఇ క్రీ.శ. 1700 |పాంతం. 


జ 


సలం ఏ సేలం పాంతం, 
(౧) 
బిరుదులు : గంగువాడ హదినెంట మన్నియర గండ, 


ఇతడు గామాంబికా, చిన్న భూపాలుల కుమారుడు. సాహిత్య పోషకుడు. 
రెవూరి అనంతయ్య నుండి గాధేయోపాఖ్యానం అంకితం పొందాడు. యాదవరాయ స్థాపనా 
చార్యుడుగా పేర్కొ నబడ్డాడు. ఇతని తండి కూడ రేవూరి అనంతయ్యను కొంచనాంబర 
గజాశ్వ [గామ భూషాదులళో సత్కరించాడట. అతడుకూడ కవి అనీ, తారావళీ దండ 


[పాచీన సాహిత్యము ర్‌ 


కాది చాటు కృతులు చెప్పాడనీ గాధేయోపాఖ్యానం అవతారికలో ఉంది. 
(క. త_12_166; ఆరు ద_12.89) 
బ'దిన 
లు 
కాలం : (కీ. శ. 19వ శతాబ్ది పూర్వార్థంగాని, ఉత్తరార్థంగాని కావచ్చు. 
రచనలు వ నీతిశాస్ట్ర ముక్తావళి, సుమతీ శతకము (కర్తృత్వం వివాదాస్పదం. 
పిరుదు 3 కావ్య చతుర్ముఖుడు, 
భ|దభూపాలుడు. బద్ధి భూపతి, బద్ది నృపాలుడు, బద్ది నరేం[దుడు మొద 
ఖ్‌ అవ్‌ స ॥ లల అహ న్‌ా గ్‌ నో 
లగు 10 బిరుదు పేర్ల తో కవి తన్ను చెప్పుకొన్నాడు. ఇతని శైలి చక్కగా ఉంటుంది 
తిక్కన, నన్నె చోడుల రచనా శిల్సిముంది. సుమతి శతకం బద్దన (వాశాడనీ కొందరు 
పండితుల అభి పాయం. ( ఆరు వ-2) 
బ దైపూడి ఎరిభూపతి 
కాలం : (కీ, శ. 18వ శతాబం౦. 
ల్‌ 
సలం న బద్దెపూడి (బవ్యపూడి). మధుర మండలం, 
రచన ; యువజన పహృావయానందము. 
కృష్టమహీపతి, మీనాంబల పుత్రుడు. బద్దిపూడిని పాలిచిన సంస్థానాధి 
పతి. విజయరంగ చెక్కనాథుని సామంతుడు. అతనిచేత విశేష గౌరవాలను పొంది 
నట్టు చెప్పుకొన్నాడు. 
కవిస్తుతిలో రేవూరి అనంతయ్యను పేర్కొన్నాడు తన పూర్వులను ఇష్ట 
దేవతా స్తుతిలో దేపతల వళఠె స్తుతించాడు. ఇతని రచన పౌఢంగా రసవంతంగా 


ఉంటుంది. (ద, దే, వా.882) 
బధదెవిటి ద తప్ప కవి 
లు ద 
కాలం : కీ.శ. 16వ శతాబం_ ఉ తరారం. 
లు అ @ 
సలం ౩ పుంగనూరు సంసానం, 
© ఇ 
రచన “ గణిత దీపిక, 


పుంగనూరు సంస్థానా|శితుడు. పుల్లయామాత్యుని పుతుడు. సుగుటూరి 

చిక్కరా యని (180.70) కోరిక మేరకు “గణితదీపిక” రచించాడు. దీని | వాత్యపతి 
అడయారు గంథాలయంలో ఉన్నదట. 

(ఆం.సం.సా_281; ఆరు.ద-$ ; ద. దే,వా-488) 


బప్పన కవి 
కాలం న డీ. శ 14వ శతాబ్దం. 
స్థలం ఏ కొండవీడు. 
రచన : ఆంధ [ప్రయోగ రత్నాకరము, 


కొండవీటి రెడ్డిరాజుల కాలం వాడు. తన | గంథాన్ని తం|డికే ఆంకితం 
ఇచ్చాడని తెలుస్తున్నది. ఇతడు గొప్ప వ్యాకరణ పండితుడట. (క.స_189) 


678 తెలుగు సాహిత్య కోళము 


బమిడిపొటి (భమిడిపాటి 'వేంకటనర నయ్య 


కాలం శ కీ. శ. 1829 ప్రాంతం. 
స్ధలం మదరాసు; 
రచన ఏ రాధామాధవ సంవాద కావ్యానికి టీక, 


విద్వత్క- ఏ. ఆం ధభాషోద్ధారకుడై న బ్రౌన్‌ దొర ఇతనిచేత వెలిదండ్ల వేంకట 
పతి రచించిన రాధామాధవ సంవాదానికి టీక వాయించాడు. శశ పండితుని స్ట 
తెలియరాలేదు. - - (చ.దే.వా- 406) 


బమ్మెర కేనకవి = మల్లకవి 
(తెలుగు జంటకవులలో అయిదో జంట.) 
కాలం: క్రీశ 16వ శతాబ్ది చివర భాగం. 
ఖం : బమ్మెర (తెలంగాణాలో పాలకుర్తి నమీపగా మ, 


" 
¢ 


తగు 4 విష్ణు భజనానందము 2, దాక్షాయణీ పరిణయము. 


న ed 


విశిషత : - ఏరు బమ్మెర పోతన వంశపు వారు. కొందరు కేసనను పోతన్న 
కుమారుడంటారు. మరికొందరు మల్లన పోతన కుమారుడంటారు. “పొఢ సరస్వతి” విరు 

' దాంకితుడై న మల్ల నకు ఇద్దరి భార్యల వల్ల కేసకవి, మల్షకవి కలిగారని కొందరంటున్నారు. 
వీరు పోతనకు ముని మనుషులని మరికొందరి అభ్మిపాయం. వీరు గోదావరి పాంతాలకు 
వచ్చి అజ్జరం (గామంలో వియ్యమందారట. పెనుమత్స నారపరాజు ఈ కవులను పోషించి 

. “విమ “ఇజనానందం” కృతి (వాయించాడు. ఒడయనంబి విలాసం కృతికర్త అజ్జరపు 
-పేరయలింగం ఏవరికి దావమరిది. రసవంత మైన మనోహరమైన కవితా వై దుష్యం పిఠిది. 
వీరి రచనల నుండి పూర్వకపు పులనేకులను గురించి తెలుస్తున్నది. (ఆరుద_9; క.స-_46) 


బమ్మెర పోతన 


కాలం : కీ శ, 14౮0 _ 14500 _ప్రాంతం. 
స్టలం ; రాచకొండ_డెవరకొండ రాజ్యం. 
వీరుదు * సహాజ పాండిత్యుడు. 


రచనలు : 1, భాగవతము 2. భోగినీదండకము 8. వీరభ|చ విజయము. 
ఈయన మహాభక్తుడు. రాజులకు లోదడకుండా వ్యవసాయంతో జీవించిన హాలి 
కుడు. సహజ పాండిత్యమున్నవాడు. ఈయన కవిసార్వభౌముడై న (శ్రీనాభునికి బావమరిది 
అవి ప్రతీతి. ఆం|ధభాగవతం ఈయన కీర్తికి పరాకాష్ట. పోతన అత్మీయాంశమైన భక్తి 
భావం భాగవతంలో మెండుగా కనిపిస్తుంది. ఇతని వర్ణనలు మిక్కిలి విశదాలై వర్ర్యం 
పఠితలకు సాక్షాత్కరిస్తుంది. ఈయన శైలి ఆతి మధురమైంది. తెలుగు భాషకు విసర్గ 
మెన సంగీత మాధుర్యం ఈయన భాగవతంలో సర్వతో ముఖంగా కనిపిస్తుంది, ఉటునప 
అలంకార (ఏతి మెండు. వర్ణనల సందర్భంలో అంత్యాను పాసాలంకారం ఎక్కు. వగా 
_వాడాదు. ఈయన కకం తెలుగుదేశంలో పండితులకు, పామరులకు, వృద్దులకు, 

బాలురకు, స్త్రీలకు, పురుషులకు _ సర్వులకూ (కి పా|తమైన మహాకావ్యము. 


[ప్రాచీన సాహిత్యము 877 


ఈయన తన కృతియైన భాగవతాన్ని సర్వజ్ఞ సీంగభూపాలువికి అంకితం 
ఇవ్వలేదన్న కారణం వల్ల, రాజు పోతన్నను చాలా కష్టాలు పెట్టాడని, భాగవతం (వాత 


(పతిని నాశనం చేయించాడని తెలుగుదేశంలో బలమైన (పతీతి ఉంది. =: (వాచ) 
బమెఃర మలన 
ఠి 
కాలం _ కీ.శ. 16వ శతాబం. 
(స) 
స్టలం ఫ్‌ తెలంగాణాలోని పాలకుర్తి సమీపంలోని బమ్మెర [గామం, 
రచనలు * తెలియరాలేదు. 
బిరుదు : |పొఢ సరస్వతి. 


జంటకవులైన బమ్మెర కేసకవి, మల్ల కవి ఇతని కుమారులని కొందరంటు 
న్నారు. ఇతడే |పౌఢకవి మల్లన్న ఆని మరి కొందరి అధి పాయం. (అర్ముద-$9) 
బయకార రామప్ప 
కాలం వ [కశ 16వ శతాబ్దం, 
రచన ౩; స్వరమేళ కళానిధి. 
విశిస్టత : ఈయన అళియరామ రాయలకు దండనాథుడు, సంగీత విద్వాంసుడు. 
ఈ బయకార రామప్పకు పినతం|డి అచ్యుత దేవరాయల మంతి బాచమరుసయ్య. 
(బాచమరుసు కొండవీటి సీమ (బ్రాహ్మణులను హింసి స్తే వలకలూరి గోపన్న అతని మీద 


ఒక చాటువు చెప్పాడు, (ఆరు[ద-91) 
బయ్యనసెటి శాసనము (కొణిదెన) స a 
రు 
కాలం, .: (కీ. శ. 1150 |పాంతం౦.., 
స్ధలం ; పెనుగొండ. 
శాసన్యపదాత : కాపయ'సె టి కుమారుడు బయ్యన సెట్టి gE FREE 


(పస్తావిత స్థ సలాలు : గుండిక రు, మొట్ల్టవాడి, కాట్టియదొన (కొణిదెన). 


శాసన విషయం : సూర్యవంశ క్ష్మతియుడు, వెలనాటి తెలుగు చోడుడైన 
(తిభువనమల్లుడు కమ్మనాటిని ఏలేటప్పుడు, శాసన పదాత బయ్యన సెట్టి కొణిదెన. సమీసం, 
లోని కొండమీద వేంచేసిన కేశవస్వామికి అఖండ దీపం నిలిపినట్లు. ఈ శాసనం ద్వారా 


తెలియవస్తుంది. దీనిలో ఎత్తు గితికో ఒక సీస పద్యముంది. (తె క.చ_24) 
బలభ్యదదాసి లా 
కాలం : [మ శ. 18295 పూర్వం, 
రచన “ కపోత వాక్యము. 


ఆంకితం : కర్పర చెన్నవికి. 
ఈమె సోమయ. సోముని భామయైన మల్లాంబిక పట్టి, "పేరును బట్టి స్తీ అనే 
అనిపి స్తున్నది. త లి పేరు -" మూతమో స స్పష్టంగా చెప్పుకో వడమూ, అమె సోమయ 
సోముని... భావు అని అనడమూ పేరులో “దాసి” అని ఉండడమూ, రచయిత స్త్రీ ఆనీ 


878 తెలుగు సాహిత్య కోశము 


దేవదాసి అయి ఉండవచ్చుననీ అనుకోవడానికి ఆధారాలుగా ఉన్నాయి. 


(య,వా.చ_99) 
బలభ [ద విజయము 
కర్మ ; లోశేరావు సోమన (చూ, 
సలం : wr శ, 1800 [పాంతం. 
యఖ 


ద్విపద కావ్యం. దీని నుండి కవి ఇతర రచనలు తెలుస్తున్నాయి. ఇతి 
వృత్తం భాగవతంలోనిది. దుర్యోధనుని కుమా రై లక్షణను సాంబుడు తీసుకొని రావడం, 
దుర్యోధనాదులు సాంబునితో యుద్దం చేస్తి చారని బంధించడం. (శ్రీ కృష్ణాదులు కౌరవుల 
మీదికి యుద్ధసన్నద్ధులు కాగా భలబ్బదుడు (ఐలరాముడు ఒక్కడే కొంత సైన్యంతో 
వెళ్ళి సాంబుసీ లక్షణను తీసుకరావడం దీనిలో రమణీయంగా వర్ణించబడ్డాయి. కవిత్వం 
నిర్దష్టంగా, |పౌఢంగా, ఏరరస [(పధానంగా ఉంది, (ఆరు[ద-10-281; ద్వి.సా.చ-£41) 
బలరామ క్షేత మాహాత్మ్యము 
కర్త : చూ. మండపాక కామకవి. 
ఈ కవి రచనల్లో ఇది |పసిద్దమైనది. 
అయిదాశ్వాసాల స్థల పురాణం, (శ్రీకృష్ణుని సోదరుడై న బలరాముడు వరాహ 
వర్తినీ విషయంలో (పతిష్టించిన అయిదు శైవ క్షేతాల కథ ఇందులో ఉంది. 
(ఆం. సం, సా_808) 
బలరామ చరితము 
నామాంతరం : |పబంధరాజ శిరోభూషణ దేకృష బలరామ చరితము, (చూ. 
కర్త స గుడారు వేంకటదాసు. 
బలిజేపల్లి వారు 
“పల్లి” శబ్దం చివరగా ఉన్న |గామనానుంకో ఉన్న ఇంటి ఆరు, 


చింతపలి , గుంటుపలి ఇలాంటి ఇంటి పేరు. (భారతి.మార్చి-15.228) 
cn య రా 
బవనీలవారు 
గనాదూంతరం చూ. బె ౦డ వారు. 
చెయా "తట్‌. 
బసవ కల్యాణము 
కర: ఇఉలు?రు సనా॥నీ. 
అలతి ము లి 


ఈ యక్షగానంలో నీలమ కల్యాణ మే విషలంగా వర్ణిత మైనది. దీనిని యక్ష 
గాన [పజంధంగా కవి పేర్కొన్నాడు. 

దీనిలో దరువులు, ద్విపద, పద్యాలు, లయ[గాహి, రెండేసి రగడలు, చూర్చి 

కలు, దండకములు, కొట్నము పాట, నివాళి పాట, శోభనము మొదలయినవి ఉన్నాయి. 

(య. వా.చ.$62) 


[పాచీన సాహిత్యము : 679 


బసవ గీతములు (అలభ్యం) 
రచనాకాలం : డీ. శ. 1100 |వపాంతం, 
కర్త వ. మల్లికార్డున పండితుడు, 
బసవన్న విషం తాగే కథ 
ఇది పొల్కుంరికి సోమన విరచిత బసవ పురాణంలోని కథ. బసవన్న విషాన్ని 
నూరించటం, ఆది పొగలు [గిక్కుటం, అది శివువికి వై వెద్యం పెట్టి “గోలండి”ని 
"పేరు పేరునా భక్కులకు వడ్డించటం ఉత్తేజంగా ఉంటుంది. ఈ ఘట్టాన్ని అచ్చంగా 


శివుడే హాలాహలం (తాగినట్లు సోమన్న వర్తించాడు. (ఆరు ద-2_.218) 
బనవన సో తము 
కర్ర “తూ ాల్యూూరికి సోమన. 
రచనాకాలం : కీ. శ. 19 వ శతాబ్ద౦, 
ఈ సోోతంలో అయిదు మాలినీ వృత్తాలున్నాయి. (యు.భా.చై.ల.) 


బసవ పురాణము 
కర్త న తుమ్మలపల్లి నాగభూషణ కవి. 
పద్యకావ్యం. వీరశై వాం[ధ్ర వాజ్మయ చరి తలో దీని [పస క్తి ఉంది. 
(వీ, శే. వాచ, 179) 
బసవ పురాణము 
కర్త : పాల్కురికి సోమనాథుడు. 
రచనాకాలం : |కీ. శ. 18వ శతాబ్దం. 
[శోత i గొబ్బూరి సపంగనామాత్యుడు. 
తెలుగులో తొలి ద్విపద కావ్యం. ఎడు ఆక్యాసాలున్నాయి. 
విశిష్టత ఎ ఇది శైవ మళోద్ధారకుడైన దిస వేశ్వరుని చరిత. ఇంకా తక 
75 మంది శివభ కుల కథలున్నవి. కరస్థలం సోమనాథయ్య, రెంటాల మల్లి నాథుడు, 
గోడగిరి (తిపురారి మొదలగు వారు ఇతన్ని ఈ కృతి రచించమని _పోత్సహించారట, 
ఈ కావ్యావ్ని కన్నడ, తమిళ, సంస్కృృతాలలోకి చాలామంది సవ ర్తనం చేశారు. జాను 
తెలుగులో సర్వ సుబోధకంగా వీర శైవమత టోధ ఉంటుంది. “భక్తులచే విన్నమాడి_” 
దీవిని కవి చెప్పాడు. కథా కథనం అపూర్వం. వ్యాకరణ ఛందోనియమాలు కొన్ని 
సడలించి రచన చేయటం జరిగింది. 
దీనిలోని కథలను (గహించి కన్నడంలో దీనిని చాలామంది (పత్యేక (పబంధా 
లుగా |వాశారు. భీమకవి (కీ. ₹. 1860) భవన షట్పది నృ త్తంలో మూలానుసారంగా 
(వాళాడు. 
సింగరాజు |క్రీ. శ. 1500 |పాంతంలో దీనిని “సింగరాజు పురాణం” పేరుతో ' 
కన్నడంలోకి అనువదించాడు. క అట 


880 తెలుగు సాహిత్యా కోశము 


సృషాంకకవి అనే ఆయన Er శ. 160050 పాంతంలో “బసవరాజు విజయం: 
లేక *దృషభేం్యద విజయ"మనే పేర చంపువుగా |వాళాడు. 
కన్నడ డేశీయులకీ గంథం పరమ పవి|త మైనది. 
(ఆరుద_ని; కు త-8; సా, మంజూష-81) 
బసవ పురాణము 
కర్ర న పిడుప ర్తి సోమనాథ కవి. 
రచనాకాలం : కీ. శ. 1480 | పాంతం. 
అంకితం : పాల్కురికి సోమనాథునికి. 
విశిష్టత : చంపూ కావ్యం. పాలు్కూరికి సోమన ద్విపద దిసనసరాణానికి ఈ 
కావ్యం పద్యరూపం, 
ఏడాశ్వాసాలున్నాయి. తం|డియైన బసవ శౌరి ఆనతి పై కవి ఈ రచన చేసి 
పాలుుురికి సోమనాథునికి అంకితమిచ్చాడట. (క, త_6-80) 
బసవ మహామామృత విలాసము 
కర్త * కానూరి వీరభదకవి. 
అంకితం ; కొలనుపాక సోమేశ్వర స్వామికి. 
యక్షగానం, దీనిలో దిలదేవ దండనాథస్వ[తి అయిన గంగమను, రాజసోదరి 
నీలను బసవేశ్వరుడు వివాహమాడటం, తరవాత బసవేశ్వరుని బొదార్యం మహిమలు 
మొదలయినవి పర్షితాలు. 
దినిలో ద్విపద, దరువులు, లాలి, సివ్వి, ఆల్క, దండె ఆడింపు పాటలు, 
పద్యాలు, వచనాలు ఉన్నాయి. దీనిని కవి సంగీత |పబంధంగా పేర్కొన్నాడు. 
(య. వౌ. చ_881) 
బసవ రగడ (కన్నడం 
కర్త * పాల్కురికి సోమన. 
రచనాకాలం : [కీశ. 18వ శతాబ్దం. 


విశిష్టత : 108 పాదాలతో ఉన్న ఒక సాహిత్య (పక్రియ, శైవ మత 
కం ఈల 


పరమైన ఇతివృత్తంతో చేసిన రచన. . (యు. భా; వై. ల) 
బసవరాజు ర 
కాలం క (రీ. శ, 105వ శతాబం, 
లు 


ఉదయగిరి దుర్గ పాలకుడు. కృతిపతి. దూదిగుంట. నారాయణకవి రచించిన 

సంచతళ్యిత. కావ్యం ఇతనికే అంకితం... ఇతడు పూసపాటి వంశీయుడు. గజపతులకు 

సామంతుడుగా ఉదయగిరిని పాలించాడు. (ఆరు[ద-8-126) 
బసవరాజు నాగేం్టదకవి (్‌ 
కాలం : డీ. శ, [7వ శతాద్బం. 


[పాచీన సాహిత్యము. 881 


రచన : ఆనంద సుందరీ చాతుర్య విలాసము. . 
పాసనామాత్యుని సుతుడు. రమాడీశ్వర శతక కర్త ఇతడేనేమో అని 
కొందరు భావిస్తున్నారు. ఈ కవి రచన హృద్యంగా ఉంటుంది, ఇతడు విశిషాద్వెతి. 


(శ. క్‌, చ-8868) 
బసవ విజయము 
కర్త : నల్ల నగండ్ల నారనారాధ్యుడు. 
కాలం (కీ: శ. 18వ శతాబ్దం కావచ్చును. 
మూడాశ్వాసాల ద్విపద కావ్యం. బసవేశ్వరుని కథ పరానేతివృ త తం, దీని 
(సతి వేంకటేశ్వర (పాచ్య పరిశోధనా సంస్థలో ఉంది, (ద్వి. సా,చ 105) 
బసవ విజయము 
రచనా కాలం . డీ. శ, 106వ శతాబ్ద ౦. 
కర్త మల్ల ౦ప ల్లి నాగభూషణక వి. 


మూడాశ్వానాల [పదింధం,. వీరశైవ మత స్తాప పకుడై న బసవేశ్వరుని చర్మిత 
వ “ax pr క అక వ 
ముఖ్యంగా నర్జితం. పాళ్యూజరికీ న (పసి కూడా ఉన్నదట. కవిత్వం 
అంత పశ స్తం కాదని విమర్శకుల ఆధి పాయం, (క.స_107) 
బసవాఢ్య రగడ (కన్నడం 
కర్త న పాల్కురికి సోమనాథుడు... 
శై వధర్మ [(పతిపాదక మైన రగ్రనస, 


బసవాషకము 


ల eX 


ర్త చూ. పాల్కురికి సోమన, 
రచనాకాలం : (కీ. శ. 18వ శతాబ్దం. 

[ప్రత్యేకత : తెలుగు భాషలో' 8 మాలినీ నృతాలతో సోోతముంది. 

(యు భా; ద్రై.ల.) 
బసవేశ్వరుని కథ 

ఇది పాల్కురికి సోమన్న విరచిత బసవ పురాణంలోని కథ. బసవేశ్వరుడు 
వీరశైవ మత (ప్రవ కలలో ss కైలాస వర్ద నతో కథ |పారంభమౌతుంది. 
శివుడు నందిని భూలోకంలో జన్మించి శే వ మకోద్దరణ టట నంది బసవన్నగా 
జన్మిసాడు. ఉపనయనం అక్కర కన తల్లి రి నం డులకో వాదిస్తాడు. శివుడే |పత్యక్షమై 
బసవన్నకు శె వధర్మాలు ఉపదేశిస్తాడు, రెండో ఆశ్యాసంలో ఈ స. శివొచార నిరతి, 
దుంత్రి కావడం, వంగకాయలను లింగకాయలు చేయడం, జొన్నలను ముత్యాలు చేయటం 
మొదలయిన విషయాలున్నాయి. మరికొందరి దేశభక్తుల గాథలున్నాయి. మూడో 
-ఆళ్యాసంలో 'ఐసవన్న తన భార్య చీర పిప్పించి జంగా లకిచ్చిన. కథ, ఇతర ముగ్గ భక్తుల 
కథలు ఉన్నాయి - (చూ దిసవప్తకాజణమ్య్ము ; . "3 ... . (టోక్ముదం2-2! [212 


682 తెలుగు సాహిత్య కోశము 


రిచనాకాలం : (కః శ 18వ శతాబం. 
(o 
: పాల్కురికీ సోమన, 
(పత్మేకత : ఉదాహరణ కావ్యం. ఒక సాహిత్య [ప|క్రియ, సోమన తెలుగు 
సంస్తృతాలలో రెండు బసవోదాహరణలు రచించాడట. ఇందులో బసవనారాధ్యుని మహి 


మలు వర్తి తాలు. (5 త_9_1!0; యు భా; చై.౨) 
బహిరీ పెదనాయకుడు 
కాలం క OS శతాబ్దం, 


సురప్పరం సంస్థానాధీళుడు. సాహిత్య పోషకుడు. 
డీ. శ. 1808 వరకు సురపురం సంస్థానాన్ని పాలించిన వేంకట నాయకుని 
వారసుడు. వేంకట నాయకుని భార్య “కొటవ్వి తరువాత ఈ పెద నాయకుడు సంసా 
నాన్ని పాలించాడు. ఇతడు దేవ బ్రాహ్మణ భ_క్తి తత్పరుడు. భారతరామాయణాదులు ఇతని 
నిత్యపారాయణ | గంథాలు. వేద విదులై న |జాహ్మణులకు ఆనేక అ|గహారాలు దానం 
చేశాడు, పూనాలోని వేదపండితులై న క్రాహ్మణులకు [శ్రావణ దక్షిణ [కింద అనేక వేల 
రూపాయలు వ్యయం చేసిన దాత. (ఆం.సం.సా_8 18) 
బహుజనపల్లి సేతారామాచార్యులు 
కాలం శ (కీ.శ. 1827 నుండి (కీ, శ. 20_3_1891 వరకు. 
జన్మస్థలం నాగపట్టణ౦, 
నివాసస్టలం : చెన్నపట్టణం, 
రచనలు : సౌందర్య రాజస్వామి శతకము (1849), వై కృతదిపిక, పదార్థ నామ 
కోశము, జాల చర్యదోదయము (1871), అలఘు కౌముది (1872), 
త్రివిధ నీతిమాల (1872), సతీధర్మ సం|గహము, (పపన్న పారి 
జాతము (18087), ఆంధ శబ్ద మంజరి, ఉపాధ్యాయ బోధిని, వినాయక 
శతకము, |త్రిలిజ్ఞ లక్షణ శషము, శబ్ద రత్నాకరము (1880). 
గురువు : పరవస్తు చిన్నయసూరి. . 
ఇతని ణాల్యమంతా జన్మస్థలమైన “నాగసట్టణం”లోనే గడచింది. పండిత 
కుటుంబం కాబటి, ఇతని జనకుడే ఇతనికి విద్యాగురువై నాడు. కవితా రసధార బాల్యం 
లోనే కలిగింది. ఆకారణం చేత నాగపట్టణంలో ఉన్న సౌందర్య రాజస్వామి పై 


శక్షాలంకార భరితమైన శతకం |వాశాడు. శతక రచనాకొలం నాటికి కవి వయసు 
29 పండు. 


ఆ తరువాత కవి మ్మదాసు పట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడ చిన్నయ 
సూరి, సరాణం హాయగీవళాస్త్రి వంటి [పముఖులతో పరిచయం కలిగింది. [కీశ. 
1864 లో ఇతనికి “మద్రాసులోని బోధనాభ్యసన పాఠశాలలో .ద్వితీయ తెలు గుసండితునిగా 


పాలీన సాహిత్యము 880 


ఉదోోగం లభించింది. తరవాతి కాలంలో పథమ సండితస్థానాన్ని ఆ|కమించి, 
జీవిత పర్యంతం అక్కడే గడిపాడు. ఇతని రచనల్లో తిలింగ లక్షణశేషమనే 
దశ ద్యాకరణం, శబ్ద రత్నాకరం అత్యంత (సముఖ మైనవి. చిన్నయసూరి “శబ్ద 
రత్నాకరం” రచనకు పూనుకొని కీ.శ. 1862 లో ఆ రచన పూర్తి కాకుండానే మరణిం 
చాడు. సీతారామాచార్యులు సూరి నిఘంటువును ఆదర్శంగా తీసుకొని, దానికి తత్సమ 
పదాలను జోడించి సర్వ [పశస్తంగా 'శబ్బ రత్నాకరమును పూర్తి చేశాడు. ఈ రచన 
కీ. శ. 1855 లో అవిష్కురింపదికింది, శబ్ద రత్నాకర రచనా కాలంలోనే ఈ కవి 
అనేక ఇతర కృతులు ఏచించాడు. నిఘంటువు నిర్విఘ్నంగా పూర్తి కావాలని “వినా 
యక శతకం' రచించాడట. ఇతని కీర్తిని ఇనుమడింప జేసిన రచనల్లో |పౌఢ వ్యాకరణ 
మొకటి. చిన్నయసూరి (వాసిన బాలవ్యాకరణ రచనకు ఇది శేష [గంథమని భావించడం 
చేత దీన్ని “త్రిలింగ లక్షణ శేషము” అని పేర్కొన్నారు. చిన్నయసూరి తరువాత ఇతడు 
[ప్రముఖ లాక్షణికుడుగా పేరొ,_నబడటానికి ఈ గంథం కారణమయ్యింది. 
( ఆం.ర-60_74) 
బహుకాశ్వ చరిత (అలభ్యం) 
కర్త : కాకమాని మూర్తి కవి (చూ. 
కూచిమంచి తిమ్మకవి తన “సర్వలక్షణ సార సం్య్రగహం౦"”లో 'కాకమాని రాయని 
బహూళాశ్వ చరి తనుండి” అని ఉదహరించిన పద్యాలు దామెర్ల వెంగళరాజు దిహుళాశ్వ 
చర్మితలో కనిపిస్తున్నాయి. కస్తూరి రంగకవి కూడా కొన్ని పద్యాలను ఉదాహరించాడు. 
(తె.వి.న_6; ఆఠత[ద- 1-61) 
బహుకొశ్వ చర్చిత 
కర్త దామెర్ల వెంగళ భూపాలుడు (చూ). 
అంకితం : దామెర్ల వెంకటా ది భూపాలునికి (కవి తండి). 
ఆయిదు ఆశ్వాసాల కావ్యం. 888 గద్య పద్యాలున్నాయి, కథ, గతాను గతి 
కంగా వస్తున్న కావ్యాలకు భిన్నంగా ఉన్నది. అవతారికలో కాళహస్తి |ప్రభువులను 
గూర్చిన ఏిశేషాయన్నాయి., 
ఇతివృ త్తం న (శ్రీ కృష్ణ బహుళాశ్వుల కథ. ఇందులో కళానిధి కథను కవి 
[కొత్తగా కల్పించాడు వేశ్యా వ్యామోహంలో పగి ఆంతా పోగొట్టుకున్న కళానిధి ఆనే ' 
వాని కథను, శుకయోగి నోట పరీక్షి త్తుకు చెప్పించాడు. నూతన పద (పయోగాలతో 
పదబంధాలతో ప్రౌఢ మైన కావ్యం. అపూర్వమైన |భమర కూజిత వృతాన్ని కవి ఇందులో 
ఒకచోట వాడాడు. (ఆఠ|ద-11-46) 
బక్షాస్వామి కవి 
"కాలం ఏ తెలియదు. 


రచన  .. 2 మండపేట పాపమ్మ పేరంటాలన్ము కథ. 


884 తెలుగు సాహిత్యకోశము 


ఈ కవి జీవిత విశేషాలు తెలియవు. ఇతని రచన మాతం |క్రీ. శ, 1884లో 


(ప్రకటించబడింది, (తె. జొ. సా_814) 
నామాంతరం : రామయ భాస్కరుడు. 
కాలం = (కీ.శ. 18వ శతాబం. 
bs ద్‌ 
సలం * పాదిరి కుప్పం. 
6 


విశిష్టత : ఈయన అళియ రామరాజు దండనాయకుడు. అచ్యుత దేవరాయ 
లకు మం|తి. “న్వరమేళ కళానిధి” కృతికర్త బయకార రామస్పకు ఇతడు పిన తండి. 
ఎన్నో దాన ధర్మాలు చేశాడు. తిరుపతి డేవస్థానా నికి ఎన్నో దానాలు చేశాడు. ఈయన 
శాసనాలు క్రీ, శ. 1634 నుంచి 1547 దాకా కనిపిస్తాయి. కొండవీడులో గోపీనాథ 
స్వామిని (పతిష్టించి, గోపీనాథ పురాన్ని నిర్మించాడు, ధైర్య సాహసాలతో “యవనుల” 
.చిలాన్ని గెలిచాడు ఉద్యోగరీత్యా ఈయన కొండవీటిసీమలో | బ్రాహ్మణులను హింసి సే 
ఈయన మీద పలకలూరి గోవన్న చాటువు చెప్పాడు. ఈ చాటువును అప్పకవి 


ఉదాహరించాడు. (ఆరు[ద-9-258), 
బాణాల వీర శరభేం దుడు 
కాలం ఎ తెలియదు. 
రచన : మహాగపభు శతకము గోరంట్ల గోపాలుడు. 
ఇతడు ధూర్జటి కవి అనంతర కాలం వాడు. భ|దయ్య సుకుడు, కొళహాస్తీ 
శతకంలోని భావాలను తన శతకంలో వాడుకున్నాడు. (క. స_227) 
బాణాల శంభుదాసుడు 
కాలం : తెలియదు. 
స్థలం : పెద్దాడ. 
రచన వ సారంగధర చరిత. 


గురువు : పల్లి కొండ గోపాలుడు. 
ఈయన కొండపల్లి గోపాలుని కరుణచేత తనకు కవిత్వం అబ్బిందని తన 
(గరథంలో చెప్పుకొన్నాడు. ఆయ్యప్ప, నాగమాందిల పు[తుడు. 
రసో త్రరమూ, మృదుమధురమూ అయిన ఇతని శైలిని పండితులు |పశం 


సిచారు. ' ఇతని ఇతర రచనలు శెలియరాలేదు. (తె. వి. స-క్రి 
దాణాసుర యుద్ధ నాటకము 
కర్త * వెలిచేప వేంకట రామ [పధాని. 


దాబా నాహెబు 
నామాంతరం : రెండవ ఏకోజీ (చూ). 
బారిగడ్పుల నృసింహ శతకము ష్‌. 
కర్త = ఎదుబ్ల శేషాచలుడు (చూ 
నృసింహస్వామ్మి.: జట్ముపో ల. “సంస్థానాధీళ్చ రుల ఇలవేలుపు. . కృతికర్త 


పాచీన సాహిత్యము - 880 


వంశం వారు ముందు జట[పోలు సంస్థానవాసులై ఉండడమే ఈ శతక రచనకు 
కారణం కావచ్చు. 

ఈ |గంథంలో అన్నీ సీసపద్యాలే ఉన్నాయి... అన్ని పద్యాలలో ఎత్తు గీతి 
చిపరి రెండు పాదాలు, మకుటం ఒకే విధంగా “పీతి దయశోను నను బోవు 
యౌతుధాన” అని ఉంది. 

నృసింహిస్వామిని ఆపాదమస కం వర్థి౦బే పద్యాలు. స్వామి 'వై భవాన్ని 
వర్ణించే పద్యాలు, షోడళోపచార వర్ణన పద్యాలు ఇందులో ఉన్నాయి. (మ.మా 


బారుగడ్చుల Wd 
కాలం కీ. శ. 18వ శతాబ్దం కావచ్చును. 


సలం : బారిగడ్సులి [(గామం '(జట(పోలు సంస్థానం) 


ఇ 
రచన క నృసింహ పురాణము. 


We 
"=. 
జా - 


ఇతడు తిమ్మనామాత్య ప్యుతుడు. ఇతని “నృసింహ పురాణం రచనా 

వై ఖరిని, లిపినిబట్టి ఇది సుమారు 250 సం॥ లకు పూర్వ [గంథమై ఉండవలయునని 

సాహిత్య కారుల ఆభి పాయం, ఇతడు నృసింహ పురాణ ద్విపదను కూడౌ (వాసినట్లు 

తశ (గ్రంథంలో ఉంది. కాం, అది లభ్యం కాలేదు. (మ. మా) 
'వారు వెంకన్న . 

కాలం : తెలియదు. 
ఈయన దానగుణాలను కీర్తిస్తూ ఒక చాటు పద్యం ఉంది. ఈ పద్యం 
తెనాలి రామకృష్ణుని చాటుపు “నరసింహ కృష్టరాయని ....౫ పద్యాన్ని గుర్తుకు తెస్తున్నది. 


చాటు కవి వివరాలు తెలియవు. (చాప. రు 


బర్హావతంసమ్‌ (సం) 


ట్‌ ఏ లొల్ల లక్ష్మీధరుడు. 
(తె. వి. స_క్ర) 
బాలకవి సుబ్బన్న 
కాలం : 17వ శతాబ్దం చివరిభాగం. 
స్థలం : తంజావూరు శహాజీ (1684_1712) ఆస్థానం, 
రచనలు : 1. లీలావతీ శాహారాజీయము 2, పంచకన్యా పరిణయము 8. శాహ 
మహారాజ కల్యాణము (క _ర్హృత్వం_సందేహము, 
బిరుదనామం ; బాలకవి. 
ఇతని రచనలన్నీ శహాజీకే అంకితాలు. (ద. దే. వా-281) 


వాలకృష్టదాసు 
చూ. - పుసులూరి సోమరాజుకవి . (శ సా, వి_627) 


8808 తెలుగు సాహిత్య కోశము 


జాలకృష్ణలీ లలు 
కర్త : తెలియదు. 


జానపద పౌరాణిక గేయం. ఇతివృ త్తం భాగవతానికి సంబంధించినది. సిద్ధం. 
చూ. పౌరాణిక గేయములు. 


బాలకృష లిలావిలాసము 
కర్ర క్‌ అక నామాత్యుడు. 
ఆంక్‌తం : వేంకమేశరునికి. 


ఇదీ భరిత శాస్త్ర | పావీణ్యంతో రచించిన కృతి. పాటలు, సద్యాలు, ద్విపదలు 
దరువులు ఉన్నాయి. కొన్ని పద్యాలు పోతన భాగవతాన్ని అనుసరించి (నాసినట్లున్నది. 
(ఆరుుద_ 12-166; దదే, వా-£84) 
పొల కీడావిహారము 
కర్త: డేవవరప్ప శోభనా (ది, 
ఆంకితం 2: కౌడూరులోని సంతాన గోపాలునీకి 


యక్షగానం. బలరామ కృష్ణుల బాల? ఫ్ర[కీడలు వర్ణ కాలు, శ్రీకృష్ణుని జన్మం 
మొదలు యమళార్తున భంజనం వరకుగల కథ ఈ అలా టో ఉంది. మంత సాని 


ఇనా 


వాలకి మొకోట్‌ ఇందులోని విశేషం. దీనిలోని దరువులు (పసిద్ధ రాగతాళాలలో ఊన్నాయి. 
ద్విపద లెక్కువ. వచనాలు, సీన గీత కందములు ఉన్నాయి, (య.వా,.చ_29) 
బాల గేయములు 
జానపద గేయాలలో £ పిల్ల లది ఒక [పత్యేక శాఖ. పెద్దల వవెనే బాలలకూ 
కొంత గేయ సంపద ఉంది. 


బాలగేయాలను రెండు రకాలుగా చూపవచ్చు. బాలురకోసం పెద్దలుపాడే 
పాటలు ఒకరకం. బాలునే పాడే పాటలు రెండవరకం. 


ర పిల్లల్ని లాలించడానికి, నిద పుచ్చడావికి కొన్ని పాటలు పాడతారు, 
పై ఇటువంటివి. బాలబాలికలు ఈ గీతాల్లోవి ధ్వనిసం గీతాలకు 
ఆకర్షి ౦పబదిడి ఆనందంతో ని|దిసారని [పతీతి. ఇదికొర __. టల అర్థమయ్యే 
a నీతికథలనో, వింతకథలనో, మనోహర విషయాలనో వర్ణిస్తూ పెద్దలు రచించే 
పాటలుకాడా అనేకం ఉన్నాయి. ఇవన్నీ మొదటిరకం స ప పిల్లల 


ఆల 


కోనం పెద్దలు సృష్టి: చిన గేయాలని తాత్సర్యం. 


బాలబాలికలకు కొంత వయసు వచ్చిన తరువాత ___మాట్లాడే వయసులో ---- 
తలిచం|డులను అనుకరించడం (ప్రారంభిస్తారు. ఈ సాధనలోనే వాళ్ళు తమకు తెలిసిన 
లోకజ్ఞానంతో స్వతం[తంగా గేయాలు పాడుకుంటారు. ఈ గేయాల్లో ఆర్థం ఉండదు. 
ఒక లయ ఉంటుతిది. అది ఆ వయస్సు బాలబాలికలకు ఆనందం కలుగచేస్తుంది. పెద్దలు 


[పాచీన సాహిత్యము న్‌ 687 


బాలలకోసం సృష్టించిన గేయాల్లో అక్కడక్కడా కొంత నీతి, భక్తి ఉంటాయి. కాని, 
వాటి పాళ్ళు చాలా తక్కువ. ఎక్కువభాగం లయాన్విత మె. 
పాశ్చాత్యులు, కొన్ని (పాంతాల్లోని భారతీయులుకూడా బాలగేయాల వైశి 
ష్యాన్ని గుర్తించి అ సాహిత్యానికి అపారమైన సేవచేశారు. కావ ఆ గేయసంపదలో 
(పస్తుతం [ప్రచురించబడిన శాతం చాలా తక్కువే. ఇటీవలికాలంలో కొంతకృషి జరుగు 
తున్నది, 
బాలగోపాల విలాసము 
కర్త : వెణుతుర్ణ ఒడ్జెయ్య (వడ్డికవి). 
అంకితం : శ్రీకృషునికి. 
విశిషతి : ఇది మూడాళ్వాసాల (పదింధం. నగ్నజిత్తు అనే కోసలరాజు 
కుమా _్టై నీలను శ్రీకృష్ణుడు పెళ్ళి చేసుకోవటమే దీవిలోని ఇతివృత్తం. ఈ కావ్యానికి 
మూలం హరివంశం. ఈ కథనే కూచిమంచి తిమ్మకవి నీలాసుందరీ పరిణయం అనే 
అచ్చ తెలుగు కావ్యంగా |వాళశాడు. 
సేలం కృష్ణ భూపాలుని మంతి (పోత్సాహంతో ఈ బాలగోపాల విలాసాన్ని 
కవి రచించి ఉంటాడని పరిశోధకులు భావిస్తున్నారు. (తరు ద-9-269; క,త_10_209) 
బాలగోపాల శతకము 
రచన ఏ పుసులూరి సోమరాజామాత్య కవి. 
ము|చణకాలం : 1928. 
కాత్యాయనీ |గంథమాలిక వారు తృతీయ పుష్పంగా దీన్ని అచ్చు వేశారు. 
ఇందులో 108 సీస పద్యాలున్నవి. భక్తి రస సంభరితమైన రచన. “బాలగోపాల కరు 
కాలవాల। నీల, శైల పాలావనీ పాల। చారులీల” అనేది మకుటం. దీనిలోని పద్యాలు 
కృష్ణ కర్ణామృ తాన్ని అనుసరించి ఉన్నవి. సీలాచ లేం్యదుడు కవి ఇష్టదైవం. 
ఈ శతకానికి చారులీల శతకమనీ, ఉపకర్ణామృతమనీ 'పేద్దన్నాయి. 
(శ. క. చ-884; అ. సా.ప, ప, 160 


బాలచం,దొదయము 
కర్త బహుజనపల్లి సీతారామాచార్యులు. 


విద్యార్థులకు ఉపకరించే వ్యాకరణ గంథం, 
వాలచ్యక వేమ భవ్యనామ శతకము 
కర్త ఏ తొక్కడము రామాజెట్టి (చూ). 


వేమన పద్యాలవంటి రచన. ఇందులో వేమనను గూర్చిన [ప్రస్తావన ఉంది, 
ఆట వెలదులలో సమకాలీన సామాజిక వ్యవస్థను కవి చక్కగా విమర్శించాడు. 
(ద. దే. వా_298) 


688 తెలుగు సాహిత్య కోశము 


బాలనాగమ్మ కథ 
జానపద గేయాలలో అద్భుత కథలన్నింటిలోకి ఇది అత్యంత |ప్రచారం 
పొందింది. బాలనాగమ్మ పేరు ఆం|ద |పజలకందరికీ తెలిసినదే. వెండితెర కెక్కడ మే 
ఈ కథయొక్క సార్వజనీనతకు ఉదాహరణం. మాయల ఫకీరు, తలారి రాముడు, గాండ్ల 
సంగు, చాకలి తిప్పడు, బాలవద్ది రాజు, వ్యజాయుధం మొదలయిన ఈ కథలోని వాత 
లకు ఆం|ధ దేశంలో మిక్కిలి [పచారం లభించింది. 


చ కథ రెండు భాగాలుగా విభజింపబిడింది. పథమ భాగంలో నవాభో రాజు 
భార్య “భూలక్ష్షుమ్మ"” సంతానానిక్రై పరితపించడం, సంతానం కలిగిన తరువాత నాగేం 
[దువకి ఆహారం కావడం, నవాభోజరాజు ద్వితీయ వివాహం, ఆ తదుపరి భూలక్ష మ్మ 
సంతానం సపతి తల్లివల్ల కష్టాలు అనుభవించడం, ఇంటినుంచి తరిమివేయబడడం, వారు 
“పానుగల్లు' కోటనుచేరి వివాహితులు కావడం వరకు ఉంది. 

అ ఉత్తరభాగంలో బాలవద్ది రాజు జననం, బాలనాగమ్మ అపహరణం, తలారి 
రాముని కథలు, చాకలి తివృని కథలు, డాలవద్దిరాజు పెద్దవాడై తల్లి చెర విడిపించడం 
మొదలై న కథ ఉంది, 

ఈ కథ తెలంగాణ (పాంతానికి సంబంధించింది. ఇది ఒకరకంగా |పా౭ంతీయ 
రామాయణం. చాలనాగమ్మను సీతగా, రావణునికీ (పతిగా మాయల ఫకీరు, శ్రీరామునికి 
(పతిగా క ర్యవద్దిరాజు మొదలగు పాాతలను ఊహించవచ్చు. 

బాలనాగమ్మ నివాసం “*పానుగల్లు'- ఇది మహబూబ్‌ నగర మండలంలో వి 
“పాసుగల్లు' కావచ్చునని పలువురి అభి పాయం. మాయల ఫకీరు నివాసం హైదరాబాదు 
సమీపంలోని “మౌలాలీ” గుట్ట. వద్దిరాజులు “గండికోట కార్యానికి' వెళ్లి నపుడు మాయల 
ఫకీరు డాలనాగమ్మను మాయచేత అవహరించుకపో తాడు. అప్పుడు పసి పాయంలో ఉన్న 
దాలవద్ధిరాజు పెరిగి పెద్దవాడై మాయల ఫకీరును సంహరించి, తల్లి చెర విడిపించడం 
(పధాన కథ. 

భూలక్షి దేవి సంతానం కొరకు పుట్టవద్దకు వెళ్ళడం, పండ్లు కోసుకురావడం, 

మాయల ఫకీరు బాలనాగమ్మను మాయలతో అపహరించడం, తలారిరాముని కథలు, 
మాయల ఫకీరు వద్ది రాజులను రాళ్ళుగా మార్చడం, బాలవద్ది రాజు స ప్పసముదా.లు .దాటి 
వెళ్ళి మాం|శత్రికుడి పాతాలున్న చిలకను అపహరించడం మొదలగు పెక్కు. సంఘట 
నల్లో అద్భుతరసం తారాస్థ్రాయిని అందుకుంది. 


వాలపాపాంఐ 
కాలం . (5: శ, 1085. 16884. 
రం ళు శ దాని చ జా అ చ అన ఇద ॥ 
రచనలు ఏ 1. కాలజ్ఞానము 2. అక్క మహాదేవి బోధోల్లాసము (యక్షగానం) 


వీర భోగ వసంతరాయల కుమార్తె. శైవ వాజ్మయంలో |పసిద్ధురాలు. యోగ 
శాస్త్రంలో |వచేశమున్న విదుషీమణి. అక్క మహాదేవి.ఆల్లమ [ప్రభువులకు సమకాలీను 
రాలు. ఈమెను గురించి కన్నడంలో చాలా |గంథాలున్నాయట. (తె. వి. స_4) 


- (పాచీన సాహిత్యము "889 


బాల పిబోధమ్‌ (సం). 
కర్త : కంచం ఎల్ల యార్యుడు. 
ఈ పుస్తకం [వ్రాసినట్లు కవి స్మృతి కదంబంలో చెప్పాడు. (కె,వి,స_4) 
బాల బోధచ్చందము | 
కర్త : లింగమగుంట తిమ్మకవి. 

[పత్యేకత : సులక్షణ సారం అనే ఛందో గంథాన్ని (వాసి తిమ్మక వే 
దీనినీ వాశాడని కౌలూరి ఆంజనేయ కవి తన *సుకవి కర్ణామృతం”లో. చొప్పోడు. బాల 
బోధచ్చందం (పతి ఒకటి కాకినాడ ఆం|ధ సాహిత్య" పరిషత్తు వారి కార్యాలయంలో 
ఉందట. అనేక వ గంథాల నుంచి దీనిలో ఉదాహరణలు ఉన్నాయట. 

(ఆర్య వ- _రీ- 180) 
జాల భాగవత చంపువు 
నామాంతరం : పద్మరాజ చంపువు. 
కర్మ we అవసకాల పద్మరాజు. ల న్లో 

అయిదు తరంగాలలో ఉన్న గంథం. | (వాన రనం శృంగారం, కృతికర్త 
"పేరుతో “వద్మరాజ చంపుపు”గా సండిత లోకంలో (ప్రసిద్ధి చెందింది. సమకాలిక 
ఆస్థాన పండితులై న “రామశాస్త్రి” దీనికి “సుధీచం (దిక” వ్యాఖ్యానం [వాశారు. ఇదే 
రచనకు కు “కవి రంజన” వ్యాఖ్యానం రాఘవాచార్యులు | వాళాడు. (ఆం. సం.సా_247 


ఇ గ «i 


వాల భాగవతమ్‌ (సం) 
కర్ణా : చూ. వారణాసి ధర్మసూరి. 
సంస్కృతంలో రచింపబడ్డ కొవ్యరి. స . (శె.విసంట 
బాల భాగవతమ్‌ Cs) 
కర్త : (అవసరాల) పద్మరాజు. 
సంస్కృతి చంపూ కావ్యం, తరు సర్గలు న్నాయి. ఇదే (గంథం తెలుగులో 
కూడా ఉంది. ఇదే కథను ఇదే పేరుతో ధర్మాసూరి అనే కవి కూడా రాశాడు. 


చ స_6_244) 
వాల భాగవతము . 
కాలం న (కీ. శ, 1548 (పారితం. ' 
కర్త * దోనూరి కోనేరునాథుడు. 


అంకితం : ఆరపీటి తిమ్మరాజుకు (పొట్ల పొక్షి తిమ్మరాజు. 
పద్యకావ్యం. కవి ఆరవీటి తిమ్మరాజు కుమారుడై న తిరుమలరాజు (పోత్సా 

హాంతో దీన్ని ళచించాడు. ఆ'తరువాత ఇదే కావ్యాన్ని ద్విపదగా వాసి చిన తిమ్మ 
రాజుకు (తిరుమలరాజు తమ్మునికి) అంకితమిచ్చాడు. రచన ప్రశస్తమైనది. సంస్కృత 


B90 తెలుగు సాహిత్య కోశము 


భారతానికీ దీనికి ఎక్కువ భేద౦ లేదు. కొన్ని విషయాలు వైస్టన పురాణంనుండి గహిం 
చాడట విశిష్టాద్వెత సం|పదాయ విశేషాలు కాన్యరలో కనిపిసాయి. 

ఈ కావ్యావతారిక ఆరవీటి రాజుల చర్మితకు ముఖ్యాధారం. నవమస్క-౦ధంలోని 
రాజవంశ చరి తకు అనుబంధంగా కూడా ఆరవీటి వారి వంశవర్షన ఉంది. ఆరవీటివారిచే 
పొల్ల పాడి వారనీ, ఆవుకు వారనీ తర్వాత వ్యవహరించారు. ఇందులో షష్ట్యంతాలు 


[(పయు కాలు. (5. న_50; ద్వి. సా.చ-_222) 
బాల భాగవతము 
కాలం . కీ శ్ర, 1947 (పాంతం. 
కర్త దోనేరు కోనేరునాథ కవి. 
అంకితం ; ఆరవీటి చిన తిమ్మరాజుకు (అవుకు చిన తిమ్మరాజు), 


ద్విపద కావ్యం. ఆరవీటి తిరుమల రాజు కోరికపై కవి ఈ (గంథం రచించి 
ఆతని తమ్ముడైన తిమ్మరాజుకు అంకితమిచ్చాడు. 


సంస్కృత భాగవతానికీ దీవికీ అంత తేడా లేదు. తతో పదేశంలో ఇంచుక 
భేదం ఉంది. కోనేరు నాథుడు విశిష్షాద్విత సం వదాయాలను విశేషంగా పతిపాదిం 
చాడు. చక్కని రచన, శబ్ద వైచిత్రి అపూర్వం. ఈ (గంథం అవతారిక లేకుండా 
నాలుగాశ్వాసాలు మాతం ముదిత మైంది. దీని అవ కారిక ఆరవీటి రాజుల వంశచరి తకు 


ముఖ్యాధారంగా చరి[తకారులు భావిస్తున్నారు. (ద్వి. సా. చ_222) 
జాల భారతమ్‌ (సం) 
కర్త గ్‌ అగస్తుడు (చూ). 
ఇది సంస్కృతంలో మహాకావ్యం. సాళువ తిమ్మమంతి దీవికి “మనోహర” 
వ్యాఖ్య (వాకా. పా.దుకేచం 
జాల భారతము (అలభ్యం) 
కర్త : తెలియదు. 


అంకితం : కామినేని (మొదటి) ఎల్లారెడ్డికి. 
దోమకొండ సంస్థానాధిపతి అయిన కామినేని (మొదటి) ఎల్లారెడ్డి “జాలభార 
తాన్ని" అంకితంగా పొందాడని, సూత సంహిత, శివధర్మో త్తరము, [బహ్మో త్తర 
అండము అనే (సదింధాల ద్వారా తెలుస్తున్నది. ఈ [గంథం అలభ్యం, 
(ఆం. సం, సా_180) 
చాల భారతము (అలభ్యం) 
కర్త * కాకమాని గంగాధరుడు. 


అలభ్యం: దీనిలోని 15 పద్యాలను అజ్ఞాత గంథ సంధాత తన ఉదాహరణ 
పద్యములులో సంకలనం చేశాడు. (ఆవద-_9) 


[పాచీన సౌహిత్యము 891 


వాల భారతము ( అలభ్యం) 
కర్త : పోలుగంటి చెన్నళౌరి (చూ). 
వచన కావ్యం. 
వాలమనోరమా వ్యాఖ్య (సం) 
కర్త ప చాసుచేపళవ్‌, 
సిద్ధాంత కొాముదికి వివరణ (గంథం. (ఆరు ద-12_ 182) 
బాలమ్మ పాట 
కర్త “ తెలియదు. 
జానసద పారమార్థిక గేయం. 


“బాలమ్మ” ఒక [గామ దేవత. ఆ దేవత మాహాత్మ్యం వివరించే గేయం, 
పామరజనంలో ఎక్కువ [పచారంలో ఉంది, 


చ పారమార్థిక గేయములు. 


జాలయ్య 
కాలం వ క. శ. 1839 |పాంతం, 
స్థలం : ఎట్టియాపరం సంస్థానం (తమిళ దేశం), 
రచనలు : తెలియరాలేదు. 
జగదీశ్వర రామకుమార ఎట్టప్ప మహారాజు. ఆస్థానంలోని తెలుగు పండితుడు. 
(చ. దే. వా-610) 
బాలరాజు కథ 
కర్త : కిన్నెర వీరా స్వామి. 
సలం ల కడియం. 


నమ్యశక్యం కాని ఆద్భుత విషయాలతో నిండిన జానపద గేయం, “వర్ణాంతర 
వివాహం ఈ కథకు జీవం. పాటకజనంలో కూడ వర్ణాంతర వివాహాలు లేని కాలంలో 
ఈ కథ బయలుదేరింది. ఈ కథలో ఒకటి రెండు ఆధునిక భావాలున్నప్పటికి పుక్కిటి 
పురాకాలతో నిండి ఉంటుంది. 

బాలరాజు “చం [ద శేఖరుడు” ఆనే వెలమదొర కుమారుడు. “కలికి రాజ”నే 
కమ్మదొరకు సీత అనే కూతురుంది. బాలరాజుకు 18 సంపత్సరాల |పాయంలో “సీత” 
అతన్ని చూడడం తటస్థించింది. అతడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించిండి. 
చాలరాజు ఆపర |పవరుడిలా (పవర్తిస్తాడు. ఆమెను వదిలించుకోవడానికి మానవాతీత మైన 
పనులు ఎన్నో చేయమంటాడు. ఆమె వివిధ దేవతలను (పార్టించి అన్నీ సాధిస్తుంది, 
చివరకు బాలరాజును తలిదం|డుల సమక్షంలో, సకల దేవతల సమక్షంలో వివాహం చేసు 
కొని కొంతకాలం స్వర్గంలో నివసించి, అ తరువాత వైకుంఠం వెళ్ళిపోతారు. జానపదు 
లకు అద్భుత రసం పె ఎంత మక్కువ ఉంటుందో ఈ కథ నిరూపిస్తుంది. 


692 తెలుగు సాహిత్య కోశము 


బాలరాజు.| బతుకమ్మ పాట 
రచన : నరసింహమూర్తి. 

ఈ నరసింహమూర్తి ఎవరో తెలియదు. ఒక జానపద కవి అని మాతం 
చెప్పవచ్చు. 

ఈ రచన కొంత విచిత్రం. కవి “బాలరాజు కథో “ధర్మాంగద_ పాము 
పాటో అనే రండు జానపద గేయాలను చదివి, దౌటీవల్ల [ప్రభావితుడై ఆ రెంటినీ కలిపి 
ఈ నేయు సృష్టించినట్లు తెలుస్తున్నది. : 

“మోహిని” ఒక యక్షకన్య. ఆమె ఇంకొక యక్షకుడివి _పేమిస్తుంది. కాని, 
ఇందుడు మోహినిని మోహించి నిర్బంధిసాడు. ఈ యక్షణీ యక్షులిద్దరూ శపించబడి 
మానవులే పృవతారు. యక్షుడిపేరు బాలరాజు. మోహిని “సీతగా పుడుతుంది. “బాల 
రాజు కథ” గేయంలో మాదిరే సిత పెళ్ళిచేసుకొమ్మవి బాలరాజును అడగడం, ఆతడు 
ఆమెను కొన్ని అద్భుత కృత్యాలు చేయమనడం జరుగుతాయి. కథ ఇంతవరకు “బాల 
రాజు కథ” అనే గేయాన్ని అనుకరి స్తుంది. 

ఆ తరువాత “ధర్మాంగవ_ పాము పాట” లోని కథా విధానం  అనుసరింస 
బడింది. అంటే-ఇం| కుడి శాపం వల్ల బొలరాజు పాముగా మారుతాడు. మోహిని అతడిని 
తీసుకొని పుణ్య తీర్జాలన్నీ చర్శిస్తూ చివరకు సరయూనదిలో స్నానంచేసి భర్తకు 
యథారూపం కల్పిస్తుంది. అ తరువాత దేనతల ఆశీర్వాదాలతో సుఖజీవనం చేస్తారు. 

బాలరామాయణము (అలభ్యం) 


రచనాకాలం : డీ. శ. 17వ శతాబం. 
డు 
కర్త : గణపవరప్ప వేంకటకవి. స్థన రై 


ఇది ద్విపద కావ్యం. ఇతడు పూర్వో త్తర రామాయణాలు రెండింటినీ 
రిచించి ఉంటాడని కొందరి ఆభి పాయం, (క. త_ 12) 
బాల వ్యాకరణము 
కర్త : పరవస్తు చిన్నయసూరి. 
రచనాకాలం : (కీ.శ. 1858 [పాంతం. 


ఇది వ్యాకరణ (గంథం. ఇందులో పది పరిచ్చేదాలు ఉన్నాయి. 1. సంజ్ఞ 

2. సంధి శీ. తత్సమ 4. ఆచ్చిక $5. కారక 8. సమాస 7. తద్ధిత 8. |కియ 9. కృదంత 
10. (పకీర్ష * . 

దీనికీ అనేక వ్యాఖ్యానాలు బయలు దేరాయి. దీన్ని శిషు కృష్ణమూర్తి పేరు 

_* చెప్పకుండా సంస్కృతీకరించాడు. దానిపేర *హరికారికలు”. ఆది బాల వ్యాకరణానికి 


మూలమన్న (కాంతిని కలిగించింది. (రమణీయం పీఠిక) 
వాలసరన్వతి 


కాలం : క్రీశ. 14వ శతాబ్ది, 


[పాచీన సాహిత్యము 808 


స్టలం అ కొరత నీట 
కొండవీటి అనవేమారెడ్డి (188486 ఆస్థానంలోని వాడు. ఇప్పగల్లు శాసన 
డె థి గా 
కర్త, ఇతడు అనవోతారెడ్డి కాలంలో కూడా శాసనాలు రచించాడట. 
(థ్రీనాథుడు-కొ.శ్రీ.మూ.) 


బాలసరస్వతి 
కాలం ' క్రీ.శ. 17వ శతాబం౮, 
ద 
సలం : మధుర. 
DD 


రచన : సభాపర్వము (ద్విపద భారతం). 
ద్విపద భారత కవితయంలో (తిమ్మయ, బాలసరస్వతి, ఆత్మకూరి సోమన) 
ఒకడు. తంజావూరును శహాజీ పాలించిన కాలంలో (16884_1712) ఆతని చేత మన్న 
నలు పొందాడట. ఇతని రచన సరళమై, హృదయంగమంగా ఉంటుంది. 
ఇతని కుమారుడై న తిరుమల కవి మధురలో విజయరంగ చొక్కనాధుని ఆస్తా 
నంలో ఉన్నాడట. (ద.వా-8?2). 
బాలసరస్వతీయము 
రచనాకాలం : (కీ.శ, 17వ శతాబ్ది, 
కర్త: ఎలకూచి బాలసరస్యతి. 
సంస్కృతంలో నన్నయభట్టు రచించిన ఆం|ధ శబ్ద చింతామణికి తెలుగులో. 
వ్యాఖ్యానం. _చాలసగస్వతి విజయసగరంలో నివసించేటప్పుడు ఒకానొక సిద్ధుడు అతనికి 
సంస్కృత |గంథాన్ని తెచ్చి ఇచ్చాడట. 88 ఆర్యా వృత్తాలతో  పరిచ్చేదాలతో ఉన్న 
ఈ వ్యాకరణం నస్నయదేనని విశ్వసించి బాలసరస్వతి దానికి వ్యాఖ్య (వాశొడు. ఈ 
సంఘటన కీలకనామ సంవత్సరం కీ.శ. 1698 లో జరిగినట్లు బాలసరస్వతి చెప్పాడు. 
ఇందులో అర్యావృకాల్ని సూతాలుగా విభజించి వాటి భావం వివరిస్తూ 
అక్కడక్కడ (పాచీన కావ్యాల నుంచి లక్ష్యాలను కూడా [సదర్శించాడు. .ఈ బాల. 
సరస్వతీయం వల్లనే ఆం|ధ శబ్ధ చింతామణి [పచారంలోకి వచ్చింది. 
(తె.వి,స_4 ; ఆరుుద- 10-88) 
బాలా|తిపురనుందరీ స్తో తము 
కర్త * భారతుల పెరయ్యశాస్త్రి. 
రచనాకాలం : (కీ శ, 19వ శతాబ్దం. 
కర్నూలు మండలం |త్రిపురాంతకంలో వెలసిన బాలాత్రిపురసుందరి పై చెప్పిన 
స్తో తం, (చా.ప.ర,) 
బాలారాం పంతులు 
“కాలం: తెలియదు. 
. రచన? . శేవలాత్మ శతకము. 2 కసి) 


B94. తెలుగు సాహిత్య కోశము 


బాలింత వేషము 
కర్త * భారతి రామరాజు. 
ఆంకితం : బోట్లదుర్తి చెన్నునకు. 
పదర్శన కోసం రచించిన కృతి, యళోద గర్భవేదన, మంత్రసాని రాక, 
[పసవము మొదలయిన విషయాలు చర్చించి లాలిపాటతో | గంథాన్ని ముగించాడు కవి, 
దీనిలో వరువులు, పద్యములు, ద్విపదలు ఉన్నాయి. (య.వా.చ-84ఏ 
బాలికాగిత ముకాఠకలాసము 
కర్త!  కవీశ్వర గిరియప్పకవి (చూ). 
రొచనాకాలం : క్‌. శ, 19వ శతాబ్దం. 
మెసూరులో మిక్కిలి (వచారంలో ఉన్న గంథం. (గేయ కథానికల 
సంకలనం వంటిది). ఈ కవి మూడవ కృష్ణరాజు వొడయరు ఆస్థానంలో ఉ౦టూ అతనికి 
కథలు చెపూండేవాడట,. (ద, దే.వా_180) 
జాహటము (అలభ్యం) 
కర్ర : ఎలకూచి బాలసరస్వతి. 
పబంధం. సంస్కృత మూలానికి అనువాదమట. వివరాలు తెలియరాలేదు. 
(క.త_11_144) 
విక్కనవోలు 
దోమకొండ సంస్టానాధిపత్తులు మొదట “విక్కనచోలు”ను రాజధానిగా చేసు 
కుని పాలించారు, తూర్పుగోదావరి మండలంలోని విక్కనవోలు దీనికన్న భిన్నమైంది. 
ఇది నిజాం రాష్ట్రంలో ని “మెదకు” సీనుకు చెందింది. 
వివరాలకు చూ: దోమకొండ, (ఆం.సం.సా_176) 
బిజ్జల తిమ్మరాజు 
కాలం; డీ. శు 16వ శతాబ్ది. 
స్థలం : కృష్ణానదీ తీర పాంతం. 
కతి : అనర్హృ రాఘవము, 
అంకితం : [పాకటూరి రా మెశ్వరస్వామికి. 
విశిషళ : [పసన్న రాఘవాన్ని (పిల్ల మురారి) బొడ్డుచర్ల తిమ్మకవి అనువ 
ది స్తే అనర రృరాఘవాన్ని (మురారికృతం) ఈ తిమ్మరాజు అపకు! ఈయన కృష్ణా 
నది ఏ పరిసరాలలోని అలంపూరు, పాకటూరి సీమలవాడు. గద్వాల సంస్థానంలోని వీచిసల్లి 
(గ్రామానికి దేశాయి. ఈయనకు కృష్ణకవి అనే విద్వాంసుడు నహాయం చేశాడట. |ప్రతిభ 
కరతలామలకంగా ఉన్న ఈ తిమ్మరాజు అనర్హ్య రాఘవాన్ని అయిదు ఆశ్వాసాల (పదిం . 
ఢంగా ఆనువదించాడు. ఇతనికాలం (కీ. ళు 18వ శతాద్ధిమవి గోలకొండ కవుల 
సంచికలో, ఉంది. . (ఆరుద.1-188) 


[పాచీన సాహిత్యము 89గ 


విటగుంట (పశ సై (సం) 
కర్త: థోగనాథుడు. 
దీసిలోని శోకాలు కొన్ని లభించాయి. దీనిలో కవి కాను ద్వితీయ సంగమ: 
భూపాలుని నర్మసచివుడనని చెప్పుకొన్నాడు. (తె.వి.స.) 


విరుదావళి 

కావ్యభేదం. 

“గద; పద్యమయీ రాజస్తుతిర్చిరుద ముచ్యతే” అని సాహిత్య దర్పణం 
చెప్తూన్నది. దీనికి అప్పకవి లక్షణం చెప్పాడు. మొట్టమొదట సర్వవిభ క్రులకో ఆశీర్వాద 
రూపమైన ఒక పద్యాన్ని చెప్పి, తరవాత గౌడీ రీతికో నాలుగు, లేక ఆరు, లేక ఎనిమిది, 
లేక పదునారు బికుదు గద్యలు_తతృ|త్పభావ భుజ విక్రమాదులను వర్ణిస్తూ చెప్పాలి. 
ఈ బిరుదాలు మహారాష్ట్ర భాషామయాలని చెబుతారు. మహారాష్ట్ర భాష అనేది ఉప 
లక్షణం ఏ దేశ భాషలో ఉన్నప్పటికీ, ఆయా బిరుదాలను ఆంధ సంస్కృతాలలోకి 
మార్చకుండా, ఉన్న విధంగానే వ్యవహరిస్తారు. జగనొబ్బగండ, మూరురాయరగండ, 
ఉభయరగండ, గండభేరుండాది పదాలను అపి ఉన్నచ్తు వ్యవహరించాలి. (తె.వి.న-8) 


విరుదుగద్య 

గద్య భేదాలలో ఒకటి. సంబోధనాంత పద దింధురమై ఉంటుందని తెలుగు 

లాక్షణికులు చెప్పారు. చంపూ కావ్యాలలో ఆశ్వాసాంతంలో కవులు తమ బిరుదులను 
చెప్పుకోవడం అనేది కన్నడం నుంచి వచ్చిన సం|పదాయంగా కనదిడుతుంది. 


తెలుగు కొవ్యాలలో కవి పథమ పురుషలో తన వృత్తాంతం చెప్పుకోవడం 
చేత ఈ గద్యలు సంబోధనాంతాలుగా ఉండవు, యమకాను [ప్రాసలతో ఉంటాయి. 


సంబోధనాంతాలుగా బిరుదు గద్య చెప్పడం, కృతిపతి అభ్యుదయాన్ని, [వళ 
సినీ వర్ణించే సందర్భాలలో కనిపిస్తుంది. రాజులను స్తుతిస్తూ సంబోధిస్తూ వచ్చిన 
రచనలు ఈ బిరుదు గద్యకు మార్గదర్శకాలై నవి, వీటిని “పళ స్ని కావ్యాల”ని అంటారు" 
ఇవి |కీశ.8 న శతాబ్ది నుంచి శాసనాలలో కనిపిస్తున్నాయి. స్తుతి పాఠకులు రాజు 
లను స్తుతిస్తూ చేసే సంటోధనలే మహాకొవ్యాలలోని బిరుదు గద్య సంప్రదాయానికి. 
మూల భూతమైనాయి. దీనికీ “తొళగంధి” అనే సంక్రీర్హన లక్షణానికీ పోలికలున్నవి, 


విల్ల ణీయము, 
రచనాకాలం : (కీ.శ. 18వ శతొబ్బ౦ (1700 ప్రాంతం). 
కర్త క చితక వి సింగరయ్య, 


అంకితం : (శ్రీరామునికి. క మ 
మూడాశ్వాసాల [(పబఎధం. తండి అనంతరం ఈ కని కుమారుడై న నర 

సింహ కవి" గంథంలోని కృత్యాదిని, కొన్ని గద్య పద్యాలను తీసివేసి సండిపెర్డి కృష్ణ 
స్వామికి. ఇచ్చాడసీ, అతడు దీనిని తాను రచించిన కోవ్యంగా.. (పకటించుకొన్నాడ నీ. 


888 - తెలుగు సాహిత్య కోశము 


చెబుతారు. (పథమాశ్వాసం చివర ఉన్న చ| కబంధాన్ని బిటి ఇది సింగరయ్య కృతమవి' 


తెలుస్తున్నదట. (క.స_288) 
విల్వ శీయము. క కు 3 
.* కర్శ : నుదురుపాటి సాంబశివకవి. 
అంకితం : కీ.శ. 1820.88లో పదుక్కోటను పాలించిన రాయరఘు నాథర్హాజుకు. 
మూలం : స.స్క్బృత బిల ణీయమ్‌, 
రచన రసపత్త రమైనది. పూర్వ భాగం. ఊ త్రర భాగం ఆని ర0డుభాగాలుగా 
ఉంది. క్షవిత్వం రసవంతంగా ఉంది, | (ద.దే.వా..441) 
బిల లణోపాథ్యానము 
కర్మ . : అరుణాచల కవి. 
కాలం ,: కీ.శ. 18వ శతాల్చికి పూర్వం. 


అంకితం : కవి తల్లి యెన సుద్బిమాంబికకు. 
'ఏకొళ్వాస [వబింధం. ద్విపద రచన. యామినీ పూర్ణ తిలక బిల్హణుల కథ, 
రచన అంత (పశస్తం కామ. యతిపాసాది దోషాలున్నా శైలి సరసంగా ఉంది. 
(ద్వి.సా.చ-441) 
వీరన్నఅల వారు. 
నామాంతరం : చూ, ఒగ్గుగొల్ల లు, ఒగ్గువారు. 
బుకగ్యామ సె సాంబయ్య 
నామాంతరం : Wn సాంబయ్య 


కాలం; [కీ.శ = 1012 కు పూఠ్వుడు.' 
రచన * బల్లాణ రాజ చరి[తము, 


 శివకవుల కోవకు చైందీన -ఈ కవి ఇంటి పేరు జక్కన ఆని కొందరంటు 
న్నారు. మహేశ్వరస్వామి భక్తుడు," వీరశై వుడు). యోగ .విద్యాభ్యాసరతుడు. 
a es A) + | (యవా.చ.) 
బుక్కు రాయచురము. ' 
- అ(గహారరా... సస. పూర్వనాచుం ' పెంచుకల దిన్నె. | ముక ష్టా. రాయలు 


ఈ (గా మాన్ని నాచన సోమనాథునికీ మరో ఐదుగుోకీ బుక్కరాయ పరమనే పేర దానం (డ్‌ 


చేశాడట. ఈ దాన శాసన కాల్లఎ శాశ, 1268 అనగా క్రీ. శ. 1844 గా పండితులు 
నిర్జారించా రు. 

బుచ్చయ్యకాత్రి 
-.కొలర్టల. 3 తెలియదు, .. 
ప టై ఈయన"చాటుకవి: - ఈయన 'శాడిగొట్ల స. మీద డు ఒక 
పంచచోమరం అభించింది." Sent Be ఇస్తు. అల చా? “హరే. 0. 


[పాచీన: సాహిత్యము ల. 697 


బుచా్చలి Free 


కోలం | (కీ. శ, 1700 [పాంతం, 
స్ధలం “=. దక్షిణ దేశంలో అరియలూరు [పాంతం, 
రచనలు : 1. తారావళి 2. మంగాదుష్పాంసులావిలాసము (ద్విపద) 8. మధుర 


మంగా పుంశ్చలీ విలాసము (వచనం) 4. హనుమద్విన్నపము 
బిరుదు 2 వికటకవి. 


ఆనెగొంది చినవెంగమరాజు (పోత్సాహం౦ంళో దిండబూతుల కావ్యాలు |వాశా 
ని చెప్తారు. ఇతడు దేశాటనం చేస్తూ ఆనెగొంది సంస్టానావికి వచ్చి చినచెంగమరాజుకొ 
రంగనాయకాంకిత తారావళి వినిపించాడట. తర్వాత స పోత్సాహంతో మంగా 
దుష్పాంసులా విలాసాన్ని రచించి విరూపాక్ష దేవునికి అంకితం ఇచ్చాడు. తరువాత చిన 
వెంగమరాజు వలన ఇతనికి అపకారం జరిగిందనీ, అందుకనే ఆ రాజును తిడుతూ హను 
మద్విన్నపం రచించాడనీ అంటారు. (ఆవ| ద- 12.88) 
బుచ్చివెంకు 
ఈయన వాసిరెడ్డి చేం ౦కటా[ది నాయని ఆస్థానానికి ఒక |గంథాన్ని (వాసి 
తెచ్చాడట. ఆస్థానంలోని ఒక రిద్దరు కవులు కృప్వవెంక కులం తెలిసే సూచన చేస్తూ 
రాజుగారు అతన్ని నిరాదరించా9ని "ఏతి, పొడుపు మాటలన్నారట. తనను ఆ కవులు 
చులకన చేస్తు న్నారని తెలిసి, బుచ్చి వెంకు నుంచి సమయస్ఫూర్తితో తాను [వాసినది సత్ప 
బంధమని, Ene వెంకన్న కళంకిత మైన కులంలో జన్మించినా ఆయనను రాజు బాగానే" 
సత్కరించాడని, కవిత్వ విషయంలో కుల [పస క్తి అనవసరమని పద్యం చెప్పాడు. 
అందుకు షేంకటా[ది నాయుడు సంతోషించి బుచ్చి వెంకును సత్కరించి పంపాడట, 
చేమకూర్గ వెంకన్న కులానిక్సి సంబంధించి, విమర్శకులలో ఉన్న సందేహాన్ని బుచ్చివెంకు 
తేల్చి చెప్పాడు. ఇతని రచనలు తెలియరాలేదు. ్‌(చాపారు). 
బుట్టె బొమ్మలాటలు 
జానపద కళా రూపాలలో ఇదొకటి. నోటిమాట i శేసలం వాయిద్యం 
ద్యారా శతం ద్వారా ఈ బొమ్మలను ఆడిస్తారు. పేడతో, చేసిన ఈ బొమ్మలను పెళ్ళి 
గింప్పలలో నూ, దేవుళ్ళకు ఉత్సవాలు జరిగేటస్పుడూ [పదర్శిస్తూ ఆడిస్తూ ఉంటారు. 
పీటిక్‌ పై భాగమంతా బొమ్మ ఆకారంగా ఉండి, లోపల డొల్లగా తీ౦టుంద్‌. ' సొమ్ము... 
కాళ్ళ భాగంలోనూ నోటి దగ్గరా చిన్న seers 
ఆటగాడు తమ్ము లోవలి భాగంలోకి దూరి నృత్యం చేస్తే శేవలం బొ బొమ్మే 
నాట్యం చేసినెట్లుంటుంది. "ఈ 'బొచ్ములలో ఒకటి ప్రీ 'రూసంలోనూ కెండోది పరుష 
ఆకారంలోనూ ఉంటాయి. కొన్ని బొమ్మలు" 'సింగి-సింగడు అక్రారరిలోకూడొఉంటాయి. 
బొమ్మల నృత్యానికి తగ్గట్టు బొమ్మలను: ఆడిస్తూ ఉంటారు... బొమ్మలకు. ps కలహం 
వచ్చి, మళ్ళీ: రాజీపడి దగ్గర కొచ్చి కొగలించుకొంటాయి,'- - -- ననా ర+చ-2009 


803 తెలుగు సాహిత్య కోశము 


బుడిగ జంగాలు 
దాసరు లందరూ వై ష్టవులై నజ్లే, జంగా లందరూ శై వులు, వీరు జంగం 
కథలు చెబుతారు. వీరు కథలు చెపే స్పేటప్పుడు “బుడిగె? అనే వాద్య విశేషాన్ని. ఉప 
యోగిస్తారు కాదిట్టి వీరికి బుడిగె జంగాలనే నామం సార్థకమైంది. వీరు ఉపయోగించే 
బుడిగెను డకీ, డిక్కీ, సమ్మెట అని కూడా అంటారు. వీరశై నమత (ప్రచారకులు 
కావటం వల్ల వీరు చెప్పే కథలు వీరావేశంతో ఉంటాయి. అడిదం సూరకవి “జంగాల 
పాలు దేవాంగుల విత్శంబు” ఆన్నాడు. వీరు దేవాంగులను యాచిసారు. 


వీరు పారంభ దశలో శైవ కథలనే (ప్రచారం చేసినా [క్రమంగా దేశింగు 
రాజు కథ, విరాటపర్వం, బళ్ళాణ, సిరీయాళ, దేవయాని మొదలగు కథలు కూడా చెప్తూ 


ఉండేవారు. వగటి వేషాలు కూడా వేసేవారట,. (నా.ర.చ-_205) 
బుణి గె కృష కపీం|దుడు 
శ్‌ 
కాలం గై (కీ.శ. 18 వ శతాబ్ది |పథమ పాదం, 
ద 

సలం : మదుర సంసానం. 

క. 6 

రచనలు : తెలియరాలేదు. 


సమకాలికులు ఏ శేషము వెంకటపతి, సముఖం వేంకటకృష్టప్ప. 
విజయరంగచొక్క నాథుని కాలంవాగడు కావచ్చును. ఇతని సమకాలికులై న 
కవులు ఇతన్ని పేర్కొ న్నారు. ఇతని రచనలు తెలియరాలేదు. (ఆర్ముద- 12-99) 
బుధ మనోల్లాస శతకము 


రచనాకాలం : కీ శ, 1830 [పాంతం. 
కర్త : మాటూరి వేంకపేశకవి. 


భక్తిరస భరిత మైన శతకం. రచన ఆంత (పౌఢం కాదు. (క.స_280) 


బుద్దిరాజు కనకరాజు 
కాలం : (కీ. శ. 1820 ప్రాంతం. 
రచన  : శివశతశము, 
వివరాలు తెలియరాలేదు. (శ.క.చ-077) 


బుద్ధిరాజు “సరయకవి 
కాలం : శ. 18వ శతాబ్దం. 
గురుపు * ఇవటూరి వరారాధ్యుడు. 
రచన * సాత్విక |బహ్మ విద్యా విలాస విరననము, 
కవి వీరశె వ సం|పదాయానికి చెందినవాడు. 


పినపాటి సర్వ దేవారాధ్యుని (పేరణతో సాత్విక [దిహ్మ ss విలాస 
నిరసనమనే గ్రంథాన్ని రచించాడు, 


ప్రాచిన సాహిత్యము ఖే 699 


బుర కథలు 
నామాంతరాలు : జంగం కథలు, తందాన కథలు. 


పూర్వపు యక్షగానాలు, వీథి నాటకాలు, జంగం కథలు |కమంగా కార 
కథలుగా పరిణామం చెందాయి. ఇందులో ఒకరు పధాన కథకుడుగాను, ఇధ్దరు గుమ్మె 
టలు పస్తే పంతదార్లుగాను ఉంటారు. వంతపాడే వారిలో ఒకరు హాస్యం, ఒకరు రాజ 
కీయం చెబుతారు. 


పూర్వం జంగం కథల ఫక్కీలో నే ఈ కథలు నడుసాయి. ఇందులో చారి తక 
పొరాణిక గాథలు మాడా ఉంటాము. దీనిలో ఉపయోగించే వాటినే జానపదులు 
గుమ్మెట్లు అంటారు. వంతలో “తందానతొనో, తకిట తకధిమి, తధిగిణతోం, ఆరరె_ 
అరరె, భశి భళీ! అంటూ నవరస భరితంగా కథ రక్తి కడుతుంది. బ్యుర కథలో కథ 
కుడు అభినయం, నృత్యం చక్కగా చేస్తుంటాడు. తెలుగు దేశంలో (సిద్ధి హొందిన 
జానపద కళా ఖండాలలో దీనికి ఉతృమస్థానముంది, (నా. ర. చ_921) 
బృందావన విహారము 
రచనాకొలం : (కీ.శ. 1845 (పాంతం, 
కర్త ౩: దామరాజు లక్ష్మినారాయణ. 
అంకితం : మల్కాపురంలోని సీతారామ స్వామికి. 
మూడాశ్వాసాల |పదింధం. బృందావనంలోని శ్రీకృష్ణుని క్రీడలు పర్షితం. 
(క. స_208) 
బ్భకా జాతకము (తెలుగు భె భాష్యం) 
కర్త క విష్ణువర్ధన మం తతి. 
వచన గంథం, రచన నన్నయను తలపిస్తున్నది. గహనమైన విషయాలను 
కవి లఘుతరంగా, మధురంగా చెప్పాడు. 


బృహ తటాకము నాగకా శ్ర 


కాలం : క్రీ. శ. 1740 |పాంతం, 
స్తలం * దక్షిణ దేశం. 
రచన : సుబహ్మణ్య శతకము (శ్రీ వాలసుబ్బరాయ శతకము). 


తురుష్కులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే సమయంలో ఈయన 
ఈ శతకం (వాసి తన హృదయంలోని బాధను సుదిహ్మణ్య స్వామికి నివేదించాడు, 
ఇతవి రచన సరళంగా హృదయంగమంగా ఉంటుంది. (శ. సా. మి) 
బృహదారణ్యక వౌ ర్తిక సారమ్‌ (సం) 
కర్త 2 విద్యారణ్యుడు. 
ఇది బృహదారణ్యకోపనిషత్తుకు సంస్కృతంలో ఏవరణ, (తె వి. స_4) 


700 -. (పాచీన సాహిత్యము 


బృహాన్నాయికా దండకము 


కవి : నుదురుపాటి వెంకన్న. (చూ 
ఊంకితం .. దృిహన్నాయికకు. 


. పుదుక్కోట రాజుల ఇష్టదైవం బృహవంబికకు ఆంకితంగా- చేసిన రచన, 
రాజైన రాయరఘునాథు గూర్చి తెలిపే దండకం. కవికీగల సంస్కృతాం్యధ కవన 
పబ్‌మ. ఇందులో సూచితం. ఇందులో కవి రఘునాథుని రాజాబహాద్దర్‌ ఆవి" పర 
డు. దీనినుండి చారి[తక అంశాలు కూడా కొన్ని తెలుస్తున్నాయి. .కొన్ని అన్య 
దేశ్యపడాల |పయోగం కాననస్తున్నది. _. . (చ. దే.వా- 129) 


బృహాన్నారదీయము 
శ కర్త వ చూ, కొ తలంక మృత్యుంజయ కవి. 
ఆరు ఆశ్వాసాలున్న పురాణ గంథం, (తె.వి సంక 


బ్యృహన్నారదియము 
కర్ర ; చూ. వాసిరాజు రామయ్య. 
విశిషతి : 22 మహాప్పరాణాల్లో నారదీయం, 84 ఉప పురాణాల్లో బృహ 
న్నారదీయం ఉన్నాయని సండితులంటారు. నారదీయాన్ని పిల్ల లమ్మరి పినవీరన తెని 
గించాడు గాని ఆది దొరకలేదు నారదీయ పురాణాన్ని ఓరుగల్లు నివాసి అల్లాడ 
నరసింహ కవి (వ్రాశాడు: దీని పతి మ్యదాసు (పాచ్య లిఖిత |గంథాలయంలో ఉంది. 
రామయ్యకు" అర్వాచీనుడయిన కొ త్తలంక మృత్యంజయ కవి బృహన్నారదీయాన్ని తెని 
గించాడు. _ వీరిలో రామయ్య కవిత జటిలమైనదని అంటారు. : అనలు ఈ' పురాణం. 
నారద సనత్కుమారుల సంవాద రూపకమైన రచన. ఇందులో... గంగావతరణ కథ, 
క ఈం బ్యవాన్నరతి అడవులు పట్టడం, అతడు మరణించటం, గర్భవతియైన 
అతని భార్య సహగమనం చేయటోవటం, కౌర్యముని వారించటం, సగరునిపుట్టుక, ఆయన 
అశ్వ మేధయాగ సంకల్పం, దాని విఘ్నం, సగర పు తులు భస్మం కావటం, భగీరథ 
[పయత్నాలు, గంగావతరణం మొ॥వి ఉంటాయి, అజ్ఞాత స్యగంథ సంకలన కురుల 
దీనిలోనుంచి 8 పద్యాలు ఉదహరించాడు. ప (ఆరు[ద-_8-88) 
బెంజమస్‌ షూరల్లీ 
కాలం. ర కీ.శ.1748 పాంతం. 
స్ట్‌ య. : జర్మనీ దేశం, 


చించి [వకటించిన తెలుగు[గంథాలు, 


—_ 
CAN mh (న్స్‌: - 


త్యమైన వేదంలో ఉండే జ్ఞాన ఉపదేశాల యొక్క సంక్షేపం (1148). 
వా క్‌ వ a FR. ప. 
క్షానికి కొంచ్చుపొయ్యే దోవ (118)... డై 

ల. బుద్దిగలిగిన అ నూరుజ్ఞాన వచనాల యొక్క చిన్న పు _స్తకం(1747). 
శీ = దక .గువకృు 'అయిము = (వావ్య్మోలయొత్త్క _ పెద్ద: స్వామిమ్లీద - (1పసంగించిన 


వ 


ప్రాచీన సాహీత్యము. = “70 


తర్క మితె (1147. AD 
అప్పటి తెలుగు ముచణలోవి తెలుగు రూసం ఈతని (గంథాలనేండి తెలియ 
పస్తుంది. స : (వ.వాంర్‌! ) 
బెండపూడి అన్నయ 
కాలం : కశ. Ib: శతాబ్ది పూర్వార్ధం, 
సాహిత్య పోషకుడు, శ్రీనాథుని “భీమేశ్వర పురా ణంి కోవ్యానిక్‌ కృతినతి. 
రొజమహేం[చవర పేభువైస అల్లాడ వేమారెడ్డి. Cs అతని రాజ్యవ్యవహారాలన్నీ 
'కడు దక్షతతో విర్వహంచేవాడట.. ౨౨” క ' 
పత్యేకత వ అల్లాడ వేమా రెడ్డి “రాజ్యోన్నతి న దయ మొంచగి' అన్నయ 
'మంతి పార శీక్ర భాషలో పక్కని వాలుతో కాగితం కం వాస్‌ “అహమ్మదుషా” 
ఆస్థానానికి పంపినట్లు శ్రీనాథుని “భీమేశ్వర పరాణికృత్యాదిలో ఉంది: *-.(3:5బ.) 
బెజగము నరసయ్య 
కాలం ఇ [క శ. 18వ శతాబ్దం. 
చూ ; 'బొగ్గవరపు పెదపాపరోజు. 
ఈయన అందచందాలు పోగడుతూ బొగ్గవరపు పేదపాసరాజు ఒక పద్యం 
(వాళౌడు, (చా. ప. ర 
బెజ్జమహోదేవి కథ | . 
ఇది పాల్కురికి సోమన్న విరచిత బసవ పురాణంలోని కథ, ఈమె ఒక 
అ భకు రాలు. ఈమె శివునకు తల్లి. _ దర్మడులు “లేరని శివుడు తన తనయుడేనని 
భావించి 'అతనికి “ఆ లనపాలన"” చేస్తుంది. ఈశ్వరునికి తల్లి లేక పోవబంవల్ల ఈ మె 
చింతిస్తు ంది.. శివునికి జలకాలు. బుతం ఆడిస్తు ౦ది, వుడామెను పరీక్షంచదలచి పొల 
(తాగటం మానివేస్తే, తనయునికీ సమెందోనని దాధసడి, పెట్టింది తిని ఇంటిలో ఉండక 
ఇల్లుల్లు తిరిగి రోగం తెచ్చుకొన్నాడని విచారిస్తుంది. దుఃఖ భారాన్ని సహించలేక 
ఈమె [పాణం విడవటానికి సిద్ధపడితే శివుడు (పత్యక్షమై అమేకు 'నిత్యత్వమసాడు. 
ఈ మె నిజమైన మాక్ళ దేవతా మూర్తికి (పతీక. (సా, మం జూష-_$8_57 
బెల్లంకొండ 
ఇది గుంటూరు మండలంలోని గిరిదుర్గం. కొండవీటీ రెడ్డి రాజులకు చెందినది, 
సెద్టయమం్శతి మొదటి దేవరాయల రాజ [పతినిధి, ఈ సిద్ధయ జక్కన “విక్రమార్క 
చరి[తికు కృతిపతి, పోషకుడు. ఈ సిద్ధయ బెల్ల ంకొం౦డలోని ' భైరవ దేవుని కృపవల్ల 
ధనధాన్యాదులతో వర్టి ల్లాడని జక్కన కాన్యకృత్యాది పద్యాలవల్ల తెలుస్తున్నది: విజయ 
నగర రాజుల దండయా) తల కాలంలో కొండవీడు, వినుకొండలతో పాటు, జెల్ల ౦కొండ 


కడా పతనమై ఒరిస్సా గజపతులకు వశమైంది. : 1688 పాంతంలో ఇది మహమ్మ 
దీయుల వశము కుతుబ్‌షాహిల పాలన లోకి: వచ్చింది. 


102 తెలుగు సాహిత్య కోశము 


బేతన భట్టు 
కాలం : కీ.శ. 1022 (పాంతం. 
సలం : తూర్పు గోదావరి జిల్లా, 
కోరుమి ల్లి శాసనకర్మ : ఈ శాసనంలో దేశీయ ఛందస్సు కనిపిస్తున్నది, ఇతని 
ఇతర రచనలు లభించలేదు. న ( తె.క.చ-10%) 
బేతపూడి కృష్టకవి 
కౌలం : Le శం 16వ శతాబ్దం, 
రచనలు : |, జానకీ రాఘవము 2. అలమేలు మంగా పు లీ. పండిత 
SRS 
విద్వత్కవి. (క.స_886) 
బేతాళ చరి తము 
రచనాకాలం : డీ. శ, 1770 [పాంతం, 
కర * బంగారు రంగప్ప. 


ద్విపద కావ్యం. రేచర్ల గోతజుడైన బేతాళ నాయకుని చరిత ఇందులో 
ఉంది. ఇది అన్న సమ్ముదం చిన వీరయ్య సంస్కృతంలో రచించిన | గంథాన్ననుసరించి 
రచింపబడినవట. (క. స_178) 
బేతాళ పంచవింశతి (అలభ్యం) 
కర్త న. క విభల్ల టుడు. 
ఆప్పకవి దీనినుంచి కొన్ని పద్యాలను రహా (కీ.శ. 1160 |పాంతా 
లలో వెన్నెలకంటి అన్నయ రచించిన షోషళ కుమార చరి[తలో లభ్యమైన భాగాలూ, కలి 
_ భల్లటునివిగా ఉదహరింపబడిన బేతాళ సంచవింశతిలోని భాగాలూ ఆభిన్నాలట. షోడశ 
కుమార చరిితలోని పద్యాలను బేతాళ పంచవింశతిలోనివిగా చిన్నయ నూరి చెప్పాడని 
పండితులు అంటున్నారు. (ఆరు[ద-4; త స_10) 
బేతాళ పంచవింశతి (అలభ్యం) 
రచనాకాలం : (కీ. శ. 1560కి పూర్వం. 
కర్త “ పోతరాజు. 
దీనిలోనుంచి 10 పడ్యాలను అజ్ఞా కాత [గంథ సంధాత తన ఉదాహరణ 
పవ్యములు”లో ఉదాహరించాడు. కవిత (పదింధ సాధారణంగా ఉంటుంది. చెప్పుకో 
దగ్గ విశేషాలు లేవు. (ఆరు[ద-$) 
బెతాళ పంచవింశతి 
రచనాకాలం : (కీ.శ. 10వ శతాబ్ద | పథమలాగం. 
కర : చూ. మిక్కిలి మల్లి కార్డున కవి. 
సరళమైన రచన, . (ఆం, సం. సా_2ర్‌4) 


(పాచీన సాహీత్యము - 708 


బేరీజు పద్యములు 
కర్ణ ఏ“ చూ. విస్సా(పెగ్గడ కామరాజుక వి. 
వివరాలు తెలియవు. (ఆం. సం, సా_4 10) 


బై ౦డ్రవారు 
నామాంతరం ' బవనీలు. 


క్రీడాభీరామంలో వీరి (ప్రస క్త ఉంది. “ఏకవీర మహాదేవి ఎదుట నిల్చి పరశు 
రాముని కథ లెల్ల పౌఢిదాదె- చారుతర క్రీర్రి బవనీల చ కవర్లో ఆని పె గంథంలో 
ఉండటంవల్ల అప్పటి బవనీలే ఇప్పటి దైండ్ల వారు కావచ్చునేమో అని పండితులు 
ఆనుమానిస్తున్నారు. 

వీరు తీరాం[ధ దేశంలో మాలవారివి, మాదిగ వారిని యాచిస్తూ తరచుగా 
చెంచు నాటకం వంటి యక్షగానాలను [పదర్శిస్తూ ఉంటారు. వీర శె వులకు వినోదాన్ని 
కలిగిస్తూ ఉంటారు. శ్రైవ మతస్థుల ఇళ్ళలో పెళ్ళి మొదలయిన శుభకార్యాలలోను, చావు 
మొదలయిన దుర్తినాలలో కథలు చెబుతూ ఉంటారు. పెళ్ళికి వేరే వాయిద్యాలను ఉప 


యోగిస్తుంటారు. (నా. ర. చ_298) 
బై చరాజు వేంకటనాథుడు. 
కాలం న (కీ. శ. 1500 _ 15/0 
సలం “ నెలూరు ప్రాంతం. 
Cy యా 
గురువు :ః శ్రీయః పతి. 
రచన : పంచత౦( తం. 


పర్వతరాజు ఆన్నమాంబల పుతుడు. లింగాంబి లింగరాజుల పౌ|తుడు. 
ఇతడు హిందూ ముసల్మానులి యుద్ధకాలంలో ఉన్నట్లు కనిపిస్తుంది- పాండిత్యంలో, 
కావ్యరచనలో |పొఢుడు. కావ్య స్వరూపాన్ని గురించి “పంచతం|తం'లో ఇతడు 
చెప్పిన సత్యం విశ్వజనీనం. “ఆలంకారాని కొకరు, వారాసమృద్ధి కొకరు, శబ్దస్స్ఫూ ర్తికి 
ఒకరు, _అర్హసృష్టికి వేరొకరు, రసభోగతకు మరొకరు, ఉపమా చర్చికకు, పద 
(పాఢిమకు; జాతిళ్షాఘకు కొందరు సంతసిసారని, అందరినీ ఆనందింప చేయటం సాధ్యం 
కాదని, కాప్యంలో లోపాలు కూడా ఉడనచ్చునని" వేంకటనాథుడు చెప్పాడు. సామెతలు, 
పలుకుబళ్లు, నుడికారాలు ఇతని రచనలో కొల్ల లు. ముత్తాతయైన బై చరాజు పేరే వీరి 
పంశనామంగా |పభ్యాతమయింది. ( తె.వి.న_4) 


బై విల్‌ అనువాదము 
ఆనువాదకర్త : (టౌన్‌. 


రచనా కాలిం : డీ: శ, 1827. 


ఇది పూర్తి (గంథానికి ఆనువాదమో లేక కొంత భాగానికే పరిమితమో నిర్ధా 


704 తెలుగు సాహిత్య ' కోశము 


రణగా తెలియ రావడం లేదు. ఇది ఆనాటి కళాశాల, పాఠశాల... విద్యార్థులకు.. పాఠ్య 
(గ్రంథంగా ఉ౦ డేది. న. (తె.భా.చ 3 భ-_268) 


చెంగరాల ఆట 
కాలం న [కీ.శ 12, 18, 14 శతాబ్దాలు. Se 

ఈ ఆట పలనాటి వీర చర్మితిలో [ప్రస క్రం,. పెద్దలు, సాటి వీరులందరూ 
యుద్ధం చేయబోతే, పల్నాటి వాలచం దుడు బాధ్యతలు పహ. స్నేహితులతో బొంగరాలి 
ఆట ఆడటం, కాలిమీద బి బొంగరం వెబ్బతిన్న త్రీ దాంచం(దుని నిందించటం, వాల 
'చందుడు సిగ్గుపడి కాం రెంపూచి క్రవనరంగా నికి ఉరకటం పలనాటి వీరచర్మితలో విసృ 
తంగా వర్ణితం. నేటికి తెలుగుదేశంలో వి న్మృతంగా ఆడే ఈ బొంగరాల ఆటలు 

(పాపేసకాలునుంచే ఉన్నాయి. ఇవి wud బాలురకు వినోద (కీజలు. 
& జ .సాం.చ_ 98) 


"బొంత ధరించటం వల్లనో, బొంత కుటటం వల్లనో కొన్ని కుటుంబాలవారి 
ఇంటిపేరు బ్‌ నొంత వారుగా తెలుగు దేశంలో నిలిచి పోయింది. (భారతి_మా 45.280) 
బెక్కువారు 
ఇంటిపేరు. రిం్యథం వేయటమే మె వృత్తి తిగా పెట్టుకున్నందుకు వచ్చిందో, మరి 
ఇతర కారణాలవల్ల వచ్చిందో చెప్పటం కష్టం. ఈ ఇంటి పేరుతో కొన్ని కుటుంబాలు 
ఉన్నాయి. ఈ ఇంటిపేరు వారే దిహ్మాండంవారుగాను, [దిహ్మాండం బొక్క వారుగాను 
(పసద్దులట. ( భారతి.మా-45_200) 
బొగ్గవరప్పు "పదపాపరాజు 
“కలత “కీ శ. 18 శతా ప్రి. = 
స్టలం వ గుంటూరు జల్లాలోని బౌగ్గవరం |గామం. 
చాటుకవి. చాలా సంస్థానాలు దర్శించాడు. తనకు కావలసిన భోజన సాము గిమీద 
తిన సంసారస్థితిని గురించి ఈయన పద్యాలు చెప్పాడు. తన భాగస్టులకు బుద్ది చెప్పమని 
బొ గవరపు వెంక[టాయుణ్ని కోరుతూ ఒక పద్యం, బెజగం నరసయ్యమీద మరోపద్యం 
రాశాడు. ఇంతకుమించి ఇతని పద్యాలు దొరకలేదు. ఇతనికి తిరుమల బుక్క పట్టణం 
తాతాచార్యులు చాలా సహాయం చేశాడట. - ' (చా. ప. ర.) 
బొడ్డపాటి కొండయ్య 
కాలం : (కీ.శ. 15690 కి పూర్వుడు. 
రచన : అంగభవభంగ తిరుకౌళహాసి లింగ శతకము (అలభ్యం). 
ఈ కవిని పెదపాటి జగ్గన్న “TP (ఆర్ముద జ క్రి 
బొడ్డపాటి రయ 
ఎంతకాలం " వ 4రీ శ,- 10800 క పూర్వం. 


ప్రాచీన సాహిత్యము 705 


రచసలు : 1 అనంత మాహాత్మ్యము ( ఆలభ్యం ) ని పద్మినీ. వల్ల భము 
(ఆలభ్యం) 9. మంగళగిరి విలాసము (అలభ్యం) 4. శంకర 
విజయము (అలభ్యం) ర్‌. సూర్యుశత కము (అలభ్యం 6. మ ల్లికార్డున 
లింగ శతకము (ఆలభ్యం). 
విశిష్టత : పేరయ్య (వాసీన పై ఆరు గంథాలలో నుంచి కొన్ని వద్యాలను 
జగ్గన్న (ప్రబంధ రత్నాకరంలో ఉదాహరించాడు, రావిపాటి తిస్పన్న “చం[దతారావళి' ని 
చందా । రోహిణీ వల్లభా అనే మకుటంతో [వాసినప్లే పేరయ్య ' సూర్యా” 1 పద్మనీ 
లం యి గ 
వల్లభా ।; ఆనే మకుటంతో సూర్య శతకం [వాళాడు. దీసీలో నుంచి పెదపాటి జగన్న 
ఒక పద్యాన్ని ఉదాహరించాడు. సూర్య శతకం కాక పేరయ్య తన యిష్ట దైవమైన 
సూర్యుని మీద ' పద్మినీ వల్లభం ' ఆనే [పబంధమే వాళాడు. ఈ గంథం నుంచి 
జగన్న 6 పద్యాలను ఉదాహరించాడు. అనంత మహాత్మ్యం అనే కావ్యంలో కూడా 
ON శ 

సూర్యుని నుతించాడు. ఈ కావ్యం నుంచి జగ్గన్న ఒక్క పద్యాన్ని ఉదాహారించాడు, 
జగ్గన్న ఇతని మంగళగిరి విలాసంలో నుంచి కూడా ఒక పద్యాన్ని సేకరించి 
ఉదాహరించాడు. ఈయన | వౌసిన శంకర విజయంలో నుంచి జగ్గన్న. 7 పద్యాలను 

ఉదాహారించాడు. ఇందులోని నాయిక మేనా పుతి. 


విజయవాటిలోని మల్లి కార్డున లింగం పైన పేరయ్య ఒక శతకం (ాశాడు, 
అందులో నుంచి జగ్గన్న ఉదాహరించిన మూడు పద్యాలు తిపుర సంహారానికి 
సంబంధించినవి. పేరయ్య యింటి పేరుళో ఉన్న కొండయ్య వాసిన కాళహ సి లింగ 
శతకంలో కూడా (త్రిపుర సంహారాన్ని వర్ణించే మూడు పద్యాలనే జగన్న ఉదాహరించటం 
గమనార్హం. బొడ్డపాటి [గామంలోని కవులిస్టరూ ఒకె రకమైన భావాలతో శతకాలను 
చెప్పడం వల్ల ఒకరిని యింకోకరు అనుసరించి ఉండవచ్చు. (ఆరు(ద - 9) 
బొడుచర చినతిమ్మయ 

GG య 

కాలం a (కశ. 16న శతాబం, 

© 

సలం ఏ విజయనగర ఆసానం. 

@ © 

సమకాలికులు: అష్టదిగ్గజాలు. 


వీరుదు * కవి దిగ్గంతి. 


విశిష్టత : ఈయన |వాసిన కావ్యాలు లేవు గాని ఈయన (శ్రీకృష్ణదేవరాయలతో 
చదరంగ మాడి తన (పావీణ్యాన్ని చూపేవాడవి ఓక చాటువున్నది. (వి.న.చ్భ 
బొడ్డుచర్త తిమ్మన 
కాలం : (క్రీశ, 18వ శతాబ్ది చివరి భాగం. 
రచన : |పసన్న రాఘవము. 
కృతిపతి : నంద్యాల తిమ్మరాజు (కళాపూర్ణోదయం కృష్ణమరాజుకు వరసకు 
సోవరుడు), 
విశిష్టత : [పసన్న రాఘవ కర్త ఈయనేనని, ఈయన కాదని పండితుల 


1086 తెలుగు సాహీత్య కోశము 
మధ్య 'భేదాభి పాయ ముంది కృష్ణదేవరాయల వన్న చదరంగమాడి మెప్పించిన బొడ్డుచ ర్ల 

శ్‌ యి టె య 
తిమ్మనకు ఈ కవి మనుమడు. ఈయన, సంస్కృతంలో జయదేన విరచితమైన 
“| పసన్న రాఘవం” అనే నాట్య [పబంధాన్ని, రమారమి నాటకంలాగే అనువదించాడు. 


తన కావ్యాన్ని ఆశ్వానాలుగా గాక ఆంకాలుగా విభజించాడు. (ఆరుుద-_) 
బొడ్డుచర్హ్ల లోకనాథుడు 
కాలం . [కీ శ, 18వ శతాబ్దం (1570 (సాంతం). 


జయదేవుని |ప్రసన్నరాఘవాన్ని అనువదించిన  వాడితడేనని కొందరి 
ఆభి పాయం. ఆది బొడ్డుచర్ల తిమ్మన కృతమని (పతీతి ఉంది. ఈ లోకనాథుడు 
ఆ తిమ్మన కుమారుడని కొందరూ, మునిమనమడని కొందరూ భావిస్తున్నాడు. 
(ఆరు. ద-0-184) 
బొ డైమ్మ పండుగ 
చూ. బతుకమ్మ పండుగ_బొడెమ్మ పండుగ. 
బొప్పరాజు గంగన్న 
నామాంతరం : గంగన కవి. 


కాలం Es శ. 14560-1500 |పాంతం. 

స్తలం ఇ వైజాం మండలం. 

రచస ఏ భాగవతము_పంచమ స్కంధము. 
త్‌ క్‌ వష న 

ఆంకితం (శ్రీకృష్ణునికి 


భాగవతంలో పోతన విడిచిన పంచమ స్కంధం ఈ కవి రెండాళశ్వాసాలుగా 
పూర్తి చేశాడు. రచన సరళం. 

విశ్ణక : భాగవత పంచమ స్కంధం మొదటి ఆశ్యాసంలో ఇరవై కథలు, 
రెండో ఆశ్యాసంలో ఆరు కథలున్నాయి, ద్వితీయాశ్వాసంలో భూగోళ, ఖగోళ 
విషయాలెవ్మున. ఈ కవి తండి బొప్పనామాత్యుడు. అందుచేత బొప్పరాజు 
గంగన్నగా (ప్రసిద్ధుడయ్యాడు. (ఆద) 


శారు 


న్‌ వ్చిలి 


శ 


తూర్పు కనుమల చాలులో, నాగావళీ పరీవాహక సీమలో గజపతినగరం, 
చికాకోలు, పార్వతీపురం, పాలకొండ, సాలూరు తాలూకాల మధ్య - నేటి (శ్రీకాకుళం 
మండలంలో, * బొబ్బిలి? సంస్థానం వ్యాపించి ఉండేది, 


సంస్థానపాలకులు “వెలమదొరలు. ” “రావు వారు” వీరి వంశనామం. తక్కిన 
వెలమ నొరలకు వలెనే వీరి శాఖ కూడా “దేతాళశనాయడు” తో ప్రారంభమవుతుంది. 
ఈ పాలకుల మూలపురుషుడీని కూర్చిన విషయంలో వివాదాలున్నాయి. “నిర్వాణ రాయప్ప 
నాయడ న” పెదరాయడే మూలపురుషుడు కావచ్చునని పలువురి అభి పాయం. ఇతడు 
ఈ వంశంలో పదునై దవ తరం వాడు. 


| పాచీన సాహీత్యము 707 


కీ శ్ర, 17వ శతాబ్దం మధ్యకాలంలో చికాకోలును ర్‌ మహమ్మద్‌ వాను 
అనే నవాబు పాలించాడట. సమకాలీన విజయనగరం పాలకుడు, ఈ నిర్వాణ రాయప్ప 
నాయడు ఇద్దరూ కలిసి ఈ నవాబుకు మన్య|పాంతాలలోని పితూరీలను అణచడానికి 
సహాయపడి ఎ'సేటులు ఐహుషూనం పొందారట. బొబ్బిలి వారికి “రాజాము ఎస్టేటు 
లఖించింది. 

ఈ నిర్వాణ రాయస్పనాయడు తన జమాలో కోటను కట్టుకొని దానికి [ప్రభువు 
"పేరున (షేర్‌ = బెబ్బులి) ' బెబ్బులి” అనే పేరు పెట్టాడట. ఆది కాల|కమంలో 
“బొబ్బిలి” ఆయింది. తరువాత పాలకుడైన “ రింగప్పనాయడు ? తం డిని మించిన 
పరా|క్రమశాలి. సంస్థానాన్ని వి స్తరింప చేశాడు. కొల[కమంలో బొబ్బిలి సంస్థానం 
“ పూసపాటి వారి” విజయనగర సంస్థానావికి పక్కలో బల్లెమైంది. కక్షాలూ కౌ వేశాలు 
అధిక మైనాయి. 

కీ. శ. 18 వ శతాబ్దంలో బొబ్బిలిని పాలించిన “గోపాలకృష్ణ రంగారావు"కు 
విజయనగరం “పెద విజయరామ గజపతి (NNT) సమకాలికుడు. అంతకు 
పూర్వం మరాఠీ దండుకు బొబ్బిలివారు సహాయపడి “విజయనగరం' విధ్వంసం చేయడంలో 
సాయపడ్డారనే పాత కక్షల కారణంగా, ఈ విజయరామరాజు కీ శం 1766 లో 
ఊ త్తర సర్కారులలోని జమీందారీల పితూరీలను అణచడానికి వచ్చిన | ఫెంచి చకోరి 
“ బుస్సీదొర * కు సహాయంచేసి, ఆతనికి బొబ్బిలినారిపై విరోధం కలిగించి రీ. శ. 1767 
జసివరి 24 వ తేదీనాడు జరిగిన ' బొబ్బిలి యుడ్ధా” నికి కారకుడ్దైనాడు. ఈ యుద్దం 
జనవరి 24 వ తేదీన ఉదయం [పారంభమై మధ్యా హ్నంకు ముగిసింది. అయినప్పటికి 
చరిత (పసిద్దమైన సంఘటన, 

పై యుద్ధంలో ఆందరూ సిహతులు కౌగా ఈ వంశంలో బాలకుడై న 
“గోపాల వెంకట రంగారావు” (కీ.శ. 1701-1801) మిగిలాడు. తదనంతర కాలంలో 
ఇతడే తిరిగి సంస్టాన [ప్రభువై నాడు. కాని ఇతని జీవిత కాలంలో 10 సంవత్సరాలు 
ఆజ్ఞాతవాసంలోను, ఆతరువాత సుమారు 80 సంలు విజయనగరం వారి జై లులోను 
జీవితం గడిచింది, 

బొబ్బిలి పాలకులు ఇంతవరకు సాహిత్యం విషయంలో చొరవ త్రీసుకో లేదనే 
చెప్పాలి. [పథమంలో సంస్థానం స్థాపించడానికి, ఆతరువాత దాన్ని వి స్తరింప చెసి 
చక్కదిద్దు కోవడానికే కాలం సరిపోయింది. 

తరువాతి పాలకుడై న “రాజా రాయడపు రంగారావు” (1700-1880) నాహిత్యం 
వైపు మొగ్గుచూపిన బొబ్బిలి పాలకులలో మొదటివాడు. ఇతడు కృతిక ర్తగా, కృతి 
భర్తగా పేరుపొందాడు, “సంకల్ప సూర్యోదయం) ఇతని రచన. వివిధ సంస్థానాల 
ను౦డి స్వయంగా కవిపండితులను పిలిపించి, వారిచేత కవిత్వం చెప్పించి, సన్మానించడం 
ఇతని అలవాటు.  'కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి? ఇతని ఆస్థానంలోని వాడు. 
శతాధిక గంథక రయట. ఈ కవి కుమారుడై న 'కొటికెలపూడి కోదండరామక వి” పై 


708 తెలుగు సాహిత్య కోశము 


రాజాగారి కుమారుడై న శ్వేతాచలపతి, రంగారాయ బహద్దరు గారి ఆస్థానంలోని వాడు, 
_*“పవదనపారిజాతా'ది బహ్ముగంథకర్త. ఈ శ్వేతాచలసతి రంగారావు గారికీ 
“జనార్షన రంగరాయ బహద్దర శ సోదరు డున్నాడు, విద్వత్కవి. “హరిభక్తి సుధో 
క ఆనే తాత్విక [పబరలీర్న “మిత విందా పరిణయం” ఆనే శృంగార [ప్రబంధం 
ఇతని రచనలు. 
సుప్రసిద్ధులైన మండపాక వ౦శజులు ఈ సంస్థానాన్ని ఆ|శ్రయించిన విద్వ ' 
తుప్పు: "లో గోస్తులు. _ మండపాక కామకని, మండపాక పార్వతీశ్వర శాస్త్రీ, మండ 
చెముల వేంకట రామక వి, మండి వేముల beg yep మశౌ స్త్రీ, | పభృతులు శశ సంస్థానంలో 
బరెన్నికగన్న వివ్వత వు లు [రీ శ, 1881లో బొబ్బిలి పాలన స్వీకరించిన" (రంగ 
మన్నారు కృష్ణ యాచే వ. వేంకట శ్వేతాచలపతి రంగారాప్ర బహాద్దర్‌ గారు అత్యంత 
పముఖులు. వీరు పండిత పోషకులే గాక స్వయంగా అం|ధాంగ్ల భాషలలో అనేక 
రచనలు చేశారు. వీరి తరువాత పాలకులె న జమీందారులు రాజా రావు సర్‌ వేంకట 
తా చలపతి రామకృష్ణ రంగారావు గారు సాహిత్య పోషణ విషయంలో తం|డిని మించిన 
ఘటికులు* తిరుపతి వేంకట కవులు, పిపపాటి చిదంబర శాస్త్రి |సముఖులను 


గా 


దొవ్చిలి పాలకులు సాహిత్యంలోనే కాక సంగీతంపైన కూడా అభిమానం 
కలహరే. నందిగానం వెంకయ్య బొబ్బిలిసంస్థాన సంగీత విద్వాంసుడు. ఏణానాద తత్వ 
జ్ఞాలైన వాసా దానన్న, వాసా సాంబయ్య, వాసా కామయ్య మొదలగువారు బొబ్బిలి 


సంసానంలో పేరుగాంచిన వై లక సార్వభౌములు. 
ఈం 


జొబ్చిలి జమీందారులు భట వివ్యనువూడ అభిమానించి పోషించారట. 


(ఆం. సః సా 
బొబ్బిలి మహారాజ వంకావళి 
రొచనాకాలం క కీ. శ. 19వ శతాబం. 
లు 
కర్త : మండపాక పార్వతీశ్వర కవి. 
గద్యక్మతి, చారి తాత్మకంగా కూడా విలువైన రచన. (క. స_124) 
బొబ్బిలిరాజు క్ర 3 
కర్ర , తెలియదు, 


జానపద చారిత్రక గేయం, 
బొబ్బిలి రాజై న గోపాలకృష్ణ రంగరాయలకు, “బుస్పిదౌర”కు మధ్య జరిగిన 
యుద్దం ఇందులోని వస్తువు. విజయనగరం పెద విజయరామరాజు కుతం|తం౦, బొబ్బిలి 
వారి శౌర్యపరా[కమాలు మొదలగునవి |పతిబింబించే రచన ఇది. 
చూ. చార్మితక గేయములు. 
బెమ్మకంటి అప్పయాచార్వుడు 
కాలం [కీ శ. 14వ శతాబ్దం ఉత్తరార్థం. 


[పాచిన సాహిత్యము 709 


స్టలం ఏ రాచకొండ. దేవరకొండరాజ్యం, 
రచన * అమరకోశ వ్యాఖ్య 
ఇతనికి “మారపోతో నామాంతరమున్నట్లు తెలుస్తున్నది. | పాయికంగా 
ఈయన పేరు “పోతప్పయ్య” కావచ్చు. (తె. వి. స 
బొమ్మకంటి నృసింహ కవి 
కాలం . (కీ. శ. [8వ శతాబ్దికి పూర్వం, 
రచన ఏ ధర్మాంగద చరిత (ద్విపద). 


నసనరసమాందా నూధవులి పుత్రుడు, నిర్దష్టంగా రసవంతంగా కవిత్వం చెప్పాడు. 
జాతీయాలు, జన సామాన్యంలో ఉన్న కొన్ని [పయోగాలు ఇతని రచనలో కనిపిస్తు 


న్నాయి; (ద్వి. సొ, చ_488) 
కాలం . (కీ. న, 19వ శతాబ్దం-ఉ త్తరార్థం,. 
సలం : కార్వేటినగ ర సంసానం (సంస్తానాధీశ్వరుడు). 
చు య్‌ చు 


సంస్కృత కావ్య మైన “పద్మావతీ పరిణయానికి” కృతిపతి, సాహిత్య పోషకుడు, 

ఇతడు వేంకట పెరునూళ్లు రాజు పు తుడు. (కీ. శ. 1885లో. జమీందా 
రై నాడు. వీరి కాలానికి సంస్థానం పుడైడు అప్పులలో మునిగి ఉండడంచేత, వీరు ఎ'సే 
లోని చాలాభాగం అమ్మి వేయవలసి వచ్చింది. “చెట్టినాడు” జమీందారీ ఇలా అమ్మగా 


ఏర్పడిన భాగమే. 
నొమ్మరాజు సంగీత, సాహిత్య |పియులు. రామచర్మిద యళోభూషణ కర్త 
5 క ' శ అధ 

ఆయిన కచ్చ పేశ్వర దీక్షితులు వీరి ఆ| శత వర్గంలోని హరే. (ఆం. సం. సా 


బొమ్మరాజు నృసింహచాసు 
కాలం a (కీ. శ. 1807-1857 పాంళఠం. 
రచన. ఏ రంగనాయక శతకము. 


బొమ్మలాట కాళయ 


కాలం - |e శ. 168వ శతాబ్దం. 
స్టలం * విజయనగరం. 
గురువు ౩: కుమార తాతాచార్యులు, 


సాహిత్య [పీతి కలవాడు. ఇతడు (శ్రీకృష్ణ దేవరాయలను ఆచ్యుత దేవరాయలను 

కొలిచి వారి మన్ననలు పొందాడట కవి దేవేందుడని బిరుదు పొందిన కోడూరి వల్ణభ 
సూరిని ప్రోత్సహించి “పాటి గణితం” రచింప చేశాడు. ఆ కృతిని తానే ఫ్రై కళం 
తీసుకొన్నాడు. పాటి గణితం భ్‌ కం. లీలొవతి గణితం నుండి రచింపబిడినది. 
(5; ప. 


~~ తా షః . ల = pe - 


0 తెలుగు సాహిత్య కోళన్లు 


ఓెమ్మలాట రామాయణము 

కర్తలు : 1. గోన బుద్ధారెడ్డి 2. కాచభూపతి 8. విర్థలవిభుడు. 

నామాంతరం : రంగనాథ రామాయణ ము, 

[పక్షేకత :' మంజరీ ద్విపదలో నడిచిన రచన. గాన యోగ్యమైంది. రెలగు 
లొని చొమ్మలాటవారు రామాయణ పాతల కనుగుణంగా దొమ్మలను తయార 
చేసి ఈ రామాయణాన్ని గానం చేస్తూ బొద్ముల నాడించడం (గామ సీమలలో పరిపాటి, 
జొనపదులు ఈ రామాయణాన్ని బొమ్మలాట రామాయణమంటారు. మంజరీ ద్విపదలోని 
ఈ రామాయణం డొమ్మలాట వారికి జీవిక. 


nh 
బ్య 
౧ 


పూ ర వివరాలకు చూ. రంగనాథ రానూయణం. 
చెమ్మలాటవారు 
బొమ్మలాట ఆడించే వృత్తి రీత్యా కొందరి ఇంటిపేరు బౌమ్మలాటగా దేశంలో 
నిలిచిపోయింది. బొమ్మలాట వారి కుటుంబానికి చెందిన “బొమ్మలాట” సాంబయ్య అనే 


వ్యక్తి (క్రీశ. 1750 పాంతం) కిరాతార్జునీయం, సారంగధర చరిత ఆనే యక్షగానాలు 


(వాశాడు. (య. వో చ_ద్వి- భా... 8.40) 
బొమ్మలాట సాంబయ్య 
కాలం అ [8 శ, 1700 పాంతం., 
రచనలు : |, కిరా తార్జునీయము (తెలుగు) ఏ, కరీయబంటన విజయము (కన్నడం 


8. సారంగధర చరితము (కన్నడం). 
కర్ణాటాం[ధ భాషలలో రచనలు చేశాడు. ఇతని కుటుంబంవారు టొమ్మలాటలు 
సదర్శించేవారు. అందుకనుగుణంగా ఈ కథలను తీర్చి దిద్దినట్లు తెలుస్తున్నది. కవి 
నోవరులు కూడా రచనలలోనూ, [పవర్శనలోనూ కవికి తోడ్చడ్డారట. (య. వా, చ) 
బమ్మి రెడ్డి పిల్లి వారు 


“పిల్లి” అంతంగా ఉన్న గామ నామంతో ఉన్న ఇంటిపేరు. కామేపిలి , పొరుపిలి 
మొవలియినవ ఇలాంటివి. న 1 


(భారతి_మార్చి... 46.228) 
బొల్పన పొములపొడు శాసనము 
కాలం న [కీ శ, 1172 [పాంతం. 
వాసన,పకాత ' దొ 
ళ్‌ ' తి లన 

డైసావితి సలం గుంటూరు తాలూకా పాయులపాొడ్తు [గామం. 

శాసనవిషయం : డొలన చెనుద ₹4 శి లస్తానవ 

. గ్‌ _ డ్‌ మ. రెడ్డకి, (వోలసానమ్మకు వరపు తుడట, él 
శాసనం పాములపాడులో చేంచేపి ఉన్న మలి కారున స్వామివారి ఆలయానికి ఎదుట ఉన్న 
వండి నాగ స్తంభం cy చెక్కి ఉంది. పెలన తన 


| ; al తల్లి దండ్రులకు ధర్మార్థం గా మల్లి 
షష ie నట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక 


(తె. క, చ-808 ర) 


పాచీన సాహి త్యము 11 


బౌల్త్లన శాసనము 
కాలం : డీ. శ. 117! [పాంతం,. 
శాసన్మప్రదాత : బొల న. 
(aa) 
(పసావిత స్టలం ల (శ్రీగిరి పశ్చిమదేశంలోని శిరిపురం _గామం. 
(పస్తావిత వ్యక్తీ: వెలనాటి గొంకరాజు కుమారుడు. 
శాసన విషయం : శాసనం సృష్టంగా లేదు. బొల్లన కొండ పడమటి సీమలోని 
[గామం శిరిపురంలో వేంచేసియున్న శివునకు అఖండ దీపం నిలిపినట్లు శాసనంవల్ల తెలు 
స్తున్నది. దీవిలో అసమ్మగంగా ఒక మత్తేభం, ఒక సీసము ఉన్నాయి. 


(శే.క.చ-808) 
బోయినపల్లి కుమార వేంకటరాయలు 
కాలం గ డీ. శు 17వ శతాబ్దం మధ్యభాగం. 
సలం * పొనుగలు (దుర్గాధిపతి. 
అ యా ౧ 
రచన : (దౌపదీ కల్యాణము. 


రాజకవి. గద్వాల సంస్టానాధిశుల పూర్వీకుడు. ఇతడు పానుగల్లు దుర్గాధిపతి. 
సాహిత్య పోషకుడు. బంధ గర్భ కవిత్వాలలో అంచెవేసిన చేయి. [దౌపదీ కల్యాణ 
[ప్రబంధాన్ని రచించి, తిరుపతి వేంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. బోరే ల్లి 
నరసింహకవి ఇతనికి గురుస్టానంలో ఉండేవాడు. ఆ కవి _పీరణవల్ల నే ఈతడు |గంథ 
రచన కొనసాగించాడు, (మ, మా.) 


బోర నెల్లి 
తెలంగాణా పాంతంలోని ఒక [పసిద్ద సంసానం. ఇది మొదట స్వతం|త 
అ ళు 
సంస్థానంగా ఉండి, తరువాతి కాలంలో గద్వాల సంస్థానంలో లీనమైపోయింది. 

ఈ సంస్థానాధీశ్వరులు పాకనాటి రెడ్లు. ఇంటిపేరు “ముష్టిపల్లి ". గృహ 
గో త శాఖా నామాలు సమానంగా ఉండడంబట్టి వీరు గద్వాల [పభువుతకు సన్నిహిత 
జ్ఞాతులై ఉండవచ్చునని ఊహ. 

సంస్థానం చిన్నదై నా వీరూ శక్తి మేరకు సాహిత్య పోషణ చేశారు. వీరి 
ఆ| శయంలో వెలసిన కృతులు రెండు ఉన్నాయి. 1. లయ|గాహి గరుడాచలకవి కృత 
మెన “కౌసలేయ చరితము” 2. చింతలపల్లి ఛాయాపతి రచించిన “రాఘవాభ్యుదయము"” _ 
ఆనే [పబంధం. 

ఈ సంసానాధిపతి చిన సోమ భూపాలుని భార్య రాణీ గిరియమ్మ, వారి 

య 
దత్త ప్యతుడు వేంకటపతి ఈ రెండు కావ్యాల రచనకూ |పో త్సాహమిచ్చారు. 
(ఆం. సం, సా) 
బోర వెల్లి కృష్టప్ప 
కోలం (కీ.శ, 17వ శతాబ్దం, 


712 తెలుగు సాహిత్య కోశము 


సలం “ గద్వాల (పాంఠంలోని టోరవెలి . 
ఉరు యా 
రచనలు : యయాతి చర్మిత (అలభ్యం). 
ఇతని తంగడి దత్తన్న శద్దిశాస్త్రవేత్త. 
తరిగొప్సులవారు బోర వెల్లి లో స్థిరపడటం వలన వారియింటి పేరు బోర 
వెల్లిగా మారిందనీ, తొలుత వీరు తరిగొప్వుల వారనీ, ఆ తరువాత రాయసం వారనీ 
పరిశోధకులు అంటున్నారు. ఈ కవి |పౌఢ (ప్రబంధ నిర్మాణదక్షుడు. ఇతని కుమారుడు 
వెల్లి నరసింహం కూడా త (ఆర ద-11_2865) 


ల్సి 


దోరవెలి గిరియమ్మ 
క కీ. శ. 17వ శతాదం. 
© 


చం 
ప 3 
Oo 0 


మహబూబునగర్‌ మండలం. 
టోర వెల్లి సంస్థానపు రాణి. 
కవి పండిత పోషకురాలు. లయ్యగాహి గరుడాదలకవి చేత, “కౌసలేయ 
చరిత్రం" (వాయించి తమ యిష్షదై వం కేశవ స్వామికి ఆంకితం చేయించింది. 
ఆమె చేసిన సత్కార్యాలు, చేయించిన అన్న సత్రాలు లెక్కకు మిక్కీలి, 
ఈమె గద్వాల నేలిన పెదసోమ భూపాలుని కుమార్తె. బోరవెల్లి సంస్థానాధిసతి చిన 
సోమభూపాలుని ధర్మపత్ని. (ఆరుద-11-219) 


బోర వెల్లి నరసింహం 
కోలం : (కీ.శ. 17వ శతాబ్దం. 
లం * గద్వాల సమీపంలోని బోరవెల్లి. 
చన ఇ సౌపర్ణాఖ్యానము (అలభ్యం. 
.. యయాతి చర్మిత కృతికర్త కృష్ణప్ప ఇతని తంగడి. బోరవెల్లి సంస్థానాధి 
పతులకు గురువుగా ఉండేవాడట. 
పెద పానుగల్లు దుర్గాధిపతీ, (దౌపది కళ్యాణ కర్తా అయిన బోయినపల్లి 
కుమార వేంకటరాయలు ఇతని శిష్యుడు. ఇతని కావ్యం నుండి బోరవెల్లి వారిని గురించిన 
విశేషాలు తెలుసున్నాయి. (ఆరు ద-11-280) 
బోరవెలి వెంకటరెడి 
ae ఆ 
కాలు : [వ శ, 18వ శతాబు. 
| లు 
స్తలం ౨.  గతొాాన. సనమషంలొ రి నొక, 


సంస్తానాధీవడు. సాహిత్య పోషకుడు: చింతలపల్లి ఛాయాపతీ చేత తమ 


ఉప 
షదై వం కేశవస్వామికి ఆంకితంగా రాఘవాభ్యుదయ |వబింధం రచింపనేశాడు. 


£ 


ఇతడు బోరచెల్లి రాణి గిరియమ్మ చత్త పుతుడట ఆమె తః వాత:సరిస్థా ' 
నానికి అధికారి అయ్యాడు. _(ఆం.సం,సా) _ (అరుద-11-20) 


[ప్రాచీన సాహిత్యము 718 


బోర వెల్లి శేషాచార్యులు . 


కాలం ఏ (క్రీశ. 18వ శతొబ్దం. 

సలం * గద్వాల, 

ఠా 

రచన : యథాశ్లోక తాత్సర్య రామాయణము (చూ (యుద్ధకాండము), 


గద్వాల సంస్థాన పండితులలో ఒకడు. యథాళ్లాక తాత్సర్య రామాయణం 
తోని యుస్థ కాండ పూర్వ భాగం శీ అభ్వాసాలుగా అనువదించాడు. ఇతర రచనలు తెలియ 
రాలేదు. a సం. సా (క.స_289) 


|బహ్మా పురి 
పట్టణం పేరు. ' నేటి బరంపురాన్నే పూర్వకవులు |బహ్మపురి అని వ్యవహ 
రించేవారు. . 'పారనంది సర్వేశ్వర శాస్త్రి ఇక్కడి దేవుని “| బహ్మపురీశా” అని సంబో 
భిస్తూ ఒక శతకం (వాశాడు. (క, .స_28ర) 
బ్రహ్మ పురీశ శతకము 
రచనాకాలం : కీ.శ. 19 వ శతాబ్దం. 1840కి పూర్వం. 
కర్త : పారనంది సర్వేశ్వర శాస్తి. 
అంకితం : 'దిరంపురంలోని వేంకటేశ్వర స్వామికి. 
కందపద్య శతకం, “ వేంక పేశ్వర, [బహ్మపురీశా” అనే మకుటంతో 
ఉంది. కవిత్వం రసవంతంగా ఉంటుంది. [(బహ్మప్పరి అంటే బరంపురం. 
బ్రహ్మదేవుని (కొణిదెన) శాసనము 
కాలం : (కీ. శ. 1168 | సాంతం, 
శాసన పదాత : దిహ్మ దేవుడు (|బాహ్మణుడు); 
(పస్తావిత స్థలం : గుంటూరు జిల్లా, చిలకలూరుపేట తాలూకా, కొణీదిన |[గామం. 
శాసన విషయం . దీనిలో శాసన |పదాత వంశీయుల వర్ణన ముంది. 
కొటియది'*న (కొణిదెన్సలో వేంచేసియున్న శ్రీశంకరేశ్వరునకు_ తన తల్లి ల దం|డులకు, 
తనకు పుణ్యం కలిగేటట్లు అఖండదీపం _నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తుస్నది. 
..4.కందపద్యాలు 1 సీసపద్యం ఉన్నాయి. (తె.క.చ_2687) 
(బహ్మనాయుడు ' మేడ 
" నాముతరం : వీరులగుడి (చూ. 
_బహవిద్యా సుధార్దవము సకల 
రచనాకాలం : (దీ; శ 16వ రాదు డ్‌ 
కర్ర తప రమాకకిన శేద్రుటు 


ప్రత్యేకత : ఇది తెలుగులో చక్కని వ్యావహారిక చచనంతో . "ఉన్న. 
కాన్యం, కవి వేదాంతి, యోగి. దీనిలో 18-(పకరణా అన్నాయి. దీఫి "; పేరును బట్టి 


714 తెలుగు సాహిత్య కోశము 


యిది వేదాంత గ్రంథమని కచ్చితంగా చెప్పవచ్చు. అమ్ముదితం. ఇది మగాను 
పాచ్యలిభిత గంథాళయంలో ఉంది. (ఆద ద-6) 
_బహ్మాండ పురాణము 
కర్ర ఏ కావూరి ఎల్లయ్య. 
ఆరాశ్వాసాల కావ్యం. ఇందులో పరశురామ, బలరామ, కృషావతారాల 
చరిత ఉంది, 


పత్మేకత ఏ ఈ కావ్యావతారికలో కవి వివరాలు లేవు. ఈ కావ్యం 
నంస్కత |బహ్మాండ పురాణంలోని అర్ధపంచక వివరణ ఖండాన్ని మా్యతమే తెనిగించి 
ఇ యయ య Pr అహం ఆద wa rE 
నట్లు కవి చెప్పుకొన్నాడు. సంస్కృత |బహ్మాండ పురాణంలోని |క్రమానికి, ఈ కావ్యం 
లోని వరసకు సంబంధం లేదట. కవి బుంటిసపేరు రావూరిగా కొందరు భావిస్తున్నారు. 
(ఆరు[ద_9-_2986) 
(బహ్మాండ వచనము 
కర్త * మాచనామాత్యుడు, 
రచనాకాలం : (కీ.శ, 1750 |పాంతం, 
(బహ్మాండ నిర్మాణ |క్రమము, నాలుగు వేదాలు, పదునెనిమిది పురాణాల నుంచి 
విషయాలు (గ్రహించి రచించిన (పశ _స్త వచన (గంథం. రచన (గాంధిక శైలిలో 


ఉంది, (వ.వా) 
(బహానంద శతకము 
on) 
కర్త : చూ. గోపీనాథము వేంకటకవి. 


కి శ్ర షునికి. 
ఆంకితం౦ (శ్రీకృష్ణునికి 

శతక రచన. మొత్తం 180 సీస పద్యాలు ఉన్నాయి. 

సర్వజ్ఞ కుమార యాచేం[దుడు (వెంకటగిరి సంస్థానపాలకుడు), శ్రీకృష్ణుని 
నాయకునిగా [గహించి అతడు స్త్రీలను గూడి చేసిన లీలా విలాసాలు వర్ణించ 
మనగా కవి ఈ ఈ రచన చేశాడట, 8వ పద్యం నుంచి 28 వ పద్యం వరకు శ్రీకృష్ణుని 
చరిత సం| గహంగా చెప్పబడింది. ఆ తరువాత, నర్మసచివుడై న ఉద్ధవునితో (శ్రీకృష్ణుడు 
ఆత్మీయ శృంగార లీలా విహారాదులను వర్షించినట్లుగా కవి రచన సాగించాడు. ఈ 


సందర్భంలో కామళొస్త్ర రహస్యాలన్నీ చెప్పదిడ్డాయి. (ఆం.సం. సా_ 488) 
బహ నారద సంవాదము 
Sed? 
కర * కొణిదిన నాగయకవి. 
ఆరాశ్వాసాల [పబంధం, (ద దే,వా.పీకిక-7) 


బ్రహ్మో తర ఖండము 
రచనాకాలం : క్రీశ, 15 వ శతాబ్దం, 


[పాచీన సాహిత్యము 715 


కర్త ; పిడుపర్తి (మొదటి) బిసవకవి. 
ద్విపద కావ్యం. శై వమత |పాశస్త్యాన్ని తెలిపే రచన, (క.త_6) 
బహ్మో తర ఖండము 
కర్త: చూ. మండపాక కామకవి. 
ఆనువాద రచన. (ఆం.సం,సా_808) 
బ్రహ్మో తర ఖండము 
కర్త: చూ. పట్టమెట్ట సోమనాథ సోమయాజి. 
అంకితం : బిక్కనవోలులోని సిద్ధరా మేశ్వరునకు. 
అయిదు ఆశ్వాసాలు గల పద్యకావ్యం. సంస్కృత స్కాందపురాణంలోని 
[బ్రహ్మోత్తర ఖండానికి అనువాదం. దోవకొండ సంస్థానాన్ని పాలించిన కామినేని 
కామి రెడ్డికి సోదరుడై న ఇమ్మడి ఎల్లారెడ్డి (పోత్సాహం చేత కవి ఈ రచన సాగించాడు. 
సూతసంహిత తరువాత (వాయవబడిన రచన ఇది. కృతిపతి ఇమ్మడి ఎల్లా రెడ్డి అని 
కొందరు భావిస్తున్నారు. కాని అతడు కృతి | పోత్సాహకుడు మాత మే. 
(ఆం.సం.సా_ 188.184; ఆ రు. ద-$) 
_బ్రహ్మో తర ఖండము 
కర్ర న పుల్ల యకవి. 
ఈ కావ్య స్వరూపాన్ని గూర్చిన వివరాలు తెలియవు. చిన్నయసూరి 
ఆసమగంగా రచించిన అకారాది నిఘంటువులో దీనిలోని మూడు |పయోగాలున్నవట. 
(ఆం.సా.ప.ప-40-89, 4) 
(బహో్క తర ఖండము 
కర్త : (చూ) ముత్తరాజు వెంకటకృష్ణ కవి. 
అంకితం : జిన్నవాడ మళ్లే శ్వరస్వామికి, 
ఐదాశ్వాసాల సద్య కావ్యం. కవి దీనికి కృత్యాది రచించకుండానే మర 
ణీంచి నందున, అతని కుమారుడు వేంకటాచలం మైనంపాటి కేశవకవి చేత కృత్యాది 
[వాయించాడట, (క.త- 13-18) 
బహ్లాత్రర ఖండము 
రచనాకాలం: [కీ శు 1810 
కర్త ఏ శ్రీధరమల్లై వేంకటస్వామి, 
అంకితం : అంబాపురంలోని పార్టి చేశ్వరస్వామికి. 
అయిదాశ్వాసాల కావ్యం. జో్యతిరామన మొదలై నవారు ఇతన్ని పోత్సహించి 
ఈ రచన చేయించారట. అఆందాస్తరతి సిద్ధవటం సమీపంలో ఉంది. 
_బహో్నో తర ఖండము 
రచనాకాలం : (కీ.శ. 16న శతాబ్దం. 


718. తెలుగు సాహిత్య కోశము 


కర * యాదాటి వేంకటనారాయణ. 
అంకితం : కొమరగిరి సుబ్బయామాత్యునకు, 


ద్విపద కావ్యం, ka వమత సంబంధమైన రచన. శివయోగి పూజా. సత్కార 

మహిమను తెలుపుతున్నది. దీనికి మూలం సంస్కృత స్కాందప్ప 'రాణ౦లోని |బహ్మో 
తర ఖండం. : అందులోని మందర, పింగళల కథ ఇందులో [పధానేతి వృత్తం. 

(చ్వి.సా,చ_172) 


కాలం : (కీ.శ . 1/08. 1884. 
రచనలు : |. ఆం|ధ_ఆంగ్ల నిఘంటువులు 2. తెలుగు వ్యాకరణము రీ. బై బిల్‌ 
(తెలుగు అనువాదం) 4, 'వెమన పద్యాలు (ఆంగ్లానువాదం). 
తెలుగు భాషకు విశేషమైన సేవ. చేసిన ఆంగ్లేయుడు. కీ.శ, 1817లో 
మద్రాసు సివిల్‌ సర్వీస్‌లో పని చేశాడు. బందురులో న్యాయాధిపకిగా, తెలుగు_ఫారసీ 
అనువాదకుడుగా, మ్మదాసు పోసు ఫ్‌ జనరల్‌ గా పని చేశాడు. విద్యా సంఘ 
సభ్యుడుగా గొప్ప భాషా సేవ 'చేశాడు. న్నా లాజికల్‌ "టే విల్స్‌” [పకటించాడు. 
మ(దాసు జర్నల్‌ ఆఫ్‌ లిటరేచర్‌లో ఇతడు అనేక వ్యాసాలు వాశాడు., మద్రాసు చిశ్వ 
విద్యాలయంలో గౌరవ ఆం|ధాచార్యుడుగా పని చేశాడు. ఈయన తెలుగు భాషను 
ఎంతో [శద్దతో నేర్చుకొని, (ప్రాచీన కావ్యాలను అధ్యయనం చేసి, వాటిపై తన అభి 
_పాయాలను కూడా (వాసి పెట్టాడు. 
వచన వాజ్మయానికి ఈయన విశిష్టమైన సేవ చేశారు. మనుచరి[త, వసు 
చరిత, విజయ విలాస, కళాపూర్ణోదయ, తారాశశాంక విజయం వంటి కొన్ని తెలుగు 
కావ్యాలకు టీకలు, వ్యాఖ్యానాలు (వాయించి [పకటించాడు. 
మెకంజీ [వాయించిన [వాత |ప్రతులలోని అక్షరాలు మాసిపోవటం చూసి 
వాటిని. మంచి కాగితాలపై తిరిగి (వాయించాడు. 
“స్థానిక “సంపుటాలు (Local-Records) ఆనే పేర 62 సంపుటాలు 
వాయించి మదాసు (పాచ్యలిఖిత భాండాగారంతో ఉంచాడు. (పసిద్ధుల లేఖలు 
'సేకరించివాటిని సంపుటాలుగా (వాయించాడు. ఈ పనులకు తన సొంత డబ్బునే. ఖర్చు 
చట, తెలుగు భాషపై అంతులేని అభిమానాన్ని పెంచుకొని, ఆ వాజ్మయ వికా 
సానికి బహుముఖంగా కృషి eee ఇప్పటికి దొరికిన (పాచీన. కావ్యాలన్నీ బాన్‌ 
కృషి ఫలితంగానే ఖిలమె పోకుండా నిలిచాయి. 


గ్‌ 


(బౌన్‌ ఆస్థానంలో -జూలూరి .ఆప్పయ్యశా స్త్రి (మను, వసుచరి తలకు, కవి 
రసాయన విజయ . విలాసాలకు .టీకాకారుడు), . గరిమెళ్ళ వెంకయ్య (దశావతార 
(త్ర, పైడిపా  వేంకటనరుసు (రాధికా సాంత్వనము, రాధా మాధవము, వై జయంతీ 


Ce 


నో జల్‌ 
క్‌ి 
రెం 
(వై 
ఇ! 


శై 


(లై టి 
విలాసము, అనిరు రుద్ద చ రి|తలకు ద్యాఖ్యలు), క . బుచ్చయ్యకా స్త్రి (వనుచరిత్ర 


[ప్రాచీన సాహిత్యము. ఇ? 


వ్యాఖ్య), నరసింహాచారి, మల్ల ౦పల్లి' మల్పికౌర్దునళాస్త్రి, రావిపాటి గురుమూ ర్తిశాస్రి 
(సభృతులు తమ పాండితీ (పకర్ష లను వెలువరించి విశేషంగా సత్కరింపబిడినారు. 
తెలుగు భాషా సాహిత్యాలకు |బౌన్‌ చేసిన సేవ చిరస్మరణీయము. 
(వ.వా_64; తె.సా.విమర్శ_$[) 
1|లౌన్‌ విలియమ్‌ 
చూ = విలియం (బౌన్‌, 
భంగిఫిమన శాసనము 
కాలం ఏ (క్రీశ. 1182 (పాంతం, a 
స్థలం ఏ తెలియరాలేదు. 
శాసనపడాత : భంగి భీమన. : 
" శాసన విషయం : దీనిలో :భంగి భీమన పూర్వీకుల వర్ణన, భీమన వర్తన 
"కూడా ఉంది, వీరందరూ పరమధార్మికులని -ఈ శాసనం చెబుతుంది. విద్యాదాన, హిరణ్య 
దాన, భూదాన, కన్యాదానాదులు చేశాడట. చాలా ధర్మ సత్రాలు పెట్టించాడట._ దీనిలో 
2 శార్తూలాలు, ఒక చంపకమాల, ఒక ఉత్పలమాల, ఒక కంద పేర ఉన్నాయి. . 
(తె.క. త్ర 232) 
- భండనారాతి ఖమ శతకము. _ 
కర * చూ, నాకీ లక్ష్మీ నరసకవి. 
రచనాకాలం : [ శ. 1700 పాంతం. 
సీస పద్య శతకం. సాంఘిక దురాచార నిరానకంగా మూర ' కట్టిన రచన, 
విజయనగర సం ౨ స్తానష నపు దివాను పూసపాటి సితారామరాజు (పజలకు కలిగిస్తున్న కష్టాలు 
ఇందులో సూచిత మైనవి. “భండనారాతి ఫీమ కోదండరామ” అనే మకుటంతో ఉంది. 
రచన హృదయంగమంగా ఉంది. (ఆం సం,సా-410; క,న-208) 
భండారు లత్మీ నారాయణ 
కాలం ౨2 కీ.శ. 16 వ శతాబ్ద ౦ మొదట. 
చిరుదులు : భర తాచార్యుడు, తోడరుమల్లు, సూక్ష త్రఖర తాచా.ర్యుడు. 
రచన : సంగీత సూర్యోదయము (లక్ష్మణ భరతం), 
ఈయన (శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని వాగ్గేయకారుడు. (తె వి.స_4) 
భక కల్ప దుమ శతకము (అలభ్యం) 
కర్త ఏ పురుషో త్తమ కవి. 
భర్త చింతామణి శతకము 
కర్ర ఏ రాూాచిమంచి సోమసుందర కవి. 
ఇది శైవభక్తి శతకం. మశ్రైభ శార్దూల వక్తా త్రాలలో ఉంది. భక్తి వైరాగ్య 
పధానం, శివభక్తి వర్ణన వివిధ రీతులలో పే. ఈశ్వర నింద తగదని ఈ శతకం 


718 తెలుగు సాహిత్య కోశము 


చెబుతున్నది. కవి కొన్నిచోట్ల పూర్వకవులను ఆనుసరించాడు. (శ.సా.వి) 


భ క్రజన పారిజాతము 
కర్త ఏ పల్లఏ గోపాలయ్య (చూ). 
అయిదాశ్వాసాల [పబింధం, నాల్లు ఆశ్వాసాలు మా[తమే పూర్తిగాలభించాయి' 
ఇతివృత్తం పరమ భాగవతుల చరిిత- (శ్రీరాముడు కలలో కనిపించి ఈ 
రచనకు (పోత్సహంచినట్లు కవి చెప్పుకొన్నాడు. రచన రసవంతంగా చక్కని ధారతో 
ఉంది. (ద. దే.వా_శి02] 
భ కవత్సల విలాస నాటకము 
కర్త ఏ శహాజీ (చూ). 
రిటసాగాలం : [కీ శ. 17వ శతాబ్దం. 
బాణాసురుడు తన భక్తితో శివుని తన కోట వాకిట ఉంచుకోవడం, గౌరీ 
విరహం, చెలిక_తై రాయబారం, బాణుడు (పార్టించి గౌరికడకు పంపడం ఇందులోని ఇతి 
వృత్తం. |పదర్శన యోగ్యంగా కూర్చిన నాటకం. (ద.దే.వా_208) 
భక్త సంజీవని (సం) 
కర్త : సారంగు తమ్మయ్య. 
పత్యేకత : సంస్కృతంలోని హరిభక్తి సుధోదయమ్‌ అనే ఇరవై అధ్యా 
యాల |గింథానికి ఇది సంస్కృత వ్యాఖ్యానం. (ఆరు|ద-8-_ 186) 
భకాంఘిరేణు చరితము 
కర్త : ఉత్తర రంగకవి. 
యక్షగానం. ఇది (పసిద్దుడై న వ్మిపనారాయణుని చరిత. భ కాం్యఘిరేణున నేది 
అరవంలో “తొండరడిప్పొడి "కి సమానార్థకం. దీనిలో వాలకముల వర్గ నలు. పసంగాలు 


జొతినార్హా చమత్కాకంగా ఉన్నాయి. దరువులు, ద్విపదలు, పద్యాలుఉన్నాయి. 


(య.వాచ-54) 
భగవంతార్య మభి 
కాలం i [వప శ, 18వ శతాబ్దం, 
రచనలు a ly రాఘవాభ్యుచయమ్‌ (నాటకం, సం.) 2. ముకుంద విలాస 


కావ్యమ్‌ (సం) da ఉత్తర చం౦ంపువు (సం). 
అప్పయ్య దచీక్షితుని వంశంవాడు. గంగాధర మఖి కొడుకు. 1712-28 నడుమ 


తంజాపూరును పాలించిన శరభోజీకి మంతిగా ఉన్నాడు. (ద. దే. వా-181) 
భగవద్గీత 
కర్ర * కంభంపాటి నారప్ప. 


రచనాకాలం : కీ.శ. 16వ శతౌద్ది ఉత్తరార్హం. 


[పాచేన సాహిత్యము 719 
అంకితం : హరిహరనాథ స్వామికి, 
ఆరు ఆశ్వాసాల పవ్యకావ్యం. పూర్తిగా దొరకలేదు. దొరికినంతవరకూ 
రచన సరళంగా సులభ గాహ్యంగా ఉంది. 
విశిష్టత : మహాభారతంలో తిక్కన ఆం[ధీకరించకుండా విడిచిన “గీత” 
భాగానికి ఈ గంథం ఆం ధీకరణం. గీత మీద ఇది తెలుగులో తొలి గంథం. తిక్కన 
లాగే తన గంథాన్ని హరిహరనాథునికే అంకిత మిచ్చాడు. ఆ దేవుని మతించాడు, 
తిక్కన “శ్రీయన గౌరినా బరగు చెల్వ” అని లక్ష్మ సార్వతులకు అభేదం చెప్పగా 
నారప్ప “(శ్రియును, పార్వతీ సతియు” అన్నాడు, దీని [పతి మ్మ దాసు |పాచ్య లిఖిత 


(గంథాలయంలో ఉందీ. (ఆరు ద-8-270) 
భగవద్గిత 
కర్త , తెలియదు, 


జానపద పౌరాణిక గేయం, 
చూ. పౌరాణిక గేయములు. 


భగవద్గిత 
రచనాకాలం : డ్రీశ. 1800 |పాంతం. 
కర్ర ఏ కర్ఫూరము కృష్ణమాచార్యులు. 


అంకితం :చెరపల్లి లోని కేశవస్వామికి, 
౧౧ ౧ 
న sR లో rr ర్‌. వ 
ద్విపదచ్చందంలో ఉన్న భగవద్గిత. సుబోధకంగా ఉంది. (తె, వి. స_8) 


భగవద్గీత 
' రచనాకాలం : కీ.శ. 1780 |పాంతం. 
కర్తలు : తుపాకుల అనంత భూపాలుడు, కళవె వీరరాజు. 


వచన కావ్యం, సంస్కృతానికి ఆం|ధీకరణం. ఇది మెనూరి దళవాయి 
ఏరరాజు,  చెంజి దుర్గ పాలకుడైన ఆనంతభూపాలుని సహారూంతో రచించిన వచన 
భారతంలోనిది. పారాయణ (గంథం కాబట్టి దీన్ని వేరుగా ముదించారు. ముదిత 
(పతులలొని గద్య అప్పటి (వాతపతులను బట్ట ఆనంత భూపాలుడు రచించినట్లుగా ఉంది. 
భారతానువాదంలో కొన్ని పద్యాలకు వీరరాజుదీ, ఆనంత భూపాలునిదీ రెండు గద్యలూ 
వేర్వేరుగా ఉన్నాయి. ఈ భాగానికి మాతం ఆనంత భూపాలునిదే లభ్యమైనందున 
అచ్చులో అతని పేరే ఉంది. గద్య వెనుక గోపాలాంకితంగా రెండు పద్యాలున్నాయనీ 
అది వీరరాజు పద్ధతి ఆనీ, వీరు ఇరువురూ కలిసే ఈ భగవద్గీత రాశారనీ పండితులు 
అంటున్నారు. ఇది ఏరరాజు కృత మైనదిగా చెప్పబడుతున్న భీష్మ పర్వంలో 28-40 
అధ్యాయాలలోనిది. (క. స_$8; ద, దే. వా_474) 
భగవద్దీత 
కర్త: మాధవ మం|తి. 


"720 తెలుగు సాహిత్య కోశము 
అంకితం : భ[దా[ది రామునికి. 
నాలుగాశ్వాసాల పద్య కావ్యం. చకోజీ పండితుని భగవద్గీత కంటి ఈ 
రచనలో వృత్తాలు ఎక్కువ. రచన |ప్రొఢంగా ఉంది. లక్షణ విరుద్దమైన _పయోగా 
లున్నాయని విమర్శకు లంటున్నారు. 3 2 (క.చ.-8-176) 
భగవద్గీత 
రచనాకాలం : వ [క్రీశ 18వ శతాబ్దం పూర్వభాగం. 
కర్త చూ. మిక్కిలి మల్లి కార్జున కవి. 
పద్య రచన. సంస్కృతంలోని భగవద్గీతను, కవి పద్యరూపంలో తెగించాడు, 
ఇది కవి తన జీవిత చరమవశలో చేసిన రచన. . (ఆం.సం, సహ 
భగవద్దితాయోగ శాస్త్రము 
నామాంతరం, కృ రన సంవాదము; 
కర్త: వేముగంటి దత్రోజీ పండితుడు. 
రచనాకాలం : | కీ.శ. 1800 ప్రాంతం, య 
స్థాన తయంలో ఒకటిగా ble (గంథం. రచన, హృద్యమై 
సరళంగా ఉంది. (క ఎచ్ర_కీ_ 108) 
భగవదీతార దర్పణము : 
౧ థ 
ల షన న 
కర్త పూడూరి న అగాతుడు (చూ 
పదునేడధ్యాయాల గంథం. |వప్రథమాధ్యాయం కాక తక్కి.నవాటికి ఇది 
ఆం| ధంలో అనువాదం. (గింధ్రం (పతి 62 కమ్మలలో ఉంది. కొంత: శిథిలమైంది. 
ఈ [గంథం భగవద్గీతకు 'కేవాలానువాదం కాక టీకా (ప్రాయమైన అనువాదం. శైలీ 
సరళ సుందరంగా ఉంది. (మ.మా.) 
భగవద్గీతావచనము (అలభ్యం) 
కర్త : తాళ్ళపాక పె తిరుమలాచార్యుడు. (క.త_6) 
భగవదితాసారము 
కర్ణ : చూ. గోపీనాథము వెంకటకవి. 


వద్య కావ్యం. (ప్రసిద్ధమైన భగవద్గీతకు ఇది పద్య రూపమైన ఆంధీ 
కరణం. ద్వీతీయాధ్యాయం నుండి మాత మే (పస్తుతం లభిస్తున్నది. అవతారికలో 
పాటు మొత్తం 480 గద్య పద్యాలున్నాయి. (ఆం.సం.సా_485) 
భగవదీతాసారము 
“కర్త 2 చూ. పేరి కాశీనాథశాస్ర్రి, 
సంస్కృతంలో చెప్పబడిన “భగవద్గీత” సారాన్ని తెలుగులో చక్కగా, 
సరళంగా, అందరికీ అర్థనుయేట్లుగా కవి వివరించాడు. (ఆం.సం.సా_427) 





(పాచీన సాహిత్యము 721 


భట్టుమూర్తి 
నామాంతరం : మూర్తికవి (చూ. 
వీరుదు ఏ రామరాజ భూషణుడు. 
(తె, వి. స_4) 
భటు లకీనరసింహ కవి 
త 
కాలం * తెలియదు. 
రచన : రేచర్ల లక్ష్మ్యరాయ |పతాపోదయము. 
ర్‌ 
వివరాలు తెలియవు. (వాచ; వం.సు_889) 
భట్లోజి దీక్షితులు 
చూ. శేషనంకీయులు (18 వ శతాబ్దం). 
రచన : వై యాకరణ సిద్ధాన కౌముది. 
ఈయన |పముఖ సంస్కృత వ్యాకరణ పండితుడు. తన గురువై న శేష 
వీరేశ్వరుని, శేషకృష పండితుని, శేష రామ చం[దాచార్యులను విమర్శిస్తూ పె (గంథం 
ఠం — 


(వాళాడు. (తె, వి. స_6) 
భట్ల 'పెనుమర్హి కోదండ రామయ్య 
కాలం : |కీ.శ్ల. 17వ శతాబ్ద ౦. 
స్థలం జ (శ్రీకాకుళం పాంతం, 
రచన 3 వల్ల భాభ్యుదయము. 
గురువు వ తిరుమల తాతాచార్యులు. 


సహజ పాండిత్యం గల కవి. (శ్రీకాకుళాంధ దేవుడు కవికి స్వప్నంలో 
[పత్యక్షమై, ఒక సంస్కృత కోశాన్నిచ్చి, అందులో వ్యత్యస్తంగా ఉన్న తన కథను 
ఒక (కమపద్ధతిలో రచించమని అడిగాడట, కవి సంస్కృత మూల [గంథంలోని వే కాక, 
దేశంలో వ్యాపించి ఉన్న కథ లన్నింటినీ సమన్వయం చేసి, ఆహ్లాదకరంగా తెలుగుతనం 
ఉట్రిపడేటట్లు రచన చేశాడు. . 


ఆం|ధ విష్ణువు కథను లభ్యమవుతున్నంత వరకు మొదట రచించిన వాడితడె, 
(ఆరుద-10_20) 


భ|దకవి లింగకవి 
కాలం : [కీ శ. 16 వ శతాబ్దం, 
స్థలం “ కూడలి సంగమక్ష తం. 
రచనలు : 1. దేవాంగ స్పరాణము (ద్విపద) 2. సానంద చరిత. 
గురువు : కాళహస్తి సంగమేశ్వరుడు. 
విశిష్టత : ఈయన అచ్యుత దేవరాయల కాలంలో “|దావిడ మధ్య దేశం”లోని 
“పడవీడు” (పాంతాన్ని పాలించిన కాళహస్తి నాయకుని పోషణలోని వాడు. శివ భక్తు 


అవక 


729 తెలుగు సాహిత్య కోశము 


డైన “దేవర దాసమయ్య” వంశీయుడు. “తెలుగుకు నెక వాది-ద్విపదకు రాజు”. రాజు 
ఆనతిపె, దేవాగుల కోరికమేరకు దేవాంగ పురాణాన్ని, వీర భ|ద్రయ్య కోరిక మెరకు 
సానంద చరి[తను [వాళాడు. ఈయన రెండో కృతిని నవరసొకరంగా, చారుతరంగా, 
జనమనో హరంగా చెప్పాడు. ఇతని తం|డి రామయ్య (పభుడు. వంశవర్ణనను బిట్టి 
చూ స్తే ఒక సీమకు పాలకుడని అనిపిస్తుంది (ఆరుద-9-229;ద, దే.వా. 12) 
భ|దగిరి మాహాత్త్యము (కన్నడం 
క్రర్ర : కళువె నంజరాజు. _ 
కన్నడ రచన 
భదగిరి శతఠము 
కర్త : భల్లా "పేరయ్య కవి. 
సీసపద్య శతకం, “భదగిరివాస, శ్రీరామ భ్యధదాన పోష బిరుదాంక, రఘు 
కులాంబుధి శశాంక” అనే మకుటంతో ఉన్నది. 
తుుుష్కుుల “హిందూ దేవాలయ విధ్యంసకాండ' ఎక్కువై యావద్భారత దేశం 
వీభత్స వాతావరణంలో ఉన్న సమయంలో ఈ శతక రచన జరిగింది. భదగిరిపై 
తురుష్కులు దండయా[తి చేస్తే, పూజారులు శ్రీరామ విగహాన్ని పోలవరం తీసుకుని 
పోయారట. [ప్రశాంత వాతావరణ మేర్చడిన తరవాత మరల రామ విగహాన్ని' పోల 
వరర సుత తెచ్చి, భదాదిలో పునః పతిష్టించి, కల్యాణో త్సవాలు జరిపారట,. తురకలు 
చేసిన ఆగడాలు ఈ శతకంలో విపులంగా ఉన్నాయి. కొన్ని చారితకాంశాలు కూడా 
ఇందులో ఉన్నాయి. (శ.సా.వి.) 
భదా(ది రామదాసు 
. నామాంతరం = కంచర్ల గోపన్న. 


కాలం : డీ శ. 1600 ప్రాంతం. 
స్థలం ఏ ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. 
రచన “ దాశరధి శతకము. 


లింగన్న కామమ్మల పు[తుడు. చిన్నతనంలోనే రామ భక్తిపరుడై, రామ 
. తారక మంతాన్ని జపించి సిద్ధిపొందాడు. భ దాది తహసీల్‌లో ఉద్యోగిగా ఉండి 
సర్కార్‌ పైకం రామ కై ౦కర్యం చేశాడు. గోలకొండ తానీషా ఇతనిని బంధించి 12 
సంవత్సరాలు చెరలో ఉంచాడట. చాలా కష్టాలు పడి చివరకు రామాన్నుగహం 
పొందాడు. చెరలో ఉన్నప్పుడు భక్సావేశంతోను, దుఃఖావేశంతోను రచించిన కీర్తనలు 
తెలుగునాట స్నుపసిద్ధాలు. సంగిత సాహిత్యాల. మేలికలయిక ఇతనిలో కనిపిస్తుంది, 
(తె,వి.స-4) 
భ| దిరాజు మల్లమం,తి 

౨. కవి పోషకుడు. ఏనుగు లక్ష్మణకవిని పోత్సహించి రామేశ్వర మాహాత్మ్యం 

(వాయించాడు. 


_పాచీన సాహిత్యము 723 


భ దాది రామదాను కీర్తనలు 
కర్త : భ|దాది రామదాసు. 
కవి చిన్నతనంలో నే రామభ క్రిపరుడై తారకమంతం జపించి చివరకు సిద్ధి 
పొందాడు. సర్కారు పైకంళో భ|దాది రామునికి కై ౦కర్యాలు జరిపిన నేరానికి, 
తానీషా రామదాసును బంధించి గోలుకొండ చెరలో ఉంచాడు. చెరలో ఉన్నప్పుడు 
భక్యావేశంకో, దుఃథావేశంతో చెప్పిన కీ ర్తనలివి. భక్తులను పరతలను చేసే మేల్తరా 
లయిన ఈ కీర్తనలను ఆబాలగోపాలం తెలుగు దేశంలో భజన కీర్తనలుగా ఉప 
యోగిసారు. వీటిలో 25 రాగాలు ఉపయుక్తు. భజన సమాజాల వారు దేశాటనం 
చేస్తూ వీటిని ఎక్కువగా పాడతారు, సంగీత సాహిత్యాల మేలికలయిక వీనిలో కనిపిస్తుంది. 
(తె.వి.స_4) 
భ(దా(ది రామశతకము 
కర్త వ పరశురామ నృసింహదాస కవి. 
హఠయోగాన్ని అనుసరించి వేదాంత |పధానంగా |వాసిన శతకం. నిగూఢ 
మైన త త్త్వరహస్యాలు స్పష్టంగా సం|గహరూసంలో ఉన్నాయి. ఈ శతకంలో 
[పపంచోత్ప త్తి, నర[పమాణము పంచభూత ధర్మాలు, పంచకోశములు, ఉపవాయు 
లక్షణాలు, గుణ్యతయము, సస్తుధాతువులు, ఆధార, అనాహత చ[కాలు,.. పర్మబహ్మ 
స్వ హపము, జ్ఞాని లక్షణాలు, అచలతత్వము, ఆత్మస్వరూపము మొదలయినవి [క్రమంగా 
వర్టికాల, ఎ ధామ 
భ( దా పరిణయము . 
కర్త: నిశయంగా తెలియదు. 
కాళ్ళకరారి వారి కుటుంబం కవితా వృత్తిలో |ప్రభ్యాతిగాంచినది, క్రీ.శ. [8 వ 
శతాబ్దం ఉత్తరార్థానికి చెందిన కాళ్ళమారి గౌరీనాథ కవి పూర్వులలో ఒకరు ఈ |పబం 
ధాన్ని రచించినట్లు తెలియవస్తున్నది. గంథరచయిత సేరుగాని, కృతిభర్త పేరుగాని 
లేదు. . -(ఆఅం.సం.సా_42 1) 
భ్యృదా పరిణయము 
నామాంతరం : “ముకుంద విలాసము” 
కర్త: కాణాదము పెద్దిన సోమయాజి (చూ), 
గద్వాల సోమభూపాలుని ఆదరణలో కవి ఈ కావ్యం |వాశాడు, రచన చిత 
కవితారీతులతో కూడి మృదుమధురంగా ఉంటుంది. (క.చ-8-88) 


భ దాయురభ్యుదయము 
రచనాకాలం : |కీ శ. 18వ శతాబ్ద ౦. 
కర్త: చూ. రాపాక లక్ష్మీపతి, 
అంకితం : వేములవాడలో వెలసిన (శ్రీరాజరాజేశ్వరునికి, 


~~ 
to 
“డు 


తెలుగు సాహిత్య కోశము 


శతకం చెప్పానన్నాడు. కాని దీనిలో ఉత్సలమాలలు కూడా ఉన్నాయి. దీనిలో కవి, ఎల 
కూచి బాలసరస్వతి నలె మకుట నియమం పాటించలేదు. ఈయన శతక రచన, వృ త్రాలలో 
ఉండటంవల్ల భాషాంతరీకరణం చాలచోట్ల మూలానికి భిన్నంగా ఉంటుంది. ఈ శతకానికి 
తెలుగుదేశంలో |పచారం అంతగా కలేదు: (శె. వి.స_8) 
భర్భృహరి సుభాషిత రత్నావళి 
కర్త 2 ఏనుగు లక్ష్మణకవి. 
ఆంకితం : పెద్దాడ సోమశంకరస్వామికి. 
మూలం : భర్తృహరి సుభాషితాలు (సం), 
ఇది తెలుగులో జాగా |పశ_స్తి, |పచారం పొందిన రచన, తెనిగింపులో కవి 
లసరస్వతివలె 'మకుటనియమం కాని, తిమ్మకవి వలె మకుటం లేకపోయినప్పటికి 
ఎత్త నియమం గాని పెట్టుకో లేదు. మూలంలోని వృత్తాలను వృత్తాలుగాను, చిన్న 
శ్లోకాలను కంద, గీత, ఆట వెలది పద్యాలుగాను కవి |వాశాడు. రచన రమ్యంగా, 
సందర్భోచిత శై లిళో సామాన్యులకు కూడా అర్ధమయ్యే రీతిలో ఉంటుంది. నుబోధకంగా 
ఉండటంవల్ల దీనికి విశేష [ప్రచారం వచ్చింది. (తె. వి. స_6_748) 
భ_ర్రహరి సుభాషితములు (అలభ్యం) 
కర్త : పోచిరాజు వీరన్న. 


¢ 


PA 


కవి వీనిని శతకంగా ఆం(ధ్రీకరించాడని భల్లాణ చరి తనుండి తెలుస్తున్నది. 
(క. చ_8_182) 
భలాణ చరిత 
aa) 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబ్లం. 
లు 
కర్త ఏ పోచిరాజు వీరన్న. 
అంకితం : దాము మొగ్గన్నకు. 
ఇది కవి చివరిగ. థం కావచ్చు. దీనిలో ఇతని ఇతర రచనలన్నీ పేర్కొన 
బడాయి. బందరు పటణాన్నీ కృతిపతి వంశాన్నీ కవి ఇందులో రమణీయంగా వరి౦చాడు. 
cs లు ea 


(క. చ_8_ 182) 
భలాణ చరిత 
ను. 
కర్త. న మల్లి నర వీంశ్వరుడు (వాలేశ్వరుడని కొందరి ఆధి పాయం. 
అంకితం ఏ మల్లపరంలోని నాగేశ్వర స్వామికి. = 
విశిష్టత : ఆయిడాశ్వాసాల కొవా se భల్లాణుడనే రాజు దగ్గరకు శివుడు 


మిండజం౦ంగిం న. వచ్చి తనకు వారకొండలు కొవాలని అడుగుతాడు. ళ్‌ కథతో 
పాటు గ్లో భిరామము, కర్‌ ఇ వోడవ్వ చరిత, రుదాక్ష మహిమ, విభూతిధావణ ఫలం, ః 


గ 


పంచాక్షరీ చమహిచ్చు గంగోత్ప త్తి మొదలయిన గాథలున్నాయి దేవతామాహాత్మ్యాలే గాక, 
కవితా లక్షణమైన చమత్కారం కూడా ఉండటం వల్ల వివిధ భల్లాణ చరి|తలలో ఇది 
ఉ తమమైనదవి ప-డితాభి పాయం, . : (5. త_1 1.220; ఆరుద_9-248) 


[పాచీన సాహిత్యము 797. 


భల్లాణ చరితము 
నామాంతరం 1 రాజశేఖర విలాసము. 
కర్త ఏ కూచిమంచి తిమ్మకవి. 


రచనాకాలం : ks శ. 1716 |పాంతం, 
మూడాళశ్వానాల (పబింధం. 
భల్లాణ చరి తము (అలభ్యం) 


కర్త చూ. కొ టా బాలకవి. 
వివరాలు తెలియవు. (ఆం. సం. సా_301) 
భల్లాణ చరి తము (అలభ్యం) 
కర్త : లోకేరావు సోమన (చూ). 
పద్యకావ్యం. 


భల్లాణ నాటకము 
కర్ర ఏ అలపొాక పెదు. 
=) 6 
ఈ యక్షగానంలోని కథ (పసిద్ధం. దీనిలో భల్లాణుడు మిండజంగ ము 
వేషంలో తనను పరీక్షింప వచ్చిన శివుని కడకు భార్యనే సాని వేషంలో పంపడం, శివుడు . 
భల్లాణుని భక్తికి మెచ్చి శవల్యమనుగహించడం క వివర్షించాడు. 
ఈ |గంథమంతా వ్యావహారిక భాషలో ఉంది. దరువులు, ద్విపదలు హాస్య 
(పసంగాలు ఉన్నాయి. 5 (య. వా. చ_88) 
భలాణ రొజు చరితము 
య 
కర్త * బుక్కమ సాంబయ్య (జక్కమ సాంబయ్య. hae సతత 
యక్షగానం. నారద పేరితుడై న శివుడు మిండజంగమై కఠోర ఏరశ్రైవ (వత 
క్షీతుడైన సింధు కటకాధీశ్వరుని (భల్లాణునిపరిక్షించడానికి రావడం ఇందులోని కథ. 


£0 


దీనిలో దరువులెక్కు నగా తాళ [పధానాలు. కర్ణాటక 'రాగ[పధానాలై నవి 
కొన్ని ఉన్నాయి. వచనములు, ఏలలు,జోలలు, [తిభంగులు, అర్థ చం[దికలు ఉన్నాయి , 


P (య. వా, చ_80) 
భల్లాణ రాయ చరి తము (అలభ్యం) 
కర్త ఏనుగు లత్సకవి (చూ). 
ఇదీ, రాజశేఖర చర్మితమూ ఒకటేనేమో అని కొందరు భావిస్తున్నారు. 
_ (ఈ త-1ఓ 166) 
భల్లాణుడు 


బసవపరాణంలోని ఒక పార. _ 
- భల్లాణుడు సింధుకటక దేశాధిపతి. . .గెప్ప శివట క్రి పరాయణుడు,. జంగము 


728 తెలుగు సాహిత్య కోళ్లను 


లేమి అడిగినా లేదనకుండా ఇస్తానని శపథం చేశాడు. ఒకనాడు ఈశ్వరుడు జంగం 
వేషంతో రాజును పరీక్షించడానికి వచ్చాడు. ఆనాడు విటునితో కలియని వేశ్యను తనక్ష 
తెప్పించమని రాజు నడిగాడు. ఆ పట్టణంలోని (పతి వేశ్య ఇంటిలోనూ ఈశ్వరుడు 
విటుడై ఉంటాడు. రాజు తన మాట నిలుపుకోవడానికి తన భార్యనే వేశ్యావేషంకో 
జంగము దగ్గరకు పంపుతాడు. ఆతని భక్తికి మెచ్చి శివుడాతని భార్య హా స్తమున 
బాలుడై ఆ దంపతులను ఆశీర్వదిస్తాడు. ఇది భల్లాణుని చరిత. ఈ కథ బసవ 
పురాణంలోనూ, రాజశేఖర చరి తలోనూ, భల్లాణ చరిత్రలోనూ, భల్లాణ దండకంలోనూ 
ఉంది, (రాజశేఖర విలాసం) 


భలా పేరయ్య కవి 
య 
కాలం వ కీ.శ. 1770 పాంతం. 
రచన : భ|దగిరి శతక్రము. 
పొందువులపై అత్యాచారాలు చసీన మహమ్మదీయులను నిందిస్తూ శతకం 
రాశాడు. ఇతడు రామ భక్షుడు. సమకాలీన పరిస్థితులను [పతిబింబిస్తూ రచన 
చేశాడు, అన్య భాషాపదాలు ఇతని రచనలోచాలా చోటు చేసుకొన్నాయి. 
(శ.క.చ_780) 


భవనం వారు 
ఇంటి పేరు. |గామంలో భవనం కటిస్తే ఆ పేరు వచ్చిందో లేక వూళ్ళో ఉన్న 
అన్ని ఇళ్ళకంటు ఈ “భవనంి పెద్దగా ఉంటే ఆ పేరొచ్చిందో చెప్పలేము. ఇదే ఇంటి 
"పేరుతో గుంటూరు మండలంలో కొన్ని కుటుంబాలవారున్నారు. 


(భారతి_.మా-40- 00) 
భవానీ ధవ శతకము 
నామాంతరం :' మహాదేవశతకము. 
రచనాకొలం : కీ.శ, 1190 |పాంతం., 
కర్త * దేవగుప్తాపు రామ భద కవి. 
మహాదేవా భవాసీరవాో -అనే మకుటంతో ఉన్న శతకం. రచన సరళంగా 
ఉంది. (శక. చ- 400) 
భవానీ మనోహర వచనములు 
రచనాకాలం : 1570 పాంతం. 
నామాంతరం వ శంకర వచనములు." 
“కర్త.” శంకర కవి. 
శె వవాజ్మ్యయంలో చాలా వ్యాప్తిలో ఉన్న వచనాలివి, నేటికీ కొందరు ' 
పారాయణం చేస్తున్నారు. వీటికి పూర్వము పురాతన శంకర వచనాలని పేరు. ఇవి 
చక్కని శై లిగలవి, “నను రక్షింపవే భవానీ మనోహరా,. అనే మకుటంతో ఉంటాయి. 


(పాచీన సాహిత్యము 729. 


ఇవి చూలా పెద్ద వచనాలు “మహిమ్నముి మొదలై న శివ సవాల నుండి భావాలను 


(గమాంచి కవి ఇందులో కూర్చాడు. (వ.వాా 
భాగవత చంపువు (సం) 
కర్త ఏ అయిదో డిండిమభట్టు (మూడో రాజనాథుడు) (చూ). 
చంపూకావ్యం, (తె.వి.స-6) 


భాగవత దశమస్యంధము 
దర్చనాకాలం ; డీ. శ, 14, 15 శతాబ్దాల మధ్యకాలం. 
కర్త; మడికి సింగన. 
ఆంకితం : కందనామాత్యునకు. 
ద్విపద కావ్యం. (క.స_287) 
భాగవత దశమస్కంధము 
రచనాకాలం ws శ, 17వ శతాబ్దం. 
కర్త: రత్నాకరం గోపాలరాజు, 
అంకితం : మదన గోపాలస్వామికి. 
ద్విపదకావ్యం. కవి దశమస్క_౦ధాన్ని పూర్తిగా చెప్పకుండా ఒక్క పూర్వ 
భాగా న్నే రచించాడని పరిశీలకులు భావిస్తున్నారు. కవిత రసోచితమైన వర్ణ నలతో 
(వాథయంగా ఉంది. పోతన అనుకరణలున్నాయి. ఈ (గంథ(పతిని నారాయణం మాదన్న 
కుమా రుడు బాలవీరన 9_7_1859 నాటికి పూ ర్తిచేశాడట. లభించిన పతి సమ గంగా లేదు. 
ఇవె "చేంకపేశ్వర (వాచ్య పరిశోధనా సంస్థలో ఉ౦ది. (ద్వి.సా.చ; ఆరు|ద-_ 12.170) 
భాగ వఈ ము 
ఇచా, ద్విపద భాగవతము, 
రచనాకాలం : కీ. శ. 19 వ శతాబ్ధం. 
కవయి[తి : తరిగొండ వెంకమాంబ. 
ద్విపదకావ్యం, పూర్తిగా పన్నెండు స్మ౦ధాలనూ ఈమె రచించింది. 


త్చనాకాలం : క. శ. 14వ శతాబ్దం, 
కర్తలు : బమ్మెర పోతన, శిథిలభాగాలు పూరించినవారు 1. గంగన 2. ఏల్చూరి 
సింగన ఏ.వెలిగందల నారయ. 

[పత్మ్యేకత : భక్తిరస |వధానమైన (గంథం, వైష్టనమత ప్రబోధం 
ఎకా?ై_వ. 12 స్కంధాలున్నాయి. ఇందులోని గజేం[ద మోక్షం, రుక్మిణీ కల్యాణం, 
[పహాచ చరిత, మొవలయిన ఘట్టాలు బాగా జనాదరణ వొందినాయి. తెలుగుదేశంలో 
రామాయణ భారతాలకంటె ఈ భాగవతమే ఎక్కువ |పచారం పొందింది. ఇందులోని 
మొ_త్తం '[12 స్యుంధాలనూ పోతన రచించలేదన్‌, అతవి శిష్యులు కొంతభాగాన్ని 


780 తెలుగు సాహిత్య కోశము 


రచించారనీ పండితులంటున్నారు.' పోతన రచన ఖిలమైపోగా ఆయాధాగాలను వారు 
పూరించారని కొందరి అభి పాయం. 
పంచమస్క౦ధాన్ని గంగన, షష్ట స్క_ం౦ధాన్ని ఎర్ఫూరి సింగన [వాశారట. 
ఏకాదశ ద్వాదశస్క_౦ధాలు పోతన శిష్యుడైన నారయ రచన. వశమస్కం౦ంధంలోకూడా 
ఇతని రచన ఉన్నట్టు తెలుస్తున్నది, (ర.రా.చ.) 
భాగవతము (ఏకాదశ ద్వాదశ స్క ౦ధాలు) 
రచనాకాలు : కీ శ. 1450 [పాంతం.. 
కర్త ౩ వెలిగందల నారయ. 
పోతన కృతమైస భాగవతంలో అతని శిష్యుడైన నారయ కొన్ని భాగాలను 
రచించాడు. ఏకాదశ, ద్వాదశ స్కంధాలేకాక, తృతీయ, దశమ స్కంధాలలో కూడా 
ఇతని రచన ఉన్నదని పండితులంటున్నారు. (క.స- 108) 


భాగవతము - పంచమస్యంధము 
రచనాకాలం : డీ. శ, 1470 |పాంతం, 
కర్త ఏ; గంగన కవి. 
పోతన రచించిన భాగవతంలో శిధిలభాగాలను గంగన, సింగన, వెలిగందల 
నారయ పూరించారని |వతీతి. ఈ గంగన పంచమ స్కంధాన్ని పూరించాడో, ఆం(ధీక 
రించాడో నిర్ధారణగా తెలియదు. ఈ భాగంలో పోతన రచనకూడ ఉన్నదని పండితుల 
అభి పాయం. 
భాగవతము _ షష్టస్కంధము 
కర్త 3 ఎర్బూరి సింగన్న, 
రచనాకాలం : (కీ.శ. 1450 |పాంతం. 
పోతన కృతంగా |పసిద్ధమైన భాగవతంలోని షష్షస్మం౦ధం సింగన రాశాడని 
కొందరూ, నష్టమైన భాగాలను పూరించాడని కొందరూ అంటున్నారు. 


భాగవతము షష్టస్య ౦ధము (అలభ్యం) 


నామాంతరం : 1. శృంగార షష్టను 2. కవుల షస్టము. 

రచనాకాలం : (క్రీ.శ. 1520 |పాంతం, 

కొరొలు : నంది మల్లయ్య, ఘంట సింగయ్య (రాచమల్లు కవులు). 
అట య౧ య 

ఆంకితం * చిక్క తిమ్మరాజు తనూజుడై న తిమ్మరాజుకు, 


(పతేేకత క ఎర్ఫూరి సింగన్న (వాసిన భాగవత షష్టస్కంధాన్ని వీరు మళ్ళీ 
[(వాశార, ఇది పూర్తిగా దొరకలేదు. ఇందులోని పద్యాలను ముద్దరాజు రామన్న, 
కూచిమంచి తిమ్మకవి, ఆడిదం సూరకవి మొనలయిన లాక్షణేకులు ఉదాహారించారు. 
రాచమల్లు కవులు [వాయడంవల్ల దీనికి కవుల షష్టము అఆనీ,-ఆజామికో . పాఖ్యానంలోని 


[ప్రాచీన సాహిత్యము 11 


శ్నంగార వర్ణనను బట్టి శృంగార షష్టము అనీ పేర్లు కలిగాయి, 
(క.న_182): (అరుద_8ి.250) 


భాగవతము (షషైకాదశ ద్వాదశ స్యంధాలు) 


కర్త : హరిభట్టు. 
రచనాకాలం: [కీ శ. 16 వ శతాబ్దం అనీ, 17వ శతాబ్దం అనీ వివాదాలున్నాయి. 
టు యి 
[గంథం ఆము దితం. (వా.చ-56) 


భాగవత యక్షగానము (దశమ స్కంధము) 
నామాంతరం : పార్థసారథి విజయము, 
కర్త : ఆలూరి కుప్పన (చూ. 
యక్షగాన |పబంధం. మహాభాగవత కథ ననుసరించే చెప్పబడింది. మార్పులు 
లేవు ఈ కవి మహాభాగతాన్నంతా యక్షగానంగా రచించలేవనీ దశమ స్క_ంధాన్ని 
మ్మాతమే పార్థసారథి విజయమనే పేర చెప్పాడనీ పండిశతాభి పాయం. ఇతడు రామా 
యణ, భాగవతాలను పూర్తి యక్షగానాలుగా రచించాడని కొందరు సాహిత్య చరిత 
కారులు చె ప్పున్నారు. (ద.దే.వా_249) 
కాగ వత చై భవము 
కర్త ; సుంకసాల తిరుమల కవి, 
అంకితం : లక్ష్మీదేవికి. 
ద్విపద రచన. లక్ష్మిదేవి కవికి స్వన్నంలో సాక్షాత్కరించి తన్నామాంకి 
తంగా భాగవత వైభవాన్ని రచించ మన్నదట. భగవంతుని పూజకంటె భగవద్భ కుల 
పూజ ఉత్తమమని ఈ కావ్యం చెప్తున్నది. (ద్వి.సా.చ_28ర్‌ 
కాగవత సం గహము (అలభ్యం) 
రచనాకాలం : | కీ.శ, 17వ శతాబ్దం, 
కవయి్యితి : రంగాజమ్మ (చూ. 
ఈ కవయిత్రి రచించిన ఉషాపరిణయ పీఠికటి* ఈ (గంథ (పస క్రి ఉంది, 
కాగవత సనారమషు 
రచనాకాలం : |క్రీ.శ. 18వ శతాబ్దం. 
కిరు = పృష్పగిరి తిమ్మన్న (చూ. 
వచనగంథం. సరళంగా చక్కని వాడుక భాషలో సాగిన రచన. ద్వితీయ 
స్కం౦ధంనుండి షష్టస్కం౦ంధము వరకు ఉన్న అయిదు స్కంధాల [గంథం మాతం 
అభించింది. కవి నామం మహా పరాణకవి తిమ్మనార్యుడని ఉంది. 
స్పష్పగింతిమ్మన రచనను అనుసరించి “చిన్నయ్యన్‌ ” ఆనే ఈతడు తమిళంలో 
బాగవత సారాన్ని [వాళాడు, ఇతడు మూలంలోని పన్నెండు స్కుంధాలనూ చూసి 
(వాసినట్లు చెప్పాడు Fr (ఆరుుద- 10.180) 


730 తెలుగు సాహిత్య కోశము 


రచించారనీ వండితులుటున్నారు. ' పోతన రచన ఖిలమైపోగా ఆయాభాగాలను వారు 
పూరించారని కొందరి అభి| పాయం. 

పంచమస్క_౦ధాన్ని గంగన, షష్ట స్క౦ధాన్ని వర్చూరి సింగన [వాశారట.. 
ఏకాదశ ద్వాదశస్కంధాలు పోతన శిష్యుడైన నారయ రచన. దశనుస్క_ం౦ధంలోకూడా 


ఇతని రచన ఉన్నట్టు తెలుస్తున్నది. (రె.రా.చు) 


భాగవతము (ఏకాదశ ద్వాదశ స్కంధాలు) 
రచవాకాలు : కీ. శ. 1450 |పాంతం౦.' 
కర్త ౩, _ వెలిగందల నారయ. 
పోతన కృతమైన భాగవతంలో అతని శిష్యుడైన నారయ కొన్ని భాగాలను 
రచించాడు. ఏకాదశ, ద్వాదశ స్కంధాలేకొక, తృతీయ, దశమ స్కంధాలలో కూడా 


ఇతని రచన ఉన్నదని పండితులంటున్నారు. (క.స_109) 


భాగవతము _ పంచమస్యంధము 
రచనాకాలం : కీ. శ. 1470 (ప్రాంతం, 
కర్త “  గంగన కవి. 
పోతన రచించిన భాగవతంలో శిధిలభాగాలను గంగన, సింగన, వెలిగందల 
నారయ పూరించారని |పతీతి. ఈ గంగన పంచమ స్కంధాన్ని పూరించాడో, ఆంధీక 
రించాడో నిర్ధారణగా తెలియదు. ఈ భాగంలో పోతన రచనకూడ ఉన్నదని పండితుల 
అభి పాయం. | 
భాగవతము - షష్టస్క-ంధము 
కర్త : ఏర్చూరి సింగన్న. 
రచనాకాలం : క్రీశ. 1450 |పాంతం, 
పోతన కృతంగా (పసిద్ధమైన భాగవతంలోని షష్టస్కంధం సింగన రాశాడని 
కొందరూ, నష్టమైన భాగాలను పూరించాడని కొందరూ అంటున్నారు. 


భాగవతము = షష్టస్య ౦ధము (అలభ్యం) 


నామాంతరం : 1. శృంగార షష్టను 2. కవుల షష్టము, 

రచనాకాలం : |క్రీ.శ. 1520 పాంతం, 

కర్తలు * నంది మల్లయ్య, ఘంట సింగయ్య (రాచమల్లు కవులు). 
ఆంకితం 2 చిక్క తిమ్మరాజు తనూజుడైన తిమ్మరా జుకు. 


ప్ర . తీ, 2 అర ఆర్య 

(పత్యేకత : ఏర్బూరి సింగన్న (వ సిన భాగవత షష్టస్క_౦ధాన్ని వీరు మళ్ళీ 
[వాశాడ. ఇది పూర్తిగా దొరకలేదు. ఇందులోని పద్యాలను ముద్దరాజు రామన్న, 
కూచిమంచి తిమ్మకవి, ఆడిదం సూరకవి మొనలయిన లాక్షణికులు ఉదాహరించారు. 
రాచమల్లు కవులు [వా.నుడంవల్ల దీనికి కవుల షష్టము అనీ,-ఆజామిళో . పాభ్యానంలోని 


[పాచీన సాహిత్యము 731 


శ్నంగార వర్ణనను బిట్టి శృంగార షష్టము అనీ పేర్లు కలిగాయి. 
(క,స-1820;  (ఆరద_8,250) 


భాగవతము (షషైకాదశ ద్వాదశ స్యంధాలు) 


కర్త హరిభట్లు. 
రచనాకాలం: [కీ శ. 16 వ శతాబ్దం అనీ, 17వ శతాబ్దం అనీ వివాదాలున్నాయి. 
టు యలు 
(గంథం ఆము; దితం. (వా.చ-56) 


భాగవత యళగానము (దశమ స్కంధము) 
నామాంతరం : పార్థసారథి విజయము, 
కర్త : ఆలూరి కుప్పన (చూ). 
యక్షగాన |పబంధం, మహాభాగవత కథ ననుసరించే చెప్పదిడింది. మార్పులు 
లేవు. ఈ కవి మహాభాగతాన్నంతా యక్షగానంగా రచించలేవనీ దశమ స్క౦ధావ్ని 
మా్యతమే పార్టసారథ్‌ విజయమనే పేర చెప్పాడనీ పండితాభిపాయం. ఇతడు రామా 
యణ, భాగవతాలను పూర్తి యక్షగానాలుగా రచించాడని కొందరు సాహిత్య చరిత 
కారులు చె పన్నారు. (ద.దే.వా_249) 
భాగవత వై భవము 
కర్త ; సుంకసాల తిరుమల కవి. 
అంకితం : లక్ష్మీదేవికి. 
ద్విపద రచన. లక్ష్మీదేవి కవికి స్వప్నంలో సాక్షాత్క_రించి తన్నామాంకి 
తంగా భాగవత వైభవాన్ని రచించ మన్నదట. భగవంతుని పూజక౦ంాబె భగవద్భ కుల 
పూజ ఉత్తమమని ఈ కావ్యం చె ప్పన్నది. (ద్వి.సా.చ-286) 
భాగవత సం_గహము (అలభ్యం) 
రచనాకాలం : | కీ.శ, 17వ శతాబ్దం, 
కవయి[తి : రంగాజమ్మ (చూ. 
ఈ కవయిత్రి రచించిన ఉషాపరిణయ పేఠికటీ ఈ (గంథ |: 


భాగవత సారము 
రచగాకాలం: క్రీ.శ. 16 వ శతాబం. 
( 
: పుష్పగిరి తిన్మున్న (చూ. 
వచన|[గంథం, సరళంగా చక్కంని -వాడుక భాషలో సాగిన రచన. ద్వితీయ 
స్కంధంనుండి షష్టస్కంధము వరకు ఉన్న అయిదు స్కంధాల (గంథం మాతం 
లభించింది. కవి నామం మహా ప్వరాణకవి తిమ్మనార్యుడని ఉంది. 


౬ 
ల 
lo 
qf 
O 
Dp 


సృప్పగిగితిమ్మన రచనను అనుసరించి “చిన్నయ్యన్‌” అనే ఆతడు తమిళంలో. 
భాగవత సారాన్ని |వాశాడు. ఇతడు మూలంలోని పన్నెండు స్కంధాలనూ చూసి 
(వాసినట్లు చెప్పాడు -... (ఆరుద- 10-180 





గ తెలుగు సాహిత్య కోశము 


భాద వతుల నాయనప్ప 
నామాంతరం ; నవనప్ప (చూ. 


భాగవతుల వారు 
భాగవతాలు [వాయటమో, |పదర్శించటమో చేస్తే ఇది వృత్తిరీత్యా ఇంటి 
పేరుగా నిలిచింది. కృష్ణాజిల్లా కూచిపూడి (గామంలో కొందరి ఇంటిపేరు భాగవతుల 
వారు. (భారతి_మా_40_ 220) 
భాగీరథీ పట్టణము 
(వస్తుత భాగ్యనగరానికి (హైదరాబాదు పూర్వపు పేకు గోలకొండ నగరం. 
ఇదిహీం కుతుబ్‌ షా (1550_15080) తన |పియురాలి పేర గోలకొండ నగరాన్ని 
భాగీరథీ సట్టణంగా మార్చాడు. “మాహమ్నాి అనే పారశీక |గంథంలో ఈ నగర 
(పసకక్తి ఉన్నదట, సారంగు తమ్మయ ఈ పట్టణాన్ని పేర్కొన్నాడు. ఇదే తరువాత 
భాగ్యనగర మైంది. (తె.వి.స_5_70; ఆరు[ద-_8-5) 


భకాణము 
ఇది దశవిధ రూపకాలలో ఒకటి. దీనిలోని ఇతివృ త్తం కల్పితమై, ధూర్త 
చరిత గా ఉంటుంది, దీనిని సమర్థుడు, విటుడు అయిన ఒక్క ప్యాతయే నిర్వహా౦చ + 
వచ్చును. ఇందులో భారతీవృ త్తి ఉపయోగించవచ్చు. సంబోధనాది [పత్యుక్తులు, 
ఆకాశభాషితాలూ ఉంటాయి. ఇందులో సాంగాలైన ముఖ నిర్వహణ సంధులను, 
గేయాది దశ లాస్యాంగాలను ఉపయోగించవచ్చు. శౌర్యవర్షన వల్ల వీర రసాన్ని కాని, 
సౌభాగ్య వర్ణన వల్ల శృంగార రసాన్ని కాని సూచించటం జరుగుతుంది. (తె,వి.స_6) 
భానుక వి 
కాలం వ (క్రీశ. 18వ శతాబ్ద ౦. 
సలం , విజయనగరం. 
రచన : పంచతం| త్రము (చంపువ్వు, 
విశిష్టత: ఈయన కృష్ణదేవరాయల కాలంలోను, అచ్యుత దేవరాయల కాలం 
లోను ఉన్నాడు. తిప్పనమం,తి పుతుడు. చిట్టన అనే అతడు భాను కవిని గూర్చి లక్ష్మీ 
నారాయణునికి చెప్పి అతని నుండి కావ్యం అంకితం పొందాలని చెప్పగా, కృతిపతి భాను 
కవిని కృతి కొరకు అడిగి పంచతం[త కావ్యాన్ని కృతి పొందినట్లు తెలుస్తున్నది. 
కృతిపతి (శ్రీకృష్ణదేవరాయల కాలంవాడు. ఈ చిట్టన రెంటూరి చిట్లనామాత్యుడు కావచ్చు 
నని పండితులు భావిస్తున్నారు. ఈయనే గాక దూబగుంట నారాయణకవి, బై చరాజు 
వేంకటనాథుడు కూడా ఈ కావ్యాన్ని తెలుగులో చంపువుగా (వాళశారు. (ఆరు ద-_6_ 180) 
థానుమతీ పరిణయము 
రచనాకాలం : (కీ.శ. చ శతాబ్ది [పథమ పాదం. 
కర్త * €టూరి రంగరాజు, 


(పాచీన సాహిత్యము. 18 


అంకితం : వెలుగోటి రాయమహేం।దునికి. 


నాలుగాశ్వాసాల శృంగార |పదింధం. ఇతివృత్తం పౌరాణికం. శ్రీకృషుని 
ల ఆశీ ళం 
పినతండి అయిన భానునికి పద్మిని అనే భార్యవల్ల కలిగిన పుత్రిక భానుమతి. ఈ భాను 
మకికిన్నీ, పాండవులలో చివరివాడై న సహ దేవునికిన్నీ జరిగిన పరిణయ వృత్తాంతం దీని 
లోని ఇతివృత్తం. శబ్దాలంకారాలు రచనలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. అయిన 
ప్పటికీ కవిత్వం |దాక్షాపాక శె లిలో సులభ|[గాహ్యంగా ఉంది.. (ఆం.సం.సా_404) 
భానుమదిష జయము 
కర్త ౩; వెలగపూడి కృష్టయామాత్వ్యుడు (చూ). 
రచనాకాలం : డీ. శ. 1740 కాని 1760 కాని కావచ్చు. 
అంకితం : ఆయిదాశ్వాసాల |ప్రబంధం. ఈ |గంథానికి “పద్మావతీ వివాహి మనే 
అ జన అద, అటి జ ర బి hai 
ఎరున్నట్లు తెలుస్తున్నది. (గంథాదిని పర్య బహ్మాస్తుతి ఉన్నది. చిట్టచివర క్షత్తా 
మూర్తి స్తవం ఉన్నది. శంకరుడే కలలో కనిపించి కృతిపతిత్వాన్ని కోరినట్లు కవి చెప్పు 
కొన్నాడు. 
మూలం : ఉత్తర 'కాశీఖండంలోని కథ. భానుమంతుడనే విపకుమారుడు, 
ఉజ్జయినీ రాకుమార్తె పద్మావతిని వివాహమాడడం ఇందులోని కథ, 


యోగళాస్త్ర విషయాలు, అదై త వేదాంత [పతిపాదకములై న విషయాలు 
_గంథమంతి టా కనిపిపాయి, ఈ (గంథావికి వ్యాఖ్యానం న్యవహార భాషలో |గంథ 
కర్ణయే రిచించి ఉండటం విశేషం. సులభమైన ఘట్టాలు కొన్నింటికి తప్ప, పూర్తి 
| గంథానికి టీక ఉంది. 
అనువాదం : ఈ |పబంధం తమింలోకి 'అరియం పెరుమల్‌ అనే పేర 
అనువదించబడింది. 16 శతాబ్దంలోనే ఈ అనువాదం జరిగి ఉండవచ్చును. 
(ద.దే.వా_891) 


భామా కలాపము 
కర : సిదేం[ద యోగి. 
ఆని (ఏ 
దీనికి కవి పెట్టిన పేరు "ఫారిజాతఠ” కాని ఇది భామా కలాపంగానే (పసిద్ద 
మయింది. భామ కలాసము యొక్క (పదర్శన (ప్మక్రియ విశిష్టమైన దై నప్పటికీ రచనా 
[ష్మకియ యక్షగాన పాయమైన దే. అంతేగాక యక్షగాన రచనా ముఖ్యాంగాలై న దరు 
పులు, ద్విపదలు, గద్యపద్యములు కూడా ఉన్నాయి. కొని [పదర్శన [ప కియలో భామా 
కలాపము సామాన్య యక్షగానంవలె గాక, భరత విద్యావిధి నిబద్ధ మైనది. నృత్యప్రధాన 
మెనడి. దీనిలో జయదేవుని గీతగోవిందంవలె నాయికొ, నాయక సఖీ పా|తలు మూడే 
ముఖ౪$మెనవి. ఈ కలాపంలో సఖిపా;తదొక (ప | సిదెం|దుని అస 
ఖ్యమై లాపంలో 'సఖిపాతదొక (పతేకత అది సిర్ధం్యదు అపూర్వ 
సృషి. 


భామ అంటే సత్యభామ. భామా కలాపము తిమ్మనగారి పారిజాత కథలో సత్యా 


784 తెలుగు సాహీత్య కోళను 


స్వప్న కథనమున ఇమిడినది. సిద్దేందుని చితణలో ఆమె విపలబ్ద్ల. |గంథమంత ఆమె 
వలవంత కల, కశలతనిదుర, చెలిక తెకో సొద వెళ్ళబోసుకోవడం, నాయకునితో ఆమె 
రాయబారాలు, సంవాదాలు, చివరకు రుక్మీణితో సవతికయ్యము మొదలయినవి 
పధానవిషయాలు. ఈ భామా కలాపము శృంగార రసపేశల సుధాకలశము ఆలంకొర 
వాస్త్ర సారవికమోవలము. రచన [పౌఢ భావబింధురము. భావోచిత పదబంధ సుందరము, 


సిద్దేందుడు రచించిన మూల,వతి అనేక రూపాంతరాలు పొందిందట. నేడు 
ఇల ఘు ఠ ల డ్‌ a] వచ ఆపు శ్‌ అడే 
[పదర్శింపబడుతున్న భామాకలాపానికీ ఆరువిధాల నకళ్లున్నాయని తెలుస్తున్నది. .సిద్ధం 
(దుని రచన ఇరవయ్యో శతాబ్దంలో కాకినాడలో ము్యదితమైంది. ఈ పదర్శనను నిర్వ 
హించి | పఖ్యాతులై నవారు పిఠాపురం, పెండ్యాల, మానుపల్లి, మండపేట, కోటకొండ, 


లి 
నిమ్మలవలస, కసింకోట, జామి, దొబ్బిలి, పేరూరు, చోడవరం మొదలై న _పాంతాలలో 
ఉన్నారు. (య. వా. చ_81-88) 
భామినీ విలాసమ్‌ (నం) 
కర్త * జగన్నాథ పండీతుడు. 


ఇది నీతిని తెలిపే సుభాషిత గంథం. దీనిలో అనో క్రి, శృంగారము, 
కిరుణ, శాంతము అనే నాలుగు భాగాలున్నాయి. _భావగాంభీర్యరం, ఓజస్సులతో ఉన్న 
మనోహర రచన కరుణలో భామిని మరణం వల్ల కలిగిన దుఃఖం ఇతివృత్తం. 
భామిని బహుశః ఇతని భార్య కావచ్చునని పండితాఖిపాయం. కవి ఆమె సరే 
దీనికి పెట్టి ఉంటాడు. శాంతంలో జితేం| దియత్వం, ఆత్మచోధలగురించి వివరంగా 
ఉంది, (తె.వి.స_క) 
భారత కథాసారము (అలభ్యం) 
= మాంతరం : మహాభారత తాత్పర్య సం|గవాము. 
కృతికర్త : రఘునాథ నాయకుడు. 


ఇందులో భారతకథ సఎక్షేపంగా చెప్పదిడిందట. ఇది సంస్కృత రచన అని 


సంశితుల భావిస్తున్నారు. (తం.ఆం.నా_23/) 
భారత చంపుకు వాఖ్యా్యనము 
కర్త ఏ, అంబాళం రాఘవాచార్యులు (చూ, 
ము[దితమే కాని [పతులు లభించడం లేదు. (ఆం.సం.సా) 
భారత తాత్సర్య సం గహమ్‌ (నం) 
కర్ర ; అప్పయ్య దీక్షితులు. 
ఇది మహాకావ్యమని పండితులు చెబుతారు. (తె.వి.స_6) 


భారతము (అలభ్యం) 
కర్త : ఆధర్వకణాచార్యుడు. 


[పాచీన సాహిత్యము (886 


దీని ఉనికిని గురించి తెలుగుదేశంలో చాలా ఐతిహ్యాలున్నాయి. - ఈ కవి 
జై నుడవడంచేతనో, కవ్మితయ భారతం ఎదుట ఇతని రచనకు ఆదరణ లభించకపోవడం 
వల్లనో ఈ భారతం నష్టమైంది. ఇందులోని కొన్ని పద్యాలు లక్షణ|[గంథాలలో ఉదా 
హృతాలు. జిలిబిలి పలుకుల నుడికారం ఇందులో కనిపిస్తున్నదట. 
| (క.త.-1; అధుద-2ి) 
భారతము (కన్నడం 


కర ౩, కిళువె నంజరాజు 
- (నా. చ. సం) 
భారత సం గహము 
కర్త: చూ. పాపాళాస్త్రి. 
పౌరాణిక కావ్యం. విశేషాలు తెలియవు. . (ఆం.సం. సా.) 


భారత నం గహము 
కవయితి ఏ; రంగాజమ్మ (చూ. 
కవయి(తి ఉషాపరిణయ |పబంధావతారికలో ఈ రచనను 'పేర్కాన్నది. 
(ద. దే.వా-182) 
భారత నావి (తి 
కర్ర క ఎల్లికర నరసింహకవి. 
మూలం : “భారత సావిత్రి” సంస్కృత (గంథం. 


[పత్యేకత ; వచన కావ్యం. కర్త విషయంలో అభి పాయ భేదాలున్నా 
దీనిక ర్త నరిసింహకవేనని చాలమంది కు ఇది తెలుగుదేశంలో బహుళ 
[ప్రచారం పొందిన వచన గంథం, విద్యార్థులకు (పాథమక విద్యాస్టాయిలో ఇది అవశ 
పఠనీయ విషయంగా ఒకప్పుడు ఉండేది. రాయబారానికి వెళ్ళినప్పుడు శ్రీ కృష్ణుడు 
విదురుని యింట విందు భోజనంచేయటం ఇందులో ఉంది. లభ్యమైన కృతులలో కర్తపేరు 
లేకపోయినా కర ఎల కర నరసింహకవేనని పండితులు చాలా మంది తేల్చారు. 

ఖ్‌ " (ఆరు ద_9_229) 
భారతారణ్య పర్వ శేషము 
రచనాకాలం : కీ. శ. 14 వ శతాబ్ది. 
కర్త : ఎజా _పిగ్గడ. 
కవిపోషణ : |పోలయవేముడు, మల్లారెడ్డి. 
అంకితం : రాజరాజ నరెం|దువీకి. 

[పతేకత : కవి భారతారణ్య పర్వ శేషాన్ని తాను పూరిస్తున్నా నన్నయ 
పేరు మీమగనే పూర్తిచేసి, ఆయనపట్ల వినయం |పకిటించాడు, కవిత నన్నయకవితవలె 
ఇతిహాస శై లినీ, తిక్కన సట. శిల్చాన్నీ తలపింప చేస్తుంది. ఈ భాగంకూడా 
రాజరాజనరేం[దునకే అంకితం. (రె.రా.చ.( 


188 తెలుగు సాపాత్య కోశము 


భారతి రామరాజు 
శాలం ; (కీ. శ. 1818 |పాంతం. 
సలం; పోటదురి. 
రా. లాజ్‌ 
రచనలు 2 lL. జల క్రీడలు 2. గొల్లభామ వేషము 18. బాలింత వేషము 4. పార 
జాతము. 
మంచి (మం|(తి) రాజు కుమారుడు. కవి తన రచనలన్నీ పోట్లదు_్ది హరికి 
అంకితము చేసినాడు. ఇతని స్వస్థలమైన పోట్లదులర్తి కడపముండలంటో ఉన్నది. కాని ఇతడు 
నెలూరు జిలామాన్యూలులో (పుట 808-098), నెల్లూరు మండల కవి. అయినట్లు . శీ. శ 
1812 పాంతంలో ఉన్నట్లు ఉన్నది. (య.వా.చ_82) 
భారతీ పరిణయము (అలభ్యం) 
కర్త * కుందుర్తి గోవిందయ్య 
అంకితం ; వీర వంకటసతిరాయలకు (17 ప శతాబ్ది). 
“ ఇతని వంశీయుడైన కుందు ర్తె వెంకటాచలకవి రచించిన “మిత విందా పరి 
ణ౭య' [పదింధావతారిక నుంచి ఈ (గంథ విషయక తేలుస్తున్నది. (ద. దే. వా-88%) 
భారతీ శతకము 
కర్త “ చూ. కొటికెలపూడి కోదండరామక వి. 
భారతీ_న్తవ రూపమైన శతకం. “భారతి అనేమకుటంతో శార్దూల, మ త్రేభ 
వృత్తాలున్నాయి. శైలి చక్కనిది. (ఆం.సం. సా-808) 
థారతీస్తుతి 
కర్త ఏ చూ వికాల నరసింహాచార్యులు. 
ముదిత (గంథం, (ఆం.సం. సాగ 
ఛారతుల సెరయ్యశాస్ర్రి 
కౌలం న (కీ.శ. 19 వ శతాబం. 
(ఇ) 
సని = అన్నసము[దం (గ్రామం (కర్నూలు మండలం) 
రచన : బాలాత్రిపుర సుందరీ స్టో తము, 
కర్నూలు మండలంలో |త్రిపరాంతకంలో వెలసిన బాలా|తిపురనుందరి ఇతని 
ఉపాస్యదేవత. 


పువ్వాడ వెంక టామసెట్టి ఈ కవికి వర్షాశనంగా ఒక వరహా ఇచ్చేవాడట. 
ఒకసారి ఆ వరహా ఇవ్వనందుకు అతన్ని తిడుతూ పద్యం మొదలు పెల్లి మూడు పొదాలు 
చెప్పి. వరహా ఇవ్వగానే నాల్లోపాదం మార్చి పద్యం పూర్తి చేశాడట. పొగాకు మీద, 
దూపాటి సీమమీద ఇతడు చెప్పిన చాటువులు సిద్ద మైనవి. (చా. ప.ర.) 


(ప్రాచీన సాహిత్యము 


787 
భార్గవ ఇవు రాణము 
రచనాకాలం : (కీ.శ. 1800 |పాంతం, 
కర * కాండూరి వేంకటదాసు. 
కృత్యాదిలో కవి తనను గురించి చెప్పుకున్నాడు. (శ-క.చ_488) 


భార్గవ ఇవ్రురాణమను 
రచనాకాలం : (కీ.శ. 18న శతాబ్దం (1730 ప్రాంతం. 


కొర * బహిరీ పామ నాయకుడు. 
అంకితం : సురపరంలోని వేణుగోపాలస్వామికి. 


భార్లవాఖు ప్ర దయము (అలభ్యం) 
కవి : పోడూరి కొండకవి (చూ), 
[పబుధం పోడూరి పెదరామామాత్యుడు ఈ కృతిని పేర్కొన్నాడు. 
భార్యలను అమ్లిన భర్త 
ఇది సూరన్న కళాపూర్ణోదయంలోని ఒక పాత. విరతాన్న దాన|వతుడైన 
ఒక (చాహ్మణ ప్పుడు యజ్ఞశర్మ. తండి కిచ్చిన మాటమిద ఉన్న ఆ స్తెనంతా 
అమ్మ అన్నదానం చేశాడు. చివరకు తన నలుగురు భార్యల సొమ్ములను కూడ అమ్మాడు, 
తుదకు భార్యలను కూడా అమ్మి అన్నదాన (వతం కొనసాగించాలనుకున్నాడు. ఓడ 
వ్యాపారంతో ధనం సంపాదించాలనే సాకుతో, తన నలుగురు భార్యలను ఓడరేవుకు 
తీసుకొనిపోయి, ఒక సెట్టికి అమ్మి, వారిని నావ ఎక్కించి తాను ఒడ్డున విలిచిపోయాడు. 
ఓడ కదలిన తరువాత అతని ఆర్తనాదం వల్ల భార్యలకు ఆసలు సంగతి తెలిసి వారు 
సము వనంలోకి దూకారు. ఒక చేప వారిని (మింగి పెకి చిమ్మటం, వారు ఒక దేవతా 
ఏమానంఆలో పడటం జరుగుతుంది 


అన్నదాన సు వతం మానకుండా నెర వేర్చృడంవల్ల ఇతనికి ఆలఘ్యువతుడనే 
పేరు వచ్చింది. ఇతడే మృగేం[డ వాహన ఆలయంలో కళాపూర్ణుని కథను పూర్తిగా 
వినగోరి, భువనేశ్వరీ మ్య్యతజపం చేసి, రెండేళ్ళ అనంతరం కళాపూర్ణవి కొలువులో 
సడతాయడు మణికంధరు డిచ్చిన మణిహారం మధురలాలసకు జహూకరించి తద్వారా తన 
భార్య అను పు[తులను కలుసుకుంటాడు. 
సూరన లోకజత అనంతం, యజ్ఞశర్మ వృకతాంతంలో నాటి సమాజంలోని 
లా ఆలీ 
వ్య కూల [ప్రకృతులు గోచరిస్తాయి, 
(కళాపూర్ణోదయం _ మున్నుడి _ మ. కో, రెడ్డి) 
ఛావదీమెక (సం) 
నామాంతరం : సప్తశతీ సారటిక. (5.రా.చ) 
కర * చూ. పెదకోమటి వేమారెడ్డి. 
వాల్‌ G 


188 తెలుగు సాహిత్య కోశము 


భావన 'పెమ్తున 
కాలం : (కీ.శ. 1500 క ముందుకాలం. 
రచన : అనిరుద్ద చరిత (ఆలభ్యం) 


: విశిషత : ఈయన అనిరుద్ధ చరితను అషాదళ వర్ణనలతో సలక్షణ 
[పబఎధంగా |వాశౌడు జగ్గన్న, ఆయనకు పూర్వ సంకలనకర్త - ఇద్దరూ ఈ క్షవి 
పద్యాలు 64 ఉదాహరించారు. జగ్గన్న 7 పద్యాలను, పూర్వ సంకలనక ర్ర ర్‌ పద్యాలను 
సేకరించారు. పెమ్మన, దిమ్మెర పోతసకు అఆర్వాచినుడు కావచ్చు. ఉదాహరణ పద్యా 
లలో పూర్వ సంధాత ఇతని పగ్యాలనే ఎక్కువగా స్వీకరించాడు. చిమ్మపూడీ 
అమరేశ్వరుని పద్యాలకు రెండో స్థానం ఇచ్చాడు. ఆమరేశ్వరుని నుతించిన కవులు 
ఉన్నారు గాని, అనుసరించిన వారు అరుదు. అయితే పెమ్మన అమరేశ్వరుని అనుసరించి 
నట్లు కవితలో సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. (ఆరు. వ-0) 

భావనా పురుషో తమమ్‌ (సం) 

క్ర : రత్నిఖేట శ్ర్రీనివాసదీక్షి తుడు. 
రూపకం. సంస్కృత సాంకేతిక రూపకంగా (పసిద్దం. 
భావనారాయణ విలానము 
రచి రాక్రాలం : కీ.శ. 18వ శతాబ్దం. 
కర్త : శేషమురంగాచార్యులు. 
యక్షగానం, పొన్న్నూరుక్షేత మాహాత్మరమునకు సంబంధించిన గాథ. దీనిలో 
భావనారాయణ న్వామి (పత్యక్షమై గోవిందునకు సాక్ష్యము చెప్పడం విసేషం. ఈ యక్ష 
_గానులోని అమ్మలక్కల |వసంగాలు, తెనుగిండ్డ పెండ్లి ముచ్చటలకు చక్కని రూప 
కల్చన, 
| రచన [పౌఢంగా ఉన్నది. దీనిలో శ్లోకాలు, చూర్జిక, మంజరీ, ద్విపదలు 
ఉనాయి, (య.వా.చ. 91) 
భావనారాయణ శతకము (అలభ్యం) 
రచనాకాలం : |క్రీశ. 1800కు పూర్వం, 
కర్త 3 నిర్ధారణగా కెలియదు. 
తిరుక్కండయూరి కృష్ణదాసు రచించిన “రామదాసు చర్మితొలో ఇందులోని 
కొన్ని పద్యాలు ఉదాహృతాలు. (క.స_89) 
భావరింగ శతకము 
కవయిత్రి : దార్హ సుందరమ్మ. 
రచనాకాలం ; (కీ.శ. 1829 |షాంతం. 
సంఘంలోని మూఢాచారాలను విమర్శిస్తూ చెప్పిన శతకం. రచనలో 


[ప్రాచీన సాహిత్యము 189 


చక్కని ఆటవెలదులు న్నాయి. కవితా ధోరణి తార్తి ప్రకం. ధారాశుద్ది ఉంది. “పాస 
భయ ఏభంగ భావ లింగ” అనేది మకుటం. 
ఈ కనయ్యితి పోతులూరి ఏర] దిహ్మంగారి శిష్యవర్షానికి చెందినది. గుంటూరు 
జిలా చెర గుడిపాడులోని గంజి (శ్రీరాములు, నాగమాంబల ప్పుతిక. దార శేషయ్య 
౧౧ లా లి 
సతీమణి, 


ఈ శతకాన్ని కొండవీటి వేంకటకవి అనంతర కాలంలో [పచురించారు. 
(ఆం. కవయి[ళులు _ 72; తె.విస_ 4) 


భావ శతకమ్‌ 
కర్త : కిరీటి వేంకటాచార్యులు (చూ. 
సంస్కృత గంథం. (ఆం.సం.సా.) 
భాషావివరణము 
కర్ర ఏ ఎలకూచి బాలసరస్వతి. 


రచనాకాలం : (కీ.శ. 1800 |పాంతం. 
లక్షణా గంథ=, 
భాష్యంవారు 
వేద వేదాంగాలకు, ఉసనిషత్తులకు భాష్యం చెప్పిన తెలుగువారు పూర్వకాలంలో 
ఉన్నారు. వారు భాష్యం చెప్పారు కనుకనే అతి సుపసిద్దులై “భాష్యంనారు అనే ఇంటి 
పేరుతో చెలామణి అయివుండవచ్చు. ద్విభాష్యం ఇంటిపేరుతో కూడా దేశంలో కొన్ని 
కుటుంబాల వారున్నారు. . (భారతి_మా_4ర_229) 
భాష్యము ae 
కాం పరిభాష భాష్యమం'ే స్వతంత్ర విమర్శనం ఆని చెప్పవచ్చును. 
సూ తానుసారములై న వాక్యాలతో సూ త్రార్థాలను వివరిస్తూనే, [గంథక ర్హ మధ్య మధ్య 
తన స్వంత మాటలను కూడా జతపరుసూ, |వాసిన వ్యాఖ్యను భాష్యమని అంటారు. 
ఇందులో విషయాన్ని జల్లెడ పట్టినట్లుగా పూర్వో త్తర పక్షాలతో విమర్శించటం జరుగు 


తుంది, (కావ్యాలంకార సం|గహం) 
భాష్యార్థ రత్నమాల 
కర్త ఎ. అక్షింతల సుబ్బాళౌప్త్రి (చూ. 
(బహ్మస్నూత భాష్యానికి ఇది వివరణ గంథం. అఆర్యావృత్తాలలో వాయ 
బిశీ౦ది. (ఆం.సం.సా) 
భాస్కర ఖండము 


కర్త : అక్షింతల సింగరశౌస్త్రి (చూ). 


740 తెలుగు సాహిత్య కోశము 


భాన్కర దికీతుడు 


కొలు కీ. శ, 17వ శతాబ్దం. 
స్థలం * శహాజీ రాజపురం. 
రచనలు : 1. రత్నతూలిక (సం) 2. లలితా సహస్ర నామావళీ వ్యాఖ్య (నం). 


డీ: శ. 1684-1712 వరకు తంజావూరును పాలించిన శహోజీ ఆస్థానంలోని 
వాడు. తన శిష్యుడు కృష్ణానంద సరస్వతి “సిద్ధాంత సిద్ధాంజనమ్‌” అనే వేదాంత గంథం 
వ్రాయగా ఇతడు దానికి “రత్నతూలిక” అనే వ్యాఖ్యానం రాసి వ్యా పికి తెచ్చాడు. 
(M. RT. P_82) 
భాస్కర పశ స్త (సం) 
కర్త : ఆనివిళ్ళ వేంకటశొస్తి. 
కావ్యం. (తె. ea స_4) 
భాస్కర భవదూర మహీపతి 
కాలు వ [కీ శ, 10403. 18/6 (పాంతం. 
రచనలు : లభించలేదు. 
ఇతడు పంగమ వంశపు మొవటి బుక, రాయల కుమారుడు. కడప మండలం 
లోని “పోరు మామిళ్ళ” తటాక నిన్మాత. తంగడి కాలంలోను, సోదరుని కాలంలోను. ఆ 
మండలా చ్నె పాలించినట్లు తెలుస్తున్నది. ఇతని నీతిపద్యాలు కొన్ని సంకలన (గ్రంథాలలో 
కన్నిస్తున్నవట,. 
విశిషత : ఈ భవదూరుని, “మల్తాణ చరి[తి కర్త ఎడపాటి ఎ రోన, “నాగ 
ఖ)డి రచ ్వతేలు తురగా రామక వి. అయ్యంకి బాలసరస్వతులు నుతించారు. 


(క. త_4; ఆరు[ద 8-8, 9) 


భాస్మరమం| తి 
కాలు న డీ. శ. 1100-1220 [పాంతం, 
సలం ఏ గుంటూరు. 
(౧) 
రచన : భాస్కర రామాయణంలోని బాల, అయోధ్య, అరణ్య కొండలు. 


కవ్చిదిహ్మ తిక్కన సోమమాజికి, ఇతడు పితామహుడట. నిర్వచనోత్తర 
రామాయణంలో ఇతని (ప్రశంస ఉంది. గుంటూరును పాలించాడట. 
ఇతడు రచించిన రామాయణ: భాగాలు కొన్ని ఖిలమైనవి. భాస్కర రామాయణ 
_.మవి "పెరు పొందిన రామాయణాన్ని, ఇతడే (పారంభించాడని హుళకి భాస్కరుడు, 
అయ్యలార్యుడు మొదలై న వారు దానిని పూర్తి చేశారనీ, కొందరు విమర్శకులు భావిసు 
న్నారు. 


(క. స_152) 


[పాచీన సాహిత్యము 741 


భాన్క_ర రామాయణము 
రచనా కాలం : డీ. శ 1291_1323 [పాంతం. 


కర్తలు * 1. హుళక్కి. భాస్కరుడు 2. మల్లి కార్దున భట్టు 9. కుమారరు!ద 
దేవుడు 4. అయ్యలార్యుడు. 
కృడిపతి ౩ సాహిణి మారన కావచ్చు (ఈయన కాకతి రెండో (పతాపరు[దుని 
సామంతుడు). 


విశిష్టత : 1. హుళక్కి. భాస్కరుడు, భాస్కర రామాయణంలో అరణ్యకాండ 
పూర్తిగా, యుద్దకాండలో కొంతభాగం (వాళాడు. ఇతడు [పతాపరుదుని అస్టానంలోనివాడని 
(పతాపరు[వ చరిత చెబుతున్నది. 2. మల్టి కార్డున భట్టు భాస్కర రామాయణంలో బాల, 
కిష్కింధ, సుందర కాండలు [వాళాడు. కావ్యంలో ఎక్కున భాగం ఈ కప (వాళాడు. 
8.కుమార రుద దేవుడు భాస్కర రామాయణంలో అయోధ్యకాండమా్యతమే (వాసితండి ' 
సాహీణి మారనకు అంకితంగా చెప్పాడు. 4, అయ్యలార్యుడు, భాస్కరుడు [వాయకు౦ండా 
విడిచిన యుద్దకాండ భాగాన్ని (వాసి కావ్యం పూర్తిచేశాడు. (ఆరు[ద_8) 


భాస్కర వేంకటాచలకవి 
కాలం వ కీ శ 1011167. 
స్టలం 2 దక్షిణ దేశం. 
రచన ; సేతు మాహాత్మ్యము. 
సూరయ వెంగాంబల పు[తుడు. ఇతని సోదరుడు, శేషాదలపతి ోనాంచారు 


పరిణయ” కర్త. ఆ కావ్యాన్ని కూడా ఇళడే రచించినట్లు కొందరు భావిస్తున్నారు. 
(ఆర్నుద-1308) . 


భాస్కర శేషాచల కవి 


కాలం వ (కీ. శ. [8వ శతాద్బం. 
స్టలం : దక్షిణ దేశం. 
రచన ఏ నాంచారు పరిణయము (అలభ్యం). 
సూరయ, వెంగాంబల పుతుడు. సేతు మాహాత్మ్య కర్త “భాన్కర వేంకటాచల 
కవికి సోదరుడు. (ద, దే, వా_402) 


భాస్కర శతకము 
రచనాకాలం ; అప్పక వికి పూర్వం. 
కర్త * మారన వెంకయ్య, 
విశిష్టత : ఇందులోని పద్యాన్ని ఆవ్నకవి ఉదాహరించాడు. దీనిలోని ఒక - 
పద్యంలోని “పదార్థం” అనే మాటను నిత్య సమాస విశాంతులలో ఒక ఉదాహారణకు 
ఆప్పకవి చూపించాడు. అప్పకవి నాటికే ఈ శతకం బాగా (పచారంలో ఉండి ఉండ 
వచ్చు. ఇందులోని (పతి పద్యంలో మొదటి రెండు పాదాలలో. ఓక సత్యముంటుంది. ఆ 


తెలుగు సాహిత్య కోశము 


అనై 
ఎమొ 
లెచి 


సత్యాన్ని సమర్తిసూ, కడపటి రెండు పాదాలలో ఒక దృష్టాంతం ఉంటుంది. కవి దీనిలో 
oo ఛాలా ఆ 
భాగ్యరేఖ, పూర్వజన్మ సుకృతం, కర్మ, అదృష్టం, అనే వాటి గురించీ ధవిక వర్గాల 
మనస్తత్వాన్ని గురించీ చెప్పాడు. 
[పడావంతులు పాలకులుగా ఉండాలని, [పజల మన్నన పొందాలని, నీతి 
వెల 
మూర్లాల ద్వారా పన్నులు వనూలు చేయాలని, రాజ రక్షణకు నిరంతరం కృషి చేయాలని, 
Sat ్న ఫ్రీ 
శతువులను వేయి కళ్ళతో కని పెట్టాలని ఎన్నో దృష్టాంతాలు చెబుతూ సరసమైన 
లోకోకులతో ఎన్నో నీతులను ఈ శతకం చెప్తుంది. 
సమకాలీన సంఘ జీవితావికి అద్దం పడుతున్న రచన. తెలుగు దేశంలో నేటి! 
భాస్కరో శతకానికి ఎక్కువ |పచారముంది. దీనిని _ౌన్‌ దొర ఆకారాది |కనుంలో 


(వాయించి భదపరిచాడట. (ఆరు[ద-_9_221; శ. సా, వి_377) 
భాస్కరాచార్యులు 
కాలం js: శ. 1500_1700 నడుమ. 
స్టలం * గోదావరి జిల్లా. పెనుగొండ [గామం, 
రచన | వైశ్య పురాణము (నానవీ మాహాత్మ్యము, కన్యకాపురాణము), 


బొల్ల నార్యుని కుమారుడు. 

విశిష్టత ఏ; ఈయన వెళ్యుల కుల గురువట. మునుపు బే మిశారణ్యంలో 
సాలంకాయన మహర్షి, వై శర్షలకు చెప్పిన కథనే ఈయన చెప్పాడట. ఇది చార్మితకం 
కాదని, కల్పితమని పండితుల మధ్య, భవాభ్మిపాయాలున్నాయి. ఇతని కవిత్వం మనోహ 
రంగా ఉంటుంది. కవిస్తుతిలో పోతనను పేర్కొన్నాడు. (ఆరు।ద-_9-_282) 


భాస్కరుని కేతన 
కాలం క [కీ. శ. 12 వ శతాణు., 
క్ట యు 
స్టలం : విక మసింహప్పరి, 
రచన * కాదంబరి (4 పద్యాలు లభ్యం). 
భటదాణువి సంస్కృత కాదంబరికి ఆనువాదం కావచ్చు. 
విశిష్టత. : తిక్కన. తాతయైన మంత్రి భాస్కరుని కుమారుడు. కొట్టరువు వారి 
న ంశంలోని* కేతన” కవిత్వం చెప్పినట్లు మూల ఘటికకేతన దశకుమార చరి తలోచెప్పాడు. 
పెదపాటి జగ్గన్న “పయోగ రిత్నాకరం”లో ఈతని పద్యాలను .ఉదాహరించాడు. 
కస్తూరి రుగకవి | పాది యకికి ఉదాహరణ యినూ “కేశన_కాదంబరి యందు” అని ఒక 
పద్యాన్ని ఉదాహరిఎచాడు. .. (ఆర్ముద-£-727 
భాన్మరుని బలరామన్న 
పళ కల రాళ్ళబండి పట్టాభిరాము క్‌ి, 


ర స్ట * గుంటూరు జిల్లా. సరికొండపా తెం ఆ| గహారం. 
నా 


. గొచ్చదాత, పట్టాభిరామ భట్టు అనే కవి ఈయన దగ్గరకు యాచనకు వెళ్ళే 


ప్రాచీన సాహిత్యము 740 


నాటికి చాలా పేద స్టికిలో ఉన్నాడట. తన .శిరోవేష్టనం తీసి భట్టుకు సమర్పించాడు. 
ఆయన వితరణ శీలతను పొగడుతూ పట్టాభిరామ కవి పద్యం చెప్పాడు. (చా. పర) 
ఫీమఖండము 
నామాంతరం ఏ భీమేశ్వర పురాణము (చూ). 
కర్ర వ శ్రీనాథుడు. 
ఫీమన 
నామాంతరం ఏ కొరవి సత్య నారన (చూ. 
ఫీమన ఏలూరు శాసనము 
కాలం  : |కీ.శ. 1188 |పాంతం. 
కానన [(పదాత ; భీమన. 
శాసన (పదేశం : పశ్చిమ గోదావరి జిల్లా _ ఏలూరు. 
[మసావిత స్టలఎ ౩ సరసీపురం సోమేశ్వరాలయం. 
శాసన విషయం : (శ్రీధరునకు _ కొననాంబికు పుతుడై న భీమన సరసీపురం - 
(కొలనస్ప సోమేశ్యరస్వామికి అఖండ దీపం నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది 
ఈ శాసనం ఏలూరు మసీదులోని ఒక రాతి స్తంభం మీచ చెక్కి ఉంది. శాసనంలో ఒక 


పదం మా(తమే ఉంది. (తె,క.చ_9 10 b) 
ఫీమన కొండన పాములపాడు శాసనము 
కాలం న E శ. 1172 ప్రాంతం, 


ఆా సన (పదాత : భీమన కొండన. 
_వస్తావిత స్దలం * గుంటూరు తాలూకా _ పాములపాడు |గామం. 
శాసన విషయం : ఈ శాసనం పాములపాడులో వేంచేసియున్న మల్టి కార్డున స్వామి 
. వాతి ఆలయానికి ఎదుట ఉన్న నంది నాగ స్తుభం మీద చెక్కి ఉంది. శీమన కొండన, 
తన తలి లి దం|డులకు పుణ్యలోకాలు సం|పా ప్తి పించటం కోసం, మలి ల్లి కార్గునస్వా మికి అఖండ ' 
దివం నిలిపినట్లు ఈ శాసనం వల్లి తెలుస్తున్నది. దీనిలో ఒక ఉత్పలమాల, ఒక కంద పద్యం 
ఉనాయి. .. (తె.క.చ_ 808-cy 
ఫీమన _పెగడ Beh gine 
కాలం క క్రీశ. 11 వ శతాబ్దం. 
దెచించిన శాసనాలు : 1. సోమలడేవి దక్షారామశాసననం (1085). 
2. రాజమహేం[చవర మార్కండేయేశ్వర స్వామికి దీపదాన శాసనం 


(1072). 
శాసనక ర్త, ఈయన రాజరాజ నరేం|[దువి సవతి సోదరుడైన విజయాదిత్యుసికి 


మంతి. నన్న యభట్లు కుమారుడని కొందరు ఊహిస్తున్నారు. (కె కంచ. 188) 
ఫిమన మై 
అలం స (కీ. శ. 16 వ శతాబ్దం. 

QO 


744 తెలుగు సాహిత్య 'కోశము 


రచన : దశావతార పద్యము. 
విశిష్టత * ఈయన [వాసిన పద్యాన్ని? * భీమకవి దశావతార పద్యం? అని 
అజ్ఞాత |గంథ సంధాత ఉదాహరించాడు. ఇదే సద్యాన్ని కంచిరాజు నూరయ్య (వాసిన 
“కన్నప్ప చర్మిత'” లోనివని భావించి పెదపాటి జగన్న “పదబంధ రత్నాకరంిలో ఉదాహ 
రించాడు. ఈ సంకలనరర్త లిద్దరిలో ఎవరు పొరబడ్డారో తెలియదు, తెలుగు సాహిత్యంలో 
దశావతార పద్యాలను [హాయటం, నందితిమ్మన్న పారిజాతావహరణంలో మొదలు. 
పెట్లాడు. _ శ్రీకృషదేవరాయలు, పెద్దన, తెనాలి రామకృషుడు దశావతార పద్యాలను 
లి ణు స అ 
(నాశారు. కాబటి ఈ భీమన్న (ప్రబంధ కవులకు సమకాలికుడని చెప్పవచ్చు. భీమన్న 
అవగానే. తెలుగు సాహిత్యంలో వేములవాడ భీమకవి గుర్తుకు వస్తాడు. కాని, ఈ 
దశావతార పద్యకర్శ వేములవాడ కవి కాడు. ఈ భీమన్న భిన్నుడు. (ఆరుద_9) 
ఫీమన్న దశావతార పద్యము 


కర్త ఏ చూ. భీమన్న. 
ఫీమయ పండని చేబోలు శాసనము 
కాలం : [కీ శ, 1140 పాంతం. 


శాసన |పదాత, రచయిత : భీమయ పండడు, 
(పసావిత స్థలం * గుంటూరు జిల్లాలోని చేబోలు 
శాసన విషయం : దీనిలో పేర్కొనబడిన భీమయ సండడు |పశస్త వి. 
మార్గ డేకి కవితా పద్ధతులను తెలుపుతూ తెలుగు కవిత చెప్పిన పండయ కృతులు 
దొరకటంలేదు. ఈ శాసనంలో ని పద్యాలలో ఈతని వంశీయుల వర్ణనముంది చే్యటోలులో 
వేంచేసియున్న మహా సేనునకు (కుమారస్వామికి), తన తంగడి ఖీమరాజుకు ధర్మార్థంగా 
అఖిండదీపు నిలిపాడు. దీనిలో 1 శార్దూలం, 1 (గర, 2 ఉత్సలమాలలు, 2 చంపక 


మాలలు, 1 మ శ్రేభం, చివర గద్య ఉన్నాయి (తె.క.చ_242_244) 
ఫీమవి| కమము 
కర్త ఏ చూ. గుడు సోమనాథ శాస్ర, 
చక విన్‌ రూపకాలల్లో ఒక కున వ్యాయోగము. (ఆం.సం,సా_528) 
ఫీమసింగి కవి రాజు 
కాలం న (కీ.శ. 11794 కు పూర్వం. 
స్తలం 2 ఫీమసింగి. 
రచన 2 రాణీ రాజ విలాస, 


ఈ కవి ఆసలు ఏకు తెలియలేదు. _ భీమసింగి (పాంతానికి చెందినవాడై 
ఉంటాడని పండితులు భావిస్తున్నారు. భీమసంగి విశాఖమండలంలోని శృంగవరసపు 
కోట తాలూకాలోనిది, కావ్యంలో కవి జంపన విజయరామ భూపతి, జంపన అప్పల 
రాజులను పేర్కొన్నాడు. వీరు 1184లో జరిగిన పద్మనాభ యుద్ధంలో పాల్గొన్న . 
వీరులు, 


(పాచీన సాహిత్యము 745 


ఇతని కావ్యంలో హిందీ భాష ఆక్కుడక్క-డా ఉంది, హిందూస్థానీదరువులు 
టప్పాలు వాడాడు. (య,వా.చ_80) 


ఫీమసేన విజయము 
కర్త గ అక్కయ, 
అంకితం : తిరుమల సేంకచేశ్వరునికి. 
దృశ్యకావ్యం. తిక్కన విరాటపర్వం ఆధారంగా రచితం. ఉదాత మైన రచన, 
(య,గా.సం-Vol-4) (ఆరు ద_12.184) 


ఫీమసేన విజయము (అలభ్యం) 
కవి: ఏనుగు లత్సకవి (చూ). 
ఏనుగు లక్ష్మణకవి గంథాలనుండి ఈ కృతి రచనా వృత్తాంతం తెలుస్తున్నది. 


ఫీ మేశ్వర పురాణము 
నామాంతరం : భీమఖ౦ండము. 
కర్త: శ్రీ నాథుడు. 
రచనాకాలం ౩ [కీ శ. 14930 [పాంతం, 
రృతిభర్త : బెండపూడి అన్నయ మం తి. 
ఆరు ఆశ్వాసాల కావ్యం. (దాక్షారామ ఫీ మేశ్వరుని మహిమలు శవి ఇందులో 
వర్ణించాడు. స్కాందపురాణంలో ని గోదావరీ ఖండానికి ఇది అతి స్వతం|తానువాదం. శివ 
పురాణంలోని కథలు ఎక్కువ, వ్యాసుని యాత్రలో మజిలీల వర్ణన ఎక్కువ. దక్షారామం 
విశిష్టత, వ్యాస నిషా్య-సన ఘట్టం ' దాగా ఉంటాయి. అగస్త్యుడు, వ్యాసుడు, గోదావరి 
తత్త సర్యటించ చేట్లు చేసి, కవి వారిని దక్షారామంలో (వవేళ పెడతాడు. క్షీరసాగర 
మధనం, హాలాహాల భక్షణం ఇందులో ఉన్నాయి. (అరు ద- -8) 


భువన విజయము 
కౌలం : కీ. శ 16 వ శతాబ్ది, 
శ్రీకృష్ణ దేవరాయల సభాభవనానికి భువన విజయమని పేరు. దీనిలో ఎనిమిది 
దివ్యులలో ఎనిమిది మంది కవులు ఆసీనులయ్యేవారని, వారికి అష్ట్షదిగ్గజాలని చేరని 
సాహితీవే త్తలు భావిస్తున్నారు. వీరిలో సంస్కృత కన్నడ కవులు ye ఉండేవారనే 
విషయంలో పండితులమధ్య భేదా భీ పాయాలున్నాయి. 


అ ల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్యలరాజు రామభ్యదుడు, ధూర్దటి, 
హాదయగారి మల్లన అనే అయిదుగురు కవులు రాయలకు సమకాలికులై భువన విజ 
యంలో ఆసీనులై. ఉండటం సర్వనమ్మత మైన విషయం. తెనాలి రామకృష్ణుడు, భట్టు 
మూర్తి, పింగళి సూరన అష్షవిగ్గజాలలో ఉన్నారని దిరిమెన (పతీతి ఉంది. కాని చార్మిత 
కంగా వారి కాలాలు వేరనీ, . రాయు అనంతరకాలు వారనీ తెలుస్తున్నది, ఏరి 
స్థానంలో దుగ్గుకు సుస్క్భఘుత కన్నడ కవులు ఆ సభలో ఉన్నారని అంటారు. ఎనిమిదో 


18. తెలుగు సాహిత్య కోశము 


కవి దిగజంగా కందు కారి రు|[దకఏ ఈశాన్య దిక్సింహాసనస్టుడె ఉన్నాడనటానికి ఆధారా 
లున్నాయి. రుదకవి తాను రాయల సన్నిధిలో హ ర్షంబందినట్లు చెప్పుకొన్నాడు. ఇతడు 
పెద్దన, తిన్మున, తాతాచార్యులు మొదలగు వారితో వాదించినట్లు, మంగలి కొండోజు 
సాయంతో రాయల ఆస్థానంలో చేరినట్లు తెలుస్తున్నది. కాబట్టి ఆష్షదిగజాలలో ఎనిమిదో 
కవిదిగ్గజంగా కందుకూరి రు దకవి ఉన్నాడని నిశ్చయంగా చెప్పవచ్చు. అష్టదెగ్గజాలపే ర్ల 
విషయంలో భిన్నాభి పాయాలు న్నా, రాయల సాహిత్యగోషులన్నీ (సిద్దమైన ఈ “భువన 
విజయంలో నే జరిగినట్లు కవి పండిత విమర్శకులందరూ shes (తె.వి. స_6_752) 
భూఖగోళదీపిక 

రచనాకాలం ౩ కీ. శ. 1848 |పాంతం, 

కర్త ఆ వై ద్యనాథ సిద్ధాంతి. 

' వచన గంథం. ఇది జ్యోతిళ్శాస్త్రంలో వివరించబడిన భూగోళ ఖగోళ విష 
యాలను, (వతి స్మృతీతిహాన పురాణాదుల నుంచి స్మపమాణ |గంథాలలో చెప్పబడిన 
[బహ్మాండ విషయాలను, సకల జనోపయు కంగా తెలియజేస్తున్నది. ము దితం. 

(వ వా_67 
భూతపురీ మాహాత్మ్యము (అసమగ్ర 
రచనాకాలం : [ 5. శ, 19వ శతాబ్దం. 
కర్త : కరాలపాటి రంగయ్యకవి. 
పద్యకావ్యం. కవి మూడాళశ్వానాలు మా|తం పూర్తిగా రచించాడు. అతడు 
మరణించడంతో [గంథం అసంపూర్తిగా మిగిలిపోయింది. రచన సుందరంగా ఉంది. 
(వీరేశలింగం పంతులు _ సమ్మగ పరిశీలన) 
భూ భమణ కాంతి నిరననము 


కర. చూ, సింగంపల్లి నరసింహ సిద్ధాంతి. 
జో్యతిశ్ళాస్ర సంబంధమైన రచన. (ఆం. సం. సా. 
భూమిక 
చూ. ఆవతారిక. 


కావా సరంభంలో చేసే రచన. భూమిక అంపే అంత స్తు _ ఉన్నత [ప దేశం జే 
దీని నధిష్టించిన వారికి (కింది వస్తువులు స్పష్టంగా గోచరిసాయి. “అలాగే కావ్యారంభంలో 
ఉండే ఈ భూమిక చదివితే కావ్యవిషయం గోచరిస్తుంది. పీఠిక కూడా ఇలాంటిదే. 
(కావ్యాలంకార సం|గహం 
భూమినాథ కవి 
నామాంతరం : నల్ల దీక్షితుడు (చూ. 
భూరమాదేవి శాసనము 
కాలం కశ. 12 శతాబ్ది, 
శాసనం, వేయిఎచినవారు  భూరమాడేవి, 


(పాచీన సాహిత్యము 747 


శాసన విషయం : దీనిలో చతుర్ధ కులజులై న ధనంజయుడు, బెతరాజు, 
గండభూ వతి, ముమ్మడి భీముడు మొదలయినవారి వర్లనముంది. వీరు వెలనాటి చోడ 
భూపతులు కావచు. భూరమాదేవి గండభూపతి అర్జాంగి. శాసన పద్యాలలోవి విష 
యాలు అస్పష్టంగా ఉండటంవల్ల ఈమె ఏ దానాలు చేసిందో చెప్పలేము. దీనిలో 
రెండు చంపకమాలలు, ఒక ఉత్సలమాల, నాలుగు కంద పద్యాలు ఉన్నాయి. 
(తె.క.చ_279, 280) 
భూరిగుణజాల శతకము 
రచనాకాలం : [కీ శ. 1850 |పాంత౦ కావచ్చు, 
కర్త ఏ; మాటూరి ఎంకటప్పయ్య. 
ఈ శతకం ము[ దిత౦,. 
భూషణార్ధి 
సప్తవిధ కవులలో ఒకడు. పతి పద్యం అలంకార యుక్తంగా రచించే 
కవి. (అప్పకవీయం_26) 
భంగపంచకమ్‌ (సం) 
నామాంతరం : తుక్కా-పంచకము. 
కవయిత్రి : తుక్కాదేవి. 
భృంగ సందేశమ్‌ (సం) 
కవయి (తి గ (తి వేణి. 
ఇది వియోగ శృంగార రసాత్మకమైన సు దేశ కావ్యం. దీని (వాత [పతి 
తంజావూవ సరస్వతీ మహల్‌లో ఉంది. (అ.భా. కవయి[ తులు) 
భృంగిస్తవము (అలభ్యం) 
రచనాకాలం : క్రీ.శ. 1160 (పాంతం. 
కర్త : మల్లి కార్డున. పండితుడు, 
భగుపాతము 
నామాంతరం : కనుమారి, 
భక్తుడు శివైక్యం పొందటానికి కొండకొననుంచి దూకి చనిపోవటమే 
భృగుపాతం, దీనినే తెలుగులో “కనుమారి” అంటారని పండితులు కొందరు నిర్దా 
రించారు. పాల్కురికి సోమన్న పండితారాధ్య చరి[త్రలోను, నాచన సోమువి ఉత్తర '. 
హరి వంశంలోను, తిక్కన భారత శాంతి పర్వంలోనూ ఈ “కనుమూరి” (పసక్తి 
స్పషంఎగా ఉం౦ది, 
(శ్రీశైలం aes కోర్మారీశ్వరం అనే ఒక పుణ్య స్టలముందని, అది కొండ కొన. 
కొమ్ము అనీ, అక్కడ నుంచి భక్తులు పుణ్యలోక |పాప్పీ కోసం నేలమీదకు దూకి 
ల తం చేస్తారని చెప్తావు. . ముఖ్యంగా శివరాతినాడు అక్కడ చాలా మంది 


748 తెలుగు సాహిత్య కోళమ 


భక్తులు ప్రాణత్యాగం చేస్తుంటారట. పండితారాధ్య చరిత్రలో బిల్లి హుడనే రాజు, 
తన భార్యతోపాటు మల్లి కార్జునస్వామిని ధ్యానిస్తూ కొండ కొననుంచి పడి శివైక్యం 
పొందాడని ఉంది. *కర్మారి' పదమే తెలుగులో “కనుమా” ఆయిందని పండితులు 
తేల్చిన సారాంశం. కనుచుండగనే మారికి (చావుకు) బలికావటావ్ని “కనుమారి"” అనటం 
స్పష్టం. i 
నాలుకలు కోసుకొని, చేతులు నరుక్కొని, చన్నులు కోసుకొని, తలలు 
నరుకొ),_ని, తనువులను అర్చించే వీరశై వులున్నప్పుడు కొండ కొన నుంచి దూకి చని 
కం పొందే భకు కు లున్నారనుకోవటం ఆసంగతం కాదు. 
కాకతీయుల కాలం నాటికే ఇది (పసిద్ధ మైన ఆత్మబలి దానంగా తిక్కన, నాచన 
సోమన, పాల్కురికి సోమనలు చెప్పారు. పింగళి సూరన్న “కళాపూర్లాదయం "లో 
అభినవ కెముది శల్యాసురుని చంపించటానికి కత్తితో పరుగెత్తే సమయంలో మణి కంధ 
రుతు భృగుపాతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడనేది కూడా పై విషయాలకు ఉసబలకంగా 
ఉంది, (ఆం, సాం.చ_11 4. 114) 
ఖెమీ పరిణయమ్‌ (సం) 
కర్మ 2: రత్నఖేట శ్రీనివాస దీక్షితుడు. 


పోయి దె క్ర 
(“=n 


నాటకం. 
శ రంపల్తి తిరుమలరాయక వి 
కాలం * క్రీశ. 19వ శతాబ్దం. 
సలం * గద్వాల. 
చాటుశవి. సంస్కృతాం ధాలలో ఆశువుగా కవిత చెప్పిన సమర్ధుడు. 
ఇ రవకవి 
కాలం న (కీ.శ. 1410-1480 |పాంతం కావచ్చు. 
రచనలు : |. శ్రీరంగమా హాత్మ కము ఏ. రత్నళాస్త్రము శి. కవిరాజ గజాంక్రుశము. 
విశిష్టత : [(పముఖ తెలుగు కవి గౌరన పతుడు. ఈ కవి వాసిన (శ్రీరంగ 
మాహాత్మ్యాన్ని చూసి చాలా మంది తెలుగు కవులు అదే పేరుతో (గ్రంథాలను వౌశారు, 
ఇతవి కవిత్వం (వ వౌఢంగా, రమ్యంగా ఉంటుంది. ఇతనిని పోతరాజు భెరవునిగా కొందరు 
పేర్కొన్నారు. (క త-0-285; వా,చ; వం,ను_79) 
థా రవ తం తము 
కాలం: (కీ. శ. 11.15 శతాబ్దాల మధ్యకాలం. 
పూర్తి వివరాలకు చూ. _ భైరవీచకము. 
ఇ రవమూరి ముళువాగళు రాజు 
కాలి) : (కీ. శ . 1700 (పాంతం, 
స్థలం ఏ. మైసూరు (భై రవకూరు (ప్రాంతం). 


(పాచీన సాహిత్యము 749 


సాహిత్య పోషకుడు. కోడూరు వేంకటాచల కవి చేత స్కాంద పురాణంలోని 
శివరహస్య ఖండాన్ని తెనిగింపచేసి ఆంకితం పొందాడు. 


3 


ఇతని నివాసస్టలాన్ని బిటి ఇంటిపేరు _భెరవకూరు అవి, _ఖరవమూరు అని, 


వై రకూరు ఆనీ భిన్నాఖ్నిపాయాలున్నాయి. (ఆరు ద-!1£_84; ద.దే.వా-490) 
థె రకుచ్చకము 
నామాంతరం : యోగినీ చ|క్రము, చక్రపూజ, ఛై రవతం(తము, కులాచారము. 
కాలం : డీ: శ, 11-15 శతాబ్దాల మధ్యకాలంలో [పచారంలో ఉంది. 


తాంత్రిక మతంలో భి రవీచ|క్రము ఒక తాం తిక పక్రియ. కాకతీయ _ రెడ్డి క్‌ 

వెలమ రాజుల కాలంలో ఇది బహుళ (పచారంలో ఉన్నటు _ అప్పటి సాహిత్యంవ ల 
గా రా 

తెలు స్తున్నది. ఇది ఒకరకమైన శక్తి పూజా విధానం. ఈ పూజ ముగ్గులమధ్య (పధానంగా 
కేం దీకృతమె ఉంటుంది. ఈ ముగ్గుల పరిధిలోని కులాచారు లందరూ _ తాంగతిక మతా 
చారం (పకారం మచ్యం సేవిస్తూ, మాంసమత్స్యాదులను భక్షి స్తూ, మెభునం నిర్వహిస్తూ, 
వేయించిన ధాన్యపు శేషహాను. భుజిస్తూ, పరమ జుగుప్పాకరంగా (పవర్‌ ర్త్‌స్తూ ఉండేవారు. 
ఈశ చ కపూజలో నిర్వహించే పై అయిదు కార్యాలనే “పంచమకారాలు” ఆంటారు. 


ఈ€ రక మైన శ్త్‌ పూజ చేసేవారిని కులాచారులని, ఈ ఆచారాన్ని “కులా చారము” అనీ 


ఆంటారు. ( తెలుగు-ఏ.జూ 7) 
ఇ రజవుని గుడి 
నామాంతరం 2  చంపుడుగుడ్‌ (చూ). 
భోగ నాథుడు 
కాలం ; [క శ. 14వ శతాబ్దం. 
రవనలు : 1. వ్యిటగుంట [సశ గస్తీ (సం) ల రామోల్లాసమ్‌ (సం) 3. (తిపుర 


పిజయమ్‌ (సం) 4. శృంగార మంజరి (సం) 5. ఉదాహరణ 
మాల (సం) 6. మహాగణపతి స్తవమ్‌ (సం) 7 గౌరీనా థాష్ట 

క్రమి (సం). 
ఇతడు మాధవ, సాయణాచార్యులకు తమ్ముడు. కంసరాయల కమారుడెన 
ద్వాతియ సుగమ భూపాలునికి నర్మసచివుడు. [పతిభావ్యుత్స త్తులు దండిగా ఉన్న 
ముహాకవి. ఈతని కవిత కావ్యవిదులకు ఉపదేశకమట. పదబంధ చమత్కారం, 
[శంతిహిత వివేచను, అర్థగౌరవం మొదలయిన సాపొతీ విశేషాలు ఈతని కవితలో 
ఊఉ హాయి. (తె. వి.స_ శ్ర 

భోగ నృపొలుడు 
కాలం ప కీ. శ 17వ శతాబ్దం. 

సాహిత్య పో షకుడు. గంగకవి రచించిన శతముఖ రామాయణం (నాలుగో 


ఆ శ్వానాన్ని) అంకితం పొందాడు. ఈ రామాయణానికి పితా విజయమని నామాంతరం 
ఊం౦ది, 


750 తెలుగు సాహిత్య కోశము 


భోగావతీ ద్విపద 
కర్త * తెలియదు, 
ద్విపద రచన. భోగావతి సౌందర్య వర్ణన, నాయక వృత్తాంతం, విరహనర్గన 
ఉన్నాయి కృత్యాదిని శివస్తుతి ఉంది. రవనాదోరణీ తమిళంలోని “ఉలా” |సజంధం 
వలె ఉంది. దక్షిణ దేశీయాం ధవాజ్మ యానికి చెందిన రచన కావచ్చును. దీని | పతి 


మవరాసులో ఉంది. (ద్వి.సనా.చ. 4 
భోగినీ దండకము 
రచనాకాలం : | కీ.శ. 1384-99 (పాంతం. 
కర్త వ్‌ బమ్మెర మోతన (చూ). 


(ప్రత్యేకత ! సర్వజ్ఞ సింగ భూపాలుని వేశ్యను నుతిస్తూన్న దండకం 
ఇది. పోతన యౌవనంలో దీనిని రచించాడట. కవి మొదట ఈ రాజు ఆస్థానంలో 
ఉన్నాడనీ, తరవాత రాజును ఏవగించుకొని, భక్తిభావం "'పెంపొందించుకొని అతవి 
కొలువు విడిచాడనీ అంటారు. ఈ దండకాన్ని పోతన వాయలేదనేవారు కూడా 
ఉన్నారు. ( రె.రా.చ) 

భోజకన్యా పరిణయము 
రచనా కోలర: . (కీ.శ. 17వ శ తౌద్దం చివరి భాగం. 
కర్ర ఏ కోటీశ్వర కవి. 

ఐదాళ్వానాల (పదింధం. (పొఢ మైన రచన. రుక్మిణీ కృష్ణుల వివాహ 
గాథ వరి తం, 


EF 
భోజరాజీయము 
రచనాకాలం : (క. శ, 15 వ శతావది. 
లు 
కర _ అనంతామాత్యుడు. 
అంకితం ఏ“ అహోవిల నరసింహస్వామికి, 


[పత్వేకత న వడాళ్వానాల కథాకావ్యం. ధారా నగరాధిపతియెన భో జరాజుక్రు 
సంబంధించిన ఆస క్రి కర మైన కథలున్నాయి. కథ చారి|తకం కాదు. కల్పితం. కథలలో 
ధర్మబోధ [పధానంగా ఉంది. పసిబాలుర హృదయాలకు హత్తుకొనేటట్లు కవి వీటిని 
(వాశాడు. తెలుగు సామెతల సమయోచిత ప్రయోగం, సుదీర్హ వర్ణనలు ఇందులోని 


[ప త్యేకతలు. (రె.రా.చ) 
భోసల కోసలీయమ్‌ (నం) 
కర్త : నివర్తి శషాచల (పతి) కప్‌ 


అంకితం : శాహమహారాజుకు (1884_1712). 


మహారాష్ట్ర రాజాల వంశచరితను సవిస్తరంగా నర్జిస్తున్న గంథం. 


(పాచీన సాహిత్యము 71 


_తమరగీత (అలభ్యం) 
రచనాకాలతి : (కీ.శ, Lr శతాబ్దం. 


కర్త “ విజయ రాఘవనాయకుడు, 
పద కవితాశాఖకు చెందిన రచన. (ద, దే.వా_80) 
(తమరగీతము 
కర్త ఏ తెలియదు. 


జానపద పౌరాణిక గేయం. 
చూ. పౌరాణిక గేయములు. 


_భమరగీతి (పబంధము (అలభ్యం) 
రచనాకాలం : [కీ శ. 1600 (పాంత౦. 
కర్త : ఎలకూచి బాలసరస్వతి. 
ఇది |పబంధమట. (క.త_11) 
_శమరాంవికా సంవాదము 
కర్త చూటవావాకన్తః 1 
విశేషాలు తెలియవు. (ఆం. నం. సా 
మంగళగిరి ఆనందరవి 
కాలం వ్‌ & శ్ర. 10వ శతాబ్దం, 
జన్మస్థలం : కృష్ణా మండలం, 
రచనలు : 1. విజయనందన విలాసము(శశిరేఖాపరిణయము 2. వేదాంత రసాయ 
నము. 
తిమ్మయామాత్యుని పుత్రుడు. లాక్షణిక్నాగగణ్యుడై న ప్రబంధ కవి. ఈతని 
కవిత్వం మృదుమధురమై _అనర్గళధారతో రమణీయంగా ఉంటుంది. ఈ కవి 
రెండవ రచనలోని ఇతివృత్తం ఏసుక్రీస్తు చరిిత- అప్పటికి ఇతడు క్రైంస్తవ 
మతం స్వీకరించాడే మోనని విమర్శకులు ఊహిస్తున్నారు. మార్కు, మత్తయి, లూకా 
సువార్తలను |గీకు భాషనుండి అనువదించడంలో పాశ్చాత్య విద్వాంసులకు కోడ్చడ్డాడట. 


ఆనందరాయర్‌ గా ేసిద్దుడు, (క.చ-_78; ర్‌, త_1లీ681) 
9 
మంగళగిరి విలాసము (అలభ్యం) 
కర్ర క బొడ్డపాటి పిరయ్య, 
పెవపాటి జగ్గన్న తన “ పదింధర త్నాకరంగిలో దీనినుంచి ఒకపద్యాన్ని 
ఉదాహరించాడు. (ఆద|ద.9) 
మంగళము 


నామాంతరాలు: హారతి, ఆరతి, ఆరా త్రికము, షష్ట్యంతము, నివాళి, ధవళము (చూ). 
గీత (పదింధం,. వివిధ గితులతో నీరాజన |పయోజన పురస్సరమైన ఈ గీత౦ 


752 తెలుగు సాహీత్య కోశము 


బహు యక్షగానాలలో [పయు క్రం. సాధారణంగా షష్ట్యంతంగాను, పాదాద్యంతాల మంగళ 


శద్ద పురస్సరంగాను ఉంటుంది. 


సంగీత రత్నాకరం ప్రకారం ఇడి ఒక గీత |[పబంధం. సాధారణంగా 
(గంథాఎతాలలో ఉంటుంది శహాజీ (పభృతుల యక్షగానాలలో ఇది |గంథాదిలో ఉంది, 


దీవిని తమిళంలో తోడై మంగళమంటారు. దక్షిణ దేశంలో హరికథా కాల 
క్షేపాలు, భాగవత మేళ నాటకాలు, భజన కూటాలు దీనితోనే [పారంభమవుతాయి. 
తాళ్ళపాక వారి కీర్తనలలో కూడా ఇది ఉంది, (య. వా, చ-888-88) 


మంగా దుష్పాంసులా విలాసము 
రచన * బుచ్చాలి గోపాలయ్య. 
ఆ౦కితం ; విరూపాక్ష దేవునికి. 
మంజరీ ద్విపదలో నడచిన కావ్యం. ఆనెగొండి చిన వెంగమరాజు (పోళ్చా 
హం౦ంతో చేయబడ్డ రచన. ఆక్టీలంగాను, జుగుప్పాకరంగాను ఉన్నది. మధుర నేలిన రాణి 
మంగమ్మ మీది ద్వేషంతో ఈ కావ్యం సంతరించారని పరిశోధకుల తలంపు. ఇదే 
కావ్యాన్ని పద్యకావ్యంగా కూడా కవి రాశాడు (చూ.“నుధుర మంగాపుంశ్చలీ విలాసము). 


(ఆరుద_ 12-88) 
మంగిపూడి వారు 
“పూడి” శబ్దం చివరలో ఉండి, [గామ నామంతో ఉన్న ఇంటిపేరు?" కూచిపూడి, 
ద్వారపూడి ము॥ ఇలాంటివి, (భారతి_మార్చి- 45-226) 
మంచన 


కాలం వ (క్రీశ. 1182 _ 1208 ప్రాంతం, 

స్థలం “ చంవవోలు. 

రచన : కేయూర బాహు చరిత్రము, 

కవి కాలాన్ని గురించి భిన్నాఖి పాయాలున్నాయి. ఈతడు “సకల కవి 
జన విధేయ మంచన గానుధేయ” అని విధేయతతో చెప్పుకొన్నాడు. “బాల రసాలసాల” 
అనే ప్రసిద్ధమైన పద్యాన్ని పోతనకంటె సుమారు 150 ఏళ్ళు ముందుగా ఇతడు చెప్పా 
డని పండితాభి పాయం. సంస్కృతంలో రాజశేఖరకమషి, వాసిన “విద్ధ్దసాల. భంబిక” 
దృశ్యకావ్యం ఇతని కేయూరదాహు చరి తకు మూలం. మధ్య, మధ్య బోలెడు కథలు 
చేర్చాడు. పంచతం[తంలోని కథలను జాగా వాడుకున్నాడు. ఇతనిది (పొఢమై రస 
వ_తమైన శేలి. (ఆరు[ద-2) 
మంచన గళ వచనము (కన్నడం 
కవి: శివలెంక మంచన, 


శివభక్తి పతిపాదకమైన వచన | గంథం. (తె.వి.న_1) 


(పాచీన సాహిత్యము 758 


మంచెళ్ళ కషక వి 
6 
కాలం : డీ. శ్ర, 1100-1800 మధ్యకాలం. 
ఆస్థానం * వెలుగోటి వారి ఆస్థానం. 
రచనలు : 1. వేంకట నగాధిప శతకము (వేంకటనాథ శతకము) 2. పూరుష ముఖ్య 
శతకము 9. రంగ శతకము 4. రఘుపుంగవ శతకము (అలభ్యం) 
గ. వరదరాజ శతకము (కృష్ణ శతకము) 8. కృష్ణ శృంగార కథావళి. 
పాపయమంతి, లక్ష్మమ్మల కుమారుడు. హృదయంగమంగా రచన చేసిన కవి. 
తం|డిపేరు 'బాలయి అని కొన్ని ప్రతులలో ఉన్నది. ఇతని కృష్ణశతకం వరదరోజ శతక 
మనే పేర ముదితం. ఈ కవిని బాలకృష్ణ కవిగా కొందరు పేర్కొన్నారు, తెలుగు: శతక 
కవులలో ఇతెసికి (ప త్యేకస్టాను ఉంది ఈయన వెలుగోటి వారిమీద చాలా చాటువులు 
చెప్పాడు. వెలుగోటివారు వేంకటగిరి | పభివులు, ఈ కషిమీవ కూడా కొన్ని చాటువు 
లున్నాయి, ఇతడు కొమ్మాలపాటి ఓబిన-క పికి సవ్యాఖ్యాన వసుచరి తం పంపుతానని మాట 
ఇచ్చి, మూల (గంథాన్ని మాత మే పంపాడట. ఓబన కవి నిరాశచెంది ఇతన్ని ఒక 
పద్యంలో తిటాదు. (శ.క.చ_ర్‌74, 98, 748 ; చాంప.ర) 


మంజరి 
ద్విపద రచనా విశేషం, (ప్రాసనియతి లేకపోవటం మా(తమే దీనికీ ద్విపదతో 
గల బేదం. ఇదికాక ముజరి పేరనే మరొక రచనా విశేషం యక్షగానాలలో అతి విర 
శంగా [పయు క్తమైవది. ఇది ఏకతాళి సడకతో ఉంటుంది. పాదానికి 16 12 మాత 
లుంటాయి. యకిస్థానం [Ts మా త్రాస్థ్రానం. | పాస, అంత్య|పాసలు విహిళాలు. కొన్ని 
చోట్ల పాసయతి కాడా ఉంటుంది. (య.వా.చ-£08) 
మంజరి 
శ్రవ్య కావ్యభేద). తెలుగులో నరనభూపాలీయంలో దీని లక్షణముంది. 
సాహిత్య వర్పణాదులలో దీని లక్షణం కనిపించదు. 
ప్రీల శృంగారము, విరహము, వసంత మన్మథాదుల విజృంభణ, సరః కేళి, 
వనశేళి మొ॥ వాటి వర్ణనలే మంజరి. (తె.వి.స-క్ర) 


మంజరీ ద్విపద (ప్రబంధ నాటకము (అలభ్యం) 
రచనాకాలం : డీ. శ. 17వ శతాబ్దం. 


కర్త * విజయ రాఘవనాయకుడు. స్‌ 
ఇది మంజరీ ద్విపద [పబంధమట. (దందే వా..88) 
మంజుల వెషధము 
కర్త : పరవస్తు వేంకట రంగాచార్యులు. 


వై షధానికి ఆనుసరణ (ప్రాయమైన కావ్యం. రచన రసవంతంగా సరళంగా 
ఉంది. 


154 తెలుగు సాహిత్య కోళము 


మంజువౌణి 
రామరాజభఘాషణుని వసుచరిత్రలోని పాత. వసుచరి[త ఆంధ పంచ 
కావ్యాలలో ఒకటి. 


మంజువాణి గిరకకు చెలికత్తె, చతురురాలు. గిరిక విరహా ర్రగా ఉన్న 
సమయంలో వసూజు చెత కేగి, ఆయన సంగతి గ్రహించి. గిరిక పరిస్టితి తెలిపి, రాజు 
ఇచ్చిన అంగుశీయకాన్ని తెచ్చి సఖికి ఆనందాన్ని కలిగించింది, తాను చేసిన | పయాణాన్ని 
చక్కగా పన్లిఎవినది. మంజావాణి వసురాజు అంతఃపురంలోని రత్నాల బొమ్మలలో 
ఒక బొమ్మగా నిలుచుండి బొమ్మ మాట్లా కినట్లుగా రాజుతో మాట్లాడడం, గిరిక సంపున 
తెచ్చిన హారాన్ని రాజుపై విసరడం, అతి రమణీయమైన ఘట్టాలు. ఇంద్రుడే 
కోలాహారుని అడిగి వసురాజుతో గిరికా వివాహం జరుపుననే వార్తను గిరిక కెరుకపరచి 
ఆవుదిఎప చేసిన స్నేహశీలి. ఈ పాతను చాతుర్యంకో భవభూతి రచించిన మాలతీ 
మాడ వములోని కామం3కి పాతక పోల్చుపచ్చును. 


మండ కామేశ్వర క 
నామాంతరాలు : ముడ చిల్లికామకొ స్త్రి. మండ నరహరికామయ్య, 
కాలం . &E శ, 1824. 1802. 
స్టలం * విజయనగర సంస్థానం. 
రచనలు * 1. తులసీరామాయణము 2. రూర్మపురాణము 8. మార్కండేయ 


పురాణము 4. రామకథాసార సం|గహము ౮. అం _ధమన్వర్థ దీపిక 
8 వరాహపురాణము 7, మత్స్యపురాణము 68. వాసంతికాస్వప్నము 
9. డెవీలీలా తరంగిణి 10. గరుడ పురాణము మొదలగునవి. 


విజయనగరం సంస్థానా ధిపతి అయిన విజయరామ గజపతి కాలంలోను, 
ఆనంద గజపతి మహూజు అ్ఫ్యకోను ఈకవి వారి ఆస్థాన విద్వాంసుడుగా | పథ్యాతి 
గాంచినాడు. తులసీరామాయణం విజయరామ గజపతి ఆజ మేరకు (వాశాడట. తకన 
రచనలన్నీ ఆనంద గజపతి కాలులోనివి. “హూర్మపురాణము' మా(త్రం విజయరామ 
గజ 3కికి అంకితం. ఇతవి రచనల్లో ఎక్కువగా ఆం ధీకృత [గంథాలే కవిపిస్తున్నాయి. 
(ఆం.సం, సా_428_429) 
మండ చిట్టి కామశాస్రి 
నామాంతరం : మండ కామేశ్వరక'వి, 
మండనకొమ్మన పాములపాడు శాననము 
కాలం పసు (2 (పాంత౦. 
శాసన (ప్రదాత : మండన కొమ్మన. 
(పసావిత సలం: గుంటూరు తాలూకా _ పాములపాడు (గౌమం. 





[పాచీన సాహిత్యము 705 


శాసన విషయం ; ఈ శాసనం పాములపాడులో వేంచేసియున్న మల్లి కార్డున 
స్వామివారి ఆలయానికి ఎదుట ఉన్న నంది నాగ _స్తుభం మీద చెక్కి ఉంది. మండన 
కొమ్మన, తన తల్లి దం|డులకు ధర్మార్థంగా మల్లి కార్గునస్వామి వారికి ఆఖఎడ దీపం నిలిపి 
నట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక ఉత్సరిమాల, ఒక కందపద్యం 


ఉన్నాయి. ( తె.క.చ-808) 
మండ నరసింహకవి 
కాలం ; క్రీ.శ, 17వ శతాబ్దం. 
రచన : ఆం|ధకొముది. 


విద్వత్కవి. ఇతన్ని గురించిన వివరాలు తెలియరాలేదు. (తె.వి.స_4) 


మండ నరహరి కామయ్య 
నామాంతరం ౩ మండ కా మేశ్వరక ని. 
మండపాక కవులు 
బొబ్బిలి సంస్థానాన్ని ఆశ్రయించిన కుటుఠిబాలలో మండపాకవారి వంశం 
చాలా (పసిద్ది చెందింది వీరి పూవ్వులు విజయనగరం పెద విజయరామరాజు వలన 
కాడా సన్మానింపబడ్డా నట, బొబ్బిలి పట్టణానికి సమీపంలో ఉన్న “కామన వలస” వీరి 
వినాసం. ఇది మాడా పూర్వ |పభువుల చేత ఈ వంశంవారికి ఇవ్వబడిన ఆ(గహారమే, 
మండపాక పేరయ కవి, కామకవి, పార్యతీశ్వరశిస్ర్రి, ఇమ్మడి కామకవి 
యొ॥ హరు సంస్థాన వివ్వా౨నులుగా ఉఎటూ (పవ్యాతి చెందినవారు. పేవయకవ నిరోష్ట్య 
డాశరథి శతకం, కుముద్వతి పరిణయము, ఇందుమతి పరిణయము మొదలగు రచనలు 
చేశాడు. బొబ్బిలిలో ముడపాక వారి ఇల్లు దహనమైపోవడం చేత ఈ రచనలు 
అఆఖ్తుల్యాలు? (ఆం సం.నా-907) 
మండపాక కామకవి 
కాలం : క్రీ.శ. 1810 1872. 


స్టలం : బొబ్బిలి సంస్థానం (కామన వలస అగహారం. 
అ అ 
రచనలు 2 కార్తీక వత మాహాత్మ్యము, బలరామక్షేత మాహాత్మ్యము, |బిహ్మో త్తర 


ఖండము. జాసికీరామ శతకము, రామచం|ద (పభు శతకము, (శ్రీ సూర్య 
నారాయణ శతకము మొవలగునవి. 
బొబ్బిలి సంస్టానాశితుడు. మండపాక పేరయ్యకవి కుమారుడు తల్లి 
కోనమ్మ. బాల్యంలో తం్మడివద్దనే కావ్యపంచకం, అలంకార శాస్త్రం పూ ర్తిచేసి 
సాహిత్య విద్యలో కృషిచేశాడు. ఇతడు కొన్ని అష్టకాలు, దండకాలు కూడా రచించా 
డట. (పసిద్ధ వివ్వత్కవియైన పార్యతీశ్వరశా స్త్రి ఇతని కుమారుడు. (ఆం.సం.సా_808) 
మండపాక పేరఠయకవి 


కాలం : కీ.శ. 18వ క్షతాబం_ ఉ తరారం. 
టు వాత అ 


756 తెలుగు సాహిత్య కోశము. 


నలం ఏ బొబ్బిలి సంస్థానం_కౌమన పలస (గ్రామం 
రచనలు వ విరోనస్ట్య దాశరథీ శతకము, కుముద్యతీ పరిణయము, ఇందుమతీ పరి 
ణయము, లక్షీ,నృసింహమూ _ర్సి స్తుతికృతులు మొదలగునవి. 
“ముడపాక లచ్చన్న” కుమారుడు. మండపాక కామకవి కీ.శ. 1810_72)5 
తిండీ. బొబ్బిలి సఎస్తానాశితుడు. ఫీరి ఇలు దగమెపోవడంవల ఇతని రచన లేవీ 
ఖై గా qm రా 
లభ్యం కావడంలేదు. (ఆం.సం, సా_$0 1). 
మండపాక రానుస్వామి 
కాలం : |కిశ 19వ శతాబ్దం. 
రచనలు 1 వేవాంతక్ళతి కదంబము, గంగాలహరి, గంగా స్తవము. 
విద్వత్యం ఏ. ముండ పాక కొమకవి పుతుడు. పార్వతీశ్వర రవికి. అ|గజ్ఞడ్కు., 
మండపొక వొరు 
“పాక శబ్దం దివరలో ఉండి గామనాముతో ఉన్న ఇంటిపేరు. వీర అన్ని. 


క సూ ఉన్నారు బౌబ్బిలి సంస్థానంలో (క శ. 19 వ శతొది ద్ద 0) ఆస్థాన కవులుగా 
ల్సిన ) పార్యతీశ్వరళా స్త్రి ఇంటిపేరు “ముడవాకో (భారతి-మ సూ_46_229) 

మండ పేట పాపమ్మ న. కథ, 

శర్త్‌ వ చూ. దబిళ్ళాస్వామి 
కిరుణరస పూరిత మైస జానపద గేయు. ఈ కథ గోదావరీ మండలానికి సంబం 

ధించినది. కముణ రసాత్మక గేయాల్లో * ey లాం కథలకు జానపద సాహిత్యంలో 

ఒక (స ష్యేకత ఉంది భీ ర్రతోపాటు స సెహొగ 

బటి స్త్రీలు దేవతిలు రార: వారికి కొం 


గమసం చేసిన శ్రీని “పేరంటాలు” అంటారు. 
ఎఇ దివ్యశ కులుంటాయని వారి అభి పాయం, 


ల 
జ్‌ 
{es 
£r 

Cyr 

q 

ఓ! 

i 
ae ir 
oh 


మండపేట _ మాండవ్యప్పురంలో లక్షీ్మకాంతమ్మ, మూలయ్య ఆనే దంపతు: 
మ్మ' సరమేశ్వరి వర్యపసాదంతో జప్మంచింది, చిన్నతనంలోనే తలిదం[డులా 
పెదతి 6 రామయ్య నాయుడు, పెదతల్లి సీతమ్మ పంచి పెద్దచేశారు.. కలిగి 


హొం చేస్తామ 3 రాచర్ల పుర నివాసులై న కుంచె బాపనమ్మ, లి 


కుమాముడ్రె నే పాపయ్యతో వివాహం ని నిశ్చయిసారు. 
రామయ్య నాయునికి “సుందరమ్మ” ఆనే చెల్తెలుంది. ఆమె తన కొడుకుకే 
" లం 
పాపమ్మ నివ్వాలని, మేనరికం ఆతి[క్రమించి హోరాదన్‌ అన్నలను వేడుకుంటుంది. కొని 
తృలివర్మడులు లేని పిల్లను మంచి ఇంటికే ఇవ్వాలని. నిశ్చయించి రామయ్యనాయుడు 


వాపసయ : గతో వివాహాం చేసాడు. ఆడబిడ్డ ఉసురు మంచిది కాదని, పాసమ్మ ఎక్కువకాలం 
సుఖంగా 5 కాషరం శేయలేచని సుందరమ్మ శపిస్తుంది. 


అన్నట్లుగా నే పాపమ్మ కొంతకాలం సుఖంగా కాపురం, చేసింది. తిరుభాతం 
అత్తగారి ఆరచ్ళు సహజంగా ఎదురొ్మన్నది, 


(పాచీన సాహిత్యము it 


ఒకసారి పాపమ్మ అట్లతద్దె పండుగకు పుట్టింటికె ళ్తుంది. తిరిగి వచ్చేవరకు 
భర్త పాణాపాయస్థితిలో ఉంటాడు. పావమ్మకు చివరిచూపు మాతం “"దకుగ తుంది. 
భర్తతో సహగమనం చేయడానికి నిశ్చయించి, మామగారి అనుమతి కోరుతుంది. తను 
అగ్ని పవేశం చేసిన మూడవనాటికి అగ్నిగుండంలో తన కాలి మెజ్టైలూ, పట్టుచీర ఉ౦టా 
యని, వాటిని తన తల్లి గారికి పంపమనీ, పాపయ్య శిగదొందు, మంగళసూూ[తాలు అలాగే 
ఉంటాయనీ, వాటిని మామగారే ఉంచుకోవాలనీ చె ప్తుంది. కాని పాపమ్మ మామగారు అలా 
చేయకపోవడంతో, ఆమె శాపం తగిలి, అత్తగారి వంశం నాశనమౌతుంది. ఆమె దేవతా 
స్వరూపంలో ఉంటుందనీ, సంతానం లేసి వారికి సంతానం (పసాదిస్తుందనీ, ఇతిర 
కోర్రైలు కూడా నెరవేరుస్తుందనీ (పజల నమ్మకం. పుట్టింట పెదతండడ్‌ ఆమెకు |పతి 
ఏటా ఉత్సవాలు జరిపిస్తాడట. ఆ త్తవారి [గామంలో [గామమునసబు ఉత్సవాలు 


జరిపిసాదట. (తె. జా. సొ_615, B18) 
మండరాజు శాసనము 
కాలం [| Ee శ, 1118 పాంతం. 
స్ట స న (శ్రీగిరి పశ్చిమదేశం. 


శాసన రచయిత : సూరడు. 
శాసన పదాత * మండరాజు. 
ఈ శాసనం ముడరాజు జొన్నత్యాన్ని,కవి సూరని శౌర్య (పతాపాలను వర్డిస్తు 
న్నది. దీనిలో ఒక కంద పద్యం, 4 చంపకమాలలు, 2 ఉత్ప్చలమాలలు ఉన్నాయి. 
(తె. క. చ) 
మండలిక ఫీమన శాసనము 
కాలం : కీ. శ. 1124 |పాంతం, 
శాసన |సదాత : మండలిక భీమన (బంగిన భీమన). 
ఈయన వై భవ (పాభవాలను వర్షిస్తూ పూర్తిగా ఒక ఉత్పలమాల, ఒక గీత 
పద్యం దొరికాయి. మరొక పద్యం అసమ్మగంగా ఉంది. (తె,క.చ_ 167) 
మండలేముల వేంకట రామకవి 
కాలం వ కీ శ. 1810-4870. 
ఐం : బొబ్బిలి సంస్థానం, 
చన : | కియాయోగసారము. 
చెంకమాందా బంగారార్యుల పుడు, బొబ్బిలి సంస్థానా తుడు. ఏద్వత్కంపి. 
ఇనుగంటి రామరాయల (1810-1860) పోత్సాహంతో రచన చేశాడు. 
(ఆం.సం.సా-809) 
నుం తపాద స్తవము (అలభ్యం) 
కర్త చూ. నెల్లూరి వీరరాఘన కవి. 


768 తెలుగు సాహిత్య కోశము 


దీనిని |వాసినట్లు కవి “వసుంధరా పరిణయంలో” చెప్పాడు. (తె. వి. స్కి 
నుం, తనాని (పాత) 

ఇది తెలుగు యక్షగానాలలో |[పయు క్రమైన పాత. (శ్రీకృష్ణ, (పహ్హాద, 
మార్కండేయ,ధర్మాంగవవంటి [పవర్శనలలో, జననాలకు |పాధాన్యమున్న యక్షగానాలలో 
కవులు కొందరు మం్యతనాని పాతను జాగా చి తించారు. 

లక్ష్మణ కవి దర్మాంగచ నాటకంలో, దాసీ జనం రాణీ గారికి [పసవ సమయం 
దగ్గర బిడించని ముతసానిని రమ్మంటారు. మం|తసానికి ఎక్కడ లేని వెటుసరి వచ్చి 

౧ (ae) 

పడుతుంది. సమయ) వచ్చిందని ఆమె “అమావాస్యనాడు అట్లు పెడీతిరే | పన్నమనాడు 


బూరెలు పెడితిర 1” అని దాసీ జనాన్ని బాగా ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంది. 


(య. ఖా చ_206) 
మంతి పగడ సూర్య పకాశక వి 
కొలం _ (|, శ, 1808. 180. 
సలం ఏ, విశాఖమంశలం. 


కృతులు : 1. కృష్ణారున చరితము (ద్వ్యర్థి కావ్యం) 2. సీతారామ చర్మితము 
$. వీమలింగ శతకము. 
సమకాలికులు : 1, శిష్తు కృష్ణమూ రి 9 అదీను బాంభాస్కుంరుడు In. 
విద్వత్కవి. మాడుగుల కృష్టభూఎతి (1818-18) ఆస్థాన కవి. శరభ 
రాజామాత్య సీశమాం౦దిలి పు తుడు. ఈయన కవిత్వం మృదు వాధుర పద గుంఫితంగా 
మనోరంజకంగా ఉంటుండి, (క. 11-233) 
మంతి భాస్కరుడు 
చూ. భాస్కరమం (తి, 
బుంథెన రామాయణము 
రచనాకాలం : (కీ.శ. 1934 పాంతం. 
కర ఇ టం స అంక కయ. 
ఆలో లు 


ఇది _్రోసిద్ధ మైనే యక్షగానం. మంఖథిన | పాంతంలొో పలువురు దీనిని కంఠస్థం 


చేసీ పాడుతు: టారు. (య.వా,చ-88ీ8) 
నమందడి (బోలని శాసనము 
కాః కీ.శ 19 .పాంగ; 
కాఎం :|కశ. [110 (పాంతం. 
సల. ఇ గుటూమె జిలా-ముగళగిరీ తాలూకా_మందడగం (గ్రామం, 
జో ne) 


శొసగ|[పడాత “ దుునతీకోటని వంశీయుడె న మందచతి | పోలడు 
శ LL 
శాసన విషయం ; ఈ శాసనం మందడం (గామంలో మల్లి కార్డునన్వామి 
శా 
నారి ఆలయంలో ఉంది, ఈ శాననులో (పసకు డెన “మందడికోటడు” వెలనాటి గొంక్‌ 
లీ వానో 


(పాచీన సాహిత్యము 759 


రొజు (క్రీ థు 1106-1188) క ఇషభృత్వ్యుడట, దీనిలో ఆసమ|గంగా ఒక ఉత్పల 


మాల, ఓక ఆటవెలది పద్యాలున్నాయి. (తె.క.చ_248 A) 
మక తల కష్టమ్మ 
కాలం :* తెలియదు, 
సలం : ముక్కల (మహబూబ్‌నగర్‌ జిల్లా 
రచన ఏ; ఉదాహరణము (అలభ్యం). 
ఈ కవిని గురించిన వివరాలు లభించలేదు. (క స_42) 


మగటపల్లి కామయ చందా శతకము 
కర న పచ్చమెట పాపరకవి. 
నాటే శ్ర 
కందపద్య శతకం. మగటపల్లి కామయ్య అనే |శేషిని గురించి చెప్పినది. 
ల లా L (©) 
“మగటపల్లి కామయ చం[ దా” అనే మకుటంతో ఉంది. కవిత చక్కంనిది. 
(శ.క.చ. 826) 


మగటపలి కామయ్య 
na) 
కాలం | [కీ శ, 19వ శతాబ్దం. 


సలం “ విశాఖ మండలం, 
6 


సాహితీ పోషకుడు. పచ్చ మెట్ల పాపకవి చేత తన పేరిట ఒక శతకం 
చెప్పించుకొని క్రవిసి సన్మానించాడు, “మగటపల్షి కామయ చం|దాి అనేది ఆ శతక 
ఏకుట౦. ఇతని కుమారుడైన వెంకన్న అడిచం సూరకవి 11 శాపానికి గురై నాడట. 
(కవి సంశయ విచ్చేదం_పీఠిక-15) 


ల్‌ 


మగదల కృష్టమం,తి 
కాలం : | కక: 17, 18 శతాబ్దాల నడిమి భాగం. 
అద అ న అ అ 
స్ధలం న [వళయకా వెరి(పులికాట్‌ ). 
సాహిత్య పోషకుడు. దరణిదేవుల రామమంతి రచించిన “దశావతార చరితను” 
అంకితం పొందాడు. ఇతడు ఒలాందా (డచ్చి) వారి దగ్గర పులికాట్‌ రేవు పట్టణానికీ 
అదికారిగా ఉండేవాడట. 
ఇతని పు[తుడు మగదల రామదాసు కూడా కవి సండిత పోషకుడే. 
(ద. దే.వా-506) 
నుగదల రామదాసు 
కాలం న (5. న 1( వ శతాబ్దం. 
నలం . : (పళయకా వేరి (పులికాట్‌ ). 


780 తెలుగు సాహిత్య కోశము 
సాహిత్యపోషకుడు. కృష్టమంతి పుతుడు. వెలిదండ్ల వేంకటపతి చేత, 

లు రి 
రాధా మాధవ సంవానంి రచింపచేసి అంకితం పొందాడు. (ఆరు [ద_12_182) 


మచిలీపట్నం శాసనము (నం) 
కాలం * (కీ. శ. 848 |పాంతం. 


శాసనక ర్ర ఆజ ప్రి పండరం గడు. 
విషయం: గుణగ విజయాదిత్యుని సేనావి పండరంగని శాసనం. సంస్క తంలో 
ఉం౦ది. (కె.క.చ_24) 


మట అసంతరాజు (అనంత భూపాలుడు 
కాలం: కీ. శ. 18వ శతాన్టి చివరిభాగం. 
సలం “పెనుగొండ (పాంతంలో ఒక సీమకు అధిపతి. 
సమకాలికులు : వెంకటసతిరాయలు, తంజావూరి రఘునాథరాయలు, కసూరి 
రంగప్ప, నంద్యాల కృష్ణనురాజు, కొం|డాజు తిరపతిరాజు. 
రచన :  కకుత్త్స విజయము. 
గురువు : తిరుమల తోళప్పాచార్యులు. 
విశిష్టత : ఈయన వసుచర్నితను అంకితం పుచ్చుకొన్న తిరుమలదేవరాయల 
మూడో కుమారుడై న వెంకటపతి రాయలకు (పెనుకొండ సేనాధిపతి. మట్ల ఎల్లమ 
రాజు కొడుకు, తల్లి రంగాంబ. మట్ల వారికి సిద్దవటం, పొత్తపి సీమలలో పొందలూరు, 
సెనగలూరు, పొన్నంప ల్లి అనే అమర; గామాలున్నాయి. కళాపూర్ణోదయం కృష్టమరాజును 
కొం[డాజు తిరుసతిరాజును యుద్ధాల్లో ఓడింది. రాజుకు చాగా సాయం చేశాడు. ఈయన 
కివనవీవడేకాక కావ్యలోలుడు. (ప్రబంధాలలో “కారవంజిని తొలిసారిగా ఈయన 
పర న్నాడు యుద్ద వర్ల నలు వీర రస పూరితంగా చేశాడు. కవులను పోషించాడు. 
చాలా దానాలు చేశాడు. కవి చౌడప్ప, ఘంటన అనే వారు ఈయన ఆస్థానంలో ఉండే 
రట ఇతని ఇంటిపేరు “మట్లి” అని కొన్ని (గంథాల్లో ఉంది. ఇతని కవిత్వం 


ర్త 


ఇతని కావ్యం తం గిక్తే అంకితం. (ఆరు_ద_9_184) 
పట్ల ఎల్ల మరాజు | 
కా £౫, 18వ శ్షతాణం 
ఆజా లు 
కృకిడత్రి పటు అన ల్‌ 


విశిషత : తయన కృతికర దట అనంతరాజుకు తం|డ, పెనుకొఎడ 
వం బన్‌ "న్‌. 
రాయల వార్‌కి సామ :తుదుగా సిస్టవటఏ సీమను పాలించాడు. కళాపూరోదయు కృతి" 
వ. 
క్‌ కద అద యు ఆం యం క్‌ న్నే న్‌్‌ జ 
ఒతి “కృషమకాజును చం చగిరి కోటలో . బందించిన వీరుడు. నంద్యాల కృషమరాజు 
జ ళం 


నుంచి, కొం డౌజు ఉరుపతి రాజునులభి తిరిగి అచుర భూములను స్వాధీనం ఇసు 


(పాచీన సాహిత్యము "el 


కొన్నాడు. తిరుపతి రాజును యుద్ధంలో చంపి “రణము కుడిపించాడు.” ఈయన కొలు 
వులో ఉప్పు గొండూరు వెంకటకవి అనే “ఒక ఆం|ధ కవితా పితామహుడుిన్నాడు, 
ఈ యన పేరణ వల్ల నే,కృతి శాశ్వతమని తలంచి ఎల్ల మరాజు తన కుమారుడై న అనంత 
రాజు చేత కావ్యం | వాయించి, అంకితం పచ్చుకొన్నాడు. 

మట్ల కుమారానంత భూపాలుడు 

కాలం ; | కీ.శ, 1600_ 18650 (పాంతం, 
ళం ఏ బళ్ళారీ మండలంలోని సిద్దవటం, 
చన * కుమువ్వతీ పరిణయము (అసమ గం). 


4౧౦౭౬ 


రాజకవి. వీరి ఇంటి పేరు “మట్టి "గా కూడా వ్యవహారంలో ఉంది. తండ్రి 
తిరు వేంగళనాథుడు. కకుత్స్స విజయకర్త అనంతభూపాలుడు ఇతని తాత. 
కలమూ, కత్తీ, అతినేర్చుళో [పయోగించగల దిట్ట, సంగీతంలో కూడా 
(పజ్ఞ గల కవి. సౌంభ హలీ సకాల వంటి కవితలు | వాన్తానని చెప్పుకొన్నాడు. ఇతడు 
స న. దధ జన అద మ్య జర 
వెంకటాచలం నుండి (శ్రీశైలం వరకూ, |పతి |గామంలోనూ, మృష్టాన్న స్మతాలు 
ఏర్పరచాడట. (క.త-_12-98) 
మట్ల "వెంకట రామరాజు 
కాలం స క్రీశ. Is శతా బి ఉత్త రార్భం._ 18 వ శతాబ్దం పూర్వార్థం, 
సలం 2: తడప మండంం. 
సాహిత్య [పియుడు. కృతిపతి. నడిమింటి వెంకటపతి రచించిన, “అభిషిక 
రాఘవం” ఇతనికే అంకితం. 1700 ప్రాంతంలో సిద్దవటం సీవమును పాలించిన మట్ల 
అస్పయ్యరాజు (తిరువేంగళరాజు కు .ఇతడు పినతం డి. (ఆవ|ద-12-71) 
మఠం నుడివ్యాళయ్య 
కాలం : (కీ ₹. 1880 |పాంతం. 
సలం : బోర్టెం గామం-_నిజామా బాదు మండలం. 
రచన * శారద రామాయణము. 
కర్ణాటార్యధ భాషలలో (పవీణుడై న కవి. (క,స- 150) 
నముడమనూరు 
లశ (గ్రామం నెలూరు మండలంలో ఉంది. ఈ ఊరి దెరువు గట్టు మీద ఉన్న 
ఒక రాతి మీన ఈ [గామ [పశసి ని తెలిపే ఒక చాటువు చెక్కి ఉంది, కవిని గురించిన 
వివరాలు తెలియవు. (చా.ప,ర.) 
కుడికి అనంతయ్య ' 
కాలం : క్ట 1947 1400 (పాంతం, 
[గంథం స్‌ విష్తుదూయా నాటకం. 


. సమాలిలు : సబ్బిాటి ముస్పభూపొలుడు, కంచ నామాత్ఫ్యుదు, 


762 తెలుగు సాహిత్య కోళన్ను 


అయ్యల ముతి కుమారుడు. సింగన్న కవికి తమ్ముడు. 
విశిషత : చింతలపూడి ఎల్ల నామాత్య్యునిదిగా [పభ్యాతమైన విసుమాయా నౌట 
కానికి కర్త ఇతడే అని సాహిత్యవే త్రలు నిర్ణయించారు. విమమాయా నాటకాన్ని 


న 


తవ తర్వాత నలుగురు రచించారని |ప్రతీతి. ఈ కవి శ్రైలి మిక్కిలి రసవంతమనీ 
మనో హరనునీ పండితాభి పాయ. 


వీది ఇంటిపేరు మొవట క కముడికి" (గామ౧దాసంవల్ల మడికి 


వారై నారణ జంటారు. (క.త; ఆరుద_1) 
మడికి సింగన 

కోలం : కీ.శ. 1376 ప్రాంతం. 

సలం * కరునగరు మండలం. 

బిరుదు : శృంగారరస కళా! శ్రిత వరొరనుడుః 

రచనలు ఏ 1, పద్మపురాణము (ఉ త్తరఖండ౦) 2. వశిష్ట రామాయణము 8. సకల 
సీత్రి సమ్మతము ( సంకలన గంథం ) గీ. దశమ స్కంధము 
(భాగవతం). 


అయ్యల మం|త్రి, సింగమాఎబల పుతుడు. ఆల్లాడ మంతి మనుమడు, 
సబ్బినాటి రామగిరి దుర్గం రాజధానిగా, సబ్బినాటి నేలిన గురిజాల ముప్ప భూపాలునికి, 
మంతి కంచనామాత్యునికి సమకాలికుడు. సబ్బినాడు నిజాం మండలంతలోనిది 


విశిష్టత : కాకతీయ యుగంలోని ఆరు మంది అజ్ఞాత కవులను గురించి 
సింగన తెలియజేశాడు. ఇతడు సంకలనం చేసిన సకల సీ తిసమ్మతం, (పాచీన నీతి 

దము:జరి. కఇకని రచన సఎక్షణమై మృదు మనోహరంగా ఉంటుంది. 
(ఆరు. ద_1; ర్ర,త_4_172) 

మడివాలు మాచయ్య కథ 

ఈ కథ పొల్కూరికి సోమన్న విరచిత బసవపురాణ ౨లో నాలుగో ఆశ్వాసంలో 
ఉంది. ఇతడు రజక కులానికి చెండిన గొప్ప శివభక్కుడు. ఇతడు చెప్పిన మాటలు 
బసవన్న మన్నించి స్వయంగా తానే ఆచరించాడు. (చూ. దిసవ పృరాణమే) 
(ఆరు(ద-2-212) 


ఇది మధ్య యుగాంధడదేశంలో |పచారంలో ఉండిన ఒక దారుణమైన +క్ష. 
ఎరగా కాలిన ఒక ఇనుప గుండును చేతపుచ్చుకుని నేరస్తుడు నిర్హీత దూరం నడిచి పోవ 
డాన్ని “మడ్డు పటటంి అంటాము. దీనిని అగ్నిపరీక్ష ఆని కూడ ఆంటారు, 

నేరాన్ని రుజువు చేయటానికి (పదిలమైన సాక్ష్యాధారాలు లేకపోతే, నేరసుల 
చేత ధర్మాధికారులు పమాణు చేయి చుకొనేవారు. దేవతా విిగహం ముందు నిలబడి 


తాను నిర్జోషినని (ప్రమాణ చేయటు ముందు జరుగుతుంది, . (ప్రమాణ మైన తరువాత్‌ 
3 ప 


[పాచీన సాహిత్యము 763 


ఉమడ్డున నకు దబోయున ట్లొక _ కెడెడుకుకు పాయసంబు తెచ్చి యతనిచే _ నిడో 
ఆని భోజరా జీయంలో ఉ ది. (కెలుగు_ఏ_జూ-77) 


ముణిథధవ్పజ చరితము 
రచనాకాలం : [కీ శ, 19వ శతాబ్దం. 


ఏ కవి. 


క్ర : అల్ల మరాజు సు[బహా అణ 
అవాయు 


అంకితం ౩: ఎనుముల రామనకు. 
పద్యకావ్యం. “లవ యల ధ్వజి చరి। [త మొనర్చి యె యెన్ముల రామనదిిర చేత 
భూయిగొంటి” అశి_.కవి (శ్రీకృష్ణ కల్యాణంలో చెప్పుకొన్నాడు. కవిత్వం నిద్దష్షంగా 
ఉంది. (5. చ_3_293) 
మ ణి _చువాళము 

ఇది [శవ్యకావ్య నేదాలలో ఒకటి. సంస; కా లౌచల్మధాలను మేళవించిన రచనకు 
దు౭కి పవాళం అుటారు. ఇది తెలుగులో అక్కడక్కడ ఉంది. పాల్కురికి కోనున 
వృషాధిప శతకంలో ఈ మణి ప్రవాళ కఏక్వముఎది. తొడు భిన్న భాషలను కలిపి 
దూట్రావడు గాని, [వాయకంగాని మణి (పవాళఃమం చెప్పవచ్చును. (తె. వి. నకి 

వముణిహార వృతాంతము 
పింగళి సూరన్న రచించిన కళాపూర్ణోదయ కావ్యంలో ఈ మణిహార వృత్తాం 
తానికి చాలా _పాముఖ్యం ఉంది. కావ్యంలోని "అనేక కథలను కలిపి ఉంచిన హారం ఇది. 
డినికి ఆదిమ [ప్రభువు విమ్ణవు. స్ముగాహుడు విష్ణువును తపస్సు చేత మెప్పించి దీవిని 
మాఎడాడు. తరువాత (బాహ్మణళావం వల్ల ప్ర ర్వజ్ఞానమఎతా పోయి, సత్వదాత్ము 
శనే రాజుగా పడతాడు. కొంతకాలం రాజుగా ఉండి తరువాత కళాపూర్ణుని నుం|తిగా 
కకయరుతాను సుుగాహుడు దేవతాలయులో పెట్టి మరచిపోయిన ఆ హారాన్ని చుధూ 
క9ర:న | బాహ్మణుడొకడు తెచ్చి, తన యింటిలో. చాలాకాలు పూజచేసి ఉంచుకొని, ద్వార 
కకు పోయి దానిని శ్రీకృష్ణునికి సమర్పిస్తాడు. శ్రీకృష్ణుడు ఆ హారాన్ని దుణికంధరునికి 


బు హహూకరిసాడు 
అవామ 


చలనం ను అలఘ వతుకకు, అతడు కళా ళాపూల్లు3కి, అతి శికు య 
వ్‌ 


= 
రుస దుధున లాలసకు [క్రమంగా యిస్తారు. సరస క చతుర్ముఖుల విలాస |క్రీడఐలే 
కథను ఏకీభాతు చేసే కల్పనలలో ఇది ఒకటి. కళాపూర్ణా వయులోని పూర్వో త్రర భాగా 


TBA తెలుగు సాహిత్య కోళ్ల 


లన్నింటికీ ఈ హారం సామాన్యమే గాక, కథ కంతటికీ |పాకిఉండే తీగ వంటిది. 

ఈ మణిహారంలోని నాయకమణి ఎవరి హృదయ భాగాన్ని తాకుతుందో, న్యా 
భూత, భవిష్యవ్వ ర్తమాన వృతాంతాలు అవగతమవుతాయి. ఈ మణి [ప్రభావం వల 7 
శిశువుగా ఉన్న నుధుర లాలస కథలో కొంత భాగాన్ని చెపుతుంది, పెరిగి పెద్దదై. చిన్న 
నాటి హారాన్ని మళ్ళీ ధరించి మిగతా కథను చెప్పి చిక్కు విడదీస్తుంది. 


(కళాపూర్ణాదయ) 
మతుకుమల్లి కనకా(ది శాస్త్రి 
ణం జే 
కాలం ఏ (క్రీ.శ. 18వ శతాబ్ద ఉ త్తరార్హం _- [వ శతాబ్ద) పూర్వార్టం, 


సర ౩; నరసరావుపేట సంస్థానం. 
స 
దుతుకుమల్లి వారి కుటుంబం ఆంధ 'దేశంలో సు[పసిద్ధ మైనది, ఈ కనక్షాద్టి 
శాస్త్రి |కీ.శ, 18వ శతాబం పూర్వారంలో నరసూవుపేట సంసానాన్ని పాలి=చిన పె 
బై | ష్ష్‌ ఖ్‌ ప్ల 
వెంకట గుుడారాయణింగారి ఆస్థానంలోని విద్వత్క-_ వి. షట్బాస్రపే త్ర, తర్కం వీ 
అభిమాన పిషయమట. “అభినవ భారతి కర్త అయిన నమూధవ మం|తికి మనుమడు, 
దశావతార స్తవ (గ్రంథకర్త అయిన మాధవళాస్త్రి ఇతనికి సోదరుడు. వీరి వ్యేస్థప్పు తుడు 
నరసింహశాస్త్రి (నృసింహకవి) “వల్లూరు! సంస్తానంలోను, ద్వితీయ కుమారుడు రృష్షశాస్త్ర 
“సోలఅభరరి సంన్హానంలోను ఆస్థాన కవులుగా (పసిద్ది చెందారు. ఇతడు మాణిక్యారావ్వ 
మానూరి, వాసిరెడ్డి వారి సంస్థానాలలో వరాడ తన పాండితీ పాటవం [పదర్శించ్చి, 
(పభుపులను మెప్పించి, మాన్యాలు (గహించినట్లు తలుస్తున్నది. 
(ఆం సు.నా.104, 100, 39) 
మతుకుమల్లి నరసింహశాస్త్రి 
రం 


కాలం న [క శ, 1818 నుంచి Ent 1873 వరకు. 
జన్మస్థలం : తెనాలి. 
రచనలు sl అం|ధమేను సందేశము 2 వేంకటాచల యాతా చరి[తము 


ఇ Red wre] ఆర అస అభ ఇ ఆలీ 
8. అజచరి[ తము 4, చెన్నసరీవిలాసము గ్‌, (శ్రీకృష్ణ జల క్రీడా 
విలాస నాటకము 68. నృసింహ సహస నామావళి 7. పుం డక ళానిధి 
8. ఆంద సిద్ధాంత కౌముది 9. భరతళాస్త్ర సర్వస్వము |॥. సంగీత 
నారను|గహము_మొనలగునవి. 
మతుకుమల్లి కనకా|దిశౌస్త్రి కుమారుడు. నరసింహశాస్త్రి కొంత కాలం నరసరావు 
పేటలో ఉండి, ఆ తరువాత వలూరి సంసాన [పభువుల వద ఉన్నాడు 
ధా ఏ ది 
ఇతనికి పూర్వం $ దళాద్దాల నుంచి, ఈ వంశం వారు [ప్రముఖ విద్వత్కవు 
లుగా పేరు పొందారు. ఈ కవి పూర్వులను మించిన పండితుడు. మాల్య'శై ల 
నృసింహస్వామి భక్సుడు. వల్లూరు సఎస్థానాధిసతియెన రాజా బొమ్మ దేవర నాగన్న 


నా షు wr a ఆ ఇ ప్‌ జ పు రా Gj హై గ గో కో ఈ 
స్ట ౨కి ఆ|శితుడు. ఈ సంస్థానంలి ఆస్తాన పండితుడు, సరీక్షాధికారిగా ఉన్నాడు. 


(ప్రాచీన సాహిత్యము 765 


సంసాన ప స మున నలి సెక శు శు స్ట న 
అ [పభువుల మన్ననలకు పొ(తుడై , పెక్కు. సన్మానాలు పొండాడు, |పభం 


సుందడ. రామశాస్త్రి వంటి (ప్రముఖులను శాస్త్రవాదాలలో ఓడించి పఖ్యాతి చెందాడు, 


ఈ కవి బాల్యం నుండి సుమారు 80 నంవత్సరముల వయస్సు వరకు 
తేవాసిగా ఉండి ఆ తరువాతనే వాక్యార్థాలకు, |గంథరచనకు పూనుకున్నట్లు 
నము న్నెది. ఉభయ భాషా ప్రవీబుడై సంస్కృృతాం[ధాలలో కావ్యరచన చేశాడు, 


(ఆం.ర.£60-£4) 
మతుకుయుల్లి మాధవకవి 
కాలం : (కీ. శ. [16వ శతాదిం పథమభాగం కావచ్చు. 
య య 
Ou: జధీసవ భారతము, 
[కీ. శ. 18 ప శతాబ్దం ఉత్తరారంలో నివసించిన మతుకుమల్లి కనక! దిశా స్త్రీకి 
(శ) — 0 రా 
పితాయ హాండు. (ఆం.సం. సా_ 195-881) 


వై స్తవ మత గంథం. వచనం. [గేకు భాష నుండి తెలుగులోనికి అనూదితం. 
ఈ అనువాదంలో మంగళగిరి ఆసంవకవి పాశ్చాత్య విక్వాంసులకు చాలా తోడ్చడ్డాడు. 
(క.స_20) 
మత్సక పురాణము 
తచనాకొల౦ : (కీ శ. 183 శతాబ్దం. 
ఊర: కాణాకము పెనన సోమయాజి (చూ). 
వి ద 
అంకితం : రాజా బహిరీ పామ నృపాలునికి. 
సంస్కృత  మత్స్యపురాణానికి అనువాదం. కవిత్వం శద్దాలంకారా లతో 
చత కవితా విశేషాలతో కూడిఉంది. (ఆం.సం. సా.) 


నుత్పుజవ్రై పురాణము 


రచనాకాలం : డీ. శ, 19వ శతాబ౦. 
ద 
కర్త: చూ. ముడ కామేశ్వర కవి. 
సంస్కృతంలోని మత్స్యపురాణానికి అనువాదం. (ఆం.సం. సా_429) 


మత్స పురాణము [అలభ్యం] 
రచనాకాలం : డీ: శ. 16వ శతాబ్ది మధ్యభాగం. 
కఐ : లింగమకుంట రామకవి. 1 
అనువాద [గంథం కావచ్చును, (ఆరు చ-86- 188) 
మత్చువైై వురాణము 
చచనాకాలం : (కీ. శ. 18వ శతాబ్ద ౦. 


766 తెలుగు సాహిత్య కోశము 


తర _ హారిభట్లు. 
అంకితం ' (శ్రీరంగే తనికి. 
అయిదాశ్వాల కావ్యం. సంస్కృత మత్స్య పురాణానికి పూర్తి తెనిగింపు 
కాదు. విషుధర్శో తర ఖండాలు మాతం ఉన్నాయి. విషపూజాఫలం, తులసీ మాహాత్మ్యం 
౭2 వాట రాం 
మొదలగు కథలున్నాయి. రచన సంస్కృత పద భూయిష్టమై మధురంగా ఉంటుంది. 
(వా. చ_ 56) 
మత్స్యపురాణ నారసం| గహము | 
తచనాకొలం ; కీ. శ. 19 వశతావి. 
(త) 
కర్తలు : తిమ్మరాజు లక్ష్మణరాయకవి, పువ్వాడ వేంకటరావు. 
పృరాణకిథ. సులభమైన వచనంలో ఉంది. (క. స_ 207) 
మదన గోపాలవిజయము 
కర్త * చూ. బుగణ్వ్వేది వేంకటనారాయణ కవి. 
వివరాలు తెలియవు. (ఆం సం, సా.) 
మదన గోపాల శతకము (అలభ్యం) 
నచనాశొలు | [కీ శ. 1850 |పాంతం, 
కర్త ; మేకా వాపన్న. (శ-క, చ-_804) 
మదన గోపాల శతకము 
రీచహాకాౌలం : కీ.శ 1800 (పాంతం. 
కర్త ఏ వంకాయలపాటి వేంకటకవి. 
“నుదన గోపాల, రాధికా హృదయలోల” అనే మకుటంతో ఉన్న సీస పద్య 
శతకిం. ఇది నిందాగర్భ కొప్యంగా కనిపిస్తున్నది. కొన్ని మోటు పగాలున్నాయి. 
(శ.క.చ_92) 
మదన ద్వాదశ _వతము 
కర్త ఏ, తెలియదు. 
జానసద పారమారిక గేయం. సిద్దం. 
అ ధ 
చూ, పారమార్థి క గేయములు. 
మదనపాలుడు 
రచన : ఫ్య చధర్యోత్పలద్య్యోతన్‌ స్మృతి కౌముది (సం). 
ఇతడు సంస్కృత కవి. ఇతని ౮చననే శెషభట్లరు సింగరాచాద్యులు యథా 
తిథంగా తెలుగులో (వాసి వారిగడ్చుల నృసింహస్వామికి అంకితం ఇచ్చాడు. (మ.మా.) 


[పాచీన సాహిత్యము 767 
మదన మహోత్సవము 
పూర్తి వివరాలకు_చూ. వసంత మహోత్సవము. 


మదన మోహిని విలానము 


రచనా కాలం : డీ శ. ఆ శ కాబ్ద ౦ కావచ్చు. 


కర ప త క్కళ్ళవాటి లింగన. 
పద్య కాన్యం. లక్షణ విరుద్ధమైన (ప్రయోగాలున్నాయి. రచనలో ధారాశుద్ధి 
ఉలన్నో (క.చ_8_ 188) 
మదన విజయ భాణము 
కర్త ఏ రర్శ్నమడకల అనంతాచార్యులు (చూ). 
(ఆం.సం.సా.) 


మదన విజయము (అలభ్యం) 
రచనాకాలం : డీ. శ, 19వ శతాబం. 
(టి 
కర్త ' రావిపాటి (తిపురాంత కుడు (చూ. 
ఇది ఎనిమిదీ ఆశ్వాసాల కామశాస్త్ర (గంథం. సంజ్ఞాభియోగికం, భార్యాధి 
కారం, పాఠదారికం, టై శికం అనే పకరణాలున్నాయట, ఇందులోని రెండు పద్యాలు 
మాతం లభించాయి. (ఆరుద_83-79) 
మదన విలాసమ్‌ (అలభ్యం) 
రిచనాకాలం : [కీ. శ. 14వ శతాబం. 
యి 
కర్ర * పశుపతి నాగనాథుడు. 
అంకితం ; అనపోత నాయకునకు. 
ఇది సంస్కృతి (గంథం. వశ రూపక భేడాలలో ఒకటయిన భాణం. 
(ఆరు చ-4) 
మదన సంజివనమ్‌ (సం) 
రచనాకాలం : 5 శ. 18వ శతాబం. 
- (౧) 
కర్త | ఘనళ్యాముడు. 
భాణ౦. 
మదన సాయక విలాసము 
రచనాకాలం : (కి. శ. 18 శతాబ్దం, 
క్రై * చదువుల సోమలింగయ్య, 
అంకితం ౩ శ్రీశైల మల్లికార్లున స్వామికి. 
ఐదాక్వాసాల శృంగార (ప్రబంధం. కవిత్వం రసవంతంగా ఉన్నా నిద్దష్టం 
కాదు. (క. చ_8-207) 


788. తెలుగు సొపాత్యో కోళము 


మదన సాయకా పరిణయము 
కర్త వ ఫక్కి. వేంకటనర్సయ్య. 
రచనాకాలం : (క్ర. శ, 19 వ శతాబ్దం పూర్వార్ణం, 
పద్యకావ్యం, 
మదన సేనము [అలభ్యం] 
కర్ర ' సంది మలయ. 

నంది మలయ _ ఘంట సింగయ్యలలో మొదటివాడు. 

(పత్మేకతి : నంది మల్లయవాసినీమదన సేనంి లోవివని, .ఒక గీత పద్యాన్ని, 
మూడు సీన పద్యాలన్న పెదపాటి జగ్గన తన *వబంధ రత్నావళితో ఊదాహరించాడు. 
ఇది చూడా ఇరుపురూ కలిసి వాసినదే కావచ్చుననీ పెదపాటి జగన ఒక వినే ఉదహ 
రించాడనీ కొందరి అభి[పాయం, (ఆరు ద-8-28) 

మదనాభ్యుదయ థాణమ్‌ [సం] 

రచనొకాలం . [కీ.శ 18వ శతాబ్దం. 

కర్త ఏ చూ, గొప్పు కృష్ణమూంర్తిళాస్త్రి. 

రూపక విశేషం. (ఆఅం.నం.సా_8260) 
మదరాను కళాశాల ముుదణాలయము 

స్థాపన కాలం : క్రీ.శ. 1802 |పాంతం, 

ఇది నుదాసులోని ఫోర్లుసెయింట్‌ జార్జి కళాశాల నిమి త్రం, కాలేజి _పెస్‌ పెరున 
తొటతొలుత వెలసిన అచ్చుకూటం. ఆ కాలంలో దీనినుంచి ఫోటసెయిఎట్‌ రాజకీయ 
వృతాంతిని, (Fort 5౯ George Gazette) మాత మే తెలుగులో వెలువడుతూ 
ఉండేది. (వీరెశళలింగంపంతులు-సమ|గ పరిశీలన _ 18) 

మదాలస చరితము 
కాలం : (క్రీ.శ, 18వ శతాబ్దం. 
లే. (శ్రీకృష్ణదేవరాయలు. 
(శ్రీకృష్ణదేవరాయలు దీనిన [వాసినట్లు ఆముక్తమాల్యదలో ఉంది. సంస్కృత 


వాణీ 


(గంథమని పండితులు భావిస్తున్నారు, (తె.వి స_6) 
కాలం : (కీ.శ. 18 వ శతాదిం, 
ద 


అం ఏ విశాఖ మండలం. 


౮ ఆర 


చనలు: (శ్రీరామ దండకము, రఘునాయక శతకము, శేశవ శతకము, కృష్ణ 
శతకము, రాఘవ.శతకము మొదలగునవి. 


ఈమె రాజా గోడే నారాయణ గజపతిరాయని మేనత్త. సంస్కృృతాం[ధా 


లలో "మండ్రతుంలు, ఈమె రచనలు నేడు లభిచటం లేదు. గృహలక్ష్మి ప్మతికలో 
లభించిన కోన్ని పద్యాలు |పచురితాలు. (క_చ_70; శ.క.చ.999) 
నుద్దికొయుల మల్ల య్య 
కాలం : కీ.శ. 1580కి ముందు. 
రచున : రెవతీ పరిణయము (అలభ్యం, 
విశిష్టత : ఈయన |వాసిన పె కౌవ్యంలోనుంచి మూడు పద్యాలను జగ్గన్న 
తన (బంధ రొత్నాకరంలో ఉవాహారిచాడు. ఒక పద్యంలో పుళింద విభుడు తెచ్చిన 
కౌనుక లను, రండో పద్యంలో సూర్యాస్తమయ వర్ణనను, మూడో దానిలో దిపాలను 
వర్ణించాడు. దీపాలను వర్ణించిన పద్యం మనోహరంగా ఉంది. (ఆరు ద-9) 
మ ద్దిలవారు 
వాద్య విశేష నామంతో తెలుగుదేశంలో నిలిచిపోయిన ఇంటిపేరు. కళింగాం|ధ 
దేశంతో ఈ ఇంటిపేరుతో కొన్ని కుటుంబాలవారున్నారు. డప్పులవారు, త ప్పెట్ల వారు 
ఇలా౨టివి. (భారతి.మా-(5_280) 
మధుర కవిత 
చతుర్విధ కవిత్వాలలో ఒకటీ, 
భాషా భావ ఛుదాలలో దేశీలక్షణొలు కలిగిఉంది, నంగీతానుగుణ మై, 
సామాన్య పజల నాల్కలపై నాట్యమాడే కవితను మధుర కవిత అంటారు. మధుర 
కవిత్వంలో నాటకాలంకారాలు ,"కళికోత్కళికలు, విభక్త్యధి దేవకోదాహరణలు, సప్త 
'తాళవనళటనలు, నట్టొట్లు, గీత పబందాలు, చతుర్భదికాషభదికలు, బిరుదావళి, నామావళి, 
భోగా వళి, రంగఘోష, త్యాగ ఘోష, చతురుత్తర సంఘటనలు, యక్షగానాలలోని. పదాలు, 
దరూ వలు, ఏలలు, ధవళాలు, మంగళహారతులు, శోభనాలు, ఉయ్యాలజో లలు, జక్కుల 
రేకు పదాలు, చందమామ సుద్దులు, అష్టకాలు, ఏకపద ద్విపద, త్రిపవ, చతుష్పదాష్ట 
పదులు, అన్నీ చేరుతాయని వార్తాకవి రాఘవయ్య తన “లక్షణ దీపికొలో చెప్పాడు, 
ఈ కవిత చాలాకాలం లిపికెక్కక, మౌలికంగానే [పచారంగోఉఎది. చాలాకాలం వరకు 
పండితులు దీవిని సక్కవితలలో చేర్చసి కారణఎవల్ల ఇది చాలావరకు మరుగున 
బడి పోయింది. (తె.వి సంక) 


మధుర యంగా ప్పంశ్చలీ లీలా విలాసము 
బామాంతరం ; మధుర మరోగా పుంశ్చలీ విలాసము. 


మధుద మంగా పుంశ్చలీ విలాసము 
వామాంతరం : మధురమంగా పుంశ్చలీ లీలా విలాసము. 


కర్ర : దబుచ్చాలి గోపాలయ్య, 
దచనాౌసలం : ఆనెగిింది. 


® 
చచనాకొలం : [కీ శ 15వ శతాబ౦. 
లు 


770 తెలుగు సాహిత్య కోశము 


3585 ;గంధథాలున్న వచన కృతి. [గంథం అంపే $2 అక్షరాలు. మధుర నేలిన 
రాణీ ముగమ్మమీవ కిట్రని వారు (వాయించిన కృతి. చిన వెంగమరాజు ఈ కృతి _పేరకు 
డని కొందరూ, అతడే _ాశాడని కొందరూ అంటున్నారు. ఈ (గంథ కర్పృత్వాన్ని 
గురించి భేదాభి పాయాలున్నాయి, 

ఇది చార్మితకంగా మిక్కిలి విలువైన [గంథం. ఆనాటి (పముఖ రాజకీయ 
వ్యక్తులపేర్లు _ సంఘటనలు ఇందులో ఉన్నాయి. “మంగా దుష్పాంసులా విలాసా*న్నే 
కవి వచనంగా, మరింత అనీ లంగా ఈ రూపంగా రాశొడు కన్నడ, తమిళ భాషలలోని 
అశ్నీలాలువాడా కో. 

ఇందులో రోంగని భేటీ, పక్షి; (క్రీడ, చిన వెంగమకాజు దినచర్య, శా క్రేయమతం 
మొవలగు శీర్షిక కయిన్నాయి (వ. దే.వా-828; ఆరు[ద- 12-88) 

మధుర మినాక్షదేవి దాన శాసనము 
శాసన కాలం క్రీశ. 1739 [| పాంతం, 
శాసన రచయిత ; శివరామయ్య, 
ఇది తిరునల్వేలి మండలంలోని పంగునేరి తాలూకాలోని సేవల్ల ప్పెరి 
[గామాౌనికీ స బంధించిన తామ శానసం ము త్తం శర పంకు క్తులున్నాయి. అందులో సరి 
హెద్దు ౨ను తెలిపే భాగం తమిళంలోనూ మిగిలినది తెలుగులోనూ ఉంది. 


ఇది “*శిపల ప్పేర” |గామం (ముద్దు మేకటలక్షీ\పతి భూపాల సము దము 
గా లు ౦ 
అని దీనికి మరోపేరు) లోని కొన్ని భూములను మధుర రాణి మీనాక్షీదేవి ఇమామ్‌ 
సాహెబ్‌ .అనే ఫకీరుకు దానంగా ఇచ్చిన వివరాలను తెలిపే శాసనం, . దె.వా-60 1) 
మధురవాణి 
కాలం 2 (5 శ, 1/ప శతాదం. 
యు 

ఆస్థానం : తఎజాపూరును పాలించిన రఘునాథుని ఆస్థానం, 

స్ధలం , తంజావూరు. 

రచన ఏ రామాయణమ్‌ (సం). 

సక్మాన విశేషాలు : రఘునాథ నాయకుని చేత స్వర్జాభిషేక గౌరవాన్నీ పొందింది. 

వీరుదులు ౩ శుకవాణీ. 


సంస్కృతం, _పాళ్ళతం మొదలై న షడ్భాషలలో |పవీణురాలు. శతలేఖిని 
విద్యలో దిట్ట. _అరగడియలోనే (12 నిమిషాలు) వందళోకాలు చెప్పగల నేర్చుగలది. 
ఈమె రచనలు తెలుగులో ఏమీదొరకలేదు. రఘునాథ నాయకుని అస్థానంలో 
రాచుభదాంది, మధురవాణ కవితా గోష్టిలో పాల్గొంటూ సమస్యా పూరణాలు "చేస్తుండే 
వారని రఘునాథ నాయకాభ్యుదయం చెపోంది. రఘునాథ నాయకుడు రచించిన 
రామాయణాన్ని ఈమె సంన్కృృతంలో [వాసి ఉండవచ్చునని కొందరు భావిస్తున్నారు. 
(ఆరుద_.!1_114) (తం.ఆ.నా-287) 


(పాచీన సాహిత్యము 711 


మధురవాణీవిలాసము 
కాలం న E శ. 17, 18వ శతాబాల మధ్యకాలం. 
యట 
కద * క చింతలపల్లి చిన వీరరాఘనయ్య (చూ. 


అంకీతం : తిరుపతి పంక పేళశ్వరునికి. 
కర్తుత్వాన్ని గురించి ఖిన్నాభలిపాయాలున్నాయి. 
ఐదు ఆళ్వాసాల (గంథం మాతం లభించింది, (పొఢమైన కవిత్వం. కావ్య 
మంతటా కవి శాస్త్ర వెదుష్యం వెల్లడపుతున్నది, పాంచాలరాజు కుమార్తె మధురవాణిని 
కార్య వీరార్టునుడు వివాహమాడట దీనిలోని ఇతినృ త్తం. (ఆడ్యవ-[1_210) 


మధురా పురాంధ వాజ్యయము 
పూర్వపు పాండ్య మండలాన్నే మధుర సంస్థానంగా వ్యవహరిస్తున్నారు. 
దక్షిణ దేశ సంస్థానాలలో ఇది |పముఖమైనది. ఇది |పాచీన కాలు నుండీ దవిశ భాషా 
సంస్కృతులకు నిలయంగా ఉన్నది. కెవియెన వానికే చోటునిచ్చే శంఖ ఫలకము పాండ్య 
దేశంలో ఉండేది. నత్కీరాది మహా కవులు అక్కడివారే, 

(శ్రీకృష్ణ దేవరాయల (ప్రతినిధులుగా నాగమ నాయకుడు, అతని కుమారుడు 
విశ్వనాథ నాయకుడు ఈ మండలాన్ని జయించారు. ఆ వంశీయులే కొన్నాళ్ళు సామంతు 
లుగా, తర్వాత స్వతంత్రులుగా ఈ మండలాన్ని పాలించారు. ఈ నాయకుల వెంట 
తెలుగు వారు చాలమంది ఈ దేశాఎకి తరలి వద్చి అక్కడే స్థిరపడి పోయారు... తెలుగు 
కిపులు, పండితులు తమ భాషా సారస్వతాలను ఈ తమిళ దేశంలో విస్తరింప జేశారు. 


విశ్వనాథ నాయకుని స్థానాపతి రాయవాడకంతో ఇక్కడ తెలుగు వాజ్మయ 
ఆరంభమైఎది. రాయవాచకం చార్మితిక (ప్రశ స్థీగల రచన. వచన కావం్య. మధురలో 
ముఖ్యంగా వచన వాజ్మయం విస్తరిల్లింది. లింగనమఖి శ్రీకా మేశ్వర కవి, గణపవరపు 
వేంకటకవి, సముఖం మె కటకృష్ణప్ప నాయకుడు, శేషం వేంకటపతి, కుందు రి కవులు, 
వీరిలో పసిద్దులు. మధురను పాలించిన నాయక రాజులు కూడా సాహితీ |[పియులై కవి 
పండితులను పోషించారు. విజయరంగ చొక్కనాథుడు స్వయంగా కవిం 

పాండ్య మండలంలోని చిన్న చిన్న సంస్థానాలు కూడా సాహిత్య సేవ 
చేశాయి. తమిళ కవులనే కాక తెలుగు కవులను కూడా వారు ఆదరించడం విశేషం. 
తురయ్యూూరఠు, పుదుకోట, మైసూరు సంస్థానాలు ఇలాంటివే. 


మధురాపురాణము 
నామాంతరం : చొక్కనాథ చరిత (చూ). 
కర్త : పచ్చకష్పురపు తిరువేంగళకవి (చూ), 


మధురా విజయమ్‌ (సం) 
నామాంతరం ; కంపరాయ చరితము. 


కవయితి 1, గంగా దేవి. 
రచనా కొలం : క! 14 వ శతాదిం. 
ల్‌ 


ఏజయనగర సామాజ్య చరమ కాలం నాటి చార్మితక సామాజిక పరిస్థితులకు 
అద్దం పే మహా కావ్యం. ఇది చార్మితకంగానే కాక సాహిత్యపరంగా కూడా 
అమూల్యమైన |గంథంగా వండితులు భావిస్తున్నారు. సర్గకొకఛందం వాడీ, కవయి శ్రి 
తన వె దుష్యాన్ని వెల్లడించింది. ఆలంకార రచనతో కాళిదాసు ఛాయలు కనిపిస్తాయి, 
ఒకొ్క్కంక్కంచోట కాళివాసుకే మెరుగులుదిద్రిన కల్పనలున్నాయి. శ్రైలి |దాక్షాపాకంలో 


ఉంది ఈ కావ్యానికి తెలుగు అనువాదాలు, వివరణ (గఎఛాలు మాడా వెలువడ్డాయి, 


(వాంద.భా చ) 
మదు సేనము (అలభ్యం). 
కర్త ఏ తెలియదు. 
అప్పకపి ఈ |గంథాన్ని 'పేర్కా న్నాడు. 
మధ్యతం త ముఖమర్దనమ్‌ (సం) 
కర్త న్‌ అప్పయ్య దీక్షితులు. 
ఇది మతఖండ న (గంధ. (తె.వి.స_6) 
మధ్వపతి శేషగిరి రాయడు 
కాలం * తెలియదు. 


ఈయనను కీ ర్రిసూ కుంచాల నుబ్బారాయడనే కవి పద్యం చెప్పాడు. 


(చా.ప ర) 
మధ్వ విధ్వంసనమ్‌ (సం) 
కర్త : అప్పయ్య దీక్షితులు. 
ఇద మతఖండన చేసే వ్యాఖ్యాన (గంథం, (తె.వి.స-86) 
మనశ్శతఠ ము 
రచనాకాలం : డీ. శ. 18వ శతాబ్దం, 
కర్త ' సరశురామ పంతుల లింగమూ ది. 


వేదాంత విషయ [పధానమైన కందపద్య శతకం. కవి దీనిని భ|దా|[ది (శ్రీరామ 
చంచుని పేర |వాశాదు. ఈ శతకం పూర్వార్థంలో గురుకీర్తనం, గురుదీక్ష, ఆన్యమత 
వావనివసనము, ఉత్తరార్థంలో తతో ్వవ దేశం తదితరములై న తస గాలు “ఉన్నాయి. 
“మనసా” అనే మకుటంతో ఉంది. (శ.క.చ_776) 


'మనసా హరిపాదములా శయింపవే' శతకము (అలభ్యం 
ర 


ర్‌ 
నీ 


కాసుల పురుషో త్తమకవి. 


(శ.కచ-487) 


(పాచేన సాహిత్యము 773 


కర్త: చూ. వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేందులు (క్రీ శ. 1882-92). 
సకలమత స్వరూప నిరూపకమైన వచన రచన, (ఆం,.సం.సా_481 
మను చరిత 


నామాంతరం ; స్వారోచిష మను సంభవము (చూ. 
కర ; అలసాని పెదన. (క.త_7) 
హలీ Pe ద 
మను చరిత [_పతిపద టీక] 
రచనాకాలం : డీ. శ. 1851 [పాంతం, 
కర్త “" జూలూరి అప్పయ్యశా స్త్రి (చూ. 
సుబోధకమె, వ్యావహారిక భాషలో ఉన్న [పతిపద టీక. ఇది చాలా (పసిద్ధి 
హౌండినది. (కె సా, విమర్శ- 91) 
మునుమంచి భట్టు 
కాలం ; డీ. శ, 1442_1466 |పాంతం కావచ్చు. 
సలం : కర్ణాట మండలం, 
రచన  : హయలక్షణ విలాసము. 
భై రవాచారు? ని పుతుకను. కవితాచాతురీ ధురీణుడు. సాదవ కంవరాజు కౌలం 
చాడు. కర్నూలు జిల్లా 'పెదచింతగుంట శాసనం ఈ కంసరాజుదే. ఇది [కీ శ. 1442 


నాటిది. తన కావ్యాన్ని కవి కంపూజుకే అంకితం చేశాడు. ఇతని కవిత్వం మృదువుగా 
ఉంటుంది. (క,త_8-117) 


మనుమసిద్ధి 
కాలం : కీ. శ. 1210_1288 ప్రాంతం. 

నెల్లూరును పాలించిన రాజు. కవి పండిత పోషకుడు. నిర్వచనో తర 

రామాయణ కృతిపతి నెల్లూరు చోడరాజైన న తిక్కరాజు కుదూరుడు. ఈయన కవి 
తిక్కనకు మి్మితుడు, సహపాొఠి అని పండితాభి పాయం తిక్కన ఈయనకు 
మం తిగా, దండనాథుడుగా ఉండేవాడు. తిక్క రాజు మరణానంతరం మనుమసిద్ధి రాజ్యొ 

- వికి వ స్తే వాయూమలైన అక్కున బయ్యనలు, అతన్ని సింహానన భప్పుని శేశారు. pee 
తిక స. ఓరుగల్లు పోయి కాకతి ల సహాయమర్శించి, ఆ రాజుాసాయంతో 
ఇ తువులను పారదోలి మనుమసిద్ధిని సింహాసనం పై నిలిపాడు. అంతేగాక తన తొలి 
రచనమైన నిర్వచనో త్తర తత లప కునుమసిద్ధిశే అంకితమిచ్చాడు, ఈ ఈయన జీవించి 
నంతకాలం తిక్కనను ఆవరించి పోషించాడు, క (వా. చ) 


7a తెలుగు సాహిత్య కోశము 


మనువంక పురాణము 
నామాంతరం : ఖండ కపాలాఖ్యానము, 


త 


రచనాకాలం : (5. శ, 18వ శతాబ్దం, 


కర్త * పోచిరాజు వీరన్న. 
అంకితం ఏ; బెజవాడలోని మ ల్లేశ్వరస్వామికి. 
కవి తన ముస్పయ్యో ఏట దీన్ని రాశాడట. (పొఢ్యపదింధం. రచన చక్కని 
శె లిలో ఉంది, (క.చ_9-182) 
మనోబోథ 
కర్త : కొలని గణపనారాధ్యుడు. 


మంజరీ ద్విపవ రచన. వేదాంత విషయ |ప్రతిపాదకం, (ద్వి. సా. చ-288) 
మనోరమ 

అల్ల సాని పెద్దన హోలి ఫట్‌ మనుచరితలోని పాత. మనుచరిత్ర ఆం|ధ 
పంచ కావ్యాలలో ఒకటి. 

మనోరమ ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజు కూతురు. విభావసి, కళావతి 
ఈమె చెలిక తెలు, వీరొక రోజా కైలాసంలో పువ్వులకోన- తిరుగుతూ ఒక గుహలో 
వికృతంగా ఉన్న మునిని చూస్తారు. మనోరమ చాల్యచాపల్యంతో ఆ మునిని కాకి 
చూస్తుంది. తపోభంగమై అతడు కోపించి రాక్షసుని వలన బాధలు పొందమని 
శపించి ఆమెను తన చేతిలోని నాగ బెత్తంతో మోదుతాడు. ఆమె చెలికత్తెలు అది 
చూడలేక అతన్ని మందలించబోగా ఆ ముని వారిని క్షయ రోగ పీడితులవుతారని శపి 
సాడు. శాప ఫలంగా మనోరమను ఒక రాక్షసుడు వెంట తరిమిబాధిస్తుండగా, ఆమె 
వేటకై వనానికి వచ్చిన స్వరోచివి శరణు వేడుతుంది. అస్త్ర హృదయమనే విద్యను 
స్వరోచికి ఉపడశిస్తుంది. అంతలో రాక్షసుడు రావడం, స్వరోచి అతనితో యుద్ధంచేసి, 
చంపడం జరుగుతుంది. ఆ రాక్షసుడు ఇందీవరాక్షుడే. స్వరోచికి మేనమామ వరుస 
వాడు. శాపంవలన ఆ రూపాన్ని పొంది స్వరోచివల్ల శాపవిముక్కుడై నాడు. తనకూతురు 
దునోరమను స్వరోచికిచ్చి వివాహం చేసీ ఆయుర్వేద విద్యను అల్లునికి ఆరణంగా, 
ఇస్తాడు. వివాహమైన మనోరమ రోగపీడితలై న తన చెలిక త్రెలను తలచుకొని దుఃఖి 
స్తుంది. కారణం తెలుసుకొన్న స్వరోచి తన ఆయుర్వేద విద్యతో వారిరువురినీ శాప 
విముక్తులిను చేసాడు. మనోరమ చెలిక తె లిరువురూ స్వరోచినే వరిసారు. వీరు ముగ్గురూ 
అన్యోన్యంగా ఉండటాన్ని కవి చక్కగా చిత్రించాడు. ఈమె స్నేహా శీలత, పతిభ క్రి 
సాటిలేనివి. వీరి స్నేహానురాగాలను గురించి మానవులేగాక హంసలూ, చక్రవాక 
పక్షులూ కూడా మాట్లాడునక్నుట్లు కవి వర్తించాడు. ఈమె పుతుడు విజయుడు. 

మనోరమాకుచమర్దనమ్‌ (సం) 
కర్త * జగన్నాథ పండితరాయలు, 


[పాచీన సాహిత్యము 175 
ఇది సంస్కృత వ్యాకరణ (గంథం, (తె. వి. స_4) 
మనోహర వ్యాఖ్య | 
కర్త క మహామంత్రి తిమ్మరుసు. 
మూలం * వాలభారతమ్‌ (సం. 
అగస్త్యుడు సంస్కృతంలో వర్ణించిన పాండవుల చరి|తయైన బాల భారతానికి 
సంస్కృతంలో వ్యాఖ్య. (తె. వి. స_క్సి 
మనోహర శతకము 
రచనాకాలం ఏ (కీ శ [6వ శతాబ్దం, 
కర్ర “ పరశురామ పంతుల రామమూర్తి. 
వృత్త పద్య శతకం, “రఘువీర, మహీతనయా మనోహరా” అనే మకు 
టఎతో చంపక మాంలూ. “అఎబాల పురీశ రాఘవ నృపాల మహీతనయా మనో వారా” 
ఆనే మకుటంతో ఉత్పలమాలలూ ఉన్నాయి. రచన మధురమైనది. (శ. క. చ-405) 
మన్నారు కవి (మన్నారయ్య) 
కొలం : (కీ. శ. 18వ శతాబ్దం 
ఈయన పుదుకోట [పభువైైన కోటి రఘునాథ రాయలను కీ ర్రిస్తూ చాలా 
చాటువులు చెప్పాడు. చూ. (శ్రీ మన్నారాయణయ్య. (చాప. రు 
మన్నారు కృష్ణ శతకము 
రచనాకాలం : కీ, శ, 1860 (పాంతం,. 
కర్త ఏ పైడిపాటి వేంకట నృసింహకవి 
"దావకర మఎచహాస పోలూరివాస, వారి తామిక కృష్ణమన్నారు.కృష్ణ” అనే 
మకుటంతో చక్కని సీస పద్యాలున్నాయి. బాలదశకం, నీతిదశకం, దాససంగ దశకం, 
జారదశకం, పికృమాతృవశకం, చోర దశకం, గోపాల దశకం, దుష్షర్మిగహ దశకం, శిష్ట 
(పతిపాలన దశకం ఇత్యాదిగా దశక విభాగం ఉంది. (శ.క.చ_269) 
మన్నారు దాన విలాస నాటకము 
కవయి(తి : (చూ).రంగాజమ్మ, 
ఆంకితం : విజయరాఘవ నాయకునికి. 
రచగాకాలం: కీ. శ, 17వ శతాబ్దం. 
విజయరాఘవ నాయకుని వివాహ వృత్తాంతం ఇందులోని కథ. కవయి్యితి_ 
విద్యావిశేషాలు, జ్యోతిష పరిజ్ఞానం, లోకజ్జత, హాస్యరస సంవిధానం రచనలో వెల్లి. 
విరుస్తున్నాయి. నాటి సాంఘిక పరిస్థితులను, ఆచార వ్యవహారాలను (పతిబింబిస్తున్న 
దునో హం మైన రచన, దీనినే కవయి[తి | పబంధంగా కూడా రాసింది, (ద. దే.వా_ 188) 
మన్నారు దాన విలాన (ప్రబంధము 
కపయితి క (చూ రంగాజమ్మ. 


—1 
ఆశే 
దా 


తెలుగు సాహిత్య కోశము 


అంకితం : విజయరాఘవ నాయకునికి (కీ: శ. 1888-783). 
అయిదాశ్వానాల |వబంధం,. మన్నారుదాస విలాస నాటకంలోని కథనే. కవ 
యి|తీ మరింత పరిప్పష్టంగా (పదింధంగా సంతరించింది. నాయకరాజుల చరిితకు మిక్కిలి 
ఉపకరించే రచన. విజయరాఘవువి వై భవవిశేషాలు, ఫాల్లుణోత్సవ వై భవం, సమకాలీన 
సంఘజీవితం విసారంగా ఉన్నాయి. తంజావూరు నాయకరాజుల పంశవర్హ నం విపులంగా 
ఉంది, (ద, దే.వా- 148) 
మన్నారు దాసుడు 
నామాంతరం : విజయరాఘవ నాయకుడు. 
తంజావూరును పాలించిన విజయరాఘవుడు (క్రీ. శ. 1888_78,) వీరవైప్టవ 
శిఖామణి, రాజగోపాలుని (మన్నారు) భక్తుడు. తాను మన్నారుదాసుడనని చెప్పుకొన్నాడు. 
సమకాలికులితన్ని మన్నారుదాసుగా పేర్కొన్నారు. రంగాజమ్మ రాసిన 
మన్నారుదాస విలాస నాటకం విజయరాఘవని ఉద్దెశించి రచించినేడే, 
మన్నారు దేవుడు 
కాలం : (క్రీ. శ. 17వ శతాబ్దం. 
రచనలు : 1. విజయ రాఘవాభ్యుదయము (అలభ్యం) 2. హామాబ్ద నాయికా 
స్వయంవరము (నాటకము). 
ఇతడు [కీ శ. 1633_73ల నడుమ తంజావూరును పాలిిచిన విజయ రాఘవుని 
పుతుకు. రాజగోపాలాంబిక ఇతని త ల్లి, మన్నారుదేవుడు ఏ' కారణం చేతనో 
తం డిచేక కారాగారంలో పెబ్పిబడ్డాడు. మధు5 చొక్క_నాథ నాయకుడు తంజావూరును 
ముట్టడించినపుడు (కీ.శ. 1873 లో విజయరాఘవుడు కుమారుని చెరసాలనుంచి విడిపించా 
డనీ, ఇన్దరూ యుద్ధంచేసి వీరమరణం పొందారనీ చరిత చెబుతున్నది. ఇతడు విజయ 
రాఘవాభ్యువయాది పదబంధాలు రవించినట్టు చెప్పుకొన్నా దొంకింది మాతం హేమాజ్ఞ 
నాయికా స్వయంవరం ఒక్క_"పే. 
ఇతడు కసకశులా [పముఖదానాలు చేళాడసీ, ఆ(గహార (సతిష్టాత అనీ తెలు 
స్తున్నది. ఇతడు తండి ఆస్థానంలో, సవల ఉన్నట్లు రంగాజమ్మ ఉషాపరిణయంలో 
పేర్కొన్నది. ఇతని రచ మృదుమధురంగా |[పొఢంగా ఉంది. (ద.దే.వా_ 188) 
నున్నారు రంగపదములు, కీర్తనలు 
చూ. వంగల సీనయ్య పదములు, కీ రనలు. 
మన్నారు శతకము 
నాదూంతరం : సంపంగి మన్న శతకము (ఛూ). 


కర * పరమానంద తీరుడు. 
మలో "ఆ 


నున్నారు సాంగత్యము (అలభ్యం 
కర + విజయరాఘవనాయకుడు,. 


_పాచీన సాహిత్యము 777 


రచనాకాలం : |క్రీ.శ. 17 వ శతాబ్దం, 


మన్మమండరాజు శాసనము 


కాలం : (కీ.శ, 1180 |పాంతం. 
స్థలం ఏ గుంటూరు జిల్లా_నరసారావుపేట తాలూకా-నా దెండ్ల (గామం. 


శాసన (పదాత “ మనుమండరాజు. 


శాసన విషయం : ఈయన శూద కులానికి (చతుర్ధ వంశ విస్తారకులు) 
చెందిన రాజట. ఈయన తాత ఎ్యఅమండరాజు, తండి బుద్ధరా జు, ఈయన నాదెండ్ల లో 
వేంచేసియున్న మూల స్థానిశ్వరునకు అఖండ దీపం సల్పినాడు. దీనిలో రెండు ఉత్పల 
దూలలు, ఒక మ శ్తేభం, రెండు కంద పద్యాలున్నాయి. (తె క.చ-198, 187) 
నుయూఖావళి (సం) 
కర్త : అప్పయ్య దీక్షితులు. 
కుమారిల భట్టు మతాన్ని విశదపరిచే మీమాంసా (గంథం. ఇది మీమాంసకుల 
పొగడ్తల నందినదట. (తె, వి స_6) 
మయూర స్తవము (అలభ్యం) 
రచనాకాలం : డీ. శ, 1160 ప్రాంతం. 


కర్త  మల్లికార్డున పండితుడు. 
మరింగంటి 
వరక నామం. 


ఈ పేరు మట్‌గల్లు అనే (గ్రామాన్ని దిట్ట ఏర్చడిందని కొందరంటారు. 
ఒకప్పుడు భక్కాగేసరులై న లక్ష్మణమువి, కూరేశాచార్యులు, ఆసూరి సాధు భట్టారకుడు 
(శ్రీరంగంలోని శ్రీరంగళాయిని దర్శించడానికి వెళ్ళారట, వారిలో మొదటి ఇద్దరినీ 
గుర్తించిన శ్రీరంగనాథుడు మూడవ ఆతన్ని గుర్తించి, “మటింగంటి నాత డెన్వడని” 
అడిగాడట. అప్పటి నుండే సాధుభట్లారకుడు మజింగంటి సాధు భట్టారక్సుడుగా (ప్రసిద్ధి 
ఫొంగాడు. అతని వంశం వారంతా మజిఎగతటి వారయ్యారని చెప్తారు. (క .త_ 18-7) 


మరింగంటి అప్పలాచార్యులు 


కాలం * ,కీ. శ. 18వ శాతాబ౦, 
_ ‘ 6 
స్థలం 3 నై జాం నముండలం. “ 
సమకాలికులు : గోలకొండ మల్కిభరాముడ్డు, పొన్నిగంటి తెల్లగన్న. ఇమీన్‌ ఖాన్‌ 
మొదలగు వారు. 


గోలకొండ కుతుక్షాహిల ఆస్టానంలో ఉండేవాడు. సాహిత్య |పియుడు. ఈయన 
దశరథకా జనందన చర్విత, సీతాకల్యాణం కావ్యాలను తెలుగుకో కొలిసారి విరోష్ట్యంగా 
రాసిన సింగ రాచార్యులకు పెద్దన్న, తెలగన్న అన్న తెలుగులో యయాతి చరిత 


—~2 


78 తెలుగు సాహిత్య కోశము 


వాస్తున్న విషయు తెలుసుకొని, కుతుద్‌ షాహొకి హితవరి అయిన అమీన్‌ ఖాన్‌ తెలగన్న 
కావ్యాన్ని అంకితం పుచ్చుకోవాలని ఈ అప్పలాచార్యుల ద్వారా వర్తమానం పంపాడు. 
తెలగన్న సంతోషించి అమీన్‌ ఖాన్‌కు తన కృతిని అంకితమిచ్చి ఎన్నో బహుమానాలు 
పొందాడు. తెలగన్న కావ్యరచనకు అప్పలాచార్యుల |పోత్సాహం లభించింది. ఈయన 
ఏమైనా కృతులు [వాశాడో లేదో తెలియదు. (ఆరు ద-8-280) 


మరింగంటి (ఆసూరి) రామానుజాచార్యులు 
కాలం * (కీ. న. 16వ శతాబ్దానికి ముందు. 
స్థలం క న్‌ జాం మండలం. 
మరింగంటి వారి పూర్వీకులలో ఒకరు. (సిద్ధ పండితులు. గోలకొండ కుతుద్‌ 
షాహిల కొలువులో ఉండేవారు వీ5కి మొదట ఆసూరి వారనే ఇంటిపేరుండేదట. ఈ 


రామానుజాచార్యుల వావ (శ్రీరంగం దర్శించినప్పుడు, ఆ దేవుడే ఆన్న పలుకులవల్ల 


వీరికి మరింగంటి వారనే వ్యవహారం వచ్చిండి. (ఆరు[ద-8) 
మరింగంటి కవులు 
కాలం ఏ (క్రీశ. 18 శతాబ్దం నుంచి క్రీశ. 19 శతా బ్దం వరకు. 
స్ధలం : హుజూరునగర్‌ తాలూకొ యాతవాకిళ్ళ గ మం. 


ఆం|ధకవులు. తరతరాలుగా సంస్కృతాం[ధ భాషా వతంసులుగా పేరు 
మోసిన ఆసూరి మకింగంటి శ్రీవైష్ణవ కుటుంబాలకు తెలుగాణంతో నల్ల గొండ మండలం 
నిలయం. విశిషా చిత మత పవ కలయిన (శ్రీ రామానుజురి వారి ఇంటి పేరు కూడా 
ఆసూరి వారే. ఈ ఇంటి పేరుతోపాటు _ "మరింగంటి అనే మరొక ఇంటి పేరు 
కకాడా ఈ కుటుంబానికి రాఎటానికి కారణం_ తాలాంక నందినీ పరిణయక ర్రయెన 
మరింగంటి నరసింహచార్యులు తన _గంథంలో చెప్పాడు. 
పీరిలో _ముఖ కవులు : 
1. మరింగంటి సింగరాచార్యులు 2...మరివగంటి (పథమ) వేంకటనృసింహా 
“చార్యులు శ. మరింగుటి వేంకట రాఘవాచార్యులు 1. మరింగంటి వేంకట (ద్వితీయ) 
నృసింహాచామ్యలు గ్‌. మరింగంటి చెన్నకృష్ణమాచార్యులు 6. మరింగంటి వేంకట 
(తృతీయ) నృసింహాదార్యులు 7. మరింగంటి రంగాచార్యులు $. మరింగంటి వేంకట 
రామానుజాచాక్యలా $. మరింగంటి వెంకట (చతుర్ణ) నృసింహాచార్యులు 10. మరింగంటి 
లక్ష్మణాచార్యులు 11. మరింగంటి లక్ష్మణదేశికులు. (తె.వి.స-6) 


మరింగంటి చెన్నకృష్ణమాచార్యులు 
కాలం ్ర (కీ.శ. [5 క్రతాబ్దం పూర్వార్థం, 


ee 


అం ; నల గొండ జిలా_కనగలు [గామం. 
na! యా oe) 


౧ 


చన ; యాదగిరి నృసింహ శతకము, 
| (కె వి.స_6) 


[పాచీన సాహిత్యము 779 
మరింగంటి జగన్నాథసూరి 
రచనలు * తెలియరాలేదు. 


దురింగంటి కవులలోని వాడు. శతావధాని, బహు |గంథక ర్త, సంస్క్టృతాం[ ధా 
లలో రచనలు చేశాడు. నేబతి కృష్ణమం(తి ఇతన్ని తన రాజనీతి రత్నాకరమనే పంచ 
తం| తంలో నుతించాడు. ఇతరు కనకాభిషేకం పొందిన వాడట. (ఆరు ద-8-281) 


మరింగంటి న 


కాలం (| (కీ. శ్ర, 19 వ శతాబ్దం. 

సలం ల. గల్లు జిల్లా, జ జనగామతాలూకా, మల్ల ౦పల్లి _్రామం, 

రచనలు : 1. కారికావ? 2. సూక్తి రత్నమాల 8. రామానుజాష్టోతరళతకము. 

(తె.వి స_6) 

మరింగంటి వేంకట (తృతీయ) నరసింహాచార్యులు 

కాలం వ క్రీశ. 19వ శతాబ్దం, 

స్టలం ప కనగల్లు. 

రచనలు వ అనిరున్ద విలాసము (యక్షగానం). 


వీరు పూర్వపు మరింగంటి కవులు |వాసిన తాళప[త (గంథాల నన్నింటిని 
సదిల పరిచిన (శ్రీరంగా చార్యులకు జనకుడు. ఈయన కుమారులలో వేంకటరామానుజా 
చార్యులు _ వేంకట (చతుర్ధ) se సుమారు 20 నాటకొలు (వాశారట. 
ఈయన కొడుపలలో చిన్నవాడైన లక్ష్మణాచార్యులు అనేక హరికథలు [వాసి [పచారం 


చేశారు. (తె.వి.స-_6) 
మరింగంటి వేంకట [ద్వితియ] నరసింహాచార్యులు 
కాలం . వ శ. 1642 ప్రాంతం, 
స్వస్థలం వ నల్లగొండ జిల్లా క్‌ కనగల్లు [గామం. 
కష్ట * 1. తాలాంక నందినీ పరిణయము 2. ఇందిరాల భాగవతము (ఇంది 


రాల గోదాపారిజాతము), 
ఈత ని కృతులు "డూ అము,దితాలు. ఈయన మరింగంటి సిఎగరాచాట్యై 
లకు ఎనిమిదో తరంవాచు. 


మరిగంటి వేంకట (పథము నృసింహాచార్యులు 


కాలం : [Si 1770 పాంతం. 

సలం ఏవ నల గొండ జిలా_కనగలు [గాదుం, 

టి లా "న్‌. రా 

రచసలు : 1 జనక సుతాభ్యుదయము 2 శ్రీకృష శతానందీయము $. చిలువ 
ర్‌ 


పడగరేని పేరణయు. 4. నృకంఠీంచాభ్యుదయము 5. క్ష్యతబురోపాఖ్యా 
నము 6 జాంబవతీ కుమార శృంగార విలాసము 7. రామానుజాభ్యు 


దయము శ. శల్వపిళ్ళ రామదర్శితి 9. విష్వక్సేన (ప్రకారము 10 గోదా 


80 తెలుగు సాహిత్య కోశము 


వధూటీ పరిణయము 11, పద్మినీ కన్యకా భ్ల్యు ్యదయము 12. రతి మన్మధా 
భుకనయము 18. మి[త విందో పాఖ్యానము 14. శ్రీకృష్ణ తులాభారము 
(ద్విపదృ. 
ఈయన మరింగంటి సింగరాచార్యులకు ఆరో తరం వాడట. కవి తాను 
18 _గంథాలు |వాసినట్లు ఆశ్వాసాంత గద్యలో చెప్పాడు. శ్రీకృష్ణ తులాభారాన్ని 
ద్విపదగా చెప్పాడు వీటి తాళప్యత (పతులు కనగల్లు అనే [గామంలో శ్రీరంగా 
చార్యులనే ఆయన [గంథాలయ౨లో ఉగ్నాచుట. (తె.వి స_8) 
మరింగంటి వేంకట రాఘవాచార్యులు 
కాలం క [కీంశ. 19 వ శతాబ్దం. 
స్థలం : నల్ల గొండ జిల్లా.కనగల్లు గ్రామం. 


"రచనలు : 1. కేశవస్వామి శతకము 2. క్షమావింశతి, 
ఈయన సింగరాచార్యులకు ఎమినిదో తరం వాడు (శె వి.స-6) 


మరింగంటి వెంకటార్యుడు 
కాలం : (కీ.శ. 1700 |పాంతం. 


రచన మల్లాది చర్మిత (ద్విపద). 
య 
కవి సంస్కృృతాం[| ధాలలో దిట్ట. వర్ష నాత్మకంగా రచన చేశాడు. ఇతని 
ఇతర రచనలు తెలియరాలేదు. (ద్వి.సా.చ-158) 
మరింగంటి సింగరాచార్యులు 
కాలం న కీ. శ. 18వ శతావి ఉ తరారం. 
(౧) లీ అ 
స్టం న నల్లగొండ జిల్లా-సణకరాజు పల్లె (గామం. 
ఏవీరుదు . కవిసార్వభౌముడు, శత్రు ఘంటావధావి. 
రచనలు * 1. వరదరాజస్తుతి 2 శ్రీరంగ శతకము J: చ్రలాంఛన విది 4, 


కవి కదందిమ శి. శతసంపొత రర, రామకృష్ణ విజయము. (ద్వ్యర్థి) 
7. నాటకశాష్ర్ర = 8. ధనాభిరామము 8. |పేమాభిరామము 10. నల 
యాదవ రాఘవ పాండవీయము (చతురక్థ్రి 11. సకలాలుకార 
సం్యగహ రాధా సుధా పూరణము 12, అంధ భాషా భూషణము 
18. దశరథరాజ నందన చరిత (నిరోష రామాయణము) 14. నిరోష్య 
5 ౪ 
శుద్దాం[ధ సీతా కల్యాణము [, తారక[దిహ్మ రామ శతకము 18, 
స్తో | sa Tey CU Se 
శ్రీకృష శతానందీయము 17, కృషతులాభారము 18. రతీ మన 
ధాభ్యుదవయము 19 రామా భ్యుదయము. 
సీతాపతి శతకం ఇశనిడే అని కొందరి అభి పాయం. 
సఘకొలికులు . పొన్నిగంటి తెలగనార్యుడు. 
గ్ర [వదింధ ర రచనాధురీణుడు, ఆకుక వి, అషభాషంలో కవిత చెప్పగల 
దిట్ట “శత ఘంటావధా ని ఆఅ) “భారా ద్రశ్నః వివరణ" అనీ. గద్యలో చెప్పుకొన్నాడు. 


[పాచీన సాహిత్యము 181 


ఇతని జన్మస్థలం హుజూరునగర్‌ తాలూకొ క వాక గ్రామం అని 
కొందరంటున్నారు. ఇంటిపేరు మొదట "ఆసూరి వారు”. మరింగంటి ఆనే ఇంటిపేరు 
రావడానికి కారణంగా ఒక కథ [పచారంతో ఉంది. ఇతని వంశంలో చాలామంది కవులు 
కుతుబ్‌ షాహిల కొలువులో ఉండేవారు. విజయనగర సాలకులు ఇతనికి కవిసార్వభౌమ 
బివనం ఇచ్చి ఉంటారని ఊహిస్తున్నారు. 
ఈయన ఇ్మబహీం కుతుబ్‌ శౌపా (మలి భరాముడు) కొలువులో ఉన్నాడు. 
రాజనీతి రత్నాకరమనే పంచతం; (లౌన్ని Grr నేబతికృష్ణ ఐ ష్ణ మంతి ఈయనను నుతించాడు. 
ఈ యన సకలై శ్వర్య ధురీణుశట.ఈయన తొలిసారిగా తెలుగులో ఫరో ష్ట్యంగా కావ్యాలు 
చెప్పాడు. ఈయన |వాసిన దశరథ రాజ నందన చరిత, నిరోష్ట్య శుద్దాం[ధ సీతాకల్యాణం 
తెలుగులో తొలి నిరోష్ట్య కావ్యాలు. దొరికిన సాక్ష్యాలవల్ల ఈయన ఉద్దండ కపి అని 
చెప్పవచ్చు. ఇతనిని అశ్వపతులు, నరపతులు, గజపతులు సమానంగా సత్కరించారు 
ఇతనికి “మల్కిభవాముడు” మనపుపేనుగులు, వెల్ల గొడుగులు, ముత్యాల హారాలు, 
గురాలు, అువలాలు, అ కలు ఇచ్చాడట ఇతడు తొమ్మిది సువత్సరాల వయసు 
నుంచే కవిత్వం చెప్ప నేర్చినెక వి, ఇతని సోదరులలో అప్పలాచార్యులు, జగ న్నాథసూరి 
(ప్రసిద్ధులు. చిన్నతనంలో ఇతనికి సరస్వతీదేవి [పత్యక్షమె నాలుగు పశ్నలు ఆడిగినట్లు, 
వాటికి ఇతడు సమాధానం చెప్పినట్లు తెలుస్తున్నది. ఆశ్వాసాంత గద్యలలోకవి (పయో 
గిఎవిన శారవా సశ్న వివరణ ఆనే మాట పై గాథను సూచిస్తుంది. 20 ఎళ్ళ వయసు 
లోపలనే పై కారాల) (వాగెశట (క. త-[8; శ. క, చ_998; ఆరుచ_8-209) 
మరి బనవ పురాణము 
రచనాకాలం : డీ: శ, 15వ శతాబ్దం, 
కర్త! బచ్చు సిద్ధకవి. 
ఆంకితం : సిరిపురి వీరసింగయకు. 
అయిదాశ్వాసా౨ ద్విపద (ప్రబంధం. శ వ వాజ్మయానికి చెందినది. (ప్రసిద్ద వీర 
శె వాచార్యుడై న బసవేశ్వరుడు కాక, మరియొక “ బసవాచార్యుని చరిత ఇందులోని ఇతి 
వృ త్రం. నుకనే కవి దీనికి మరి బసవపరాణమని నామకరణం చేశాడు. కవి అన్ని 
విధాలా పాలురికి సోమనాథుని అనుకరించాడు. కథా[శోత చరలింగ మర్రల పర్వ 
తార్యుడు. కృతిపతి సిరిపురి వీరసింగయ సిద్దిక వికీ దీక్షా గురువు. రచనలో కన్నడపదాలు 
ఎక్కువగా కనిపిస్తాయి. (ద్వి.సా.చ_ 167 
మరిచీ పరిణయము (అలభ్యం) 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబ్దం, 
కవయిత్రి ఏ; మోహనాంగి. 
ఐదాశ్వాసాల |పబ -ధమట, (ఆం. కవయి[తులు_25) 
మరు త్రరాట్చరి తము (అలభ్యం) 
కర్త: శ్రీనాథుడు, 


782 తెలుగు సాహిత్య కోశము 


దీనిని కని “చిన్నారి పొన్నారి చిలుక టూంకటినాడో (వాశానని చెప్పాడు, 
అంటే 12 సంవత్సరాల పాయంలోనే దీనిని [వాసినట్లు పండితుల నిర్ణయించారు. ఇది 
(శ్రీనాథుని తొలిరచన. శృంగార నై షధంలోని ఒక పద్యం నుండి శ్రీనాథుని కృతులు 
పెక్కులు మామిడి | పెగడయ్యకు అంకితాలని తెలుస్తున్నది. అందులో ఈ మరు త్తరా 
టృరి తకాడా చేరి ఉంశవచ్చునని కొందరి అభి పాయం. మామిడి పెద్దన్న కుమారులు 
ముగ్గురు వేమనామాత్యుడు, (పెగడన్న, సింగనామాత్యుడు. ఇందులో | పెగడన్నళా 
సింగన రా శ్రీనాథుడు తన కృతులను అంకితం చేశాడు. సింగనామాత్యుని వంళశవర్శనం 
వసే వమన స్యా నా శ్లాఘించాడు, వేమనామాత్యునికి టాడా కొన్ని 
కృెతులు ఇచ్చి ఉండవచ్చును. (శ్రీనాథుడు-కొ .శ్రీ 80) 


మరుత్సందేశము టే 
కర్త: వేములవాడ సోమనాధుడు (చూ). 
మరున్నందన శతకము 
కర ౩; చూ. పట్టాభిరామకవి (కర్తృత్వం సందేహం). 
ఆంజ నేయస్వామి పరమైన శతకరచన. కొన్ని పద్యాలు మొతం దొరికాయి. 
“తవదాసోహమ్మరున్నందనా” అనేది మకుటం. ఆప్పకవీయంలో పేర్కొనబడిన 
మరున్నందన శతకం పటా భిరామకవి కృతం కొదని పలువురి అధి పాయం. అస్ప 
కవి లుప్త వనర్గవళికి ఉదాహరణగా మరున్నందన శతకంలో నుండి ఒక పద్యం 
చూపాడు. దానిని దిట్టి ఆ కవి అప్పకవికి పూర్వుడై ఉండాలి, పట్టాభిరామ కవి అంత 
పూర్వుడు కౌడని పండితాథీ పాయం. ఇతడు చేరు కావచ్చు. (ఆం.సం,సా. 104) 
మర్యాద రామన చరితము (అలభ్యం) 
కర్త : వెలగపూడి వంశానికి చెందిన కవి. పేరు తెలియదు. 
శ గంథాన్ని వెలగపూడి కృష్ణయామా త్యుడు తన భానుమద్విజయావన 
తారికలో పేర్కొన్నాడు. (ద. దే.వా-884) 
మ। రికృష్ష భూపాలుడు 
కాలం : Sa: 1740 [పాంతం, 
స్టలం 1 రామకృష్ణా పురం. అ 
నెల్లూరి శివరామ కవికి ఆశయ మిచ్చిన సర్దాలి. సాహిత్యపోషకుడు. 
శివరామ కవిచేత యోగళాస్తాంన్ని తెనిగింపజేసి దైవాంకితం చేయించాడు. ఇది రామ 


గీతలనే పేర |చభ్యాత మైంది. (ఆరుద_ 12-161) 
మ్మరిచ్చందము 
రచనా న (కీ.శ. 16 శతాబ్దికి పూర్వం, 
కర్త : పేరు తెలియదు. 


అంకితం + చదలవాడలోని (శ్రీరామునికి. 


పాచీన సాహిత్యము 788 


మ రికంటివారి పయోగం అని ఒక (పయోగాన్ని -పెనుమ_ర్డి వెంకటా 
ర్యుడనే లక్షణ (గంథకర్త తన “లక్షణ విలాసంిలో చూపించాడు. ఈ మరి 
కంటివారి పయోగం “మరింగంటి” వారి పయోగమేమోనని పండితులు అనుమానిస్తు 

Re “మ రిచ్చించంో" అనే పేరుతో ఒక గంథం మ్మదాసు (పాచ్యలిఖిత (గంథా 
లయంలో ఉంది, (ఆరు. ద-8_248) 
మరి - నాయుడు 
కాలం :*: తెలియదు. 
సలం ; గుడశై ల సీమలోని దొడ్లే టి పట్టణం. 
సాహిత్య ఫోషకుడు శేషభటరు అప్పలాదారి చేత, “రామకృష్ణ లీలావిలాసం" 
(వాయిఎచి భ్యద్మాది రామునికి అంకితం ఇప్పించాడు. (ఆరు|ద_11_289) 
మలకాపుర శాసనము 
కాలం; కాకతి గణపతిదేవ, రు దాఎబలకాలం, డీ: శ. 18వ శతాబ్ది, 

విషయం : గణపతిదేవుడు, రు దాంబల నుండి గహించిన మందరం, వెలంగ 
పూండి (గామాలను విశ్వేశ్వరుడు గోళకీమఠానికి ఇవ్వడం. 

(ప్రత్యేకత 2 ఈ శాసనంలో గణపతిదేవుని దీక్షాగురువు విశ్వేశ్వర దేశికుని 
చరి తి ఉంది ఆనాటి సాంఘిక పద్ధతులు, మఠాలప సుబుధించిన విషయాలున్నాయి. 
విశ్వేశ్వర గోళకీమఠం, శివాలయ), సత్రం, పసూత్యారోగ్యశాలలు ఇందులో (పసకాలు, 

| (క.త_9) 
మలయమారుతము సర్వన్న 
కాలం : (కీ. శ. 18వ శతాబం. 
(౧) 


రచన థి భాగవత షస స్కంధము. 
© 
చూ, కిపుల షష్టము. 


ఇతని షష్టస్క_౦ధంలోని ఒక పద్యాన్ని జగ్గన్న తన [పబింధ రత్నాకరంలో 
ఉదాహారించాడు, పోతన భాగవతంలోని స షష్ట స్కంధం ఖలమైతే ఆ భాగాన్ని ఇతడు 
పూరించాడట. (క.స-284) 
మలయ రాజీయము (అలభ్యం) 
రచనాకాలం : కీ. శ. 1100 ప్రాంతం, 
కర్త ఫ్‌ మల్లి కార్డున పండితుడు. 
శ వమత పర మెన రచన, 
మలయవతి (సం) 
కర్త: చూ. నరసింహుడు 


గద్యకావ్యం. (|పౌ.ద.భా.చ_న.రా.ఆ) 


784 తెలుగు సాహిత్య కోశము 
మలయ్యాది నారసింహచ్చందస్సు (అలభ్యం) 
కర్ర : లింగరాజు. 
అంకితం : (శ్రీ మలయా|ది నృసింహస్వామికి. 
ఛందో గంథం. “నృసింహ మాల్యాదిచ్చందస్సు” అనే కర్త తెలియని ఛందో 
[గ-థమొకటి'పాచ్యలిఖిత కీ స్తక భాండాగారంలో ఉన్నదట. ఆ [గంథం ఇదే 
కావచ్చునే మో. (క.స_218; కవిజనాాశయ' పీఠొక_ 2183) 
మలరాజు గుండారాయణోపాభ్యానము (అలభ్యం) 
రిచనాకొలం : [కీ శ. 10వ శ తాద్ద౦. 
కర్త 1 రాళ్ళబండి పట్టా భిరామకవి. 
కొవి'తొలుతో మలరాజు పెద వెంకట గుండారావు ఆస్థానంలో ఉండి తర్వాత 
వాసిరెడ్డివారి స_స్థానంలో చేరాడు ఇది ఎప్పుడు రచించాడో తెలియరావడు. లేదు. * ఇతడు 
గు_డారాయన పొగడుతూ రచించిన పద్యాలు, తిడుతూ | వాసిన పద్యాలుకూడా చాటువు 
లలో దొరుకుతున్నాయి. వాసి రెడ్డవారి సంన్థానానికి చేరకముందే ఈ కావ్యం గుండా 
రాయని పేర రచించాడని కొఎవరు భావిస్తున్నారు. (చా.ప.ర; ఆం.సం.సా_ 194) 
మలరాజు వేంకట నరసింహరాయలు 
కాలం క్రీశ 18వ శతాబ్దం. 
స్థలం ఏ వినుకొండ. 
శయన వినుకొండ (పభువు. కవి పండితపోషకుడు. తన అస్థానానికి వచ్చిన 
మోచర్ల వెంకన్న కవిని తగురీతిగా బహూకరించి పంపాడట. (చాఃప.రు 
మలహణము (అలభ్యం) 
కర్త వ మల్లి కార్డున పండితుడు. 
శవ మతపర మైన రచన, 
మలి భరాముడు 
నొమాంతరం : (చూ ఇ|దిహీం కుతుబ్‌షాహి. 
తెలుగు డశంలోని కొంత భాగాన్ని పాలించాడు. కృష్ణామండలంలోసి 
ఇభరాఎపట్నం౦ ఇతనిపేరనే కట్టారు. ఈయనవె చాలమంది కవులు చాటు పద్యాలు 
చెప్పి బహుమానాలు పొందారట. (చా.పంర్భ 


మ్మలాజు కొండలరాయుడు 


కాలం . (కీ శ. [రవ శతాబ్దం_ [పథమభాగం, 
స్థలం 2 నరసరావుపేట సంస్థానం, 


సాహిత్యపోషకుడు. నరసరావుపేట సంస్థానాధిపతులలో ఆద్యుడైన మ|లాజు 
“ తీరుమలరొయని “మనుమడు. తండి మ్యలాజు వల్లభరాయడు. తం|డితరువాత కీ. శ. 


(పాచీన సాహిత్యము 786 


18వ శతాబ్దం [పథమభాగంలో ఇతడు సంస్థానాన్ని పాలించాడు. ఇతడు సాహిత్యానికి 
చేసిన సేవ ఎటువంటిదో వివరాలు అధికంగా తెలియవు కాని, రంగరాయ చర్మితలో 
"విద్వద్గుహాంగణా విర్భూత నిజరూప సంరంభయుత సౌరభ సౌరభేయి.... కవిజనానీక 


లోక [సమోదాపాది” అని పెరొ-నబడినాడు, (ఆం.సంసా -194) 
మలాజు పెద వేంకట గుండారాయడు 
కాలం : డీ. శ, 18వ శతాబం చివర_19వ శతాబం | పారంభం. 
ద ది 
స్థలం ఏ నఠరనరావుకుట సంస్థానం (సంస్థానాధిశ్వరుడు). 


కవి పండిశ్‌ పోషకుడు. (క్రీ. శ. 18వ. శతాబ్దం ఊఉ త్తరార్గంలో నరసరావు పేట 
సంస్థానాన్ని పాలించిన రాజా వేంకట నరసింహరాయణి జ్యేష్ట పు|తుడు. వీరు ఆత్యంత 
సమర్థులైన పాలకులు. జమీ౦దారీ శాళశ్వతకర నిర్ణయం ఏరి కాలంలోనే జరిగింది. పెద్దా 
కృతం, రెపల్లె, పై దాపురం జమీందారీ భాగాలను వేలంలో ఖరీదు చేసి జమీందారీ? విస్త 
రింప చేశారు. ఈ గుండా రాయణింగారే |కీ. శ. 1797లో “అట్లూరు? గామంలో కోట 
పేటలు కట్టించి రాజధానిని అక్కడకు మార్చి, దానిని త్రండి "పేర “నరసరావు పేటొగా 
మార్చారని కొందరి అభి వాయం, వేంకట నరసీంహారాయడే స్వయంగా తనపేర 
ఆ నగర నిర్మాణం చేయించాడని మరికొందరి అభి పాయం, 

ఇతడు దాన ధర్మాలకు పెట్టినది పేరు. వీరి భార్య రాణీ లక్ష్మమ్మ కూడా 
వితరణ గుణంలో భర్తను మించిపోయారు. ఇరువురూ సాహిత్య వ్యాసంగాలలో మంచి 
అభిరుచి కలవారు. తాడికొండ మల్ల నారాధ్యులు, పట్టాఖిరామక వి, మతుకుమల్ని కనకా(ది 
శాస్త్రి మొవలగు కవి పండితులను ఆస్టానంలో ఉంచుకొని పోషించి, ఆఎ| ధసాహిత్యానికి 
ఇతోధికంగా సేవచేశారు. రాళ్ళబండి పట్టాభిరామ కవిని గూర్చి ఒక కథ [పచారంలో 
ఉఎది. ఈ కవి వాసిరెద్దీ వెంకటాాది నాయని కొలువుకు పోయి, గుండారావును కించ 
పరుస్తూ, వేంకటా ది నాయని పొగడుతూ పద్యాలు చెప్పాడట. అది విన్న గుండారాపు 
పట్టాఖిరామూజు సీమలో అడుగు పెడితే ఫీరంగులతో కాల్చి చంసమని కట్టడి చేశాడు, 
విషయాన్ని తెలుసుకొన్న భట్టుకవి నాయడుగారి ఆస్థానంలోనే చేరి, . వెలమ [పభువై న 
గుండారావును మరింత నిందిస్తూ పద్యాలు చెప్పాడు. 

(ఆం. సం. సా_1[91, 192, 194; చా. ప, ర) 


మ(లాజు రామారాయుడు 
కాలం క Ee శ 18 శతాబ్దం. 
స్థలం * నరసరావుపేట సంస్థానం. 


కృతిపతి. నరసరావుపేట సంస్థానాన్ని పాలించిన “మలాజు” వారి వంశోౌనికీ 
చెందినవాడు, (కీ. శ. 18వ శతాబ్దం [పథమ భాగంలో సంస్థానాన్ని పాలించిన మొదటి 
కొండ|లాయనికి కాంతమాంబ వలన కలిగిన మూడవ సంతానమే ఈ రామారా ముడు. 
ఇతడు విద్వత్యువి పోషకుడు. దిట్టకవి నారాయణ కవిని చేరదీసి ఆతని శరంగరాయ 


788 తెలుగు సాహిత్య కోశము 


చరి త్రగమనబడే “రంగరాయ కదనరంగ చరిత” కావ్యాన్ని అంకితం పుచ్చుకున్నాడు. 
(ఆం, సం. సౌ_191, 184) 
మ్మలాజువారు 
కాలం * క్రీ శ. 18, 19 శతాబ్దాలు. 
వీరు గుంటూరు మండలంలోని నరసరావుపేట జమీందారులు. ఈ వంశంలోవి 
వేంకట నరసింహారావు ' కుమారుడు గుండారావు (ప్రసిద్ధులు. వీరినీ కీర్తిస్తూ ఎన్నో చాటు 
వులు దొరుకుతున్నాయి, ' .- (చా. కు ర) 
మ లాజు వేంకట నరసింహారావు 
కాలం వత్‌. (6. శ. 10 వ శ్షతాదం. 
వ్‌ 
గుంటూరు ముడలుతోని నరసరావుపేట జమీందారు. ఇతని గుణగణాలను 
క్రీ ర్రిస్తూ చక్కని. చాటు సద్యాలు దొరికొయి. ఇతని కుమారుడు మ్మలాజు గుండా 
రాయడు. (చా. ప.ర.) 
మల౦పలి నాగభూషణరవి 
| లా. య 
కాలం | (కీ.శ. 18వ శతాబ్దం. 
రచన : దిసవ విజయము (బంధ 
తిపురాంతకారాధ్యుని పుతుడు. బసవేశ్వరుని కథను |వబంధంగా |వాశాడు, 
శై వనుత (ప్రతిపావనం ముఖ్యోద్దెళంగా రచన చేసిన కవి. కవిత్వం ఆంత [పశ స్తం 
కాదనీ వ్యాకరణ విరుద్ధ మైన '1పయోగా లున్నాయనీ విమర్శకాభి పాయం. 
(క.చ-_8- 196) 
మల ౦పలి పండితారాధ్యుడు 
య Se) 
నామాంతరాలు : 1. మల్లంపల్లి మల్లి కౌర్దున పంగితుడు 2 మల్లి కౌర్టున పండితా 
రాధ్యుడు. 
మల ౦పభి మలి కారున పండితుడు 
య a) ర జీ 
నామాంతరాలు : పండితారాధ్యుడు, మల్లి కార్డున పండితారాధ్యుడు. 


కాలం ; కక 1800 |పాంతం. 
సలం ; మల౦పలి _ పెడన (గామం కావచ్చు. 
రచనలు న అగ స్తేశ్వర శతకము, శ్యామలాంబా శతకము. 


సకలశాస్త్ర పండితుడు. ఈయన కవిత చమత్కార పూరితంగా [పౌఢో కుల 
తోనూ, సరసమైన జాతీయాలతోనూ నిండి ఉంటుంది. శ్యామలాంబా శతకంలో ఆర్త 
పళ్ళా తావ భావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. (శ.క.చ.717) 
మల-న 
య 
కాలం : తెలీదు. 
కృతులు ఏ “వాదాంగద చూడామణి”. ఇది కవి. పేరుళోనే వ్యవహరింపబడి మల్లిన 


| పాచీన సాహిత్యము 787 


వాదాంగద చూడామణిగా (పసిద్ధిపొందింది. 
(కవిజనాా శయం పీఠికవావిళ్ళ) 
మలన 
య 
సల్నాటి వీర చర్మితలో కోళ్ళపోరు, గోపన్నవిరుగు అనే భాగాలను రచించిన 
కవి. రచన రసవంతంగా ఉంది, శ్రీనాథుడు రచించిన దానిని పూరించాడో లేక అనుస 
రించి [వాళాడో చెప్పడం కష్టం, (ద్వి.సా.చ_887) 
మలన కవి 
డగ 


కాలం :! ss శ. 17వ శతాబ్దం, 
సలం : బొబ్బిలి సంసానం 

ఛు @ 

రచన : “రాయస విజయము. 


మల్లన కవి బొబ్బిలి సంస్థాన ను డైన న “నిర్వాణ రాయస్పృనాయని” ఆస్థాన 
కవి అని, కరు పవ _గంథ క్ర ర్త అని తె లుస్తున్నది. (ఆం.సం, సా_800) 
మలన యోగి 


ర్‌ 
; [కీ శ. 1800 | పాంతం. 
సలం : గంజాం జిలా పరాకిమిగి ప్రాంతం, 
® aa) య 
రచన : మల్ల నయోగి శతకము. 
ఈతని రచన ముదితం. ఇతడు యోగివేమన వంటివాడని పండితాభి పాయం, 
ఇతన్ని గురించి ఒక కథ (పచారంలో ఉంది. (శ.క.చ-442) 
మల్లనయోగి శతకము 
కర్త : మల్ల నయోగి. (చూ 
రాజయోగ సధానమైన శతకం. ఈ శతకంలో కవి పంచవింశతి తత్త్వాలు, 
సద్గురు లక్షణాలు, కపట మతాభిమానుల చర్యలు, విగహారాధన కర్మయోగ నిరసనం, 
రాజయోగ వివరణ, పర్మబహ్మ స్వరూపం, జ్ఞాని లక్షణాలు మొదలయినవి వివరించాడు. 
6 విజ్రానభోగి మల్ల నయోగీో అనేది మకుటం. 
ఆల్గక వీరభదుడు 188 పద్యాలు "సేకరించి, 1901లో [పకటించాడు. 
లా 
(శ.క,చ_448) 
మల యార్యుడు 
రం 
నామాంతరం : శాశల్యమల్లుడు, కవిమల్లురు. 
ఇట్‌. (a) 
మల్లన వాదాంగద చూడామణి 
కర్త _ మల్లన 
కాలం ; తెలియదు. 


188 తెలుగు సాహిత్య కోశము 
ఇది లక్షణ (గంథం, పూర్తిగా లభించలేదు. 
(కవిజనాశ్రయం పీఠిక_వావిళ్ళ) 
మ లవరపు వాలేశ్వరుడు టీ 
య 


నామాంతరం ; మల్ల వరప్ప వీరశ్వరుడు.. 


కాలం : క్రీశ. 18 శతాద్ది (1580-1630 నడుమకావచ్చును). 
సలం : మల్ల వరం, కృష్ణాజిల్లా, గుడ్‌వాశ తాలూకా. 

రచన న్‌ భల్లాణచరి తి, 

గురువు * ఇవటూరి వామగారాధ్యులు. 


సమకాలీనులు. “శై వాగమ శిభామణి' |వ్రాసిన నెప్పల్లై అప్పన్న. 

ఇతడు పోలయామాత్వుని పృతుడు వర కవితా విశేష చాతుర్య 

స క్షుడనని చెప్పుకొన్నాడు. ఈ మల్లవరం విన్నికోట 

సీమలోనినని ఇతిడే చెప్పాడు. ఆ |గామకరణం కావచ్చును. ఇతన్ని వీరేశ్వరునిగా 

ంచరు పేర్కొన్నారు. చమత్కానమూ, ధారాశుద్ధి, ఇతని కవితలో గోచకిస్తాయిః 
(ఆరుద.9-248) (క.త.11-218) 

మల్ల వరవు వీరేశ్వరుడు 


చూ_మల వరొప్త వాలేశ్వదడు. 
టా 


మలాది చరిత 
ae) 
కాలు ; (కీ. శ 1700 (పాంతం, 
కర్త క్ష మరింగంటి వంక టాచార్యుడు. 


వణ = “తనో జ నౌ 3 స న్‌ పాచ 
ద్విపద |పిబింధం, ల్లాళ్వాసాలు షు దీని పతి వంక పేశ్వర ప్రాచ్య 
సుసకో ఉంది. కృతయుగంరోనిమందాది రాజు'అనే శివభక్తుని చరి త.ఇతసి 


es 
ఈ, 
ఖ్‌ 
ix 
a 


ఓ 
లూ 
6౬ 
ట్‌ 


నే రెణుక పుట్టించట. రేణుక పతుడు పరశురాముడు, క్ష[తియకులాన్ని నాశనం 
రశురాముని దారనుండి తప్పించుకోడానికి గిరిరాజు, సిద్ధిరాజు అనేవారు సెట్టి 
రించి మల్లారి (మలహరి స్వామిని పూజించడం వంటి వృత్తాంతాలూ, అనేక 
అవాంతర గాథలూ ఉన్నాయి. రచన చక్కనిది. (ద్వి.సా.చ_ 193) 


[ ih fh Rf 
CA 


ty LE 
ర్‌ి 
44 Et 


మలారెడి 
రా a 
కాలం: ; కీ. శ. 14వ శతాబ్ది పూర్వార్ధం. 
సలం : అద్దంకి. 
చు a 
కవి పందిత పోషకుడు.ఆవ్తంకి రెడ్డికాజ్య సాపకుడై న ప్రోలయ వేమారెడ్డికి తమ్ముడు. 
లు యె @అ కులు టె 
ఎడా (పెగ్గచను ఆదరించాడు. కవి ఎ్యరన గుడ్డూ వవచతి: చచలవాడల్లో నివాతం ఏర్పరచు 
కొన్నప్పుడు మల్లా గిడ్డి తానభిమానించిన ఎ్యరనను అద్దంకి (పభువు పోలయ వేమారెడ్డి 
షపావంటో | చేశ పెటాడు 
ఆస్థానంలో [పబశ పెట్టాడు. (ఆరు[ద-8) 


[పాశీన సొహాత్యయు 789 


మల్లారెడ్డి "దేశాయి 
శాలం : కీ. శ్ర, 16 శతాబ్ది చివరిభాగం. 


సలం; గంగాప్తరం (హైదరాబాదు మండలం. 
అ సా 
రచన ; గంగాప్పర మాహాత్మ్యము (అసమ్మగ౦. 


పర్వత రెడ్డి మనుమడు, రంగారెడ్డి ప్పతుడు. ఈ కవి పెద తాతగారైన మల్లా 
రెడ్డి కులీకుతుబ్‌షాహి (గోలకొండ పాలకుడు 1618-1649) కాలంవాడు. నవాబు 
అతనికి అందలాలు మొదలగునవి బహూకరించి పట్టణ చౌవరిగా చేశాడట. తన స్వగ్రామం. 
“*నంగాపరం” మీద కొవ్యం | వాశాడు. (ఆరుద_9-288) 


మల్లి కార్జున పండితారాధ్యుడు 
నామాంతరం : మల ౦పలి మలి కొరున పండితుడు (చూ). 
ma) గ ౧౧ జ 
మల్లి కార్జున పండితుడు 
వ్యవహారనామం : మ లికార్లున పండితారాధ్యుడు. 
౧౧ జ 

కాలం వ కీశ. 12వ శతాబ్దం (1160 పాంతం. 

స్టం : గోదావరీ మండలంలోని దక్షారామ క్షతం. 

రచనలు : శివత త్త్వసారము (తెలుగు), సంస్క్రతంలో రుుదమహిమ, -అఆషకాలు, 

వాటి థు 
హరనీల, మహిమ్న స్తవము, మలహణము. అనామయము, హలాయుధము, 
పంచగద్యలు, రు[దమహిమ, సంసార మాయా స్తవము, శంకంగీత, 
ఆనంద గీతలు, బసవ గీతములు, దక్షాధ్వరను, న్యాసాష్టకము, గా 
డంబరము శారభము, తుమ్మెద సదములు, |పభాత పదములు, వాలేశు 
శశునములు, నివాళిపదములు, పర్వత పదములు, ఆనంద పదములు, శంకర 
పదములు, గొబ్బి పదములు, వెన్నెల పదములు, సంజవర్ష్డ న, 
గణవరన పదములు, దాణగద్య, అక్షర గద్య, చర్హాతందిరము, 
అరె hres 
నీలకంఠ సవము, మయూర సవము, మలయ రాజీయము, మౌని 
నండకము, మహాస్తో[త సూత్రములు, శతకము, దీపకళిక, మహానాటకము, 
ఉదాహరణములు, ము క్తకములు, గీతనూ క్రములు, భృంగి స్తవము, 
రుచ సహ/|సనామములు మొదలై నవి, నసిలో- ఏడ్‌ సంస్కృత మో, 
ఏది కన్నడ మో, నిరయించటం కషం. 
అ అ 


[తయంలో మూడోవాడు. ఈయనే 


తెలుగుడేశంలో ఆరాధ్య సం పదాయావ్ని చిరసాయిగా నెలకొల్పిన మత సంస్కర్త. 
థు బావాజీ 


ఇతడు భీమన, గౌరాందిల పృతుడు. సండిత 


పాల్కురికి సోనున ద్విపద కొవ్యానికి కథానాయకుడు. ఈ పండితుడు చూపిన మహిమలలో 
తన కన్నులను శివుని కర్చించి, తిరిగి కన్నులను సొంచటం ముఖ్యమైనది. ఈయన చంద. 
వోలులో వెలనాటి చోడుని ఆస్థానంలో బౌద్ధులను వాదంలో జయించినందువల్ల, ఆ మతా 


190 తెలుగు సాహిత్య కోశము 


చార్యుని ఒకరిని ఇతని శిష్యులు చంపారు. ఈయన తన శిష్యుల నేరాన్ని తానే మెప్పు 
కొని, తనకళ్ళను రెంటిని తానే పెరికివేసుకొని శివునికి అర్చించాడు. శివుడు ఈయన 
భక్తికి మెచ్చి, ఇదివరకున్న రెండు కళ్ళకు తోడుగా ఊర్థ్వ భాగంలో మరిరెండు కళ్ళు 
ఇచ్చాడు. ఈ నిలువు కన్నులు వచ్చిన విషయం శై వగంథాలలో ఉంది. 
ఈయన సుస్క్ట్బాతాల్యధ కర్ణాట భాషలలో ఉద్ద ండవండితుడేకాక (పశ స్తకవి, 
ఈయన (శ్రీకై లం చేరే సమయానికే (శ్రీ బసవళ్వరుడు లింగై క్యం పొందినాడట, 
(చురికొన్ని వివరాలకు చూడు. పండిత త్రయము. (తె.వి.స-4) 


మలి కార్టునలింగ శతకము | అలభ్యం | 
రచనాకాలం : (క్రీ. శ. 18 వ శతాబ్దం. 
కర్త : బొడ్డపాటి పేరయ్య. 
ఇది విజయవాడలోని మల్లి కార్జున లింగం పై కవిచెప్పిన శతకం. 
దీని నుంచి పెదపాటి జగ్గన్న త్‌న “ప్రబంధ రత్నాకరం”లో 8 పద్యాలను ఉదాహరిం 
చాడు. ఈ పద్యాలు |తీపరాసుక నంహారానికి సంబంధించినవి. బొడ్డపాటి ఇంటి పేరున్న 
కొండయ్య; వాసిన కాళహస్తి లింగ శతకం నుంచి కరాడా_| తిపురాసుర సంహార ఘటం 


నుంచి శీ పద్యాలను పెదపాటి జగ్గన్న తన “పదబంధ రత్నాకరం”లో ఉదాహరించటం 
గమనార్హం, (ఆరు ద-$) 
మలి కార్జున సిద్ధయోగి 


కాలం : కీ శ. 1700 |పాంతం, 
సలం : హైదరాబాదు సమీపంలోని “కొలనుపాక? (గ్రామం, 
రచన : గౌడ పురాణము (ద్విపద. 
కొలనుపాకలో గౌడ మత స్థాపనను గురించినవృ త్తాంతం ఈ యోగి గంథస్థం 


చేశాడు, . (క.త_ 12.256) 
మల్లియ శేచన 
కాలం : [కీ శ. 11వ శతౌస్తి, 
రచన : కవి జనా[శయము. 


విశిష్టత ఏ ఈ కవి తెలుగులో. పథమ ఛందో లక్షణ గంథమైన కవి జన్మాశ 
యాన్ని |వాశాడు. రేచన నన్నెచోడుని సమకాలికుడు కావచ్చని పండితాభి పాయం, 
రేచన “వసుకవి జనా | శ సుక కస స పసా 
రచ స్తుకవి జనాశ్రయుణ్ణి” అని చెప్పుకొన్నాడు, కౌబిట్టి వస్తు కవిత ను (పస్తా 
వించిన నన్నె చోడుని సమకాలికుడు కావచ్చు. కవి జనా శయంలోని పద్యపు అనుకరణ లు 
నన్నెచోడుని కమారసంభవంలో ఉన్నాయట. [దావిడ భాషలోని “యాప్పిరుంగలమ్‌ 


కారిక” అనే పాచీన ఛందో (గంథంలో రేచన ఛందం ఉదాహృతమట. (ఆద|ద-2) 
మల్లి రెడ్డి బెక్కుల్లు శాసనము 
కాలం. వ కీ, శ. 1178 ప్రాంతం. 


[పాచీన సాహిత్యము .. 791 


సలం ౩; వరంగలు జిలా జనగామ తాలూక బెక్కులు [గామం., 
రు లా గా ధా 
శాసన|పదాత : మల్లి రెడ్డి. 
క a 
శాసన విషయం : ఇది కొకతీయుల నాటి మత సామరస్యాన్ని తెలుపుతుంది. 
సామాన్య కుటుంబియైన ఈ మలి రెడ్డి కుం వారికి జైనము ముఖ్య మతమయినప్పటికీ, 
జైన, వైష్ణవ, శైవ, బౌద్దమతాల ఆదర్శాలన్నీ ఒక కేనని, దైవం అన్నిటిలో ఒక 'పేనవి 
టోధించే ఒక పద్యం ఈ శాసనంలో ఉంది. వీర'శై వం వెరితలలు క. బౌద్దంలో 
వ్యజయానం |పబలిన ఆ రోజులలో మత సమరస భావాన్ని తెలిపే శాసనం ఉండటం 


గమనార్హం, (తె.శా_ప ౯_99) 
రచనాకాలం : క్రీ.శ. 18వ శతాబ్దం. 
కర్త : నుదురుపాటి వెంకన్న (చూ. 
అంకితం : బిరుదు కుప్పాల్‌ మల్లునికి (గంధర్వకోట |పాంతం), 


నాల్గు ఆభా లోల (గంథం, మల్లుల ఉత్పత్తి, మల్ల యుద్ధానికి చెందిన 
92 విన్నాణాలు ఇందులో ఉన్నాయి, 
మూలం : సంస్కృత బహ్మాండపురాణఎలోని మల్ల కుల| కమం. కృతిపతి 
తన వంశ పురాణాన్ని తెలుగులో రచించమని కవిని కోరి ఈ పురాణం (వాయించు 
కున్నాడట. కుప్పాల్‌ మల్లు రామనాథ పురాన్ని పాలించే రాజుదగ్గర (ముద్దువడుగు రాజు 
సేనానాయకుడు, (ద. దే.వా-480) 
మల ణ చరిత 
ల్‌ 
కర్త : ఎడవాటి ఎ(రన,. 
అంకితం : చుండి కాళొమాత్యునీకి. 
ఇది మూడాళ్వాసాల చక్కని [పదింధం. శివభక్తుడైన మల్హణుని చరిత్ర 
దీనిలోని ఇతివృ త్రం. కవిత్వం సరసంగా ఉంటుంది. దీనిలోని నాయిక వేశ్యాకన్య 
ఆయినా సుస్వభావం. మంచి శీలమున్న కన్య. శృంగార కావ్యాలలో ఇది ఉ.త్తమమైంది; 
మంచిపలుకుబళ్ళు, జాతీయాలు, చక్కని పదాల కూర్చు ఉంది. కవి కావ్యాన్ని కృష్ణ 
రాయలకు అంకితమియ్యక ఎందుకో దాచి ఉంచి, తన దింధువైన కాళామాత్యునికి అంకిత 
మిచ్చాడు. (తె.ఏ.స_6_697) (సా.చ.స_ 167) 
మల్హణ చరితము (అలభ్యం) 
రచనాకాలం : (క్రీ. శ. 15వ శతాది౦, 
ల 
కర్త న్‌ పో శెట్టి లింగకవి. 
మలణ సవము 
లా అధి 
కర్త ఏ. చూ. దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి. Ys శ కపటి 
అధీకృత రచన. ఎమ. 2(తె.వి.స-4844) 


-—72 
a) 
చ 


తెలుగు సాహిత్య కోశము 


మహంకాళి వెంకటకవి 
నామాంతరం : మహంకాళి వెంకయ్య (చూ. 
మహంకాళి వెంకయ్య 
నామాంతరం : మహంకాళి వెంకటకవి. 
కాలం: కీ. శ. 17వ శతాబ్దం. 
స్తలం క నై జాము మండలం. 
రొచనలు : అలభ్యం. 
ఇతడు చతుర్విధ (పదింధ కల్చ్పనాధురీణుడట బహు [పదింధకదర్త ఆట, 
'పేకుమళ్ళ రంగశాయికి వాణీ విలాస వనమాలిక రచనలో సహాయపడినట్లు తెలుస్తున్నది. 
మహదేవ శతకము 
నామాంతరం : భవానీ ధవ శతకము, 
కర్త : దేవగుప్తాపు రామభ్మద కవి. 
“మహాదేవా, భవానీ ధవా” అనే మకుటంళో ఉంది. (శ. క. చ_408) 
మహమ్మద్‌ కులీ కుతుబ్‌ శాహి 
కీ. శ. 16580_1812 |పాంతంలో గోలుకొండ రాజ్యాన్ని పాలించాడు. 
సాహిత్య (పియుడు. వైజయంతీ విలాస క వ్యక ర్రయైన సారంగు తమ్మయ్యను ఆద 
రించినవాడు. 
ఈయన గోలకొండ సవాబు ఇ్యబహేం కుతుబ్‌ శాహి మూడో శుమారుడు. 
వైజ్ఞానిక, సాంస్కృతిక, సాహిత్య, కళా విషయాలను ఈ నవాబు విశేషంగా పోషిం 
చాడు. ఇతడు చాలామంది ఉర్లూ కప్పలను కూడా పోషించి, ఉరూ భాషా సాహిత్యాలకు 
విశేషమైన సేవ చేశాడు. ఆ భాషలో కావ్యాలు రాశాడట. ఇతని కవిత్వంలో ఎక్కువ 
తెలుగు పదాలు ఉంటాయట. (తె, వి. స-4. 101) 
మహమ్మచ్‌ భేక్‌ సాహెబ్‌ 
కాలం * క్రీశ, 17వ శతాబ్దం. 
ఈయనొక చిన్న జమీందారు. ఉదారుడు. ఈయన దగ్గరకు ఒక (బాహ్మణుడు 
వచ్చి పూర్వం మల్కిభరామ్‌ కవులను పోషించి, దిహుకరించాడని, సాహెబ్‌ గారిని 
కూడా అల్లాగే బహూకరించమని వేడుకొన్నాడు. వెంటనే భేక్‌ సాహెబ్‌ తనమీద జక 
పద్యం చెబితే నూట పడార్లు ఇస్తానని చెప్పాడు. ఆ [దాహ్మణుడు కవి గాకపోయినా 
సమయస్ఫూర్తితో ఒక పద్యం చెప్పి, సాహెబ్‌ గారిని మెప్పించి నూట పదహార్లు దిహు 
మాసం అందుకొన్నాడు. ఈ చాటుకవి పేరు, వివరాలు తెలియవు. (చౌ. ప, ర. 
మహాగణపతి స్త్‌ (నం) 
జ కర్త వ భోగనాథుడు. (తె, వి. స-4 


పాచీన సాహిత్యము 798 


మహాదేవ కవి 
కాలం : Er శ, [7వ శతాబ్దం. 
సలం “ శహాబీ రాబజపరం, 
రచనలు : 1. అద్భుత దర్పణమ్‌ (సం) 2. శుక సందేశమ్‌ (నల. 


తంజావూరు నేలిన శహాజీ (1884_1712) అస్థానంలోనివాడు. ఇకని అద్భుత 
దర్పణం [పటోధ చం|దోదయాన్ని పోలిన రచన, శుక సందేశం దూత కావ్యాలవంటిది, 


(ద. దే. వా_179) 
మహానాటక అ గజాతమ్‌ (సం) 
నామాంతరం : రామాభ్యుదయగు, 
కర వ సాళువ నరసింహరాజు, (తె. వి. స_8) 


మహానాటకము (అలభ్యం) 
రచనాకాలం : కీ.శ. 1100 (పాంతం౦, 
కర్ర 3 మల్లి కార్డున పండితుడు. 
శై నమత సంబంధమైన రచన. 
మహానాటక సుధానిధి (సం) 
కర్త వ చూ. రెండో |ప్రొఢ దేవరాయలు (1423-1448). 
స్ధలం ఏ విజయనగరం. 

(శ్రీనాథునికి కనకాభిషేకం చేసిన ఈ దేవరాయలు దీనిని (వాశాడని పండి 

తులు కొందరంటున్నాద (చూ. సెజి_666). (ఆవ|ద-_ 4-14) 
మహా పభు శతకము 
కల్‌ : బాణాల వీరశరభందుడు. 

“సాుబశివా, మహా(పభూ” అనే మకుటంతో ఐదు పాదాల ఉర్పుల మాలికా 
వృత్తాలలో ఉన్న శతకం, దీనిలోని భావాలు థూర్ణటి కాళహాస్పి శతోకొన్ని అనుసరించి 
ఊనస్నవట. కవిత్వం అంత (పౌఢ మైనది కావట, (శం క, చ-4900) 

మహాభారత తాత్పర్య సం గహము (అలభ్యం) 
నామాంతరం : భారత కథాసారము. 


శ్రర 2 రఘునాథ నాయకుడు. 
ఇది సంస్కృత రచన అని కొందరంటున్నారు (తం. ఆ. సా_287) 
మహాభారత నాటకమ్‌ [సం] 
త్‌ గ్‌ గంగాదరుడు. 


మహాభాష్య _పకాళిక [సం 


కర * శీషపషు రి. 
నాట్‌ tan) 


794 తెలుగు సాహిత్య కోశము 


పతంజలి మహాభాష్యానికిది సంస్కృత వ్యాఖ్య (తె. వి, సంర). 
మహామం( తి తిమ్మరుసు 
కాలం వ ర్రీశ. 15వ కతాద్ద౦. 
రతన ఆకే ఆగ స్త్యకృత సం స్తత దాలభారతానికి “మనోహర” సంస్కృత 
వ్యాఖ్య. 


శ్రీకృష్ణ దేవరాయల మం|తి. ఇతడు సంస్కృృతాం[ధాలలో ఆసమానపాండిత్య 
మున్నవాదు. ముప్పది యిధ్గరు మంతుల సీసమాలికలో తిమ్మరుసు మంతి [పసావన 
ఉంది. తిద్మురు : భరస కుడు; మం తియేగాక, దండనాయకుడై శ్రికృష దేవరాయల . 
యుద్ధ య్మాతలలో సహాయుడుగా ఉండి యుద్ధంలో జయం కలిగేటట్లు చేసేవాడు. కొండ 
వీటి దుర్గాన్ని పట్లుకోనటంలోను, గజపతి పె జరిగిన చివరి దండయాతలోను భేదో 
పాయంతో రాయలకు జయం కూర్చినది తిమ్మరుసు. 
తిమ్మరుసు బాల్యం నుంచి (శ్రీకృష్ణ దేవరాయలను రక్షించి, పస న 
రాయల నుచి కృష్టరా యలకు రాజ్యమిప్పించి కర్ణాటక సింహాసనాన్ని నిష్క్క౦టకం 
చేశాడు. రాయల వివాహాల విషయాలలో, నపాంగ రక్షణలో తిమ్మరుసు అసాధారణ 
కౌశలం చూపాడు.  వత్సరాజుకు యౌగంధ రాయణుని వలె (శ్రీకృష్ణ దేవరాయలకు 
తిమ్మరుసు మహా మం|తిగా తన _్రేభువు _శేయో భివృద్ధికి జీవితాన్ని ధారవోళొడు,. 
రాయలు తిమ్మరుసు పట్ల పితృభావం వహంచి “అప్పాజీ” అని పిలిచేవాడు. 
తిమురుసు బుద్ధి కౌశలం, రణకౌశలం తెలిపే కథలు చాటుపద్యాలు ఆం|ధడేశంలో 
[పచారంలో ఉన్నాయి. తిమ్మరుసు ధర్మ శాసనాలు కొన్ని ఉన్నాయి. రాయల కుమారు 
నికి తిమ్మరుసే నిష | పయోగం చేయించాడని, చరమదశోలో తిమ్మరుసును, ఆతని తమ్ముని 
కొడుకును బంధించి రాయలు చ్యితహింసల | పాలుచేశాడని, తిమ్మరుసు. నే తాలను.. 
రాయలు పీకించాడని చార్మితకులంటారు. తిమ్మరుసు చెరసాలలో చనిపోలేదని, రాయల 
తరవాత B సంవత్సరాలకు మరణించి ఉంటాడని వండితాభి పాయం, (క.త_7) 
మహారాజ చరి తమ్‌ (సం), (అలభ్యం) 
కర్త * చూ, శ్రీనివాసక వి. 
చార్మితక కావ్యం. ఆయిదు ఉల్లాసాలతో కూడిన (గంథం, కార్వేటి.. 
వంశీయుడైన “రాజరాజు” మొదలుగా “మాకరాజు” తనయుడైన “రామభద 
రాజు” వరకు గల రాజుల వంశ చరిత ఇ: దులో వర్గించబడిందట. డికి ఆం|ధంలో 
Ene “టిక” మ. ఆవ న (ఆం సం. సా 
మహారాజ చరిత వ్యాఖ్య 
కర్ర ఏ తెలియదు. 
చూ. మహారాజ చరి తము, 
(శ్రీని వాసకవి కృత మైన మ మహారాజ చరి[తకు తెలుగులో వ్యాఖ్యానం. వ్యావ 
హారిక భాషలో ఉఎడడంచేత మిక్కిలి (ప్రసిద్ధి చెందింది. ఈ వ్యాఖ్యానము “దండా 


|పాచీన సాహిత్యము 795 


న్యయి రూసంలో ఉండడంచేత దీని మూలం సంస్కృత రచన ఆయి ఉంటుందని 
పండి తాభి పాయం, (అం.సం.సాధ 
మహాస్తో త సూూతములు 
రచననాకా లం: (కీ.శ. 1150 (పాంతం. 
కర్ర * మలి కారున పండితుడు. 
శ వమతపరమెన రచన. 


మహిమల్పూరి వేంకట కృష్ణుడు 


కాలం _ (కీ.శ. 17వ శతాబం ఉ తరారం. 
ద ఆత ధి 
సలం 2 మన్నారు గుడి పాంతం. 
[4 
రచనలు _ : శ్రీకృష్ణ కర్ణామృతము (వచనము) 
గురువు 2 చరమహంసన పరి వాజకాచార్య సదాశివతీర్థపాదుడు. 


రంగయా మాత్యుని కొడుకు. |పౌఢంగా రచన చేశాడు. 
వ్‌ వము (అలభ్యం) 
కర్త న్‌ మల్లి కార్జున పండితుడు, 
రపనాకాలం : (క్రీశ, 1150 పాంతం. 
శై నమత సరమైన రచన. 
మహిషాసుర మర్షనీ శతరము 
కర్త : దిట్టకవి రామచం[వకవి. 
చంపకోత్సల మాలలతో 101 పద్యాలు న్నాయి “మహిషాసుర మర్షని 
పుణ్యవర్థసీ”” అనే మకుటంతో ఉంది. మహిమ్నంలోని కొన్నిళ్లో కాలకు అనుసరణలు 
కవ్చిస్తాయి. . (శ.క-చ_840) - 
మహిషాసుర మర్దనీ శతకము (అలభ్యం) 
రచనా కాలం: కీ.శ. 18వ శతాబ్దం, 


కర్త ; పచ్చమెట్ట పాపయకవి. 
దీనిలోని పద్యం ఒకటి మాతం లభించింది. *మపొషాసుర మర్షనీ శివాో 
ఆనేది మకుటం. (శ.క, చ-826) 
మహం ద విజయము 
కర్త * చూ. దేవులపల్లి సుబ్బరాయశా త్రి. te 
పదబంధం. (ఆం.సం.సా_252) 
అ Ca = rad 
మ బాశ్వర మహాకొవ్యమ్‌ (సం) 
కర్త" ఏ ఆవవిళ్ళ వేంకటళాస్త్రి. 


(తె వి,స_4) 


798 తెలుగు సాహిత్య కోశము 


మాండలిక ము 
మండల సందింధమైనది. మండలమం పే ఒక భూభాగానికి గాని వృత్తికి గాని 
కులానికి గాని సంబందించిన పరిధి. ఆ పరిధిలోని జనసమూహం మాట్లాడే భోష 


మాండలికం, 
మాండూక్యోపనిషత్తు 
సార సర ఆధా ; e క్షీ జ ష్‌ జ : 
రచనాకాలం. |కి.శ్ల. శతాబ్ది హ్‌ ర్వార్దం 
కర్త :* పరవస్తు వెంకట రంగాచార్యులు. 


సంస్కృతంలోని మాండూకో్యోపనిషత్తుకు సద్యానువాదం. రచన సరళంగా 
ఉంది. 
మాంధాత చరిత 
నామాంతరం : (చూ) కవికర్ణ రనాయనము. 
కర్త ; సంకుసాల నృసింహకవి. 
మాక నృపతి 
కాలం, వివరాలు కెలియవుగాని ఈయనను కీ ర్రిసూ ఒక చాటువు దొరికింది. 
చాటు కవి పేరు తెలియదు. E శ, 1500 ప్రాంతంలో కార్వేటి నగర పాలకుడైన 
మాకరాజు ఒకరున్నారు. అతని కుమారుడు తిమ్మరాజు వి|పనారాయణ చరిత 


కృతిపతి, (చా.పర్శ 
మాకము తిమ్మయ్య శెట్టి కథా యతగానము 
కర్త : వేంకిట నారాయణకవి. 
మాకము తిమ్మయశెట్రి జీవిత చరిత్రను తెలిపే కథ. (పీ.యు-208) 
: యలు 
మాకరాజు తిమ్మరాజు [తిరుమలరాజు | 
కొలం వ క్రీశ. 1580-1820 |పాంతం. 
సలం ఇ కార్వేటి నగరం. 
( 
సాహిత్య షకుడు చదలవాడ మల్లన విరచిత మైన విప్రనారాయణ 


చర్మితకు కృతిపతి. ఈయన కార్వటి నగర పాలకుడు. మాకరాజు కుమారుడు. 
కార్వేటి మండలం |క్రీ శ. 1580 దాకా సాళవరెడ్డ పాలనలో ఉండేది. ఆ తరువాత 
నూకరాజు వంశీయుల హ స్తగతమైంది. ఈ తిమ్మరాజు క్రీ.శ. 1580 (పాంతాలలో 
కార్వేటి నగరాన్ని పాలించాడు 'అడ్మ్నాద-8.149) 
మాకరాజు లక్మీపతిరాజు 

"కాలం కీ శ, 17వ శతాబ్దం. 

సలం కారట నగర సంస్థానం. 
“సంవరణ చరిత”కు కృతిపతి. సాహిత్య ప్రియుడు. డీ. శ. 1820 
'|[పాఠితెంలో కార్యటి నగర సాలకుడుగా ఉన్న “తిరుమలరాజు కు ఇతడు తద్ముడు, 


[పాచీన సాహిత్యము 797 


అన్నగారి పోషణలో ఉన్న చదధలువాొడు మల్లన రచించిన “సంవరణ చరితమూను 


అంకితం పొంది, ఆ కవిని గౌరవించాడు. (ఆం సం.నా, 
మాకరాజు వేంకట పెరుమాళ్ళురాజు 
కాలం న [ శ. 19 వ శతాబం. మధ్యభాగం. 
ఎ ౧ 
స్థలం : కార్వేటినగరం (సంస్టానా ధీశ్వరుడు). 


అత్యుంతి సాహీత్రీపియులు. వీరు విజయనగర సా|మాజ్యాధిపతులవలె తమ 
సంస్థానంలో అష్టదిగజాలను పోషించారట. బుగ్వేది వేంకట నారాయణకవి, పోలి పెద్ది 
వెంకటరాయడు, పాలమంగలం ఆప్పయ కవి, సారంగపాణి, (శ్రీశైల కవి, ముడుంది 
ఆప్పయాచార్యులు, రాయభట్టు వీఠరాఘవ. కపి; అనంతరాజు సుబ్బరాయకపి అనే 
8 మంది ఇతని ఆస్థానంలోని అప్షదిగ్గజక వులు. (ఆం.సం, సా) 

మాగాపు శరభకవి 
కాలం + తెలియదు. 

ఈయన వత్సవాయి రాజైన రామభూపతిని దర్శించినప్పుడు ఆశువుగా పద్యం 
చెప్పాడు. అదే విధంగా “ఇత(డాీ అనే ప్రారంభంతో మరికొన్ని పద్యాలు [వాశాడట. 
ఆవి దొరకలేదు. (చా-పంరు) 

మాఘ మాహాత్మ్యము 
రచనాకాలం కీ.శ, 1950_60 ప్రాంతం. 
కిర్త : ఒడ్డెపూడి పెద్ద య్య, 
ఆంర్‌తం౦ * దాసరి చిన గంగన్నకు, 

[(పత్యేకత : దీనికి మూలం సంస్కృత వాయుపురాణం. ఇదే కావ్యాన్ని 
ఇంతకు ముందె పిల్లి లమ్మరి పినవీరన |వాశాడు. కృతిభర్శ కవిని పిలిపించి వాయు 
పురాణంలో ఉన్న మాఘ మాహాత్మా్యన్ని “చమత్కృతి” కృతిగా చెప్పించాడు. చమ 
తా-రంతో పాటు బొచిత్యమూ, రస సరిపుషీ ఉన్న కావ్యం. కృతిపతి పురుషోత్తమ సర 
నివాసి, | (క.చ_8_5) 

మాఘ మాహాత్మ్యము (అలభ్యం) 
రచనాకాలం ఏ (క్రీ.శ. 15 వ శతాబ్ద ౦. 
కర్త 2 పిల్ల లమ్మరి పినవీరభ్మదుడు (చూ). 
మంజుల వ్శాగ్య్యెఖరీతో చెప్పిన కావ్యమట, (ఆరు [ద-8_20[) 
మాఘ మాహాత్మ్యము 
రచనాకాలం. : [కీశ. 17041781 పాంతం. 
కర్త : విజయరంగ చొక్క నాథుడు. 
అంకితం : శ్రీరంగేశునికి. 
ఇది పదిహేను ఆధ్యాయాల (గంథం, దీనిలో" మొధట ఒక కంద పద్యం 


198 తెలుగు సాహిత్య కోశము 


ఉంది. మాఘ మాహపోాత్మా్యాన్ని తెలుస్తతూ చక్కని వచన శైలిలో వాసిన (గంథం, 


(వ.వా_48) 
మాచనామాత్యుడు 
కాలం i (కీ.శ. 1750 (సాంతం, 
రచన ౩ |[దిహ్మాండ వచనము. 


సమకాలికుడు : సీతారామాంజనేయ సంవాద [గంథకర్న పరశురామ పంతుల 
లింగమూర్తి కవి. 
ఇతరు లక్కమాంబ, భై రవామాత్యుల పుతుడు. నకల శాస్త్ర పురాణాగ 
మవేది. చక్కని (గౌ-థీకంలో రచన చేశాడు. ఈయన గుణ వై భవాలను [ప్రశంసిస్తూ 
చాలా చాటుపులు న్నాయి. (వ.వా-88; చా.ప.రు) 
మాచర్ల రామయామాత్యుడు 
కాలం. న డీ. శ. 1780 (పాంతం, 
సలం న పరకాల. 
° 
సాహిత్య |పియుడు. రాపాక (శ్రీరామకవిని పోత్సహించి అధ్యాత్మ రామాయ 
ణాన్ని యక్షగానంగా (వాయించాడు. ఈ రామాయణం ఇల్లిందకుంటలోని దేవునికి 
ఆంకితంగా ఇవ్వదిడి, ఇల్లి ౦చకుంట రామాయణమనే (పసిద్ధివిపొందింది. (య.వా.చ-860) 


మాచ లేవి 
కౌలం న్‌ డీ. శ, 14 వ శతాబ్ది పూర్వార్థం. 

. ఈమె -ఓరుగంటీలో పేరు మోసిన వారాంగన, సంగీత, సాహిత్య, నృత్య, 
చిత లేఖనాదులలో [పవిణ. విశేషించి రెండో (పతాపరు[ దువికి ఉంపుడుక త్తె ఆని 
కొందరు చరి[తకారుల, సాహి వేత్తల అభ్మి పాయం. (కీడాభిరామంలో ఈ మె పస్‌ 
ఉంది ఈమె ఇంటిలోని అలంకరణ సామ్మగి, విలువైన వస్తువులు, కీడాభిరామంలో 
కవి వర్తిండాడు ఈమె శ్రీనాథుని శిమ్యరాలని జన్మశు3. ఆనాటి రాజకీయ కార్య 
కలాపాలలో ఈమె [సముఖపా,తో వహించిందసి కొందరంటారు. (తెలుగు_ఏ_జూ-77) 


మాచవరము పొపయామాత్యుడు 


కాలం వ కీ. శ. 10వ శతాబ్దం. 
స్ధలం భః * మాచవరం, 
రచన : నందవర చరితము, 


వెంకొటాచలి మంతి కొండమాంబల ప్పతుడు. కవి కుటుంబంవారు తిరుపతి 
సమీపంలోని కలువలపూడికి వలస వచ్చారట. అక్కడే స్నష్నంలో వేంకేశ్వరుడు 
కనిపించి నంచవర చరిత రచించి తనకు అంకితం యిమ్మని ఆడిగాడట. కవి తన వంశీ 
యుల (నందవరీపల) పూర్వ చరితను రమ్యంగా చెప్పాడు. (క. చ-8-188) 


(పాచీన సాహిత్యము 799 


మాచెర చెనుుడు 
యా Ce 
కాలం : (కీ.శ, 18, 14 శతొచాలు. 
(స) 
మాచెర్ల పట్టణంలో వేంచేసిన దె దైవం. (క్రీడా భిరామంలోను, పలనాటి వీరచర్మిత 
లోను ఈ దేవుని (పనక్తి ఉంది. మాచెర్ల చెన్నుడే చెన్నకేశవస్వామి. (చెన్నకేశవ 
స్వామి మార్కాపురంలో రరాడా వెలిశాడు). 
పలనాటి వీర చరి తలో బాలచంద్రుని తల్లి ఆయితమ్మ సంతానం కోసం 
నోచిన గజనిమ్మ నోములో ఈయన ప్రసక్తి ఉంది. మాచెర్ల చెన్నుని కృపవల్ల బాల 
చందుడు పుట్టాడు కాబట్టి [బహ్మనాయుడు కుమారుని ముద్దుగా చెన్నా అని పిలిచేవాడట. 


ఈ చెన్నుని ఆలయంలో చాలా చార్మితక శాసనాలున్నాయి. (ఆం. సాం, చ-58) 
"'మాటూరి వేంక కేశ కవి 
స్థలం '' మధిర సమీపంలోని మాటూరు, 
కాలం : కీ.శ | 19 వ శతాబ్దం, 
రచన ఎ ఎటట మనోల్లాస శత్రక్రము. 
ఈ కవి 1830 (పాంతాల వాడట రచన అంత పౌఢంగా లేదని విమర్శకుల 
అధి, (పాయం, (క.స_209) 
మాడభూషి నరసింహాచార్యులు : 
“కాలం . ; కీ.శ, 1§. వ శతాబ్ది: పూర్వార్థం. 
సలం " నూజివీడు. 
రచనలు | వ ల్లవీ'వల్లవోల్లాసము, రుక్మి ణీ కల్యాణము, నీలాపనిందా నివారణము. 


వేదాంతాచార్యుని పు తుడు. నూజివీటి |పభువుల (పేరణతో రచనలు 
చేశాడు. “అభినవ పండితరాయలు” అనే బిరుదు పొందిన వేంకటాచార్యుడు ఇతని 


ప్పుతుడు. ఇతని కవిత్వం నాతికఠినంగా శావ్యంగా ఉ౦టు9ది. (క.చ-8- 288) 
మాడయ రవి 
కాలం . [కీ.శ 1185. 1506 (పాంతం, 
సమకాలికులు : తుళువ నరననాయకుని కుమారుడు ఏర నరసింహరాయలు. 
సలం 2 కృషాజిలా గుడివాడ (పాంతం. 
@® కా ౧ 
రచనలు : 1 మెరావణచరి త (చంపువు) 2. దేవేం[ద విజయము (ద్విపద. 
అలభ్యం). _— 


సర్వయామాత్వుని కుమారుడు. 

కవి సర్వాగమ శబ్దశాస్ర చతురుడు. అనేక ముండలా ధిసతులచేత సన్మానాలు 
పొందాడు, కావ్యలక్షణ లక్ష్యసాగరాన్ని కోడీకరించాడట. కర్ణాటకరా జై న వీరనరసింహ 
రాయలచేత సత్క్బూతులు పొందాడు. కోట సింగన మంతి “కొలువులో ఒక కవిని 


800 తెలుగు సాహీత్య కోశము 


వాదనలో ఓకించాడట కీమిడి సంస్టానా ధీకుడు ఇతనికి ఉ త్రమాశ్వద్వుయాన్ని కానుక్షగా 
ఇచ్చాడు, నందాపురీశుడిత న్ని కాంచనాభరణా తో సత్కరించాడట. (క.త-_6_207) 
మాడుగుల 

విశాఖపట్టణం జిల్లాలోని కొండ జమీందారీలలో ఒకటి. సీలేరు నది సమీపంలో 
ఉంది ఇక్కడి మత్స్యకుండమనే తీర్ధ క్షతం (సిద్ధం. ఈ పాలకుల ధ్వజం మీన 
మత్స్య లాంఛనం ఉండేది. 

శ నంస్థాన పాలకులలో మాడుగుల లింగభూపతి (ప్రసిద్దుడు. ఆ తర్వాతి 
కృష్ణభూపతి అభినవ కృష్ణదేవూయలుగా [పసిద్దుడె కవి పండిత పోషణచేళాడు. 

ss శ ఈ ఖై మి తా అ అ 

అల్లి మరాజు రామకృష్ణకవి, ఇం|దగం౦టి గోపాలశాస్ర్రి, పేరి సర్వేశ్వరశాస్త్రి, మంతి 
_పెగ్గడ సూర్య(పకౌశకవి, ఆడిదం బొల భాస్కరుడు, శిషు కృషమూ ర్రిశా స్త్రి ఈయన 
ఆస్థానంలోనివారు, ఆధునికులలో పురాణం సూర్యనారాయణ తీరులు, భమిడిపాటి. యజ్ఞ 
నారాయణసర్మ, త్యాడి వేంకటశాస్త్రి త్యాడి పట్టాభిశాస్త్రి మొదలై నవారు ఈ సంస్థానంలో 


మన్ననలు పొందారు. (ఆం, సం, సా 
మాతృభూతకవి 
కాలం: (కీ. శ. 1786 |పాంతం, 
స్థలం ఏ తంజావూరు మండలం. 
రిచసలు : పారిజాతాపహరణము, కొన్ని పదాలు. 


రంగయార్వుని పుతుడు. ఇతడు (కీ. శ. 1788.96 నడుమ తంజావూరును 
పాలించిన అమరసింహుని ఆస్థానంలో ఉండేవాడు. ఇతన్ని (పోత్సహించినవాడు శివ 
రాయ మంతి. 

కవి పేరును బటిన్నీ, మాతృ భూతేశ్వరుని ఆలయం పుదుకో్కోటలో ఉండటం 
వల+స్నూ ఇతని ఏివాసం పుదుకో_ట | పాంతం అని ఊహిస్తున్నారు. ఇతవి పదములు 
కొన్ని సంగీత సర్మపదాయ [పచర్శినిలో ఉన్నాయి. ఇవి “త్రిశిరగిరి” ము[దతో భక్తి 


శృంగార, సీత్రిపరములై న రచనలు. (ద. దే. వా-274) 
మాతృ శతకము 
కర్ర ఏ పేరు తెలియదు. 


“తల్లి ని బోలరెవ్య్వరున్‌ ” అనే మకుటంతో ఉంది, దీనికి బౌన్‌ దొర [పతి 
(వాయించారట. కవి కోటగిరి గోపరాజు పుత్రుడు. మదిగంటి రంగప్ప శిమ్యడు. లి 
సుబోధకంగా ఉంది. (శ. క. చ-584) 

మాతృ శతకము 
కర్త 2 అప్పావు మొదలి _ మాత్తూరి. 
రచనాకాలం : (కీ.శ. 19 వ శతాబ్ది పూర్వార్థం- 

చంపకోత్పులమాలలలో ఉన్న శతకం. “తల్లి సి బోల రెన్వటున్‌ “ అనే 
మకుటంతో ఉండి, చక్కుసి, నీత్కలున్నాయి. రసవత్తరమైన ఈ రచనలో శివకేశవా 
భేదం, చక్కని భావ శదిలత కవిపిస్తున్నాయి. 


[పాచీన సాహిత్యము ‘sol 


కోటగిరి గోపరాజు పుకుడు రచించిన ఒక మాతృ శతకం 1840 నాటికే 
తంది అప్పొవు మొదలి పుస్తకం అతని పుడు మీనాక్షిదాసు 1961లో ము దించారు. 
మాదయగారి మల్లన 
నామాంతరం ఏ ఆయ్యంకి మల్లన. 


కాలం : కీ.శ. 1480 _ 1640 | పాంతం, 
స్వస్థలం ; అయ్యంకి (కృష్ణా మండలం )-= 
రటన ' : రాజశేఖర చరి[తము. 


గుమిప్పు,. ; అఘోర శివుడు. 
సమకాలికులు ఏ అల్ల సొని పెదన, నందితిమ్మన, అయ్యలరాజు రామభ[దుడు,, ధూరటి, 
న్‌ ఉట జి 
కృషదేవరాయల ఆస్తానంలోనీ అషదిగజాలలో ఒకడుగా | పసిద్దుడు. తండి 
ల అ మ లి ఢ 
మాదయ కనక మాథయగారి. మల్లన అనే వ్యవహార. సామం, కలిగింది. రాజ 
_ శేఖర చరిత కావ్యం |వాసిన తరువాత నే లబ్ల|పతిషడె, రాగుల ఆస్థాన సభా [పవెళశ 
Lb లు 9వ కనా + ఖ 
గౌరవం పొంది ఉండవచ్చు. కావ్యంలో తిమ్మరుసును కీర్తించాడు. తరవాత. కావ్యాలు 
[వాయలేదు- “కాకరపండు వంటి జిగి కల్షిన మేలి పసిండి” వంటి ఈతని కవితలో 
అర్థ గౌరవం అధికం. ఇతని భావన, ఫణీతీ మధుర మైనవి, (తె. వి.స_4) 
మాదిరెడ్డి వారు ee 
మనిషి పేరుతో ఉన్న ఇంటిపేరు. ఈ ఇంటి పేరుకో తెలుగుదేశంలో 
కొన్ని కుటుందాలవారున్నారు, వేమారెడి, కొమ్మా రెడి, నల పురెడి, ఎం| డెడి ఇలాంటివి, 
_ న a a ౧ ౧౬ ద 
(భారతి_మా_4ర్‌_229) 


మాధవ కవి 

కాలం న క్రీశ. వ శతాద్ది. 

రచన ; నరకాసుర విజయము (సం). 

ఈయన విరూపాళ్లుని ఆస్థానకవి. (తె,వి,స_8ి) 

మాధవ భట్టు 

కాలం : రీ.శ, 18వ శతాబి. 

లౌప్ట 

రచన ఏ; డాసలీల (సరం _, (తె.వి.స_68) 
మాధవ మంతి 

కోలం వ [కీ శ. 19 వ శతాబ్దం. 
సలం _ ఏ గోదావరీ మండలం. 

రచన ఏ భగవర్గీతలు (వద్యకావ్యం) 


గురువు * కిడాంబి వెంకటాచార్యులు, 


802 తెలుగు సావాత్య కోళమ 


గిరియనమం తిప్పు; తుడు. లక్షణ విరుద్ధమైన [పయోగాలు చేళాడు. 
_ (కచ.8-1/5) 
మాధవ విలాస భాణము 
రచనాకొలం : |కీ. శ. 18వ శతాబ్దం పూర్వార్థ ౦. 
కర్త వ చూ. దువ్వూరి విశ్వనాథశాస్త్రి. 
శృంగార రస పధానమైన రచన. పిఠాపురంలో వెలసిన కుంతీ మాధవస్వామి 
రథోత్సవ సమయంలోని స్త్రీ పురుషం శృ7గార విలాసాలకు సంబంధించిన వర్ణన దీని 
లోని ఇతివృత్తం, దీనిని కవి రావు మేకట నీలాది రాయని (పిఠాపురం సంస్టానాధిపతి) 


పోత్సాహంపె రచించాడట. రచన చక్కనిది. (ఆం. సం. సా.247) 
మాధవ శతకము 
కర్త * చూ. కొటికెలపూడి కోదండరామ కవి. 
విష్ణుస్తుతి పరమైన వృత్త శతకం. “మాధవా ఆనే మకుటంజో ఉంది. 
కన (పొఢ మైనవి. (ఆం. సం. సా_800) 
మాధవాచార్యుడు 
మూ విద్యారణ్యుడు. 
మాధ వాభ్యుదయము 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబం. 
లు 
కర్త : అవుడూరి కిచ్చయ్య. 


(పది రతం కృతి పోత్సాహకుడు నూల్వీటి నాగయామాతుడు. ఈ [పబింధావ 

తారిక నుండి నూల్వీటి హరియప్పను గురించి తెలియ వచ్చింది. 
(క. చ-_కి_181ఏ య. వా. చ-40) 
మాధవి 

ఈమె కూవపూడి భాగవతుల అపూర్వ సృష్టి, సఖి పాతను నిర్వహించే భామా 
కలావంలో ఈ పాత విధిగా ఉంటుంది. గొల్ల కలాపంలో ఈ పాత్ర ఉనికి క్వౌచిత్క౦. 
మాధవి ఆక్కలలో అక్క, బావలలో దావ. 

సత్యా కృష్ణులున్న యక్షగానాలలో కూడా ఈ ప్నాత కనిపిస్తుంది. మాధవి 
సూ తధారునివలె కథానుసంధానం చేస్తుంది. విదూషకుని వలె హాస్య పసంగాలు విని 
పిస్తుంది. ప్మాతలను |పేక్షకులకు పరిచయం చేయటమేకాక, స్వయంగా 'పలకరిస్తుంది. 
కథాగత పాత కాదుగాని కథకు కలసివచ్చే పాత, 

నాయికా నాయక పా(తల స్వరూపాలను (పేక్షకుల ముందు పెట్టటానికి ఈ 
వాత ఉపకరిస్తుంది. అభినయ పధానాలైన కలాపాలలో స్వగతాలు విసుగు కలిగిసాయి. 
దిహుశః ఆస్వగతాలు లేకుండా పదర్శన ర క్త్‌కట్టించడానకే మాధవి పాతను కూచిపూడి 
భాగవతులు (ప్రవేశ పెట్టి ఉంటారు. 


పాచీన సాహిత్యము 803 


పూడి భాగవతులలో పరుషుడే మాధవి పాత్ర వేసాడు. 'పా|తకు నిరిష్ట 
మైన సం ర ఒంటిమీద ఒక కండువా ఉంకేచాలు. పంచె కట్టుతో [పదర్శ 
నకు వస్తాడు. నాయకుని సలకరించేటప్పుడు మగరీరునివలె కండువాను సవరిసాడు. నాయి 
కను పలుకరించేటప్పుడు ఆ కండువానే సమిటగా సవరించి, సిగ్గుపడుతున్న ట్లు బుగ్గమీద 
వేలు, నడుముమీద చెయ్యి పెట్టుకొని_నడకలో, మాటలో “ఆడారి వాటం జు పెట్టు 
కొంటాడు. ఒయ్యారం ఒలకటోస్తాడు. న 
కూచిపూడి భొమాకలాసులో మాధవి మట (పదర్శించే ఆంగికాఖి 
సయం, వాచికాభినయం మనోజ్ఞ మైనవి మాధవి పాత _పేక్షకులకు విసుగు పుట్టించకి 
నాటకం చక్కగా నడవటానికి తోడ్పడుతుంది. _. (య. వా. చ_199.200) 
మధ్వ ముఖమర్దనమ్‌ [సం] 
కర్త 3 నింబాడ్కుడు 
వేదాంత గంథం మధ్యాచార్యుల వాదానికి ఖండన [గంథం కావచ్చును. 
(తె, వి. స_1-488) 
మానవధర్మ శాస్త్ర టీక (సం) 
కర్త : ల్‌"ల్ల లక్షీ ధరుడు. 
ఇది సంస్కృత ధర్మశాస్త్ర (గంధము. (తె, వి. స_4) 
మానసబోధ శతకము _ (అలభ్యం) 
రచనాకాలం : (కీ.శ. 18వ శతాబం. 
(౧) 


కర్త 2 చూ. కాసుల పురుషోత్తమకవి. 


“మనసా హరి పాదము లాశ్రయింపుమా” అనే మకుటంతో |వాసినట్లు కవి 
చెప్పుకొన్నాడు. ఇదే మకుటంతో తాడేపల్లి పానకాలరాయశవి రచించిన శతకం నేడు 
(పచారంలో ఉంది. పురుషోత్తమకవి [గంథం కనిపించడం లేదు. పాొనకాలరాయకవి 
రచించినది చిత్తటోదశతకమనీ, |పస్తుతం [ప్రచారంలో ఉన్న శతకం పురుషో త్తమకవిది 
కావచ్చుననీ పలువురు అభి, పాయపడుతున్నారు. ఒకే మకటంతో ఇద్దరు వాయ 


డం కూడా కదు. (ఆం.సం,.నా_ 100) (శ.క.చ_487) 
(లా) 
మానసబోధ శతకము 
కర్త : తాడేపల్లి పానకాలరాయడు. 


మనోహరమైన కవిత్వంగల శతకం. “మనసా, హరిపాదము లా|శ 
యింపుమా” అన్న మకుటంతో ఉంది. చంపకోత్పలమాలా వృత్తాలున్నాయి. ఇదే 
మకుటంతో కాసుల పురుషో త్తమ కవి కూడా ఒక శతకం |వాశౌడు. కాని అది అలభ్యం. 
ఈ శతకం భక్తిరస |పధానం. పండిత పామర జనులలో |పక్యాతి 
పొందింది. క (శ.క.చ_468) 


804 తెలుగు సాహిత్య కోశము 


మానసోలాసము (అలభ్యం) 
లూ గ 
కవి * చూ. శ్రీనాథుడు. 
శ్రీనాథుడు ఒక కామశాస్తా9న్ని (వాసినట్లు నెల్లూరు శివరామకవి (వ్రాసిన కామ 
కళానిదినుండి తెలుస్తున్నది. ఆది ఈ మానసోల్లాసము కావచ్చునస కొందరి అఖి 


(వాయు, న (క.న_2178) 
మాన సోల్లాన వ్యాఖ్య (సం) 
కర్త ఏ చూ. కందాడై అ్పక "ండాచార్యుడు. 
ఇది మను స్మృతికి సంస్కృత వ్యాఖ్య. (తెంవింస,) 
మానసోలాస సారము [అలభ్యం] 
స) 
కవి 2 పిల్లి లమ్మరి పినవీరభ(దుడు (చూ. 
సముల్లిసితమైన శయ్యతో ఘనమైన బుద్ధికుశలత తేటపడేటట్లు [వాసినట్లు కవి 
చెప్పుకొన్నాడు, (ఆరు ద-6_202) 
మానూరు గోపాలరాయ కవి 
కాలం : కీ శ, [18వ శతాబ్దం. 
సలం వ కరర, 
యు మ్‌ 
రచన న క్రీ ర్రి కాంతా స్వయంవరము. 


మైసూరు (ప్రభువైన కృష్ణకాజేంద భూపాలుని ఆస్థానంళొ ఉండేవాడు. 
వివ్వత్య్కవి. సంస్క తాం ధ కర్ణాట భాషలలో పండి తుడు. (ద,దే,వా.480) 
మామిడి వెగడయ్య 
కాలం : (క్రీ శ. 14వ శతాబ్ది ఊత్తరార్థం, 
స్టలం ఏ కొండవీడు 
సాహిత్య పోషకుడు. శ్రీ నాథుడు. వాసిన పండితారాధ్య చరిత, ఇంకా ఆతనివే 
పెక్కు కృతులు ఇతనికి అంకితాలు. 
ఇతడు పెద్దన్న, తల్లమాంబికల కుమారుడు.  వేమనామాత్యుడు ఇతనికి 
ఆన్న. శృంగార నై షధాన్ని కృతిపొందిన సింగనామాత్యూడు ఇతని తమ్ముడు. కావ్య 
'ప్రయడైన |పెగడయ్య, ఆవావ సవ్యసాచిగా కూడా పొగడ్తలు పొందాడు. 
(ఆరు[ద.4) 
మామిడి వారు 
చెట్టు పేరుతో ఉన్న ఇంటిపేరు. “మామిడి” ఇంటి పేరుతో. ఉన్న కృతిభర్తలు 
తెలుగు సాహిత్యంలో కవిపిస్తారు. (శ్రీనాథ కవి, విరచిత పండితారాధ్య. చరిత కృతి 
భర్త పెగడయ్మ శృంగారనై షధ కృత్మిభ్వర్త సింగన మామిడివారే. మ్మరి, వేప, వెంపలి, 
తాడి మొదలై న చెద్ల పేర్లు ఇంటిపేర్లుగా ఉండటం సామాన్యం. 
మ్మరిచ్చందమనే ఒక ఛందో గంథముంది. (భారతి_మా-46.229) 


ప్రాచీన సాహిత్యము 805 


మామిడి వేంకటార్యుడు 
కొలం : [కః శ, 1764 పాంతం, 
సలం ఏ గోదావరీ మండలంలోని పాలకొలు పటణం., 
థి య (Je) 
రచన : శబ్లార వీఘంటువు. 
ఏథి 
'బిరుదు : సండిత రాజు. 
వెంకనార్య విజయీ దంపతుల పుతుడు. సర్వ'వేదళాస్త్ర పురాణాది విద్యలు 
నేర్చిన వాడు. . 
పైనిఘంటు రచన డీ. శ, 1800_1900 మధ్యకాలంలో పూర్తి అయింది. 
(శ్రీ వద్ధచై తన్య స్వామిచే పరిష్కరించబడి 1961 న శ్ర్రీవాసవీ ps సమితి 
సరల [పకటిత మైనది, 


ఈ నిఘంటువులో సిద్దాంత కౌముదిలో శబ్దాలను సాధించిన విధంగానే సలక్ష 
ణంగా శబారాలు వాయబడి ఉన్నవి, 
MK: -) 


మామిడి 'వేమనామాత్యుడు 
కాలం న కీ.శ, 1 చ శతాబ్ద ౦. 
స్టలం * కొండవీడు. 


సాహితీ పియుడు. అనవేమారెడ్డి (1882-89) మహా[పధాని అయిన మామిడి 
పెద్దనామాత్యుని కుమారుడు. తల్లి తల్ల మాంచబిక, శ్రీనాథుడు ఇతనికి తన కృతులు 
కొన్ని అంకితం ఇచ్చి ఉండవచ్చునని ఊహిస్తున్నారు. ఇతని సోదరులైన (పెగ 
డయ్యకూ, సిగనకూ (శ్రీనాథుడు తన కావ్యాలను అంకితం చేశాడు. శృంగార నై షధంలో 
చుం|తి వేమనామాతు ని ఒక చక్కని పద్యంలో నుతించాడు. సింగన్న శ్రీనాథునితో 
చెప్పినట్టుగా ఉన్న ఒక పద్యంలో ఆతడు తన అనుగు పెద్దన్నకూ _పెగడయ్యకూ 
కృతులు అంకితమిచ్చినట్లుగా ఉంది. శ్రీనాథుని అలభ్య కృతులలో ఏదో ఒకటి ఇతనికి 
అంకితమై ఉండవచ్చు. _ | (ఆర్ముద-180) 
మోమిడి సింగనామాత్యుడు 
కాలం : క్రీశ. His శశాల్ది ఉత్పరార్థం- 
స్టలం * కొండవీడు. 
రచన హోము సిద్ధాంత వ్యాఖ్య (సం) 
ఇతడు కవి, కృతిసతి కూడా. శ్రీనాథుని శృంగార నైషధ కావ్యం ఇతనికే 
అంకితం, ఇతడు మామిడి పెద్దన్న తల్ల మాంబికల కుమారుడు, పెద కోమటి వేముని 
మం |తిగా _పసిద్దుడు. సా మాజ్య నుళంజి (పొఢుడు. ఏద్వాంసుడు. దై వజ్జశిఖామణి. 
శ్రీ రాథుని (పోత్సహించి నై నె షధ రచన చేయించాడు. తాను స్వయంగా సోమసిద్ధాంతమ్‌ 
అనే జ్యోతిష (గంథానికి వ్యాఖ్య |వాశాడు, 'త్రిభువనరాయ వేశ్యా భజం జస 
జగనొబ్బిగండబిరుదాంకితుడనీ (శ్రీనాథుడు ఇతన్ని కీ రించాడు. (శ్రీనాథభారతం) 


006 తెలుగు సాహిత్య కోశము 


మామిళ్ళ దాసామాత్యుడు 
నామాంతరం : నిడుమామిళ్ళ దాసయామాత్యుడు, 

నాహిత్య పోషకుడు. మంగళగిరి ఆనంవకవి (వాసిన “వేదాంత రసాయన” 
మనే ఏసుక్రీస్తు చర్మితకు కృతిపతి. 

ఇకని సోవరుడు రాజస్ప కర్ణాటక దేశపువాడ్డైన మహమదల్లీ చేత సత్క 
రింపదిడినట్లు “వేదాంత రసాయనం "లో ఉంది. (తె.వి.స-_4) 

మాయలేడి పాట 

జానపద పౌరాణిక గేయరచన. 

చూ. పౌరాణిక గేయములు. 

మాయా చిదానంద మంజరి 

చూ. చిదానంద మంజరి. 

కరం : ఉమాపతి, 
మాయా (పవరుడు 

అల్ల సోని పెద్దన రచించిన మనుచరి తలోని ఒక పాత. మనుచరి[త ఆంధ 
పంచకావ్యాలలో ఒకటి, 

[పసవరుని తిరసా్కారంతో బాధపడుతున్న వరూధినిని పవర వేషంతో సమిపిం 
చిన గంధర్వుడే మాయ్యాపవరుడు. ఇతడు పూర్వమే వరూధివివి కోరి, ఆమెచే తిరన్మ 
తుడె నాడు. [పవరవృతాంతాన్ని గమనిస్తూ దొరికిన అవకాశాన్ని తనకు అనుకూలంగా 
మార్చుకొన్నాడు. ఈవిధంగా ఇతడు మనుచరిత్ర కథా.ళానికి పిల్లకాలువ వలె ఉపకరించా 
డనవచ్చు. ఇతనివల్ల నే వరూధినికి స్వరోచి కలగడం, అతడు స్వారోచిషమనువుకు 
తండ్రికావడుఎు సంభవమైంది. కాబ'పే పెన ఈ పాత చిితణలో చాలా నేర్చు చూపిం 
చాడు. ఈ మాయా (ప్రవరుని వైదిక నటనలు నిజ్యపవరుని [శో తియత్వావ్ని మించి 
పోయినవి. ఇతని మాయావిత న్ని ఏవగించుకోవడాఎకి బదులుగా, పఠితలుకూడా అ 

'పాాత చాకచక్యానికి వరూదినితోపాటు ముగ్గులయ్యేటట్టుగా పెద్దన ఇతన్ని తీర్చిదిద్దాడు. 
(పవరునిలో లేని శృంగారం, వింతమాధుర్యం ఇతనిలో కనిపిస్తాయి, తననుచూసి విషు" 
రాలు పలుకుతున్న వరూధినిని సమీపించడంలో ఇతడు చూపిన నేర్చు అపూర్వం. పితృ 
భక్తి, వై దికధర్మ నిష్ట, గార్హస్థ్య ధర్మం_వీటిలో |ప్రవరునికి తీసిపోకుండా మాట్లాడుతూనే 
వరూధిని సౌందర్యాన్నికూడా [పశంసించాడు. వరూధినితోడి పొందు సురభ_ర్తకు కూడా 

దుర్గ భమని చెప్పి తాను అందుకు సుముఖుడ'నే అన్న భావం స్ఫురింపచేళాడు. చివరికి, సరే 

కొని నీకోసం నా దీక్ష వమలుకుంటానని స్వార్థ త్యాగాన్ని చూపినట్టు సటించాడు. [ప్రవరుని 
మనస్తత్వం నుండి గంధర్వుని మన స్తత్వావికి దిగుతూ కొన్ని షరతులు కూడా పెట్టాడు, 
ఈ పాత చితణలో పెద్దన చూపిన నేర్చు అనితర దుర్హభం. 

అందిన వీకే వినియోగించుకొని తమ దోషం పాట డా 
తప్పించుకొనే న్వభావంగల నారిక్త (ప్రతీక మాయాప్రవరుడు, 


[పాచీన సాహిత్యము 807 


మాయా విలాసమ్‌ (సం) 
కర్త: తులగాన నీలకంఠ కవి. 
పిడుప_ర్డి సోమన రచించిన ద్విపద పభులింగలీలల నాధారంగా [గహించి 
రచించిన కావ్యం. అల్లమ (ప్రభుని లీలలు _ అతనిని వంచించడంకోసం పార్వతి తన 
తామస కళను “మాయగా భూలోకానికి పంసడం, అల్ల ముడు మాయకు తోబడకపోవడం 
వరకు ఉన్న కథమా[త్రం ఇందులో ఉంది. కవి తెలుగు కావ్యాన్ని యథామూలంగా అనువ 
దించాడట. (చూ. కరి సాంబమూ ర్హిగారి వ్యాసం. భారతి_ అం గీరస_ఫాల్లునము). 


(ద్వి.సా.చ_148) 
మాయిభంగమ్‌ (సం) 
కర్త | కందాడై జప్పకొండాదార్యుడు (తెంవి.స_4) 


మారకేతని శాసనము 
కాలం : కీశ. 163 ప్రాంతం. 
శాసన్మపదాత : మారకేతడు, 
(ససావిత స్టలం : చెంచెర్వుల [గామం. 
శాసన విషయం : చెంచెర్వ్యుల |[గాములో 4,444 శివలింగా లున్నాయట. 
ఆ లింగాల మధ్య వేంచేసి యున్న కపోతేశ్వరస్వామికి _ తాడూ [గామవాసియెన మార 
కేతుడు అఖండ దీసం నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. ఇది సీస పద్య 


శాసనం. (కె.క చ-29 3) 
మారన 

కాలం క (కీ.శ. 120 1.820 (పాంతం, 

రచన మార్కండేయ పురాణము. 


తిక్క మంతి కుమారుడు. తిక్కన సోమయాజి శిష్యుడు గన్నయనాయ 
కుని _పోత్సాహంతో. రచనలు చేశాడు. ప్రతానరుద చక్రవర్తి కాలు నాటివాడు. 
కొందరు ఇతన్ని తిక్కన సోమయాజి పృతునిగా పొరబడ్డారు. 

విశిషత : ఇతడు సంస్కృత మార్కండేయ పురాణాన్ని అనువదించాడు, , 
మొట్టమొదటిగా పురాణాన్ని అనువదించినవాడు ఇతడే. ఇతని మార్కండేయ పురాణం 
లోని కథలే శంకరకవి హరిశ్చం దో పాభ్యానానికి, పెద్దన మనుచరిత్రకు, మట్ల అనంత 
భూపాలుని బహుళాశ్వ చరితకు మార్గదర్శకాలు. [పొఢకవి మల్లన ఈ కవి యమ 
లోక వర్ణనను సంగ్రహంగా తన రుక్మాంగద చరిితలో పొందుపరిచాడు. ఇతని 
కవిత్వం [పొఢమై సలక్షణమై హృదయంగమంగా ఉంటుంది. (ఆరు[ద-2) : 


మారన వెంకయ్య 
నామాంతరం : మారవి కవి. 
కాలం కీ.శ. 16వ శతాబ్ది. ఆరవీటి రాజుల కాలం, 


808. తెలుగు సాహిత్య కోశము 


రచన : భాస్కర శతకము. 

విశిష్టత : (పథ్యాతమైన భాస్కర శతకాన్ని ఇతడే |వాసినట్లు కొన్ని తాళ 
పత |సతులలో చూసి |బౌను దొర నిర్ణయించారట. ఈ కవి చెప్పిన సద్యంలోని 
“పదార్థం” అనే మాటను నిత్య సమాస విశ్రాంతులలో ఒక ఉదాహరణకు అప్పకవి 
చూపించాడు. అప్పకవి నాటికే ఈ కవి విరచిత భాస్కరశతకం [పచారులో ఉందంటే, 
వెంకయ్య అప్పకవికి కనీసం ఒక యాభై సంవత్సరాలు పూర్వుడవుతాడు. ( అప్పకవి 
కోలం డీ, 1858 ప్రాంతం), ఈ కవి .భాస్కుర శతకంలోని (పతి పద్యలో మొదటి 
పాదాలలో ఒక సత్యం చెప్పి, దానిని సమర్థించటానికి కడపటి పావాలలో ఒక దృష్టాంతం 
చెలుతా ఏ. ఇతడు సూర్యునారాయణుని భక్తుకట ఈయన తన శతకాన్ని దశకాలుగా, 
వభజించాడు. భాగ్యరేఖ, పూర్వజన్మ సుక్కతం౦, కర్మ, అద్భ షం మొదలై న వానిని 
గురించి చెప్పాడు. |బౌనుదొర ఈ పద్యాలను అకారాది క్రమంలో ఏర్పరచి భ| చపరి 
చాడు ఈ కవి గురించి చా౨ కథలున్నాయి. ఇతడు జీవితంలో నిరాశచెందినట్లు కనిపి. 
డు. తనకన్నా తక్కువ పొండిత్యమున్న వాళ్ళు గద్దె నెక్కితే సహించలేనివాడుగా 
కనిపిస్తాడు. ఈయన భాస్కర శతకంలో అదృష్టహీనులను గురించి |వాసినా, భాస్కర 
శతక కర్తగా ఈయన తెలుగు శతక సాహిత్యంలో అదృష్టవంతుడు. 
(శ.క.చ-28[) (ఆరుద_9-221) 


ల 


మారపంజని శాసనము 
కాలం కీ. శ. 1182 ప్రాంతం, 
"స్టలం ; తెలియదు. 
శాసన|పదాత : మారపండడు 
ఏ(క్రమచ్‌ మదోడడేవర కాలంవాడ. 


శాసన నిషయం : ఈయన మిక్కిలి అంవగాడని, _ ధార్మికుడని, బంధువు 
లందరినీ ఆవరించాడని, సత్రాలు పెట్రిచాడని, శివాలయాలు నిర్మించాడని, చెరువులు 
[తవ్వించాడవి ఈదాన శాసనం కుడ ఈ శాసనంలో ఎత్తుగీతితో ఒక సీస పద్యం: 


ఒక శార్హూలమున్నాయి. (తె, క్ర,చ_ 198) 
మారవి కవి 
కాలం _ [కీ.ళం 1860 కి కి పూర్వం. 
రచన వ భాస్కరశళకము. . (ఈసా.వికి) 
చూ, మారన వెంకయ్య. 
మారుకీశతకము 
కర్ర ఏ కొటికలపూడి కోదండరామకవి. 


ఈ శతకంలో ఆంజనేయుని దివ్యలీలలను రామాయణ సంబంధమైన గాథలను 
కవి రసవంతంగా వరించాడు:.. ఇది వభవ కా ఈక బహుళ. (4) శుక్రవారం [వౌసినట్లు 
ణు (లీ య 


(పాచీన సాహిత్యము 809 


వతిలో ఉంది. వృ త్రపద్యాలతో మారుతీ అనే మకుటంతో 'ఉంది. (శైలి రసవంత మైనది. 


(ఆం.సం.సా. 800) 
మూరుపెది చె చెంగల్వరాయకి 


అ వ |b. శ. 1810_1900 మధ్యకాలం. 

అస్థానం ; చెంగల్పట్టు జిల్లా, శెాయ్య్యూరు సంస్థానం. 

జన్మస్థలం ' మరకాణము సమీప ంలోని పప గామం. 

రొచనలు : 1. ముద్దుకుమార శతకము ౨. చారులీలా విలాసము (అసంపూర్ణము) 
గి. పదములు 4. సుందరెశ్వర విలాసము (యక్షగానము) ళ్‌ వలీ / 


yt WE, 


నాటకమి (సంస్కరణ), 
వేంకటరాయని పుతుడు.' తిరుమలరాయని పొతుడు. సంగీత సాహిత్యాలలో 
విశేష (పడ్డ గలవాడు. భరతనాట్య విద్యాకుశలుడు. సచ్చికుండ పైని భరతనాట్యం 
అభినయించి (పసిద్ధిగన్న శియ్యారు శారదాంబ ఈతని శిష్యురాలు. శెయ్యూ్యూరు 
జమీందారు ఎవెద్యనాథుడిత న్ని ఆవరించాడు. ఇతడు వల్లీ నాటకాన్ని (పదర్శనయోగ్యంగా 
సంస్క రించి [ప్రచారంలోనికి తెచ్చాడు. 
సర్వ వాద్య విన్యాసమును (డెబ్బది రండు వాన్యముల వినా్యనము) సంశోధించి 
శెయ్యూరు దేవాతయంలో (ప్రవళ పెట్టి పునరుద్ధరించిన ఘనత ఈతనిదే. ఈ సర్వవాద్య 
విధానము “కామికాగమముిలో ఉన్నదట ఇతని పదాలు వెయ్యికి పైగా ఉన్నాయి. 
960 కృతులు కంచి కామాక్షిమీవ, 240 మధురమీనాక్షి మీద, 100 వేంకటేశ్వరుని మీద 
రచించాడు. కొన్ని తమిళంలో రూడా రాశాడు, (ద. దే. వా_ర్‌ 10) 
మారు పెద్ది. చెంగలరాయశా స్త్రి 
నామాంతరం : మారు పెద్ది చెంగల్వరాయ కవి... .. 


[ద.దే.వా-512) 
మారేపల్లి వేంకటయోగి 
కాలం : 5; గ్‌ 18 వ శతాబ్ది. 
రచన _.:. తత్వ దీపిక బోధ _(ద్విపద).. 
అంకితం : అలమేలు మంగాసహిత తిరుపతి వేంతేశ్వరునికి. 
గురువు : ముమ్మడి మల్ల నయోగి, 
సమకాలికులు : జా సూరో్యోదయ మనే (ద్విపద) శ (గంథం |వాసిన ఢిల్లీ 
క్ట కపి, 


వెంకటభట్లు, నరసమ్మల ప్పత్రుడు. కామయ్య పౌ తుడు. అలమేలు మంగమ్మ 
కోరితే చేంక పేశ్వరుడు కరుణించి చెప్పిన. వేదాంతాన్ని ఈయన తత్స్వదీపిక బోధ అనే 
పేర ద్విపద కావ్యంగా (వాశాడు._. ౨౨ (ఆరు[చ-8-274) 
మార్కండేయ చరితము (అలభ్యం) 
రచనాకాలం ౩ [ శ. [18.వ శతాబ్దం, 


810 తెలుగు సాహిత్య కోశము 


కర్ర : పోచిరాజు వీరన్న. 
కవి తన ఇరవై అరవ ఏట దీన్ని రాళాడట. (క.చ 3-182) 
మార్కండేయ చరిత 
కర్త : మేరత్తూరు వేంకటరామళాస్త్రి. 
మేరత్తూరు భాగవత మేళ నృత్య నాటకం. సులలిక మైన కై శికీవృ త్తిలో ఉంది, 
భక్తిరస (పధానమైన సంగిత రూసకం తె.వి.స_4) 
మార్కండేయ జననము 
కర్త * తెలియదు. 
జానపద పొరాణీక గేయం. కథ మిక్కిలి (పసిద్ద మైనది 
చూ. పౌరాణిక గేయములు. 
మార్కండేయ పురాణము 
రచనాకాలం ఏ కీ, శ. 168 వ శతాబ్దం (1511.88 [పాంతం). 
కర్త క ఎల్లి కర నరసింహా కపి, 
అంకితం : కొమరవోలులోని రా జగో పాలస్వామికి, 

(ప్రత్యేకత ! ఈ ద్విపద కావ్యానికి మూలు సంస్కృత మార్కండేయ 
రాణం. పన్మసాలీల పోత్సాహం వల్ల కవి దీనిని పద్మసాలీల వంశ చరిత్రగా |వాశాడు. 
ఎస్క్బృతంలోని మార్క౦డేయ పురాణ౦ం' అంవరికీ ఆర్థం కావని, వారి కోరిక 
మేరకు కవి దీనిని ద్విపదగా (వాశాడు. దీని అమ్ముదిత [పతి మదాసు |పాచ్య లిఖిత 

[గంథాలయంలో ఉంది. (ఆరు ద-0) 
మార్యం డేయ పురాణము (ఆలభ్యం) 
రచనాకాలం ; అః శ, 16 వ శతాబ్దం. 
కర్త : పొన్నతోట కొదిళ కవి. 
అంకితం : ఇమ్మడి జగ దేవరాయనికి, 


గ ఈ 


ah 


పది ఆశ్వాసాల |గంథు. సంస్కృత మార్కండేయ పురాణానికి అనువాదం. 
(క. స 
మార్కండేయ పురాణము 
రచనాకాలం : [ శ. 19 వ శతాబ్దం. 
క్ష : మండ కామేశ్వరకవి. 
అంకితం : అలక రాజేశ్వరీ దేవికి. 
ఆం(ధీకృత (గంథం. ఎనిమిదాశ్వాసాలున్నాయి. సంస్కృత భాషలోని 
మార్కండేయ పురాణం దీనికి మూలం. విజయనగర సంస్థానాధిపతి విజయరామ గజపతి 
(1828. 1879) భార్య అయిన అలక రాజేశ్వరీదేవి కోరికమైన కవి ఈ [గంథాన్ని తెని' 
గించి, ఆమెకే అ_కితం చేశాడు. (క, త..3-160; ఆం. సు. సా_429) 


[ప్రాచీన సాహిత్యము 811 


మార్కండేయ పురాణము 
రచనాకాలం : క్రీ.శ. 18వ శతాబ్దం, 
కర్ర * మారన. 
కితిభర, 2 గిన్నయ “స్‌ు 
ఎనిమిది ఆశ్వాసాల (పదింధం, సంస్కృతంలో వ్యాసమహర్షి రొనించిన 
మార్కండేయ పురాణానికి మొదటి తెలుగు అనువాదం. మార్కండేయ పురాణ౦ 
ధర్మ సందేహాలు నివృత్సి చేయటావికి పుట్టింది. జైమిని మార్కండేయుని సందేహాలు 
తీర్చమని ఆదిగితే, ధర్మ పక్షులను పంపి సందేహ నివృతి, చేసుకోమంటాడు. శంకర 
కవి హరిశ్చం|దో పాఖ్యానానికి, పెద్దన మనుచర్మితకు, మట్ల అనంతుని దిహుళాశ్వ 
చరి[తకు, |పొధకవి మల్లన రుక్మాంగద చరి తకు మార్గదర్శక మైన [గంథమిది. 
చక్కని జాతీయాలు, సామెతలున్నాయి. అనువాదం మూలవిదేయం. (ఆరు[ద-£2) 
మార్కండేయ పురాణ సార సంగహము 
కొలం : (కీ.శ. 19 వ శతాబ్దం, 


కర్ణ 2 తిమ్మరాజు లక్ష్మ్మణరాయకవి. 
' పృరాణగాథ, సులభమైన వచనంలో రచించబడింది. (క.స_207) 
మార్కాపురము 


ఈ (గ్రామం (ప్రస్తుతం (ప్రకాళం జిల్లాలో ఉంది. ఇక్కడ సుప్రసిద్ధమైన 
చెన్న కేశ్వ్యరస్వామి ఆలయమున్నది. కాకర్ల లింగన్నశాస్ర్రి అనే కవి ఈ సామం మీద 
పదం చెప్పాడు. 


ఈ ఊరుకు మార్కాపురమనే పేరు “మారిక” అనే గొల్ల పిల పేర వచ్చిం 
M౧ ౧౧ 


తసి స్టానికులయిన పెద్ద లు చెబుతారు. చాటువు వల్ల కూడా ఈ విషయం సూచనగా 
తెలుస్తున్నది. (చా.పంరఎ) 
మార్కు. సువార్త 
ర 


చనాకొలం : రశ. 18వ శతాబ్ద ౦. 


కై9స్తవ మత గంథం. మంగళగిరి ఆనందకవి ఈ రచనలో పాశ్చాత్య 
విద్వాంనులకు చాలా సహాయ వడ్డాడట దీనికి మూలం [గీకు భాషలో ఉంది. (కస) 
మా ర్కొా.డ ఆ దెయామాత్యుడు we 
కాలం : డీ. శ, 19వ శతాబ౦-_| పథమార్తం. 
క న యి ల్‌ 
సలం : మేరంగి సంసానం 
(<1) ® 
మార్కొండ నీలయముతి పుత్రుడు. సాహిత్య|పియడు. మేరంగి సంస్థానా 
థీశ్వరులై.న చం ద్రశేఖరరాజు (1708-1888), జగన్నాథరాజు (1824-1864) ల వద్ద 
దివాసనుగా ఉండవాడు వేంకటకవిని పోషించి, అతడు ఆం|ధీకరించిన “కార్తీక మాహా 


అరు 


ను అంకితం పొందాడు. (ఆం సం.నా_8656, 367) 


- వం 9) 
త్భరయు 


812. తెలుగు సాహిత్య కోశము 


మార్గ - దేశి కవితలు 

దేశిక వితలలో నే మార్గ-_ దేశిభేదాలతో రెండురకాల కవితలున్నాయని కొంద 
రంటారు. నన్నెచొడుడు పాల్కు కి సోమన మొదలయినవారు దేశికవితను పుట్టించినవారని, 
నన్నయాదులు మార్గకవితను పుట్టంచారవి వారి భానం.. కాని వా స్తవానికి కవిత మార్గ_ 
దేశి భే కాలకో రకత సంస్కృత కవిత మార్గకవిత: ఆం|ధాదిదేశ భాషా క్రేప్‌ ఎ 
'దేశికవితలని చెప్పవచ్చు. నన్నయ మొదలు ఇప్పటివరకు తెలుగున అవతరించిన ఆంధ 
కనిత అంతా డేశికవితగానే పరిగణించవచ్చునని పండితాభి పాయం దేశి కవిత అంపే 
దేళభాషా కవిత .అని అర్థం చెప్పుకోవచ్చునట, (కె.ఏ.స_6.) 

మార్చ వకుడు 

కవులలో ఒక భేదం. సరళ పదాలలో విరళార్థ విస్ఫురణంగా రసభరితంగా 
కృతిని రచించే కవిని. మార్చచకుడు ఆంటారు. కవి తయంలోనివాడై న ఎరా (పెగ్గడ 
మార్త వకవిగా |పఖ్యాతుడు. అ .._ (అవృకవీయం-2క) 

మాల జంగాలవారు 

జానపద గాయకులు. 

(ప్రస్తుతం బు|కకథలాగా |పచారం పొందిన కథలనే వీరు ఒక [పత్యేక 
ఫక్కీలో చెబుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంకృతం. వీరు చేతి ఉంగరా 
లళో తం౦బురాబు[రను తాళం ప్రక కొడుతూ కథ చెబుతూ ఉంటారు. వీరు చెప్పే 
కథలు కరుణ రన (పేధా. నాలు, ఈ కథలు తెల్ల వార్లూ జరుగుతుంటాయి. వీ సాహిత్యం 
ఎటువుటిదో |గథ రూపంలో దొరకటం లేదు. అయినా కథలు నడుస్తూనే ఉన్నాయి. 
డోలు, జమిలిక, తుడుంకొమ్ము వీరి పధాన వాయిద్యాలు. (నా.ర.చ-_28క8ి) 


మాలకీ మాధవము 
కర్త: చూ. వి|కాల నరసింహాచార్యులు. 
భవభూతి రదించిన సంస్కృత రూపకానికి ఆంధ్రీకరణ. _ (ఆం.సం.సా. 
మాల దాసరి | 
నామాంతరం : తిరుప్పాణాళ్వారు. 
ఆముక్త 'మాల్యదలోని పాత, ఇతడు _పన్నిద్దరా క్వారులటో (పసిద్దుడు. 
భగ ఏంతుని శ్రీవత్సాంశ చేత పుట్టిన వాడు. పంచమ కుల సంజాతుడు. నిరంతరం హరి 
నామసంకీ రనలో పొద్దుప్పచ్చేవాడు శ్రీ శ్రీ రంగేశ్వరుని కీర్తవలు' పోడుటయే ఇతని |వతం. 
తన స్వ గామానికి కొంతదూరంలో ఉన్న “కురుంగుడినంబిగని గానం చేయడమే ఇతని 
దినచర్య. 
ఒకనాడు స్వామివారు తన అర్చకునికి కలలో కనిపించి పంచముడని ఎంచక 
ఈ దాసరిని భుజంపై మోనుకరమ్మని ఆజ్ఞాపించాడట. పూజారి అదేవిధంగా ఇతన్ని 
తన భుజాల్నపెన మోనుకువస్తాడు. అప్పుడతడు భగవత్సౌందర్యాన్ని పది “పాట్టిలలో 


సుతించాడు, దానికే “అమలికాడిపిరాన్‌® అని పేరు. ముని పై sods వ 
బాత 


(పాచీన సాహిత్యము 818 


ఇతనికి మునివాహనుడ నే పేరుకూడా వచ్చింది. (శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో 
ఇతని కథను చెప్పాడు. మాలదాసరి మహాభక్తుడు. జాత్యుచిత చరిత కలవాడు. వీణను 
చేతబట్టి భగవంతుని గూర్చి పాడేటప్పుడు ఇతనికి దేహస్మృతి ఉండేది కాదు, అకలి 
చవ్వులు అసలే లేవు. ఆతని భక్తి అంతటిది. |ప్రతిదినం శ ్రవారుయూమున' లేచి 
మంగళ కెశికీగానం చేస్తూ కరుంగుడి నందిని సేవించడం ఇతని దినచర్య. 
ఇట్టి వాడొశనాడు మార్గం కమ ఫలితంగా ఒక |బహ్మ ' రాక్షసుని 

చేతిలో పడ్డాడు. 

రాయలవారు మాలదాసరి కథను వాసేటప్సుడు తిరుప్పాణాళ్వారుల దివ్య 
చరితను దృష్టిలో ఉంచుకొన్నాడు కాబట్ట దానికి తగినట్లుగా కథను మలిచాడు. ఈ 
దిహ్మ రాక్షసుడొక _బొహ్మణుడు. శాపవశాత్తు రాక్షనుడై నాడు. మాలదాసరి ఆళ్వారు 
కాషడంలోని మర్మం ఇక్కడి కనిపిస్తుంది, ఆ సందర్భంలో ఆ పాతను. పరిశీలించిన 
వారికి దాసరి చండాలు డనిపించడు. వాని ధార్మిక గుణం, సత్యనిరతి అలనాటి శిబి 
చక్రవర్తిని మిచిపోయింది. తనను భక్షింతునని రాక్షసుడు బెదరించి నప్పుడు బెవరించిన 
రాక్షసునికి పరిణామ పేశలమైన ఈ శరీరాన్ని ఒక క్షుదార్తునికి బహూకరించడం వల్లి జన్మ 
తరిస్తుందనుకున్నాడు. కాని త్‌ భగవంతుని గానం చేయలేదు? కదా. అందుచేత 
[దిహ్మ రాక్షసువితో వాదించి, మళ్ళీ తిరిగి వస్తానని మాట ఇచ్చి స్వామి సన్నిధికివెళాడు. 
అవసాన దశలో టాడా: అచంచలమైన. భక్తిని |పదర్శించిన ఈతడు చిరస్మరణీయుడు. 
ఇచ్చిన మాట (పకారం ఆత్మార్బణం కొరకు తిరిగి రాక్షసుని కడకు .వస్తాడు. ' .బబహ్మ 
రాక్షసుని పూర్వజన్మ వృత్తాంతం విని, దయ కలిగి, తన కై శికీగానంవల్ల సంపాదించిన 
ne కొంతి భాగం అతనికి దానం తె శాసవిమో వా చనం కల్లిస్తాడు. 


ఈ దాసరి సండితుడు కాడు. బ్రహ్మజ్ఞాని. రాక్షసునితో ఇతని సంభాషణ 
ఈ విషయాన్ని నిరూపిస్తుంది. ఇతడు వేదార్థాన్ని తెలుసుకున్నవాడు. కాని మం(తాన్ని 
అనుసంధించడు. ఇది జాత్యుచిత చర్మిత. ' ఇతరు (ప్రత్యేకంగా శుష్కుతర్కోదులను 
అభ్యసించలేదు. కాని భగవత్సాక్షత్యారం పొందినవాడు. తర్క- మీమాంసాదులను 
అభ్యసించినవాడు పండితుడు. ఇతడు ఆళ్వారు. బుషితుల్యుడు, ఇతని మార్గం భక్తి: 
దాని. ద్వారానే భగవత్సాక్షాత్క్యారం పొంది మోక్షం సంపాదించాడు దివ్య సూరులలో 
ఒకడుగా స్టానం పొందాడు. 
మాలినీ మాధవీయము (అలభ్యం) 
కర : వెలగపూడి కృష్ణయామా తుడు (చూ. 
శృంగార కాన్యమట. కఏి మరోరచన భానుమద్విజయంలో దీని పస క్రి ఉంది. 
(దదే, వా_889) 
మాళవికాగ్ని మి తము 
రచనా కొల : Ee శ, 19వ శతాబ్ద౦, 


814 తెలుగు సాహిత్య కోశము 
కర ; చదలువాడ సీతారామశా స్ర్రి, 
వచన నాటకం. సంస్కృత ములానికి అనువాదం. 
మిక్కి=లి మల్లి కార్డు కవి 


కాలం : క్రీ.శ. 1803_ 1875 మధ్యకాలం. 
స్థలం ఏ గోదావరిమండలం_ పెద్దాడ. 
రచనలు ఏ నాచికేతు చరితము, నిర్వచన వ్మికమార్క చరితము, రామచం|[ద 


చరితము, బేతాళ పంచవింశతి భగవద్గీత, రాఘవశతకము. 
ఏద్వత్కవి. బిహుగంథక ర్ర. “నాచికేతు చరితము" పిఠాపురం సంస్థానా 
మాత్యుడైన “వాడేశు చలమయ్య” కు అంకితం. నండూరి కామయమంతికి “విర్వచన 
వి కమార్క_ చరితము” అంకితం. ( ఆం.సం.సా_204) 
మిడితల 
నామాంతరం : గండతల. 


మితాతర (సం) 
కర త IE ఆన్న౦భటుు, 
అనీ (se) 
సంస్కృత రచన. [(దిహ్మ సూ తాలకు వ్యాఖ్యానం. (తె.వి.స_4) 
మితాకరి (నం) 
కర చూ, అన్నంభటు. 
అత ఈత 
అర ఆస ట్ట ఇ తి 
ఇది సంస్కృతంలోని కాశికా గంథానికి వ్యాఖ్య. యాజ్ఞవల్క్య స్కృ 
వ్యాఖ్యకు రూడా మితాక్షరి ఆనే పేరున్నది. (తె.వి.స_4) 
మి తవిందా పరిణయము (అలభ్యం) 
కర్త * రావూరి ఎల్హియ, 
(పదింధం. కవి పేరు రావూరి ఎల్లుయ అని కొందరి అభిపాయం, 
(క-స_26) 
మీ తవిందా పరిణయము 
రచనాకాలం : (కీ.శ. 18వ శతాబ౦. 
ద 
కొర : కుందుర్తి చేంకోటాచలకవి (చూ. 
ఆరు ఆశ్వాసాల (పబింధం. 728 పద్యాలున్నాయి. రచనలో [పబంధ కవుల 
పోకడలు కనిపిసాయి. వర్ష నాత్మకమైన రచన. 
ఈ [గంథం 1888లో అము[దిత |గంథ చింతామణి స్మతికవారు ము[ దించారు. 
(ద. దే.వా.866) 


పాచీన సాహిత్యము 815 


మ తవిందా పరిణయము 
కర్మ యూ జనార్థన రంగారాయ బహద్దరు. 
అంకితం : శ్రీకృష్ణునికి. 
శృంగార (పదబంధం. నాలుగాశ్వాసాలున్నాయి. శ్రీకృష్ణలీలా విలాస |పదర్శక 
మైన శృంగార రచన. (శ్రీకృష్ణుడు “మి తవిందిను వివాహం చేసుకోవడం ఇందులోని 
ఇతివృత్త ౦. 
_పాచీన ప్రబంధ ధోరణిలో (వాయబడిన ఈ రచన శశ్రీరామవిలాస |గంథ 


మాలా కుసుమంగా | పచురిత౦. (ఆం, సం.సా_807) 
మి తవిందో పాథ్యానము ee 
క్రర్త : మరింగంటి వేంకట (పథమ) నృసింహాచార్యులు. (శె. వి. స_క 
మీనకేతనాభ్యుదయము 
రచనాకొలం : |e: శ. 18600 (పాంతం, 
కర్త : ఉప్పుగుండూరి పెరియన్న కవి. 


కృతిభర్త్న : శ్రీరంగరాయల కుమారుడు వెంకటపతిరాయలు. 
కలకం (సతి మాతం అభించింది. ఇది శృంగార కావ్యం. 
_ పత్యేకత: కావ్యావతారికలో కవి సరికాల్న తాను "నక్క వేశ్యా భుజం 
గుున”ని చెప్పుకొ న్నాడు, 
ఇది అము[దితం. దీని వౌత [పతి ఆం ధనాహిత్య పరిషత్‌ కార్యాలయంలో 
ఉంది కృతిపతి ఆరవీటి పెన వెంకట రాయలుగా (పసిద్ధుడు. 
(5. త_11_86; ఆరు. ద_0) 


మీనాకీ శతకము 
కవయి[తి : బండి బాపనమ్మ, 
మధురాపురిలోని మీనాక్షీ దేవిపై చెప్పిన కంద పద్య శతకం. రచన మనోహ 
రంగా ఊంది (శ, క.చ-005) 


ప్పి వూంసా శాపం సారము 
నామాంతరం : కర్మజ్ఞాన వివరణము, 


కర్త , నడిమింటి సర్వమంగశేశ్వర శాస్త్రి. (తె. వి. స_4) 
మీమాంసా సూత దీపిక (నం) 

కర్ర * కంచం ఎల్ల యార్యుడు. (తె. వి. స_4) 
ముండకోపనిషత్తు 


రచనాకాలం : (కీ. శ, 19వ శతాబ్దం పూ ర్వార్గం. 
కర్త పరవస్తు వేంకట రంగాచార్యులు. 
సంస స్కృృతంలోని మూలానికి సత్యా నవలా శస సరళంగా ఉంది. 


ముకుందయోగి 
కాలం : Er శ. 16 వ శతాబ్ది . 
రచన : శ్రీరంగ మాహాత్మ్యము (ద్విపద). 
గురువు :. కోవిలః కందాళ అన్నంగారి కుమారుడు అప్పలాచార్యులు. 
విశిషత-: వె ష్టవమతం తెలుగుదేశంలో బాగా వచారం పొందాళ తెలుగు 
ప్న చేపట్టిన కథావస్తువు. “శ్రీరంగ మాహాత్మ్యం”. ఈ కావ్యాన్ని, ఇంతకుముందే 
పద్యకావ్యంగా తెలుగులో భై రవుడు,. చన్నమల్లు. శ్రా శీ గిరన్న [వాళారు. 
(ఆరు[చ_9_281) 
ముకుంద విలాన కొవ్యమ్‌ (సం) 
కర్త : భగవంతార్య మఖి. 
ముకుంద విలాసము 
కర్త: కాణాదము పెద్దన సోమయాజి (చూ. 
నామాంతరం : “భ్యదాపరజయము” (చూ. = (ఆం.సం,స్కా) 
ముకుంద విలాసము. (అలభ్యం) 
కర్త! ధర్మవరము రామకవి (చూ). 
య. ఒక పద్యం మాతం లభిఎచినదట, (ఆం.సం,సా; క,స_184) 
ముక్కుర సీతారామ భూపాలుడు 
ఈయన మహబూబ్‌ నగర మండలంలోని ఆత్మకూరు సంస్థాన (పభువు, 
వ. రిని, దానగుణ .శీలాన్ని, కవి పండిత పోషణను నుతించే హత. దొరి 
కాయి, అక "పేరు. గావి, వివరాలు గాని తెలియవు. (చా.ప.ర.) 
ముక్కూ తిమ్మన 
నామాంతరం : నంది తిమ్మన (చూ. 
ము కకము (_శవ్యకావ్య భేదం) 
నామాంతరం : చాటువు. 
ఇది అనిబన్టకొస్యము. [శవ్యకావ్య భేదాలతో ఒకటి. క్రియా సమా ప్తికై 
పద్యాంతిరంతో సంబంధం లేకుండా రసభావాదులతో ఉన్న ఏక పద్యము: 
ఈ ము క్రకాలలో “అకారాది “హా "కారాషతములు ఆద్యశ్షరాలుగా గల పద్య 
సం గహానికి (వజ్య అని పేరు. | (తె. విస 8) 
ము క్తకము 
సంస్కృత గచ్యలలో ఇది ఒక భేదం. సమాస రహితంగా. ఉంటుంది. 
ఉదా ! “గురుర్వుచసి”, పృథురురసి మొదలగునవి. (తె.వి.స-4) 
ముక్త దేవుని కథ (అలభ్యం) 
కర్త, వ పోచిరాజు: వీరన్న. 


(పాచీన సాహిత్యము 817 


కవి తన ముప్పయ్యారవ ఏట దీన్ని చెప్పాడట. భళాణ చరి తలో దీవి 


[పనస క్రి ఉంది. (కచ. 8-182) 
ము క్రై ంతా కల్యాణము 
బూమాంతరం : ము క్రికాంతా విలాసము, (ద. దే.వా-408) 


తవయితి. : హోసూరి సాకమ్మ (చూ. 
ము_కికాంతా పరిణయము 

రచనాకాలం ఏ: |క్రీ.శ, 18వ శతాబ్దం, 

కర పరమానంద తీర్ణులు. 


పత్యేకత : యక్షగానం, పేరును బిట్టి ఇది వేదాంత [గంథమని బోధపడు 
తున్నది. కవి వేదాంతి, యోగి. దీని పతి లభించిందని పండితులు చెబుతున్నారు. 
వివేక జీవుడు ము క్రికాంతను పొందటం ఇందులోని ఇతివృత్తం. ద్విపదలు, దరువులు 


ఉనాయి. (ద.దే.వా. 209.) 
“ముక్తి కాంతా పియా' శతకము 


మత్తేభ శార్దూల వృత్తాలున్నవి. “కృష్ణఘునుమల్లా ము క్తి కాంతా పియా” అనేది 
మతూటం. కొన్ని వద్యాలలో “కృష్ణఘనుమల్లా” అనేది లేదు. కృష్ణఘనుడు (కృష్ణ 
నచ కుడు) కవి తండి, శతకంలో ధేనువుకొండ తిమ్మయ గురుని [పశంస ఉంది. 


(శ.క.చ_744) 
ము_కి కాంతా విలాసము (అలభ్యం) 
తవయ్మితి : తరిగొండ వేంకమాంది. 
యక్షగానం కావచ్చు. (అ.భా.కవయితులు_75 


ము_కొకాంతా విలాసము 
నామాంతరం J ము క్రికాంతా కల్యాణము. 
కవయిత్రి ! హోసూరి సాకమ్మ. (ద.దే.వా_408) 
ముకి చింతామణి 
దచనాకాలం : (కీ- శ. 1800 (పాంతం. 
కర్త శ వెంకటాచార్యులు. 
నాలుగాశ్వాసాల [వబింధం. జగనాథ్నక్షేేత మాహాత్మ్యం దీనిలోని కథ. 
రాజు మహెం|దవర |పభువై న కోన తిమ్మరాజు |పేరణతో కవి ఈ రచన చేశాడు. 
రచన రసవంతంగా ఉంది. (క.స_288) 
ముక్తి కొంత భికావృ తి రాయడు 
కాలం డీ: శ. 14 వ శతాబ్దం, 
శ్రీ శై లమఠాధిపతి. నవనాథ చరిత్రమును ద్విపదకావ్యంగా [వాయమని 


818 తెలుగు సాహిత్య కోశము 
గౌరనను కోరి, అతనిచేత ఆ కావ్యం (వాయించాడు. ఇది (శ్రీళె ల మల్లి కారున స్వామికి 
చ నక గ 


అంకితం, ఇతని (పోత్సాహంతోనే (శ్రీనాథుడు “శివరాత్రి మాహాత్మ్యం” (వాసి, ముమ్మడి 
శాంతయ్య అనే భక్తునికి అంకితమిచ్చాడు. 


ము శ్రేవి పెరుమాళ్ళయ్య 


కాలం క కీ శ. 18వ శతాబ్దం. 
స్థలం చల్ల వల్లి సంస్థానంలోని "పెద ముక్తేవి [గామం, 
రచన ఏ హనుమంత శతకము. 


(క్రీ. శ. 1746_1791లో చల్లపల్లి సంస్థానాన్ని పాలించిన యార్హ గడ్డ కోదండ 
రామన్న దేశాహి ఆస్థానంలోని ముఖ్య కవి. గొప్ప త పస్సంపన్నుడు. హనుమంత శత 
కమే గాక, “భ దగిరి సౌధ సంచార భవ విదూర....” అనే మకుటంతో కూడిన 44 సీస 
పద్యాలు గల ఒక రామాయణ కథా కావ్యాన్ని కూడా (వాశాడట. 

(ఆం. సం. సా_155, 158, 157, 158) 


ము శ్తేవి సుందర రామదాన కవి 


కాలం క శ. 18వ శతాబ్దం. 
స్థలం * చల్లపల్లి సంస్థానం_ పెద ము శ్తేవి (గ్రామం. 
రచన ఏ రామాయణసార సు|గహము, 


ఇతడు సంస్కృృతాం[ధాలలో గొప్ప కవి. చల్ల పల్లి సంస్థానంలో ఉండేవాడు. 
ఈతని తండి ముక్రేవి పెరుమాళ్ళయ్య. చల్లపల్లి సంస్థానాన్ని పాలించిన కోదండ 
రామన్న దేశాహిని అ|శయించినవాడు. (ఆం. సం. సా_168) 
ముక్యాల 
“చింతలపాటి వంటు” అనేది దీని వ్యవహార నామం. కృష్ణా మండలంలోని 
(పాచీన సంస్టానా లలో ఒకటి. ముక్త్యాల జగ్గయ్య పేటకు ఆరుమైళ్ళ దూరంలో. ఉంది. 
వాసిరెడ్డి వారు ఈ సంస్తాన పాలకులు, 


తాళ ౦భట్టు గురుమూర్తి శాస్త్రి, అమరవాది రామయకవి, కొప్పరాజు సుబ్బి 
రాయక వి, కొప్పరాజు నరసింహకవి, (శ్రీపాద కృష్ణమూ ర్రిశాస్రి, పిశుపాటి చిద౦దిరశా స్త్రి, 
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ఈ సంస్థానంలో గొరవింపబడ్డారు. 
ఈ సంస్థానం పాలకులు అనేక |పాచీన |గ౭థాలను అచ్చువేయించి కవి 
పండిత పోషణ గావించారు. భవానీ ముక్తీశ్వర |పసాదనాయడు, వారి పౌత్రుడు 
చంద్రమౌళీశ్వర ప్రసాదు, సదాశివ పసాదు బహద్దరు, రామగో పాలకృష్ణ మహేశ్వర 
(పసాదు సంగీత సాహిత్య పోషకులుగా (పసిద్ధులు. 
ముఖలింగక్నేత మాహాత్మ్యము 
రచనాకాలం : కీ. శ, 1800 | పాంతం, 
కర్త = కాకరపర్తి కృష్ణకవి. 


[పాచీన సాహిత్యము 810 


పద్యకావ్యం. క్షేత మాహాత్మ్యాన్ని తెలిపే రచన. శ్రీకాకుళం జిల్లాలోని 
(పాచీన క్షేతమైన ముఖలింగం యొక్క (ప్రభావం వర్ణితం. కవిత్వం దోషరహితమై 
హృడయంగమంగా ఉంటుంది. (క.చ.3-_218) 

ముచ్చట 

ఇది ఒక విధమైన తూగుగల గద్యవిశేషం. 18-20 శతాబ్దులనాటి అనేక యక్ష 
గానాలలో ఇది |పయుక్రం. పాయికంగా పా|తముఖంగా ప్రవ _రితమై “దేవా మహాను 
భావా” ఇత్యాదిగా సంబుద్ధ్యంత మై, అంత్య పాస విశిష్టమె ఉంటుంది. గుడిపాటి రామ 
దాసకవి కాళిందీ విలాసాదులలోని “ముచ్చటలు” శబ్లాలంకౌర (ప్రచురాలు. 


(య.వా.చ_278) 
ముటుకుల గుండయ్య 
కాలం : తెలియదు. 
ఈయనను కీ రిస్తూ రెండు చాటు పద్యాలు లభించాయి. (చా,ప.ర.) 


ముడియం వెంకట రమణ కవి 
కాలం : డీ. శ. 18 వ శతాది. 
యి 
రచనలు : 1. రాధామాధవమ్‌ (సంస్కృత నాటకం. అలభ్యం) 2. కళాధరో 
పాథ్యానము. 
వేంకటపతి, ఓబమ్మల కుమారుడు. కసవమం[ తి మనుమడు, 
విశిష్టత : తెలుగు కవులు పూర్వం తెలుగుతో నాటకాలు (వాసేవారు రాదు. 
కాని సంస్క్ఫతింలో నాటకాలు (వాసేవారనటానికి ఈ వేంకటరమణ కవి నిదర్శనం, 
ఈయన సంస్కృతంలో నాటకం |వాశానని కళాధరొపాఖ్యానంలో చెప్పుకున్నాడు. 
ఈయన పెమ్మసాని వారి ఆస్థానంలో ఉండేవాడట. పెమ్మసాని తిమ్మానాయకునికి (క్రీ.శ. 
15680 |పాంతం) సనుకాలికుడు. | పొఢంగా మనోహరంగా కవిత చెప్పాడు. 
((ఆరుద-8_250) 
ముడుంబ అప్పయాచార్యులు 
కాలం , |కీ. శ. 19వ శతాద్నం. 
© 
సలం : కార్వెటి నగర సంసానం. 
అ త 
కీ. శ. 19 వ శతాబ్దం మధ్యకాలంలో కార్వటినగర సంస్థానాన్ని పాలించిన 
మాకరాజు వేంకట పెరుపూళ్ళురా జు దిహద్దరు ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో వీరా 
కరు. రచనలను గూర్చిన వివరాలు తెలియవు. (ఆం.,సం.సా) 
ముడుంవి అప్పయ్య దీక్షితులు 
కాలం : (క. శ, 18 వ శతాబ౦. 
ది 
సలం : వేంకటగిరి సంసానం. 
ఖై ® 
రచన : విమ్ణపురాణము. 


820 తెలుగు సాహిత్య కోశము 


వేంకటగిరి పాలకుల కోవలో 25 వ తరానికి చెందిన కుమార యాచమనాయని 

(కీ. శ. 1777-1804కి ఆశతుడు, రాజాజ్ఞ పురస్కరించుకొని “విష్ణుపురాణము” 
(గంథాన్ని అం ధీకరించి పభువుచేత “అ|గహారాన్ని" దానంగా పొందాడట, 

(ఆం.సం.సా_468) 


ముడుంవి వేంకటాచార్యులు 
కాలం ; (కీ. శ, 1700 ప్రాంతం, 
స్టలం * గోదావరి మండలం, 
రచనలు ఏ దేవహుతి విలాసము, రస్మపదీపిక, 
వేదాంతాచార్యుల ప్యుతుడు. ఇతని నివానస్టలం గురించి భిన్నాభి పాయా 
లున్నాయి. ఇతడు వరంగల్లు వాడనీ కొందరంటున్నారు. (గో-కొం. క, నం) 


ముడుంబై 'వేంకటకృష్ణమాచార్యులు 
కాలం : క శ, 1800 |పాంతం. 
స్థలం ఏ తిరుత్తణి తాలూకాలోని అగరము (ఆగరము. 
సంస్థానం : కార్వేటినగర సంస్థానం. 
రచనలు : ఆధ్యాత్మ రామాయణము, ద్విపదో తత్తర రామాయణము, పోలేరమ్మ 
దండకము, (శ్రీరామ సవ చూర్ణిక, ఒక శతకం (పేరుతెలియదు). 
అగరము (గామం చిత్తూరు జిల్లా లోనిది. వేంగళాంబా, వేంకటరమణ కవులు 
ఇతని తలిదం|డులు. కా ర్వేటినగర సంస్థాన[పభువుల ఆశ్రయంలో ఉన్నాడు. ఈతని 
రచన సరళమై రసవంతంగా ఉంటుంది. (ఆం.సం.స్తాా 
ముడుబాగళు భూపతి 
క*ెలం : (కీ.శ, 1/(వ శతాద్ది౦. 
సలం ఏ ముళుబాగణు. 

సాహిత్య పోషకుడు. ఇతడు కోడూరి వేంకటాచల కవికి పోషకుడు. 
వేంకటాచల కవి [వాసిన “శివరహస్య ఖండ” రచనను అంకితం పొందాడు. ఈభూపతి 
మేనల్లుడు ఇమ్మడి చిక్క. దేవరాయల (1880 |పాంతం) కాలం వాడు, 

“వుంగనూరు? సంస్థానాన్ని పాలించిన “సుగుటూరి” వంశ పాలకులు 
మైసూరు సీమకు చెందిన *ముళుబాగళు” ప్రాంతాన్ని కూడా పాలించారు.ఈ “ముళుబాగళు” 
భూపతికి ఇంకేదై నా పేరు ఉన్నదేమో తెలియదు. ఇది ఇతని వ్యవహారనామం కావచ్చు. 

(ఆం.సం.సాఎ) 
ముత్త రాజు 

ఇంటి పేరు. “నరహరి పగడ” వారి వంశంలో ముత రాజు అనే ఆయన 
శ్రీకృష్ణ దేవరాయల కాలంలో యుద్ధగిరి, సర్వేపల్లి సర్కారులలో మిరాశీలను కల్పించి 


[పాచీన సాహిత్యము 821 


క్రీర్తి పొందాడు. అప్పటి నుండి, అతని పేర వీరి యింటి పేరు “ముత, రాజు” అయింది. 


(క.త_ 18-19) 
ముత్సరాజు వేంకట కష్ట కవి 
కాలం న కీ.శ. 1700 (పాంతం. 
స్థలం : జొన్నవాడ (నెల్లూరుకు ఆరు మైళ్ళ దూరం). 


రచనలు : 1. (బిహ్మోత్తర ఖండము 2. అష్టపదులు (ఆలభ్యం) 8. కర్ణా 
మృతము (అలభ్యం), 
సంస్కృతాంధ్ర భాషలలో పండితుడు. జయదేవుని అష్టపదులనూ, కర్ణా 
మృతాన్నీ గేయ రూపంలో [వాశాడట. 
వీరి యింటి పేరు మొదట “నరహరి |పగడ' వారు. ముత్తరాజు అనే ఆయన 
ఈ వంశంలో (పసిద్ధ్దడవడం వల్ల, అతని పేర ఈ యింటి పేరు వ్యవహారంలోకి 
వచ్చింది. (క.త_19_18) 


ముత్తుకుమార శతకము 
నామాంతరం : ముద్దుకుమార శతకము. 
కర్త * చెయ్య్యూరు చెంగల్వరాయ శాస్త్రి. 
(తె.వి.స_4) 


ముత్యాలపాడు 
నెల్లూరు మండలంలోని (పాచీన సంస్త్టానాలలో ఒకటి దీనికి * పెదపవని” 
అనే నామాంతరం ఉంది. 


చిప్నేని నరసారాయనింగారు ఈ సంస్థాన పాలకులకు మూల పురుషుడు. 
ఈ వంశంలోని “ధర్మ భూపాల భాలేరాయనింగారు' ముత్యాలపాడు సంస్టానాధిపతుల 
కూటస్టుడు. ఇతడు ముస్లిమ్‌ పాలకుల పక్షం వహించి, అనేక యుద్ధాలలో వారికి 
తోడ్పడి, స్వామి భక్తికి చిహ్నంగా గండికోట మొదలగు జాగీరులను సంపాదించాడు. 
ఈ సంస్థాన పాలకులకు ఇంగ్లీషు కుంఫిణీ వారితో సత్సంబింధాలుండేవి. సంస్థాన 
పాలకులలో 11వ తరానికి చెందినోరామచం[ద భూపాల భాలేరావు”, “రాజా” విరుదాన్ని 
సంపాదించారు. రాజా సీతారామచం[ద (శ్రీరంగ భూపాల భాలేరావు కీ.శ. 1911 లో 
జమీందారై నారు. ఏరి కుమారుడు “వేంకట సత్యనారాయణ భూపాల భాలేరావు” చివరి 
జమీందారు. 

మతుకుమల్లి వారు ఈ సంస్థానంలో దివానులుగా, కవులుగా, పండితులుగా 
అత్యంత (ప్రసిద్ధి చెందారు. మతుకుమల్ని వెంగళప్ప, మాధవమం తి, కనకాదిశాస్రి 
(పభృతులు ఈ సంస్థానం యొక్క సారస్వత యశశ్చం (దికలు నలువై పులా వ్యాపింప 
చేశారు. 

ఈ సంస్థాన జమీందారులలో 12 వ తరానికి చెందిన “రాజా నృసింహభూ పాల 


822 తెలుగు సాహిత్య కోశము 


భాలేరావు” గారు ఆంధ భాషా పోషకులు. “అము[దిత |గంథ చింతామణి” అనే 
సాహిత్య మాస పత్రికకు నిత్య పోషకులుగాను, అనేక (గంథ |[పచురణ సంస్థలకు 
రాజ పోషకులుగానూ ఉన్నారు. రాజా సీతారామచం[ద శ్రీరంగ భూపాల భాలేరాయనిం 
గారు సంగీత సాహిత్యాలలో అత్యంతాసక్షి కలవారు, ఆం[ధ సాహిత్య పరిషధ్యక్షులుగా 
ఉన్నారు. [8శ. 1919 లో నెల్లూరులో జరిగిన ఆంధ సాహిత్య పరిషదష్టమ వార్షి 
కోత్సవంలో పాల్గొని, తాతా సుబ్బరాయశాస్త్రి,. వేదం వేంకటరాయశాస్త్రి |పభృతుల చేత 
- విశేష మన్ననలను పొందారు. (ఆం.సం.సా-842.845) 
ముదిగొండ _బహ్మయ లింగము 
కాలం ఏ కీ. శ. 1700 |పాంతం. 
స్టలం ౩ మెదకు మండలం. 
రచన * శివరహస్య ఖండము (తత్త్వ (పకాళిని). 
వేదాంత పరమైన రచనలు చేశాడు. రచన |పౌఢంగా ఉంది. 
(గో. కొం. క. సం.; క. స_147) 


ముదిగొండ వీరభ(దుడు 


కాలం : 5 శ. 156వ శతాబం, 
(o) 

సలం * చె జాము మండలం, 

(on) ఓ... 


సాహిత్య పోషకుడు. ఛై రవ కవిని | పోత్సహించి రత్న పరీక్ష అనే కావ్యాన్ని 


(వాయించాడు. (5. త_0_287) 
ముద్దయ కవి 
కాలం : (కీ. శ. 1884 [పాంతం. 
స్వస్థలం , మంథిన (వై జాం మండలం. 
రచన : మంథిన రామాయణము (యక్షగానం. 
ఈ కవిని గూర్చిన వివరాలు తెలియరాలేదు. ఇతని రామాయణం ఆ 
(పాంతంలో [పజలు కంఠస్టు చేసి పాడుతుంటారు. (య. వా. చ-869) 
ముద్దరాజు పెద రామన 
కాలం న్‌ (కీ.శ, 15 వ శతావి. 
© వై 
స్థలం : కడప జిల్లా _ గండికోట ప్రాంతం. 
రచన ఏ పింగళి సూరన్న రాఘవ పాండవీయానికి టీక. 


విశిష్టత : ఈయన ముద్దరాజు గణపయ్య పెద్ద కుమారుడు. గణపయ్య 

.. ముగ్గురు కొడుకులకూ రామన్న అనే పేరే ఉంది. పెదరామన సారస్వత సంపదానందుడు. 
సూరన్న రాఘవ పాండవీయానికి, ఆదర్శవ్యాఖ్య వ్యావహారిక భాషలో (వాశాడు. ఆ వ్యాఖ్యా 

_ నొవ్ని ఈనాటి ము[దాపకులు మార్చివేసి కృతక (గాంధికంలో అచ్చు వేశారు, ఈయన 


(పాచీన సాహిత్యము 823 


తెలుగు కావ్యాలకు వ్యాఖ్యానాలు చెప్పిన వారిలో మొదటివాడు. ోకవిజన సంజీవని” అనే 
లక్షణ |గంథాన్ని |వాసిన రామన్న ఇతని తమ్ముడు. (ఆరు ద-_9-199) 


ముద్దరాజు హా. 
కాలం : wile శ, 18 వ శ్రతాబ్ద౦, 
స్టలం : కడప జిల్లా _ స టై (పాంతం. 
రచన : కవిజన సంజీవని (లక్షణ (గంథం). 
విశిష్టత : ఈయన ముద్దరాజు గణపయ్యకు మూడోకొడుకు. సూరన్న 
రాఘవ పాండవీయ వ్యాఖ్యాత ముద్దరాజు పెదరామన్నకు రెండో తమ్ముడు ఈయన 
ఉద్దండ పండితుడు. జేగీయమాన కవిత్వ విశిరదుడు. ఈయన (వ్రాసిన ఇతర లక్ష్య 
[గంథాల సంగతి తెలియరాలేదు. ఈయన [ప్రయోగాలను అప్పకవి, అహోబల 
పఠిడితుడు, చి తకవి ఆనంతయ్య, కూచిముచి తిమ్మన మొదలయిన లాక్షణీకులు 
యథాతథంగా స్వీకరించారు. రాఘవ పాండవీయ వ్యాఖ్యను ఇతడే రచించాడని 


కొందరు భావిస్తున్నారు. (ఆరు[ద_9; క్ర. 184) 
దు 
యు 

కాలం a js: శ, 17వ శతాబ్దం. 

స్ధలం జ మదుర; 


కవి, సాహిత్య పోషకుడు, కృతిపతి. క్రీ. శ. 1874 లో తంజావూరును 
పాలించాడు. మధురను పాలించిన చొక్కనాథ నాయకుని (కీ. శం 1859_82) 
సవతి తమ్ముడు.కలియుగ గోపాలుడనీ, సకలవిద్యా (పౌఢి సర్వజ్ఞుడ నీ పొగడ్తలు 
పొందాడు. ఇతడు రచనలు చేశాడని తెలుస్తున్నది కాని రచనలు తెలియరాలేదు. 


ఇతని యుద్ధ విజయాలను గణసవరపు వెకట కవి * పెద్దళగిరి విజయంోగా 
(వాళాడు. అతస “విద్యావతి దండకంో ఇతనికే అంకితం. క. శ్రీ) కామేశ్వర 
కవికి ఆశ్రయం ఇచ్చి అతనిచేత రుక్మిణీ పరిణయం, సత్యభామా సాంత్వనం కావ్యాలు 


వాయించి అంకితం పుచ్చుకొన్నాడు. (ఆరు|ద-10_12) 
ముద్దుకుమార శతకము 
కర్త . మారుపెద్ది చెంగల్వరాయ కవి, 
సంగీత మాధుర్యభరిత మైన సరళమైన రచన. ముత్తు కుమార శతకంగా 
(సిద్ధం. (ద. దే. వా-5 10) 
ముద్దుపళని 
కాలం * కీ. శ. 18వ శతాబ్దం, 
ఆస్థానం * తంజావూరు మహారాజు (పతాప సింహుని (1739-83) ఆస్థానం, 
రచనలు : 1. రాధికా సాంత్వ్యనము (నామాంతరం_ఇ కొ దేవీయము) 2. సప్త 


పదులు (తర్త ఎ్రత్వం సందేహం.) 


824 తెలుగు సాహిత్య కోళము 


పోటిటోటి, ముత్యాలు ఈమె తలిదండులు. వళని అనేది దక్షిణ దేశంలో 
వేలాయుధుని పూజాక్షేతం. ఆ దేవ స్థలం పేరే ఈమె పేరు. ఈమె కృతులు 
రచించడ మే కాక, కృతులు అందుకొన్నదట. అవి నేడు లభ్యం కావటం లేదు. 

తెలుగు సాహిత్యంలో ఈమెకొక విశిష్ట స్థానం ఉంది, స్త్రీలలో ఇంత |పౌఢ 
కావ్యాలల్లిన వారు అరుదు. ఈమె రచనగా చెప్పబడ్డ స్పప్పపదులు, తమిళంలో (గోదాదేవి) 
ఆండాశ్‌ రఏించిన పాశురములకు (తిరుప్పావై) తెలుగు సేత. ఇవి మొదట ముద్దుపళని 
విగా గుర్తించినప్పటికీ తరవాత కొందరు పరిశోధకులు, వాటిని సురపుర సంస్థాన 
విద్వాంసులైన శ్రీనివాస దేశిపలు రచించినట్లు నిర్ధారించారు. ఈమె రచన |ప్రొథమూ 
ముజులమూ. సమకాలీన సం|పదాయాలనేకం ఈమె రచనలో గోచరిసాయి. 


(ద. దే. వా-2/0) 
ముద్దు రంగ చొక్కనాథుడు 
కాలం న కీ. శ, 18వ శతాబ్దం. 
సలం * మదుర్‌; 
రచన : శ్రీరంగమాహాత్మ్యమును గురించిన | గంథం. 


ఈతడు మధుర పాలకుడైన విజయరంగ చొక్కనాథుని పృతుడు. శ్రీరంగ 
నాథుని భక్తుడు. (శ్రీరంగ మాహాత్మ్యమును గురించి ఒక (గంథం [వాశాడట. ఆది వచ 
నమో పద్య కావ్యమో తెలియదు. (క. స_170) 
ముద్దు అజ్మీ నారాయణ 
కాలం . (కీ. శ, 19వ శతాబ్దం. 
సలం : బొబ్బిలి సఠఆస్థానం, 
రచన న సహ సకంధ రామాయణము, 
గురువు : మండపాక కామకవి. 
వివరాలు తెలియవు. (ఆం. సం. సా_808) 
ముదామాత్యము 
కర్త ఏ క్షేమేందుడు (చూ 
ఇందులో నుండి మడికి సింగన తన కసకలనీతి సమ్మతం”లో ఉదహరించిన 
2 పద్యాలు మాతం లభించాయి. కుటిల నీతిని చక్కని ఉపమానాలతో కవి చెప్పాడు. 


(ఆరు[ ద-2) 
ము దాలాభము (అలభ్యం) 
కర్త ఏ వేములవాడ సోమనాథుడు (చూ). 
మునగాల 


నేటి కృష్ణామండలంలోని నందిగామ తాలూకాకు చెందిన ఎ'సేటు. బందరు- 
హైదరాబాదు మధ్య రహదారిలో, బిందరుకు 125 మైళ్ళ దూరంలో ఈ నంస్థానం ఉంది. 


పాచీన సాహిత్యము 825 


సంస్థాన పాలకులలో పూర్వులు కొందరు కాకతీయ చ[కవ రులకు సామంతులుగా 
ఉండేవారు. 


గుర్ల పాటి అయ్యన్న దేశాయి ఈ సంస్థాన పాలకుల పూర్వులలో ఒకడు. 
ఇతడు (కీ.శ. 1898లో మరణించాడు. ఇతని కుమారుడు అంతకు ముందే మరణించి 
ఉండడంచేత సంస్థానం కోడలై న “సుభ[దమ్మ? పాలనలో ఉండేది. కాని, సుభ్యదమ్మ 
గారికి సంస్థానా న్ని పాలించే శ కి చాలకపోవడంచేత అమె సోదరుడైన “కీసర  ముకుం 
చప్పి” ఈ సంస్థానానికి పాలకుడై నాడు. ఇతడు బౌరంగజేబు పాదుషా నుండి సన్నదులు 
సుపాదించాడు. ముకుందస్ప తరువాత ఆతని కోడలై న 'లచ్చాయమ్మ' రాజ్యాధికారం 
వహించింది. ఈమె రాజ్యతం|తంలోనూ, యుద్దతం| తంలో నూ (పసిద్ధురాలు. ఉ త్తర 
సర్కారులలోని ఆధిసత్యం కొరకు | ఫెంచి వారికి ఇంగ్లీ షవారికి జరిగిన యుద్ధంలో 
ఈమె ఇంగ్లీషు కుంఫిణీవారికి సహాయం చేసినట్లు తెలుస్తున్నది. 


(కీ.శ. 1860 లో మునగాల సంస్థానానికి పాలకుడైన కోదండ రామన్న 
దేశాహిగారి కుమా ర్తె “అచ్చమ్మారావు” (పసిద్ధురా లు. ఈమె 1870లో జమీకి వచ్చింది, 
మంచి సాహ్యాతాభిమానంగల వ్యకి. నాయని వెంకట్రామయ్య దేశముఖు ఈమె భర్త, 
వెంకటరామయ్యగారు చిన్న వయసులోనే పరమపదించారు. ఈ రాణీగారు నాయని 
వెంకటరంగారావుగారిని దత్తు తీసుకున్నారు. లచ్చమ్మారావు 1892లో మరణించడం 
జరిగింది. అప్పుడు నాయని వెంకటరంగారావుగారు 18 ఏండ్ల [ప్రాయంలో ఉండడం 
చేత, సంస్థానం కొంతకాలం “కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌' స్వాధీనంలో ఉంది. 


నాయని వెంకటరంగారావు డీ. శ. 1900లో జమీపాలనను స్వీకరించారు, 
నుపసిద్ధాం [ధ్ర పరిశోధకులు “కొమరాగిజు వేంకటలక్ష్మణరావుపంతులు గొదివానుగా ఉండే 
వారు. ఈ వేంఠకటరంగారావు కూతు ర్రై న సరళాదేవి వనపర్తి సంస్థానాధీకుడై సన రాజా 
కృష్ణదేవరాయల పట్టమహిషి. చాలాకాలం పార్ల మెంటు సభ్యులుగా ఉన్న రాజా 
రామేశ్వరరావు బిహాద్దరు ఈ సరళాదేవి కుమారుడే. (కీ. శ. 1958లో మునగాల సంస్థా 
నాధీశుడై న హస్త. వేంకటరంగారావుగారు స్వ రస్టులి లె నారు. అంతకుముందే pe 
సంస్థానం అంతరించిపోయింది. 
మునగాల ఎ'సేటు చిన్నదైనా, వీరు శక్తికొలది సాహిత్యాన్ని పోషించారు. 
లచ్చమ్మారావు (కీ.శ. 1873-1892) సాహిత్యాభిరుచికల పాలకురాలు. 
వరదరాజు నందికేశ్యరకవి, కొమ్మరాజు రామ లి-గకవి, కొమరారిజు వెంకట 
శివుడు, కొమరా9జు వేంకట లక్ష్మణరావు మొదలగు |పముఖ కవి పండితులు ఈ 
సంస్థానానికి చైరదినహారె: (ఆ. షర సా 


మునిపల నుబహ్మణ్య ర్‌ి 

య 

కాలం డీ. శ. 1780-1820 మధ్యకాలం. 
స సలం ఏ తంజావూరు (పాంత౦. 
సంస్థానం : కాళహస్తి సంస్థానం. 


826 తెలుగు సాహిత్య కోశము 


రచనలు : ఆధ్యాత్మ రామాయణ కీ ర్శనలు. 
సంగీత సాహిత్యాలలో దిట్ట. స్యుపసిద్ధ సుకీ ర్తనాచార్యుడు. కాళహస్తి 
సంస్థానాధీశుడై న దామెర్ల కుమార వేంకటప్పానా యని(1746_1795) ఆహ్వానం మీద ఈ 
సంస్థానానికి వచ్చి స్థిరపడిపో యాడు. 
ఇతడు “శ్రీ శేషగిరీపతి” ము్రదతో “ఆధ్యాత్మ్యరామాయణ కీ ర్రనలు” [వాసి 
వెంకటప్పానాయని వారిచేత అ|గహారాదులు పొంది, సత్క_రింపదిడ్డాడు. ((ఆం.సం.సా) 
మున్నుడి 
తొలిపలుకు. |గంథానికి ముందు దానిని గురించి చెప్పే ముందుమాటలు 
చూ. ఆవతారిక. 
ముప్పది ఇద్దరు మంతుల సీసమాలిక 
నామాంతరం : ద్మాతింశన్మంతి సీసమాలిక, 
చారిత్రక (పశ స్తీ గల సీసమాలిక, ఇందులో ఆం, ధదేశంలో |పథ్యాతులై న 
$2 మంతుల గురించిన | ప్రశంస ఉంది. గోపరాజు రామ్మపధాని, సాహిణిమారుడు: 
కోట సిగరాజు, రాయని భాస్కరుతు మొనలై న వారి గురించ ఈ మాలిక చెప్తున్నది. 
ముప్పిరాల సుబ్బరాయ కవి 
కాలం : డీ. శ. 1రీవ శతాబ్దం. 
రచనలు : కృష్టాభ్యుదయము, పద్యుమ్న చరితము, సావి|తీ చరిత్రము, 
భ|దా[దిరామ శతకము, 
కృష్ణా భ్యువయము ఇతని చివరి రచన, ఆందులో కవి పైరచనలన్నింటినీ 
"పీరొ-న్నాడు. మృదుమధురంగా కవిత చెప్పాడు. (క.చ-8-_ [18 1) 


ముముట జనకల్పము 
రచనాకాలం : (కీ. శ. 1700 (పాంతం. 
కర్ర వ అచ్చి రామానుజాచార్యులు. 


(a) 


వదాంతపరమైన రచన. ము|దితం. (క, స-200) 
ముముజ జనకల్పుము 
కర్త * అచ్చి లక్ష్మణాచార్యులు. 
కాలం : (కీ. శ. 18వ శతాబ్దం, 
విశిషాద్వెత మత |వశ స్తిని తెలిపే గంథం. ఇందులో కవి ఆత్మ సంబోధ 
నతో కూడిన సీసపద్యాలున్నవట. (క .స_2086) 
ముముకు జన చం|దహానము 
కర్త ఏ పరకురామ పంతుల (దిహ్మానందయోగి. 
వచనంలో ఉన్న వేదాంత | గంథం. (వ. వా_41) 


పాచీన సాహిత్యము 827 


ముమ్మడి తు భూపాలుడు 
చూ. సుగుటూరి ముమ్మడి తమ్మ భూపతి. 


ముమ్మడి దేవుల తిరుమల కవి 


కాలం : (కీ. శ, 19వ శతాబ్దం పూర్వార్థం. 

స్థలం : చిత్తూరు. 

రచన * గీత రఘునందనము, 

గురువు ణే రామచం[దయతి, 

తండి తిరుమలార్యుడు. తల్లి లక్ష్మమ్మ. రామాయణ కథను యథా వాల్మీ 
కంగా రచించాడు. వస్తు ప్రధానమైన రచన, (య, వా. చు 
ముమ్మడి మల్ల భూపాలుడు 
కాలం డీ. శ, 16, 17 శతాబ్దాల నడిమికాలం. 
సలం : జట్మ|పోలు, 


సాహిత్య పోషకుడు. కృతిపతి. సురఖివారి కూటస్టుడెన పెద్ద మహీపతి. 
మూడవ తరం వాడు. ఎలకూచి బాలసరస్వతి [వాసిన “సుభాషిత త్రిశతి”కి కృతిభ ర్రకి 
చం|దికా పరిణయ కర్త ఆగు సురభి మాధవ రాయలకు తాత. 
“సుభాషిత త్రిశతి” కృతిభర్త ఈ ముమ్మడి మల్ల భూపాలుని కుమారుడై న 
చిననుల్ల భూపాలుడని కొందరు అంటున్నారు. (ఆం. సం. సా.) 
కాలం (కీ. శ, 16వ శతాబ్దం. 
స్ధలం ఏ గుంటూరు మండలంలోని కొప్పురావూరు గ్రామం, 
రచనలు : 1. తత్త్వ చందోదయము (ద్విపదు 2, శ్రీరామ స్తవ రాజము 
(కావ్యం) 5. శతకాలు. 


గురువు : ధేనువ కొండలోని తిమ్మయాచార్యుడు. 
పె శతకాలలో ఒక శతకం మకుటం “కృష సచివుని మల్లా” అని, రెండో 


దాని మకుటం “ముక్తి కాంతా పియా” అనీ ఉన్నదట. 

విశిష్టత : కృష్ణమం(తి రఘుసతమ్మల ప్వుతుడు. గంగన్న సర్వాంబల పౌ తుడు. 
వీరి పూర్వీకుడై న ముమ్మడి రాజు పేరు మీదుగానే ఇంటిపేరు వచ్చిందని సాహితీవేత్తలు 
నిరయించారు. ఈయన చిన్నప్పుడే వేదాంత కావ్యం [వాశాడట. కవి, కృతిపతి కూడా, 
లం 
ద్విపదను (శ్రీరామునికి, శ్రీరామ స్తవాన్న (శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు. ఈయన [వాసిన 
రెరడు శతకాలు కూడా దొరికాయి. ఢిల్లీ వేంకటకవి |వాసిన జ్ఞాన సూర్యోదయం 
ఇతనికే అంకితం. (శ. క. చ_ఆనుబంధం_744; ఆరు[ద_8-272) 


ముమ్మడి శాంతయ్య 
కాలం: కీ. శ. 15వ శతాబ్ది పూర్వార్థం, 


880 తెలుగు సాహీత్య కోథమ్సు 


పవ్యంలో పెదకోమటి వేముడు సర్వమాన్యతలిచ్చి, దేవతకు గుడి, _పాకారం, గోపురం, 
కట్టించినట్లు ఉంది. పై రెండు శాసనాలు ఒకే సంవత్సరంలో చేయించినట్లు కనిపిస్తున్నది, 
వం 

అనవేమారెడ్డి దానమిచ్చిన |గామాలకు సీమలు, పెదకోమటి చేముని ఆలయ నిర్మాణం 


కతత విషయాల తరవాతనే ఉన్నాయి. ఈ శాసనాల కాలం కీ. శ. 1877 
సంవత్సరం. (శ్రీ నాథుడు- కొ. శ్రీ లీ “మూ.) 
మూల ఘటిక కేతన 

కొలం * (క్రీ. శ “శివ శతాబ్ది పూర్వార్ధం. 

సలం é నెల్లూరు ప్‌; 

రచనలు ఏ 1. దశకుమార చరిత 2. కువలయాశ్య చరి[త (కర్తృత్వం ఏివాదా 

స్సదం తి, ఆంధ భాషాభూషణము శ. విజ్ఞా నేశ్వరీయము. 
బిరుదు : ఆభినవ దండి. 
గురుపు : తిక్కన సోమయాజి. 


మానయ, గంగమాంబల పు తుడు, సంస్కృతంలో కావ్యాలు రాశౌడట, 
ఇతని సంస్కృత కావ్యాలు లభింపలేదు. 

విశిష్టత : కవిత చెప్పి “ఉభయ కవి మితుని” మెప్పించాడు. ఈ కవి 
తెలుగులో తొలి కథా కావ్యాన్ని, మొట్ట మొదటి తెలుగు లక్షణ గంథాన్ని, తెలాగులో 
మొదటి శాస్త్ర (గ్రంథాన్ని రచించాడు. |పబంధ రత్నావళిలో కేతన కృతమైన కువల 
యాశ్వ చరిత ఒకటి పేర్కొనబడింది. ఆ కేతన ఇతడో కాదో తెలియదు. (ఆరుద-2 


మూల ఘటిక నారాయణుని నాదెండ్ర శాసనము 
కాలం a (కీ. శ, 1106. 
శాసన|పదాత 2 మూలఘటిక నారాయణుడు. 
(పన్తావిత స్థలం * గుంటూరు జిల్లా_ నరసరావుపేట తాలూకౌ_నా దెండ్ల (గ్రామం. 
శాసన విషయం :; నారాయణుడు మూల ఘటికాన్వయుడనీ, వెలంటూరికి 
దండనాయకుడై న చేమ నాయకుని కొడుకని, బడియ నాగరాజుకు మటడి ఆని శాసనం 
ద్వారా తెలుస్తుంది. నాదెండ్డ మూలస్టానేశ్వరునకు శాసన [పడాత అఖండ దీసం నిలిపి 
నాడు, ఈ శాసనం నాదెండ్ల మూలస్టానేశ్వరువి దేవాలయప్పటు త్తర ద్వారం మీద ఉంది. 
దీనిలో ఒక ఉత్పలమాల (అసమ్మగం. రెండు చంపకమాలలు (ఒకటి అసమ్మ గం), 
చివర గద్య ఉన్నాయి. (తె. క, చ_288) 
మూ ర్తికవి 
నామాంతరం : భట్టుమూర్తి, 
బిరుదనామం : రామరాజభూషణుడు. 
కాలం * 18వ శ తౌట్ద౦, 
దంట భూ లాభయిమి Ll వసుద్ధర్మి తమ 2. హరిశ్చంటద నలో పాఖ్యానము (ద్వ్యర్థికావ్యం) 
విశిష్టత : నరభపాలీయంలో ఈయన పేరు మూరి కవి అని ఉంది, ఇతడు 


_పాచీన సాహిత్యము 81 


కృష్ణరాయల సభలోని అష్ష దిగ్గజాలలో ఒకడని కొందరు, కాదని మరికొందరూ అభి 
[పాయ ప 

భూషణుడనని చెప్పుకొన్నాడు. అశియ రామరాయలను ఆ|శయించి “శారదామా ర్తి అని 
మెప్పు పొండి, “రామరాజభూషణ” బిరుదాంచితుడై నాడు. అళియ రామరాజు సోదరుడు 
తిరుమల రాయనికి వసుచరి తను కృతి ఇచ్చాడు. తరవాత హరిశ్చం|[ద నలోపాఖ్యా 
నాన్ని (వాసి (శ్రీరామచం దునికి అంకితం చేశాడు. “రామరాజ భూషణుడు” (శ్రీరామ 
ఆంజనేయోపాసకుడు. ఏక దిన |పబంధ ఘటనా సమర్ధుడు. పద్యశ్శత ._గంథ 
కొల్చ్పనా శక్తి కలవాడు. సంగీత శాస్త్ర రహస్య వేది సంస్కృతాం|ధ భాషా సామాజ్య 
సర్వంకమడు. చతుర్విధ కవితా నిర్వాహకుడు. సాహిత్య రస పోషకుడు. 


డుతున్నారు. వసుచర్నిత, హారిశ్చం|ద నలోపాఖ్యానాలలో ఇతడు రామరాజ 


ఇతని వసుచరిత్ర తెలుగు సాహిత్యంలో మేటి | పదింధం. 
(వి. న. చ_నూ. పే. రా) 
వమూర్దాఖినయము 
కాలం : కాకతీయులు (12, 18 శతాబాలు). 
యు 
ఇది స్త్రీలు |పదర్శించే అభినయం. ఓరుగల్లు మైలార దేవుని పూజల 
సమయంలో మైలారు దేవుని భక్తురాం్యడయిన గొరగ పడుచులు పాటలు పాడుతూ, ఓక 
నీటి పా|తలో ఒక వస్తువును వెసి, మొగ్గవాలి, వెనుకకు వంగి, నాలుకతో ఆ వస్తువును 
అందుకొని_తమ (పజను భక్తి పురస్సరంగా తెలియజేసేవారట. దీని (ప్రసక్తి |క్రీడాభి 
రామంలో ఉంది. (నా.ర.చ-68) 
కర్ర ౩, కవిరాజు. 
జీవితచర్మితను గురించి చెప్తున్నరచన. వివరాలు తెలియవు. 
(తె.వి,స_8-_844) 
మృత్యుంజయ విలాసము 
రచనాకాలం : డీ. శ, 17వ శతాబం. 
అ 
కర్త ; గోగులపాటి కూర్మనాథ కవి. 
దై వాంకితం. 
శివ పార్వతుల కల్యాణకథ దీనిలో వర్శింపబిడింది. దీనిలో కథా |పణాళిక 
కాళిదాసీయానికి విలక్షణంగా లేదు. కాని శివుని యెజుకత వేషము, కటికము వంటి 
భృంగిరిట్‌ హాస్యపా్మాత, గంగాగౌరుల సవతి మచ్చరము మొదలయినవి ఉన్నాయి. 
దీనిలో ప్రసిద్ధ రాగతాళ దరువులు, ద్విపదలు, పద్యగద్యాలు, సంస్కృత శ్లోకాలు, 
చూ రికలు, వఎడకాలు, రగడ, కొట్నము పాట, గౌరీ కల్యాణము, శోభనము ఊన్నాయి. 
కుమారోదయ వృ త్రాంతం కూడా ఉంది. (య.వా.చ 2) 


939 తెలుగు సాహిత్య కోశము 


మృత్యుంజయుడు 
కౌలం slr శతాబ్దం, 
స్ధలం ఏ అం ధ్రదేశం. 
రచన న [పద్యుమ్నోత్తర చరిితమ్‌ (సం). 
ఇతడు రాజ చూడామణి దీక్షితుని మేనల్లుడట. సంస్కృ (తాం ధాలలో 
పుడితుడు. ఇతని తెలుగు రచనలు తెలియరాలేదు. (తెంవి.స_8_222) 


మెకంజీ, కల్నల్‌ కొలిన్‌ 
కాలము: కీ. శ. 17541821 | పాంతం. 
తెలుగుజాతికి విశేషంగా సేవచేసిన పాశ్చాత్యుడు. [పపంచ చరిితలో ఒకే 
వ్య క్తి స్వయంకృషివల్ల ఒక దేశసంపూర్ణ చరి తకు సాధనసామ గి సమమార్చినవాడన్న 
కీర్తి కర్లు డెనవాడు మెకంజీ. 
వృ త్తిచేత సైన్యాధిపతి (సర్వేయరు). కాని సంస్కృృతిమూలంగా తీలుగువారి 
రతడు అత్యంత సన్నిహితుడు, మెకంజీ గురుపులు, సహచరులు, తెలుగువారు. కావలి 
వేంకట బొ|ర్రయ్యగారు హిందుదేశ చరిితలో (పథమ చార్మితకులు. వారి సోదరులు 
లక్ష్మయ్య, రామస్వామి అనేవారు మెకంజీ సంపాదించిన చార్మితక సామ్మగిని భద 
పరచినవారు. ఈనాటి తెలుగుదేశ చర్మితకు ఆధారాలైన క్రై ఫీయత్తులు, శాసనాలు, 
పట్టాలు, (గ్రంథాలు మొదలై న వాటినన్నిటినీ తెలుగువారి క్రందించిన మహానీయుడు 
మెకంజీ. తమిళ, కర్నాట, కేరళ, మహారాష్ట్ర దేశాల చరితలు తెలుగువారే సేకరిం 
చడం ఇందలి విశేషము, 
మెకంజీ వాత పతులు 
నామాంతరం ఏ క్రైెపియతులు. 
కాలం ; (కీ.శ. 19 శతాబ్ది. 


స్థానిక పజల, రాజుల, దేశ సమాచారాన్ని తెలిపే అమూల్య (గంథ రూపాలు 
కై ఫీయకులు. ఉద్యోగరీత్యా మాసులో ఇంజనీరుగా సర్వీసులో చేరిన “కల్నల్‌ కోలిన్‌ 
మెకంజీ, దేశంలోని కొన్ని గామాలను గురించి అన్నుశుతంగా చెప్పుకొనే విషయాలనూ 
స్థానిక వీరుల చర్మితలనూ, (పాచిన రాజవంళాల చరి.తలనూ తెలియజేసే సమాచారాన్ని 
దేశంలోని విద్యావంతుల నుండి, పండితుల నుండి సేకరించాడు. మెకంజీ ఎన్నో కష్టాల 
కోర్చి సేకరించిన ఈ స్థానిక సమాచారాన్ని మ్మదాసు పాచ్య లిఖిత భాండాగారంలో 
కొన్ని సంపుటాలుగా భద్రపరిచాడు. దక్షిణ భారత దేశంలో తమిళ, కన్నడ, 
మళయాళ దేశాలలో సమాచారోన్నేగాక విశేషించి తెలుగుదేశపు సమాచారాన్ని ఎక్కువగా 
సేకరించి భ్యదపరిచాడు. ఆయన సేకరించిన అమూల్యమైన (వాత్మపతులను మెకంజీ 
(వాతళ్నుపతులంటారు. 

మెకంజీ సేకరించిన |వాత[పతులు ముఖ్యంగా దక్షిణ భారతదేశ చరిత. 
సాహిత్యానికి సంబంధించి ఉంటాయి. మెకంజీ సేకరించిన శాసనాలు, నాణేలు చరి[త 


పాచిన సాహిత్యము 838 


కారులకు చక్కగా ఉపయోగపడినాయి. సేకరించిన [వాత వతులలో సంస్కృతం 
అరబిక్‌, పర్షియన్‌, జావా బర్మా భాషలకు సంబంధించినవాటివి, నాణేలు, శీలా[పతిమలు, 
శిల్ప కళాఖండాలన్నింటిని ఇంగ్లండ్‌ పంపటం జరిగింది. సుమారు 5,00,000 పె చిలుకు 
దక్షిణ దేశ భాషల |వాత| పతులు, 8000 శాసనాలు మాత్రం మద్రాసులో ఉంచటం 
జరిగింది. పై వాటినన్నింటిని మొదట మదాసు కళాశాల గంథాలయంలో భ్య్వదపరచటం, 
ఆ తరవాత (కీ.శ. 1880 [పాంతంలో మ దాసు సాహిత్యసమితికి సమర్పించటం జరిగింది. 
(కీ శ. 19 శతాబ్దం చివర భాగంలో ఈ వాత|పతులు శిథిలం కావటమో, (వాసిన సిరా 
కనిపించకుండా పోవటమో జరిగింది. ఈ స్థితిలో పై [వాత పతులనన్నిటినీ మ|దాసు 
_పాచ్య భాషా పుస్తక భాండాగారానికి సమర్పించారు. 

ఈ |వాత |సతులలోని విశేషాలను తెలుసుకోవటానికి మెకంజీ కావలి 
వెంకట బొ(రయ్యను తన సొంత ఖర్చుతో ఉద్యోగిగా వియమించుకొన్నాడు. శాసనాల 
లోవ భాషా సాహిత్యాలను, తద్వారా వెలికివచ్చిన మత విషయాలను తెలుసు కొనేందుకు 
మెకంజీదొర ఎంతో ఆస క్తి కనబరిచాడు. 

ఆంధ చరి[త కారులకు, సాహితీ వేత్తలకు మెకంజీ చిరస్మరణీయుడు. 

(ర.రా.చ_ 12-18) 
మెదకు సంస్థానము | 

పాపన్న పేట సంస్థానానికి మెదకు సంస్థానం అనే వ్యవహారనామం ఉండేదట. 
ఇ దే మెతుకు సీమగా (ప్రసిద్ధం. వివరాలకు చూ. పాపన్న పేట. 

మేకా అప్ప నృపాలుడు 
సాహితీ |పియుడు. కృతిపతి. బొమ్మిడి వీరయకవి రచించిన “కుముద్వతీ పరి 
ఇయం” అంకితం పొంగాడు, 
మేకా బాపన్న 
కాలం ; క్రీ. శ. 19వ శతాబ్దం. 
స్టలం ; ఆచంట (నరసాపురం _పాంత౦). 
రచనలు ; 1. ఆచంట రామేశ్వర శతకము 2,మదన గోపాల శతకము (అలభ్యం): 
నాగయ్య, చెల్ల మాంబల పుతుడు. రసవంతంగా కవిత్వం చెప్పాడు. “భూత 
లోకేశ, ఆచంట పుర నివేశ, భావభవనాశ, రామేశ, పార్యతీశ”. అనే మకుటంతో రామే. 
శ్వర శతకం కన్పిస్తున్నది. (శ. క. చ._605) 
మేకా వీర నరనప్పారావు 
కాలం i క్రీ. శ. 17వ శతాబ్దం. 
స్థలం * నూజివీడు. 

నూజివీడు సంస్టానాధీశుడు. సాహిత్య (పియుడు, కృతిపతి. సరస్వతి తనకు 
కుక పుస్తకం ఇచ్చినట్లుగా ఇతనికి కల వచ్చిందట. అ సూచన [(పకారం కుమార ధూర్జటి 
చేత ఇందుమతీ పరిణయం [వాయించి అంకితం తీసుకున్నాడు. (ఆరు ద-10_208) 


834 తెలుగు సాహిత్య కోశము 


మేఘ సందేశము 
కర్త చూ. కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి. 
అనువాద రచన. కొళిదాను సంస్కృత మూలానికి అనువాదం. 
(అం. సం. సా_808) 
మేరంగి 


(శ్రీకాకుళం మండలంలోని పార్వతీపురం తాలూకాకు చెందిన (పాచీన కొండ 
జమీందారీలలో ఇది ఒకటి తక్కిన కొండ జమీందారీల వలెనే, ఇదికూడా, విశ్వంభర 
దేవు (క శ 1872-1678) కాలంలో జయపురం నుండే ఏర్పడింది. 


“శతుచర్ల జగన్నాథరాజుో ఈ సంస్థాన పాలకులకు మూలపురువుడు. 
“శ తుచర్ల” అనేది వీరికి బిరువం వంటిది. మేరంగి, కురుపాములు ఇరుగు పొరుగు 
సఎస్టా వా లు.కుదుపాము పొలకుడై న*శివరా మరాజు” మేరంగిని అన్యాయ గా ఆ కమించగా 
అప్పటి విజయనగరం సంస్థానప్ప (పతినిధి “సీతారామరాజు వీరిరువురినీ అధికారం నుంచి 
తొలగించి, ఈ రెండు జమీ”దారీలనూ విజయనగర సంస్థానంలో కలుపుకొన్నాడు. డీ.శ, 
1740-1704ల మధ్య కాలంలో ఈ సంస్థానం విజయనగరం సంస్థానంలో కలిసిపోయింది. 
కాని |క్రీ.శ. 1796 తరువాత తిరిగి పూర్వపాలకులకే దఖలు పడింది. [705లో “శతు 
చెర్ల గంగరాజు” సంస్థాన పాలికుడై నాడు, ఆ తరువాత చాలాకాలం వరకు సంస్థాన 
పాలకులు దాయామల బాధలకు గురైనందువ ల్ల, ఆర్జికంగా దెబ్బతిని పేష్కుషు బకాయి 
చెల్లించలేక పోవడంచేత, జమీఎదారీ 1821 నుండి 1888 వరకు కుంఫిణీవారి వశంలో 
ఉండింది. ఆ తరువాత శతుచెర్ల జగ వ్నాథధరాజు, (పతాపరు] దరాజు, బాలగంగాధర 
నారాయణరాజు (పభృతులు సంస్థానాన్ని పాలించారు. 

మేరంగి సంస్థానాధీశ్వరుల దర్బారులో సాధారణమైన సాహితీ చర్చలు, శాస్త్ర 
గోవ్టులతోపాటు శతఘంట కవనము, శమస్యా పూరణము మొవలగుసవి (పసిద్ధంగా ఉండే 
వట. గొర్తి సాంబమూర్తి శాస్త్ర, నడిమింటి సర్వ ముగశేశ్వర శాస్త్రి, వేంకటకవి: 
ఆచంట ఎంకటరాయ సాంఖ్యాయన శర్మ, జగ్గరాజకవి మొదలగువారు ఈ పాలకులచే 
విశేష సన్మానాలు పొందారు. ఆచంట వేంకటరాయసాంఖ్యాయన శర్మ మేరంగి సుస్టా 
నాధిళుల కీర్తి క్షేేతావికి పొలిమేర. (ఆం.సం.సా_854_859) 


మేరత్తూరు వేంకట రామకాస్త్రి 
నామాంలతిరం : మేలత్తూరు వేంకట రామశాస్త్రి. 

మేలటూరి భాగవత మేళనాటకాలు.|పదర్శన తీరు తన్నులు 
కాలం న్‌ (కీ. శం 16,17, 18 శతాబ్దాలు. 


తంజావూరు నాయక రాజుల కాలంలోను, మహారాష్ట్ర రాజుల కాలంలోనూ 
ఎక్కువ (పసిస్టమెనాయి. నాటక [పారంభావికి ముందు భాగవతులు తిత్తిని, ముఖవీణను, 
మృవంగాన్ని, తాళాలను రంగస్థలం మీద ఉంచుతారు. నలుగురు వంత పాటలు పాడ 


ప్రాచీన సాహిత్యము 885 
తారు. మొదట్లో ఒకరు శోకాన్ని గాని, పద్యాన్ని గాని ఎ త్రి మిగిలినవారు దానినే 
వంత పడరాదు. (పార్థన ల్లా శోకాలు, పద్యాలు పూర్తి క్ర కొంచె కోణంగి అనే 
విచి|తమైన పాత (పవెళించి [ పేక్షకులను చమత్కారంగా అలరిసొడు. 

వెంటనే విఘ్నేశ్వర (ప్రార్థన అయిపోయి, వినాయకుడు నాట్యం చేస్తూ విష్టి 
మస్తాడు. ఆ తరవాత రాజుగారి రాకను తెలిపే కటికము వాడు వచ్చి “గప్‌ చిప్‌” చెప్పి 
నిష్క్ట౦ మెన్తాడు. [సజలకు అర్ధమయ్యేటట్లు ఈ భాగవతులు సంగీత, సాహిత్య, 
నృత్యాలను శృంగార హాస్య రసాలను సమపాళ్ళలో ఉంచి నాటకాన్ని నడుపుతారు. 
కొంచె కోణంగి, చోపుదార్ల (కటికము) నిష్క్కఏమణానంతరఎ సం|పదాయాను గుణంగా 
నృత్యం చేస్తూ-రాజప్యాత ఆయితే “రాజు వెడలె” అనీ, స్రీ పాాతలయితే. “భామనే, 
సత్యభామనే అనీ ఆయా పాతల [ప వేశం జరుగుతుంది. నటులు నిపుణత్వంతో 
చమత్కారంగా తమ అభినయాన్ని (పదర్శిస్తారు. ల పాతలను కూడా ప్పరుషులే 
ధరిసారు. 
ముగింపు : నాటకం అయ్యేటప్పటికి తెల్ల వారుతుంది. భూపాల రాగంలో వరద 
రాజ పెరుమాళ్‌ స్వామికి మేఆకొలుపు పాడుతూ, గర్భగుడిలోకి పోయి స్వామికి 
అఖ౦డ దీపొరాధనలు, [పదక్షిణలు జరుపుతారు. తరవాత వేషాలతోనే వీధిలోకి వచ్చి 
(పతి యింటికిపోయి |పజలు ఇచ్చే మర్యాదలు స్వీకరించి, వేషాలను తీసివేస్తారు. ఈ 
భాగవతులు వసంతోత్సవ సమయాలలో తమ పదర్శనను స్వామినారి సమక్షంలో తప్ప 
ఎక్కడా పదర్శించరు. పదర్శితమయ్యే నాటకాలన్నీ తెలుగు యక్షగానాలే. తరవాత 
తమిళంలోకి తెలుగు నాటకాలు అనూదితమై, |పదర్శింపబడుతున్నాయి. 
(నా. ర, చ-108-_ 106) 
మేలటూరి థాగవతులు-పూర్వ రంగం 
కాలం ద డీ.శ.15, 16, 17 శతాబ్దాలు. 
కృష్ణాజిల్లా కూచిపూడి భాగవతులకు కాణాచి అయిన స్లై,తంజావూరు జిల్లాలోఎ 
*” మేలటూరు” భాగవత మేళాలకు కాణాచి. కూచిపూడి వారికి Da వారికి చాలా దగ్గర 
సంబంధాలున్నాయి. కూచిపూడి భాగవతులు తంజాపురాం[ధ నాయక గాజాల కాలంలో 
నానారాజ సందర్శన చేస్తూ తంజావూరు నాయక రాజులను ఆ|శయించారు. 
విజయనగర సా|మాజ్యం తాళికోట యుద్ధానంతరం పతనమయ్యాక కవి 
పండిత గాయక కుటుంబాలవారు చెల్లాచెదరయి వివిధ పాంతాలకు వలసవెళ్ళారు. 
ఆలా వలస పోయినవారు కొందరు, తంజావూరు చుట్టుపక్కల స్టిరనివాస మేర్చరచు 
కొని, నాయక రాజులను ఆశ్రయించారు. తంజావూరు రాజులు వీరిని ఆదరించి, 
మాన్యాలు, అ|గహారాలు ఇచ్చారు. తెలుగు దేశపు భాగవతులు మేలటూరు [గామాన్ని 
అశ్తే సంపాదించారని పండిత నిర్భయం. (నా, ర. చ-108) 
'మేలట్టూరు . 
... నామాంతరాలు : అచ్యుతాల్దీ, మేలత్తూరు (చూ). 


838 తెలుగు సాహిత్య కోశము 


మేలత్తూరు 
నామాంతరం : అచ్చుకతౌబి. మేలటూరు. 
. ౪ జ 


'మేలత్తూరు వెంకటరామ కాని 

నామాంతరం ఏ మేరత్తూరు వేంకటరామశొ స్త్రి. 

"కాలం | (దీ. శ. 1807-1860 మధ్య కాలం, 

స్ట ఎ : మేరత్తూరు (తంజావూరు మండలం), 

సమకాలికులు ఏ శరభోజీ (1798-1839), శివాజీ (1888-1850). 

రచనలు : 1 |ప్రహాద చరిత 2. మార్కండేయ చరిత $. రుక్మాంగద చరిత 
4. ఉషా పరిణయము గ్‌, హరిశ్చం|ద నాటకము 1 శ్ర 116 రుక్కిణీ 
కల్యాణము 7. శివరాత్రి నాటకము రీ. సత్సంగ రాజ నాటకము 


9. అసత్సంగ రాజ నాటకము 10, సీతా కల్యాణము 11, జగన్మో 
హన విలాస నాటకము, 


ఇతని కొ౮ం డీ. గ (1800-1850) అనీ కొందరంటున్నారు. ఈయన పల్లవి 
రాజగోపాలయ్య వంశీయుడు. 


భాగవత సంప్రదాయానికి నిలయమైన మేరత్తూరువాసి. పౌరాణిక కథితి 
వృ తాలతో, తెలుగు పాటలతో కూడిన భాగవత మేళ నృత్య నాటకాలకు, యక్షగానాలకు 
ఈయన జీవం, సౌందర్యం పోసి తెలుగులో [వాళాడు. ఈయన |వాసిన నృత్య రూప 
కాలకు కూచిపూడి సం|పదాయానికి చాలా దగ్గర సంబంధముంది. సులలిత మైన క్రై శికీవృ త్తి 
కవితా రచనలో |పవీణుడు, ఈయన నృత్య రూపకాలలో సంగీతాన్ని గురించి తెలుసుకో 
ఒలసిన విషయాలు చాలా ఉన్నాయి. వీటిలో అరుదై న రక్తి రాగాలకు: లత్ష్యలు న్నాయి. 
ఈయన త్యాగరాజుకంటె వయసులో పెద్దవాడట, త్యాగరాజు కీర్తనలను ఈయన మెచ్చు 
కొంకే, ఈయన సాహిత్యాన్ని త్యాగయ్య మెచ్చుకొనేవాడట. కొన్ని చిందులు, 
అద్వైత కీర్తనలు కూడా [వాశాడట, 


ఇతని ఇంటిపేరు మెరోత్తూరుగా వ్యవహారంలో ఉంది. ఇతడు పం(డెండు 
(గ్రంథాలు రాశాడట. 11'మాతం తెలుస్తున్నాయి. 


నాట్య శాస్త్రం అభ్యసించిన నటుడవటంచేత, (పదర్శించేటప్పుడు తానే నాయక 

వేషం ధరిస్తూండేవాడట. ఇతని నాటకాలు కొన్ని రాసినప్పటినుండీ నృసింహ జయంత్యు 

తవ సందర్భంలో తంజావూరి చుట్టుపట్ల ఊళ్ళలో |పదర్శింపబిడుతున్నాయట. కొన్ని 
టిని ఆకాశవాణి (రెడియో) [పసారం చేసింది. 

(తె.వి. స_4; శారదా ధ్వజం- 124; ద. దే. వా-909) 

మేలుకొలుపు ద్విపద (అలభ్యం) 

కర్త : తౌళ్ళవాక పెద తిరుమలాచార్యుడు. (క.త-_6) 


పాచీన సాహిత్యము 887 


మేలుకొలుపు పాటలు 
| నామాంతరం ౩ (ప్రభాత పదాలు (చూ. 
మెదలు రామన మంతి 
కాలం * చూ. రాళ్ళబండి పట్టాభి రామరాజు. 
స్ధలం . మెదోలు గామం. 
మెదోలు (మెదవోలు) గ్రామం గుంటూరు జిల్లాలో కొండవీటి సీమలో యడ్ల 
పాడు [గామ సమీపంలో ఉంది. రామన మతి మైదోలు (గ్రామవాసి కావచ్చు. పట్టాభి 
రామరాజు అయోధ్య రామునికి, మైదోలు రామునికి సామ్యం చూపుతూ ఇతనిపై ఓక 
చాటువు చెప్పాడు. (చా. పః ర) 
మైనంపాటి 'కేశవకవి 
కాలం న కి. శ, 18వ శతాబ్ధం, 
రచనలు : తెలియరాలేదు. 
| ము త్తరాజు వేంకటకృష్ణ కవి బహ్మో త్తర ఖండం రచించి కృత్యాది [వాయ 
కుండానే మరణించాడు. అతని కుమారుడు వెంకటాచలం కోరికపై ఈ కేశవకవి ఆ 
(గ్రంథానికి కృత్యాది రచించాడు. ఈ (గంథం జొన్నవాడలోవి మల్లేశ్వర స్వామికి 


అంకితం. కవి స్వీయ రచనలు తెలియరాలేదు. (క. త-16- 18 
మైరావణ చరిత 
కర్త : పాతూరి తిమ్మయ. 
ద్విపద కావ్యం. (పాస సహితంగా ఉంది. (ద్వి.సా,చ.217) 


మైరావణ చరిత 
రచనాకాలం ఏ (క్రీశ. 1740 |పాంతం. 


కర్త ఏ; పోలుమంచి దసవన, 
ద్విపద కావ్యం. రచన |పౌఢంగా ఉంది. దీని [పతి ఆంధ సాహిత్య 
పరిషత్యారాాలయంలో ఉంది. (ద్వి.సా చ_216) 
మైరావణ చరిత 


కర్త 2 మాడయ కవి. 
కృతిపతి : లేజెళ్ళ గోపమం|తి. న్‌ ల 
మూడాశ్వాసాల కావ్యం. .పుఠరాణ (ప్రసిద్ధమైన కథ.. కృత్యాది పద్యాలు 
దొరకలేదు. కవిత్వం మృదువుగా మనోహరంగా ఉంది. కర్త మారయ కవి అని 
_ కందుకూరి వారు |వాశారు. (క.త_6-267; క.చ-$- 199) 
మైరావణ చరి త 
రచనాకాలం + క్రీశ. 18 వ శతాబ్దం లోపు. 
కర్ణ తెలియదు. 
ద్విపద కృతి. లేఖక దోషాలు హెచ్చుగా ఉన్నవి. మైరావణ చరితను 


888 తెలుగు సాహిత్య కోశము 


తెలుగులో చాలా మంది |వాశారు. చం|దగిరి చిన్నయ్య, శ్రైప లక్ష్మీ నరసింహశాస్త్రీ, 
బసవప్పకవి మొదలైన వారి షేర్లు తెలియ వస్తున్నవి, (ద్వి.సా.చ_218) 
'మైలమదేవి దక్షారామ కాసనము 
కాలం : క్రీశ. 1099 [పాంతం. 
శాసన కర్త : మెైలమదేవి, 
(పసావిత స్థలం : దక్షారామం. 
శాసన విషయం : ఈ మెలమదేవి_ వేములవాడ భీమకవి స్తుతించిన మైలమ 
భీమునికి తల్లి. ఈ శావనం మైలమదేవి దక్షారామ ఖీమేశ్వరునికి అఖండ దీపం దానం 
చేసినట్లు తెలుపుతుంది. (కె.క.చ_287) 
మైలమ ఫీముని దక్షారామ శాసనము 
కాలం 3 కీ.శ, 1168 పాంతం, 
[పస్తావించిన కవి: అమృత నాధుడు. 
మైలమడేవి కుమారుడైన మైలమ భీముని |ప్రస్తావిస్తూ అమృతనాథుడు 
ఒక పద్యం చెప్పాడు. ఆ పద్యాన్ని కౌచన బసవన కవి సర్ప గారుడంిలో 
ఉదాహరిచాడు. ఈ మైలమ భీముని వేములవాడ భీమకవి స్తుతించాడు.  మైలమ 
భీముని శాసనం |కీ.ళ, 11868 నాటిది. విశేషాలు తెలియరాలేదు. (తె.క.చ_287) 
మైలనంత 
కాలం : [కీ శ, 18, 14వ శతాబ్దాలు. 
ఈ నంత క్రీడాభిరామంలో (వసక్తం. ఇది ఓరుగంటి కోటకు బయటి 
భాగంలో ఉంది. సుంక నిర్హయం చేసిన శాసనం ఇక్కడనే ఉంది (ఇప్పుడు ఈ 
స్టలాన్ని భాన్‌ సాహెబ్‌ కోట అంటారు) శాసనాధారాలను బట్టి ఈ సంతలో ఆకులు, 
కూరగాయలు, పెంకాయలు, మాదీఫరాలు, మామిడి పండ్లు, చింతపండు, నువ్వులు, 
గోధుమలు, పెసలు, వడ్తు, జొన్నలు, నూనె, నెయ్యి, ఉప్పు, బెల్లము, ఆవాలు, మిరి 
యాలు, తగరము, సీసము, రాగి, చందనము, కస్తూరి, మంజిష్ట, దంతము, పట్లు, పసుపు, 
ఉల్లి, అల్ల ము అమ్ముతూ ఉండేవారని తెలుస్తున్నది. ' ఒకతె “ఓరుగంటి పురంబులో 
ఓర గంత బెధ్దయెలుంగున నమ్మె సంపెంగ నూనె? అని క్రీడాభిరామంలో ఉంది. 
(ఆ.సాం,చ_78) 
మైలారభటులు 
కాలం : క్రీశ. 11వ శతాబ్దం 15వ శతాద్ది౦ మధ్యకాలం. 
వీరు కాకతీయులు, రెడ్లు వెలమ రాజుల, కాలంలో ఉండేవారు. 
ఓరుగంటిలోని మైలార దేవుని భక్తులు. వీరు మైలార దేవుని పూజాదికాలు నిర్విఘ్నంగా 
కొనసాగటావికి మైలార దేవునికి సర్వవిధాలా సేవలు చేసేవారు. మైలార దేవుని 
గుడికి రక్షకులుగా కూడా వ్యవహరించేవారు. మైలార భటులను గురించిన విపులవర్షన 
(కీడాభిరామంలో ఉంది. _వీరభదులు, వీరముష్టివారు చేసే సేవలన్నీ వీరు కూడా 
చేఫేవారు, 


పాచీన సాహిత్యము 839 


(పూర్తి వివరాలకు చూడు._వఏీరభ[దులు_వీరమువ్షివారు). 
(కెలుగు-జ_మా_75) 
మైలారు దేవుడు 
కాలం : కీ.శ, 13, 14 శతౌద్దాల కాకతీయుల నాటి కాలం. 


కీడాభిరామంలో ఈ దేవుని పసకి ఉంది. ఈయనను కొలిచేవారు మైలార 

భటులు. ఈయన మైలారం అనే [గామంలో వెలసిన దేవుడని పండితాభి పాయం, 

ఈ దేవుడు ఏకవీరాదేవి వలెనే తొలుత జై న దేవుడై తరవాత శైవ దేవుడయినాడేమో 

నని కొందరు సందెహిస్తున్నారు. భైరవుని తోడు జోడు మైలార దేవుడు, అని |క్రీడాభి 
రామంలో ఉంది. కాకతీయుల కాలంలో ఈయన విశిషమైన దేవుడు ఆయి ఉండవచ్చు. 

(చూ, మైలార భటులు). | (ఆ.సాం.చ-_ర్‌1) 


మైసమ్మ పాట 
కర్త ఏ; తెలియదు. 


జానపద పారమార్థిక గేయం. మైసమ్మ ఒక [గామదేవత. ఆ దేవత 
మాహాత్మ్యం వర్తించే పాట, పామర జనంలో ఎక్కువ [(పచారంలో ఉంది, 
ణు 


చూ. పారమార్థిక గేయములు. 


మైనూరు-ఆం ధ భాషా పోషణ 

కన్నడభాష |పధాన భాషగాగల మైసూరు పాంతంలో కి.శ. 17,18 శతాబ్దాలలో 
ఆం|ధ వాజ్మయం విస్తరించింది. మైసూరును పాలించిన చిక్క దేవరాయలు, కంఠీ 
రవరాయలు తెలుగు భాషను ఆదరించారు. చిక్క దేవరాయలపై కొన్ని చాటుపద్యాలు 
ఒక యక్షగానం, ఒక శతకం లభించాయి కంఠీరవరాయలు తెలుగులో సంగీత నృత్య 
[పధానాలై న రచనలు చాలా చేశాడు. దేవనగిరి శాసన కర్త, రామాయణము తిరుమలా 
చార్యుడు ఇక్కడి వాడే. బెంగుళూరు నగర నిర్మాత పెద కెంసరాయని పూర్వులు 
ఆం|ధులట. ఇతడు గంగాగౌరీ విలాసమనే యక్షగానాన్ని రచించాడు. ఇతని కుమారుడు 
ఇమ్మడి కెంపరాయడు బెంగుళూరు దిల్లాపురపుపేటలోని రంగనాథ దేవాలయంలో వేయిం 
చిన శాసనం తెలుగులో ఉంది. 


మైసూరులో దండనాయకులుగా ఉన్న “కణవె” వంశీయులు కన్నడంలోనూ 

_ తెలుగులోనూ రచనలు చేశారు. మైసూరులోని చెన్నపట్టణ సీమను పాలిచిన రాణా 
వంశీయులు తెలుగు వారు. సంస్కతాం|ధ కవులను పోషించారు. పొన్నతోట కొబళ 
కవి వీరి ఆస్థానంలోనివాడే. వీరి శాసనాలు కొన్ని తెలుగులోనూ కొన్ని కన్నడంలోనూ 


ఉన్నాయి, 


మొగతాటి రామభ।| దకవి 


840 తెలుగు సాహిత్య కోశము 


ఈయన సేదమ యాచమం[తి గొప్పతనాన్ని పొగుడుతూ ఒక పద్యం 
చెప్పాడు. (చా.ప.ర) 
మొదటి కుమార యాచభూపతి 
నామాంతరం : .కుమారేచ భూపాలుడు. 
కాలం : కీ.శ, 17 వ శతాబ్దం. 


వెంకటగిరి నంస్థానాధీశుడు, సాహిత్య పోషకుడు. తన ఆస్థానంలోని రోన 
నూరి వెంకటపతికి “తిక్క యజ బిరుదిచ్చి గౌరవించాడు. ఇతడు బంగరు యాచమ 
నాయకుని తండి, (క,త_ 12-2183) 
మొదటి రొమకృష్టారావు 
కాలు : కీ.శ. 19 వశతాబ్దం. 
స్టలం : వనపర్తి సంస్థానం 
బిరుదు . రాజాబహద్దరు. 
సాహిత్య పోషకుడు. న్వయంగా మంచి పండితుడు. [పభువు, 


ఈతని కాలంలోనే సంస్థానపు రాజధాని *సూగూరు* నుండి వనపర్తికి మార్చ 
బడింది. డ్రీ.శ, 1817లో నిజాం నుండి వీరికి “రాజా బహద్దరు" బిరుదం లభించింది. 
సాధువులను, సన్యాసులను, దర్వేషుళను ఆదరించాడు. జ్యోతిళ్ళ్శాస్త్రంలో 
ఆఖండ పజ కలవాడు. (ఆం.సం.సా.) 
యొల్ల రామాయణము 
కాలం వ [కీ శ. 168వ శతాబ్దం పూర్వార్థం- 
కవయితి ఏ ఆతుకూరి మొల్ల. 
అంకికం : (శ్రీరామునకు. 


విశిష్టత : ఇది బహుళ (పచారం పొందిన రామాయణం. ఈ రామాయణ 
రచనలో శ్రీ హస్తం స్పష్టుగా కనిపిస్తుంది. [ప్రధానమైన కథాంశాలతో రామాయణం 
సంక్షేపంగా చెప్పింది. కావ్యం శబ్దాలంకారా లతో మధురంగా నడిచింది. చంపకోత్పలాలు, 
కంద సీసాలను మ్మాతమే ఈ కవయితి విశేషంగా స్వీకరించింది. చూర్జిక కూడా 
ఒకటి చెప్పింది. స్వభావోక్తి రమణీయమైన ఘట్టాలు, పద్యాలు ఈ కావ్యంలో 
కొకొర్తలుః ఈ మెకు జొచిత్యస్ఫూర్తి మెండవి రసజ్ఞులు అంగీకరించారు. కావ్యంలో 
కొన్ని అప్మపయోగాలున్నాయి. “కందువ మాటల సామెత, లందముగా గూర్చిొన 
జాతీయమెన కవిత్వం ఈ కావ్యంలో ఉంది, (తె.వి.స_4) 

మోతగుండ రామాయణము 
జానపద పౌరాణిక గేయ రచన. 


చూ. పౌరాణిక గేయములు, 


[పాచీన సాహిత్యము 841 


మోత సొరము 
రచనాకాలం : శ. 1700 [పాంతం, 
కర్ర న అచ్చి రామానుజాచార్యులు. 


వేదాంతపరమెన రచన. 
న్‌ా 


మోక్షానికి కొంచ్చుపోయే దోవ 
రచనాకాలం: (కీ.శ. 1746 |పాంతం. 


కర్త : బెంజమన్‌ మాలీ, 
కై9స్త్వవ మత |పచారం కోసం |వాసిన వచన [గంథం, (వ,వా,) 
మోచర నన్నయ 
య 
కాలం : డీ. శ, 17వ శతాబ్ది (16608 పూర్వుడు). 
స్టలం న నెల్లూరు మండలం. 
రచనలు : కాశీ ఖండము (ద్విపద) 2. సాంటోపాఖ్యానము ((పబింధం). 


విశిష్టత : ఆదికవి తరవాత నన్నయ పేరుతో (పత్యక్షమయిన కవి మెచర్హ 
నన్నయ. సంగయ్య, మాధవామాత్యుల పృతుడు,. అన్నమార్యుని పౌ(తుడు, సరస కవిత్వ 
చాతుర్యధుర్యుడు. లక్షణయు క్రంగా కవిత చెప్పాడు. ఈ నన్నయకు పింగళి సూరన్నకు 
బింధుత్వముండట. ఆం|ధ కవితా పితామహ బిరుదం అల్లసాని పెద్దనకే సు(పసిద్ధమై 
ఉంచే, ఈ నన్నయ ఆది కవి నన్నయను ఆ విరుదంకో పేర్కొన్నాడు. మోచర్ల, 
తుమ్మిడి (గామాలు నెల్లూరు మండలంలోనివి. ఈయన నివాసం మోచర్ల కానీ, తుమ్మిడి 


కానీ కావచ్చును. (ఆరు[ద_$_ 280) 
మోచెర ద తప్ప 
య నాకే 
కాలం . (కీ. శ, 18వ శతాబం, 
ది 
సలం ఏ తెటు సంసానం. 
థు ణు ® 


అతడు తెట్టు సంస్థానంలోని సిద్ధ కవి. రచనలకు సందింధించిన వివ 
రాలు తెలియవు. సమస్యా పూరణంలోను, చాటువులు. 'చెన్పడంతలోను నేర్చరి. 
సోదరుడై న వెంకన్నతో కలిసి చెప్పిన చాటువులు ఇప్పటికీ లభిస్తాయి. వేంకటగిరి 
ప్రభువై న కుమార యాచేం[దుని ఇతడు దర్శించి బహుమతులు పొందాడు. 

ద\త్తప్ప. కవి కృతంగా భావింపబడుతున్న సమస్యా పూరణ పద్యాలు నూరు 
దాక సేకరించి “తెలుగు సమస్యలు” అనే పేరున |క్రీ, శ. 1880లో “వ్యవహార తరం 
గిణీ: ము దాక్షరశాల” వారు పచురించారు. (ఆం. సం, సా_1765_178) 


'మోచెర్డ వెంకన్న 
కాలం న డీ. శ, 1రీవ శతాబ్దం, 


సలం : తెటు సంసానం. 
® అ అ 


842 తెలుగు సాహిత్య కోశము 


తెట్టు సంస్థానంలోని విద్వత్క- వి. సోదరుడైన దత్తప్పతో కలిసి. పద్యాలు 
చెప్పేవాడు. ఇతని రచనలను గురించిన వివరాలు తెలియవు. ఆజ కవిత్వంలోను 
సమస్యా పూరణంలోను దిట్ట, ఈ సోదర కవులు చెప్పిన చాటువులు, సమస్యా పూరణాలు 
అమితంగా లభిస్తాయి. వెంకటగిరి పాలకుడైన సక్వ జ్ఞ కుమార యాచమనాయని సంద 
రించి ఆదిక్షాంత వర్హములుగల దుష్కర్మ పాస దిద్ధమైన కంద శతకాన్ని చెప్పి (ప్రభు 
వును మెప్పించి గౌరవింపబడినాడట. ఇతడు మిక్కిలి ఉదారుడు. ':గోదావరీకీరం నుండి 
వచ్చిన ఒక కవికి రాజదర్శనం చేయించడంలో సహా యపడ్తాడు. తన ఊరైన తెట్టును 
గురించి, తన పేరును గురించి చమత్కారంగా పద్యాలు చెప్పాడు (ఆఎ-సం. సొ 


మోచేటి పద్మమ్ము నోముపాట 
కర్త : తెలియదు. 
స్నుపసిద్ధ జానపద పారమార్థిక గేయం, 
చూ. పారమార్ధిక గేయములు. 


(పాచీన నామం మోసలపురం. కాకతీయుల కాలంలో అత్యున్నతదశలో ఉండిన 
ఓడరేవు. మార్కోపోలో అనే విదేశ యా తికుడు దీని వై భవాన్ని |పశంసించాడు. 
ఇక్కడ, వర్తకులకు వాణిజ్య సౌకర్యాలు కల్పిస్తూ కాకతి గణ పతి దేవుడు (కీ.శ. 1244లో 
ఒక ఆభయశాసనం వేయించాడు. సముదయానంలో భగ్నమై ఒడ్డుపట్టిన నావలలోని 
వస్తువులకు రక్షణ ఇస్తూ కట్టడి చేయించాడు. ఆ కాలంలో కొద్ది శుల్కాలను మా్యతమే 
వసూలు చేసేవారు. |క్రీ. శ. 18568 లో కొండవీటి ప్రభువు అనపోతా రెడ్డి ఇక్క_డమరొక 
దర్మశాసన _స్తంభఎ వేయించాడు విదేశ వర్తకులకు రక్షణ భూవసతులు ఏర్పాటుచేసి _ 
ఇదివరకు ఉండిన సుంకాలలో కొన్ని మార్చులు చేశాడు. ఈ శాసన స్తంభం ఆం|ధుల 
నౌకా వ్యాపారానికి మూల స్త:భం ఆని చెప్పవచ్చు. ద్వీపాంతర వాణిజ్యానికీ ఈ నగరం 


అవాలి 


గొప్ప కేం్యదంగా ఉండేది. ఇతడు దానశీలి అనీ నీతి పరుడనీ ఎవరో కవి చాటువు 


చెప్పాడు. (చా.పంర) 
మోదుకూరి పండరినాథ కవి 
కాలం ఏ (కీ. శ. 19 వ శతాబ్దం పూర్వార్ణం. 
స్తలం “ మడికొండ (నై జాం మండలం). 


“ రచనలు. + ఆధ్యాత్మ రామాయణము, రామకథా కల్పలత (సం). 
ఇతడు హనుమకొండలో గంథ రచన చేశాడు. సంస్కృృతాం[ధాలలో పండి 
తుడు, (క.స_118) 


మోదుకూరి శంకర కవి 
కాలం : తెలియదు. 
రచన : దీరదీ శతకము, చాటువులు. 


వివరాలు తెలియలేదు. 1862 నాటికి ఇతని రచన ము[దితం. కవి (పాచీనుడే. 
మట్ల వారి ఆస్థానంలో ఉండేవాడు. ఈయన చాటువులు రెండు లభించాయి, 


(శక. చ_580 చా.ప.ర,) 


మోసలపురము 

నామాంతరం : మోటుపల్లి (చూ. 
మోహనాంగి 

కాలం : (కీ.శ. 18 వ శతాబ్దం, 

రచన ౩; మరీచీ పరిణయము (అలభ్యం). 


ఈమె సంస్కృృతాం[ధాలలో విదుషి. ఈమె సాహితీ సమూంగణ సార్వ 
భౌముడు కృష్ణ దేవరాయల కుమార్తె అనీ రామరాయల భార్య అనీ వాడుక ఉంది. కృష్ణ 
రాయల పు[తిక మోహనాంగిని గూర్చి చారి తకాధారాలు లేవు. నంకుసాల నృసింహ 
కవి పద్యాలను ఈమె తొలుత చూచి తం౦|డి దృష్టికీ తెచ్చిందని అంటారు. 

(ఆ. భా. కవయి[తులు) 
మోహినీ దండకము 
కర్త ఏ తెలియదు, 
అంకితం : అల్లాడ విజయసింహ భూపతికి. 

ఈ రచన రంగాజమ్మ విజయరాఘవుని పేర రచించిన దండకాన్ని పోలి 
ఉన్నదంటున్నారు. మన్నారుదాస విలాస [పబంధంలోని దండకమే పేర్ల మార్చుకో 
మోహినీ దండకంగా రూపొందినదని విమర్శకుల అభి పాయం, 

అల్లాడ విజయసింహభూపతి నరేం|దునిపై మోహిని అనే ఆమె మరులు 
కొనడం-_వారి సమాగమం ఇందులోని ఇతివృత్త౦. ఈ దండకంలో రాజమహేం|దప్పరి 
లక్షీ నారాయణ స్తుతి ఉన్నది. కృతిపతి రాజమహేం[దవరం వాడు కావచ్చును. 

_(దదే.వా__ 167; మ|దాసు _పాచ్యలిఖిక [గంథాలయం 1౫10-2001) 
మోహినీ విలానము (అలభ్యం) 
కర, : విజయరాఘవనాయకుడు (చూ, 
ద్విపద నాటకం, ప్రదర్శన కొరకు రచింపబడిన నృత్య రూపకం కావచ్చు. 
ఇది యక్షగానంగానూ, నాటకంగానూ రెండువిధాలుగా రచితమని కొందరు అంటున్నారు. 
(ద. దే.వా-88) 
'మోళిగ మారయ్య కథ 
ఇది పాల్కురికి సోమన విరచిత బసవ పురాణంలోని శివభక్తుని కథ. 
(ఆరుద్ర-2-212) 
మౌని దండకము (అలభ్యం) 
కాలం వ శ. 1150 ప్రాంతం, 


84:4 


య 


తెలుగు సాహిత్య కోథ్సు 


కర ౩, మలి కౌరున పండితుడు. 
నూ 22) జ 
శె నమత పరమైన రచన, 


తగానము 
నామాంతరం : జక్కుులపాట. 


ఇది మధుర కవితాశాఖకు చెందిన విభాగం. దేశ సారస్వతానికి చెందిన. కవిత, 
దీనిని దేవజాతులై న యక్షులనే వారు గానం చేసేవారని |పతీతి. యక్షశబ్ద భవంగా ఇది 
జక్కులపాట అయిందని కొందరు చెప్తున్నారు. తొలుత జక్క్కు లవారినోట ఆను 
స్యూతంగా గాను చేయబడే ఈ దేశి నారస్వ తానికి తరువాత సాహిత్య గౌరవం లభించి, 
యక్షగానం అయిందని కొందరి వాదం. 


దీనిని ఒకరకమైన ఉపరూపకంగా కూడా చెబుతారు. ఏలలు, జోలలు, సువ్వా 
లలు, ఆరతులు, ధవళాలు, చందమామసుద్దులు, వెన్నెలసదాలు, విరాళిపదాలు, తుమ్మెద 
పదాలు, గొబ్బిపదాలు, కోవెలపదాలు, చిలుకపదాలు, అల్లోనే రేళ్ళు, సిసార్టాలు, కందా 
ర్హాలు, |తిభంగులు, ద్విపదలు, చౌపదులు, షట్పదులు, మంజరులు, జక్క-లరేకులు 
మొదలయిన వివిధ దేశి |ప|క్రియలు యక్షగానంలో చేరి ఉంటా మి. తమిళ, కన్నడ భాష 
లలోయూడా ఈ సాహితీ (వ్యకియ ఉంది. దీనిని తమిళంలో కొరవంజి అంటారు. దీనిని 
పూర్వం ఒక పదంగా ఇద్దరు ముగ్గురు కలసి గానంచేస్తూ ఉండేవారు. కాలక్రమంలో 
వీటిలో అభినయమూ, దృశ్య |పబంధరీతులూ పొడసూపి, ఇవి [క్రమంగా యక్షగాన నాట 
కాలుగా రూపొందాయి. దక్షిణాం్యధ సాహిత్యంలో ఈ పక్రియ పుష్పించి కాయలు 
కాసింది. రఘునాథ నాయక, విజయరాఘవాదులు యక్షగాన రచన చేసి, చేయించి, రాజా 
న్‌ నాలలో వీటిని [పదర్శింపబేశారు. తెలుగులో సౌభరి చరిత, సు|గీప విజయాదులు 
తొలి యక్షగానాలు. చక్రపురి వీకరాఘవాచార్యుల విప్రనారాయణ చరిత, కంకంటి పాస 
రాజు విషుమాయా ఏలాసం (సిద్ధమైన యక్షగానాలు, ఈ వాజ్మయం తెలుగులో మిక్కిలి 
విస్తరించింది. సోదిచెప్పే ఎరుకతపాత ఉన్న యక్షగానాలను కొజవంజులని అంటారు. 
పాతోచిత వేషభాషలు ఈ యక్షగానాల (ప్రత్యేకత, .... ట్ట లే (తె-వా) 


యకగానము (కన్నడం) 


కర్ర *  సుగుటూరి ముమ్మడి తమ్మభూపతి. 


యతోల్లాస భాణమ్‌ (నం) 


కర్త : చూ. శిమ్లు కృష్ణమూర్తి శాస్తి. 


రూపక విశేషం, . (ఆం.ను. సా_926) 


యజ్ఞతం త సుధానిధి (నం) 


కర్ర : సాయణాచార్యుడు, 


ఇది యజ్ఞ యాగాదుల విశేషాలను తెలిపే గంథం. | (తె.వి.స_4_ 1191) 


_పాచీన సాహిత్యము 845 


యజ్ఞద త్ర సోమయాజి 
(శ్రినాథ మహాకవి విరచిత కాశీఖండ కావ్యంలోని ఒక పాృాత. కాశీ ఖండము 
రసభరిత మైన కావ్యం, 
యజ్ఞదత్తుడు కాంపిల్య నగరవాసి, _ వేదవేదాంగ వేదార్థ ఏత్తముడ్డు యజ్ఞ 
విద్యా విశారదుడు. ఇతనికి రాజు అనేక బహుమానాలు ఇచ్చాడట. ఇతని భార్య 
సోమి దేవమ్మ. (బాహ్మణాచార దూరుడై ద్యూత।క్రీడారతుడై చెడిన గుణనిధి వీరి 
కుమారుడు. నవ రత్నాంగుశీయకం విషయంలో కొడుకును వెనకేసుకు వచ్చి 
అబద్ధమాడినందుకు సోమిదేనమ్మను వదిలివేసి మరొక |శ్రో|తియుని పుతికను పెండ్లాడిన 
నియమశీలుడు యజ్ఞదత్తుడు. 
యజ్ఞదత్తుడు ఒకనాడు రాజ్యపాసాదం నుండి వస్తూ ఒక ద్యూతకాచని చేతిలో 
ఉన్న తన నివరత్నాంగుశీయకాన్ని చూసి “ఇది నీ కెట్లు వచ్చెను,” అని నిలదీసి ఆడిగి,, 
వాని వలన గుణనిధి తినఇంటనుంచి తీసుకునివెళ్ళి కోమటింట కుదువ పెట్టిన సోమిదేవమ్మ 
బంగారు నగల విషయమూ, 'భృంగారు కర్క-రీ కలాచికలు తళియలు పళ్ళిరాలి విష 
యమూ తెలుసుకున్నాడు. దీనితోబాటు గుణనిధి అంతటి అక్షధూర్తుడు మరొకడు లేడని 
కాడా (గహించాడు. వివాహితుడైన కొడుకు చెడిపోయినందుకు విచారించి తనతో 
అబద్ధాలు చెప్తూ వచ్చిన భార్యను నిందించి సుప తత్వము. కంటె ఆపు తత్వము మేలని 
నిశ్చయించుకొని మరొక కన్యను పెండి చేసుకొన్నాడు. (కాశీ ఖండం) 


యజ్ఞ నారాయణ దీక్షితులు iar es 
కాలం : కీ. 17 వ శతాబ్దం. 
స్తలం “* తంజావూరు_రఘునాథ నాయకుని ఆస్థానం, 
కృతులు : 1], సాహిత్య రత్నాకరమ్‌ (సం) 2. అలంకార రత్నాకరమ్‌ (సం) 
8. రఘునాథ భూపాలీయ సాటకమ్‌ (సం) 4. రఘునాథ విలాసమ్‌(సం) 
గురువు : రఘునాథ నాయకుడు. 


తంజావూరి మం| తియెన గోవింద దీక్షితుని జ్యేష్టపు[తుడు. తన 'కృతులన్నిం 
టినీ రఘుగాథునకే అంకితమిచ్చాడు. షడ్డర్శన పారగుడు. ఆపార (పతిభావంతుడు. ఇతని 


రచనలన్నీ సంస్కృృతాలే. (తం.ఆం.నా_10) 
యటేశవైరుడు 
Sy 
కలం : తెలియదు. 
రచనలు : 1, ఆలంకార సూర్యోదయమ్‌ 2, ఆలంకార రాఘవమ్‌ 8. కావ్య 


_పకౌశికకు వ్యాఖ్యానము 4, శాస్త్రదీపికకు (పభామండలమనే. వ్యాఖ్యా 
నము శ్‌, పంచపాదికా వివరణోజ్జీవని అనే వేదాంత | గంథము. 
ఈయన కొండు భట్టోపాధ్యాయుని కుమారుడు. చెరుకూరి లక్ష్మీధరుని మేన 
ల్లుడు. సంస్కృతంలోనే ఎక్కువగా రచనలు చేశాడు. (తె.వి,స.4) 


848 తెలుగు సాహీత్య కోళము 


యడవల్లి వెంకటయ్య 


కాలం : డీ. శ, 17వ శతాద్బ౦. 


స్టం క మె హరు 
రచన : అభిరామ వాసుదేవము (అలభ్యం). 
ఇతడు కోడూరి వెంకటాచల కవికి విద్యా గురువు. (ద.దే.వా_49 1) 


యడవల్లి వేంకటక'వి 
రచన : పతితపావన చరిత. 
ఇతడూ, అభిరామ వాసుదేన కర్త వేంకటయ్య ఒకరో కాదో వివాద 
[(గస్తంగా ఉంది. (ఆరు[ద-_ 12.84) 
యతి పాసల సీసమాలిక 
కర్త : గణపవరప్ప వేంకటకవి (చూ). 
కవి రచించిన సర్వ లక్షణ శిరోమణిలోని [పథమోల్లానంలో ఈ గణయతి 
(పాసలక్షణ సీసమాలిక ఉంది. ఈ సీసమాలిక [ప్రత్యేకంగా కూడా |[పసిద్దమైంది. 


(ఆరు[ద_1 1-180) 
యతిరాజ దండకమ్‌ (నం) 
కర :! కిరీటి వేంకటాచార్యులు (చూ 
(ఆం.సం.సా,) 
యతిరాజ శతకము 
రచనాకాలం : కీ.శ. 1680 (పాంతం, 
కర్‌ : తిరునగరి వెంకటాచార్యులు, 


విశిషాద్వెత మత |పవక్కృకమైన శతకం. కవి తన ఊరి పేరును కూడా 
ఇమిడ్చ్‌ “యతిపతీ హనుమద్దిని రాజ మందిరా” ఆనే మకుటంతో |వాశాడు. ఇది 
రసవత్తరమైన శతకంగా (పసిద్ధిపొందింది, ము; దిశం. (ఆరుద-11_£80; క.స-288) 
యతిరాజ శేఖర వచనములు 
చూ ; యతిరాజు బిరుదు గద్య. 
కర్మ ఏ: గణపవరపు వేంఠటకవి. 
రచనాకాలం : కీ.శ. 17వ శతాబ్ది మధ్య భాగం. 
ఈ వచనాల కర్తృత్వం నిర్దారణ కాలేదు. గణపవరపు వేంకట కవి కృత 
మని కొందరు భావిస్తున్నారు. ఇదే యతిరాజు బిరుదు గద్య కావచ్చును, (క.స_288) 
యతిరాజు బిరుదు గద్య (అలభ్యం) 
కవి: గణపవరపు వేంకటకవి. 
సెరుంబుదూరి యతిరాజు గణవరపు వేంకటకవి గురువు. ఆతని మీద చెప్పిన 
బిరుదుగద్య కావచ్చును, (క.త_ 12.288) 


[పాచీన సాహిత్యము 847 


యధథావాకుు.ల అన్నమయ్య 
కాలం :! (కీ. శ. 1280-1340 |పాంతం, 
స్వస్థలం : గోదావరీ మండలంలోని పటిస్మగామం. 
రచనలు : 1. సర్వేశ్వర శతకము 2. లీలానుద సర్వేశ్వర శతకము. 
గురువు : దూదికొండ సోమేశ్వరారాధ్యుడు. 


సిద్ధ శతక కర్త. ఇతని గురించి కొన్ని కథలు (పచారంలో ఉన్నాయి. 
సాత్వికభ కడై కొన్ని భయంకర శై వాచారాలను నిరసించాడు. ఇతడు కృష్ల్ణామండలం 
లోని *జెట్టిపాలెంిలో స్టిరపడినట్లు తెలుస్తున్నది. కాకతి గణపతిదేవునికి సమకాలికుడు 
కావచ్చు. పాల్కురికి సోమనాథునికి పూర్వుడు. 


తనకు పూర్వమున్న శ వాచార్యుల వాక్యాలను యథామాతృకంగా అనువ 
దించటంవల్ల ఇతవికి యథావాక్కుల అన్నమయ్య అనే పేరు వచ్చిందంటారు. ఇతని 
తరవాత ఇతని వంశం వారిలో సోమరాజు (పసిద్ధుడు కావటంవల్ల వారికి సోమరాజువార నే 
ఇంటిపేరు వచ్చిందట. హృద్యమైన శైలి, అనర్గళమైన ధార ఈ కవి (ప్రత్యేకతలు, 
ఈయన | వాసిన సర్వేశ్వర శతక మొక్కటే వ్యా ప్తిలోఉంది. | 
(ఆరుద-_2; శ,క.చ_65, 726) 
యథాశ్లోక తాత్పర్య భారతము 
కర్త 2 కొటికలపూడి వీరరాఘవాచార్యులు (చూ). 
అంకితం : పూడూరి కేశవ స్వామికి. 
ఇది అష్షాశ్వాస పరిమిత మహా(పబదింధ6. గద్వాల సంస్థాన విద్వాంసులు 
పుల్ల గుమ్మి వేంకటాచార్యుల చేత పరిష్కతం. రాజా రామభూపాలరావు దీనిని [పచు 
దించారు. (ఆం. సం. నా 


యథాక్లాక తాత్పర్య రామాయణము 
కర్తలు : 1. కాణావము పెద్దన సోమయాజి (బాలకాండము) 2 కొ త్రసల్లి 
రామచం|దాచార్యులు (అయోధ్యాకాండము) 8, గార్గ పురము సుబ్బ 
శాస్త్రీ, ( అరణ్యకాండము) 4. కొమసము దం ' అప్పలాచార్యులు 
(కిష్టి ంధాకాండము) 5. తిరుమల కృష్ణమాచార్యులు (సుందరకాండము) 
6. బోరవెల్లి శేషాచార్యులు (యుద్ధకాండము). 
సలం * గద్వాల సంసానం. 
అ థి 
అనువాద |గంథం. ఇది పైన పేర్కొన్న ఆరుగురు కవులచేత అనువదించ 
బకీ౦ది. వాల్మీకి రామాయణం దీనీకి మూలం. గద్వాల సంస్తానా ధిశ్వరుడై న పెద. సోమ 
(ఇ ఓ (om) 
భూపాలుడు (పారంభిచిన ఈ కావ్యం కొంతకాలం ఆగిపోయి, ఆ తరవాత చిన 
సోమ భూపాలుని కాలంలో పూర్తి అయింది. కీ శ. 1818లో గద్వాల ప్రభువైన 
రాజా రామభూపాలరావు బహద్దరు వారు దీన్ని ముదించే ఏర్పాట్లు చేశారు. 
య య 


848 తెలుగు సాహిత్య కోశము 


[పథమ సంపుటం బె రంపల్లి తిరుమలరాయ కవి పరిపష్క్టూత.0. రెండవ 
సంప్పబం ఆదిపూడి |పభాకర కవి పరిష్కుతం౦, (ఆం. సం, స్పా 
యదువంశ భూషణ శతకము 
రచనాకాలం ఏ |క్రీ.శ.1810 (పాంతం, 
కర్త ఏ జూలూరి అప్పయ్య. 
అుకిత : (శ్రీకృష్ణునికి. 
“కృష్ణ, హరీ యదువంశ భూషణా అనే మకుటంతో ఉన్న రచన. చంప 
కోత్సల మాలలున్నాయి. ధారాళమైన శె లిలో రచన (పొఢంగా ఉంది. ము[దితం. 
(శ. క. చ-కలిట 
యద్దనపూడి (ఎద్దనపూడి) 
|గామనామం. ఇంటిపేరుగా వ్యవహారంలో ఉ౦ంది. ఈ గ్రామం పూర్వం 
కమ్మనాటిలో (చిలకలూరి పేట తాలూకా) ఉండేది. దీన్ని గుండిమెడ అన్నమం(తి 
12వ శతాబంలో పండితులకు అ|గహారంగా ఇచ్చాడు. 
యి 
యమక శతకము (అలభ్యం) 
కవ: చూ. గణపవరపు వేంకటకని. 
రచనాకాలం : కీ. శ, 17వ శతాబ్దం. 
నూనూగు మీసాల ప్రాయంలో చేసిన రచనగా కవి చెప్పుకొన్నాడు. 
(ఆరుద_11_180) 
యమునావర్షనమ్‌ (సం) 
కర్త * జగన్నాథ పండితరాయలు, 
ఇది యమునను వ ర్డిసూ సంస్కృతంలో ఉన్న చంపూ |గంథం. (తె.వి.స_4) 
యమునా స్తుతి (సం) 
నామాంతరం : అమృత లహరి (చూ. 


కర్త * జగన్నాథ పండితరాయలు, 
యయాతి చరిత 
రచనాకాలం : కీ.శ. 16వ శతావి ఉత రారం. 
ద - ధ 
కర్త | పొవ్నికంటి తెఅగన్న. 


అంకితం : అమీన్‌ భాన్‌ (గోలకొండ సేనాపతి)కు. 


(ప్రత్యేకత ఏ ఇది అయిదాశ్వాసాల తొలి అచ్చ తెలుగు |[పబంధం. భారతం 
లోవి యయాతి కథ ఇతివృతం. యయాతి దేవయాని, శర్మిష్టలను పెళ్ళి చేసుకొనడం, 
వారి సంతాన వృత్తాంతం వరకు మ్మాతమే దీనిలో ఉంద. ఇందులో కొన్ని చారి[తక 
విషయాలు మాడా ఉన్నాయి. 165741586 వరకు కర్ణాటక రాజ్యాన్ని పాలించిన 
(శ్రీరంగరాయల రాయబార వృతాంతం ఇందులో ఉంది. దీనిలో పురవర్శన, బుతు 


పాచీన సాహిత్యము 849 


వద్ద్దన, వన విహారం, జలక్రీడ, విరహం, ఉపాలంభనలు, చేట మొదలగు [పదిలధ లక్ష 
కకాలన్నీ దీనిలో ఉన్నాయి. కొన్ని వర్ణనలలో కొత్తదనం కొట్ల వచ్చినట్లుంటుంది. 
దివిలో 10! గద్య పద్యాలలో రామాయణ కథ ఉంది... కవి కొన్ని చోట్ల తిక్కనను 
ఆయకరించాడు. వెన్నెల పులుగుల (చకోరాల)ను రాధామాధవ కవి విరివిగా వర్ణించాడు. 
రాఠామాధవ కవి (భావం తెలగన్న మీద ఉంది. తెలగన్న చాలా మంది [ప్రబంధ 
కశచవ్ప్హులను కూడా అనుకరించాడు. (ఆరు ద-8-141) 
యయా తి చరిత (అలభ్యం) 
తంర్త : బోరవెల్లి కృష్ణప్ప (చూ. 
యల్ల య సూరి 
నామాంతరం : కంచం యల్ల యార్యుడు. 
ర 
నామాంతరం : కంచం యల్ల యార్య్యుడు. 
యాజ వల్క్య్యు చరి తము 
ఈతచనాకాలం : డీ. శ. 1780.50 |పాంతం. 
కర్త : ఘట్లు (పభువు. 
ర్‌ ఉద్దండ లింగయామాత్యుడు. ఏడాశ్వాసాల పద్య 
కావ్యం, సవా [పచారమొండింది. 
రచన మంచి లోకో కులతోను, పసదబంధాలకోను రమ్యంగా ఉన్నది. ఈ కవి 
కాలం 18వ శతాబ్ద మని కంయకూరి వారి అభి (ప్రాయం. ఇది నిడువవోలు వారి పీరికతో 


ము _దిత మైంది. ఈ కవి ఇతర కృతులలోవి గద్యకూ ఇందులోని గద్యకూ భేదం ఉంది. 
ఈ కృతి కర్త, సుర భాండేశ్వర, కుచేలోపాఖ్యానాలు రచించిన ఘట్టు [ప్రభువుకు భిన్నుడు 


కావచ్చును, (అరుద, 12-58; ఈ. చ-_8ి- 188) 
యాజ్ఞ ౩వల్క్య విజయము 
కర్త : చల్లా గురవయ్య మం|తి. 
అంకితం : [(శీరామచం దనికి. 


_పోత్సాహకుడు : కృష్ణాప్యాతుని వేంకటమం,తి. 
ఆరు కాండలు గల ద్విపద కావ్యం. యాజవల్కు్య మహర్షి చరిిత ఇతి 
వవు_త్తం- రచనలో చక్కని ధారాశుద్ధి ఉన్నది. జన్మకాండ, వేదకాండ, మై[త్రేయకాండ, 
పర బహ్మాకాండ, యజ్ఞకాండ, విశ్వజిత్కా౦డము అవి వొటి పేర్లు. నాలుగు కాండలు 
మాతం పూర్తిగా లభించాయి. అయిదోకొండ ఆనమ్మ గం, 
ఘట్టు [పభువు ఇదే చరితను తర్వాతి కాలంలో రాశాడు, 
(ద్వి. సా. చ-458: క, త_12-171) 


860 తెలుగు సొహిత్య కోశము 


యాదగిరి నరసింహ శతకము (అలభ్యం) 
రచనాకాలం :: డీ. శ. 19వ శతాబ్దం పూర్వార్గం, 
బకర్‌ * తిరువాయిపాటి వేంకట కవి. 
కందపద్య శతకం. “యాదగిరి సరసింహా అనే మకుటం గలదట. 
(శ. క. చ.847) 
యాదగిరి నృసింహ శతకము .. 
కర ; మరింగంటి చెన్నకృష్ణమాచార్యులు. en 
ఈ [గంథ పతి కనగల్లు [గామ నివాసియైన మరింగంటి 'రంగాచార్యుల తాళ 
పత (గంథాలయంలో ఉందట. . (తె. వి. స_6) 
యాదగిరీం ద శతకము 
రచనాకాలం : |కీ. శ 1840 |పాంతం, 
కర * తిరువాయిపొటి వేంకటకవి. 
ముదితం. “యాదగిరీం[ద (మొక్కెదన్‌” అనే మకుటంతో ఉన్న వృత్త 
శతకం. కవిత్వం అంత |పౌఢం కాదు. దశావతాూలు, రామకథ ఇందులో [పస కంగా 
చెప్పాడు. (శ. క. చ_847) 
యాదగిరి మాహాత్మ్యము 
రచనాకాలం : డీ. శ, 18వ శతాబ్దం, 
కర్త 2 అనమగుర్తి రంగ సయ్య. 
అంకితం : రావూరి వేంగామా త్యునికి. 


ఆయిదాశ్వాసాల [(పదింధం. కవిత్వం. [కావ్యంగా ఉంది. (క. చ-8- 184) 
యాదవ చరితము 
రచనాకాలం : [కీ శ. 1850 [పాంతం. 


కర్త : సోమనాథకవి (చూ). (క నకి0ర్‌ 
యాదవ భారతీయము 
కర్ర : చూ, చెన్నకృష్ణ కవి, 


అంకితం : జనుంపల్లి వల్ల భరాయలకు. 


ద్వ్యర్థి కావ్యం: వనపర్తి సంస్థానంలో has (శ్రీకృష్ణుని కథ, భారత కథ 
కలిసి వచ్చేటట్లు చేసిన రచన. (అం. సనం, సా 


యాదవ రాఘవ పొండవీయము 
కర్త ఏ ఎలకూచి బాలసరస్వతి. 


ఇది తెలుగులో మూడర్భాల కావ్యము. 


(ప్రాచీన సాహిత్యము 851 
యాదవ రాఘవ పొండపవీయము 
కర 2 నెల్లూరి (వీర) రాఘవ కవి (చూ). 
రచనాకాలం ; కీ. శ, 1717 |పాంతం., 
అంకితం : శ్రీకృష్ణునికి (గోపాలకృష్ణ క: 
నాలుగాశళ్వాసాల (త్యర్థి పదింధం. రామ,కృష్ణార్ణునుల చరిత దీనిలోని కథ. 
ఇందులో కవి పేరు రాఘవ కవి అని మాత్రమే ఉన్నది. 3. శ. 1887లో ము|దితం. 
డీ. శ. 1949లో ఆచార్య సరిపెల్లి విశ్వనాథ శాస్త్రి దీనికి “ఆనంద జో త్స" అనే 
పేరుతో 'టీక [వాసి [పకటించారు. కవి పాండితీ వైభవం ఈ రచనలో తేట తెల్ల 
మౌతున్నది. ( రా 259) 
యాదవ రాఘవీయమ్‌ (సం) 
కర్త ఏ వేంకటాధ్వం. 


ఇది ద్వ్యర్థి కావ్యం శేషాలంకారాలు, అను|పాసలు ఎక్కువ. రామకృష్ణ 
చరితలు దీనిలో వర్తితం. ఈ కావ్యానికి కవి స్వయంగా వ్యాఖ్యానం రాశాడు. 


(తె. వి. స_క్స్‌ 
యాదవ సా వ్యాఖ్య (సం) 
: వేంకటాధ్యరి. 
ఇదే పేకుకో కవి |వాసిన సంస్కృత ద్వ్యర్థి అహో విపులమైన వ్యాఖ్య 
ః (తె. వి. ప-6) 
యాదవ రాజ వంశావళి 
కర్త : కావలి వేంకట బొరయ్య, (తె. వి.స-4) 


యాదవాభ్యుదయ వ్యాఖ్య (సం) 
కర్త. అప్పయ్య దీక్ష తులు, 
వై ష్షవదుత శిఖామణియైన వేదాంత దేశిని (గంథాఎకిది వ్యాఖ్య. చిన తిమకి 
నాయకువి [పేరణకో అప్పయ్య దీక్షి తులు ఈ వ్యాఖ్యానం |వాశాడట. 
(తం ,ఆం.నా_ 21; తె.వి స_6) 


యాదవామాత్యక వి 
కాలం : b . 16వ శతాబ్టి. 
రచనలు : చం్యదహాన విలాసము 2. విక్రమార్క చరితము లి. యాదవా 


వ (లక్షణ శిరోభు మణ వంద 


బాపనార్యుని ప్యుతుడు, సేంకటరాజు పొడు. "ఇతడు ఇక్షుపురీం|దుడై. న 
శివి క్రమదెేవుని మదిలో నిలిపి రచనలు “చేశాడు. ఇక్షుపురి అంచి చెరుకూరో, 
చెరకుమ ల్లియో, చెరకువాడయో కావచ్చును. ఇతని రచనలన్నీ భ(దో[దిలోని శ్రీ శ్రీరామునికి 


852 తెలుగు సాహిత్య కోశము 


అంకితాలు. ఇతనిది మృదు మధురమైన శెలి. ఇతని పద్యాలు లిం గచకంట 
తిమ్మకవి ఉదాహరించాడు, (తె,వి.స_6) 


యాదవామాత్య ఛందస్సు 
నామాంతరం : లక్షణ శిరోమణి. 
కర్త ఏ యాదవామాత్యకవి, 
రచనాకాలం : డీ శ. 1550కి పూర్వం. 
ఈ |గంథంలో ఆత్మసంబోధన ఉండటం వల్లి యాదవామాత్యుడు కృతిపతి 
ఆవి కొందరి అభి పాయపడి ఉన్నారు. (క.స_1783) 
యాదాటి వేంకట నారాయణ 
కాలం : (క్రీం శం 18 వ శతాబ్దం. 
రచన : [దహ్మో త్తర ఖండము (ద్విపద) 
కవి రామతీర్థంలోని నృసింహస్వామి భ కుడు. లభించిన _గంథంలో అవతారికొ 
భాగం లేడు. కవిని గురించిన వివరాలు తెలియరాలేదు. కవి సంస్కృతాం[ధాలలో పండి 
తుడు, ఇతని రచన సంస్కృత స్కాందపురాణంలోని [బహ్మో త్తర ఖండంలోని 
కథకు ద్విపదానువాదం. శైలి |పౌఢంగా ఉంది. కొమరగిరి సుబ్బయామాత్యుని (పెర 
ణతో గంథం రచించి అతనికే అంకితమిచ్చాడు. _(ద్వె.సొ.చ_172) 


యానాది భాగవతులు 

కూచిపూడి [పభావం అనేక జాతులు, కులాలమీద వడటంవల్ల అనేక పలాలా 
భాగవతులు తయారయ్యారు. యానాది భాగవతులు పూర్వం ఎక్కువగా నెల్లూరు! 
గుంటూరు జిల్లాలలో ఉండేవారు. వీరి అసలు వృత్తి గ్రామాలను కావలా కాయడం, 
వీరిలో కొందరు ఉత్సాహవంతులు జట్లుగా, నాటక సమాజాలుగా ఏర్పడి అద్భుతంగా 
వీథి నాటకాలను ఆడేవారు. పురుష పాత్రలను పురుషులు, స్తీ పాత్రలను స్త్రీలు, పిల్లల 
పాత్రలను పిల్లలు ధరించేవారు. 

ఒక రాత్రికి అందరికీ భోజనం పెట్టి పది రూపాయిలు ఇస్తే వీథినాటకం జరిగి 
పోయేది, (పేక్షకులు ఈ నాటకాలను విరగబడి చూసేవారట. ఈ భాగవతులు ముఖ్యంగా 
ఉషాపరిణయం, కృష్ణలీలలు, సావిషతి, శశరఖా పరిణయం మొదలగునవి [పదర్శించేవారు. 


(నా.ర.చ-176) 
యామినీ పూర్ణతిలకమ్‌ (సం) 
కర్త ఏ చూ. పేరి కాశీనాథళాన్తీ. 
సంస్కృత నాటకరచన, (ఆం.సం. సా_427) 
యామినీపూర్ణ తిలకా విలాసము 
కర్త ౩ చెళ్ళపిళ్ళ నరస కవి. 


రచనాకాలం : (కీ.శ. 18వ శరాబ్ధం ఉ త్తరార్థం, 


[పాచీన సాహిత్యము 858 


ఆరాశ్వాసాల శృంగార (పదింధం. రమణీయమైన శై లికో ఉన్న |పౌఢమైన 
రచన. పిల్ల వనుచరిత్రగా పేకుపౌఎదింది. పూర్వో క్తములైన దిల్హ ణీయ రచనల కంటె 
ఇది రసవంత మైనది. (కచ 8-187) 


యాముజాల శేషాచలపతి 
కాలం : (కీ. శ. 1814 |పాంతం, 
స్వస్థలం : మధిర తాలూకా నాగవరప్పాడు. 
రచన : రామాయణము (యక్షగానం) (వసిష్ట జనక సంవాదము. 
వివరాలు తెలియ లేదు. (గోలకొండ కవుల సంచిక) 
యామునాబార్యుడు 
(శ్రీకృష్ణదేవరాయలు (వాసిన “ఆముక్త మాల్యదిలో మూడు ముఖ్యమైన 
కథలున్నాయి. అందులో యామునాచార్యుల కథ ఒకటి. ఈ కథకు వక్త (శ్రీ మహా 
విష్ణువు శ్రోత అతని సతీమణి లక్ష్మీదేవి. 
ఆళ్వారులు పన్నిద్దరు, ఆచార్యులు ఆర్లురు అందులో నాథముని, యామునులు 
[(పముఖుకు, మహాత్ములు, ఆళ్వారులు భగవద్దర్శనం చేత తరించిన మహాభక్తులు. 
తద్దర్శన లక్షణాన్ని పంపంచించి లోకారాధన చేసి తరించిన మహాపురుషులు. కాబట్టి 
రాయల మొదటి కథ ఆళ్వారులది. రెండవ కథ యామునా చార్యునిది. ఈతని 
ద్వారానే (శ్రివైష్టవం విశిష్టాద్వెతంగా రూఢికెక్కింది. మూల్యగంథంలోని యామునా 
చార్యునికి, రాయల చితణానికి చాలా భేదం కనిపిస్తుంది. మూలంతో ఇతడు విద్యాహం 
కారిగా చిితింపబడ్డాడు. కాని, రాయలవారి యామునుడు వినయశీలి. 


యామునాచార్యుడు నాథమునికి పౌత్రుడు. గొప్పభక్తుడు. పసితనంలోనే 
సకలళాస్తాంలు అభ్యసించాడు. ఆ కాలంలో మధుకానగరాన్ని పాలించేరాజు శైవమకస్టుడు,. 
జందెం త్యజించి, వేదబాహ్యుడై నాడు. సనాతన వైదిక రాజనీతికి విరుద్ధంగా రాజ్యపాలన 
చేయడం (పారంభించాడు. కాబట్టి, భగవంతునికి ధర్మస్థాపన చేయాలన్న ఉత్సాహం 
జనీంచింది. ఆ ఉత్సాహం యామునుని హృదయంలో జనించింది. కాబట్టి ఇతడు 
పాండ్యరాజు సభకు వెళ్లాలనుకుంటాడు. 


యామునుడు ఆచార్యుడే. ఆళ్వారు కాదు. భగవద్దర్శనం లేనివాడు. కాబట్టి 
భగవంతుడు ఇతనిని అంతరంగంలో [ పేరెపించాడు. విష్ట్ణుఒత్తునికి వలె ప్రత్యక్షంగా 
చెప్పలేదు. భగవశ్చేరితుడై ఇతడు ఛిరుత పాయంలోనే పాొండ్యసభలో వాదిస్తాడు. 
వాదనలో ఓడినవాడు మెడలో “'లింగం' ధరించి, శై వాన్ని అవలంబించాలని రాజుగారి 
నిర్ణయం. 


చూపులకు యామునుడు చాలా పసివాడే, కౌని గడుసరి. అదై్వైతులనందరినీ 
ఓడించి, వైష్ణవ మక స్థాపన చేస్తాడు. ' నిర్ణయం-[ఫకారం రాజుగాశి సోదరిని -'వివాహ 
మాడుతాడు, 


Jy 


తెలుగు సాహిత్య కోళమ్స 


యామునుడు కేనలం. పండితుడు.  భగవద్భక్తుడే కొని, భగవద్దర్శనం ఉన్న 
హర కాడు. శీవైష్ష షవం ఇట్టి కేవల పండితులను, శుష్క తార్మి, కులను తోసివేసి 
వారి కైవల్యం మోక్షమే" కాదన్నది. ఇస్పుడు యామునునకూ అదే జరిగింది. కేవలం 


. పండితుడుగా ఉన్నంతకాలం అతడు భవసంతునికి దూరంగానే ఉండవలసి వచ్చింది! 


అందుచేక నే రాజ్యవ్యసనుడై నాడు, అసలీ యామునుని జీవల క్షణంలోనే కొంత భోగ 
వాంఛ కనిపిస్తుంది, రాజకన్యను సు 4 తరో త్తరా రాజు కావడానికి అంగీ 
కొరక న టలు మొదలై న విషయాలు దీన్ని [(ధువప రసున్నాయి. 


రాజైన తరువాత 'రాజ్యవ్యసనాలలో పడి, ఇతడు భగవంతుని మరచిపోతాడు' 
కొని వ్యిపపూజ, వినయశీలాన్ని మాతం విడువలేదు. ఆందుకే “రామమికు"ని పిలిపించు 
కొని దర్శనం చేసుకున్నాడు. |చాహ్మణుదు వేద స్వరూపుడని. నమ్మినవాడు. కౌదిట్టి, 


చక్రవర్తి అయికూడా తానే స్వయంగా ఉద్దానం చస, నమస్కరించి, ఆ [బాహ్మణుని 


గౌరవించాడు. ఈ దివ్యలక్షణమే యామునుని ఆచార్య పురుషునిగా మార్చింది. 


యార్శగడ్డ కోదండరామన్న దేశాహి 


ఈ రామమ్మిశుడు నాథమునికి శిమ్మడు. నాథముని 'యామునువికి పితామహుడు, 
అ సంబంధం దృష్టిలో ఉంచుకొని, రామమి| కుడు ఈ చక్రవర్తికి జ్ఞానోదయం తలిగించా 
లని సంకల్పించాడు చ్మకవర్రి రికి శ్రీరంగనాథుని చూపించాడు, అది ఆశని పూర్వులు 
ఆర్జించి పెట్టిన నిధి. భగవద్దర్శనం + చేతనే యామునుడు నిజం (గహించి, తాను అప 
మార్గంలో నడచినందుకు చింతించి, తన కుమాతునికి రాజ్యభారం అప్పగించి, సన్యసిసాడు. 


(అము క్ర మాల్యద 


కాలం : కీ. శం 1746. 1701 (పాంతం,. 
స్థలం : ఆ చల్ల పల్లి. 


నంస్థానారీశ్వరుడు. కవిసండితులకు అగహారాలు ఇచ్చి పోషించాడు, సంస్థాన 
స్థాపబుడై న యార్ల గడ్డ గుర్వినీడునకు అరవ థరంవాడు. కీ. శ. 1748 లో. సంస్థానపాలకు 
డయ్యాడు. వ్యవహార నిపుణుడు. అంతకుముందు సుమారు 12 సం॥లు చిక్తులలో పడిఉన్న 
సంస్థానాన్ని పునరుద్ధరించి, వి _సరింపచేశాడు, _ఫెంచివారినుంది గూడూరు, ఆకులమన్నాడు 
లకు, దివిసీమలోని “అరు లంకలకు ఫర్మానాసంసాదించి తమ సంస్థానంలో కలుపుకున్నాడు, 


ఆలయారామాదుల [ప్రతిష్టలు జరిపి, సాహిత్యపోషణ చేశాడు. మహాకవిగా, 
తవస్సంపన్నుడుగా పేరుగాంచిన 'ము శ్రేవి పెరుమాళ్ళయ్య' ఇతన్ని ఆ్మశయి ుచినవాడే. 
కాశీనాథుని మల్ల నారాధ్యునికి ఇతడు “మల్లే శ్వ రపుధాన్ని” ఆ గహాకంగా ఇచ్చి. గౌరవించి 
నట్లు తెలుస్తున్నది. దివి తాలూకాలోని పెదము శ్తేవి ([గామంలోని లక్షీ ్మపకిస్వామి ' దేవా 


లయం, సంచలక్షీ నారాయణ క్షేతాలలో ఒకటి. కోదండరామన్న దీన్ని పునరుద్ధరించారు. 


(ఆం-సం.సా_158, 155, 168. 158) 


యార్లగడ్డ శ్రీమతుంరాజా ఇమ్మడి ఆంకినీడు బహద్దరు 


కాలల : (క్రీ.శ. 1708. 18 19 (పాంతం, 


(పాచిన సాహిత్యము 85) 


స్టలం క చల్లప ల్లి. సంస్థానా ధీశ్వరుడు, సాహిత్య పోషకుడు... 
బిరుదములు . “శ్రీమంక్‌ి, రాజా బిహద్దరు జబ్లి తుల్‌ అ|క్రౌన్‌. 

ఇతడు చల ల్లపల్లి సంస్థానాధీశ్వరుడై న వెకటరామన్న దిహద్దరు జ రక్తపు తుడు 
(కీ. శ 1150%_1819 మన్య 4 సంస్థానాన్ని పాలించారు. వ్యవహార ప కలు, రీ. వ 
1802లో కుంఫిణీ వారినుండి "సన్నదు _ఇ-మిల్క్మి యత్‌ ఇస్పిమిరార్‌ ” పొందారు. పూనా 
లోని పీష్వాగారి ద్వారా (శ్రీమంత్‌ వికుదాన్ని, నిజాము నవాబు నుండి రాజాబహరద్దరు జ ది 
తుల్‌ అ|కాన్‌ బిరుదాలను పొందారు. వీరి తరువాత ఈ వంశంవారు ఈ పజ. 
పరంపరగా ధరించారు. చల్లపల్లి కోటలోని రాచగరు కట్టించింది ఈ వభువే 1 ఇతని 


ఆస్టానంలోనివాదే కాసుల సరుషో త్తమకవి. 


యముఎగ్మకము 
శవ్యకావ్యభేదం. 

[కియానమా ప్రి కోసం పరస్పర సంబంధముండే పద్యాల జంట. ఆప్పక వి 
రెండు పద్యాల జంటకు ద్వికము అని పేర పెట్టాడు. ద్వికంలో క్రయాసమా షి పి పర 
స్పరాపేక్ష లేదు. ఇక్కడ పరస్సరా "పేక్ష హతం క్రయ రె- డోపద్యంలో ఉంటుంది. 

 (తె.వి.స-క్రి 


యు ద్రమల్లుని బెజవాడ శాసనము 
కాలం : [కీ శ. 984 |పాంతం, 

ఈ కిలాశాసనంలో అయిదు మధ్యాక్యారాపద్యాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యా 
క్కు_రలు. డేశీయ వృత్తాలు, యున్దమల్లుడు బెజవాడలో కట్టించిన కుమార స్వామి దేవా 
లయం విషయం, స్థాపించిన మఠం, చేసిన దానాలు మొవలై నవి ఇందులోని [పధాన 
విషయాలు. దీనిలోని “సత్య|తిణే| తుడు” అనవద్య విఖ్యాత కీర్తి “| తిభువనా భరణుడు' 
మొదలగు పదాలు ఇంతకు ముందున్న శాసనాల పద్ధతిలో నే ఉన్నాయి. దీ ని జయంతి 
రామయ్యపంకులు పచురించారు, (వాచ; తె.వా; సా,చ.సం్ర) 

యువజన హృదయానందము ౨. 
కర్త : దిద్దెపూడి ఎజ్రభూపతి 
శృంగార (పదింధం. రెండాశ్వాసా లు మా|త్రం లభించాయి. ఇతివృ త్తం 
తారా శళాంకుల కథ. ఇదే కథతో శేష వేంకటపతి తారాశశాంక విజయం అప్పటికే 
పసిద్ధ మైంది. కారుల. ల రచన జటిలంగా ఉన్నా జాతీయో కులతో రమణీ యంగా ఉంది. 
ల (ద.దే వా_880) 
యోగదీపిక (నం) 
కర్త : లొల్ల లక్షీ షధరుడు. 
ఇది యోగళాస్త్ర (గంథం, (తె.వి స_4) 


868 తెలుగు సాహిత్య క్రో్స 


యోగళాస్త్ర శతకము (అలభ్యం) 
నామాంతరం : చతుర్విధ కందశతకము, 
కర్త : వెలగపూడి కృష్ణయామాత్యుడు. 
కంద పద్యశతకం, నాల్లుయోగాలను గూర్చిన విషయాలు ఇందులో పొందు 
పరుపబడ్డాయట. భానుమద్విజయంలో దీని | సస క్తి ఉంది, (ద. దే_వా_880) 
యోగానంద అవధూత 
కాలం : E శ. 18వ శతాబ్ది. 
రచనలు : అతై కబోధము (ద్విపద); పరమానంద శతకము, గురుశిష్య సంవా 
దము (ద్విపద. 
గురువు : చింతలపల్లి లింగావధానులు (ధేనుకొండ తిమ్మయ్య శిష్యుడు), 
గురుబోధ, అనుభవార్డం ఇచే ముఖ్యంగాని యతి (ప్రాసలు, వ్యాకరణం, 
ఛందస్సుల గొడవలు పట్టించుకోవద్దని చెప్పిన వేదాంత. ఇతని రచసలలో స్వల్ప 
దోషాలున్నప్పటికీ విషయం ఉత షమెనది. (ద్వి. సా. చ_294) 
యోగానంద |పహననమ్‌ (నం) 
కర్ర దండము భట్టు Il. 
యోగావళి 
కర్త ఏ అమలాపురపు సన్యాసి కవి. 
ముప్పది కంద పద్యాలున్నాయి. “క్రీరామేశా” ఆనేది మకుటం. యోగ విష 
యాలను తెలుపుతున్న మనోహరమైన రచన, (శ.క.చ_ 151) 
యోగినీ చ| కము 
కాలం : డీ. శ, 11.15 శతాని మధ్యకాలం, 
© 
(పూర్తి వివరాలకు చూడు-భై రవీ చ[కము) 
యోగీశ్వర విలాసము 
కర్ర * సిధేంద యోగి (దూదేకుల సిద్దప్ప. 
అంకితం : చాల (ది హ్మేశలింగమునకు. 
ఇది ద్విపద రచన. ఈ కవి పోతులూరి వీర బహ్మం శిష్యుడు. బాలబిహ్మే 
శ్వరము శ్రీశ్లైల పాదక్షేేతం. దాబిళ్దాన్‌ అనే శిష్యుని కోరికపె ఈ రచన చేశాడట, 
బాబిక్టాన్‌ శైవమత దీక్ష పొందిన మహమ్మదీయుడు. శైవ వాజ్మయంలో (పసిద్ధుడెన 
అల్లిమ (ప్రభువు, అక్కమహాదేవికి బోధించినట్లుగా శివయోగ సం|పదాయం ఇందులో 
బోరింసబడింది. రచన సలిక్షణంగా నుబోధకంగా ఉంది. ఇగి మ్మదాసు [పభుత్వ 
(పాచ్య లిఖిత ప్పస్తక భాండాగారం వారి బులిటిన్‌ (డి. నెం. 1177)లో (పచురిత౦. 
(ద్వి. సా. చ-280) 


[పాచీన సాహిత్యము 857 


రంగ కాముదీనాటకము (అలభ్యం) 
కర్ర ఏ, ఎలకూచి బాలసరస్వతి, 
నాటకమని తప్ప ఇతర వివరాలు తెలియటం లేదు. (కత. 11-144). 
రంగనాథ రామాయణము 
నామాంతరం : బొమ్మలాట రామాయణము. 
రచనా కాలం : డీశ. 18 వ శతాబ్దం. 
కొర్రలు ; చూ గోన బుద్ధారెడ్డి, కాచ భూపతి, విర్ఞలరాజు,. 
విశిష్టత : ఇది సుబోధకమైన ద్విపద కావ్యం. దీనిక ర్ర బుద్దరాజు కావని, రంగ 
నాథుడనీ పండిత లోకంలో భేవాభి పాయాలున్నాయి. తోలుబొమ్మలాట వారు పాడేది 
ఈక రంగనాథ రామాయణాన్నే. ఇందులో అవాల్మీకాలు కోకొల్లులుగా చేరాయి. [గామ 
సీమల్లో ఈ రామాయణానికి ఆదరణ, [పచారం కూడా ఉంది. 
ఇందులో పూర్వ భాగాన్ని బుద్ధరాజు [వాశాడనీ, ఉత్తర భాగాన్ని అతని 
కుమారులు కాచభూపతి, విర్ణల రాజులు (వాశారనీ జన్నశుతి. ఈ రామాయణాన్ని 
చక్రపాణి రంగనాథుడు రచించాడని కొందరంటారు. దానికి ఆధారాలు లేవు. [గంథంలో 
గోనబుద్ధారెడ్డి పేర ఉన్నది. (ఆరు ద-8) 
రంగనాథ రామాయణము (ఉత్తరకాండ) 
కర : పొటూరి నరసింహళాస్త్రి. 
దచనాలకాలం: 1840 (పాంతం. 
వచనక్సుతి. ఈయన గోనబుద్ధారెడ్డి |వాసిన ద్విపద రామాయణంలో ఉత్తర 
కాండను వచనంగా [వాశాడు. చలి చక్కనిది. (వ.వా_80 
రంగనాథ రామయణము (వచనము 
కర్త * పైడిపాటి పానయ్య, 
రచనాకాలం : |క్రీ.శ. 1840 |పాతం. 
గోన బుద్ధా రెడ్డి ద్విపదలో [వాసిన రామాయణాకి వచనానువాదం. సాం| దీసుదొర 
ఆక రకు ఈ (గంథం |వాసినెట్లు రచయిత చెప్పుకొన్నాడు. సులభమైన వ్యావహారికంలో 


ఉన్న రచన. (వ.వా-0%) 
రంగనాథము శతకము (అలభ్యం) 
కాలం న (కీ.శ. 16 శతాబి. 
ల్‌ 
కర ఏ "పేరు తెలియదు. 


ఒక్క పద్యం మాతం లభించింది. అక్షాత |గంథ సంధాత కావ్యం పే6 

చెప్పి, కవిపేరు చెప్పకుండా విడిచిపెట్టాడు. లభించిన పద్యం నడక బాగా ఉంది. 
(ఆరు[ద-€) 
రంగనాథ సహ సమ్‌ (సం) 
కవయితి : [తివే 


oR 
౨8. 


ఓ 


858 తెలుగు సాహిత్య కోశము 


ఇది సహస్త్ర నామకావ్యం, దీని |వాత్మపతి తంజావూరు సరన్వతి మహల్‌ 
[గంథాలయంలో ఉంది. 
రంగనాయక శతకము 
కర్త : బొమ్మరాజు నృసింహదాసు, 
రంగపురి పారిజాతము 
నామాంతరం : పారిజాతాపహరణము. 
కర్త: _శ్రీనివాసకవి, 


(అ. భా. కవయి తులు) 


రంగయ్య గారి అనంతయ్య 
కాలం: కీ. శ. 17వ శతాబ్దం. 
సలం న నెల్లూరు మండలం. 
సాహిత్య పోషకుడు. కృతిపతి. రంగయ్య కుమారుడు కావచ్చు. ద్విపద 
భారతంలోని సభాపర్వం ఇతనికే అంకితం, సభాపర్వ కర్త బాలసరన్వతి ఇతన్ని 
దానకర్ణావతారునిగా క్రీ రించాడు. (ఆరు[ద- 10-14) 
రంగరాజు లింగయ్య 
కాలం : డీ. శ. 1860 క పూర్వం... 
రచనలు : తెలియరాలేదు. 
అప్పకవి ఇతని పద్యాన్ని ఉదాహరించాడు. 
రంగరాట్పందము 
నామాంతరం : లక్షణ చూడామణి. 
కర్త గ కస్తూరి రంగక వి. 
ఆంకితం : అనందరంగ పిళ్ళికు, 
(పముఖ ఛందో గంథం. : (తె.వి.స-6) 
రంగరాట్సముదయమ్‌ (సం) 
కవయిథతి : [తి వేణి. 
ఇది చంపూ కావ్యం. డీని వాత పతి తంజావూరు సరస్వతీ మహర్‌ లో 
ఉందది, (ఆ భా.ఠకవయి[ తులు) 
రంగరాయ కదనరంగ చరితము 
నామాంతరం : రంగరాయ చరిత్రము. 
క్రర్ర చూ దిట్టకవి నారాయణ కవి 
అంకితం : మృలాజు రామారాయణిం గారికి (నరసరావుపేట జమీందారు. 
చార్మితక [పశ సి గల మూడు ఆశ్వాసాల పద్యకావ్యం. రంగరోయ చరి[తమనే 
పేర (పసిద్ది గాంచింది. బొబ్బిలి సంస్థానాధిపతి అయిన రంగారావును గూర్చి (వాయ 


[పాచీన సాహిత్యము 859 


బకినందుకే ఇది రంగరాయ చరిత మైనది. వీరరస |పధానం, బొబ్బిలి రంగారావు సన 
లకు, బుస్సీదొర ఆధిపత్యంలో ఉన్న |ఫెంచి సేనలతో కూడిన విజయనగరం విజయరామ 
రాయల సేనలకును కీ, శ, 1707 లో జరిగిన యుద్దం ఇందులో వర్ణింపబడింది. యుద్ధ 
ములో అపజయం పొందినప్పటికీ, బొబ్బిలి యోధులు [పదర్శించిన శౌర్యధె ర్యాలు 
ఇందులో విపులంగా పర్టించబడ్డాయి. రంగారావు కదనరంగ విశేషాలు ఎక్కువగా 
వర్ణింపదిడడం చేతనే ఇది రంగరాయ కదనరంగ చరిత ఆనేపేరుతో వెలసింది, కాని 
ఇందులో సందర్భాన్ననుసరింది హిందుస్థానీ పదాలను అనేకంగా వాడి ఉండడం 
గమనార్హం, (ఆం.సం.సా_194) 
రంగరాయ చరితము . | 
నామాంతరం : చూ. రంగరాయ కదనరంగ చరితము. 


కర్త  దిట్లకఐ నారాయణ కవి. 
(ఆం.సం.సా_194) 
రంగ విలాసము 
కవయి[తి : హోసూరి సాకమ్మ, 
యక్షగానం. (ద. దే వా.408) 
రంగ శతకము 


రచనాకాలం : Er శ. 1840 కి పూర్వం. 
కర్త : మంచెళ్ళ కృష్ణక వి. 
ఉత్పలమాలికా శతకం. రచన రసవంతంగా ఉంది. కవి పెరున్న పద్యం 
లోపించడంచేత ఈ శతకాన్ని | గంథము దాపకులు గుర్తించలేక పోయారనీ “రంగశాయి 
మనపాలగలండు విచారమేటికిన్‌* అనే మకుటంతో ఉన్న శతకం ఇదేనని కొందరంటు 
న్నారు. ఇది ఆలభ్యమని కొందరి భానన. (శ.క,చ_747) 
రంగకాయి శతకము (అలభ్యం) 
కర్త “ తెలియదు. 
తిరుక్కడయూరి కృష్ణదాసు రచించిన రామదాసు చరిత అనే యక్షగానంలో 
ఈ శతకంలోని కొన్ని పద్యాలు ఉదాహృళాలు, (క స_89) 
రంగాజి 
నామాంతరం : పసుపులేటి రంగాజమ్మ (చూ). 
రండుబల్లి తా మశాసనము 
శాసనకాలం : డీ. శ, 764 _ 799 |పాంతం, 
సలం: గుంటూరు జిలా దాపట తాలూకాలోని రండుది లి. 
| na) గా లూ 
. ఈ శాసనంలోని 27వ పం క్రిలో'కల్పట్టనము” అనేపదం ఉన్నది. (శ్రీనాథ మహా 
కవి తన కాతాగారి ఊరు కాల్పట్టణమనీ, ఆది వారిధి తటంలో ఉన్నదని చెప్పాడు. ఈ 


880 తెలుగు సాహిత్య కోశము 


పట్టణం ఉనికిని గురించిన వివరాలకై సాహిత్యకారులు విశేష పరి శమ చేశారు. ఈ 
శాసనం పూర్తిగా [పచురితం కాలేదు. (CP. No. 2/1914_16.) 
(|పాచీనాం[ధ శాసనాలు-_199_బూ.రా.) 


రఘుకుల తిలక శతకము 
కర; దిటకవి రామచం | దకవి. 
ఎత ల 
కందపద్య శతకం. 101 పద్యాలున్నాయి. “రఘుకుల తిలకనిటలతట 
నటదలకా” ఆనే మకుటంతో ఉంది. కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. (శ.క.చ_రిలి9) 


రఘునాథ నాయకాజ్యదయము 
కవి; విజయరాఘవ నాయకుడు. 
రచనాకాలం : క్రీ శ. 1881 _ 44 (పాంతం. 
అంకితం ఏ; మన్నారుగుడి రాజగోపాలునికి. 


ఇది విజయరాఘవువి తొలిరగచనలలోనిది. మూడాశ్వాసాల ద్విపధకావ్య్యం. 

రఘునాథ నాయకుని దై నందిన జీవితం, నాటి తంజావూరు స్వరూపం సహజంగా చి(తిం 

చిన రచన. విజయరాఘవుని మరోరచన రఘునాథాభ్యుదయంలోటాడా ఇందులోని కథ 

కొంత సంక్షి ప్తంగా ఉంది. రచన సరళ సుందరంగా సుబోధకంగా ఉంది. అభ్యుదయ 
కావ్యాలు తెలుగులో దక్షిణాం ధయుగంలో ఎక్కువ వెల్వడ్డాయి. 

(రఘునాథ నాయకా భ్యుదయం పీఠిక-88) 


రఘునాథ నాయకుడు 


కాలం న (కీ. శ. 15670_18983 మధ్యకాలం, 
స్టలం “ తంజావూరు. 
రచనలు : 1. సంగీత సుధ (నం) 2. భారత కథా సం గహమ్‌ (సం) 8. రామా 


యణ కథాసారమ్‌ (సం) 4. అచ్యుతాభ్యుదయము (అ౯భ్యం ర్‌ 
పారిజాతాపహరణ (పదింధము (అలభ్యం), 8. రుక్మిణీ కృష్ణ వివాహ 
యక్షగానము (అలభ్యం) 7, జానకీ కల్యాణము (అలభ్యం) రి. 
గజేం ద మోక్షము (అలభ్యం) 9. వాల్మీకి చరిత 10. నలచరి[త 
11. రామాయణము 12. శృంగార సావిత్రి (క_ర్హృత్వం సం దేహం) 
సన్మానాలు : యామచ్వయంలో పారిజాతాపహరణ (పబధాన్ని చెప్పి తండి 


యైన అచ్యుతరాయలచేత కనకాభిషేకం చేయించుకున్నాడు, 


రాజకవి. తంజొవూరును పాలించిన (1800_88)నాయకరాజు, కృతిఫతి కూడా, 

ఆభినవ భోజరాజుగా పేరు పొందాడు. కావ్యాలంకృతి నాటకాది కల్పనా పారీణుడు. 

షడ్డర్శనీ పారంగతుడై న యజ్ఞ నారాయణ దీక్షితుడు ఇతని శిమ్యడట, ఇతని ఆస్థానం 

పండితులు, కవులు, కవయి[తులతో అలరారుతు.డేది. ఇతడు సాహితీ గోమ్టలు జరిపే 

. సభా భవనానికి విజయ భవన రాజము అని పేరు. ఇతవి సభలో మెప్పు పొందడం 


[పావీన సాహిత్యము 861 


సామాన్యులకు సాధ్యం కాదని కవి చౌడప్ప చెప్పిన చాటువు ఒకటి ఉంది. ఇతని కవ 
నంలో నయ, రసోదయ నుడికారాలు |త్రివేణివలె |పవహిస్తుంటాయి. సంగీత సుధ 
ఇతని సంగీత శాస్త్ర వై దుష్యానికి [పతీక, దీన్ని ఇతడు తన మంతియైన గోవింద 
దీక్షితునితో కలిసి |వాశాడని అంటారు, ఇతని (గ్రంథాలన్నీ ఇతవి కుమారుడు విజయ 
రాఘవుడు తన “రఘునాథ నాయకొభ్యుదయంగిలో పేర్కొన్నాడు. 

మధురవాణి, రామభ్యదాంబ, నారాయణ దీక్షితుడు, వేంకటమఖి, చేమకూర 
వేంకటరాజు ఇతని ఆస్థానంలోని కవి పండితులలో కొందరు. 

సాహితీవేత్తలు ఇతన్ని కృష్షదేవరాయలతో పోలుస్తారు. ఇతడు గొన్న 
వీరుడు. సమకాలీనులలో శౌర్య సాహసాలకు పేరు పొందాడు. ఇతని తోపూరు యుద్ధం' 
దొంగల నాయకుడైన చోళగుని బంధించడం, నేపాళ రాజును (పతిష్టించడం వంటి వీర 
కృత్యాలను సమకాలీన కవులు కీర్తించారు. (ఆరుుద-10_58) 


రఘునాథ భూపొలీయ నాటకమ్‌ (సం) 
కర్త : యజ్ఞ నారాయణ దీక్షితుడు. 
అంకికం : రఘునాథ నాయకువికి (1800-88). 

తంజావూరు పాలకురైన రఘునాథుని జీవిత నిశేషాలను తెలుపుతున్న 
నాటకం. మంతియైన గోవింద డీక్షితునకు రఘునాథుడు అర్జాసన మిచ్చి గౌరవించినట్లు 
ఇందులో ఉంది. రఘునాథుని రచనలు, జై [తయ్యాతలు విపులంగా తెలిపే ఈ నాటకం 
చారి[తక (పశ ్తి గలది. ఈ కవి రఘునాథ నాయకుని దగ్గర శాస్తాంలను అభ్యసించా 
డట. (తం. ఆం, నా -200) 

రఘునాథ భూపాలీయమ్‌ (నం) 
కర్త - కృష్ణాధ్వరి. 
ఆంకితం : రఘునాథ నాయకునికి. 

ఇది అలంకార శాస్త్ర గంథమట. కవి రఘునాథ నాయకుని (1600 _ 89 

ఆసానంలోనివాడు. కనుక అతనిపె ఈ కావ్యం చెప్పి ఉంటాడు, (ఆర|దడ-10_218) 
థ్‌ <= 
రఘునాథ మేళ 

విశేష మేళాంతరం, 

(కీ, శ. 1600-33 నడుమ తంజావూరును పాలించిన రఘునాథుడు సంగీతశాస్త్ర 
పారంగతుడు. ఇతరు తన పేర ఈ మేళాంతరాన్ని కల్పించినట్లు సంగిత సుధ చెప్తోంది. 
రఘునాథుని వాల్మీకి చరితలో ఈ మేళాంతరం వర్ణితం. 

రఘునాథ విలాసమ్‌ (సం) 
కర్త న యజ్ఞనారాయణ దీక్షితుడు. 
అంకితం : రఘునాథ నాయకునకు (1600-88). 


$82 తెలుగు సాహిత్య కోళము 


రఘునాథ శతకము 
నామాంతరం : సాధుమేధానిధి శతకము (చూ. 
కర్త : పుష్పగిరి తిమ్మన. 
రఘునాథాభ్యుదయమ్‌ (సం) 
కసయి తి : రామభ|దాంది. 
కృతిపతి తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడు (1600. 1808) 


పం|డెండుసర్గలు, 900 శ్లోకాలున్న కావ్యం. రఘునాథనాయకుని చిన్నతనం 
నుంచి వార్గక్యం వరకు ఆయన చేసిన పనులను తెలిపే చార్మి తాత్మకమైన కావ్యం. సమ 
కాలీన సంఘ చరిత, సంగీశ సాహిత్య [ప్రశంసలు _రాగాలు, నృత్య విఫషాలు, రావణ 
హస్తం మొవలైన వన్నీ ఇందులో చెప్పబడ్డాయి. నాయక రాజుల కాలపు సంఘజీవితానికి 
చర్మితకూ ఆద్దం పట్టిన కావ్యం ఇది. (ద. దే.వా_27) 

రఘునాథాభ్యుదయమ్‌ (సం) 
కర్త : చూ. వామనభట్ల బాణుడు. 
విశిష్టమైన కావ్యం. (రె.రా.చ) 


రఘునాథాభ్యుదయము 
కర ఏ విజయరాఘపుడు. 


జాలీ 


రచనా కౌలం : కీ శ, 1649_44 ప్రాంతం. 
అంకితం ఫ; రాజగోపాలునికి. 


యక్షగాన నాటకం. చార్మితక |పయోజనంగల రచన. కవి తన తండి 
రఘునాథుని వై భవం, దినవర్యలమ తెలుపుతూ చ్చితలేఖ అనే గణిక అతన్ని మోహించి 
రాయబారం పంపడం, వారిసమూగమం మొదలై న విషయాలతో ఈ కృతి రచించాడు. 
ఇందులో తంజావూరు పాలకుడైన రఘు నాథరాయల ఆస్థానంలో జరుగుతుండే విద్యాగోష్టి 
వినోదాలు, రామభ|దాంబ, శుకవాణుల సమస్యా పూరణాలు, రాజ్యాంగ కార్యకలాపాలు, 
ఆదాయ వ్యయ రిశీంన _ కమ్మ నారి వకిణి, నాటి సంభాషణ రీతులు, సహజంగా 


చితితాలు. (ద. దే.వా-87) 
రఘునాథఖీయము 
ఈవి * నుదురుపాటి వెంకన్న (చూ). 
అంకితం : రాయరఘునాథునికి (పుదుక్కోట పాలకుడు) 


రచనాకాలం ; క్రీశ, 18వ శతాదం. 
య 
అలంకార (గంథం. [పశ స్తమైన రచన. అన్ని అలంకారాలు రాయ రఘునాథ 
తొండమాన్‌ వరంగా రచింపబడ్డాయి. ఇతడు 1769-89 నడుమ పుదుకో్కో_టను పాలించిన 
రాజు, | (ద. దే వా.427) 


ప్రాచీన సాహిత్యము 888 


రఘునాయక శతకము 
దచనా కాలం ; డీశ. 15వ శతాబ్దం. 
కవయిత్రి “ మదిన సుభ[దయ్యమ్మ, 


పృ తశతకం. 'రఘునాయక, దీనపోషకా” అనేది మకుటం. శైలి ధారాళంగా 
మదు సమాన ఘటితంగా ఉంది. 


(శ క.చ_899) 
రఘుజవుంగవ శతకము (అలభ్యం) 
కర్త  మంచెళ్ళ కృష్ణకవి. 
రఘు వంశము 
రచనాకాలం : డీ. శ 18వ శతాబ్దం. 
కర్త : అవుడూరి కిచ్చయ్య. 
పది ఆశ్వాసాల పద్యకావ్యం. ఇది కాళిదాసు సంస్కృతంలో రచించిన రఘు 
పంశానికి తెలుగుసేత. రచన మనోహరంగా ఉంటుంది. (క.చ.8-181) 
రఘు వంశము 
కర్త : (చూ) బచ్చలి వీరవేంక కవి, 


అ౦కీతం : వఏిరించిపరంలోవి మార్గసహా యేశ్వరునకు. 
నాలుగాశ్వానాల పద్యకావ్యం. కాళిదాసు సంస్కృతంలో రచించిన రఘువంశా 
వికి పూర్తి అనుసరణ. కవి ఆర్కాడుకు వెళ్ళి తిరిగివస్తూ విరించిపర సమీపంలో రాతి 
ఐస చేసినప్పుడు కలలో భగవంతుడు కవిపించి, రఘువంశం తెలుగు చేసి తనకు అంకితం 
ఇమ్మని కోరాడట. హృద్యమైన రచన, (క త_18_41) 


రఘువీర చరితమ్‌ 
కర్త : కోలచల మల్లి నాథసూరి. 
ఇది సంస్కృత కావ్యం. (తె,వి.స_$) 
రణము కుడుపు 
డీ: శ. 12. 15వ శతాబ్దాల మధ్యకాలంలో ఆంధ్రదేశంలోని - చారం. ఇది 
అతిభయంకరము, విచ్మితము అయిన |[పక్రియ. భూత పేత పిశాచాదులను సంతృ ప్తి పర 
చటం కోసం రణనిహతులయిన శ[తురాజుాల రక్తంతోను, ఎముకలకోను కలిపి వండిన 
బియ్యపు అన్నాన్ని ఆర్థరా|తివేళ రణభూమిలో దిలిభోజనంగా సమర్పించటాన్ని రణము 
తుడుపు అంటారు. ఈ కర్మకాండ “వెలుగోటివారి వంశావళి"లో కనిపిస్తున్నది. రేచెర్ల 
వంశోదృవులయిన రాచకొండ (పభువులు దీవిని విర్వహించేవారట. 
శ|తురాజుల ఖండిత శిరస్సులను రణభూమిలో పొక్కళ్ళుగా ఆమర్భవారని, 
బండీలై న శ తువులను రాతి తెరగళ్ళలో (తోసి, వారి రకాన్ని పిండవారవి, చితికిపోయిన 
వారి ప్యరెలను పా[తలుగా ఉపయోగించి, వాటిలో రక్తాన్ని ఎసరుగా పెట్టి బియ్యం పోసి 
వండేవారనీ తెలుస్తున్నది. 


804 తెలుగు సాహీత్య కోళ్లను 


రేచెర్ల వెలమదొరలు రణరంగంలో శ|తువులను ఏ చోటులో వధించారో _ 
అక్కడికి ఆర్ధర్యాతి వేళ, ఒంటరిగా, దిసమొలతో, శరీరానికి బూడిదపూసుకొని, కిరీటాన్ని 
తీసివేసి, తలవెం|టుకలను విరబోసుకొని వెళ్ళి, వండిన పిండాకూడును “భూతబలిగా సవ 
ర్పించేవారట. ఇది ఒక ఆగమళాస్త్ర కర్మకాండ అని వెలుగోటి వారివంశావ? వివరిస్తున్నది, 

(వెలగోటి వారి వంశావళి_88_8 7) (తెలుగు_ఏ_జూ 1 
రణరంగ విజయము 
కర్త; చూ. ఆడిదము నీలాదికవి. 
రచనాకాలం : కీ. శ. [50న శతాబ్దం, 
కృతిసతి పూసపాటి రాచిరాజుగాని అతని ప్కుతుడు తమ్మరాజుగానికావచ్చు, చారి తక 
గంథం. నీలా|దికవి సాహిత్యంలోనే కాక, సమరాంగణంలోనూ నిపుణుడు. ఈ రణరంగ 
విజయము విజయనగర [పభువుల (కళింగరాజుల) జై తయా(త లను వివరించే (గంథం, 
కవి పూసపాటి తమ్మభూపాలుని ఆస్థానంలోనూ, రాచిరాజు ఆస్థాన లోనూ ఉండేవాడు. 
ఈ రచన వారి విజయాలను తెలిపే (గంథం. (5.త _ 82౫8; ఆం సం.సా_411) 
రతి మన్మథ విలాసము 
కర్త : పరశురామ పంతుల లింగమూర్తికవి. 

ఇది శృంగార (పబంధం. కవి దీనివి యౌవన పాయంలో [వాసి ఉంటాడ 

పండి'తాభి పాయం. (వా.చ_8ిక) 
రతి మన్మథ విలొసము 
కర్మ : శేషము రంగాచా చార్యులు. 

ఈ యక్షగానంలోని [పధాన విషయం సౌగంధిక పుష్పం కారణంగా మన్మథుని 
(ప్రద్యుమ్నుని దేచెరుల నడుమ నారదుడు సవతి మచ్చరం కలిగించడం, చివరకు 
అందరూ కలిసి సుఖంగా ఉండడంతో కథ ముగుస్తుంది. రచన భామాకలాపం ఫక్కీలో 
నడిచింది. దీనిని కవి "శృంగార నాటక గేయ యక్షగానం”గా పేర్కొన్నాడు. రచన 
(పొఢంగా ఉంది, దీనినో చూర్ణిక, ముజరీ ద్విపదలు ఉన్నాయి. (య.వా.చ..కీ2) 

రతి మన్మథాభ్యుదయము (అలభ్యం) 

కర్ర : మరింగంటి వేంకట (పథము సింగరాచార్యులు, 
రతి రహస్యమ్‌ (సం) 

రచనా కాలం : డీ: alr శతాబ్దం కావచ్చు. 


కర్త : హరిభట్లు. 
ఈ |గంధాన్నే ముష్టిపల్లి పెదసోమ భూపాలుడు తెనిగించాడట. హరిభట్లు 
కాలాన్ని గురించి భిన్నాభ్మి పాయాలున్నవి. (క.స_911) 
రతి రహస్యము 


నామాంతరం : కకక ము (చూ. 


(ప్రాచీన సామాత్యము $85 


కర ఏ ఎర్రన కవి. 
రతి రహాన్యము 
నామాంతరం : రతిళాస్త్రము. 
క_ర ; పెదసోమ భూపాలుడు (గద్వాల ప్రభువు) 
రచనా కాలల : (కీ. శ. 18 వ శతాబ్దం. 


మూడాశ్వాసాల పద్యకావ్యం. హరిభట్టు సంన్కృతంలో రచించిన రతిరహన్య 
కావా్యాావికి అనువాదం. రచన (పాఢంగా ఉంది. 


ఈ |గంథక ర చినసోమ భూపాలుడవి కొందరి అభి| పాయం. 
రతి శా (హ్ర్రము 
నామాంతరం : రతిరహన్యము (చూ). 


కర్త ఏ పెద సోమ భూపాలుడు. 
కర * శహాజిీ (చూ. 


రచనాకాలం : కీ, శ. 17వ శతాబ్దం, 
అంకితం : త్యాగేశ సాంబ సదాళివునికి, 
గౌరీస్తుతితో ఆరంభమైన నాటకం. గౌరీదేవికే అంకితమవి కొందరు భావిస్తు 
న్నారు. 
విశేషం : ఈ కల్యాణం శాహ రాజేందువి తంజాపురిలో జరిగినట్లు చెప్ప 
దబడింటయె. పురాణ గాథలు తమ కాలంలో తమ నగరంలో జరిగినట్లు చెప్పుకోవడం నాయక 
రాజుల కాలంలో కూడా కనిపిస్తుంది. సమాజఎలోని వివిధ వర్గాల వేష భాషలు ఇందులో 
పడరంప బడ్డాయి. ఆంధ విశ్వ కళా పరిష త్తువారు (పకటించిన యక్షగాన సంపుటా 
లలో ఈ యక్షగాన నాటకం కూడా ఉంది. (ద. దే. వా_194) 
రతీ మన్మథ విలానము (ఆలభ్యం) 
ఈమ : విజయరాఘవనాయకుడు, 
కవి, తంజావూరు పాలకుడు (1808_78. తంజావూరు నాయకరాజుల కాలంలో 
నాటక |పవర్శనలు తరచుగా జరిగేవి. అట్టి ప్రదర్శన కోసం రాసిన సంగీత నృత్య 


(పణంధం కావచ్చు. (ద. దే, వా-87 
రత్నకేతు శ్రీనివొన దీకీతుడు 
కాలం వ [కీ శ. 16వ శతాబ్దం. 
హలం ఏ దక్షిణదేశం (తంజావూరు, చెంజి మండలాలు.) 
కవ్రతులు వ 1. శతికంఠవిజయమ్‌ (సం) 2. భావనా పురుషో త్రమమ్‌ (నం) 


8. ఛైమీ పరిణయమ్‌ (నాటకం. పం). 
ఫవమకొలికుడు : అప్పయ్య దీక్షితుడు. 


866 తెలుగు సాహిత్య కోశము 


బిరుదు : రత్నఖేట పండితుడు. 
అపారమైన శాస్త్ర వైదుష్యం గల కవి. మొత్తం 18 నాటకాలూ 80. కావ్యాలూ 
రాశాడట. ఇతని కుమారుడు రాజచూడామణి దీక్షితుడు విద్వత్యవి. (తె. వి. స_6_221) 
రత్నతూలిక (నం) 
కర్త : భాస్కర దీక్షితుడు (చూ). 
సిద్ధాంత సిద్ధాంజనం. అచే. వేదాంత |గంథానికి వ్యాఖ్యానం. 
రత్న పరీక్ష 
కర్త : భైరవ కవి. 
కాలం వ కీ. శ, 14101480 | పాంఠం. 
కృతిభర్త ఏ ముదిగొండ వీరేశ్వరుడు (దైవం). 
విశిష్టత : 80 పద్యాల చిన్న కావ్యం. పూర్వం అగ స్యముని చెప్పిన దానిని 
(కోడీకరించి తాను చెప్పానని కవి చెప్పుకొన్నాడు. ఇందులో నవరత్నాల లక్షణాలు ,: వాటి 
మంచి చెడ్డలు, వాటి పరీక్షా విధానం మొదలయిన రత్నళాస్త్ర విషయాలు ఉన్నాయి. 


(క. త_ర్‌) 
రత్న పాంచాలిక (సం) 
నామాంతరం : కువలయావళి. 
కర్త వ చూ. సర్వజ్ఞ సింగ భూపాలుడు. (ఆరు. ద-8-_4) 


రత్న షట్కాంగుశీయకము 
రచనాకాలం :. |క్రీ. శ. 19వ శతాబ్దం (1882.92). 
కర్త * చూ, వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేం[దులు. 

_ లఘుకృతి. దైవం సత్యం, స్మరణం శరణం, ఉపకారః కార్యః, సద్ధర్మోన 
త్యాజ్యః, మానోరత్ష్య్యః భవిష్యధాలో చనీయమ్‌ _ అనే ఈ ఆరు వాక్యాలను అంగుళీయా 
కృతిలో (వాసి, వాని మూలత త్ర్వాన్ని సుబోధక్ర మైన రీకిలో వివరించిన కృతి..... 

(ఆం. సం, సా_481) 
“రత్నాకర (గంథ టీక 
కర్ణ. .: తెలియదు. 

: చార్మితక |గంథమెన “రత్నాకరముగొనకు “దండాన్వయి” వ్యాఖ్యానం. ఈ 
“దండాన్వయ” వ్యాఖ్యానం ద్వారా మూల |గఠిథం సంస్కృత రన కావచ్చునవి .పలు 
వురి అభ్మిపాయం. ఈ టీకాకారుడెవ్వరో తెలియదు. వ్యావహారికాం[ధ భాషలో (వాయ 
బడిన ఈ (గంథం మిక్కిలి (పసిద్ధి చెందింది. చూ, రత్నాకరము. (ఆం. సం, సా,) 

రత్నాకరము (అలభ్యం) 
కర్త “ చూ. కంఠీరవ కవి. 


ఆంకితం 4; రాజరాజుకు, 


1పాచీన సాహిత్యము 887 


చారిితక (గంథం, కార్వేటి నగర సంస్థానానికి సంబందించిన రచన, సంస్థ 
తంలో వాయబడి ఉండవచ్చునవి పండితాభి పాయం. మూడు తరంగాలలో |వాయబడిన 
ఈ కృతి అలభ్యం, కాని దీనికి అం్యధంలో |వాయబడిన “రత్నాకర్యగంథ టీక” అనే 
గంథం లభ్యమౌతున్నది. (ఆం. సం, సా 
రత్నాకరము అప్పప్ప కవి 
కాలం ఏ తెలియదు. 
రచన ఏ శిరెభా పరిణయము. 


ఆంజనేయ కవి, శేషమాంబల ప్యుతుడు. ఈ కవి కంకంటి పాపరాజును 
స్తుతించి ఉండడం చేత అతనికంది నవీనుడని తెలుస్తున్నది. సంస్కృ తాం[ధాలలో 
ప్రజ్ఞావంతుడు, ఇతనీ రచన సరళంగా ఉంటుంది. (క. స_12) 


రత్నాకరము గోపాలరాజు 
కాలం ఏ (కీ.శ. 17వ శతాబ్దం. 
స్టంం : నెల్లూరు జిల్లా ఆత్మకూరు. 
రచనలు : భాగవత దళశమస్కంధం, సౌగంధికా కుసుమ. |ప్రసవా పహరణము 
సకల లక్షణసార సం గహము, తారావళులు, శతకాలు మొదలగునవి. 
కృష్ణమవాజు కుమారుడు. రావెళ్ళ లింగమ నాయకుని ఆస్థానంలో ఉండేవాడు. 
[ప్రౌఢ కవి. లక్ష్య లక్షణ జ్ఞానం గలవాడు. నిరోష్ట్యంగా నిరనునాసికంగా శతకాలకు శత 
కాలే చెప్పాడట. దిహులిపి మర్మ చాతుర్యాలు తెలిసినవాడు. ఇతడు తన లక్షణసార 
సం|గహంలో అనేక పూర్వ కావ్యాలలో నుండి [ప్రయోగాలు ఇచ్చాడు. ఇతని నుండి 
కొన్ని |పాచిన |గంథాలు తెలుస్తున్నాయి. (ఆవ[ద-12_191) 
రత్నాపణ వ్యాఖ్య 
కర్త * కోలచల కుమారస్వామి సోమయాజి. 
పతాపరు| దీయమనే సంస్మృతాలంకార్‌ (గంథాసకి వ్యాఖ్య. (తె, వి. స_4) 
రత్నావళి 
వ్యవహారనామం : నవరత్నములు. 
(శన్యకావ్య భేదం. రత్నాలు తొమ్మిది కొబిట్టి మ తష స; హైవే 
రత్నావళి. 
రత్నావళీ పరిణయము 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబ్దం. 
కర్త ఏ (చూ). ధూర్జటి వేంకటరాయకవి. 
అంకితం ': చేకూరి రామస్వామి మం, తికి. 
నాలుగాశ్వాసాల |పౌఢ కావ్యం. ఇందులో కాశీలోని రత్న లింగేశ్వర మాహా 
. త్మ్యాన్ని కవి వర్ణించాడు. [పౌఢంగా, రసవంతంగా ఉన్న కావ్యం... 


868 తెలుగు సాహిత్య కోశము 


రమాధీశ్వర శతకము 
రచనాకొలం : డీ: శ. 1400 ప్రాంతం. 
కర్త i నాగేం్యద కవి. 
వైష్టవమత సంబింధమైన రచన, |పొఢంగా ఉంది. “గోవిందా, రమాధీశ్వరా” 
అన్న మకుటంతో ఉంది. శైలి ధారాళమైనది. 


రమాపరిణయము (పెండ్లి పాట) 
కవయి(తి * తరిగొండ వేంకమాంది. (అ. భా. కనయి[ తులు) 


రస గంగాధరమ్‌ (సం) 
రచనాకాలం : కీ. శ. 17వ శతాబ్దం, 
కర్త ౩: చూ. జగన్నాథ పండితరాయలు. 


ఇది పండిత రాజ కృతులలో సర్వో త్తమం. అలంకార శాశ్ర్రంలో ధ్వన్యా 
లోకంవలె. కొవ్య [(పకొశంపలె (పామాణీకమైన గంథం. దొరికిన (గంథం అనమగం,. 
కవి పాండిత్యానికి నికషోపలం. పండితరాజు దీనిలో ఇతరుల వాదాలను ఖండించి నిష్టృష్ట 
మైన సిద్ధాంతాన్ని నిరూపించాడు. వ్యాకరణంలో పతంజలి భాష్యం, వేదాంతంలో శంకర 
భాష్యంవలె సావాత్యంలో ఇది సండిత రాజ భాష్యమె (ప్రశస్తి పొఎది౨దిం | గంథంలో 
ఆననము అనే విభాగముంది. తన |గంథ) పంచాననాలున్న పరమ శివ సదృశమని 
పండిత రాజు భావి-చి ఉండవచ్చు. 


సాహిత్య మూర్చన్యమైన ఈ [గంథంలో ఈ కింది వై కిషాలుస్నాయి. 
1. స్వశక్తి 2. కావ్యలక్షణము 8. కావ్యకారణము 4. కావ్య విభాగము 
5, రసరహస్యము క. రన్యపతితి. 7- సంయోగ, వియోగ శృంగారము 8. వీర భేదములు 


9. అనొచిత్యము 10. గుణ చర్చ 11. రచనా పరిష్కారము. (తె. వి. స_4) 
రసజ్ఞానందమ్‌ (సం) 
కర 2 వైయాకరణ గజకంఠీరవ యుణయవల్లి కృష్ణమాచార్యులు (చూ: 
(అం సరి సా 
రస తం తము 
కర్త : తెలియదు. 
సలం ఏ నరసరావుపేట సంస్థానం, 


ఇది ఆయుర్వేద గంథం. [కీ. శ. 10వ శ కాద్దం చివరి భాగంలో నరసరోవు 
పేట స_స్థానాన్ని పాలించిన రాజా పెద వేంకట గుండారాయణింగారి అస్థానంలో ఈ 
(గ్రంథక ర ఉండే వాడని, ఆతడే స్వయంగా దీనికి ఆంధ టీకను జోడించి 
(వాశాడవి తెలుస్తున్నది. మైసూరు మహారాజా వారి ఆస్థాన వైద్యులైన సూరి వండితుల 
ఇంటిలో దీని [పతి లభించిందని (ఆం| ధభారతి, (కీ. శ. 1912 నవంబరు) ,వెద్య రత్న 
పండిత డి గోపాలాచార్యులు పేర్కొన్నారు. (ఆం. సం. సా_195) 


(పాచీన సాహిత్యము ప89. 


రన పదీపిక 
రచనాకాలం = (కీ. శ, 1700 | పాంతం. 
కర్త : ముడుంచి వేంకటాచార్యులు. 


మూడాశ్వాసాల వైద్య శాస్త్ర గంథం. కవిత్వంలో కొన్ని స్టాలిత్యాలున్నా 
యట. శాస్త్ర |గంథాన్ని పద్య రూపంలో కవి చక్కగా చెప్పాడు. (6. చ-8-£10) 


రస (పపంచమ్‌ (సం) 


కర్త ; ఆనివిళ్ళ వేంకటశాస్త్రి. 
అలంకార శాస్త్ర (గంథం. (తె. సి స_4) 
రస మంజరి 


రచనాకాలం : [ీ. శ 17వ శతాబ్దం, 
కర్త: గుడిపాటి కోదండకవి (చూ. 
శృంగార రస లక్షణ (గంథం. శృంగార రసమంజరిగా (పసిద్దం, సంస్కృ 
తంలో భానుకవి రాసిన “రసమంజరి” దీనికి మూలం. మూడు గుచ్చముల (గంథం. 
మొదటి రెండు గుచ్చాలలో నాయికల స్వరూప భేదాలు, మూడవ గుచ్చంలో నాయక 
లక్షణాలు ఉన్నాయి. ఈ (గంథం 1873లో ము|దితం. కవిత్వం రసవంతంగా ఉంది. 
(క.చ_8-_180) (ద.దే వా_పీఠిక-181) 
రస మంజరి (అలభ్యం) 
కర్త: చూ. నెల్లూరి వీరరాఘవ కవి, 
సంస్కృత రసమంజరికి అనువాదం, దీనిని |వాసినట్టు కవి వసుంధరా పరి 
ణయంలో చెప్పుకొన్నాడు, ('తె,ఏ స_8) 
రస మంజరి (అలభ్యం) 
కర్త: (శ్రీకృష్ణ దేవరాయలు. 
ఇది సంస్కృత గంథం కావచ్చునని పండితులు అభి పాయపడుతున్నారు 


రస మంజరి 
కవి: (శ్రీమన్నారాయణయ్య (చూ. 
అంకితం : విజయరఘునాధథునికి (పుదుకో-టరాజు). 
నాలుగా శ్వాసాల | గంథం, దీనికి మూలం భానుకవి సంస్కృతంలో రచించిన 
రసమంజఠి. అవతారికలో కృతిపతి వంశవృత్తాంతం విశేషంగాఉంది. ఆశ్వాసాంతగద్యను 
పద్యరూపంలో రాశాడు. ఈ |గంథానికి వీణె సుబ్బయ్య రాసిన వాత[పతి అంధ 
సాహిత్య పరిషత్కార్యాలయంలో ఉంది. | (ద.దే.వా-485) 
రన వాడ విద్య 
కాలం: కీ.శ. 2_16 శతాబ్దాల మధ్యకాలం, 


870. తెలుగు సాహిత్య కోశము 


నామాంతరం : స్పర్శవేది _ ధూమవేధ. 


తక్కువ జాతి లోహాలను ఉత్తమ జాతి లోహాలుగా మార్చే విద్యను రసవాద 
విద్య అంటారు. (కీ. శ, 12.105 శతాద్దారి మధ్యకాలపు [పజలు ఈ విద్యను నమ్మి, 
ఆచరించినట్లు సమకాలీన సాహిత్యం ద్వారా తెలుస్తున్నది. దీనిలో రెండు పద్దతులున్నాయి, 
మొదటి పద్ధతిని స్పర్శవేది (పరుసవేది) అని, రెండో పద్ధతిని “ధూమవేధ” అనీ వ్యవ 
హరిసారు. క రెండు పద్ధతులద్వారా ఆ కాలపు (వజిలు ఇనుము, ఇ త్తడి, రాగి, కంచు 
మొదలగు లోహాలను బంగారంగా మార్చేవారని అంటారు. అద్దంకి రాజధానిగా కొండ ' 
వీటి సామాజ్య స్థాపకుడయిన పోలయ వేమా రెడ్డి తం|డి పోలయరెడ్డి ఈ రసవాద 
విద్యలో |పవీణుడుగా (స్వర్ణ కార (పసిద్దిమ్‌ లద్దా్వ) కనిపిస్తాడు 
“ధూమవేధ” అనే రసవాద విద్యాపద్దతిని గురించి అనంతామాత్యుడు .తన 
“ఛోజరాజీయము”లో [పస్తావించాడు. కవి ధూమవేధ విద్యా (ప్రాశస్త్యాన్ని చెపుతూ 
భోజరాజు తన కొలువుచవికెను పంచలోహాలతో వర్మింపజెకాడన్‌, ఆ సభాభవనాన్ని 
రో అనేవారని, అట్లాంటి భవనాన్ని ధూమపె వజ రనవాచ విద్యాపద్ధతి [పకారం 
“స్వర్ణ భవనము”గా మార్చివేయటం జరిగిందని వర్ణించాడు. ఆంతేగాక ఈ రసవాద 
విద్యాపద్దతిని-__.ఒక సిద్ధుడు తనను చిరకాలం సేవించిన ఒక వేశ్యక్రు వివరించి చెప్పాడని 
కూడా కవివర్శించాడు. (ఛోజరా జీయము_11, V-_180: తెలుగు- ఏ_జా-177) 
కస: వినోదము 
కర. తెలియదు. 
కాళ్ళకూరి గౌరీకాంత కవి పూర్వులలో ఒకరు దీన we ర. వివరాలు 
తెలియవు. (ఆం సం.సా_421) 
రసాభరణము 
రచనాకాలం : (కీ. శ. 1185 (పాంతం. 
కర్త: అనంతామాత్యుడు. 
అంకీత౦ ; [ధువపట్టణంలో వేంచేసిన దేవుడు శ్రీకామ్ణుని | 
నాలుగాశ్వాసాల (గంథం. శృంగారాది రసచర్చ చేసిన (గంథాల్లో ఇది 
రెండోది. (మొదటిది విన్నకోట పెద్దన (వాసిన కావ్యాలంకార చూడామణి.)కవి "పేర్కొన్న 
(ధువపట్రణం గుంటూరు జిల్లాలోని ధూళిపూడి అని కొందరి ఆధి పాయం. (రె.రా.చ 
రసార్థవ సుధాకర మ్‌ [సం] 
రచనాకాలం : క్రీ. శ. 1884-08 | పాంతం, 
కర్త: పద్మనాయక రాజకవి సర్వజ్ఞ సింగభూపాలుడు. 
మూడు విలాసాల (భాగాలు) నాట్యాలంకార శాస్త్ర గంథం. రస, భావ, 
నాట్య విషయాలకు లక్షణో దాహరణలతోసహా వివరణ ఉంది. (ఆరుద_8; 4) 
రసికజన కంఠాభరణ శ్రీకృష్ణ దశావతార చరి తము || 
నామాంతరం : దశావతార చరితము (చూ. 


[పాచీన సాహిత్యము 871 


కర్త * _ ధరణీదేవల రామమం తి. 


రసిక జన మనోభిరామము 
కాలం ౩' (కీ. శ. 1700 [(పమోడూత సంవత్సరం. 
“కర్త. అ కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : పిఠాప్పరంలోని కుక్కు కేశ్వరునికి, 
దీనికి పిల్లవసు చరిత్ర అని [ప్రతీతి ఉంది, 
ఇతిన్ఫ త్తం : కళ్యాణ పురాధిపతియైన బుతుద్వజ మహారాజుకు ఒక 
గంధర్వ స్త్రీకి కలిగిన కన్యకథ ఇది. కుమార్తెను ఒక గుహలో విడిచి పెటి, అక్క 
డికి వచ్చి ఆమెను పలుకరించినవాడే ఆమె భర్త అని చెప్పి తల్లి గంధర్వ లోకానికి 
వెళ్ళిపోయింది. ఎన్నోోవేల సంవత్సరాలా కన్య అక్కడ తపస్సు వేయగా గొతమడనే 
ముక్కిడి అక్కడకు రాగా ఆమె తపళ్ళక్తి చేత అతనికి ముక్కు, విద్య వచ్చాయి. 
ఆమెను గౌతముడు పెళ్ళి చేసుకున్నాడు. కాని చూసిన వాళ్ళు వృద్ధ భార్యను? 
పడుచు మగణ్తీచూసి ఆక్షేపించారు. దాన్ని సహించలేక మహర్షుల ఆ దేశంతో 
గోదావరి మండలంలోని పృద్ధగొతమీ సాగరసంగమంలో స్నానంచేసి ఇద్దరూ సమవయ 
స్కు-లై పెంపొందడం ఇందులోని కథ. ఇది అరాశ్వాసాల [నది .ధం, 
[బహ్మపురాణంలోవి గోదావరీ ఖండంలోని వృద్ధసవంతీ సరిద్వతీ సంగమ 
మాహాత్మ్యం దీకి మూలం. పురాణాలు, [పబంధాలు, లక్షణ (గంథాలు, కోశాలు, నాట 
కొలు, అలంకారాలు అన్నీ శోధించి తేటతేనెవవె ఈ (గంథం (వాశానని కవి చెప్పు 
కొన్నాడు. దీనిని వచించిన తర్వాతి ఇతడు సరసకవిగా శేరుపొందాడట దీనికి మూలమైన 
సంస్కృత (గంథం “సుజన మనః కౌముది చం దిక”ను తిమ్మకవి ముత్తాత తిమ్మకవి 
నామధేయుడు [వాళాడట, (ఆరు ద- ey 
రసిక జన మనోరంజనమ్‌(నం) 
కర్త? చూ. సుగుటూరి ముమ్మడి తమ్మభూపతి. 
రచనాకాలం ఏ (క్రీ, శ. 1814.80 |పాంతం. (ఆం.నం.సా_281) 
రసిక మానసోల్లాన భాణమ్‌ [సం] 
కర్త * తిరుమల బుక్క పట్టణము వెంకటాచార్యులు, 
రచనాకాలం : కీ. శ. 1780 |పాంతం, 
రసోదార భాణమ్‌ [సం] 
కర్త: చూ. తిరుమల బుక్క_పట్టణం (ఇమ్మడి అజ్జయదీక్షితులు. 
(ఆం.సం సా_5 16) 
వాన రయ నాకారు, | ౧౦] 
కర్త : ..కందాడై; ఆప్పకొండాచార్యుడు. .. (తె.వి.స_4) 


872 తెలుగు సాషిత్య కోళము 


రాతన విరామ శతకము 
కర్త * తెలియదు. | 
“రాక్షస విరామ కస్తూరి రంగధామో అనే మకుటంతో ఉంది. తురుష్కుల 
దుర్మార్గాలను ఆసమని దేవుని వేడుకొంటూ చేసిన రచన, (శ.క.చ.) 
రాగతాళ చింతామణి 
నామాంతరం : సంగీతళాస్ట్ర [పదింధిము, 
కర్త ఏ పోలూరి గోవిందమం తి. 
అంకితం : (శ్రీరామచం|దునికి. 
ఇది సంగీతశాస్తారినికి సంబంధించిన పద్యకావ్యం. కట్టమూరి బుస్పన్న 
[ప్రోత్సాహంతో చేసిన రచన. (తె.వి.స_4; అరుద-_ 12.159) 
రాగమేళ వివేకము 
కర వ శహాజీ (చూ). 
రచనా కొలం : (క్రీశ. 18 వ శతాబ్దం, 
శాష్త్ర | గంథం. కవి ఎవిమిది | పకరణాలలో రాగలక్షణాంను వివరించాడు. 
(ఆరు[ద_ 12.183) 
రాఘవదొస కవి 
సలం ఏ దక్షిణ దేశం (తమిళ దేశం) 
రచనలు * అచ్యుతరాయ శతకము, తంజావూరి వరదరాజ శతకము. 
ఏవరాలు తెలియవు. కవి పద్దెనిమివవ శతాబ్దపు వాడుగాని, అంతకు పూర్వుడు 
గాని కావచ్చు. (ద.దే.వా. పీఠిక_7) 
రాఘవ పాండవ యాదవీయమ్‌ (సం) 
కర్త * చూ. చిదందరుడు. 
(త్యర్ధి కావ్యం. కవి (పతిభావ్యుత్చ్పత్తు లకు, పాండీతీ (పకర్షకు నిదర్శనమైన 
కావ్యం. 17 శళాన్లి చివరి భాగంలో నెల్లూరి వీరరాఘవ కవి తెలుగులో మూడు 
అర్థాలు వచ్చే “యాదవ రాఘవపాండ వీయాన్ని' వ్రాశాడు (తె.వి.స-6్ర 
రాఘవ పొండవీయము 
రచనా కాలం : కీ.శ. 1646 [పాంతం, 
కర్త ఏ పింగళి సూరన. 
అంకితం : పంపా విరూపాక్ష దేవునకు. 
నాలుగు ఆళ్వాసాలున్న ఈ కావ్యం తెలుగులో తొలిద్వరి కావ్యం, కవి 
ఈ కావ్యంలో రామాయణ భారత కథలు రెంటిని సం|గహంగా గాని, సమ్మగంగా గాని 
చెప్పాలని తలపెట్రలేదు. ఈ కావ్యావికి మాతృక గాని, మార్గదర్శకమైన - సంన్మ్యత 
[గంథం కాని లేదు, రామాయణ కథమ తీసుకొని వివరాల జోలికి పోకుండా, దాని 


[పాచీన సాహిత్యము 878. 


స్థూల రూపాన్ని రేఖా మా[తంగా ఊహించి, భారత కథలో ఆ రామాయణ రెభాఛ్చాయ 
లున్న వాటినే తీసుకొని, రామాయణ స్థూలమూ ర్తి కి, అనురూసమైన భారత స్తూలమూ రిని 
నిర్మించి, ఆ రెండు రూపాలు సద్భకశౌలుగా కవిపించిన తరవాత రామకథ, భారత కథలను 
జోడించి కవిత్వ రచన చేశాడు. ఉభయ కథలలోనూ [పాధాన్యం చెడకుండా అనన్యమైన 
(పకి చూపాడు. 

అనేకార్థక శబ్ద మయమైన సంస్కృత భాషలో రెండర్భాలు చెప్పటం సుకరం 
కాని తెలుగులో మాతం రెండర్జాలు సాధించటం దుర్హటం, అందులోనూ సొదృశ్యం 
కాని రామాయణ, భారత కథలను జోడించి చెప్పటం దుష్కరం. ఈ దుష్కర కార్యాన్ని 
సాధించటానికి కొన్ని నియమాలు పెట్టుకొని, సూరన శబ్ద సౌలభ్యంతో పాటు అర్హ 
సౌలభ్యం కూడా సాధించాడు. సూరన నియమాలనే తరవాత కాలపు ద్వ్యర్థి కావ్య 
కర్తలు అనుసరించినా సూరన వలె అర్హ సౌలభ్యాన్ని సాధించలేకపోయారు. 


ఇందులో సుమారు 600 పద్యాలున్నాయి. భారత, రామాయణ సదూనార్డ 
కాలయిన పద్యాలు 50 లేక 80కి మించి లేవు, రాఘవ పాండవీయంలోని శ్లేషభంగులను 
ఈ రకంగా చెప్పవచ్చు. 1. సంస్కృత భాషా సభంగ శ్లేష 2. తెలుగు భాషానభంగ 
శేష రి. ఉభయ భాషా సభంగ శేష 4. సంస్కృత భాషా అభంగ శే ష 5. తెలుగు 
భాషా అభంగశ్లేష 8. ఉభయ భాషా అభంగ శ్లేష 7. శబ్దాన్వయ విభేదం 8. అర్జాన్వయ 
విభేదం 9. వృత్తిశ్చేష. అనంతర ద్వ్యర్థి కావ్యకర్తలు అర్హద్వయ ఘటనా చమత్కార 
మున్న పద్యరచనలో సూరనను అనుసరించారు. కాని కథాద్వయ ఘటనా (పేజ్జలో 
సూరనకు దీటుగా నిలవలేక పోయారు, రాఘవ పాండవీయం సూరన బుద్ధి విశేషావికి, 
పాండితీ మహాత్వ్వానికి నిదర్శన మవుతుందే కాని ఆయన కవితా ప్రతిభకు, శిల్బరచనా 
కెౌశలానికి నిదర్శనం కాదు. సూరన (వతిభ, శిల్చ్పరచనా కౌశలం వెల్లి విరిసిన పట్లు 
కళాపూర్ణోదయం, (తె.వి.స.4) 


రాఘవ పాండవీయము (అలభ్యం) 
కర్త * చూ. వేములవాడ ఖవీమకవి. (ఆరుద-1) 
కర్త ఏ చితకప వేంకటరమణ కవి. 

ఇది సూరన్న రాఘవ పాండపవీయానికి వ్యాఖ్య. (ఆర్లుద_9) 

రాఘవ పొండపవీయ వ్యాఖ్య 
కర్త : ముద్దరా జు 'పెదరామన. 

[పత్యేకత : పింగళి సూరన్న విరచిత రాఘవ పాండవీయ కావ్యానికి 
తొలి వ్యాఖ్య. ఇడి ఆ కాలవు వ్యావహారిక భాషలో ఉంది. ముదాపకులు మార్చి 
కృతక గాంథికంలో అచ్చువేళారు. పూర్వులు (వాసిన వ్యాఖ్యానాలు వ్యావహా 
రికంలోనే ఉంటాయనే విషయానికి ఈ (గంథమే సాక్షి. వ్యాఖ్యాత తన వ్యాఖ్యకు 82 


874 తెలుగు సాహిత్య కోశము 


సంస్కృత |గంథాలను, 9 తెలుగు పుస్తకాలను [ప్రమాణంగా చెప్పాడు. దీన్ని చూసి, 
తరవాత కొలంలో చి/తకవి అనంతకవి అనే ఆయన భట్టుమూర్తి హరిశ్చం[ద నలో 
పాథ్యానావికి వ్యాఖ్య |వాశాడు, (ఆరుుద-0) 
రాఘవ పురము 

చిన్న సంస్థానం, వాసిరెడ్డి వీరప్పనాయుని కుమారులు నందిగామ పరగణా 
లను పంచుకున్నప్పుడు (1688) ఆతని ద్వితీయ పుతుడు రామన్నకు రాఘవపురం 
లభించింది. అప్పటినుండి అతని సంతతివారు అక్కడే స్థిరపడ్డారు. 

చినరామలింగన్న కాలంలో, వీరి పోషణలోనే దివి రమణకవి “శృంగారధామముి 
అనే [(పదింధం [వాయడం జరిగింది. 

(తరువాత కాలంలో ఈ భాగం తక్కిన రెండు వంశాల వారికి సం|క్రమించి 
వారి జామీనులలో కలిసిపోయింది.) (అం.సం.సా 


రాఘవయాదవ పొండవియము 
కర్త ౩ చూ. ఉరుటూరి వేంకట కృష్ణక వి. 
శేషకావ్యం, రామాయణ, భాగవత, భారత కథలు___మూడూ ఒకే కావ్యం 
ద్వారా స్ఫురించేట్లుగా [వాయబిడింది. (ఆం.సంసా_281) 
రాఘవ యాదవ పొండవీయము 
కవి : ఎలికూచి బాలసరస్వతి. 
అంకితం : తిరుపతి వేంకకేశ్వరునికి. 
నాలుగాశ్వాసాల (త్యర్థి కాహ్యం, కవి భాషా పాండిత్యానికి, శాస్త్రవై దుష్యావికి 
ఇది |పతీక, ఆది కవుల (గంథాలకన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలనే ఉద్దేశంతో, 
శేషరచనై క |ప్రొఢికో, వాక్సాండిత్యంతో దీన్ని రచించినట్లు కవి చెప్పుకొన్నాడు. 


(క.త_11-144) 
రాఘహ యాదవ పాండవీయమ్‌ (సం) 
నామాంతరం ఏ: చూ. రాఘవపాండవ యాదవీయమ్‌. 
కర్త * చిదందిరుడు. (తె.వి,స-8) 
రాఘవ యాదవీయమ్‌ (సం) 
కర్త ౩; చూ, వింజమూరి సోమేశకవి. 


శ్రషకావ్యం. రామాయణ భాగవతార్జాలు రెండూ కలిసివచ్చే రీతిలో వివిధ 
వృత్తాలలో సంకరింపబడింది. ఈ కవికి ఏడవతరం వాడైన “వింజమూరి వెంకన్న 
పంతులు” దీన్ని (పకటించారు. (ఆం.సం సా_246) 


రాఘవ రామశతకము 
రచనా కాలం: డీ: శ, 18వ శతాబ్దం, 


(పాచీన సాహిత్యము 875 


కవయిత్రి : మదిన సుభ దయ్యమ్మ. 


వివరాలు లభ్యం కాలేదు. (శ.క.చ_899) 
రాఘవ శతకము 
కర్త మిక్కిలి మల్లి కార్టునకవి. 
అంకితం పోశతా[పగడ శ్రీరాములు పంతులుకు. 


శారూల వృతాలతో ఉన్న శతకం. పద్యంలో మూడవ పాదం నుండే మకుటం 
మొదలవుతున్నది. “రాఘవా! పోతా[పగ్గడ రామమం తి హృదయాంభో జాబ్దనీ బాంధవా” 
అనేది మకుటం. రచన |ప్రొఢంగా సరసంగా ఉంది. (శ.క, చ-606) 
రాఘవాభ్యుదయమ్‌. (సం) 
కవి * భగవంతార్యమఖి. 
రూసకమట. 
రాఘవాభ్యుదయము 
కర్త : చింతలపల్లి ఛాయాపతి (చూ. 
అంకితం : కేశవస్వామికి (బోరవెల్లి సంస్థానం వారి ఇష్టదైవం). 
ఆరు ఆశ్వాసాల |ప్రౌఢ (ప్రబంధం. 
సంస్కృతంలో కాళిదాసు రచించిన “రఘు వంశం” 40 8,7 సర్గలలోని కథ 
ఆధారంగా స్వకపోల కల్పనలతో, పబంధోచిత మైన వర్ణనలతో కూడిన రచన. ఆక్క. 
డక్కడ ఉర్దూ మాటలు, మాండలికాలు కన్పిస్తాయి. ఈ కావ్యానికి బోరవెల్తి పాల 
కుడు వేంకటరెడ్డి శోతగా ఉన్నాడట. బోరవెల్లి సం స్థాన విశేషాలు ఈ రచనలో 
అధికంగా లభిస్తాయి. శైలి చక్కనిది. (ఆరు[ద-11-212) 
రాఘపవీయమ్‌ [సం] 
కర్త : చూ. రావు మాధవ నాయకుడు (మాదా నాయకుడు. 
(౮ రా.చ_488) 
రాఘవేం| దాష్టకము [| అలభ్యం | 
కర్త న పడకండ్ల గురురాజకవి. 
ఠాచకొండ . దేవరకొండ 
కాక తీయ రాజ్య పతనానంతరం వెలమ (సభువులు ఈ రాజ్యావ్ని స్థాపించారు. 
రాచకొండ _ దేవరకొండలు ప్రాచీనమైన గిరి దుర్గాలు. ఈ వెలమ దొరలకు _ కొండ 
వీటి రెడ్లకు బద్ద వైరం. ఈ రాజ్యాధి నేతలయిన వెలమ దొరలు రణశూరులే గాక 
సాహిత్య పోషకులు. ' పెద వేదగిరి నాయడు అనే వెలమదొర భాస్కర రామాయ 
ణంలో (అయ్యలార్యుడు కొంత భాగానికి కృతిభర్త. రసార్హవ సుధాకర, సంగీత 
నుధాకరాది [గంథక ర్త సర్వజ్ఞ సింగభూపాలుడు, చమత్కార చందికాది కృతికర్త 


878 తెలుగు సాహిత్య కోళము 


విశ్వేశ్వర కవిచందుడు ఇక్కడివారే. తెలుగు సంస్కృత సాహిత్యాలు ఇక్కడ 
ఇతో ధిక్రంగా పోషింపదిడ్డాయి. (ర.రా.చ) 


రాచపూడి వేంకటయ్య 
కొలం : కక, 18వ శతావ్రి. 
సలం ఏ గుంటూరు మండలం, 
రచన : ఒక చాటు ధార మాతం లభించింది. 
విశిష్టత : రాచపూడి [గామం నేటి పకాశం జిల్లాలో ఉంది కాబట్టి ఈయన 
ఒంగోలు [పాంతంవాడు కావచ్చు. నామాఖండ వి|శాంతుల ఘట్టంలో వ్య కుల పేర్ల 
చివర “ఆయి” చేర్చి యతి విలపవచ్చుననే సందర్భంలో అస్పకవి ఈయన పద్యాన్ని 
[పమాణంగా స్వీకరించి ఉదాహరించాడు. ఈయన *గంగొ”ను “గంగాయి" అన్నాడు. 
ఇట్లాంటి “ఆయి? ఉన్న [పమాణాన్ని వణుకూరి గురవరాజు తన శమంతకమణి చరి[క్రలో 
వాడాడు. గురవరాజు పద్యాన్ని, వేంకటయ్య పద్యావ్ని ఆప్పకవి |పమాణంగా స్వీకరించి 
పయోగాలను ఉదాహరించాడు. ఈయన | వాసిన కావ్యాల పేర్లు తెలియవు. 
(క.త_12.7,8: ఆరు[ద-$) 
రాచమల్లు కవులు 
నంది మల్లియ, ఘంట సింగయలకు రాచమల్లు కవులవి రః 
పోతన రచించిన భాగవత షష్టస్కంధం శిథిలమైపోగా దానిని చాలా మంది 
తిరిగి రచించి పూరించారు, వారిలో రాచమల్లు కవులు ముఖ్యులు. 
రాచ రామన 
నామాంతరం : కూచిరాజు ఎ|రన (చూ. 


రాచ వేటి కవి 
కాలం : కీ. శ, 18వ శతాబ్దం, 
రచన  : గణికా గుణ సవర్తన కారావళి. 


ఇతని విజ నామం తెలియ రావడం లేదు. రాచవేటి కవిగా |పసిద్ధుడు. 
“గిరతని పురనివాసి అని తారావళిలోని మకుటంలో పేరొ్మొన్నాడు. వేశ్యల మాయలు; 
వారి శరీరముల రోతలు, వారి కపటోపాయాలు కవి తేటతెల్లంగా చెప్తూ యువకులకు నీతి 
వోధకంగా రచన చేశాడు. (శ.క.చ_449) 


రాచ 'వేమారెడ్డి 
కాలం : [కః శ, 1420 _ 1424 మధ్య కొలం. 


కొండవీటి రాజులలో చివరివాడు. కుమారిగిరి రెడ్డి పుతుడు. పురిటి 
సుంకాన్ని వసూలు చేసి [పజలను నానారకాల బాధలకు గురిచేశాడు. ఈయన నాలుగు నంవ 
తరాలు కొండవీటిలో రాజ్యం చేసినట్లు ఒక చాటువువల్ల తెలుస్తున్నది. చాటుకవి 
వినరాలు తెలియవు. (చా. వ. ర) 


ప్రాచీన సాహిత్యము 877 


రాచూరు = రేపల్లె 

ఇవి గుంటూరు మండలంలో వెలసిన |ప్రాచిన సంస్థానాలు. మొదట ఈ 
రెండు సంస్థానాలు ఒక్కటిగా నే ఉన్నాయి. కూచిపూడి, గుంటూరు, చీరాల, తాడికొండ, 
నాదెండ్ల, నూతక్కి. పాణం, పాలడ్డు, పులివ[రు, ప త్తిపాడు, మంగళగిరి, మునిగోరు, 
రావిపూడి, సంతరావూరు అనే 14 సముతులకో కూడిన “మూర్తుజాన్నగరు సర్కారు” 
వీరి పూర్వుల సంస్థానం, “కొండవీడు” మొదట రాజధానిగా ఉండేది. 

పద్మనాయక కుల సంభవులై న “కృష్ణానేని” వారు ఈ సంస్థాన పాల్లకులు' 
కృష్ణానేని మాణిక్యారావు గోల్కొండ నవాబై న కుతుబ్‌షాపాకి కుడి భుజంగా నిలిచి 
అనేక యుద్ధాలలో నహాయసడి, ఈ సంస్థానాన్ని సంపాదించాడు. ఆ తరువాతి పాలకు 
లంతా ఈ మాణిక్యారావు పేరునే ఇంటి పేరుగా ధరించారు. మాణిక్యరావు పుత 
పౌతులనేకులు గోలొండ నవాబులకు ఆ శితులుగా ఉ౦టూ సంస్థానాన్ని చక్యాదిద్దు 
కున్నారు. మాణిక్యారాయని కుమారుడైన కొండలరాయడు అబ్దుల్లా పాదుషాకు ఆశి 
తుడు. ఇతని మనుమడై న అప్పపభువు జౌరంగజేబు చేత సన్మావించబడ్డాడు. ఈ 
అప్ప పభువే కీ.శ. 1705 లో రెపల్లె కోటను నిర్మించాడు. ఈతని మనుమడై న కృష్టా 
నేని సీతన్న (క్రీశ. [787-1778కు జంగన్న, తిరుపతిరాయడు అని ఇద్దరు కుమారులు. 
ఈ అన్నదమ్ములీ 1792లో మూ ర్తుజాన్నగరు సర్కారును రెండు విభాగాలుగా చేశారు. 
అందులో “రెపల్లై ” వంతు జంగన్నకు, “రాచూరు” పిభాగం తిరుపతి రాయనికి 
లభించాయి. 

రాచూరు సంస్థానా ధిపతియైన తిరుపతి రాయని కుమారులు ఇద్దరూ నిస్సంతుగా 
మరణించడం చేత సంస్థానం తిరిగి “రెవల్లై” వారి వశంలోకి వచ్చింది. జంగన్న 
కుమారుడు “భానయ్య” ఈ రెండు ఎప్రేటులను కలిపి పాలించాడు. ఇతని తమ్ముడు 
సీతన్న. 

తదనంతర కాలంలో సంస్థానం ఆర్థిక మైన ఇద్భిందులకు లోనై ౦ది. ఆ 
కారణంచేత పొన్నూరు మొదలగు పెక్కు [గ్రామాలను అమరావతి పాలకుడైన రాజా 
వాసిరెడ్డి వేంకటా [ది నాయనికిని, రాచూరు తాలూకా భాగాలను నరసారావుపేట పాలకుడైన 
మ(లాజు 'పెదగుండా రాయనికిని విక్రయించడం జరిగింది, 


a! 


పె భావయ్యగారి తమ్ముని కుమారుడై న జంగన్నారావు కీ.శ. 18356-1848 
వరకు సంస్థానాన్ని పాలించాడు. కాని, అనేక సంవత్సరాలనుంచీ పేష్క_మ చెల్లించవి 
కారణంగా |క్రీ.శ. 1818లో రెపల్లై జమీందారీ జ ప్తుచేయబిడి వేలం వేయదిడింది. కంఫిణే 
[పభుత్వ జమిని ఖరిదు చేసినట్లు తెలుస్తున్నది, అంతటితో ఈ సంస్థానం అంతరించి 
పోయింది. 


[క్రీశ 1779-18]! 1లో సంస్థానాన్ని పాలించిన జంగన్నారావు కవి సండితులను 
పోషించినట్లుగా ధనుర్విద్యా విలాస |గంథంలో ఉంది. అయితము వేదావధానులు, 
రాయ్మపోలు సూరంభొట్లు, వ'టైము రామలింగ దీక్షితులు, పోతుకుచ్చి పాపంభౌట్లు, 


878 తెలుగు సాహిత్య కోశము 


నేతి తెలగావధానులు, బూరుగల నిమ్మంభొొట్లు మొదలగు వేదశాస్త్ర పండితులు. ఈతనిచే 
గొరవింపబడినట్లు తెలుస్తున్నది. 
(క్రీ.శ. 1792 నుంచి రాచూరి పట్టణాన్ని పాలించిన తిరుపతి రాయడు అక 
లంక కృష్ణ కవిని పోత్సహించి, ఆతవిచేత ధనుర్విద్యా విలాసాది కృతులను రచింప 
చేశాడు. ఉరుటూరి వేంకటకృష్ణ కవి వంటి [ప్రముఖ కవులెందరో ఈ సంస్థానా ధిపతుల 
చేత గౌరవింపబడినారు, (ఆం.సం.సా_980_386) 
రాజకన్యా పరిణయము 
కర్త : గిరిరాజ కవి (చూ. 
ఆంకితం : శహాజీకి. 
యక్షగానం. తంజావూరు పాలకుడైన శహాజీ నాయకుడు. ఒక రాజకన్య 
నాయిక, వారి |పణయం ఇతివృత్తం. ఇది గతానుగతికంగా చెప్పబడ్డ రచన. 
(య.గా.సం.8. పీఠిక) 
రాజగోపొల కవి వాగేయకారా| గణి. 
నామాంతరం : పల్లవి గోపాలయ్య (చూ). 
రాజగోపాల దండకము [అలభ్యం] 
కర్త ఏ విజయరాఘవ నాయకుడు (చూ). 
తన ఇష్టదైవం రాజగోపాలునిపై కవి రచించిన దండకం. దక్షిణ ద్వారకగా 
(సిద్ధి పొందిన మన్నారుగుడిలోని దైవం రాజగోపాలుడు. 
(ద. దే.వా.80) 


రాజగోపాల విలాన నాటకము | అలభ్యం] 
కర్త = విజయ రాఘవ నాయకుడు (చూ), 
మన్నారుగుడి (దక్షిణ ద్వారక) లోని రాజగోపాలుని విలాసాలను వర్ణించే 


యక్షగానం. (ద. దే.వా-687) 
రాజగోపాల విలాసము 
కర్త * చెంగల్వ కాళయ, 
అంకితం : (కీ. శ, 1888-78 నడుమ తంజావూరు నేలిన విజయరాఘవ నాయకు 
నికి. 


అయిదు ఆశ్వాసాల కావ్యం. 464 గదశిపద్యాలున్నాయి. ఇతివృత్తం దక్షిణ 
ద్యారక అనబడే మన్నారు గుడి క్షేత మాహాత్మ్యం. దీన్ని చంపకారణ్య క్షేతం అనీ 
అంటారు. ఇది తంజావూరు జిల్లాలో ఉంది. సంస్కృతంలోని అగ్నికల్చం దీనికి మూల 
మట. సూతుడు శౌనకుని అడుగగా చంపక వనంలో తపస్సు చేసిన గో|పళయముని కోరిక 
[పకారం పదారు వేల గోపికలళో, అష్ట మహిషులళో హరి (శ్రీ కృష్ణావతార రూపంలో 
ఇక్కడ నిలిచాడనీ, దీవికి దక్షిణ ద్వారక అవి పేరు వచ్చిందని చెపాడు. ఇదే కథ, 


[పాచీన సాహిత్యము 879 


తెలుగులో ఉంది. రాజగోపాలుని అష్ట భార్యలను ఆష్టవిధ శృంగార. నాయికలతో 
పోల్చి కవి రమణీయంగా వర్ణించాడు. కావ్యం మొదట విజయరాఘవువి వంక వర్ణనం 
ఉంది. ఆ భాగం “వజయ రాఘవ వంశావళి” అనే పేర వేరుగా పకటితం. చంపక 
వనానికి దక్షిణ ద్వారక అనే పేరెలా వచ్చిందో సంస్కృత మూలాన్ననుసరించి చెప్తూ 
హరి్యదానది (పభావాన్ని కవి సవిస్తరంగా వర్ణించాడు. (ద.చదే.వా-117.119) 


రాజగోపాల శతకము 
రచనాకాలం ; (కీ. శ. 17650 ప్రాంతం. 
కర్త * ఉన్నవ యోగానందుడు. 
సీసపద్య శతకం. “సురుచిరాకొర ఉన్నవపుర విహార, రాజగోపాల రాధా 
మనోజ ఖేలో” ఆనేమకుటంకో ఉంది. రచన సరళంగా ఉంది. శతకాంతంలో సభాపతి లక్ష 
రకాలను కవి వివరించాడు. ఇతడు గుంటూరు సమీపంలోని ఉన్నవ [గామవాసి. ఇది ఆ 
పట్టణంలోని రాజగోపాల స్వామిపై చెప్పిన శతకం. = (శ క చ478) 


రాజ చూడామణి దీషీతుడు 
కాలం : | కీ. శ. 17వ శతాబ్దం. 
స్ధలం ఏ తంజావూరు విజయరాఘవ నాయకువి ఆస్థానం. 
గురువు : వేంకటమఖి (గోవింద దీక్షీతున కుమారుడు). 
కృతులు ఏ 1. తం్యతళథామణి (సం) ఏ. రుక్మిణీ పరిణయమ్‌ (సం) $8. కమలినీ 
కలహంసమ్‌ (సం) 4 ఆనందరాఘవన నాటకమ్‌ (సం) 0. శంకరాభ్యు 
దయమ్‌ (సం) క. కంసవధ 1. రామకథ 6 శృంగార సర్వస్వమ్‌ 
మొదలగునవి. 
శాస్త్ర గంథాలు, నాటకాలు, కౌవ్యాలు చాలా రాశాడు. అన్నీ సంస్కృత 
రచనలే. సుుపసిద్ధ పండితుడైన రత్నఖేట శ్రీనివాసదీక్షితుని కుమారుడు. రాజై న విజయ 
రాఘవునికి చాలాసన్నిహితుడు. రామాయణ యుద్ధకాండను చంపూ రూపంలో (వాశాడట. 
(తె. వి. స-6-248; తం. ఆం. నా_260) 
రాజనగరము 
వనపర్తి సంస్థానంలోని ఒక [గామం. సాహితీ కేం్యదంగా ఉండేది. (పతి 
సంవత్సరం కార్తిక పూర్ణిమకు ఈ (గామంలో వెలసిన (శ్రీ రామకృష్ణ స్వామివారి 
దిహ్మోత్సవ సందర్భంలో వేదశాస్త్ర పండిత గోప్పులు జరిగేవి. అర్హ లందరికి భూరి 
బహుమానాలు లభించేవి. (ఆం. సం. సా 
రాజ నరేంద్ర చరిత [ అలభ్యం] 
కర్త * తెలియదు. 
కొలం 1 (కీ. శ. 18708 పూర్వపు రచన. 
రత్నాకరం గోపాలరాజు ఈ కావ్యాన్ని పేర్కొన్నాడు. (ఆరుుద_12.191) 
రాజనాథుడు 1 
నామాంతరం , డిండిమభట్టు Ill. 


880 తెలుగు సాహిత్య కోశము 


రాజనాౌథుడు I 
చూ: డిండి మభట్టు V, 


రాజనీతి రత్నాకరము 
కర్త: నేబది కృష్ణమంతి. 
పశ్యేకత : ప్రసిద్దమైన పంచతంత కావ్యానికి ఆం|ధీకరణం. కథను కవి 
వై షవ ఛాయలోవికి మార్చిరాశాడు. దాదాపు ఇరవై మంది కవులు తెలుగులో పద్య, గద్య 
కావ్యాలుగా పసంచత౦ (తాన్ని [వాళారు. ఈ కావ్యంలో కథ శ్రీరంగంలో మొదలవుతుంది. 
విష్ణుశర్మ (శ్రీరంగంరాజు కొడుకులకు కథలు చెప్తాడు. ఇందులో సంజీవకాన్ని బేహారి 
తిరుసతి వెంకన్నకు సమర్చించి, ఆచ్చుపోసి విడిచి వేసినట్లుగా కవి రాశాడు. ఇందులోని 
కవిత్వాన్ని కవికి గురువైన కందాళ రంగాచార్యులు చాలా శాఘించాడట. 
(ఆరు ద-8.202) 
రాజమహేం దవర నూర్య్థ౦ండేయస్వామి శొసనము [సం] 
కాలం : (కీ. శ్ర, 1072 ప్రాంతం. 
శాసనదాతి, కర్త ఏ భీమన _పెగ్గడ. 
శాసన విషయం : రాజరాజ నరంద్రుని సవతి సోదరుడై న విజయాదిత్యుని 
మంతియైన భీమన _పిగ్గడ వేయించిన దీపదాన విశేషాలను ఈ శాసనం తెలుపుతున్నది. 
(తె.క,.చ_ 188) 
రా జమ హౌం దవరము 
గోదావరీ తీరంలోని నగరం. తొలుత వేంగీదేశాన్ని ఏలిన తూర్పు చాళుక్య 
లకు ఇది ముఖ్యపట్టణం. రాజరాజ నరేం|దుడు పోషించిన కవి పండితులు_ నన్నయభట్టు, 
నారాయణ భట్టు ఇక్క-డివారే. 
చాళక్య_చోళ సా[మాజ్యం క్షీణించిన తరవాత రడ్డి [పభువులు రాజముండి 
తాలూకాలోని కోరుకొండ వద్ద తమ (పభుత్వం వఏర్పరుచుకొన్నారు. క్రీ.శ. 1800 
ప్రాంతం తరవాత ఇది కాకతీయుల ఆధీనంలో కొంత కాలం ఉండి, మళ్ళీ కొండ వీటి 
రెడ్డ పాలన కిందికి వచ్చింది. కుమారగిరి రెడ్డి కొండవిటిరాజుగా ఉన్నప్పుడు రాజమహం౦॥ద 
వర రెడ్డి రాజ్యానికి తన బావమరది కాటయవెముని వీలికగా నియమించాడు. కాటయ 
వేముడు రణశూరుడేగాక పండితుడు. కాళిదాస నాటక |తయానికి “కుమారగిరి రాజీయమ్‌” 
అనే సంస్కృత వ్యాఖ్య |వాశాడు. 
కాటయ వేముని అల్లుడైన వీరభ। దారెడ్తికి_ (శ్రీనాథుడు తన కాశీఖండ కావ్యాన్నీ, 
ఆక్కడీవాడే అయిన బెండపూడి అన్న మం,తికి ఖీమఖండ కావ్యాన్నీ అంకితమిచ్చాడు. 
శివలెంక కొమ్మన శివలీలా విలాస కొవ్యాన్ని దొడ్డా రెడ్డికి అంకితమిచ్చాడు. ఇక్కడ 
సాహిత్య పోషణ విరివిగా జరిగింది. 
తరవాత ఈ నగరం ఒరిస్సా గజపతుల పాలనలోను, నవాబుల పాలనలోను 
ఉండి. ఆ తరవాత (ఫెంచివారి వశమై, ,బిటిష్‌ [పభుత్వ పాలనలోకి వచ్చింది. - ' 


([పాచీన సాహిత్యము 881° 


రాజమాహన కొరవంజి 
కర్త * గిరిరాజ కవి. (చూ). 
అంకితం : శహాజీకి. 
ఎరుకత పాత విశిష్టంగా ఉన్న యక్షగానం. శహాజీకి ఒక రాజకన్యకూ మధ్య 
నడచిన వృత్తాంతం, దీనిలోని. విషయం. 
విశేషం ; ఎరుకత (సింగి) సోదె, ఆమె తిరిగిన ties వర్షించేటప్పుడు 
కవి వారి వేష భాషలను తదితర విశేషాలను విస్తృతంగా వర్ణించాడు. సింగి, సింగడు 
పాతలు (పవేశ పెట్టాడు కాబట్టి దీన్ని కొరవంజిగా పేర్కొన్నారు. 
(య, గా.. సంఒరి_పీఠిక్‌) 
రాజయోగ సారము 
కవయి[తి : తరిగొండ వేంకమాంబ. 
ద్విపద 'కాన్యం. వేదాంతాన్ని సులభ శైలిలో టోధిస్తున్నది. వై రాగ్యాన్ని, 
ఆత్మానాత్మ వివేకాన్ని వేదాంత విషయాలను చెప్పే (గంథం, (సా. చ. స_288) 
రాజరంజన విద్యా విలాస నాటకము 
కర్త ఏ తులజాజీ (చూ). 
అంకితం : (పణవ స్వరూపుడైన ఈశ్వరునికి. 
అదై కత తత్త (పతిపాదకమైన ఉత్తమ నాటకం. సంస్కృతంలోని 
ప్రబోధ చం[దోదయం వంటిది. మహారాష్ట్ర రాజులు ఒక అద్వైత యోగిని తమ గురు 
వుగా భావించి సేవిస్తుండే వారనీ, వంశ పారంపర్యంగా తత్త్వ, జిజ్ఞాస కలవారనీ చరిత: . 
చెప్తోంది. 
విశేషాలు * ఇందులోని పాాతలన్నీ భావస్ఫోరకాలు, అత్మ మహారాజు, 
మాయాదేవి, కర్మ శర్మ, మోహుడు, ఇత్యాదిగా ఉంటాయి. నాటకం మార్గపద్ధతిలో ఉరలిది,. 
దరువులలో కవి ము|దాలంకారం వాడాడు. మోహుని రాక మోహన రాగంలోనో, 
ఆనందుని రాక ఆనంద ఛై రవిలోనూ, శంకర సాక్షాత్కారం శంకరాభరణ రాగంలోనూ, 
చెప్పాడు. ఇలా చెప్పిన పూర్వ కవి నన్నె, చోడుడు. (ద. దే. వా_2కీర్‌) 
రాజరాజ దేవర కాసనము 
కాలం 3 డ్రీ.శ. 11౧8 (ప్రాంతం. 
శాసన |పడాత : రాజరాజదేవర, 
శాసన విషయం : ఈ శాసనంలోని మొదటి రెండు పాదాలు నష్టమైనాయి. 
శాసన ప్రదాత నిర్మల ధర్మ బుద్దితో విషు దేవునికి అఖండ. దీపం: నిలిపినట్లు. ఈ శాసనం 
వల్ల తెలుస్తున్నది. దీనిలో ఉన్న చంపకమాల పద్యం అసమ్మగం. (తె.క.చ810). 
రాజరాజ నరేందుడు 
కాలం 3 కీ.శ, 1028-1068 |పాంతం, 


882. తెలుగు సాహిత్య కోశము 


స్థలం 3 రా జమహేం|దవరము, 

సాహిత్య పోషకుడు. కృతిపతి. లొక లర రవరం రాజధానిగా వేంగీ 
నాటిని పరిపాలించిన తూర్పు చాణక్య చకవ ర్తి. విదయాదిత్యుని కుమారుడు. నన్నయ 
భట్టు, నారాయణ భట్టు ఈయన ఆస్థానంలో ఉండేవారు. ఈయన తన వంశీయులయిన, 
కౌరవ పాండవుల కథను (మహా భారతాన్ని తెనిగించమని నన్నయను కోరాడు, నన్నయ 
భారతం ఈయనకు అంకితం. కవి పండితులకు అ/గహారాదు లిచ్చి పోషించాడు. 
లభించినంత వరకు తొలి తెలుగు మహా |గంథమైన భారతాన్ని కృతి పుచ్చుకొన్న ఘనత 
ఈ రాజుకే దక్కింది, | (వాచ. 


రాజరాజాభి షేకము [అభం] 


కర్త ౩; అంగర నరసింహం (చూ. 


కృతిపతి : కొప్పుల వల్ల భరాజు, 
ఐదాశ్వాసారి కావ్యం. లక్షణ దోషాలు న్నప్పటికీ రసవత్తరమైన రచన, 
మహాభారతంలోని కథనే కవి పబందోచితంగా తీర్చిదిద్దాడు. (క.త_12_187) 
రాజరాజు 
కాలం * తెలియదు. 
స్టలం ౩ కార్వేటినగరం. 


ఈ “రాజరాజు కార్వేటి నగరాధీశుడు. కార్చేటినగర నంస్థానావికి చెందిన 
“కంఠీరవ కవి” రచించిన 'రత్నాకరిమనే సంసృత రచనకు కృతిభ ర్త. (ఆం,సం,సా 
రాజ రుదీయమ్‌ (నం) 
కర్త : కొలని రు దదేవుడు, 


వ్యాకరణ కావ్యం. (1పా.ద.భా.చ-న,రా.అ) 
రాజలింగ కవి 
కాలం 3 డీ. శ, 16 వ శతాదం౦. 
యు 
సలం 2 కొరపుట పురం, 
© ఉరి 
రచన _ ఏ కూర్మపురాణము (చంపువు. 


పోషకుడు £ చెరుకు లక్ష్మణ మంతి. 


విశిషత , కూర్మపురాణాన్ని తొలిసారిగా తెలుగులోకి అనువదించాడు. వీర 
శైవ శాస్తారిగమ మార్గ నిర్ణయరిరంసుడు. మృదూక్రులకో లక్ష్మణమం|తికి శివకథా కథ 
నాలు చేసేవాడు. ఆ మంత్రి పోద్బలంళోనే రచనచేశాడు. లక్ష్మణమం (తికి రాజలింగ 
కవి మేలువాడె, అప్తడై, సచివుడై, హితవరై, సఖుడై చరించేవాడు. (ఆరు[ద-9) 
రాజలింగ శతకము 
రచనాకాలం : (కీ. శ. 1810 |పాంతం. 


కర వ సన్నిధిరాజు జగరాజు, 
కాశీ hf 


[పాచీన సాహిత్యము 883 


అంకితం : వాకతిస్పలోని రాజి శేఖరస్వామికి, 
ఇది వియోగ శృంగార [ప్రధానమైన శతకం. పార్వతి విరహాన్ని కవి మనో 
జంగా వర్ణించాడు. “వనిత భవసాగరపు తెప్ప వాకతిప్ప, రాజలింగుని దేగదే రాజ 
చ 
వదన” అనే మకుటంతో ఉంది. వాకతిస్ప పిఠాపురం మండలంలోనిది. కవిత రస 
వంతంగా ఉంది. (శ.క.చ_700; య.వా,చ_78) 
రాజవతంన శతకము 
కర: చూ. కొటికెలపూడి కోదండరామ కవి, 
(శ్రీరామ స్తుత్యాత్మకమెన “కందపద్య శతకం". “రామ రాజవతంసా” అనే మకు 
టంతో రచన సరనంగా ఉంటుంది. (ఆం,సం, సా_806) 
రాజవాహన విజయము 
కర్త: కాఠమాని మూరర్తికవి (చూ. 
అంకితం : . శ్రీరంగనాథునికి. 
అయిదాశ్వాసాల (ప్రబంధం. కావ్యం అంతటా రచనాచమ తతి వెల్లి విరిసింది. 
దండి దశకుమార చరిితలోని రాజవాహనుని కథ దీవికి మూలం. సమకాలిక జీవితాన్ని 
విపులంగా వర్ణించి చేసిన రచన, చార్మితక |పాధాన్యం కలది. ఈ కావ్యం వేంక 
"పేశ్వరునికి ఆంకితమని కొన్ని | గంథాలలో ఉంది. క్రవి (శ్రీరంగనాథునికీ వేంక కేళ్వరువికీ 
అభేదం చెప్పాడు. (ఆర |ద_11_89) 
రాజనోలి వేంక పేశ్వర కీరనలు 
కర్త: ముష్టిపల్లి వేంకట భూపాలుడు (చూ). 
ఈ కీర్తనలు రెండు సంపుటా లున్నాయి. మొత్తం అన్నీ క్రలసి 3478 


కీర్తనలు. పేరునకివి 'వేంకపేశ్వరుని క్ర ర్రనలే అయినా ఇందుకో శివసరంగా కూడా 
కొన్ని కీర్తనలు ఉన్నాయి. 


ముష్టిపల్లి రెడ్లు మొదట (పోల్గుఎటి సోమేశ్వరుని భక్తులు, అఆ తరువాత వై స్తవం స్వీక 


రించారు. ఈ కారణం చేతనే సె పె కీర్తనలలో శ్రైవవై ష్షన _ సమానత్వం కనిపిస్తుంది. 
ఎక్కువ కీ. ర్రనలు రాజవోలు [గామదై నం కేశవస్వామిని ఉద్దేశించిన వే. (ము. మా 
రాజవోలి 'వేంక 'పేశ్వర శతరము 
కర్త : ముష్పిపల్లి వేంకటభూపాలుడు (చూ) 
ఆంకితం : రాజవోలిలోని వేంకటేశ్వరస్వామికి. 
వేంకటేశ్వరుని స్తుతిస్తూ చేసిన రచన. ఇందులో కవిపేరు ఎక్కడా కానరాదు. 
కౌని రచనను బట్టి ఈ కవిదే అయి ఉండవచ్చునని భావిస్తున్నారు. భ క్తిరస |పధానమైన 


(గంథం, శాళప([త(పఠి శిథిలావస్థలో ఉన్నదా. పల మొత్తం 109 సద్యాలున్నాయి. 
అన్నీ కందపద్యాలే. వ (మమా 


884: తెలుగు సాహిత్యూ' కోశము 


రాజవోలు 
ఇది. గద్వాల. సంస్థానంలోని ముఖ్య గామాలలో ఒకటి. ఒక కాలంలో పాకనాటి 
వారూ, ముష్టిపల్లి ఇంటి పవగా గలవారూ' అయిన రెడ్లు ఈ. రాజవోలును రాజధానిగా 
చేసుకొని స. వీరు: గద్వాల |పభువులికు సామంతులో కాదో తెలియదు కాని, 
తదనంతర కాలంలో ఇది.గద్వాల సంస్థానంలో భాగమై పోయింది. ఈ. [పభువుల 
వంశంలో నాడగొడు వేంకట కూప తడు కవి, గొప్ప భకుుడు. ఇతడు దివ్య దేశ 


మౌహా త్మదీపికొది |గంథ కర్త. (మమా), 
రాజవోలు సుబ్బారాయడు 
కాల౦ వ (కీ.శ.17 వ శతాౌదిం,. 
© 
స్టం ఏ రాజవోలు. 
రచనలు : సం జయవిజయాభ్యుదయము 7a చి తాంగదా పరిణయము (అలభ్యం) 


8. గరుడాంజనేయ సంవాదము (అలభ్యం) 4. సుదంతా' వివాహము 
(అలభ్యం) ర్‌. కృష్లారున సంవాదము (అలభ్యం). 
గురువు : రమణయ్య.. 
తనకు గంభీర కచ్చార్థ గుంభనా చాతుర్యం, వాగ్గాటి, శృంగార మృదువాక్య 
రచనాశ క్తి ఉన్నదని 'కవి చెప్పుకొన్నారు. ఇతడు పింగళి సూరనకు ఆనంతర కాలం 
వాడు అతన్ని అనుసరించి. రచన చేశాడు, (ఆరుడ 10-248) 
రాజశేఖర చరి తము [అలభ్యం] 
కర్త ఏ ఏనుగు లత్సక వి (చూ. 
రాజశేఖర చరితము 
కర్త ఏ (చూ) మాదయ్యగారి మల్లన. 
ఆంకితం౦ : నాదెండ్ల అస్పయామాత్యునకు. 
మూడాశ్వాసాల (ప్రబంధం. ఇది కల్పిత కావ్యం. ఆవంచిపుర రాజు "హేమ 
ధన్వుపికి.శివాను గహం వల్ల రాజ శేఖరుడు పుట్టటం,. ఈ రాకుమారుడు విశంకటుడ నే 
“రాక్షసుని చంపి, జటిల కౌశీకుడునే ముని కుమా ర్రను. విడిపించటం, కాళీ పసాదం వర్తి 
ఒక- అచ్చుత రత్నాన్ని పొందటం, రత్నపరిచారిక యోగినివల్ల “|త్రికాలదేవి” అనే చిలు 
కను పుచ్చుకోవటం _ తిరిగి వచ్చేటప్పుడు “ఉత్సవ” వనంలో" సింధురాజ. కమా రై. కొంకి 
మతిని చూసి |పేమించటం, కుకదౌత్యం,. కాంతిచుకీ: రాజశేఖరుల వివాహం _ ఈ: కావ్యం 
లోని |పధాన ఘట్టాలు. 
మల్లిన పద్యుర్రచనా సమయంలో రసభావాలను చూపే. సులువు, నేర్చు ఉన్న 
వాతు.. రసానుకూలమైన. భాష ఇతవిచేతిలో వెష్టిపూస. (ప్రభావతీ. | పద్యున్నుంలోని 
సూున్న చిలుక “వచిముఖి” అయితే, మల్వన్న చిలుక “[తికాలవేది” అయింది. 
“ఉపమాతి శయో క్తి కామధెనువు”కు ఒజ్జదింతి ఆయిన ఈ చిలుక, వేద: వ్యాసునితో 


“ప్రాచీన సాహిత్యము 885 


నై.నా 'వాదిసానని. తాను చేయలేని రాయబారం లేదని : ఘంటాపథంగా చెప్పింది ఈ వ్యా 
నికి:వన్నె తెచ్చిన పాలు కొంతిమతి తల్లి, చిలుక. కౌంతిమతీ రాజశేఖరుల వివాహ 
ఘట్టంలో కవి (పతిళ కనిపిస్తుంది. కాంతిమతి తల్లి, కాంతిమతిని “ తికాలవేది”కి అప్ప 
గించే సన్ని వేశంలో రసం పరాకాష్ట నందుకొంటుంది, 

కావ్యంలో ము త్తయిదువుల (పురస్ర్రీలు) వినయవర్హ న మధురంగా ఉంటుంది. 
కాంతిమతిని అత్తవారి.టికి పంపేటప్పుడు, తల్లి సల్లకి వద్దకు వచిన సన్నివేశం అద్వి 
తీయం. కవి సార్వ ఇసీనం, సార్వకాలికం అయిన భావాలను నిత్యనూతనంగా మృదువుగా 
చెప్పాడు. దీనిలోని కవిత సుకుమారం, లలిత సుందరం. కవి అనాయాసంగా కావ్యంలో 
వాడిన జాతీయాలు, లోకో కులు కోకొల్లలు. (ర విస బు 


రాజశేఖర విలానము 
కాలం య [కీ శ. 17150 |పాంతం. 
కర్త కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : కుక్కుటేశ్వర స్వామికి. 


ఇది మూడాళశ్వాసాల చంపూ కావ్యం. ఇందులోని కథ భల్లాణరాజు చర్మిత 
దీనికి మూలం బసవపురాణ కథ. 


భల్లాణుడనే రాజు శివభక్తి పరాయణుడై జ.గములు ఏమి ఆర్థి చినా లేదన 
కుండా ఇస్తానని శపథం చెసినెట్లు నాందుని వల్ల ఈశ్వరుడు విన్నాడు. అతన భక్తిని పరీ 
క్షించడానికి జంగమ వేషంతో వచ్చాడు. అనాడు. విటునితో కలియని వేశ్యను తనకు. తెప్పించ 
మని రాజునడిగాడు. ఆ పట్టణంలోని [పతి వేశ్య ఇంటను ఈశ్వరుడే విటుడై ఉంటాడు. 
రొజు విటునితో ఉండని వేశ్యను గానక తన భార్యనే వేశ్యా వేషంతో జంగం వేషంలో 
ఉన్న శివుని దగ్గరకి పంపుతాడు. శివుడాతని భక్తికి మెచ్చి అతని భార్య హస 
మున బాలుడై ఆ దకషకుతకు మోక్షమిచ్చిన కథే ఈ "రాజశేఖర విలాసంలో వర్ణితం. ఇది 
“తిమ్మ కవి రెండవ రచన. కవితయేతర [పయోగాలూ పూర్వ కవుల అనుకరణలూ 
ఇందులో ఉన్నాయి. (నా. చ-207; క. త _-18_ 188) 


“రాజూ పెదసోమ భూపాలుడు 
చూ. పెద సోమ భూపాలుడు, 
రాజా బహిరీ గోపాలరాయలు 
కాలం : కీ. శ, 17వ శతాబ్దం పూర్వార్గం (1887) 
స్థలం ! వనపర్తి సంస్థానం, 
రచనలు : 1 రామచందోదయమ్‌ 2 శృంగార ముజరీభాణమ్‌. 
బిరుదులు : అష్షభాషాకవి, బహిరీ, షడ్డర్మనీవల్లుభ. ba SY 
సమకాలికుడు | బిజ్జల తిమ్మభూపాలుడు ((పాగుటూరు). 
ఇతడు ఈ సంస్థానపురాజులలో అత్యంత (పసిద్ధుడు. షడ్నిధ పాకృతాలలో, 


888 తెలుగు సాహిత్య కోశము 


సంస్కృ తాం|ధ భాషలలో దృఢమైన వ్యుత్పత్తి, గౌరవం కలవాడై “అప్షభాషా గోపాల 
'రాయొలనే పేర (పసిద్ధిచెందాడు. ఈ వంశంలో *బహరీ బిరుదాన్ని సంపాదించింది కూడా 
ఇతడే. 


ఇతడు దక్షిణదేశ యా|తలు చేస్తూ, ఆయా తీర్జాలలోని ఉత్తను కవి పండితు 
లను అహ్వానించి తన సంస్థానంలో ఉంచి పోషించేవాడట. ఇతని రచనలు రెండూ 
సంస్కృత |గంథాలు, రామచం| దోదయానికి కవి స్వయంగా గీర్వాణభాషలో వ్యాఖ్య 
వాశాడు. పాగుటూరు పాలకుడై న బిజ్జల తిమ్మభూపాలుడు ఇతనికి మేనల్లుడు. ఈ 
(ప్రభువు డీ. శ. 1887 లో పరమపదించాడు. (ఆం. సం. సా 
రొజా బహిరి పామ నృపాలుడు 
కాలం : ీ- శ. 1762-1778 మధ్య కొలం. 
సలం ౩ సురప్పరం (సంస్టానాధీశుడు). 
రచన గ భార్గవపురాణము. 


సాహిత్య పోషకుడు. కణాదము పెద్దన రచించిన మత్స్యపురాణము, శేష 
శె లేళలీలలను అ *కితం పొందాడు. సురపుకం వంశపృ [పభువులలో ఈ పామన్సపాలుడు 
సిద్ద సాహిత్య పోషకుడు. వైష్ణవ మతానుయాయి. సురపురం సంస్థానంలో 
మిక్కిలి (పసిద్ధి చెందిన తిరుమల శ్రీనివాసాచార్య, అబ్లమాచార్య సోదర కవులను ఈ 
పామ నాయకుడే సంస్థానానికి రప్పించి, వారి ద్వారా వై ష్షవం స్వీకరించి, వారికి ఉచిత 
వసతులు కల్పించి, తన సంస్థానంలో నే స్థిరపడేట్లుగా ఏర్పాట్లు చేశాడు, 
(ఆం,సం,సా_618,5614,017) 
రాజా బహిరి వేంకట నాయకుడు 
కాలం ఏ క్రీ.శ, 18 వ శతాబ్దం ఉ త్తరార్థం. 
సురపురం సంస్థానాధీశ్వరుడు. సాహిత్యపోషకుడు. ఇతడు పామనాయకుని 
కుమారుడు. 
తండి మరణానం తరం సంస్టానా ధిపత్యం స్వీకరించి కీ. శ. [778 నుంచి 
1808 వరకు బహు సమర్థతళో రాజ్యపాలనచేళాడు. (కీ.శ. 17885ో దేవగిరిని సంస్థానంలో 


కలుపుకొని, సంస్తానా న్ని వి _సరింపజేశాడు. ఇతడు రాజకీయాలలో నే కొక క సాహిత్యంలోనూ 
మంచి (ప వేశం కలవాడు 


తిరుమల బుక్క_సట్రణం ఇమ్మడి అ ణమాచార్య, (శ్రీనివాసాచార్య సోదరులు 
ఇతని ఆస్థానంలోని వారే. (ఆం సం.సా_517,510 


రాజా రామపాల చరితమ్‌ (నం. 
కర్త ఏ కేశవ పండితుడు. 


చార్మితక కావ్యం. వ. . (తె.వి.స-6) 


[పాచీన సాహిత్యము 887 


రాజూ రాయడప్ప రంగారావు బహద్దరు 


కాలం స్ట్‌ కీ. శ. 1700-1880 |పాంతం. 
సలం : బొద్బిలి సంసానం (సంస్పానాధిపతి). 
(౧) ప 0 @ 

రచన : సంకల్ప సూర్యోదయము. 


అంకితం ఏ కూర్మక్షేత మాహాత్మ్యము. 

బొబ్బిలి సంస్థానా ధిపతులలో $వ తరం వాడు. కర్త, కారయిత. సాహిత్య 
[పియుడు. కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి, గరిమెళ్ళ సుబ్బయ్య మొదలగువారిత 
నికి ఆ శితులు. ల వ. 
ఇతని “సంకల్ప సూర్యోదయం,” వేంకటనాథ వేదాంత దేశికుల “సంకల్ప 
సూర్యోదయో మనే రూపకానికి, పద్యరూపమైన తెలుగు సీత. రంగారావు సుప్రసిద్ధ 
విద్వాంసులను దేశ దేశాలనుండి పిలిపించి, జీవన పర్యా ప్పమైన అనేక అ[గహారాలు 
(పసాదించి, వేద వేదాంగాది నానావిధ కళలను |పోత్సహించేవారట కొటికెలపూడి 
వేంకటకృష్ణ సోమమూజి రచించిన "కూర్మక్షే త మాహాత్మ్య” రచనకు ఈ [ప్రభువు 


కృతిపతి, (ఆం. సం. సా_802) 
రాజా వాసిరెడ్డి వేంకటాది నాయుడు 
కాలం వ (కీశ. 1761-1816 మధ్య కాలం, 
బిరుదు : అద్యతన భోజరాజు, 


అమరావతి సంస్థానాధీశుడు. కవి పండిత పోషకుడు. ఇతనికి పూర్వం ఈ 
వంశంవారు చింతపల్ని [పభువులవి పిలవబడేవారు. ఇతని కాలం నుండి అమరావతి 
[పభువులనే పేవ వచ్చింది. ఈ (ప్రభువు మంచి వ్యవహార దక్షుడు. సంస్కృృతాం[ధ 

తురుష్క. భాషలలో (పవీణుడు. ములుగు పాపయారాధ్యులు ఈతని ఆస్థాన కవిగా, 
గురువుగా ఉండేవాడు. కాని ఏ కారణు చేతనో అతని కృతులలో ఒక్కటి కూడా ఈ 
వభువుకు అంకితమిచ్చినట్లు కనబడదు. అమరవాది రామక్షవి కృతులై న “[దౌపదీ.' పరి 
అయము” “వాసి రెడ్దీయము” అనే [గంథాలలో ఈతని గురించి విపులంగా ఉంది. 


(ఆం. సం, సా.) 
రాజా విజయ అప్పారావు సవై అశపైరాయ బహద్దరు. 
కాలం - (కీ. శ. 19వ శతాబ్దం. 
స్థలం 3 పాల్వంచ_భ|దాచలం. 


భ్యదాచలం సంస్థానాధీశ్వరులుగానున్న వీరు సాహిత్యాభిమానులు. బూర్గం 
పాడు, పాల్వంచ [పాంతాలలో నెలకొన్న ఆంధ వాజ్మయ సమితికి మహారాజ పోష 
కులు. అశ్వరావు పేబలోని అశ్వరాయాం[ధ భాషా నిలయం ఈ సంస్థానాధీశుల భ్లాష్తాఖి 
రుచికి పదల నిదర్శనం, జే | (ఆం. సం. సా 


రాజా శ్వేతాచలపతి రంగారాయ బహద్దరు 
కాలం (కీ. శ. 1810-1862 మధ్య 'కాలం. 


888 తెలుగు సాహిత్య కోశము 
స్థలం : బొబ్బిలి సంస్థానం. 

బొబ్బిలి సంస్థానాధిపతి. సాహిత్య |పియుడు. కృతిపతి. రాజా రాయడప్ప 
రంగరాయ బహద్దరు కుమారుడు. |క్రీ, శ. 1880 లో జమీకి వచ్చాడు. కొటికెలపూడి 
కోదండరామకవి ఇతనికి సహాధ్యాయి, ఆస్థాన విద్వాంసుడు కూడ. మండపాక కామకవి, 
మండపాక పార్వతీశ్వర శాస్త్రి, మండలేముల వేంకటరాయ కవి |పభృతులు పెక్కురు 

“ఈ [ప్రభువు ఆస్థానంలో అనేక సన్మానాలు పొందినవారె.  కోదండరామకవి కృత మైన 
(పపదన పారిజాత రచనను అంకితం పొందాడు. (ఆం. సం, సా_804) 
రాజేంద చోడుడు 
కాలం : క్రీ. శ, 12వ శతాబ్దం. 

ఈయన, చందవోలు రాజధానీగా వెలనాటి నేలిన గొంకరాజు కుమారుడు 
చోడ భూపతికి పట్టం కట్టినట్లు, భుజబలం చేత “కొలనిగొని జయించి భ్రీముడనే రాజును 
చంపి, ఆం[ధ దేశాన్ని దేవేం్యదునివలె పాలించినట్లు ఒక చాటువు వల్ల తెలుస్తున్నది, 
చాటు కవి వివరాలు తెలియవు, (చా. ప. ర 

'రాజేంద చోళ చరిత (అలభ్యం) 
రచనాకాలం : డీ: శ, 168వ శతాబ్దం, 
కర్త ఏ చూ. సుగుటూరి ముమ్మడి కమ్మ భూపతి. 
చారిత్రక పద్య కావ్యం. (ఆం. సం, సా_1£81) 
రాణి -శంకరమ్మ కథ 
కర్త : తెలియదు. 

జానపద చార్మితక గేయం. రాణి శంకరమ్మ వనప రి (తెలంగాణా) సంస్థానా 

దీశురాలు. 
రాణీ బెల్ల య్యమ్మా రావు బహద్దరు 
కాలం న (క్రీశ. 18 వ శతాబ్దం, 

.కోలంక_ వీరవరం జమీందారిణి. రాజా వేంకట సూర్యరాయని సతీమణి. 
సాహితీ పోషకురాలు. ఆంధ. |వ్రచారిణీ | గంథమాలవంటి సంస్థలకు.రాజపోషకురా లు గా 
ఉన్నారు. తమ ఆస్థానంలో కవి పండితులను .విశేషంగా ఆదరించారు. కొత్తపల్లి 
లచ్చయ్యకవి, కూచిమంచి సుబ్బారావు ఈమె ఆ|శితులు. రాణీ రమణయాంబ జీవిత 
చరిత్రను, రాణి జగ్గమాంది జీవిత చరితను ఈమె -(గంథస్ట) చేయించారు. ఈమె 
పైన కొత్తపల్లి లచ్చయ్య కవి చెల్ల య్యమ్మ శతకం రాశాడు, 

“రాణీ రాజ విలాసము 
కర్త ; ఫీనుసింగి కవిరాజు, 
యక్షగానం. మగధ రాజప్ప] తి :వ్వయంవరంలో :కోశ్మీరపతిని వరించడంతో 
మొదలై, మృగయా విహారానికి వెళ్ళిన రాజు ఆక్కడ వైశ్య 'శూ[దముని కన్యలను 


[పాచీన సాహిత్యము $89 


ఇరువురిని చేపట్టి ఆక్కడనే ఉండటం, రాణి ఇది తెలిసి తానే స్వయంగా దియలుదేరి 
వచ్చి సవతులతో, రాజుతో సంవాదం జరపడంతో ముగుస్తుంది. 

(పసిద్ధ కర్ణాటక హిందుసానీ రాగతాళాలతో ఉన్న దరువులున్నాయి. చక్కని 
రచన. విరహ వేదన ఘట్టంలో భామాకలాపం పోకడలున్నాయి. పారిజాతాపహరణ 
రాధామాధవ సంవాద | పబంధాలలోని పద్యాలు ఉన్నాయి, (య వాంచ, 61) 

రాణీ రావు జగ్గమాంబ జీవిత చరితము 
కర్ర :; చూ. కూచిమంచి సుబ్బారావు. 

1762_1776 మధ్య పిఠాపురం సంస్థానాన్ని పాలించిన రావు నీలా దిరాయణీ౦ 
గారి భార్య జగ్గమాంబ. ఆమె జీవిత చరిితయే ఈ రచన. జగ్గమాంది కసింకోట 
వా_స్తవ్యులయిన చెలికాని రామారాయణింగారి ద్వితీయ పుతిక. యుద్ధభూమిలో వీరస్వర్ల 
మలంకరించిన భర్తతోపాటు సహగమనం చేసిన సాధ్వీమణి. ఈమె జీవిత విశేషాలను 
సుబోధకమైన వచన రూపంలో కవి వివరించాడు. (ఆం,సం,సా_113) 


రాణీరావు రమణయాంబా జీవిత చరితము 
కర్త * చూ, కూచిమంచి సుబ్బారావు. 
కవి వ్యక్తి జీనిత చరితలు [వాయడంలో నేర్పరి, వారి [ప్రధానమైన రచనల్లో 
“రాణీరాపు రమణయాంబా జీవితచరి తము ఒకటీ. 'రమణయాంబకోలంక _ వీరవరం 
జమీందారుల కుటుంబానికి చెందినది. రాణీ చెల్లయ్యమ్మారావు _పోత్సాహంతో కవి 
ఈ రచన చేశాడు. (ఆం:సం;సా. 118) 
రాణీ శంకరమ్మ 
కాలం : (కీశ.-10 వ శతాబ్దం. 
వనపర్తి సంస్థాన (పభ్విణి. రాజా ద్వితీయ . రామేశ్వరరావు “కన్న "ముందు 
సంస్థానపాలకురాలు. వీరి పాలనలో సంస్థానంలోని సాహిత్య సేవ అత్యంత ఉన్నతంగా 


జరిగింది, శ్రీరంగాపురంలోను, రాజనగరంలోను వీరు కవి _ పండిత గోప్పులు, నభా 
కార్య|కమాలు చక్కగా నిర్వహించారు. 


నంబాకం రాఘవాచార్యులు, 'శేరలూరి శేషాచార్యులు,. ల 
మొదలగు పెక్కురు మహావిద్వాంసులు వీరి ఆస్థానంలో నే, ఉండేవారు. 


(ఆం.సం.సాొ 
రాధాకృష్ణ విలాసము 
కర్త క కృష్ణదాసక వి. 
మూడాళ్వాసాల పద్యకావ్యం, జయదేవుడు సంస్హ్మతంలో రచిందిన . గీత 
గోవింద కావ్యానికి ఇది అనువాదం. రచన రమణీయమైనది. (కస, 38) 
"రాధామాధవ కవి 


నామాంతరం , చింతలపూడి ఎల్లియ (చూ. 


“800 తెలుగు సాహిత్య కోళను 


రాధా మాధవమ్‌ (నం) 
ర్త ఏ చూ. ముడియం వేంకటరమణ కని. 


నాటకం, 


రాధా మాధవము 
రచనాకాలం : (కీ. శ. 1520 _ 80 |పాంతం, 
కర్త: (చూ) చింతలపూడి ఎల్లయ, 
అంకితం : (శ్రీరామునకు. 

[పతే్యకత : ఈ |గంథాన్ని |వాసిన కవి చింతలపూడి ఎల్లయ రాయలచేత 
“రాధామాధవకవి” బిరుదు పొందాడు. అయిదు ఆశ్వాసాల గంథం. అచ్యుత దేవరాయలు 
(పతి సంవత్సరం వేంకటేశ్వరస్వామికి |పబంధ కుసుమార్పణం చేసేవాడట. అతని 
మం(తియైన తిమ్మరుసు ఆజ్ఞ మేరకు ఈ [గంథం రామాంకిత మైంది. ఇది వేదాంత గంథం. 
వ్యాకరణ దోషాలున్నప్పటికి రసవంతమయిన రచన, (తె.వి.స_4) 

రాధా మాధవము వ్యాఖ్య 
కర్త: పైడిపాటి వెంకటనరసు (చూ). 

చింతలపాటి ఎల్ల య విరచిత రాధామాధవ కావ్యానికిది వ్యాఖ్య. బౌన్‌ దొర 
దీనిని (వాయించాడు. (తె.సా. విమర్శ-91) 

రాధామాధవ వివాదము (అలభ్యం) 
కర్త: విజయరాఘవ నాయకుడు. య. 
కవి శృంగార తరంగితంగా చేసి రచన అట. (ద. దే.వా-88) 
రాధా మాధవ సంవాదము 
కర్త వ కొణీదెన నాగయకవి. 
పద్యకావ్యం, (ద.దే.వా. పీఠిక_7) 
రాధా మాధవ సంవాదము 
కర్త: వెలిదండ్ల వేంకటపతి (చూ. 
ఆంకితం ; మగదల రామదాసుకు. 

మూడాళ్వాసాలి శృంగార |పబంధం. కవి దశావతార చరిత్రలోని రాధామాధవ 
కథా సంవిధానాన్ని అనుసరించినట్టు తోస్తున్నది. కవిత్వం మృదులలితంగా ఉంది. పలుకు 
బళ్ళు, జాతీయాలు చక్కగా కూర్చిన రచన. (ద. దే.వా-509) 

రాధా మాధవ సమాగమము 
కర్ర * తెలియదు. 

ఈ పేరుకో ఒక కృతి చెన్నపట్టణంలోని ప్రాచ్య పుస్తక 'భాండాగారంలో 
ఉన్నదట, (ద.దే.వా-608) 


(ప్రాచీన సాహిత్యము 891 


రాధికా పరిణయము ( 
రచనాకాలం : కీ. శ. 19 వ శతాబ్దం పూర్వార్థం. 
కర్త: చూ. గోపీనాథం వేంకటకవి. 
అంకితం : వెల్లంకి సూర్యరాయనికి, 


శృంగార (పదబంధం. ఇతివృత్తం (పఖ్యాతం. వెలుగోటి సర్వజ్ఞ. కృమార 
యాచేందదుని బానమరది అయిన వెల్ల౦కి సూర్య రాయనికి ఇది అంకితం. కొందరు ఈ 
(గంథం (శ్రీకృష్ణునికి అంకితమని భావిస్తున్నారు. (ఆం,సం,సా_488) 


రాధికా నాంత్వనము 

నామాంతరం : ఇళాదేవీయము. 

కవయి|తి' గ్‌ ముద్దుపళని. 

రచనాకాలం : కీ. శ. 1740 ప్రాంతం. 

నాలుగాశ్వాసాల శృంగార (పదబంధం. మొ త్రం 0585 గద్యపద్యాలున్నాయి. 

తెలుగు నుడికొరపు సొంపులు, జాతీయాలు కొల్లలు, ఈమె సముఖము వేంకట కృష్ణప్ప 
నాయకుడు రచించిన రాధికా సాంత్వనం నుండి కొన్ని పద్యాలు |గహించిందని 
కొందరు అంటాకు. సముఖము వేంకటకృష్ణప్పది ఏకాశ్వాస |పబంధం. ముద్దుపళవిది 
నాలుగాశ్వాసాల విస్తవ (గంథం. (పతి విలేఖకుల పొరపాటు వల్ల కానీ, ముద్దుపళనికి 
అపకీర్తి తేవాలనే ఉ దేశంతో గాని ఈ పద్యాల మార్చిడి జరిగి ఉండవచ్చునని కొంద 
రంటున్నారు. 


ఈ రెండూ వేర్వేరు |గంథాలు కావనీ ఏకకర్తృకమే ఆవి కొందరు అంటు 
న్నారు. ఈ (గంథం శృంగార భూయిష్టంగా ఉన్నదన్న కారణంతో 1911 లో రాష్ట్ర 
(పభుత్వం దీవి [ప్రతులను (ముదిత (సతులను) వశం చేసుకొన్నదట. 1947లో ఆ 
నిషేధం తొలగింది. ఈ (గంథం చాలాసార్లు ము దతం. (శారదాధ్వజం_282) 

రాధికా సాంత్వనము . 
రచనాకొలం : క్రీ, శ. 18 వ శతాబ్దం పూర్వార్థం. 
కర్త : సముఖము వేంకటకృష్టప్పనాయకుడు (చూ). 
అఆంకితం : శ్రీరంగ పతికి. 

ఏకాశ్వాస శృంగార |పబంధం. 120 పద్యాలు, నడుమ చిన్నచిన్న వచనాలు 
ఉన్నాయి. కవి దీన్ని చాటు [పబింధంగా చెప్పుకొన్నాడు. 

ఈ [గంథ రచనను గూర్చి భిన్నాభ్మపాయాలు న్నాయి. ఇదేపేరుతో ముద్దు 
పళని రచించిన నాలుగాశ్వాసాల కృతికీ దీవికి పోలికలుండటంచేత ముద్దుపళని ఇతని పద్యా 
లను సం|గహించిందని కొందరంటారు. ముద్దు పళవికి అపకీర్తి తేవడాసీకి ఈ కృతిని 
మరెవ్వరో తరవాత రచించి, ఇతని పేరు పెట్టారని మరి కొందరంటున్నారు. 

' (ద. దే, వా-852; ఆరు|ద_12 


892 తెలుగు సాహిత్య కోశము 


రాధికా సాంత్వనము వ్యాఖ్య 
కర్త: పైడిపాటి వేంళటనరసు.(చూ). 
ఇది ముద్ధుపళని విరచిత రాధికా సాంత్వన కావ్యానికి వ్యాఖ్య. దీనిని [బ్రౌన్‌ 
దొర వాయించాడు. (తె సా. విమర్శ-91) 
'రొపరది 'దేచిరాజు 
కాలం : (కీ, శ. "18వ శతాన్లి కావచ్చు. 
యి 
"చూ. :అడాత (గంథ సంధాత. 
చ 
రచన : పేరు తెలియదు. | 
విశిషత *: ఈ కవి (వాసిన పద్యమనవిచెప్పి అజ్లాత్మగంథ సంధాత తన 
లు ఖా 
“ఉదాహరణ పద్యములు”లో ఉదాహరించాడు కొని కావ్యం పేరు చెప్పలేదు. దొరికిన 
పద్యం పురవర్ణనకు సంబంధించినది. పద్యంలోని ఉత్సేక్షనల్ల ఈక వి [ప్రబంధ రచన విరి 
విగా సాగే రోజులలోవివాడని మాతం ఊహించవచ్చు. (ఆరు ద-9) 
రాపొక లజ్మీపతి 
కాలం : కీ. శ, 18 వ శతాబ్దం, 
స్థలం: దోమకొండ సంస్థానం_పరకాల. 
రచనలు : భ్యదాయురభ్యుదయము, (శ్రీకృష్ణ విలాసము, "ఆచార్య విజయము, 
(శ్రీమదుపాఖ్యానము, సీళా వివాహము మొదలగునవి, 

ఈ కవి దోమకొండ సంస్థానానికి చెందినవాడు. కీ. శ..18.వ శతాబ్ద ౦లో 
దోమకొండను పాలిందిన రాజన్న చౌదరి .ఆస్టాన విద్వాంసుడు. రాపాక రంగాచార్యుని 
-శుమారుడు. శివరహస్యఖండ కృతికర్త ఆయిన రాపాక వేంకటదాసకవికి సోదరుడు. 
రాజన్న చౌదరి |పేరణచేత “భ్యదాయురభ్యుదయ” రచించి వేములవాడలో వెలసిన 
“రాజరాజేశ్వరునికి అంకితం చేశాడు. (అం.సు.సా 

రాపాక వేంకట దాస కవి 
కాలం : డీ. శ, 18వ శతాద౦ (పారంభం. 
© 
సలం : నిజాం' రాష్ట్రంలోవి పరకాల. 
(౧ 
రచన : _శివరహనస్య ఖండము. 
శివునూరి అచ్చనమం్యతి |పోత్సాహంతో రచనలు చేశాడు. ఈ కవి దోమ 
కొండ సంస్టానంలోనివాడై న “రాపాక .లక్ష్మపళి”కి సోదరుడు. (ఆం.సం.సా=187) 
“రాపాక శ్రీరామ కవి 
శాలం,; కీ. శ. 1780 [పాంశం, 
వ్వస్థలం.: పరకాల. 
రచన : జధ్యాత్మ : రామాయణము (అలభ్యం. 
సరాపాక లిగన, ప్యుతుడు. ఇల్లి ందకుంట దేవునికి అంకితంగా ఈ రామాయ 


[పాచీన సాహిత్యము 898 


ణాన్ని రచించాడు. మాచర్ల రామయామాత్యుడు. ఈ- కవిని పోత్సహించి రచన చేయిం 
చాడట. ఈతని. రామాయణం. ఇల్లి ందకుంట రామాయణంగా |ప్రసిద్ధం. (య,వా.చ_880) 
రామందొర (రామన్నదొర) 
కాలం : డీ. శ, 19వ శతాబ్ద ౦. 

“ఆం సంస్థాన[పభువు. కవి పండిత: పోషకుడు. క్రీ. శ, 19 వ శతాబ్ధం 
పథమ భాగంలో “ఆం|డ” సంస్థానాన్ని పాలించిన “గారయదొర” గారి జ్యేష్ట 
సుతుడు. ఆతని తరువాత సంస్థానాన్ని పాలిఎచినవాడు. తటాకారామాది (ప్రతిష్టలు 
చేశాడు. 

ఇంగిలాసల్లి వాస్తవ్యులైన నిష్టల కామయ్య శాస్త్రి, చిశ్తువలస వాస్తవ్యుడు 
పంతుల | బహ్మయ్యశా స్త్రి, చల్ల పేట వాస్తవ్యులు తాతా పెదకామయ్య, తాతా విశ్వనాథ 
శాస్త్రి, తాతా (శ్రీరామళా స్త్రి వీరి ఆస్టాన పండితులు. (ఆం.సం.సా.) 

రామకథ (సం) 
కర్త: రాజ చూడామణి దీక్షితుడు. 
రామ కఠకథాఖవిరామము 
రచనాకాలం : (కీ. శ, 17వ శతాబం౦, 
లొ! 
కర్త ; అనంతరాజు జన్నయకవి. 

పది ఆశ్వాసాల కావ్యం. రామాయణ కథ మనోహరంగా నాతికఠినంగా 

మృదుపద గుంఫితంగా చక్కని శైలిలో ఉంది. “7 (ఈచ్‌) 
రామ కథాసారసం గహము | 
కర్మ ఏ చూ. మండకామేశ్వర కవ. 
అంకిత౨: పెనుమెచ్చ జగన్నాథరాజు. 

మూడాశ్వాసాల పద్యకావ్యం. ఆం|ధీక్ళృత (గంథం. 

(శ్రీరాముని కథ ఇందులోని ఇతివృత్శం. చంపూ రచన. యాజ్ఞవలు్ము డు 
భరద్వాజునికి ఈ. కథ, చెప్పినట్లుగా [వాయబడింది. కృతిపతి పెనుమెచ్చ జగన్నాథ 
రాజు విజయరామ గజపతి |పధాన మం తతి. (ఆం.సం.సా_429) 

రామకుమార విజయము 
కర్త * చిదంబర కవి, క - 
మూడాశ్వాసాల ద్విపద కావ్యం. కశలవుల కథ దీనిలోని ఇతివృత్తం, 
దీని (పతి ఆంధ సాహిత్య పరిషత్తులో ఉంది. (ద్వి.సా.చ-878) 
రామకృష్ట చరితము (అలభ్యం) 
కొర : చూ. ఆసూరి మరింగంటి సింగరాచార్యులు. 
ద్వ్యర్థి కావ్యం. ఈ కావ్య రచన''వల్ల కవికి” శబ్ద శాసన వీరుదం.' అభించి 


894 తెలుగు సాహీత్య కోశము 


నట్లున్నది. దీనిని రామకృష్ణ విజయంగా కొందరు పేర్కొన్నారు. 
(అరు. ద-8-262; కత. 18.0) 
రామకృష్టమూర్తి ర్‌వి 


కాలం : క్రీ.శ. 1780 |పాంతం. 
రచన ; “రామకృష్ణమూర్తి, రమ్యకీరి” ఆనే మకుటంతో ఉన్న శతకం 
కావచ్చును. 


ఇతని శతకం పూర్తిగా లభించలేదు. 78 పద్యాలు (ఆటవెలదులు) మాతం 
లభించాయి. ఇందులోని విషయం అది వప్రతత త్వ బోధకంగా ఉంది. ఇతడే ఈ శతక 
కర్త అని కొందరు. భావిస్తున్నారు. ఇతడు పరశురామ పంతుల వారి వంశంలోని 
వాడని కొందరి అభి పాయం. (శ.క.చ_770; క.స_ 188) 
రామకృష్టమూరి, శతకము 
కర్త : తెలియదు (రామకృష్ణమూర్తి కవ కావచ్చును). 
అతి లు చి 
ఆటవెలది పద్యాలలో *రామకృష్ణమూ ర్తి, రమ్యకీ ర్తి” అనే మకుటంతో ఉన్న 
శతకం. అసంపూర్ణంగా ఉంది. విషయం వేదాంత పరమైనది. శతక సముచ్చయం 
రెండవ భాగంలో (ప్రకటితమైంది. దీని [పతి సత్యవోలు రాధామాధవరావు ఇచ్చారట. 
(ఆం.సా.ప.ప-£0-1) 
రామకృష్ట విజయము. 
తూ రామకృష్ణ చరితము, 
ణ 
క్రర్ర * మరింగంటి సింగరాచార్యులు. 
రామకృష్ణ విలాసము 
కర్మ * శేషభట్టరు అప్పలాచారి (చూ) 
అంకితం గ భదాది రామునికి. 
ఐగాశ్వాసాల |పబంధం. ఈ రచనను సల్లావణ్య యుక్తంగా |వాసినట్టు కవి 
చెప్పుకౌన్నాడు. ఇతివృత్తం బలరామ కృషుల లీలలు. (ఆరు|ద. 11.269.) 
యథ లు క \ క | 
రామకృషాానున రూపనారాయణీయము 
రచనా కాలం : |క్రీ,శ.[6 వ శతాబ్లం. 
య 
కర్త * ఓరుగంటి సోమశేఖర కవి. 
అంకితం ఏ పూసపాటి నారాయణరాజుకు. 


నాలుగాశ్వాసాల (త్యర్థి కావ్యం. భారత భాగవత రామాయణాలకు 
సంబంధించిన కథలు ఇందులో ఉన్నాయి. 


| పాచీన సాహిత్యము 838 


రామకృష్టియము 
నామాంతరం : ఆం ధశబ్ద చింతామణి వ్యాఖ్య (చూ). 
కర్త : అల్ల మరాజు రామకృష్ణ కవి, ప 
రామకృష్టోపాఖ్యానము 
కర్త . ఏ చూ. శ్రీపాద వెంకటాచలకవి. 
ద్వ్యర్థి కావ్యం, (ఆం.సం.సా_422) 
రామగీతలు 


కలి, నెల్లూరి శివరామ కవి (చూ). ప | 
అంకితం ఏ _రామకృష్టపురధాముడై న (శ్రీరామునికి. 
ఆరాశ్వాసాల . పద్యకావ్యం. మూలం _ సంస్కృతంలోని రామగీతలు. 
మజి కృష్ణ భూపాలుని కోరికపై ఇతడు వాటిని అనువదించాడట. ఇతివృత్తం యోగళాస్త్ర 


విషయం. ఈ గంథం 1888 ల్‌ ము[దింపదిడింది. (ద. దే.వా-£80) 
రామచం ద కవి 
చూ. రామ భ[దక వి. 


రామచం ద చరితము 
కర్త; చూ. మిక్కిలి మల్టి కార్జున కవి. 
వివరాలు తెలియవు. (ఆం.సం. సా_£204) 
రామచం ద యళోభూషణము 
కర్త : చూ. కచ్చపేశ్వర దీక్షితులు. 
అలఎకారళాస్త్ర, (గంథం, (పతాపరు[ దీయాన్ని పోలిన రచన. ఇందులో మూడు 
పరిచ్చేదాలు న్నాయి. cs సం. సా, ) 
రామచం ద శతకము 
కర్త ఏ పైడిపాటి వేంకటనృసింహ కవి. 

“నన్ను గై కొనుముపేందా : రామచం[దా, హరీ అనే మకపటంతో ఉన్న 
వృత్తశతకం. దశక విభాగం ఉంది. స్తుతి, సంసారము. మనోవృత్తి, వాక్యోన్నతి, 
దాససంగతి మొవలగు విభాగాలున్నవి. (శ.క.చ, 269) 

రామచంద శతకము 
కర్త: చూ. మండలక్ష్మ్మ కౌమేశ్వర శౌస్ర్రి. 
శతకరచన. (ఆం.సం.సా_480) 
రామచం| దోదయమ్‌ (సం) 
కర్త: చూ. రాజా బహిరీ గోపాలరాయలు. 
యమక కావ్యం. కవి తండి అయిన. ఇమ్మడి వెంకటరెడ్డి ప్రతిష్టించిన 


898 తెలుగు సాహీత్య కోశము 


కోదండరామస్వామి స్తోత రూసంలో ఈ కావ్యం [వాయబడింది.. దీనికీ" 
కృతిక ర్తయే సంస్కృత వ్యాఖ్య కూడా రచించాడు. ఇది.ము[దితం, (ఆం.సం.సా 
రామచం| దొపాఖ్యానము (అలభ్యం) 
కర్త : రేవణూరి తిరుమల కొండయార్యుడు (చూ.) 
(ప్రబంధం. ఈ కవి శబ్దాలంకార పూరితంగా హృద్యంగా రచన చేయటంలో 
(పసిద్ధుడు. ఈ రచన రేవణూరి వేంకటార్యునిదని వీరేశలింగం [వాశారు. 
(కచ. 8-161: కన. 8% కత) 
రామచం। దో పాథ్యానము 
కర్త ఏ వారణాసి వేంకటేశ్వర కవి. 
ఆరాశ్వాసాల కావ్యం. ముదితం. రచన పౌఢంగా రసవంతంగా ఉంది. 
ఈ కావ్య రచనలో కవికి ఆతని. సోదరులు లక్షీ పతి; జోగన్నలు సహాయపడ్డారట. 


కథ పాతదే.ఆనా వినూత్న కల్చనలున్నాయి. (వఏ.యు_ 162) 
రామచరిత మానన సరోవరము 
కర్తలు ౩ శిషు కృష్ణమూర్తి శాస్త్ర, మండ కామేశ్వర శాస్త్రి, మండ నరహరికవి, 


తదితరులు. 


ఇది తులసీదాస్‌ హిందీలో రచించిన రామాయణానికి అనువాదం. దోహా, 
చాంద్‌ ,..చౌపా మొదలయిన వై భాిషీయవృత్తాలిందులో వాడబడ్డాయి. విజయనగర సంస్థా 
నాధీశ్వరులై న అనంద గజపతి మహారాజుగారి |పేరణపై కొందరు కవులు తులసీ, 
దాసు రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు. అయోధ్యకాండను శిషు కృష్ణమూర్తి 
గారు రసవ త్రరంగా అనువదించారట. అరణ్యకాండను మండ కా మేశ్వరళాస్త్రిగారు: 
కిష్కిం౦ధాకాండను మండ నరహరికవి తెలుగుకేశారట. (గజపతిరాజులు_తె.సా_ 189) 

రామదాసు చరితము 
కర్త! తిరుక్కడయూరి కృష్ణదాసు. 

యక్షగానం. తెలుగుదేశంలో (పసిద్ధిపొందినది _ఇది భ|దాచల రామదాసు 

(గోవన్న్ర జీవితచరి[త. దీనిలో రామదాసు కీర్తనలను, రంగశాయి, జానకీపతి: 


మహీజాధిప, రామతారక, భావనారాయణాది శతకాలలోని పద్యాలను కవి అక్కడక్కడ 


ఉదాహరించాడు. (తె.వి.స_6) 


రామనాథపురం. సేతుపతులు 
దక్షిణ దేశంలోని సంస్టానాలలో ఒకటి. సేతుసతులు దీన్ని పాలించారు. 
ఇక్కడి. భాష తమిళం ఆయినా వీరు తెలుగుభాషా భివృద్ధికీ తోడ్చ 
డారు. మధుర, తంజావూరు నాయకరాజులవలె వీరుకూడా తెలుగు కవులను పోషించారు, 
విజయ రఘునాథ సేతుపతి (1709-20) యక్షగానాలనూ, నాటక పదర్శనలనూ' (ప్రోత్స 
హంచాడు. ఇతడొక' నాటకళాలను కట్టించాడనీ, అందులో తెలుగు నాటకాలు (పదర్శింస 


పొచీన సాహిత కము 89°7 


దిడుతుందేవనీ తెలుస్తున్నది. ఇతని సోదరుడు వడుగనాథ సేతుపతి కూడా తెలుగు భాషను 
ఆదరించాడు. ఇతని దాతృత్వాన్ని కొనియాడే చాటువులు కొన్ని ఉన్నాయి. 
(దఃదే.వా. పీఠీక 
రామనామాత్యుడు 
కాలం : డీ. శ, 18వ శతాబ్దం. 
స్థలం గ కృష్ణా నుండలం కావచ్చు. 
రచన : కృష్ణార్దన సంవాదము (గయోపాఖ్యానము). 
తిమ్మన మంతి పు, తుడు. ఇతని జన్నసలం గురించి భినాా భి; పాయా 
లున్నాయి. నం రచన a నరసింహ స్వామికి రచనలో eis 
పయోగాలున్నా కవిత్వం రసవంత మైనదని పండితులు మెచ్చుకొన్నారు. (క.చ_3-205) 


రామ పంచాశత్యందములు 
రచనాకాలం : కీ. శ. 1810 |పాంతం. 
కర్త : జూలూరి అప్పయ్య. 
రచన |పౌఢంగా, అను పాసాదులతో [శుతిమనో హరం గా ఉంది. (క.స_18) 
రామ" పట్టాభిషేకము 
జానపద పౌరాణిక గేయరచన. ఇతివృత్తం రామాయణకథకు సంబంధించినది. 
చూ. పోరాణిక గేయములు. 


రామ పట్టాభిషేకము 
కరః 


ర్త శహాజీ (చూ) 
(పదర్శన యోగ్యంగా మలచిన యక్షగాన నాటకం. లంకలో రొమపట్టాభి షేకం 
వరకు గల కథ ఇందులో ఉంది, (ద. దే.వా= 195) 
రామ్నుబహ్మయోగి 


కాలం : కీ. శ. 18వ శతాద్ది ఉత్తరార్థం. 
యి అత్‌ (6 
రచన : ఎరుక (యక్షగానము) 
ఈ కవి తన రచనను గురువు ఆయిన రామదిహ్మంకే అంకితం ఇచ్చాడు. 
వేదాంత పరమైన విషయాలను సరళంగా చెప్పడం ఇతని (ప్రతిభకు తార్కాణం. 


(య.వా,చ.) 
రామభద ర్‌ి 
నామాంతరం : రామచం|ద కవి 
కాలం : (కీ. శ. 1800 కి పూర్వం. 
రచన ౩ జానకీపతి శతకము. 


కవి తన రచనలో “రామభ్యద నీపేరిటివాడనయ్య” అని అనడంవల్ల ఈ కవి 


898 తెలుగు సాహిత్య కోశము 


పేరు రామభదుడు గాని రామచందుడు గాని కావచ్చునని పండితులు ఊహిస్తున్నారు, 


రామదాసు చరి తలో ఇతని శతక పద్యాలున్నాయి. (శ క.చ-466) 
రామభ|ద దికీతుడు 
నామాంతరం ; అయ్య దీక్షితులు. 
కాలం : డీ. శ, 1684_1712 |పాంతం. 
బిరుదు ఏ అభినవ పతంజలి. 
గు_వులు : చొక్కనాథ దీక్షితుడు, నీలకంఠ దీక్షితుడు (అహప్పయ దీక్షితుని 
మనుమడు) 
సలం * శహాజీ రాజపురము 
రచనలు , 1. పతంజలి చర్మితమ్‌ (సం) 2. జానకీ పరిణయమ్‌ (సం) 


లి శృంగారతిలక భాణమ్‌ (సం) 4. పరిభాషావృ త్తి (అయ్యభాణమ్‌) 
వ్యాఖ్య (సం) గ్‌, షడ్డర్శన సిద్ధాంత సం|గహ వ్యాఖ్య (సం) 
తంజావూరును పాలించిన శహాజీ ఆస్థానంలోని వాడు. ఇతని రచనలన్నీ 
సంస్కృతాలే. శహాజీ (క్రీ, 1808 లో తిరువిస నల్లూరు అనే |గామాన్ని శహాజీ రాజ 
పురమనే పేర 48 మంది విద్వాంసులకు ఆ|గహారంగా ఇచ్చాడు. అందులో చాలామంది 
తెలుగువారట. ఆ 46 గురిలో ఇతడొకడు. ఇతని జానకీ పరిణయ నాటకాన్ని తెలుగులో 
పాలెపు వేంకటసూర్యగోపాలం గద్య పద్యాళ్మకంగాను, నడకుదుటి వీరరాజు, “విభమ 
తరంగిణి” అనేపేర వచన కావ్యంగానూ (వాళారు, (ద. దే.వా-! 78) 
రామభ ద రాజు 
కాలం : (కీ. శ. 18 వ శతాబం౦ 
రు 
సలం : పాలకొండ సంసానం, 
© థి 


సాహిత్య పియుడు. (కీ. శ. 18 వ శతాబ్దంలో పాఃకొండ సంస్థానాన్ని పాలిం 
చాడు పురిజాల లక్షీ , నారాయణదాస కవినిపోషించి అతని “పారిజాతము” అనే యక్షగాన 


కృతిని అంకితం పొందాడు. (ఆం.సం సా_280) 
రామభ।| దాంబ 
కాలం వ కీ. శ. 1800_1683 ప్రాంతం, 
స్టలం ఏ తంజావూర్త (రఘునాథ నాయకుని ఆస్థానం). 
రచనలు 2 రఘునాథాభ్యుదయమ్‌ (సం), 
గురువు న చెంగల్వ కాళరకవి. 


జ రఘునాథ్టువి ఆన్హానంలోవి విద్వత్కవయి తి, ఈమె తెలుగు రచనలు 
లభించ లేదు, సమస్యాపూరణం మా[తం ఒకటి తెలుగులో వినవస్తున్నది. ఈమె 


[పాచీన సాహిత్యము 899 


రఘునాథుని తన నాథునిగా చెప్పుకొన్నది. శత లేఖిని, సమయ లేఖినీ విద్యలలో దిట్ట. 
అప్పభాషా కోవిదురాలు. రఘునాథుని ఆస్థానంలో ఈమె, మధురవాణి శతావధానాలు చేసే 
వారట. “ఓష్ట్య నిరోష్ట్యాది కోద్దామ రసగర్వ కవన చాతురి గలదాన్నని చెప్పుకొన్నది. 
(ద. దే. వా_27; తం. ఆం. నా_13) 
రామ భూపాలుడు 
చూ. గద్వాల సంస్తానం, 
® 
ఈయన గద్వాల సంస్థానాన్నేలిన [పభువు. ఈయన గుణ గణాలను, దాన 
శీలాన్ని కవి పండిత పోషణను వివరిస్తూ చాలా చాటువులు దొరికాయి. ఈయన ముషి 
లు 
పల్టి కుల శేఖరుడట, ॥ (చాప. ర) 
రామయ భాస్కరుడు 
కాలం ఏ కీ.శ 16వ శతాబ్దం. 
లు 
స్తలం ఏ కొండవీడు. 


సాహిత్య పోషకుడు చదలవాడ మల్లన రచించిన ద్విపద రుక్మాంగద చరి 
[తకు కృతిపతి. ఇతడు కొండవీటి పాలకుడని తెలుస్తున్నది. 


రామరాజ భూషణుడు 
నామాంతరం : మూ ర్రికవి (చూ). 


రామరాజాభిషేక నాటకమ్‌ [నం] 


కర్త ; వీరరాఘవకవి. 
నాటకం. అనాటి ఆలయోత్సవాదులలో (పదర్శింపదిడుతుం డేదట. 
.(ద. దే. వా_180) 
రామ రాజీయము ne 
నామాంతిరం : నరపతి విజయము (చూ. 
క్రర్ర 2 ఆందుగుల వెంకయ్య. 


ఈ |గంథాస్నీ “గస్తోవ్‌ ఓ ప oe అనే శెల్ల దొర రీ.శ. 1808లో 
కొకొ_౦డ వేంకటరత్నం పంతులు థన . పరిష్కరించాడు. చిితగర్భ కవిత్వాలు 
[పదర్శించటమే కాక కొన్ని అపూర్వ వృత్తాలను. ఇందులో వాడాడు. (ఆర్యుద-10-100) 

రామ రొజు : 
నామాంతరం : కోదండ రామరాజు (చూ. 


రామరాజు రంగప్పరాజు 
కాలం : క్రీ.శ. 18వ శతాద్ది మధ్యభాగం. వ్‌ a 
రచన : సాంబోపాఖ్యానము (చంపువు. 


900 తెలుగు. సాహిత్య కోశము 


విశిష్టత: : ఈయన. అళియ రామరాయల పెదతం డి పొట్ల పాడి తిమ్మరాజు 

పెద్ద భార్య పెద్ద కొడుకైన పిన్న కొం డాజు కుమారుడు. తాత పేరు గాక ముత్తాత 
పేరును తన పేరుకు ముందు జోడించాడు. శ్రీరంగనాథుని పూజించటం కోసం. సాంబో 
పాభఖ్యానం [వాశాడట. తన కవితలో నన్నయ మార్గ కవిత పరిఢవిల్లి౦దని, తిక్కన 
సూక్తి ఫక్కిక పెంపొందిందని, ఎ్యరన ఫణితి, నాచన సోమన్న గీర్విభవం; రావిపొటి 
తిస్పన్న వచ 'స్రేమం, (శ్రీనాథుని ఉ క్తి రాణించాయని చెప్పాడు. ఈ కావ్య రచనలో కవి 
ఉద్దేశం రస్మపక్షటన మే కావి, కథా: సంవిధానం కొదనిపిస్తుంది. ఇతని కావ్యంలో సమ 

. కాలీన, సంఘ పరిస్థితులు. స్ఫుటంగా. కన్పిస్తాయి, సత్కూవిత్వం ఎలా ఉండాలో ద్వారక 
లోని భటులను పర్టించేటప్పుడు చెప్పాడు, (ఆరు[ద-$) 


రామలింగ భాస్కరుడు ప 
ఈయన మహాదాతగా పేరొందిన రాయని భాస్కరునికి మనుమడు. తాతమీద 
ఉన్నశ్లే, ఈయన దాతృత్వాన్ని చాటిచెబుతూ చాలా చాటువులు దొరుకుతున్నాయి. 
(చా.ప.ర.) 
రామలింగ శతకము [అలభ్యం] 
కర్త ; ఎలకులర్తి రామయ్య. 
పెదపాటి జగ్గన్న ఇందులోని ఒక సీసషద్యాన్ని ఉద్భాహరించాడు. పద్యంలో 
శివుని అర్థనారీశ్వరరూపం మనోహరంగా వర్ణింపబడింది. “రాజహంస రథాంగ, (శ్రీరామ 
లింగ” అనేది. వుకుటం. (శ క.చ-252; ఆరుద-9) 
రామలింగేశ శతకము 
కర్త : ఆడిదం సూరకవి. 
కవి కష్టదశలో దీన్ని |వాశాడు. బొబ్బిలి యుద్దం అయ్యాక ఆనందరాజు మర 
లు అ 
కానంతరం చిన విజయ రామరాజు కళింగసీమకు రాజయ్యాడు. కొని అతడు బాలుడు 
కనుక అన్నగారు సీశారామరాజు రాజ్యం పాలించేవాడు. ఇతడు చండశాసనుడు, 
అ షాంనల్లో (పజల్లూ,, కన్నలూ పడ్డ, కష్టాల్ని రామలింగేశునితో మొర పెట్టుకోవడమే ఈ 
ఈ శతకంలోని ఇతిన్ఫ త్తం, “రానులింగేశ రామచం|దపురవాస” అనే మకుటంతో ఉంది. 
రాజు దుశ్చర్యలు వర్ణితాలు. (ఆరు ద-12) 
రామలింగెశ్వర శతకము 
కర్త: నిముషకవి రామయ్య. 


ఈ శతకాన్ని గురించిన వివరాలు తెలియరాలేదు  . గ్రయ.వా.చు) 


[పాలీన సాహిత్యము 901 


రామలీల 
కర్త: చేల్బూరి వేంకటకవి. 
యక్షగానం. కవి రామాయణం ఆరుకౌండలు నం గహంగా నిర్వచనంగా 
రచించాడు. దీనిలో పద్యాలు, ద్విపదలు ఉన్నాయి. రచన చక్కగా ఉంది. 
(య వాచ. 102) 


రామవర్మ 
కాలం : కీ. శ, 18వ శ తాద్దిం (1757-89). 
స్థలం ఏ తంజావూరు. 
రచనలు : 1. రుక్మిణీ పరిణయమ్‌ (సం) 2 శృంగార సుధార్గవమ్‌ (సం) 
ఇతడు తంజావూరు యువరాజట. తెలుగు రచనలు తెలియరాలేదు. సై రె-డూ 
రూపకాలే. (తె.వి స-6_241) 


రామ విలాసము 
కర్త: ఏనుగు లక్ష్మణకవి. 
అంకితం : వత్సవాయ గోపరాజుకు. 
రామాయణ కథను తెలిపే అయిదాశ్వాసాల (పదబంధం. రచన హృదయంగ. 
మంగా ఉంది. కృతిపతి పెద్దా పురసంస్థానా వికి చెందినవాడు. (తె. ఏ.స-_6) 


రామ శతకము 
రచనాకాలం : కీ.శ. 10 శతాద్ది పూర్వార్థం. 
కర్త: ఆకొండి వేంకటకవి. 
ఈ కవి రచించిన రామశతకాలు రెండు లభించాయి. ఒకదానిలో “రామా” 
అనే మకుటం ఉంది. రెండవదానిలో కరామ/పభూ” అనే మకుటం ఉంది. (కః స 282) 


దామ శతకము 

కాలం : (కీ.శ. 1600 (పాంతం. 

కర్త ; శతౌనందయోగి. | 
వ [(పత్యేకత : * ఇందులో 108 కంద పద్యాలున్నాయి. “రామా” అనే మకుట 
ముంటుందీ. కవి చౌడప్ప రచనా పద్దతి దీనిలో కవిపిస్తుంది. ఈ శతకం లోకం పోకడ 
చెప్తూ, వేదాంతం బోధిస్తుంది ఆడ వాళ్ళను నమ్మవద్ద వి, మగవాడికి కీర్కయిన్యా అవ 
కీర్తయినా ఆడదే తెస్తుందని, ఆడవాళ్ళ వల్ల నే తెలివి కూడా చెడుతుందని ఈ శతకం 
చెబుతున్నది, 

. శాంతానందయోగీ, శతానందయోగీ భిన్నులుకారనీ, ఓక్కరే అనీ కొందరి 
భావం. ఇరువురూ రామశతకాలు [వాయడం అందుకు కారణం కావచ్చును. శాంతా 
నందయోగి 19 వ శతాబ్ది వాడని 'శతక కవుల చర్చిత చెబుతున్నది, 

(అరు[ద-9-2265; శ.క.చ-540) 


902. తెలుగు సాహిత్య కోశము 


రామ శతకము 
రచనాకాలం : (కీ.శ. 19 వ శతాబ్దం పూర్వార్థం, 
కర్త ఏ శాంతొనందయోగి, 
వేదాంత బోధక మైన కంద పద్య శతకం, రామా అనే మపటంకో ఉంది, 


(శ.క.చ-540) 
రామస్తవ రాజము [అలభ్యం] 
కర్మ ; అల్ల సాని పెద్ద న. 
పెద్దన కృతిగా [పభ్యాతం. 
రామానుజ చరిత | అలభ్యం] 
కర్త: (చూ) వంగల సీనయ. 
అంకితం : (శ్రీ వేంకపేశ్వరువికి. 
పద్యకావ్యం. శ్షశాంక విజయక ర్ర శేషం వేంకటపతి చేసిన కవి వంకవర్ద నను 
బట్టి ఈ కృతి కర్తృత్వం తెలుస్తున్నది. వికిష్టాదె ఏతమత (పవ క్రయైన శ్రీరామాను 
జుని చరిత దీనిలోని ఇతివృ త్రమట, (క.త_ 18-28) 
mre 
కాల వ | శ, 17వ శతాబ్దానికి పూర్వం. 
విశిష్టైద్వెత మత స్థాపకుడు. సింహా[ది వేంకటాచార్యులు తాను రచించిన 
లక్షణా పరిణయమనే శృంగార [ప్రబంధాన్ని ఇతనికి అంకితం చేశాడు. సింహా|ది వేంకటా 
చార్యుడు, అప్పకవి (1804)కి పూర్వుడు. (క.స_280) 
రామానుజాభ్యుదయము 
కర్త : మరింగంటి వంకట (పథమ నృసింహాచార్యులు. 
(తె.వి.స-6) 
రామానుజాష్టోతర శతము 
కర్త : మరింగంటి లక్ష్మణ దేశికులు. 
అము] దితం. | (తె వి.స_కి) 
రామా|పెగడ జగన్నాథ కవి 
చూ. పెదపాటిజగన్నాథకవి. 
ఇతని ఇంటిపేరు రామా పెగ్గడ, అయినా పెదపాడులో నివసించడం వలన 


ఇతడు పెదపాటి జగ్గనగా (పసిద్ధుడయ్యాడు. రామమంతి, వీరమ్మల మనువడు. చానమ శై 
. గంగామాత్యులు న తలిదం|డులు. 


పెదపాడు పడమటి గోదావరి జిల్లాలో ఏలూరుకు సమీపంలో ఉంది. 
(క. స_12) 


ప్రాచీన సాహిత్యము 908 


రామా |! భక్త కల్పదు మా! శతకము (అలభ్యం) 
కర్త : కాసుల పురుషోత్తమ కవి. 
కొన్ని పద్యాలు మాతం [పచారంలో ఉన్నాయి ఇది కవి |పారంభ 
శతకమరీ, దీన్ని పంచ చామూలలో (వాశౌడనీ అంటున్నారు. “సరాకు భదశైల రామ, 
భక్త కల్చదుమా” అనేది మకుటం. ఇదే మకుటంతో ఒక శతకం పరా కిమిడిలో 


ఉన్నదట, కాని దాని వివరాలు తెలియరాలేదు. (శ. క. ద_508) 
రామాభ్యుదయ చంపువు (నం) 
కర్త “చూ దేవులపల్లి రామశోొ స్ర్రి. (ఆం. సం. సా_247) 


రామాభ్యుదయమ్‌ (సం) 
నామాంతరం : మహానాటక అగజాతమ్‌, 


కర్త * చూ. సాళువ నరసింహరాజు. 
ఇది 24 సర్గల కావ్యం. దీని గద్యలో కర్త సోనా|ది అని ఉన్నది. 
(తె. వి. స_8) 
రామాభ్యుదయము 
కర్త ; అయ్యలరాజు రామభదుడు. 


రచనాకాలం : (కః శ, 1500 [పాంత_, 
అంకితం : గొబ్బూరి నరసరాజుకు. 
ఇది ఎనిమిది ఆశ్వాసాల (పాఢ (పదబంధం, కవిత మృదువుగా, కల్చనా 
చాతుర్యంతో ఉంది. శ్రీముని పట్టాభిషేకం వరకు ఉన్న కథ మాతం ఉంది. ఉత్తర 
కాండ కథ లేచు. (ఏ. న, చ-నూ. పే, రా.) 
రామాభ్యుదయము 
రచనాకాలం : కీ. శ. 1880 _పాంతం, 
కర్త మరింగంటి వేంక టనరసింహాచార్యులు. 
రామాభ్యుదయము (అలభ్యం) 
రచనాకాలం : కీ. శ. 18వ శతాబ్దం. 
కర్ర * మరింగంటి సింగరాచార్యులు. 
రామాయణంవారు 
దివ్య [గంథం రామాయణం పేరుతో నచ్చిన ఇంటిపేరు, 
(భారతి_మా 40-229) 
రామాయణ కథాసారమ్‌ (సం) 
కర్త ; రఘునాథ నాయకుడు. . 
ఇందులో రామాయణ కథ సం|గహంగా చెప్పబడింది. కవి తెలుగులో ఈ 
రామాయణ కథను కావ్యంగా చెప్పాడు. ము[దితమైన రఘునాథ రామాయణం తెలుగు 


904 తెలుగు సాహిత్య కోశము 


గంథంలో (గ్రంథాదివి, ఆవశారిక తర్వాత 500 పద్యాల్లో. రామాయణ కథ +. సం|గహంగా 
ఉంది. అదే కథను కవి నంస్కృృతంలో చెప్పి ఉంటాడనీ, అదే ఈ,కథాసారం కావచ్చు 
నని పండితులు భావిస్తున్నారు. ఇది నేడు అలభ్యం. (అరు. ద-10.70) 
రామాయణ చంపువు 
కర్త కాణాదము పెద్దన సోమయాజి (చూ). 
రచనాకాలం : [క్రీ శ. 18వ శతాబ్దం. (ఆం. సం, సాం 
రామాయణ తాత్పర్య నిర్ణయ నం|గహమ్‌ (సం) 
కర్త : అప్పయ్య దీక్షితుడు. ' 
రామాయ ణపు గొవ్బిపాట 
జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పౌరాణిక గేయములు. 
రామాయణమ్‌ (నం) 
నామాంతరం : శ్రీరామాయణ సార కావ్యతిలకమ్‌. 
కవయికతి ౩: మధురవాణి. 
ఈ రామాయణం రఘునాథ నాయకుని తెలుగు రామాయణానికి సంస్క తాను 
వాదం. సుందరకాండ వరకు గల భాగం 14 సర్గల మాతం లభించింది. మొత్తం 1500 
శ్లోకాలున్నాయి. తన రామాయణాన్ని సంస్కృతంలో [(వాయగల సమర్థులెవరా ఆని 
రఘునాథుడు ఆలోచిస్తుంటే శ్రీరామచం[డుడే అతనికి కలలో కనబడి మధురవాణి "పేరు 
సూచించాడట. 
అయితే దొరికినంతవరకూ రఘునాథుని రామాయణంతో, మధురవాణి రామా 
యణం పోల్చిచూ "సే అది అనువాదం వలె కన్పించదు. సంస్కృతంలో కొంత విస్పృతి 
ఉన్నది, (అరు ద-10-80; ద. దే.వా-8ి8) 
రామాయణము (అలభ్యం) 
కర్త ఏ ఆరవీటి తిరుమలరాజు. 
ఆంకితం : విరూపాక్ష దేవునికి. 
ద్విపద కావ్యం, (అర[ద-10- 188) 
రామాయణము 
కర్త: ఆలూరి కుస్పనకవి. 
కాలం: ER శ, 1రవ శతా ద్దిం. 
కవి దీన్ని యక్షగానంగా రాశాడు. ౮ (కస్‌! 84) 
రామాయణము (అలభ్యం) 
కర్త క ఎజ్రా _పిగ్గడ, 
అంకితం = |(పోరియ వేమారడ్డికి. 


ప్రాచీన సాహిత్యము 000 


రచనాకాలం : డీ. శ. 1924.49 మధ్యకాలం. 
(పత్వేకత : దీనిలోని తొమ్మిది పద్యాలను కూచిమంచి తిమ్మకవి ఉదాహ 
శించాడు. గణప వరపు వేంకటకవి మూడు పద్యాలను తన “[పయోగరత్నాకరంిలో 
ఉదాహరించాడు. ఈ [గంథంలోనివని మరి నలభై ఎనిమిది పద్యాలను కీ. శే.. వేటూరి 
వారు ఉదాహరించారు. కవి రామకథను భారతారణ్య పర్వశేషంలోనూ, హరివంశం 
పూర్వభాగంలో కూడా వర్ణించాడు. (వా-చ-24; ఆరు. ద-8) 
రామాయణము 
కర్త : కట్టా వరదరాజు. 
అంకితం : శ్రీ వేంకటేశ్వరస్వామికి. 
రచనాకాలం : కీ. క, 1660 [పాంతం. 
ద్విపద కావ్యం. కవిత్వం మిక్కిలి రసవంతంగా ఉంటుంది. ము|దితం. జల్లి 
మాటలు, అపశద్దాలు, పునరు కౌలు లేకుండా సర్వో త్రమంగా _నాయాలనే పట్టుదలతో 
కవి దీన్ని రచించాడు. కథ యథా వాల్మీకంగా ఉంది. వేంకపేశ్వరుడు కలలో కనబడి 
కవిని ఈ రామాయణ రచనకు పురికొల్పాడట. (క.స_216; క,త_11-228) 


రామాయణము (అలభ్యం) 
కర్త: కుందుర్తి వేంఠటాచలకవి. 
కాలం : డీ. శ. 18వ శతాబ్ది పూర్వార్థం. 
వచన కావ్యమట. (క.స-208) 
రామాయణము (అలభ్యం) 
కర్త : కొరవి సత్యనారన (చూ). 
కొరవి గోపరాజు ఈ కృతిక రను కవిస్తుతిలో నుతించాడు. (ఆరు[ద-4) 
రామాయణము 
కర్త : చిత్రకవి వేంకటరమణ కవి. 
కృతిపతి: సుబ్బారాయుడు (వివరాలు తెలియవు). 

(పత్యేకత : దీనికి “విద్వత్కవి కర్ణ రసాయన” మనే నామాంతర ముంది. 
ఇది సకల వర్ణనా పూర్ణ రామాయణ మని కవి చెప్పాడు. ఇది పిండి పోలు లక్ష్మణ 
కవి |[వాసిన రావణ దమ్మీయం లాంటిదని చాగంటి వారన్నారు. “ఈ కవిపై నెవరో 
అభియోగము తేగా ఆతనిని రావణునిగాను, తనను రామునిగాను బోల్చి ఈ |గంథము 
రచించెనట:” ఈ రామాయణంలో ఏడు కౌండలున్నాయి. వివరాలు తెలిస్తేనే తప్ప 


దీవిళోని శేష బోధపడదు, [గంథ (పతి శిథిలావసలో ఉంది. (ఆరు ద-9-209) 
ag) © 
రామాయణము య. 
కర్త a చెన్నూరు రామన్న. 


రచనాకాలం : (కీ.శ. 1820 |పాంతం. 


908 తెలుగు సాహిత్య కోశము 


అంకితం ? చిలుకూరులోని (శ్రీరామన్వామికి, 


సంస్కృత మూలానికి ఆం ధీకరణం. కవిత మిక్కిలి రసవంతమని పండి 
తులు భావిస్తున్నారు. చిలుకూరు హుజూరు నగరం తాలూకాలోనిది. (5క.స-_ 101) 


రామాయణము 


కర్త el రాఘవరెడ్డి, 
రచనాకాలం : (కీ.శ. 1780 _పాంతం, 
ద్విపద కావ్యం. 
రామాయణము 


కాలం ౫ రీ.శ. 15 వ శతాబ్దం, 
కర్త ఏ తాళ్ళపాక అన్నమాచార్యులు, 
- ద్విపద కాన్యం. తెలుగులోవి ద్విపద రామాయణాలలో ఒక విలక్షణతను 
సంతరించుకొన్న కావ్యం. దీని (పతి నష్షమైంది. (అర్ముద-8) 
రామాయణము 
కర్త : తిరుమలాచార్యుడు. 
కాలం: కీ.శ. 1674 |పాంతం, 
ఈకవి చిక్క దేవరాయల ఆస్థానంలోని వాడు. సంస్క్భృతాం[ధ కర్ణాట 
భాషలలో (పవీణుడు. రామాయణం తిరుమాలాచార్యునిగా (పసిద్ధుడు. (కీ.శ, 1674 
నాటి దేవగిరి శాసనం ఇతడే రచించాడు. ఈతని రామాయణం అంతగా [పచారంలో 
లేదు. (ద.దే.వో_ 460) 
రామాయణము 
కర్త : తుపాకుల ఆనంత భూపాలుడు. 
రచవాకాలం : డ్రీశ 1780 సాంతం, 
వచన కావ్యం. సుందర కాండను మాత మే ఇతడు (వాసినట్లు తెలుస్తున్నది. 
రామాయణము 
కర్తలు క దతా తేయులు, సింగరాజు వేంకట సుద్బియ్య. 
రచనాకాలం : క్రీ.శ. 1840 (పాంతం, 
వచన కావ్యం. ఈ (గంథంలో. దత్తా[తేయులు రచించిన అరణ్యకాండ, 
కిష్కింధాకాంశ _ వేంకట సుబ్బయ్య రచించిన యుద్ధకాండ మ్మాతం లభిస్తున్నాయి. 


[గాంథిక వచన రచన, స! (వ.వా) 
రామాయణము a 2 
కర్త * దేవకి వేంకట సుద్బికవి. 


వచనకావ్యం. ఈ రామాయణంలో అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ 


_పాచీన సాహిత్యము 907 


కొండలు మాత మే లభ్యమైనాయి, సంస్కృత రామాయణానికి ఇది సరియైన ఆం; ధీ 
కరణం. దీనిలో ఇచ్చిన అధ్యాయ సూచన వల్లి ఈ విషయం తెలుస్తున్నది. 
(వ. మ 46) 
రామాయణము (అలభ్యం) 
కర్త ఏ, బిసవకవి. 
ఇది సంస్కృత మూలానికి పశ స్తమైన అనువాదమని కావలి వేంకటరామ 
స్వామి (వాళారు, | 
రామాయణము (అలభ్యం) 


కర్త 2 మంతి భాస్క రుడు (చూ). 
రామాయణము 
కర్త ; యాముజాల శేషాచలపతి. 
ఇది యక్షగానం. అము[దితం, (య. వా. చ-8688) 
రామాయణము ' 
కర్త * రఘునాథ నాయకుడు. 


కృతిపతి : (శ్రీరాముడు. 
బాలకాండలో 0 అశ్వాసాలు, నాల్గో ఆశ్వాసంలో 26 పద్యాలు మా|తం 
లభించాయి. మొత్తం ఢీర్రి' గద్య పద్యాలు. 
పథమాశ్వాసంలో అవతారిక తర్వాత సం గహరామాయణం (60 పద్యాలలో) 
చెప్పాడు. కోసఐదేశం వ ర్లించేటస్సుడు సుభిక్ష మైన తంజావూరునే వర్షి ంచినట్లుంది, 
దశరథువి పృుత 5 రామేష్టి, ఆశ్వ మేధం తదితర, యాగాలను సహజంగా వృర్థిం 
చాడు. ఇందులోని భాష, పం గ హృదయా హాదకరం గా ఉంటాము. స. 
రామాయణాన్ని అతని ఆస్థానంలోని మధురవాణి సంస్కృతంలో |వాసిందని అంటారు. 
ఈ రెండూ వేర్వేరు స్వతం[త కావ్యాలని పండితాభిపాయం. _ (అత్ముద-10-80) 
రామాయణము 
కర్త : రెండవ ఏకోజీ (చూ. 
రచనాకాలం : (కీ.శ, 1780 (పాంతం. 
ద్విపద రచన. ఆరు కొండలున్నాయి. కొందరు ఈ రచన మొదటి ఏకోజీ 
చేసినట్లు భావిస్తున్నారు. కాని కొవ్యావతారిక నుండి ఇతడు రెండవ ఏకోజీ అని తెలుస్తు 
న్నది. “దీవికి మూలం వాల్మీకి రామాయణం. కవి మూలరి నుంగి కథను మాతం (గహించి 
స్వతం|[త రచనగా తీర్చిదిద్దాడు. (ద. దే, వా-205) 
రామాయణము _ 
కర్త ఏ శ్యామరాయకవి (చూ). 
అంకితం : తుమ్మలపాటి నుబ్బరాయ శెట్లికి, 


908 తెలుగు సాహిత్య కోళ్లము 


వచన రామాయణాలలో ఇదే తొలిదట. బాల, అయోధ్య, ఆరణ్యకాండలు 
మాతం లభించాయి. ఆయా సర్గల ప్రారంభంలో పద్యాలున్నాయి. ఇవి ఆయా సర్గల 
లోని విషయాలను సూచించేవిగా ఉన్నాయి. కలలో (శ్రీరాముడు కనిపించి తన చరితను 
తెనుగు చేయమనగా కవి అందుకు పూనుకొని ఈ రచన చేశాడు. 
“దాతుర్వర్డా_ శమ జన సంఘంబులు పఠియింప యోగ్యంబుగా” ఈ రామా 
యణ వచన రచన సాగిందట. (ద. దే. వా-800) 
రామాయణము 
కవయిత్రి : హోసూరి సాకమ్మ (చూ). 
యక్షగానం. ఇందులో దరుఫులు, లాలి పాటలు, క్రీ ర్రనలు, మంగళహారతులు, 
వచనాలు ఉన్నాయి. బాలకొండ మా(తం క్రీ, శ. 1912లో కర్నూలులో చంచమౌళే' 
శ్వర ము దాక్షర శాలలో ముదితం. అందులో కవయి(తి అన్నదానము వేంకటాంబ అని 
ఉన్నది. తరువాత ఇది హోనూరి సాకమ్మ రచనగా పండితులు నిర్ధారించారు. హోసూరి 
సాకమ్మ బహుశః అన్నదానం వారి కోడలనీ, ఆమెకే వెంకటాంబ అన్నది నామాంతర 
మనీ కొందరి అభి పాయం. (ఆరు[ద-12-928; ద. రే వా-408) 
రామాయణము (నుందరకాండ) 
కర్త వ వచ్చమెట్ల పాసయకవి. 
కాలం : (కీ.శ. 18వ శతాబ్ది ఉత్తరార్థం. 
దండకం. కవి, సుందరకొండను దండకంగా రాళాడు. 
రామాయణ వ్యాఖ్య (బృహద్వివరణ) 
కర్త వ ఈశ్వర దీక్షితుడు (చూ). 
ఇది సంస్కృత రామాయణానికి దృిహద్వివరణతో కూడిన వ్యాఖ్య. 
రామాయణ వ్యాఖ్య (లఘు వివరణ) 
కర్త ఏ ఈశ్వర దీక్షితుడు. 
ఇది సంస్కృత రామాయణానికి లఘు వివరణతో కూడిన వ్యాఖ్య. 
రామాయణ సంగ్రహము (అలభ్యం) 
కవయితి “ రంగాజమ్మ (చూ, 


ఉషాపరిణయంలో ఈ కావ్య [పన క్తి ఉంది. (ద.దే.వా- 182) 
రామాయణ సారసం గహము 
కర్త ; చూ. ముక్తేవి సుందర రామకవి. (ఆం,సం. సా_108) 


రామాయణ సార న్లవమ్‌ (నం) 
కర్త: అప్పయ్య [దీక్షి తులు. 
ఇది మహా కావ్యమని పండితాభి[ప్రాయం. (తె.వి.స_కి) 


ప్రాచీన సాహిత్యము. 909. 


రొమావజ్ఞల కొండుభట్టు 
కాలం : క్రీ.శ. 18వ శతాబ్దం, 
రచన : కపిల గో సంవాదము. 
నరసావధాని, అక్కమ్మల పుత్రుడు, మధురంగా, [శ్రావ్యంగా కవిత్వం 


చెప్పాడు. ఇతని రచన. అధ్యాత్మవిద్యా (పతిపాొదక మైనది.. (క.చ_8-198) 
రామేశం 
నామాంతరం : నిమిషకవి రామయ్య. (య,వా.చ) 
రామేశ్వర మాహాత్మ్యము 
కర్త : ఏనుగు లక్ష్మణకవి, 


అంకితం : గురజానపల్లి మల్లేశ్వర స్వామికి, 
అ = = 
క్షేత మాహాత్మ్యాన్ని తెలిప రచన. భది రాజు మల్ల మంతి కోరికపై కవి 
దీన్ని రాశాడు. ఆకరపల్లి కోదండరాముడు కవికి గురువని ఈ కావ్యం ద్వారా తేలుస్తు 
న్నది. నండూర కామమం్య తి కూడ ఈ రచనను [పోత్సాహించాడట. ఇందులోనుండి 


సమకాలీన విషయాలు చాలా తెలు స్తున్నాయి. (కె.వి,స_8) 
రామేశ్వరరావు కథ 
కర్త ఏ తెలియదు. 


జానపద చారి తక గేయం. ఈ రామేశ్వరరావు వనపర్తి సంస్థానాధీశుడు' 
అతనికి సంబంధించిన గాథ దీనిలోని ఇతివృత్తం, 
రామేశ్వర విజయము 
కర్త ; చూ, అర్బ్చకం అయ్యమాచారుులు. 
వనపర్తి స సంస్థాన [పభువైన రా మేశ్వరరావుకు సంబంధిచిన వివరాలు తెలిపే 
రచన. (ఆం. ఠః సా 
ప. మ(స 0) 
= భోగనాధుడు, (తె.వి.స_4) 
I తిప్పయ్య 
నామాంతరం : అయ్యలరాజు (తిపురాంత కుడు (చూ. 
రాయని భాస్కరుడు 
ఈయన వినుకొండ నేలిన మంతి. మహాదాత. ముప్పది ఇద్దరు మంతుల 
లోనివాడు. ఈయన దాతృత్వాన్ని తెలుపుతూ చాలా చాటు పద్యాలు క్లో కాలూ దొరుకు 
తున్నాయి. (చా-ప.ర,) 
రాయభట్టు వీఠరాఘవ కవి 
కాలం : క్రీశ. 17 వ. శతాబ్ది ౦- కౌవచ్చు. 
యు 


910 తెలుగు సాహిత్య కోళ్లను 


స్ధలం * మోదుకూరు గ్రామం, 
రచనలు : కస్తూరిరంగ శతకము, జల|క్రీడా నాటకము, కృష్ణ లీలలు. 
సలక్షణంగా రచన చేసిన కవి. కస్తూరిరంగ శతకంలో 70 పద్యాలు మాత్రం 
[(వాశాడట. వాడేవు కామరాజు తక్కినవి తర్వాతి కాలంలో పూరి చేశాడు. తు 
మదభంగ, నవఘన శ్యామలాంగా! సూరిచిత్సాబ్బ భృంగ, కస్తూరిరంగ” అనేది మకుటం, 
మోదుకూరు తెనాలి తాలూకా చుండూరు సమీపంలోవిది. ఈ కవి ఇంకా 
చాలా రచనలు చేళాడవి తెలుస్తున్నది. (శ,క,చ_450; క_.న_225) 


రాయభట్టు వీరరాఘవ కవి I 
కాలం : (కీ.శ. 19 వ శతాబ౦. 
లు 
సలం _ కా ర్వేటినగర సంసానం. 
@ ® 
రచన ; తెలియరాలేదు. 
డీ. శ, 19 వ శతాబ్దం మధ్య కొలులో కార్వేటి సంస్థాన పాలకుడె న వేంకట 
పెరునవూళ్ళురాజు బహద్దరు ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో వీరొకరు. (ఆం.సం.స్ఫా 


రాయ రఘునాథరాజు 
కాలం : క్రీశ. 1769_ 1789. 
రచనలు : 1, పార్వతీ పరిణయము 2. కవి జనోజ్జీవిని, 


పుదుకో్కోటను పరిసాలి=:చిన రాజు. సంస్కృతాంధ్ర భాషలలో విద్వా ంనుడు, 
దక్షిణ భారత దేశానికి చెందిన [పశస్త రాజ కవులలో పేర్కొనదగిన వాడు అ_గహార 
(పతిష్టాత. కవి పోషకుడే కాక [పతాపవంతుడు కూడా. 

దృిహన్నాయిక భక్తుడు. తన కృతులలో ఆద్వెత పరతత్తా గన్ని స్తుతించాడు, 
ఇతని జి స్థానక'వి నుదురుపాటి వెంకన ఈ రాజును గంథ రచనకు పోత్స హాం చాడు. 
ఇతని రచనలోని స్వతం|త కల్పనలు, జాతీయాలు, కవితాచాతురి, ఉత్స ము _శేణికీ 
చెందినవని పండితాభి పాయం. ఇతడు వేయించిన శాసనాలలో ఒకటి తెలుగు ఇభాషలో 
ఉంది. తనను “మహోధద్ధ్దండ కవి విధేయు”నిగా చెప్పుకొని ఆస్థానకవి పట్ల గౌరవం 


చూపిన రాజు, ఇతడు. (ద.దే._వా_ 414) 
రాయవాచకము 

రచనాకాలం : క్రీ.శ. 1629_64 (పాంతం. 

కర్త : విశ్వనాథనాయకుని స్థానాపతి, 


(సత్యేకత = ఇది విజయనగర రాజుల కాలప్ప రాజకీయ, సాంఘిక విషయా 
లను సమగంగా తెలిపే వ్యావహారికాం్యధ వచన కావ్యం. చారితక విషయాలను ెలిపే 
తేలుగు (గంథాలలో ఇది మూడోది, ఇందులో కర్ణాటక రాజుల దినచర్య, విద్యారణ్య 
(ప్రశంస, విద్యానగర నిర్మాణం, శంకుస్థాపన ముహూర్తం, కృష్ణరాయప ట్లా భి-షేకం: 


ప్రాచీన సాహిత్యము 911 
రాయలకు మంతుల రాజనీతి ఉపదేశం, వేగులవారి నియామకం, కోశాది వివరణ, తిమ్మ 
రుసు [పశంస, రాయలపట్టణ పరిశోధన, రాయల సేన వివరణ, విజయాప్పర వృత్తాంతం, 
అశ్వపతి, గజపతి, నరపతుల తారతమ్యం, తురుష్కుల శీలం, అహమ్మదాబాదు, గోల 
కొండల వృత్తాంతం, ముస్టి ముల దండన విధానం, గజపతులకు విష[పయోగం, రాయ 
లకు ముస్షి ములకోడి యుద్ధాలు, వివిధ విజయాలు, దీనిలో సమ్మగంగా ఉన్నాయి. ఇది 
ఒక విధంగా కృష్ణరాయల చరిత. వచన [(గంథమయినా దీనిలో మొదట నాలుగు 
పద్యాలున్నాయి. దీవికి తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానమున్నది. 
కుమార ధూర్జటి కృష్ణరాయ విజయ కావ్యానికి ఇదే ఆధార్యగంథం. ఇందు 
ము నేసభాపతి విజయ మ ఆనే విశేష విషయ సంకలితమెన వచనం కూడా పొందుపరచ 
బడి ఉంది. 16వ శతాబ్దం నాటి తెలుగు భాషా స్వరూపాన్ని, రాజకీయాలలో ఉపయో 
గించే పద జాలాన్ని తెలిపే ఆధికారికమైన రచనలలో ఇది ఒకటి. చారిితకంగాను 
భాషా పరంగా కూడా అమూల్యమైన [గంథం. (ఆరు[ద-4) 
రాయసము 
వృత్కి పరంగా [ప్రసిద్ధమైన ఇంటి పేర. వాయసకాడు లేక |వాయసము_అనేది 
పూర్వ కాలంలో ఒక ఉద్యోగం. రాజాజ్జలను, రాజ్య సంబంధమైన వ్యవహారాలను 
చక్కానా (వాయడం వీరి పని. 
రాయనము గణపయ్య 
కాలం : (కీ. శ, 18వ శతాబ్ది కావచ్చు. 
రచన ఏ; సౌగంధికాపహరణము (అలభ్యం), 
విశిష్టత : ప్రబంధ రచన [పచారంలోకి వచ్చిన తరవాత కవులు పురాణేతి 
హాసాలలొని చిన్న చిన్న ఘట్టాలను తీసుకొని, అష్టాదశవర్ణనలు జోడించి కావ్యాలు 
వాసేకాలంలో__ కాకమానిమూ ర్షికవి భారతంలోనుంచి పాంచాలి పరిణయఘట్లాన్ని 
తీసుకొని కావ్యం (వాసినళ్లై, ఈయన 'సౌగంధికొపహరణం” కావ్యంగా |వాళౌడు. ఈ 
వ్యంలొ ని ఒక పద్యాన్ని ఆజ్ఞాత (గంథసంధాత “ఉదాహరణ పద్యములు'లో చేర్చాడు. 
ఆవద్యం భీముడు, ఆంజనేయుడు సమావేశమైన ఘట్టంలోది. (ఆరు[ద_9) 
రాయనము వేంకటపతి 
కాలం : (కీ. శ, 1674_1681 ప్రాంతం, 
అం ; పెనుకొండ, 
చన లక్ష్మీ విలాసము (చంషువు). 
విశిష్టత : ఈయన (శ్రీరంగరాయల దగ్గర |వాయనకాడు. (శ్రీరంగరాయలు 
వసుచరి[త కృతిపతియైన తిరుమలదేవరాయలి కొడుకు. రాయల చిత్తం చిగురించేటట్లు 
రాయసం |వాయటమేగాక, మంచి పద్యాలుకూడా చెప్పేవాడు. తిరుపతి వెంకన్న అనతి 
మేరకు కావ్యం [వాశాడు. ఇతడు సంస్క్మతాం|ధాలలో మంచి పండితుడేగాక సంగీత 
శాస్త్ర విశారదుడు కూడానట, | (ఆరుుద-8) 


గ్ర 19 తెలుగు సోహిత్య కోశము 


రాయూరి అప్పన కాసనము: 
కాలం: కీ. శ, 1200 |పాంతం, 
శాసన పదాత : అప్పన,. 
శాసన విషయం : దీనిలో ఆప్పన పూర్వులు చేసిన దాన పస క్తి ఉంది, 
దీవిలో రెండు శార్దూలాలు అసమ[గంగాను, రెండు చంపకమాలలు, ఒక కంద పద్యం 
ఉన్నాయి. అప్పన దానశీలి, ఈయన అనురేశ్వరస్వామికి అఖిండదీసం నిలిపినట్లు ఈ 
శాసనంసల్న తెలుస్తున్నది. (తె.క.చ_812) 
రావణ దమ్మీయము 
కర్త పిండి|పోలు లక్ష ణక వి: 
నామాంతరం : లంకా విజయము. 
ఇది ద్వ్యర్థి కావ్యం. రెండు ఆశ్వాసాలున్నాయి, ధర్మరాయుడనే' పెలమ 
కులజుడు కవిగారి లంకనేలను కొంత అపహరి స్తే.అతనిని. రావణునితోను, క్షేతాస 
హరణ వృత్తాంతాన్ని రామాయణ కథలోను పోల్చి కవి ఈ కావ్యం |వాశాడు. భీమకవి, 
శ్రీనాథులు కూడా తనవలె తిట్టలేరని కవి చెప్పాడు. కావ్యం |పొఢమైంది కాదు. చాలా 
చోట్ల అర్థ శ్లేష మా[త్రమే ఉండి. వ్యాకరణ దోషాలు అక్కడక్కడా ఉన్నాయి. 
(క. చ-8-221; వా. చ_రి?) 
రావిపొటి గురుమూ రికొస్త్ర 
కాలం ఏ క్రీశ. 19వ శ తాలి, 
స్టలం 2 మదరాసు. 
సమకాలికులు : సి.పి. |బౌన్‌ దొర. జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత దిహ్మాశాత్రి 
కృతులు : తెనుగు వ్యాకరణము, వికమార్క కథలు, సంచత౦[తము. 
సంస్క తాం ధారెగ్గాలలో' పండితుడు. | ఇతడు సి [టౌన్‌ దొర గారికి తాళపత్ర [పతు 
లను |గంథ రూపంలో వెలువరించడంలో చాల సహాయపడ్డాడు. కథా వాజ్య్మయానికి 
మూలపురుషుడు. ఫోర్స్‌ సెయింటు జార్జి కళాశాలలో పండితుడుగా పనిచేశాడు. (తె.వి స_4) 


రావిపాటి (తిపురాంతకుడు 


i త ఖ్‌ 

కాలం శే (కీ శ, 14 శతాబ్ది పూర్వార్దం, 

సలం ఏ, ఓరుగలు. 

పు యా 

రచనలు : 1. |తిపరాంతకోదాహరణము 2. మదన విజయము (రతిశాస్త్రము 


(అలభ్యం) 3. చందతారాపళి 4. అంబికా శతకము (అలభ్యం) 

ర్‌, |పేమాభిరామము (అలభ్యం). 
ఆన వేమ, కుమారగిరి రెడ్లకు సమకాలికుడు కావచ్చు. |పేమాభిరామము 
(క్రీడాభిరామానికి మూల [గంథనవి కొందరి భావన. ఇది సంస్కృతంలో సిద్ధ మైన 
రచన. ఈ తిపురాంతకునిదని చెప్పబడుతున్న ఒక చాటువును అప్పకవి ఉదాహారించాడు. 
సాహిత్య చింతామణిలో పెదకోమటి వేముడు ఒక శ్లోకాన్ని వాడుకున్నాడు. [కీడాభి 
రామంలో (శ్రీనాథుడు ఇతన్ని కీర్తించాడు. (రె. రా. చు 


[పాచీన సాహిత్యము 913 


రావిమెట్ట శాసనము 
కాలం : (కీ.శ. 1008 |పాంతం౦, 
స్టలం : రాజమహేం(దవర ప్రాంతం. 
శాసన (పదాత 5 విజయాంక రక్షణుడు. 
శాసన విషయం : విజయాంక రక్షణుడు ఆ త్రిలి నాటికి రాజు ఈయన 
ఎన్నో పుణ్యాలుచేసి, బంధువులను పోషించాడని శాసనంవల్ల తెలుస్తున్నది. “వేగిమాద్య 
సలి”లో వెలసిన సక లేశ్వర స్వామికి అఖండ దీపం నెలకొల్పినట్లు ఈ శాసనం చెబుతుంది. 
ఇరుగరాజు తమ తం|డులకు ధర్మంగా అఖండ దీపం పెట్టి, కొంత పొలాన్ని అక్కడి 


వారికి దీపారాకనకు కావలసిన నేతి నిమిత్తం దానం చేసినట్లు కూడా ఇందులో ఉంది. 
" (తె.క.చ- 169) 


రాపిళ్ళు కొండ _పభువు 
కొలం : తెలియదు, 
స్ధలం “ జమ్మలమడక _పాంతం, 
ఈయన జమ్మల మడక బె శ్ళమీద శ|తువులను గెలిచి రాజ్యం చేసినట్లు చాటు 
వల వల్ల తెలుస్తున్నది. ఈయన రావిళ్ళ ముద్దుకృష్ణయ్యకు తాత. రావిళ్ళవారు 
ఆరవీటి రాజుల సాముుతుఐట. (చా.ప.ర) 
రావిళ్ళ ముద్దు కృష్టయ్య 
కాలం : తెలియదు. 


వేంకటపతిరాజు కుమారుడు. ఈయన రావిళ్ళ వంళోద్ధారకుడని “గాయగో వాళ 
బలర గండి విరుదాంచితుడనీ చాటువుల వల్ల తెలుసున్నది. (చా.ప-ర) 
గా aa) చీ 


రావిళ్ళ విరమల్ల న్న 
కొలం : తెలియదు, 
ఈయనను స్తుతిస్తూ ఒక కవి చాలా చాటువులు చెప్పాడు. ఈయన వీరుడే 
గాక త్యాగధనుడట ఒకసారి ఒక కవికి మాన్యమిచ్చి పొరపాటున మళ్ళీ తీసుకొన్నాడట. 


ఆ కవి ఈయనను నిందిస్తూ పద్యాలు చెప్పాడు. (చాటుకవి వివరాలు తెలియవు) ఈయన 
82 యుద్ధాల్లో గెలిచాడట. (చా. ప, రు 


రావిళ్ళ వేంకటపతిరాజు 
కాలం : తెలియదు. 


కొండ ప్రభువు కుమారుడు. రావిళ్ళ ముద్దు కృష్ణయ్యకు తండి. మంచి పరా 


914. తెలుగు వస కోశము 
(ఈమ శాలి అని చాటువులవల్ల తెలుస్తున్నది. (చా, ప, ర) 
రావిళ్ళ శేషనృపాలుడు 
కాలం ఏ తెలియదు, 
ఈయనను కీర్తిస్తూ కొన్ని చాటువులున్నాయి. చాటు కవిని గురించి తెలియదు 
(భనకు 
రావుకుమార వేంకట మహీపతిరాయలు 
కౌలిం ; డీ. శ. 1785_1793 మధ్యకాలం. 
సలం 2 పిఠాపురం, 
పిఠాపురం సంన్గానా ధిపతి సాహిత్య పోషకుడు. 1788 జమీకీనచ్చి 1708 వరకు 
రాజ్య పాలన చేశాడు. చేవులపల్లి బాపన్న కవి ఇతని ఆస్థానంలోని వాడే. వేంకట 
మహీపతి రాయలు అతనికి “ఫకీరుద్దీన్‌ పాలెం” (గామంలో కొంత సుక్షేతాన్ని 
దానమిచ్చి సత్క_రించాడట. (ఆం. నం. స్తా_£417) 
రావు చిన మాధవరాయడు 
కాలం * (రీ. శ. 18వ శతాబ్దం (1710-1750). 
స్థలం * పిఠాపురం, 


పిఠాపురం నంస్థానా ధిపతుల కోవలో 20 వ తరానికి చెందినవాడు. సాహితీ 
[పియుడు. దిహుళ (పదబంధ కర్తగా పేరు పొందిన “కూచిమంచి తిమ్మకవి”న ఈ మాధవ 
రాయలు పరీక్షించి కవి సార్వభౌమ” బిరువం (పనాదించాడట. (ఈ పిషయంలో 
వివాదాలున్నాయి). కూచిమంచి జగ్గకవి పృ తుడూ, శతకంధ రామాయణ కరా అయిన 
గంగన కవి కూడా ఈ మాధవ క. పస సత్క_రిపబిడ్డారు. ఈ రాజుచేత దిహూక 
రింపదిడిన జల్లూరు చం|దమపాలెం (గ్రామాల కరణీకాలను, ఈనాములను, ఇప్పటికీ 
ఈ తిమ్మకవి వంశీయులే అనుభవిస్తున్నారిట. (ఆం. సం. సా_248, 247) 
రావు మాధవ నాయకుడు 
నామాంతరం : మాధవ నాయకుడు. 


రచన * రాఘవీయమ్‌ (సం). 
ఈయన సింగభూపాలుని కుమారుడు. రాజకి, (రె. రా. చ_488) 
రావు మాధవ రాయడు 
కాలం (కీ శ 18791104 మధ్య కాలం, 


జో 
సలం 2 బిరా 
5 బరౌప్పరం 


al 


[ప్రాచీన సాహిత్యము 916 


పిఠాపురం సంస్థానా ధిశుడు. సాహిత్య పోషకుడు. “వాసవద ల్తౌ పరిణయము” 
కృతిపతి. పిఠాపురం నంస్థానా ధిపతుల కోవలో 18వ తరంవాడు. వాసవదత్తా పరిణయ 
[గంథకర్త “వక్కలంక “విరభదకవి” ఈతనికి ఆ|శితుడు. మాధవరాయడు కవికీ 
కోనసీమలో మాన్యాలు బహూకరించి ' గౌరవించాడు, 
. (ఆం. సం. సా_248) 
రావు వేంకట a: రాయడు ' 
కాలం వ (కీ. శ. 1778-1828. 
సలం. ఏ పిఠాపురం, 
సాహిత పోషకుడు. ఇతని కాలంలోనే కుంఫిణీ వారిచేత శాశ్వత వరిష్కారం 
జరిగి ఇతడు మొగల్‌ వై్మసాయిచేత జమీందారుగా గుర్తింపబడ్డాడు. సమర్థుడైన పాలకుడు, 
ఇతని సాహిత్య పోషణ అపారం. పెక్కురు కవి పండితులను పోషిం 
' చాడు. ఇతనికి మంతిగా ఉన్న “అవసరాల పద్మరాజు” స్వయంగా కవి. బాలభాగవత 
చంపూ [ప్రబంధ కర్త దువ్వూరి విశ్వనాథశాస్త్రి, (పతివాడ భయంకర రాఘవాచార్యులు 
ఇతని ఆస్టానంలోని పండితులు. దేవులపల్లి రామశాస్త్రి కూడ ఈ (ప్రభువుకు ఆస్థాన 
విద్వాంనుడుగా. ఉన్నాడు. లంకా విజయ ద్వ్యర్థి కావ్యకర్త “ పిండి పోలు రతం 
చెళ్ళపిళ్ళ నరసకవి (1795-1840) (పభృుతులు ఈతనిచేత సత్క-రింపబడ్డ వారే. వక్క 
లంక వీరభ్యదకవి పౌ(తుడై న “వక్కలంక చిన వీరభ[దకవిగిని ఈతడు సాదరంగా 
ఆస్తానానికి పిలిపించి, వాసవదత్రా పరిణయ |గంథానికి అనుబంధంగా తమ వంశచరి తను 
(వాయించినాడట. కూచిమంచి తిమ్మకవి పొతుడైన స న ఇతని కాలంలోనివాడే 
బాలభాగవత చంపువు, రామాభ్యుదయ చంవువు, మాధవ విలాసభాణము 
సుజనమనః కుముద చం దిక మొదలగు రచనలు ఈ [పభువు కాలంలో పిఠాపురం 
సంస్థానం తరపున అంధ సారస్వతానికి లభించాయి. 
(ఆం. సం. సా_244, 247, 248, 249, 259) 
రావు వేంకట నూర్యరాయడు 
కాలం (కీ.శ [9వ శతాబ్దం, 
సలం ఏ పిఠాపురం. 
రావు వేంకట నీా[ది రాయని పుత్రుడు. పిఠాపురం సంస్థానాధిపతి. తనికెళ్ళ 
సుబ్బరాయ శాస్తి రచించిన సూర్యరాయ తారావళికి కృతిపతి. క్రీ. శ. 1844లో జమీకి 
వచ్చాడు. |క్రీ, శ. 1860లో మరణించాడు, ఇతడు జమీని పాలించింది అతి స్వల్పకాలం. 
(ఆం. సం. సా_260) 


రావూరి ఎలయ 
నామాంతరం * కావూరి ఎలయ,. 
యా 


016 తెలుగు సాహిత్య కోశము 


రావూరి రాఘవరెడ్డి 


“కాలం 3 డీ. శ, 1526-1088 |పాంతం. 
సలం “ ఉదయగిరి, 
@ 


సాహిత్యపోషకుడు. వెన్నెలకంటి సూరన విరచిత విష్ణుపురాణానికి కృతిపతి, 

ఈయన (క్రీ. శ. 16 శతాబ్ది పూర్వార్జంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజధానిగా రాజ్యం 

చేశాడు. ఈయన తండి బసవ రెడ్డి కటక్‌ [పభువుఠలయిన గజపతులవల్డ, విజయనగర 
పాలకులవల్లి గౌరవ చిహ్నాలు పొందాడు. ఇతడు వేమారెడ్డి వంళావికి చెందినవాడు. 

(తె. వి, స_() 


రావూరి వేంగా మాత్యుడు 
కాలం : 1800 ప్రాంతం, 


సాహిత్య పీతికలవాడు. అనమగు ర్తి రంగయ్య రచించిన యాచవగిరి మాహా 
త్మ్యమనే ప్రబంధం ఇతనికే అంకితం. (5, స_178) 


రావూరి సంజీవరాయ కవి 
కొలం౦ం : కీ. శ. 1780.86 |పాంతం. 


సలం : మందళము (మంగళగిరి తాలూకొ_గుంటూదు మండలం) 
బిరుదు ; కవి విరాట్‌. 


రచనలు : రుక్మిణీ పరిణయము, వీరనారాయణ శతకము, వసుదేవనందన శతకము, 


భాగవతములోని ఏక్షాదశ ద్వాదశ స్కంధములు, _తివి కమ విలాసము, కృష్ణలీలా తరం 
గము మొదలగునవి. 


గురవ కవీం|ద పెద్ద మాంబల పృుతుడు రఘుపతి పౌతుడు ఇతని స్వగా 
మము మందళం (మందడం). ఇది బెజవాడకు సమీపంలో ఉంది, ఇతని పూర్వీకులు 
తెనాలి తాలూకా పెదరావూరు వాస్తవ్యులట. 
కొలనుపాక అని కొందరి ఆభి పాయం, 


దించాడు, 


అక్కడ [గామ కరణాలు వీరే. ఇతనిది 
ఆక్కడ కూడా ఈ కవి భూములు సంపా 


డీ శ. 1700 నాటికే ఇతడు కవిగా (పసిద్దుడు. ' ఉభయభాషా విశేషరసగుణా 
లంకృతి కలవాడు. ఇతనిని గురించి చాలా కథలు [పచారంలో ఉన్నాయి ఇతనికి ఉర్దూ 


భాష కూడా వచ్చునట. నె జాం మండలంలోనూ, ఇతర సంసానాలలోను చాలా క్షేత్ర 
కా ఖి 
సంపాదనం చేశాడట, 


రుక్మిణీపరిణయం ఇతనిది కాదనీ, కొప్పర్తి నరస కవి కృతమని కొందరి 
అభిపాయం, కాని ముదిత 


(పతులలో సంజీవరాయ కవిపేరే ఉంది. 
ఇతడు చిత 


బంధ కవిత్వం కూడా చెప్పాడు. తాను (వాసిన కొన్ని పద్యాలకు 
తానే స్వయంగా సంస్క 


ఫ$తంలో అర్థం |వాశాడట, (4.క.చ_818) 


[(పాచీన సాహిత్యము 917 


రావెళష అంగమనాయకుడు 
కాలం వ |కీ. శ. 17 వ శతాబ్ద ౦. 
హలం : కొచ్చెర్ల కోట సను (నెల్లూరు (పాంతఠ6.) 
సాహిత్య(ప్రియుడు. కృతిపతి. కొచ్చెర్ల కోటసీమను పాలించిన రాజు. రావెళ్ళ 
(రావిళ్ళ్ర వారు, ఆరవీటి రాజులకు సామంతులుగా ఉండేవారు. వీరి సాహితీపోషణనూ 
పరా!కమాలనూ చాటుతూ చాలా చాటువులున్నాయి. లింగనాయకుడు గోలొ-౦డ 
పాలకుడైన సులాన్‌ ఆబ్లుల్లాకి (1617.76) సమకాలికుడు. 
రత్నాకరం గోపాలరాజు ఇతని త శయులో ఉండి రచనలు చేశాడు. అతని 
“సౌగంధికా కుసుమ |పసవాపహరణము” ఈ లింగమనాయకునికే అంకితం, 
(ఆరు ద-12-18%) 
రాస కిడలు (అలభ్యం) 
కహ : విజయరాఘవ నాయకుడు. 
యక్షగానం. (పదర్శనార్థం రాసిన సంగీత నృత్య రూపకం కావచ్చు. 
(ద. డే-వా-87) 
రాస నాతుకాలు 
చవామయాంతరం : వెన్నెల నాటకాలు (చూ). 
రాస _పబంధము 
నాట్యానుగుణమయిన గీత రచనా విశేషం. “రానము.... నాట్య కథా (ప్రబంధ 
నోల్లా నము దింధ చిత్రిత విలాసము.... మండలీకృత విభాసిత తాళ లయాను సంధ విన్యా 
సము” అని శ్రీ గోపాలకృష్ణ విలాసంలో రామాయణం వేంకట నారసింహ కవి చెప్పాడు, 


భాగవత దశమ స్క౦ధంలో “శంఖ పద్మ వజ కందుక చతుర్ముఖ చ[క 
వాళ చతుర్శద సౌభ[ద నాగ సంద్యా వర్త కుండలీకరణ కురళీబంధ [పముఖంబులుగో 
రాన _కీడా [పదిఎధాలుగా "పేర్కొ నదిడ్డాయి, 

నృత్య [పక్రియకు అనుకూలాలయిన గీత [పదిందాలే రాస (పదింధాలు. 
దీవికి సంగీత రత్నాకరంలో లక్ష్యముంది. కొనుకొలను వేంకటదాసు “శ్రీకృష్ణ నాటక 
యక్షగాన మహా |పదింధ రాస (క్రీడ విలాసము చెప్పాడు. (య.వా.చ-8 40-41) 


రాళబండేి పట్టాభి రామరాజు 
కాలం : (కీ.శ, 17వ శతాబ్ది 
స్తలం వ కుం కెళ్ళగుంట (కుంకులగుంట) [(గామం, 
ఈయన  నరసారావుపేట సంస్థానా ధిపతి అయిన మ(లాజు గుండారావు 
అస్థాన కవి. “కృష్ణా” స్నానాలకు ఈయన ఆమరావకికి పోయి, [పభువై న వేంకటా|ది 
నాయవి త్యాగ శీలాన్ని విని, ఆయనను కీర్తించాడు. తన ఉప్పు పులుసు తిని, సాటి 
వాది సభలో పరాయి రాజును కీర్తించి, తనను కించపరివినందుకు గుండారావు కోపించి 


918 తెలుగు సాహిత్య కోశము 


వటాభి రామరాజు తిరిగి నరసారావుపేట సీమలో అడుగు పెడితే ఫిరంగులతో కాల్చి వేయ 
మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసిన భట్టుకవి (పట్టాభి రామరాజు) భయపడి. వేంక 
టా(ది నాయని ఆస్థానంలో నే చేరిపోయాశు వెలమ దొరల కొలువు వేయి సంవత్సరాలు 
చేసినా, కొసు వీసమెనా కనబడదని, వెలమనారు మెచ్చితే మంచి ముచ్చట్లు చెబుతారని, 
కోపి స్తే (పాజాలయినా తీస్తారని ఇంకొక పద్యం చెప్పాడు. 
ఈయన మైదోలు రామన్న మంత్రి, భాస్కరుని బలమన్న, కుడుముల 
రామన్న, కుడుముల వాసయ్య, కోట కోటిశము మొనలగు వారిమీద చాలా చాటు 
పద్యాలు చెప్పాడు. (చా.ప.ర) 
రుంజలవారు 
విశ్వ (బాహ్మణులను ఆ|శయిస్తూ, వారిని ఆరాధిస్తూ, వారిపై ఆధారపడిన 
కళాకారులే రుంజలవారు. వీరి ముఖ్య వాయిద్యం *రుంజ' కావటంవల్ల వారికి ఆ 
పేరు వచ్చిందంటారు, 
వీరు సంచార జాతులుగా తెలుగు దేశంలో ఉన్నారు. వీరిని విశ్వ బాహ్మ 
ణులు ఎంతో అప్యాయంగా చూస్తారట. వీరు విశ్వకర్మ పురాణాన్ని గానంచేసి పారి 
తోషికాలు పొందుతూ ఉంటారు. ఒక్కాక్క జట్టులో “రుంజ” వాయించే వారు పది 
మంది వరకు ఉంటారు. అందరూ రుంజను అద్భుతంగా వాయిసారు, 
(నా. ర, చ-_ 282) 
రుక్కవతీ పరిణయము 
కర్త ఏ చూ. అనఘము కోదండఠామకవి, 
చూ. రుక్కొవతీ పరిణయము. (ఆం.నం సా_435) 
రుక్కవతీ పరిణయము 
కర్త! (చూ) శేకపల్లి సోమనాథకవి, 
అంకితం : కాక ర్లపూడి గోపాలరాయ పాయకరావుకు. 
ఐదాశ్వాసాల పదబంధం. కృతిపతి వంశచరి[త వి సరంగా చెప్పబడింది. 
ఇతివృత్తం : మన్మథుడు [పద్యుమ్నుడుగా జన్మించడం మొదలుకొని, 
శంబరాసురుని వృతాంతం, ఆతని వధ, మేనమామ రుక్మి తనయ రుక్మవతిని స్వయవరంలో 
(గహించటఎ వరకు ఉంది మూలం భాగవత దశమస్క_౦ధంలోని కథ. సమకాలీన చారి 
(తిక విశేషాలు కొన్ని చెప్పబడ్డాయి. సంస్కృత పదభూయిష్టమెన రచన. ఓజస్సు, 
(పనాద గుణం కావ్యమంతటా కనిపిస్తాయి. (క.త_13_61) 
రుక్మాంగద చరి త (అలభ్యం) 
కిర్ర * చదలవాడ మల్లన, 
అంకితం : కొండవీటి పాలకుడు బాచమరుసయ్యకు (రామయ భాస్కరుడు) 
ద్విపదకావ్యం. తెలుగులో దీనివి ఇంతకుముందే ఏకాదశ మహాత్మ్యం అనే 
పేరుతో |పౌథఢకవి మల్ల న కావ్యంగా |వాశాడు. దీనిని లాక్షణికులు [ప్రమాణంగా అంగీక 


[సానీన సాహిత్యము 010 


రించారు. అప్పకవి అఖండయతులను చెప్పేటప్పుడు దీనిలో నుంచి రెండుపాదాలను ఉదా 
హరించాడు. (ఆరు[ద-8.-149) 
రుక్కాంగద చరిత 
నామాంతరం : ఏకొదశీ మాహాత్మ్యము (చూ. 
కర్త a (పొఢకవి మల్లన. 
రుక్మాంగద చరి త 
కర్త: మేరత్తూరు వేంకట రామశాస్త్రి. 
మేరత్తూరు భాగవత మేళనృత్య నాటకం. సులలితమైన కె శికీవృ త్తిలో రచన 
సాగింది. (తె.వి.స_4) 
కరః వేంకటగిరి. 
అంకితం : విషునికి. 
మూడాశ్వాసాల ద్విపద కావ్యం. కవి దీన్ని ఖండో జీరాయన కోరికమీద రాశా 
డట. పరమభ క్తుడై న రుక్కాంగదుని చరిత వర్ణితం. కృ త్యాదిలో కవి పంశచరి తవ ల్ల 
ఇతని అన్న గిరిరాజ కవిని గురించికూడా తెలుస్తున్నది. ఇత నికంజబముందు చదలవాడ 
మల్లన రుక్మాంగద చరిత ద్విపదలో |వాశాడు. (ద. దే.వా-227) 
రుక్కావతీ పరిణయము 
కర్త : అనఘము కోదండ రామకవి (చూ. 
అయిదాశ్వాసాల శృంగార [పబంధం [పద్యుమ్నుడు తన మేనమామ కూతు 
రిని పెళ్ళిచేసుకోవడం ఇందులోని కథ. శైలి ధారాళంగా ఉంది. (అరు ద- 10-254) 
కర్త: వి శ్వేశ్వరకవి. 
నాటకం, 
కర్త * తెలియదు, 
జానపద పౌరాణిక గేయం. కథ భాగవశానికి సంబంధించినది. 
రుక్కిణీ కల్యాణము 
కర్త న మేరత్తూరు వేంకటరామశోా సి. 
సంగీత నృత్య రూపకం. నృసింహ జయంత్యుత్సవాల్లో (పదర్శింపబడు 
శుందేది. దీనిని సంగిత రూపకంగా ఆకాశవాణి [పసారం చేసింది. రచన సులలిత 
మైన కైశికీ వృత్తిలో ఉంది. (శారదాధ్వజం- 124) 


920 తెలుగు సాహిత్య కోశము 


రుక్కిణీకల్యాణము (అలభ్యం) 
కర్త ఏ విజయ రాఘవనాయకుడు. 
ఘనమైన యక్షగానంగా కవి దీన్ని పేర్కొన్నాడు. (ద. దే.వా-88) 
రుక్కిణీ కష్ణ ఏవాహము (అలభ్యం) 
కర్త * రఘునాథ నాయకుడు. 
యక్షగానం. ఈ కృతిని రఘునాథుని ఆస్థానంలోని విరిబోండ్లు వినిపిస్తు౦డే 
వారట. (ద.దే.వా-శిర్‌) 
రుక్కిణీపతి శతకము 
కర్త : దెట్టక వి రామయోగి, 
చక్కని ధారాశుద్ధిలో (పొఢంగా ఉన్న రచన, (శ.క.చ-850) 
రుక్కిజీ పరిణయ నాటకము 
కర్మ + వేంకటనారాయణ కవి. 
[పదర్శనానుగుణ మైన యక్షగాన నాటకం. (వీ య-208) 
రుక్మిణీ పరిణయమ్‌ (నం) 
కర్మ : అనివిళ్శ వేంకటశాస్త్రి. 
కావ్యం. 
రుక్కిణీ పరిణయమ్‌ (నం) 
కర్త . చకక వి. 


(తె వి స_4) 


(తె.వి.స6_222) 
రుక్కిణీ పరిణయమ్‌ (సం) 
కర్ణ : రాజ చూడామణి దీక్షితుడు. 
చారితక |ప్రశస్తిగల 10 సర్గల కౌవ్యం. కావ్యావతారిక నుండి ఆనాటి 
చారి తకాంళాలు తెలుస్తున్నాయి. 
ఇతివృత్త౦ రుక్మిణీ కృష్ణుల పరిణయం. (తె వి,స_8_242; తం.ఆం.నా_198) 
రుక్మిణీ పరిణయమ్‌ (సం) 
కర్మ : రామవర్మ. 


నాటకం, (తె.వి స_6) 


రుక్కిజీ పరిణయము [అలభ్యం] 
కర్త ఏ తెలియదు. 
కాలం : కీ. శ. [6వ శతాద్ది౦ ఉ త్తరార్థం కావచ్చు. 
అంకితం పూసపాటి కృష్ణమరా జుకు, 


ఇపావీన సాహిత్యము 321 
“ఉషాభ్యుదయి ప్రబంధం ద్వారా ఈ కావ్యం గురించి తెలుస్తున్నది ఈ 
కృష్ణమరాజు |క్రీ. శ. 18న శతాబ్దం ఉత్తర భాగంలో సంస్టానాధీకుడై ఉండవచ్చును. 
(ఆం.సం.సా_412) 
రుక్తిల్రి పరిణయము 
రచనాకాలం 2 |క్రీ.శ. 17650 పాంతం- 
కర్త 3 ఉన్నవ యోగానందుడు. 
కొవ్యం., వివరాలు తెలియవు. (క,స_170) 
రుక్మి క్రి పరిణయము 
కర వ (చూ) కూచిమంచి తిమ్మకవి. 
ఆంకితం: పిఠాపురంలోని కుక్కు చేశ్వర స్వామికి. 
రచనాకాలం 2 కీ.శ 1716 పాంతం. 
ఐదాశ్వాసాల శృంగార [పదింధం, 
మూలం భాగవతంలోని రుక్కిణ్‌ కల్యాణగాథ. పౌఢమైన రచన. పిఠాపుర 
వర్శన రమణీయంగా ఉంది. ఇది కవి తొలి రచన ఆని కొందరు భావిస్తున్నారు. 
రుక్మిణీ పరిణయాన్ని సత్యవోలు భగవత్క_వి, లింగనమఖ కామేళశ్వరకవి? 
కొప్పర్తి నరసన్న, మణికొండ వెంకటరమణ, రావూరి సంజీవరాయ కవి |పణింధాలుగా 
[వాశారు. అన్నిటిలో తిమ్మకవి రచనయే మేలుగా ఉంది. (క త-_18_168) 
రుక్మిణీ పరిణయము (అలభ్యం) 
కర్త + పడకండ్ల గురురాజకవి. 
గడ్యపద్యాత్మకమైన ఠచనగా కవి మరో రచనమైన “శేషధర్మములు”లో 
'పర్కానబడిండి. 
రుక్కిణీ పరిణయము 
రచనాకాలం ; (కీ. శ, 1786 ప్రాంతం, 
కర్త; రావూరి సంజీవరాయక వి. 
ముదితం. కృత్యాడిలో కవిని గురించి వీవరంగా ఉంది. ఈ కోవ్యఠి రచీంచి 
నడి కొప్పర్తి నరసకవి ఆని కొందరి అఖ్మిపాయం, రచన [పొఢమైనది. చిత బంధ 
కవితా రీతున్నాయి, (క.స_281) (శ.క.చ_8 78, 
రుకిబ్మీ పరిణయము (అలభ్యం) 
కర్త: లిగనమఖి శ్రి కామేక్వరకవి (చూ). 
అంకితం 2 ముద్దళఘరి (క్రీ. శ. 1875-78) కి, 
కృతిపతి మధువు నాయకరాజు వంశానికి చెందినవాడు, (ద. దే. వొ-821) 
రుక్మిణీ పరిణయము 
కర్త ఏ సత్యవోలు భగవత్కంవి. 


922 తలుగు సావాత్య కోశము 


అంకీతం * అలుమేలు మంగ, వేంకటేశ్వర స్వాములకు. 
నాలుగొశ్వాసాల ప్రబంధం. భాగవతంలోని రుక్మిణీ కల్యాణగాథ  దీనిక్లి 
మూలం. 
విశేషం: ఇందులో దశావతారాలను వర్ణిస్తూ చెప్పిన పదకొండు సీస 
పద్యాలు మిక్కిలి [ససిద్దమైనవి. వీటిని బ్రాహ్మణ సంతర్పణలలో థోజనకాలంలో తర. 
చుగా చదువుతుంటారు. ఇందులోని దండకం ఒకటి, విడిగా [పాచుర్యాన్ని పొందింది. 
ఈ దశావతార పద్యాలను దిట్టకవి [పకాశునివిగా కాశీచయనుల లక్ష్మణకవి, 
పేర్కొన్నాడు. భగవత్క_వి దశావతార పద్యాలలో “వై కుంఠనాథ లక్ష్మీసనాథ. రక్షణ. 
పరాయణుండ, నారాయణుడ"” అనే మసుటముఎటుంది,  (క.త- 18-15; శ,క.చ_108) 
ముక్తి ణీ సత్యభామా సంవాదము 
కర్త: (చూ హాజీ, 
కాలం: క్రీ శ. 18వ శతాబ్ధం. 
సంవాద నాటకం. దక్మిజ్‌ సత్యభామలలో కృష్ణుడు రుక్మిజీతో నే మాట్లాడుతూ 
ఉంచే సత్యభామ ఆ గహించడం, వాం సంభాషణలు _ చినరకు ఇసరూ కలిని రుని 


_ సేవించడం ఇందులోని కథ. (చ ay (1 
కాలం : కీ శ 1160-1100 [పొంతం. 
స్టలం : ఓరుగల్లు. 


రచన +? నీతి సారము (సంస్కృతంలోనూ, లెలుగులోనూ.) 
ఓరుగల్లు కాకతి రెండో (ప్రోలరాజు కుమారుడు. ఇతడే మొదటి (పతాప 
రుదుడు- 
మడికి సింగన ఈ రుదదేవుని నీతిసోరంలోని కొన్ని పద్యాలను తన "సక 
నీతి సమ్మతం”లో సంకలనం చేళాడు కొని కర పేరు చెప్పలేదు. i 
రుదమహిమ (అలభ్యం) 
కర్త ; మల్టి కొర్టున పండితుడు, 
కాలం : |కీశ. 1160 |పాంతం, 
కుదరాజు తిరుమల రాజు 
కాలం : కీ శ 1800 [పాంతం. 
స్థలం ఏ గోదోవరీ మండలం. 
సాహిత్య పోషకుడు. (కొత్త లంక మృత్యుంజయ కవి రచనగా చేప్పు 
బడుతున్న “నిరోష్ట్య నలచరి త” కోవ్యపు కొన్ని (పోత వతులలో గద్యలో తిరుమల 
రాజు పేరున్నది. ఇతడే ఆ కావ్యం రచించినట్లున్నది. మృత్యుంజయ కవి ఇతని 
కాశితుడై తన రచనలో ఇతని పేరు పెట్టి ఉండవచ్చును. చః నిరోస్ట్య నలచరి త 
అంతర్వేది లక్ష్మీనృసింహ స్వామికి అంకితం, (క.చ_8. 168) 


123 
శుద ఇవహా(న నామములు 
కద హ్‌ మల్లి కార్జున పండి శ్రుష్పు, 
కాలం : క్రీశ. 1150 _పాంతం, 


ఈర్ష * అమలాపరప సన్యాసికవి, 
మూడాశ్వాసాల (ప్రబంధం. పతులు నేడు అలభ్యం. ఇదె రుదాక్ష ఫల మాహా 
'త్యష్దింగా [(పసిద్ధం- దేవులపల్లి చం దళౌస్త్రి, తుమురాడ పాపకవి ఈ కవిని గురించి 
చెప్పారు. 
రూపక యు 


రూపక [పక్రియ నాట్య వేదానికి సంబంధించినది. నటవిటగాయక సంబంధి 
ఆయిన నాటక కళకు ఆధ్యాత్మికత్వం, పవిత్రత కల్పించి ప్రాచీనులు దీనివి ఉపవెదాలలో 
చేర్చారు. నాట్యం ఆధారంగా రూపకాలు, నృత్యం ఆధారంగా ఉపరూపకాలు వచ్చి 
నాయిని *భావ|పకాశికె చెబుతున్నది. వూర్వం రూపకాలను అప్పరనలు (పవర్శి-చే 
చారలు. 


ఇది దృశ్యకావ్యం. ఇందులో సాండి (వస్తావన, విష్కంభము, ఆంకము, 
రంగయు, పంచసంధులు మొదలగునవి ఉంటాయి. సూూతధారుడు రంగాధ్యక్షు ము, 
నాయికానాయకులు, నట, నరక, పెబ, విదూషకాదిపా[తలు౨టా యు. ఇం 
చాలా రకాల పాతలుంటాయి. రూపకంలోని పాతలు ఉత్తమ, మధ్యమ, అధమ 
ములనే భేవాలతో ఉంటాయి. ప్యాళోచిత భాష నియతమై ఉంటు ది. భరతుడు తన 
నాళతువ్రై శాస్త్రంలో దశవిధ రూపకాలను, నాటికొ లక్షణాలను చెప్పాడు. 


“ 


భరతుడు చెప్పిన దశవిధ రూపకాలివి : 
1, నాటకము 2. (పకరణము కి. ధభా౭ము శీ. పహసననము క తమము 
క. చ్యాయోగము 7. సమవాకారము 8. వీథి $. అంకము 10. ఈహామృగము. 
భరతుడు 'న టికిను గురించి కూడా చెప్పాడు కావి ఉపరూపకాలను | పసా 
వించబేదు. సాహిత్య దర్చణకావడు, శారవ తనయుదు కోహలుడు మొవలగు వారు 
96 ఊపరూపకాలను గురించి చెప్పారు. (చూ-ఉపరూవకాలు). (తెంవి స 
రంతఠూా ది చిటనామాత్ఫ్యుడు 
కాలం : [క 16 వ శతాజం, 
ఆ 
సలం : విజయనగరం. 
శ 


సాహిత్య పీతి కలవాడు, భోనుకవి తెవిగించిన పంచతం తాన్ని అంకితం 
బొందమని లక్షీ నారాయణునికి ఆలోచన చెప్పినవాడు ఇతడే. ఇతడు శ్రీకృష్ణ దేవ 
రాయల కాలంవాడు కావచ్చును (క.స_149) 


spy తెలుగు సాహిత్య కోశము 


రెండో వెంకటపతి రాయలు 
కాలం : (కీ.శ. 1508 _ 1814 (పాంతం; 
స్థలం ఇ. పెనుకొండ. 

విశిష్టత = ఈయన కవి పండిత పోషకుడు. వను చరిత కృతిభర్రయైన 
తీరుమల దేవరాయల కుమారుడు, కర్నూలు జిల్లా, నంది. కొటూ్కూరు తాలూకా తరి 
గొప్పుల (గ్రామంలోని. విద్వాంసులైన నరసన్నను, ఆయన కుమారులు అప్పయ్య, 
దత్తన్న, మల్ల నలను ఆదరించి పోషించాడు. దత్తన్న ఈయన కొలువులో (వాయన 
కాడు, అప్తే “చం[దభాను చరిత” కృతికర్త, దత్తన్న సోవరుడు మల్లన కూడా 
ఈయన దగ్గర [వాయసకాడుగా ఉండేవాడు. ఈ రాయల దగ్గర మల్లి నకు చాలా పలుకు 
బడి ఉండేది. (ఆరుద- 9) 

రెట్టమత శా సము 
కవులు : అయ్యల, భోస్కుర కవులు. 
అంకితం : కొం[డ్రాజు అంకట్తా (రై 

కాల స్వరూ పాదులను తెలిపే పే అయిదొశ్వాసాల' పద్య కావ్యం. 

[పత్యేకత : కన్నడంలో రెట్టడు అనే శాస్త్రజ్ఞుడు |వాసిన [గంథానికి తేని 
గింపు, [ప్రతి పద్యరిలోను వెంకటా (ది -పేరుగాని రెట్లనిేే పేరుగానివచ్చేటట్లు వాశారు. 
కవులుతమను గురించి ఏ వివరాలు చెప్పుకో లేదు ఇందులోవర్షానికి, పంటలకు సంబుధిం 
చిన వివరాలున్నాయి. ఇది ఒక రకంగా దోనయామాత్యుని సస్యానందం నంటిది, 
ఈ (గంథంలో చివర భాగం జోతిష్యం. పభవ, విభవ మొదలగు ఆరవై సంవత్స, 
రాలకు ఫలితాలు ఉన్నాయి. (ఆరుద_9) 

రడ్డిప లె ముద్దమరాజు 
కాలం : (క్రీ.శ, 16 వ శతాబ్ద, 
సలం గ రెడ్డి పల్లి. 
రచన : అష్షమహిషే కల్యాణము (అలభ్యం), 

విశిష్టత : ఈయనకు ముందే అష్ట మహిషీ కల్యాణోవ్ని తౌళ్ళపాక చిన్నన్న 
ద్విపదలో రచించి ఉండవచ్చు. ఈ కవి చిన్నన్నకు అర్వాచినుడు కావచ్చు. లభించిన 
పద్యాలను బట్టి కావ్యం చంపువు అని ఊహిస్తున్నారు. 2 పద్యాలను మాత్రమే ఆజ్ఞాత 
[గంథ సంధాత ఉదాహరించాడు. రెండూ అవతారికా పద్యాలు. ఒక పద్యంలో 
మంగళో చరణం. రెండోదానిలో వాల్మీకి [ప్రశంస ఉంది. కవి అనంతపురం జిల్లా 
కదిరి తాలూకాలోని రెడ్డసల్లి నివాసి కావచ్చునని సండితాభి పాయం. (ఆద[ద-9) 


తవరండు క్యారీ 


కాలం క (కీ. శ. [812 (పాంతం, 
ఈయన (వాస్‌ మదించిన (గంథాలు నో 


(పాచీన సాహిత్యము 925 


1. దేవునియొక్క సువార్తలు (క్రీ శ. 1812) 2. ఏసు కీస్తు నూతన నిర్హ 


యము (కీ. శ. 1818) 3. తెలుగు భాషా వ్యాకరణము (A Grammar of 
Telugu language). 
ఆంగగ్గ భాషలో తొలి తెలుగు వ్యాకరణాన్ని [వాళాడు. (వ. వా-61) 
'రెకపల్సి సోమనాథకవి 


వ్యవహారనామం : సోమన్న శాస్తి. 


కాలం శ డీ. శ. 1720.90 ప్రాంతం. 

స్టలం * గోదావరి మండలంలోని తాశపూడి, 

సంసానం “ సత్యవరము (విశాఖపట్టణం మండలం). 
యూ యు 


సమకాలికుడు * అదీదము సూరకవి 
రచనలు స్‌ రుక్కవతీ పరిణయము, 


తర్క వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతుడు. సాంగ శిరస్క వేదాఢ్యేత, 
గౌతమ రాజనే ఆంధ పండితకవి దగ్గర ఆంధ ఛుదఃళా స్తం నేర్చుకొన్నాడట. సత్య 
వరం సంస్థానంలో కాకర్ల గోపాలరాయపాయకరావు ఆస్థాన కవిగా ఉండేవాడు. 


ఇతని కావ్యంలో కుకవినింద సూరకవిని మనసులో పెట్టుకుని చేశాడని 


చెపారు. ఈతవి నివాస స్టలాన్ని గురించి భిన్నాభి పాయాలున్నాయి. విశాఖ మండలం 
లోవి సత్యవరం వాడని కొందరు అంటున్నారు. 


అనేక సంస్థానాలు దర్శించి బహుమతులు పొందాడు. (క. త-18-61) 
"రెకులు-రగడలు 


రేకులంపే పాటలు లేక పదాలు అనవచ్చు. పూర్వకాలంనుంచి తెలుగులో 
వచ్చిన వివిధ యక్షగానాలలో |పచురంగా కనిపిస్తున్న జంపె, (త్రిపటాది తాళలయా శ 


యా-యిన రచనలను తెలుగు లాక్షణికులు రేకులన్నారు. ఇవి వివిధ రగడలకు వికృతి 
రూపాలని కూడా పండితాఖి పాయం, ఇవి తాళ (పధానాలు, 


యక్షగాన ఉత్ప త్తికి జక్కుల జాతికి ఉన్న సుబంధం సమంజసంగా కని 
పిస్తున్నందువల్ల గాన కళా (పావీణ్య విశ్రుతలైన జక్కులపురం[ ధుల పొటలే జక్కూల 
రేకులుగా ప్రాచీన యక్షగానాలలో రూపు రేఖలు దిద్దుకొన్న గాన్మరీతులని పండితులూహి 
స్తున్నారు. 

కన్నడ లాక్షణికుడు నాగవర్మ పేర్కొన్న “రఘటాబంధోమే ఈ రేకు 
కావచ్చును, 
రగడ, గణనియమ విపఠ్యాసమున్నప్పటికి సమసఎఖ్యగల మాాత్రలిళో 
తాళబచ్ద మై ఉంటుంది. కన్నడ రగడ లక్షణం , తెలుగు రగడ లక్షణానికి సరిపోతుంది. 
ఇవి |క్రీ. శ, 11 శతాబ్టినుంచి తెలుగులో వాడుకలో ఉన్నట్లు రాజరాజు కోరుమిల్తి శాసనం 
వల్ల తెలుస్తుంది. పాల్కురికి సోమన, శ్రీ నాథుల (గంథాలలో రగడలున్నాయి. విన్న 
కోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో రగడలను పేర్కొన్నాడు. అనంతుడు తన 


926 తెలుగు సాపాత్య కోశము 


ఛందో దర్పణంలో రగడకు రక్ష్య పూర్వకంగా లక్షణ నిర్వచనం చేశాడు. [కీ శ, 15వ 

శతాబ్ది పూర్వార్ణం నాటికీ జక్కుల రేకులు [పచారం పొందాయి. 

I లాక్షణికులు చెప్పిన రేకులు : 1. ట్‌ 2, జంపెరేకు గ. రచ్చరేకు 
4. ఎకతాళి గ, ఆటతాళం. 

IE లాక్షణ్‌కులు చెప్పనివి.యక్షగానాలలో రేకుల పేర [సయుకాలు : 1. ఆదిఠా/ 
రేకులు 2. మటిమరేకులు 4. నడరేకులు శ. వెండిరేకులు ' 5.  పాశిరేపలు 6. బౌ? 
"రేకులు 7. అర్ధ రేకులు. 

II ఆనంతాదులు చెప్పిన నవ విధ రగడలు వ 1. హయ్యపచారం 2. తురగవర్ణి 
నము శి, విజయ మంగళం 4. ద్విరదగోతి 5. జయభ ద 6, మధురగతి 7. హరిగకి 
రి. హరిణగతి 9. వృషభగతి. = (య. వా, చ_221.235) 

రేచర్శ కాటని శాశనము 
కాలం : కీ. శ, 1200 (ప్రాంతం, 
శాసన (పదౌాత : రేచర్ల కాటడు. 
శాసనంలో డ్రస్తావింపబడినవారు : కాకతి రు|దుడు, కాకతి గణపతి చేవుడుం 
శాసన విషయం న కాబడు గణపతి దేవునకు మహ్మాప్రధానియని, అర్మర 
దేశంలోని “ఆనుమకొండ” కొకతీయుల రాజధావియని, కొటడు శూరుడని, చాలామంది 
శ తువులను వధించాడని, దక్షారామ భీమేశ్వర దేవునికి అక్షయదీపాలను నిలిపాడని ఈ 
శాసనంవల్లి తెలుస్తుంది. దీవిలో $ పద్యాలు, మవ్యలోనూ చివరలోనూ మూడుచోట 
గర్యలుంతనాాయి: (తె.క.చ_820-5; 820-4) 
కేచర్శ లక్షైరాయ |పతాపోదయము 
కర్త: భట్టు లక్షీ నరసింహకవి. | 
దండకం. రెచర్ల (పభువైైన లక్ష్మారాయడు మహమ్మదీయులతో చేసిన యుద్దు 
వ స్థితం. (వా.చ; వం_.సు_085) 
రెటూరి భావనామాత్యుడు 
కాలం : (కీ. శ, 18 వ .శతాల్చీ, 
స్తలం : 'రేటూరు. (గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా). 
రచన : కామేశ్వరి చరితను (ద్విపద). 
గురువు = అద్దంకి సింగరాచార్యులు. 
“భానుమతి పరిణయ కావ్యకర్త రేటూరి రంగరాజు ఈయన కసీ! 
_పెగడయ్య పౌ(తుడు. నాంచారమ్మ రామనల పుతుడు. (శ్రీనాథుని 
కాలంనాటి కే “కామవల్లీ మహాలక్ష్మీ” (కామేశ్వరి) కథ బహుళ |పచోరంలో ఉన్నట్లు: 

ఆ కథను “జక్కుల పురం[ధిొ పాడినట్లు [కీడాభిరామంవల్లి తెలుస్తున్నది. ఎరగుంటి 

చెరువుదగ్గర వెలసిన కోమేక్వరీదేవి కవికి కలలో కనిపించి, తన కథను (వ్రాయమని చెప్పి 


(పాచీన సాహాత్యమా 27 


నదట. ఇతడు (సౌఢ మైన కవిత చెప్పగలకవి. 


శైలి ధారాళమైనది. రేటూరు నే రెట్టపురి 
అంటున్నారు, 


(ఆరు ద-$_ 2481; క.త-_11_1331) 
రేటూరి రంగరాజు 


కాలం: క్రీ. శ 17వ శతాద్దం,. 
ళ్‌ 

స్తలం * రేటూరు. 

సంస్థానం వ. వేంకటగిరి సంస్థానం, 

రచన : భానుమతీ పరిణయము. 

గురువు : అద్దంకి సింగరాచారులు, 

ము దాగురువు *  కందాళ రంగాచార్యులు, 


ఆష్టావధానాలు, శతావధానాలు చేసేవాడు. అష్టాపధానంలోని అంశాలను 
స్పష్టంగా చెప్పాడు. తన రచనను వేంకటగిరి సంస్థానాధీకుడై న రాయమహేందదునికి 
అంకితం ఇచ్చాడు. ఈ కవి ఆంధ, కర్ణాటక, చోళ రాజ్యాలలో చితకవితా విశారదుడుగా 
(పసిద్ధిచెందినవాడని భానుమతీ పరిణయ [పబంధంలో చెప్పుకొన్నాడు. 


(ఆం.సం,సా_458, 404) (ఆరుుద-9; క.త_11-171) 
రేనాడు 


మొత్తం 7000 (గామాలున్న విభాగం, (ప్రస్తుతపు కడప మండలంలోని 
కమలాపురం, [పొద్దుటూరు, జమ్మలమడుగు తాలూకాలు, కర్నూలు మండంలోని కోయిల 
కుంట్ల నంద్యాల తాలూకాలో కొంత భాగం, బనగానపల్లె తాలూకాలోని కొంత భాగం 
కలిసి ఉండేది, సంపూర్ణంగా తెలుగుకో ఉన్న తొలి శాసనాలు రేనాడులోనే దొరికాయి. 
అయ్యలరాజు నారాయణ కవి ఈనాడును పెర్కొంన్నాడు. 
(సం. ఆ. విం కోర్‌) 
రేపాల రాజలింగ శతకము ' 
కర్త : కొమ్మరాజు వేంకటశివుడు, 
ఇది శ్రైవభక్తి శతకం, శ్రైవ మళాధిక్యాన్ని చాటుతుంది, వండితొ 
రాధ్యుని శివత త్వ నారంలోని భావాలను ఈ శతక కర్మ అనుకరించాడు. హరిహరుల 
(ప్రస్తావన ఉంది కాని హరునకు | పాధాన్యం. ఎక్కువ. శివువి మహిమలను కొని 
యాడుతూ హరి చర్యలను ఇడి విమర్శిస్తుంది, పోతన్న భాగవతంలో కొన్ని వాస్త 
చాలను వదలి పెట్రాడని ఈ కవి ఇందులో [వాళొడు, (శ,సా.వి.) 
రేఫ అకార నిర్ణయము (అసమ గం) 
ఇం 
కర్మ ; గణపవరపు వేంకటకవి. 
సర్వలక్షణ శిరోమణిలోని పంచమోల్లాసంలో ఈ భాగం ఉన్నది,  దొ“కికీ 
నంతటో అసమ్మగంగా ఉంది. (ఆరు ద._11_181) 


928 తెలుగు సాహిత్య కోశము 


రేఫ అకార నిర్ణయము 
కర్ణ ఏ తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. 
చూ. రేఫ అకార శతకము, (క.త_8) 
రెఫ అకార శతకము 
కర్త : తాళ్ళపాక పెద తిరమలాచార్యుడు. 


ఇది శతకం వంటి కృతి. మకుట సహితంగా దీనిలో 108 పద్యాలున్నాయి 
దీని మొదటి భాగంలో రేఫయు కాలయిన పదాలు, ఉత్తరార్థంలో అకార యు కాలయిన, 
పదాలు పరిశీలింపబడినాయి. సాధురేఫ, శకట రేఫల |పాధాన్యాన్ని కవి నిరూపించాడు. 

(శ.సా.వి) 
శేమెల 'వేంకటరాయక'వి 
కాలం ; (కీ.శ, 1820. 1860. 
స్టంం : పిఠాపురం సంస్థానం, దుగ్గురువు (గ్రామం, 
రచన : ఉత్తరా పరిణయము, 

పిఠాపురం సంస్థానా ధిపతుల సమాదరం పొందినవాడు. ఇతని కాం 

1820_1847 అని కొందరు చెప్తున్నారు. 
(ఆం.సం. నా_250; ట్ర యు- 185) 
రేవణూరి తీరుమల కొండయార్యుడు 
కాలం : కీ.శ. 1460 ప్రాంతం. 
స్థలం *: కర్నూలు మండలం. 
రచన : రామచం|దో పాభ్యానము (అలభ్యం). 

ఈ కవి తాళ్ళపాక అన్నమాచార్యులకు అల్లుడు. (తాళ్ళపాక అన్నమయ్య 
కాలం (కీ.శ. 1408-1008 మధ్య (పాంతం). ఈ కవి కర్నూలు జిల్లా కోయిలకుంట్ల 
(పాంతంవాడు కావచ్చు. “శకుంతలా పరిణయ” కావ్యకర్త రేవణూరు. వేంక 
టార్యుడు ఈ కవికి కుమారుడు. రవణూరు అనేఇంటి పేరు (గామాన్ని బట 
కలిగిందట. (క.త_6_290) 

రెవణూరి వేంకటార్యుడు 
కొలం : (కీ.శ. 16 వ శతాబ్దం. 
స్థలం క కర్నూలు మండలం. 
. రచనలు: శకుంతలా పరిణయము, (శ్రీపాద రేణు మహాత్మ్యము. 

తాళ్ళపాక అన్నమాచార్యుని దౌహి[తుడు. తిరుమలాంబ, తీరునుల కొండ 
యార్యులు ఇతని తలిదండులు, 

కమనీయంగా రచన చేశాడు. శకుంతలా పరిణయ కావ్యాన్ని ఒక రాజుకు 
అంకితం ఇవ్వోలనుకోగా ఒక కరణం అడ్డుపడ్డోడట. దానికో ఆ గంధోన్ని 'వేంక పే 
శ్వరునికి అంకితం చేశాడు, రామచం[దో పాభ్యానం ఇతని రచన అని కందుకూరి వారు 


(పాచీన సాహిత్యము 929 


రాశాడు. కొని ఆది కవి తం|దియెన తిరుమల కొండయార్యువి రచన. 


(క.చ_8-259) (క.న_259) 
రేవతీ పరిణయము (అలభ్యం) 
కర్ర : మద్దికాయల మల్లయ్య, 

[పదింధం. పెదపాటి జగ్గన్న సూర్యాస్తమయం, దీప నర్గనలున్న 

మూడు పద్యాలు ఉదాహరించాడు. (ఆరు[ద-9) 


రేవతీ పరిణయము 
కర్త : వద్దిపర్తి కోనరాట్క వి. 
(ప్రబంధం, (శ.క.చ_808) 
రేవన శ్రీకూర్మం శాసనము 
కాలం : (కీ.శ. 1200 |పాంతం. 
శాసన (పదాత * రపవన, 
శాసన |పదేశం : (శ్రీకాకుళం సమీపంలోని (శ్రీకూర్మంలోని కూర్మేశ్యరాలయం. 
శాసన విషయం : శాసన (పదాత రేవన అయితమ నాయకునకు _ గండెమకు 
పృతుడు. ఈయన (శ్రీ కూర్మేశ్వరువికి కొంత పొలాన్ని దానం చేసినట్లు, స్వామికి 
అఖండ దీపం కూడా నిలిపినట్లు ఈ శాసనంవల్ల తెలుస్తున్నది. దీనిలో ఒక సీస పద్య 
ముంది, (తె.క.చ-_8 10.2) 
'రేవూరి అనంతయ్య 1 
కాలం: కీ. శ. 1700 |పాంతం, 
సలం : దక్షిణ దేశంలోని సేలం (పాంతం. 
రచనలు : 1. గాధెయోపాఖ్యానము ia వృద్ధాచల మాహాత్మ్యము క. శేషారో్యోదా 
హరణము, 
మధుర నాయక రాజుల కాలంలో దక్షిణ దేశంలో స్థిరపడ్డ కుటుంబాలలో 
రేవూరి వారి కుటుంబం ఒకటి. ఇతడు మైసూరు, చెంజి రాజులచేత సన్మానింపబడ్డాడు. 
ఘటికాశత |గంథక ర్త, దినై క (పబంధక ర్త _ చిన్ననాడే అష్టభాషలూ, చతుర్విధ కవి 
తలు నేర్చాడట. ఇతనికి బాలకవి బిరుదున్నట్లు చె ప్తున్నారు. శేషార్యోదాహరణ రచనలో 
ఈ వీరుదు కానవస్తున్నది. 
ఇతని తండి, తాత, సోదరులు, ఆందరు కవులట. ఇతని తండి లింగకవి' 
కాళాహ స్తికవి ఇతని తాత. శ్రీ ముష్టమాహాత్మ్యక ర్త అనంతయ్య ఇతనీ పౌ|తుడు. 
(ద. దే.వా-878) 
రేవూరి అనంతయ్య 1 
కాలం: (కీ. శ. 18 శతాబ్దం, 


సలం: తిరుచినాపలి మండలం. 
® య 


930 తెలుగు సాహిత్య కోశము 


రచనలు : 1, శ్రీముష్ట మాహాత్మ్యము &, శినరహసన్య ఖండము 8. నల్లందిగణ 
వంశావళి, 
వీరుదు : బాలకవి. 
కాళహ స్తీకవి పృతుడు. గాధేయోపాఖ్యానక ర ఆయిన అనంతయ్యకు 
పొ|తుడు. చాలామంది ఇతన్ని అనంతయ్యగానే పేర్కొన్నారు. బాలకవి బిరుదు తాతకూ 
మనుమనికీకూడా ఉందని కొందరి తలంపు. ఇతడు విద్వత్క- వి. మృదుమధురమైన 
శైలిలో రచనలు చేశాడు. (అవద 12.128, ద. దే.వా-878) 
రేవూరి ఏకామ కవి 
కాలం : [కీ శ. 1820 |పాంతం. 
సలం క మైసూరు (పాంతం, 
రచనలు : 1. సత్యా పరిణయమ్‌ (సం) 2. జాంబవతీ సరిణయమ్‌ (సం). 
రవూరి కుటుంబానికి చెందినవాడు. లింగకవి కుమారుడు. బహు భాషా కోవి 
దుడు. మైసూరు పాలకుల ఆస్థానంలో ఉండేవాడు. రాణా వంశీయుడైన జగ దేవరాయని 
సోదర ప్ప్కుతుడై న _ ఇమ్మడి అంకుశేందుని ఆస్థానంలో ఉంటూ ఆతనికి ఆంకితంగా 
చ. రెండు కావ్యాలూ రాశాడట, 


ఇతని తెలుగు రచనలు తెలియరాలేదు. (ద.దే-వా-8 7/8) 
రేవూరి కాళహస్తి కవి 
కాలం వ 16వ శ తొద్దిం, 
స్తలం వ మధుర సంస్థానం. 
రచనలు : వసుచరి[త (సంస్కృతం). 
గురువు : అప్పయ దీక్షితులు. 
శిష్యుడు : కుందుర్తి వెంకటాచలకవి. 
దక్షిణ దేశంలో స్థిరపడ్డ అంధ వివ్వత్కవి కుటుంబాలలో రేవూరి వారి 
వంశం ఒకటి. ఇతని గురించి మి్మితవిందా పరిణయావతారిక నుండీ తెలుస్తున్నది 
తెలుగు కావ్యమైన వసుచర్మితను సంప్కృృతంలోకి పరివర్తనం చేశాడు. 


(ద. దే. వా-818), 
రోసనూరి వెంకటపతి 
కాలం వ (కీ. శ. [8వ శతాబ్దం, 
స్థలం *: వెంకటగిరి సంస్థానం. 
విరుదు : తిక్కయజ్వ. 
రచన : విష్తమాయావిలాసము. 


గ౦ంగస్‌ మంతి కుమారుడు. లిగనామాత్యువి పాతుడు. కవి, నెల్లూరులో 
సూళ్ళూరుపేట సమీపంలోని రోసమారుకు చెందినవాడు కావటంచేత ఆ ఇంటి పేరుతో 
పసిదుడయ్యారు. 
9 


[పాచీన సాహిత్యము 931 


వెంకటగిరి సంస్థానాధీకులై న కుమారయాచ (1895-1748) బంగారుయాచ 
(1766-17) పభువులి కాలంలో ఉన్నాడు. కమారయాచ భూపాలుడు ఇతనికి తిక్కయజ్వ 
విరుదిచ్చి సత్కరించాడట. అతని కుమారుడు బంగారు యాచ |పభువు ఇతని కావ్యానికి 
కృతిపతి. సరళంగా రసవంతంగా కవిత్వం చెప్పాడు, (క, త_12_212; ఈ. చ_8-_17) 
రోసనూరు 
నెల్లూరు. మండలంలో సూళ్ళూరుపేట తాలూకాలో ఉంది. ఇది ఒకప్పుడు 
వెంకటగిరి సంస్థానంలో ఉండేది. ఆ సంస్థానా నికి రాజధానిగానో, (పధాన నగరాలలో 
ఒకటిగానో ఉండి ఉంటుందనడాని, సాహిత్య నిదర్శనాలున్నాయి. వెంకటగిరి (పభువై న 
బంగరు యాచమ నాయకుని (1/00- 77)రోసనూరి భూ పతిగా “విష్ణమాయా విలాసోకర్త 
వెంకటపతి నుబోధించాడు. ఈ (గామ నామం కొందరి అ ఉంది, 
రాచికుడు 
న ప్పవిధ కవులలో ఒకభేదం. మృదు మధురో క్తులతో కావ్యాన్ని |శ్రమతో 
సంధించే కవిని రౌచికుడు అంటారు. (అప్పకవీయం-_20) 
అంక సారధి 
కర్త ఏ పేరు తెలియదు. 
లభించిన [పతిలో మొరటి నాలుగు పుటలు లేవు. ఇది రామాయణగాథ, 
ఒక విధమైన పాటగా రచింపబడింది. దక్షిణాం్యధ వాజ్మయానికి చెందిన రచన కావచ్చు. 
“రాయవేలూరిలో మిరియాల రామనాయని కుమారుడు వెంకటస్వామి |వాసిన లంక సారధి 
ప్త _స్తకం సంపూర్ణం” అవి చివర ఉంది. ఇతడు పతిలేఖకుడు కావచ్చు.ఈ సంపుటంలో నే 
పారిజాత నాటకమనే యక్షగానం వాయలూరి నారాయణ కవి కృతం కూడా ఉంది. 
(సా. పుస సం_ 1860) 
అంక యోగము 
జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పౌరాణిక గేయములు. 
లండన్‌ మిషన్‌ (పెన్‌ 
స్థలం న విశాఖపట్టణం. 
1840లో అడిదము సూరకవి |వాసిన “ఆం|ధనామ శషము” [(గంథాన్ని 
దీనిలో ముదించటం జరిగింది ఆం|ధనామ సంగ్రహం మొదలగు (గంథాలు ఇందు 
లోనే ము[దితాలు. 
లంభకము (లంబకము) 
కావ్యాలలోని కధాంశ విభాగం. కథా సరిత్సాగరంలోని భాగాలకు లంభకాలని 
పేరు. ఏ భాగం వల్లి లంభకము (అనంద లాభము) కలుగుతుందో అది లంభకము. 
(కావ్యాలంకార సం|గహం) 


992 తెలుగు సాహిత్య కోళము 


లకుమాదేవి 
కాలం : చూ, కవూరగిరి రెడ్డి. 


ఈ మె. పేరు మోసిన నాట్యక శత్తె_ కొండవీటి రెడ్డి పభువై న కుమారగిరి ఆస్థా 
నంలో ఉండేది. ఈమె అందచందాలకు, సంగీత నృత్యాలకు కుమారగిరి ఆకర్షితుడై 
రాజ్య రక్షణ కార్యాన్నే నిర్ణక్ష్యం చేశాడంటారు. లకుమాదేవి కుమారగిరి. ' విరచిత; 
వసంతరాజీయమనే నాట్య గంథంలోని నూత్తనాంశాలక్ష్తు అనుగుణంగా- మనోహరంగా 
అభినయిస్తుండేదట. 


ఈమె లక్ష్మ సమానురాలని దానశీలి అని కూడా. తెలు స్తున్నది. 


ఈమె నాట్య (పదర్శన (వతి వసంతోత్సవంలోను కొండవీటిలో జరుగు 
తుండేదట. ఈమెను గురించి కొండవీటి సీమలో ఈనాటికీ చాలా ఐతిహ్యాలున్నాయి. 
కుమారగిరి ఈమెతో కాలం గడుపుతూ సంగీత, నృత్య, సాహిత్య సభలతో (పొదు 
పుచ్చుతూ, (పజల యోగ క్షేమాలు, పట్టించుకోని సమయం చూసి_పెద కోమటి వేముడు 
కుమారగిరిని రాజమహేందవరానికి తరిమివేసి, రాజ్యాన్ని ఆ(కమించాడు, 

(తెలుగ్తుపా-జ్లూ-?). 
లక్క. నృపాలుడు 
కాలం 3 (కీ, శ. 10వ శతాద్ది౦ 

పొడత్తపి నాటికి ఆధిపతి, సాహిత్య పోషకుడు. కడప జిల్లా రాజంపేట 
తాలూకా గుండ్తూరుల్లోని లక్క నృపాలుని శాసనాలు ఇతనివే అని పండితుల అభి 
[పాయం౦. ఇతని మిద చాటు పద్యాలున్నాయి. గౌరరాజు ఆనే కవి ఇతనిని పొగడుతూ 
చెప్పిన పద్యాన్ని అప్పకవి ఉదాహరించాడు. (క. త_8-68; అప్పక వీయం-8_ 108) 

లక్యావరము 

లక్కవరం జమీందారీ “మంతి _పెగ్గడ” వారిది. గోదావరీ-మండలంలోని. 
లక్కవరం, బిల్లుమిల్లి ఎసేటులు ఈ జమీందారీకి, చెందినవి. జంగారెడ్డి గూడెం, 
దిప్పకాయలపాడు, దియ్యనగూడెము, వెల్లి, సరిపల్లి మొదలగునవి ిల్లుమిల్లి 
ఎ'సేటులోని భాగాలు. 

నుంది (పెగ్గడ వారి నివాసస్థానం “ఏలూరు”. “గురురాజా” వీరి మూలపురు 
మడు. ఏలూరులోని “మార్కండేయ గంగాధరాలయో నిర్మాత ఈ గురురాజే. “అప్పల 
రాజు? ఈ వంశంలో అతి |ప్రసిద్ధుడట. ఈయన కుమారుడు భుజం గరాయడు సమర్థుడు, 
ఎప్రేటును విస్తరింప చేశాడు. సాంఘిక సేవా కార్యక్రమాలపై విశేషాసక్తి |పదర్శించి 
పభుత్వం వారిచేత “రాజా బహద్దరా”ది బిరుదాలు సంపాదించాడు. 

ఇతని కుమారుడు మల్లి కార్జున (ప్రసాదరావు. వీరి తరువాత సంస్థానాన్ని 
పాలించిన రెండవ భుజంగరాయలు , (18781018. ఈ సంస్థానానికి సాహితీ లోకంలో 
అత్యున్నత స్థానాన్ని సంపాదించి పెట్టారు. వీరి తరువాత, కుమారుడై న పద్మనాభ 


| పోచీన సాహిత్యము 088 


దుర్గా మల్లీ కౌర్దున (ప్రసాదరావు బహద్దరు జమీందారీ వారసుడు. ఈ సంస్థానాధిపతులకు 
పేర్షాము జమీందారులకో సంబంధ బాంధవ్యాలు న్నాయి. 
భుజంగరావు గారు శతాధిక [గంథ కర్త. క దర్శనాచార్యా బిరుదాంకితుడు, 
సుస్కృతాంధాంగ్గ భాషా ప్రవీణులు. అనువాదాలు, అవధానాలు, చాటువులు, ఆశు 
కవిత్వం, కథలు, గాథలు, అనువాదాలు, జీపత చరితలు, శేవలలు, నొటకాలు, 
పబింధాలు, ప్రహసనాలు, నచన కావ్యాలు, శతకాలు - మొ॥న సాహిత్య శాఖలలో వీరి 
సరి|శ్రమ కొనసాగింది, 
వీరు అనేక కృతులను అంకితం పుచ్చుకొన్నారు. అనేక [గంథాలను |పచు 
రించారు. శొంఠి భదాది రామశాస్త్రి, దేవరకొండ మాణిక్కళాస్త్రి వంటి పలువురు 
అస్తాన కవి పండితులుగా ఈ సంస్థానంలో మన్ననలు పొందారు. 1పనాద కృష్ణమూ _థ్రి 
శాస్త్రి, తిరుపతి వేంకటకవులు, వేదం వేంకటరాయశాస్త్రి వంటి పెక్కురు విద్వత్క వులు 
ఈ సంస్థాన [ప్రభువుల చేత విశేషంగా సమ్మానింప బిడినారు. (ఆం.సం. సా_869_878) 
లకా్య- భట్టు 
నామాంతరం : క్షేమెం[దుడు. 
లకి డ్డి పుల్లారెడ్డి 
కాలం : తెలియదు 
ఈయన దానశీలియని, ఆ శీతకవి పోషకుడఎ ఒక చాటువువల్లి తెలుస్తున్నది 
కవి బృందాలకు కల్చతరువని వేరొక చాటువువల  తెలుసున్నది. పులారడి గురించి 
య జాలి ౧ 
కాని, చాటుకవి గురించి కాని వివరాలేమీ తెలియవు, (చా.ప.ర.) 
లక్షణ చూడామణి 
కర్త ॥ కస్తూరి రంగక వి. 
నామాంతరం : రంగరాటృందము (చూ. 
(తె.వి.స_68) 
లతణ తిలకము (అలభ్యం) 
కర్త * లింగమకుంట రామక వి. 


ఛందో గంథం. 
[పల్యేకత : ఈ లక్షణ (గంభాన్ని గురించి ఆనుతర కాలంలో లక్షణ శిరో 
మణీ (వాసిన పొత్సపి వెంకట రమణకవి చెప్పాడు. (ఆరు ద-6- 184) 
లతణ దీపిక (నం) 
కర్త ఏ గొరన, 


కాలం ౫ (కీ.శ. 1084. 1420 ప్రాంతం కావచ్చు. 


994 తెలుగు సాహిత్య కోశము 


ఛఎదః ళాస్త్ర (గంథం. ఇది నంస్కృతంలో రచించిన అంధ లక్షణ 


గంథం. (రె.రా.చ; క.త_4-288) 
లతణ దీపిక 
కాలం : Ee: 17న శతావీ. 
(o 
కర్త గ చా ర్తాకవి రఘునాథయ్య. 


ఛందో విషయాలే కొక కావ్య, వ్యాకరణ విషయాలు కూడా ఇందులో చర్చింప 
బడ్డాయి. ఆముదితం. 

గౌరన |వాసిన లక్షణ దీపికకు దీనికి సంబంధం లేదు. (ఛం.ప.కో.) 

లశణ మంజరి 
రచనాకాలం : (కీ.శ. 18వ శతా బ్రి కావచ్చును 
కర్త : చై షధం తిమ్మమం| తి. 
అంకితం : గరళ పురీశ్వరునికి. 
నామాంతరం : గరళ పురీఛందము. 

(ప్రత్యెకత : ఇది తెలుగులో ఏకాళ్వానంలో చెప్పిన లక్షణ (గంథం, 
ఇందులో తిమ్మ మంతి యాభై (50) యతి భేదాలను చెప్పాడు. అప్పకవి తన 
గంథంలో 41 యతి భేదాలను చెప్పాడు. అప్పకవికి తరవాత వాడయిన కూచిమంచి 
తిమ్మకవి 28 యతి భేదాలను మాతమే చెప్పాడు. తిమ్మమం[తి ఆప్పక వికి పూర్వుడని 
పండితులు నిర్ణయించారు. ఇందులోని లక్ష్యాలు కవి స్వయంగా రచించనవే కావటం 
ఫశెషరి (అఆరు.ద-8) (క.స..80) 

లక్షణ విలాసము 
కాలం : తెలియదు. 
కర్త : పేరు తెలియదు. 

దీని వాత్యపతి కాకినాడ ఆంధ సాహిత్య పరిషత్తులో ఉంది. 

(కవిజనా శయం పీఠిక_వా విళ్ళ) 
లశణ విలానము 
నామాంతరం : యతిప్రాస విలాసము. 
కర్త : 'పెనుమర్తి 'వేంకటార్యుడు. 
రచనాకాలం : (కీ.శ. 18 వ శతాబ్దం కావచ్చు. 

లక్షణ |గంథ౨. (పతి అసమ గంగా లభించింది. 

[పత్యేకత : ఇందులో “ఇరువ దార్యతు లిర్వది [పాస భేదముల్‌” కవి 
చెప్పాడు. ఇందులో ఎన్నో (పాచీన |గంథాలలోవి |పయోగాలు లక్ష్య లక్షణాలు. 
ఉన్నాయి, దీనిని అప్పకవి తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇందులో ఉదాహరించిన 
కొన్ని |గంథాలు దొరకిటంలేదు, (ఆయు చ_9_248) 


[పాచీన సాహిత్యము 935 


లక్షణ శిరోమణి 
కాలం : (క్రీ.శ, 17వ శతాబ్దం. 
కర్త : పొ త్తపి వేంకట రమణ కవి, 
ఇందులో నాలుగాశ్వాసాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో అక్షరాలను గూర్చి, 
రెండో ఆశ్వాసంలో గుతాలను గూర్చి మూడో ఆశ్వాసంలో వృత్తాలను గూర్చి, నాలుగో 
ఆళ్వాసంలో యతి, పాసలను గూర్చి వివరించారు. ఈ విషయంలో అప్పకవీయానికిది 
దీటుగా ఉంది. (ఛం.ప.కో 


లతణ శిరోమణి 
నామాంతరం : యాదవామాత్యచ్చందము (చూ). 
కర్త : చూ. యాదవామాత్య కవి, 
లక్షణ సారము 
కర్త : అడిదము భాస్కరుడు, 
అంకికం : శ్రీరామతీర్థ క్షేతంలో వెలసిన (శ్రీరామునికి. 
ఛందో విషయాలను గురించీ, ఆక్షర ఫలాలను గురించీ వివరించే (గంథం, 
(శ్రీరామ తీర్థము పూర్వపు విశాఖ పట్టణం మండలంలోని విజయ నగరానికి 
సమీపాన ఉన్నదట. (క.స_148) 
లతణ సారము (అలభ్యం) 
కర్త ఏ నన్నయభట్టు, 
ఛందో (గంథం. నన్నయ ఈ [గంథాన్ని రచించనే లేదని కొందరి 
అభి పాయం. 


లక్షణ సార సం గహము 
రకర. చితక వి సెదన. 
నో 0 
రచనాకాలం : 16 వ శతాబ్దం పూర్వ భాగం. 
అంకితం : హనుమంతునికి. 


|పతేకత : మూడాళ్వాసాల |గంథం, దీనికి ముందు తెలుగులో చాలా 
లక్షణ (గంథాలున్నాయి గాని వాటిలో నాటకొనికి లక్షణం ఏ లాక్షణికుడూ చెప్పలేదు. 
ఈ లక్షణ |గంథంలో తెలుగులో తొలిసారిగా నాటకౌనికి లక్షణం చెప్పబడింది. పూర్వ 
లాక్షణికులను కవి నుతించాడు. 48 పద్యాలలో నాటక లక్షణాన్ని కవి విపు 
లంగా చెప్పాడు. నాటక లక్షణం చెప్పాక పెద్దన తనకు ఇంటి పేరుగా నిలిచిన చిత 
కవిత్వ లక్షణాలను వివరించాడు. _ “కల్పిత కల్పవల్లి కా బంధం” అవి ఒకటి చెప్పాడు. 
నాలుగు చంపకమాలలనుంచి పదిహేడు వృత్తాలు పుడతాయని లక్షణాలను చెప్పాడు. 
ఛందో భాగం అనం తుని ఛందాన్ననుసరించి ఉందని పరిశీలకుల ఆధి పాయం, 
(ఆరుద-8) 


936 తెలుగు సాపాత్య కోశము 


లకషణా'దేవి కల్యాణము (ఆలభ్యం) 
కర్త: లోకేరావు సోమన. 
యక్షగానం. 
లకణా పరిణయమ్‌ (నం) 
కర్త: బుగ్వేది వెంకట నారాయణ కవి. 
లక్షణ (శ్రీకృష్ణుని అష్ట భార్యలలో అఖరుది. మత్స్యయం|తం కొట్టి 
కృష్టు డీమెను వివాహ మాడాడు. ఈ గాధను చాలమంది కావ్యాలుగా |వాశారు. 


(ఆం.సం.సా) 
లతణా పరిణయము 
రచనాకాలం : కీ.శ. 17వ శతాబ్దం. 
కర్త : వానపాల నరసింహం. 
అంకితం : తుల్యాది నరసింహ స్వామికి. 
ఆరాశ్వాసాల కావ్యం. (ఆద|ద- 10.235) 


లతణా పరిణయము 
నామాంతరం : చమత్కార మంజరి. 
కర్త : సింహా ది వెంకటాచార్యులు, 
అంకితం ; రామానుజొాచార్యులకు. 
శృంగార (పదింధం. మూడాశ్వాసాలలో లక్షణా శ్రీకృష్ణుల వివాహా 
వృత్తాంతం రసవంతంగా ఉంది, కవి అప్పకవికి పూర్వుడు. కృతిపతి రామానుజా 
చార్యులు విశిషాది ఏత మత సాపకుడట రచన పౌఢంగా ఉంది, (క.స_£58) 
0 a థి 


(ఆద|ద_10_284) 
లక్షషత్తుల నోము పోట 


కర్త “2 తెలియదు, 
జానపద పారమార్ధిక గేయం. సిద్ధమైన ఇతివృ త్తం, 
లతమ్మీణ కవి 


కాలం : (కీ.శ. 1684_1712 (శహాజీ ఆస్థానం). 
స్టలం ఏ తంజావూరు. 
రచనలు : 1. శహాజీ రాజీయమ్‌ (సం). 2. శహరాజ సభా సరోవర వర్ణనమ్‌ (సం). 


(శారదా ధ్వజం_89) 
లక్మణ 'దేవరనవ్వు 


జానపద పొరాణిక గేయ రచన. ఇతివృత్తం రామాయణానికి సంబందించింది. 
లత్మణ భరతము 
కర్త : భండారు లక్ష్మీ నారాయణ, 


ప్రాచీన సాహిత్యము 997 


చూ. సంగీత సూర్యోదయము (తె,వి.స-4) 
లక్ష్మణ మూర్చ 
జానపద పౌరాణిక గేయ రచన, ఇతివృత్తం రామాయణ కథకు సంబంధిం 
చింది. యుద్ధ సమయంలో “లక్ష్మణుడు” ఇం|దజిత్తనే రాక్షస వీరునికో యుద్ధం 
చేస్తూ మూర్చ చెందుతాడు. మూర్చనుండి తేరడానికి హనుమంతుడు నంజీవని తేవడం 
మొదలగునవి దీనిలోని కథా వివరాలు. 
లకుమ కథ 
కర్త? తెలియదు. 
జానపద శృంగార గేయం. జానపదుల ఉత్తమ శృంగారం దీనిలో [పధాన 


చూ. శృంగార గేయములు, 
లకుమ్మ కథ 
కర్త 2 వ్లిడిగంటి వీరయ్యదేవర. 


కరుణరస పూరిత జానపద గేయం. అతిశయో కులుగావి, అద్భుతాలుగాని ఈ 
రచనలో కనిపించవు. చూ. కరుణరస గేయములు. 


లకీ కల్యాణం పొట 
ఇది గౌరీ కల్యాణంవంటి ఒక పెళ్ళి వేడుక పాట, వేంకటనాథుని పంచ 
తం తంలోనూ చాలా యక్షగానాలలోనూ ఇది [పయు క్షం. ఇది అచ్చంగా ద్విపదకు 
మచ్చు. (య. వా, చ_280) 


లషీ్మీ దేవి శతకము 
కర్త : తాడేపల్లి పానకాల రాయకవి. 
కందపద్య శతకం. “శ్రీ మంగళశై ల నారసింహుని రాణీ” అనే మకుటంతో 
ఉంది, కవి హరిభ కుడు. తన భక్తి [పప తులను చక్కని శై లిలో మలిచాడు. 
(క. స_120) 
లక్షీ ధరమ్‌ (నం) 
కర్త : లొల్ల లక్షీ ధరుడు. 
ఇది శంకరాచార్యుల వారు (వాసిన జ నాందర్యలహరి "కి విపులమైన చక్కని 
వ్యాఖ్య. (తె. వి. స_4) 
లక్షీ నరసింహము 
నామాంతరం, : నరసింగమయ్య. 
కొలం : (కీ. శ. 1660 |పాంతం,. 


సలం : గద్వాల. 
ఇ 


938 తెలుగు సాహిత్య కోశము 
రచన + నృసింహ విలాసము. 
ఇతర వివరాలు తెలియరాలేదు. తెనాలి రామకృష్ణకవి “[పగడరాణ్ణరసా । 
విరసా । తుసా। బుసా [” ఆని నిందించిన నరసకవి ఇతడే అని శేషా ది రమణకవుల 
అభి పాయం. కాని ఇది విర్జారిత ౦ కాలేదు, (క. స_208; క. త_ 12-256) 
లక్ష్మీనాథ సహ సమ్‌ 
కవయి।తి 3 (తి వేణి. 
ఇది సహ|సనామ కావ్యం. దీని [వాత [పతి తంజావూరు సరస్వతీ మహాల్‌ లో 
ఉం౦ది, (అ. భా. రచయి[( తులు) 
లత్మీనారాయణ సంవాదము 
కర్త : గోగులపాటి కూర్మనాథ కవి, 
దై వాంకితం. మూడాశ్వాసాల [పదింధ.. మిక్కిలి [పచారం పొందింది. 
శీరామతీరము, పద్మనాభము, సింహాచలం, శ్రీకూర్మం మొదలె న దేవసానాలలో ఇది 
(@) న్‌ శ్రి మ వ ధ్‌ 
నేటికీ పాడబడుతూ ఉన్నదట. ఇది జగన్నాథ స్వామివారి రాయబారం”గా సిద్దం 
(ఆం. నం. సా_416) 


లక్రీ నారాయణుడు 
కొలం : (కీ. శ, 16వ శతాబం. 
ది 
స్టలం ఏ విజయనగరం. 


సాహిత్య పోషకుడు. భానుకవి ఆం|ధీకరించిన వంచ తంత్రాన్ని అంకితం 
పొందాడు. రెంటూరి చిట్టనామాత్యుని [ప్రోద్బలంతో ఈ కృతి స్వీకరణ జరిగిందట. 
రెంటూరి చిట్టన కృష్ణరాయల కాలంలోనివాడు. ఈ లక్షీ నారాయణుడు విజయనగరాస్థానం. 
లోని రాజకీయ |పముఖుడై ఉండవచ్చును, (క. స.) 
లకీ నృసింహమూ ర్రి స్తుతికృతులు 
కర్త ఏ మండపాక సేకయక వి, 
రచనాకాలం : డీ. శ, 1800 పాంతం. (క, స_ 184) 
లక్ష్మీనృసింహ విలానము 
కర్త పె డిపాటి వేంకట నృసింహకవి (చూ) 
అంకితం : నృసింహదేవునకు. 
మూడాళ్వాసాల పద్యకావ్యం. 
ఇతిన్భ త్రం చెంచులక్ష్మి కథ. రచన [పొఢంగా ఉంది. న. 
(ఆరు[ద-11-280) 
లక్ష్మీ లహరి (నం) 
రచనాకాలం : [కీ శ. 17వ శతాబ్దం (1008168806). 


[పాచీన సాహిత్యము 989 


కర్త ఏ జగన్నాథ పండితరాయలు. 
స్తుతి కావ్యం, 
లక్షీ విలాస భవనరాజము 
ఒక భవనం. తంజావూరును పాలించిన అచ్యుతనాయక, రఘునాథనాయక 
రాజుల కాలంలో కోటలోని ము తాలోచన సభకు ఈ పేరుండేది. యజ్ఞనారాయణ దీక్షి 
తుని సాహిత్య రత్నాకరంలో (9-75) ఇది (ప్రసక్కం. ఇది శివగంగ కోటలోని భాగం 
కాదు. నూతనంగా కట్టదిడ్డ కోటలోని భాగనట, (తం.ఆం.నా_170_243) 
లత్ర్మీ విలాసము 
కర్త ఏ కంఠీరవ రాజు (చూ). 
నృత్య |పధానమైన యక్షగానం. సంస్కృత శ్లోకంతో (ప్రారంభం, మహా 
లక్షి్మ కంఠీరవరాజు సభలో నాట్యం చేసి అతన్ని ఆశీర్వదించినట్లుగా ఇందులో ఉంది. 


(ద. దే.వా-458) 
లక్ష్మీ విలాసము 
రచనాకాలం : కీ.శ. 1676-81 నడుమ. 
కర్త * రాయసం వేంకటవతి. 


అంకితం : తిరుపతి వేంక కేశ్వరునికి, 

అయిదాళశ్వాసాల (పబింధం, ఇందులో క్షీరసాగర మధనం, హాలాహలం_ 
అమృతం పుట్టటం. మోహినీ రూపంలో ఏమ్షవృ పక్షపాతం చూపటం, లక్ష్మి ఆవిర్భ 
వించటం, నము|దుడు ఆమెను విష్ణువుకు మీదుకట్టడం, ఆమె విరహం, లక్షీ్మనారాయ 
ణుల కల్యాణం 650 పద్యాలలో చెప్పబడ్డాయి. 

ఈ లక్ష్మ వఏిలాసాన్ని (పతి పద్య శిరః కంపము, |పతిపద చిశ్రార్జగ్గోచరమూ 
అయిన కావ్యంగా |వాయాలని కవి (పయత్నించాడు. [(పౌఢమైన రచన. నర్శ నలు 
రమ్యంగా ఉన్నాయి, (ఆరు ద-8-242) 

లల్మీశదాసు 
రచన ; పద్మినీ దండకము. 
కూర్మేటి కొండరాజు స్యతుడై న రాయప్ప (పభువు ఆస్థానంలోని వాడు. 
(వాచ; వం.సు-866) 
లత్రీ నహ|నమ్‌ (నం) 
కర్మ ఏ వేంకటాధ్వరి. 

ఇది సో తం కావచ్చు. (శకె.వి.న_6్ఫ 

లఘు టిప్పణము 

కావ్య పరిభాష. తేలిక ఆయిన టీఠకు చిన్న వివరణ. చూ. టుఫ్టీక. 

(;జౌన్‌_కతెబుగు_ఇంగ్లీ మృ 


940 తెలుగు సాహొత్యో కోళము 


లఘువులు 
గీత రచనా విశేషం. లఘు |ప్రచురమై, పాదమునకు నాల్లేసి మా|తలదశళాలు 
నాలుగు కలిగి, తొమ్మిదోమాతాస్థానం యతి స్టానమై, రెండేసి పాదాలకు | పాననియతి 
కలిగి, మధురగతితో ఏకతాళిరేకుల వలె నడిచే రచనావిశేషము. ఇని అమరలింగా 
మాత్యుని పార్వతీకళ్యాణంలో చాలా ఉన్నాయి. 
ఈ రచనా విశేషమే కొద్ది మార్పులతో విశ్వేశ్వరుని ధర్మపురీ మహాత్మ్యమనే 
యక్షగానంతో [పయు క్రమై “సమలఘువుగగా పేర్కొనబడినది. (య.వా.చ-842) 
లఘు వ్యాకఠకరణమ్‌ 
కర్త ఏ పరవస్తు వేంకటరంగాచార్యులు. 
సంస్కృతంలో రచించిన వ్యాకరణ (గంథం. 


లఘు వ్యాకరణము 
నామాంతరం : నరసాపుర వ్యాకరణము (చూ. 
రచనాకొలం : డీ. శ 19 వ శతాబ్ద ౦. 
కర్త * వేదం వేంకటరమణకా స్త్రి. 
ఈ కవి నంసాపురంలో అధా$పకుడుగా ఉన్నప్పుడు ఈ వ్యాకరణాన్ని విద్యా 
రుల ఉపయోగార్హం రచించినాడట. ఇది చిన్నయసూరి బాలవ్యాకరణం కంటు (పాచీనం, 
1901 లో ముదితమైంది. మ్ముదణకు ముందే బహుళ [ప్రచారం పొందింది, 


లయ గాబా గరుడాచల కవి 
కొలం : 17వ శతాబ్ది ఉత్తరోర్థం, 18వ శతాద్ది౦ పూర్వార్ధం. 
స్థలం ; బోర్వెల్లి సంస్థానం, 
రచన : కౌసలేయ చరితము, 

ఈ కవి గద్వాల పెదసోమభూపాలునకు సమకోలికుడు. నృసింహకవి 
కుమారుడు. యోగానందక వికి తమ్ముడు, 

ఈ కవి వంశంలో ఇంచుమించుగా ఆందరూ శవులుగానే పేర నజఓడ్జార్లే, 
వివరాలు తెలియవు, గద్వాల సపెదసోమున భూపాలుని కూతురైన గిరియమ్మ టోర్వెల్లి 
సంస్థానపు రాణి. అమె ఆదేశంచేతనే ఈ కవీ, కౌసలేయచరి [త్రము (వాసి టో ర్వెల్సిలోని 
కేశవస్వామికి అంకితం చేశాడు. ఇతని కవిత మధురంగానూ సరళంగానూ ఉంటుంది. 

(మ.మా- 44.00) 
లాలిపాటలు 
చూ. ఊంజల్‌, జోలపాటలు, 

ఇవి ఊయలపొటలు. వీటిలో సర్వసాధారణంగా జం పెగత ఉంటుందీ. తబ 
కవి చెప్పిన ఊయల లక్షణరిలో మాతం' వక్రతాళిగతి కలదిగా ఉంటుంద. దీనిలో “లాలి” 
అనే ఊతపదం అవృతమవుతుంది. 


[షాళీన: సాహిత్యము: 944 


ఈ పొటల్లు బిడ్డపుట్టుక, భాషప్పట్లుక, అసలు షాటపుట్టుక ఎంత (పాచీనాలో 
అంత | పాచీనాలు. ఇవి చాలా యక్షగానాలలో [పయుక్తం, (య. వా.చ-842) 


లావణీ 
ఇది- కన్నడ మహారాష్టారిది భాషా సంబంధియైన ఒక పదచ్చుందం. డీ 
19 శ. నుంచి తెలుగు యక్షగానాలలో |పవేశించింది. దీని స్వరూప మిడియని నిర్హయిం 
చడం సాధ్యంకాదు.  ఒకొ్కాక్యచోట ఒక్కాక్య తీరుగా ఉందని. పండితులంటు 
న్నారు, 
తిమ్మరాజు లక్ష్మణరావు రుక్మిణీ కల్యాణంలో లావణి ఉందికాని, దానిని 
పరిశీలి సే ఒక రకమైన చూర్శికగా--కనిపిస్తున్నది. (య.వా,చ-848) 
లావణ్య శతకము 
కర్త ఏ చూ. పోలిపెద్ది వేంకటరాయకవి. 
కాలం : క్రీ.శ. 19 వ శతాబ్దం. 
శృంగార సీసపద్యశతకము. మాకరాజు వేంకట సపెరుమాళ్ళురాజు ఈ కృతి 
_పీరేపకుడు. పురుషవిరహాన్ని (శ్రీహరినామ పరంగా కవి వర్ణించాడు: “వశమె (శ్రీరామ 
రామ లావణ్య సీమ ఆనేది మకుటం. (శ.క.చ-870) 


లావనూరి రామనార్యుడు 
కాలం : 18వ శతాబ్దం లోపు. 
రచన : కుశలవో పాఖ్యానము (ద్విపద). 
గుషవు : వింజమూరి తిరుమలాచార్యుడు. 
బాబళామాత్యువి పుత్రుడు. సంగీత సాహిత్యాలలో చతురుడు. సిద్ధన, 
గంగనలు ఇతని సోదరులు. కవి తన. రచనలో స్వతంతంగా కొన్ని మార్పులు 
చేశాడు. మూలంలో లేని వర్ణనలు చేసి కావ్యానికి సౌందర్యాన్ని ఆపాదించాడు. 
(ద్వి.సా,చ_888) 
లాస్యము (అలభ్యం) 
కర్త : కురవి రాముకి, 
సంస్కృతంలో ఆవంతుడు రచించిన. భారత చంపువుకు వ్యాఖ్యానం. 
సంస్కృత మో తెలుగో తెలియరావటం లేదు. (ఆం.సం,స్రా 
లింగళవి 
కాలం: క్రీ.శ. 17వ శతాబ్దం, 
స్థలం న వేధ్యాదిపురం. 
రచన : శతముఖ రామాయణము (మొదటి మూడాశ్వాసాలు) (సీతా: విజయము) 
గంగకవితో కలిసి శతముఖ రామాయణం. రాశాడు. లింగకవి _ గంగరవి 
ఇద్దరూ జంటక్షవులుగా (పసిద్ధి కెక్కా రు. ఇతడు తాను.. రచించిన మూడాళ్వాసాలనూ 


942 తెలుగు సాహిత్య కోశము 


చిన్నారెడ్డి ప్టుళుడైన సోమనృపాలనికి అంకితం చేశాడు. వీరి కవిత నిర్దుష్టంగా రస 
వంతంగా ఉంటుంది. ఇతడు నీలకంఠో పాసకుడట. 
కృతిపతి పోచనృపాలుడని కందుకూరి వార రాశారు. 
(క.చ_8-141; క.స_211) 
లింగకవి . గంగకవి 
జంటకవులు. 
కాలం : కీశ, 17వ శతాబ్దం. 
స్టలం క్‌ వేదా దిపురం. 
రచన : శతముఖ రామాయణము. (సీతావిజయము) 
లింగకవి మొదటి మూడు ఆశ్వాసాలనూ |వాయగా తరువాతి భాగాన్ని గంగ 
కవి |వాశాడు. (క.చ-కి.. 141) 
లింగధారణ చందదిక 
రచనాకాలం వ |కీశ. 18 వ శతాబ్ది కావచ్చు. 
కంర : శరభాంక కని. 


వీరశైవ మత సం పదాయాలను తెలిపే గంథం. ఈ కవి ఓరుగంటి 


ద్వితీయ | పతాపరు(దుని దగ్గర మం (తిగా ఉండేవాడు, (క,స_268) 
లింగనమభి శ్రీ కామేశ్వర కవి 
కాలం ఏ [కశ 17వ శతాబ్దం (క్రీశ. 1659-82) చొక్కనాథ నాయకుని 
కాటం 
స్వస్థలం . కాళహస్తి 


ఆస్థానం “ మధుర (1870 ప్రాంతం). 
రచనలు : 1. రుక్మిణీ పరిణయము (అలభ్యం) 2. సత్యభామా సాంత్వనము 
8. ధేను మాహాత్మ్యము, 
ఇతడు ముద్దు అళఘరి, చొక్కనాథ నాయకుల అస్థానంలోనివాడు. సంగీత, 
సాహిత్య విశారదుడు. కామాక్షమ్మ, నాగనామాత్యుల పు(తుడు. (సౌఢక వి. సలక్షణ 
మైన వచనంలో ఇతడు రచించిన రేను మాహాత్మ్యము ఆ కోవలో మొదటి [గంథంగా 
ప్రసిద్ధం. కాళహ స్పిలోని జ్ఞాన [ప్రసూనాంబిక అన్నుగహంతో కవిత చెప్పనేర్చానని 
కవి గద్యలో చెప్పుకొనడాన్ని బట్టి ఇతడు కాళహస్తి పాంతాల వాడని కొందరు భావి 
స్తున్నారు. మధుర నాయకుల నుండీ శిత ఛత చామ రాందోళికాది రాజో చిత మైన 
బహుమానాలు పొందాడు. (క్ర.చ-8-10) (క.త-12-177) 
లింగ నిర్ణయము 
కర్త ఏ గణపవరపు వేంకటకవి. 


ఇతని కొన్ని ఇతర [గంథాలవలే ఇది కూడా సర్వాలక్షణ శిరోమణి లోనిదే 


పాచీన సౌపాత్యము 948 


కావచ్చునని సండితాధి పాయం, దీన్ని కవి తన, “ప్రబంధ రాజ వెంకటేశ్వర విజయ 
విలాసం "లో పేర్కొన్నాడు. (ఆరుద-_11_180) 
లింగ వురాణము (అలభ్యం) 
చూ. లై౦గ ధర్మము, 
రచనాకాలం : (కీ.శ, 1550.80 నడుమ. 
కర్త ఏ కామినేమి ఎల్లారెడ్డి, 
ఈ కవి వాసిష్ట లై 0గధర్మం రచించినట్లు తెలుస్తున్నది. ఈ రెండూ వేర్వేరు 
[గంథాలో ఒకే [గంథ మో విర్జారణ కాలేదు. (క.త-11_17) 
లింగ పురాణము (అలభ్యం) 
కర్ణ : తెనాలి రామకృష్ష కవి. 
తెనాలి రామకృష్తుడు లింగ పురాణం రచించినట్లు కొందరు పరిశీలకులు భావి 


స్తున్నారు. ఇందుకు తగిన ఆధారాలు లేవు. (క,స- 188) 
లింగమకుంట తిమ్లక వి 
కాలం కీ.శ. 16 వ శతాబ్ది. 
సలం * శెలూరు మండలంలోని లింగమకుంట. 


రచనలు : 1. సులక్షణ సారము 2. బాలబోధచ్చందము. 
గురువు భట్టరు చిక్కాచార్యులు. 
విశిష్టత : ఈయన తెనాలి రామకృష్ణువి అల్లుడయిన లింగమకుంట రామయ్యకు 
తమ్ముడు. తీమ్మాంబా లక్ష్మణామాత్యులు తలిదం|డులు. తాత నర్వకవి- అన్న రామయ్య 
మత్స్య, వామన పురాణాలు (వాసే సమయంలో తిమ్మకవి లేఖకుడుగా వ్యవహరించేవాడు. 
“లక్షణశాస్త్రము వెల్ల బరీక్షించుట కొంత కొంత యెరిగిన వాడన”ని చెప్పుకొన్నాడు. 
ఇంతకు పూర్వం ఛందో (గంథాలను వౌసిన వారిలో కొందరు చెప్పిన లక్షణాలు మరి 
కొందరు ఒప్పుకోలేదు. అందరి అభిప్రాయాలను తాను |క్రోడీకరిస్తానని తిమ్మకవి 
చెప్పాడు. (కం ల. 
లింగమకుంట రామకవి 
కాలం :; కీ శ. 16 న శతాచ్చీ మధ్య భాగం. 
స్టలం ఏ లింగమకుంట. 
రచనలు : 1. ఆనందకానన మాహాత్మ్యము 2. చతుర్వాటికా మాహాత్మ్యము 
8. మత్స్య పురాణము (అలభ్యం) 4. వామన పురాణము (అలభ్యం) 
గ. వేంకట మాహాత్మ్యము (అలభ్యం) 8. లక్షణతిలకము (అలభ్యం). 
గురువు : చిక్కాచార్యులు., 
విశిష్టత : ఈయన తెనాలి రామకృష్తువి అల్లుడు. లింగమకుంట సర్వకవి 
ఇతనికి తాత. తిమ్మకవి ఇతని తమ్ముడు. మొదటి రెండు | గంథాలు లభ్యమైనా 
అముదితాలు. మృదాసు (పాచ్యలిఖిత (గ్రంథాలయంలో వీటి |పతులున్నాయట. 
మత్స్య, వామన పురాణాలు, 'వేంకట మాహాత్మ్యం _ాశానని కవి ఆనందకొనన మాహా 
త్మ్యంలో చెప్పాడు. ఈయన “లక్షణ తిలకం” అనే ఛందో [గంథాన్ని (వాసినట్లు 


944 తెలుగు సాహిత్య కోశము 


“లక్షణ శిరోమణిగొలో పొత్తపి వేంకట రమణకవి చెప్పాడు. ఇతని కవిత్వం సరసంగా, 
సలక్షణంగా ఉంటుంది, 
ఇతని తాత సర్వకవి కవి సార్వభౌముడట. (అవ |ద-8-_ 18) 
లింగమకుంట నర్వకవి 
కాలం : (కీ.శ. 15, 18 శతాబ్దాలకు ముందువాడు; 
రచనలు : 1. ఆది పురాణము (అలభ్యం) 2. విరాటము (ఆలభ్యం) 
బిరుదు : కవి సార్వభౌమ. 
విశిష్టత : ఈయన తెనాలి రామకృష్ణునికి అల్లుడయిన లింగమగుంట రామ" 
య్యకు తాత, తన తాత సర్వన్న కవి సార్వభౌముడని రామకవి చెప్పాడు గాని 
అతడు |వాసిన |గంథాలను చెప్పలేదు. ఆయితే సర్వ దేవుడ నే కవి |వాసీన ఆది 
పురాణం నుంచి 2 పద్యాలను, విరాటంనుంచి ఒక పద్యాన్ని అజ్ఞాత (గంథ సంకలన 
కర్త “ఉదాహరణ సద్యాలు"ొలో ఉదాహరించాడు. మల్హణ చర్మిత కావ్యకర్త పెదపాటి 
ఎ|రన్న పూర్వ కవి స్తుతిలో “నర్వ దేవుడనే కవిని నుతించాడు. నర్వ దేవుని పద్యాలుగా 
(సిద్ధి పొందిన ఆది పురాణం, విరాటాల్లోఎ పద్యాలను బహుశా ఈ లింగమకుంట 
సర్వన్న |వాసి ఉంటాడేమో నని విమర్శకుల అనుమానం. ఈయన కృష్ణదేవరాయ లకు 
కొంచెం పూర్వుడో, సమ కొలికుడో అయిన లింగమకుంట సర్వ దేవుడు కావచ్చు. 


(ఆరు. ద-8-_ 182) 
లింగమగుంట మాతృభూతక వి 
కాలం ; తెలియదు. 
రచన : అధినయదర్పణము., 
కవిని గురించిన వివరాలు తెలియరాలేదు. 
లింగమూర్తి కవి 
కాలం : డీ: శ. 1785 |పాంతం. 
రచన : శివపారిజాతము (యక్షగానం) 
కవిని గూర్చిన వివరాలు తెలియవు. (య,వా.చ 


లింగయ్య 
కాలం : తెలియదు. 
రచన : నాము దిక శాస్త్రము. 
సంస్కృృతాం[ధాలలో పండితుడు. సాము[దిక శాస్తా౦న్ని పద్యకావ్యంగా 
వౌశాడు. కావలి వెంకటరామస్వామి ఈ కవిని గురించి వాశాడు. (క.స.218) 
లింగరాజు 
కాలం : తెలియదు. 
రచన “మలయా(ది- నారసింహచ్చం౦దస్సు” 
ఇతడు వ్యాకరణ” విద్వాంసుడు. మలయా ది నృసింహస్వామి భ కుడు. 
కవిత్వం కూడా రమణీయంగా చెప్పేవాడిని తెలుస్తున్నది. (క:స_418) 


[పాచీన సాహిత్యము రకర 
తీలానంద నర్వేశ్వర శతకము 
కర్త క యథావాక్కుల అన్నమయ్య, 
అన్నమయ్య రచించిన సర్వేశ్వర శతక మొక్కటే 'వ్యా ప్తిలో ఉంది. ఈ శత 


కాన్ని కూడా అతడు రచించాడవి కొందరంటున్నారు. (క.స_7) 
లీలావతి 
కాలం : క్రీ.శ, 11, 12 శ్లతాదాలు, 
ళ్‌ 


రచన "2: గణితశాస్ర్రమ్‌ (సం). 
గొప్ప మేధావిని. గణితశాస్త్ర పండితుడ్రైన భాస్క్టరాచార్యుల కుమా రె. ఈమె 
శ్లోకాలు, లెక్కలు చాల జటిలంగా ఉంటాయట. ఈమె కావ్యం ఆంగ్ల, | ఫెంచిభాషల 
లోనికి అనువదింపబడింది, (ఆం. కవయిత్రులు కిక 
లీలావతీ కల్యాణము 
కర్త : గిరిరాజకవి (చూ), 
అంకితం : శరభోజీకీ. 
యక్షగాన [ప్రాయమైన నాటకం. నాయకుడు శరభోజీ, నాయిక లీలావతి. శర 
భోజీ 1712.8 నడుము తంజావూరును పాలించిన మహారాష్ట్ర రా జు, శహాజీకి తమ్ముడు, 
ఇందులో రాజాస్టానపు మర్యాదలు విపులంగా వర్షి తాలు. (య. గా. సం_8-_పీ రిక) 
లీలావతీ దండకము 
కర  :చూ, షట్టా భిరామయ్య. | తంల a 
అంకితం : వెలుగోటి కుమారయాచమనాయడు ([777_1804. (అం.సం. సా_450) 
లిలావశీ శాహరాజీయము 
కర్త : బాలకవి సుబ్బన్న (చూ). 
రచనాకాలం : కీ.శ. 17వ శతాబ్దం. 
యక్షగాన నాటకం, కాశ్మీర రాజప్పుతి లీలావతి, శహాజీీల శృంగార గాథ 
వర్ధితం, శహాబీ తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు, పనకాను పస క్రంగా 
ఆనాటి వేష భాషలు, సాంఘిక స్థితిగతులు వర్ణింపబడ్డాయి. (య. గా. సం-8 పీఠిక) 
లూకా సువార్త 
"కె కై స్త సవమత | గంథం. దీన్ని _గీకు భాష నుంచి భాషాంతరీకరించడంలో 
మంగళగిరి ఆనందకవి (1700 (కం) పాశ్చాత్యులకు చాలా సహాయసడినాడట, 
(క. న_ 20) 
లేజెళ్ళ గోపమం తి 
కాలం | (క్రీశ. 15వ శతాబ్దం చివరి భాగం. 
కృతిపతి. మాడయకవి రచించిస, “మైరావణ చరిత” ఇతనికే అంకితం. 
లేజెళ్ళ (కేజర్ల) ఆబ్బయామాత్యుని కుమారుడు. కృత్యాది పద్యాలు లభించకపోవడం 


946 తెలుగు సాహిత్య కో 


చేత వీరి వృత్తాంతం ఇంతకు మించి తెలియటం లేదు. ఇతని ఇంటిపేరు కొ లుక 
“కాండవ” అవి ఆశ్వాసాంత పద్యాలనుండి తెలుస్తున్నది. (5, త-|_() 


లేటవరపు పోతరాజు 
కాలం : క్రీ.శ. 18 శతాబ్ది. 
ఈయనమీద తురగా రామకవి శపిస్తూ, దీవిస్తూ, చాటువులు చెప్పాడు. రామకి 
పోతరాజు ఇంటికిపో తే, ఇంట్లో ఉండికూడా లేడని చెప్పించాడు. అందుకు రామక్ష 
కోపించి పోతరాజును శపిస్తూ పద్యం చెప్పాడు. పోతరాజు వెంటనే స్పృహశస 
పడిపోయాడు. ఆయన భార్య భర్త తరపున తప్పు క్షమించమని (పార్టి స్తే, రామకవి కర 
ణించి పోతరాజును లేవవలసిఎదిగా పద్యం చెప్పాడు. వెంటనే పోతరాజు లేచి రావ 
కవినీ క్షమించమని వేడుకొన్నాడట. (చా.ప,ర,) 
శపాషీ 


హిందూపురానికి తొమ్మిదిమైళ్ళ దూరంలో ఉన్న క్షేతం. ఇక్కడి ఆలయ 
చిత్రాలు సు[పసిద్ధమైనవి. ఇక్కడి పాసనా శేశ్వర దేవాలయు పూర్వం ఓక గుహా 
విహారమట. బౌద్ధుల కాలం నుండీ ఈ |పాంతానికి బహుళ (_పాముఖ్యం ఉన్నది, 
విజయనగర సా|మాజ్యకాలంలో ఇక్కడి బౌద్ద విహారాలు హైందవ ఆలయాలుగా 
రూపొందాయి. విరూపజ్ణ అనేశిల్చి ఇక్కడి వీరభ్మదాలయాన్ని సుసబ్దితం చేశాడు. 
దుర్గాదేవి ఆలయం నేటికీ నిలచి ఉంది. ఈ క్షే తం పేర రామాయణ భారత నాటకాలు 
[పసిద్ధ మైనవి. 
లేపాక్షి భారత నాటకము 
కర్త * వేంకట నారాయణ కవి. 
లేపాక్షిలోని దైవం పేర (సిద్ధమైన యక్షగానం. నాలుగు ర్మాతులు వథ 
సగా (పదర్శించ డానికి అనువుగా రచింపబడింది. ఇందులోని పద్యాలు నేటికీ (ప్రసిద్ధాలు, 
కవి లేపాక్షికి సమీప|గామంలోనివాడు. 
తేపాషి రామాయణము 


కర్త ఏ శీర్నీడు వేంకటరాయ కవి, 
రచనాకాలం : (కీ, శ. 1848 ప్రాంతం. 


ఉత్తమోత్తమమైన యక్షగానంగా పండితుల [పశంసలు పొందింది. పాదుకో 
దానము, లంకాదండయా[త, రావణ సంహారము అనే మూడు భాగాలుగా విరచితం, 
మూడు ర్నాతులు వరుసగా _పదర్శింపబిడుతుండేది. ఇందులో వర్ణన తక్కువగా, ముఖ్య 
కథ విశదంగా ఉంటుంది. వీర, కరుణాద్భుత రసాలకు నిలయమై వచన రామణీయ 
కతతో వెల్లి విరిసిన నాటకమిది, రచనలో వచనాలు, కందాలు, దరువులు, గీతాలు 
ఉన్నాయి. కర్త లేపాక్షికి సమీప (గాస్టుమడవడం వల్లనూ కథలోని (శ్రీరాముడు లేపాక్షి 
పిలయుడుగా పేర్కొ నబడడం వల్లనూ ఇది లేపాక్షి రామాయణంగా (పసిద్ధ మైంది, 
(వీ, యు. 200) 


పాచిీన సాహిత్యము 947 


౨ గ ధర్మము (అలభ్యం) 
నామాంతరం ; లింగపరాణము. 
కర్త ; చూ. కామినేని ఎల్లారెడ్డి, 
ఆంకితం : విక్కనవోలులోని సిద్ధరా మేశ్వరునకు. 


దోమకొండ సంస్థానాన్ని పాలించిన కామినేని మల్లారెడ్డి రచించిన “శివ 
యరత్మోత్తరము” అనే (గంథం ద్వారా ఈ గంథాన్ని గురించి తెలుస్తున్నది. 
(ఆం,సం.సా_ 184) 
లౌల్ల లక్కీ ధరుడు 
కాలం : కీ.శ, 1466_1630 మధ్యకాలం. 
ఆసానం ఏ శ్రీకృష్ష దేవరాయల అఆస్టానం. 
థి ఖు వ్ర 
బిరుదు : మహోపాధ్యాయుడు, 
రచనలు : 1. సరస్వతీ విలాసమ్‌ 2, సౌందర్యలహరీ వ్యాఖ్య శ. సాహిత్య 
లక్షీ ధరమ్‌ 4. యోగదీపిక 5. మానవ ధర్మశాస్త్ర టీక 8. కర్ణావతంసమ్‌ 
7. బిర్హావతంసమ్‌ 8. లక్షీ ధరమ్‌. 
సమకాలికులు : ఊరదేచమంతి, తెనాలి రామలింగకవి, నాదెండ్ల గోపమంతి. 


ఈయన తొలుత ఉత్కలదేశాధీశ్వ రుడయిన |ప్రతాపరు[ద గజపతి ఆస్థానంలో 
ఊ ౨ డేవాడు. శ్రీకృష్ణదేవరాయలు గజవతిని జయించి, ఆతని కుమార్తెను వివాహమాడి 
మెజయనగరం తిరిగి వచ్చేటప్పుడు ఇతనిని కూడా విజయనగరం తీసుకొని వచ్చాడు. 
ఈయన సాహిత్య మహారథుడు, షడ్డర్శనీ పారంగతుడు. ఉదాత్త |గంథ నిర్మాత, విఖిల 
యమామళ తం|తాన్ని మధించాడట. కొండవీటి పాలకుడైన నాదెండ్ల గోపమం (తి 
ఆవరణలో ఉన్నాడు. రచనలన్నీ సంస్కృత |గంథాలు, (తె.వి,స.-4) 

తొాల్రా, పగడ కామమంతి 
కాలం : (కీ.శ. 18వ శతాబ్దం, 
కవిపోషకుడు. గొంతేటి సూరన రచించిన కృష్ణా భ్యుదయ |పబంధం ఇతనికే 


ఆంకితం, 


తోక బాంధవుడు 
రచన 2 హం-శ్చంద చరిత్రము, 
కవి వివరాలు తెలియవు. ఇది కవి బిరుద నామమని కొందరి అభి| పాయం. 
(క. స. 214) 
లతో కేరోవు 
[గామనామం. శివదేవ మంతి ఈ ఊరు కట్టించాడట. అప్పటి నుండి 
ఆ సటుంబం వారికి అదే ఇంటిపేరు అయింది. ఈ వంశంలో లోకేరావు సోమన్న అనే 
కవి (ప్రసిద్ధుడు. (ఆర[ద_10-281) 


948 తెలుగు సాహిత్య కోశము 


లోకేరావు కోను 
కాలం 2 (క్రీశ. 17వ శతాబ్ద ౦. 
రచనలు : 1. బలభ్యద పతతుష 2. భల్లాణ చరితము (అలభ్యం) లీ. శివరాత్రి 
మాహాత్మ్యము (అలభ్యం) 4. లక్షణా దేవి కల్యాణము( అలభ్యం) 5. శుక్ర 
రంభా సంవాదము (అలభ్యం). 
[పౌఢంగా, సరసంగా కవిత చెప్పిన కవి. బలభ|[ద విజయంలో తాను. రచించిన 
ఇతర |గంథాలను 'పేరొ్కాన్నాడు. 
లోకో తర స్వారస్యయుత శతకము 
pores ; డిండిమ [పహసనము, శృంగార సిససద్య న. (చూ, 


(ద. స్ట్‌ వా-449) 
లోలంబరాజు 
కాలం : కీ.శ. 14వ శతాబ్దం 
రచనలు : 1, హరివిలాసమ్‌ (సం) 2. సుందర దామోదరమ్‌ (సం). 
ఇతడు హరిహరరాయల కొలువులో ఉండేవాడు. ' (తె. వి. స_8) 


లౌ కిక దృష్టైంత మంజరి 
కర్త ఏ చూ. నడిమింటి సర్వమంగ శేశ్వరశా స్ర్తి. 
ఇది ఒక నిరర్థక రచనగా పండితులు భావిస్తున్నారు. బూతు సామెతలను 


ఉదాహరణలుగా క ఉదాహరింసరాని బూతు శ్లోకాలతో ఠః కావ్యం నిండి 
ఉన్నదట. (ఆం. సం. సా_048) 


వంకాయలపాటి వేంకటకవి 
కాలం : (క్రీ.శ, 1800 [పాంతం. 
స్థలం : గోదావరీ మండలం _ కోలంక. 
రచన : మదన గోపాల శతకము. 
గురువు: గుండు వేంకట రాముడు. 
వెంకయ్య, కామమాంబల పుతుడు, అనేక కృతులు రాశాడని చెప్తున్నారు. 
కాని వాటి పేర్లు తెలియ రాలేదు, (క.స-£80) 
వంకాయల వారు 
కూరగాయల పేరుతో విలిచి పోయిన ఇంటిపేరు. ఈ ఇంటిపేరుతో చాలా 
_శుటుంటాలవారున్నారు. వీరకాయలవారు అనే ఇంటిపేరు ఇలాంటిదే. 
(భారతి_మా_46.280) 
వంగల సినయ్య fo 
కోలం . [కీ.శ 1708_1732 (పాంతం, 
నాదూంతరం ; ఘనం సీనయ్య. 
ఆస్థానం ; మధుర విజయరంగ చొక్క నాథుని ఆస్థానం. 


[పాచీన సాహిత్యము 040 


కృతిపతి : శేషం వేంకట పతి కృత తారాశశాంకఠ విజయానికి. 
. రచనలు : రామానుజ చరిత, సుసంగ విజయము (కర్తుళ్వం సందేహం) 
వంగల సీనయ్య పదములు (మన్నారు రంగపదములు)- 
సమకాలికుడు : శేషం వేంకటపతి. 


ఈయన విజయరంగ చొక్కనాథుని మంతి. “ఘననయదేశీయ,.. సంగీత 
విద్యా విశారదుడు, వీణావినోద భూలోకనారదుడు, సరస పదపద్యగద్య రచనా భోజుడ”ని 
తారాశశాంక విజయావతారికవల్ల తెలియవస్తున్నది ఇతడు తానం లేక మధ్యమకాలంలో 
పాడటంలో ఘనుడట. అందుకే ఈయనను “ఘనం” సీనయ్య అని పిలివేవారట. సంగీ 
తంలో ఘనమైన ప్రజ్ఞను చూపి ఘనం సీనయ్యగా (సిద్ధి కెక్కాడని కొందరంటారు. 
మన్నారు పోలూరు అనే [గ్రామంలో ఇతడు తన చివరి దశలో నివసించినట్లు 


చెప్తాడు. “శివదీక్షిపరురాలనురా” అన్న పదం ఇతనిదే. 
(తె.వా.; ఆరుద 12-118; ద.దే.వా. 860, 


వంగల సీనయ్య పదములు 
నామాంతరం : మన్నారురంగ పదములు. 

కర్త : వంగల సీనయ్య, 
ఇతని పదములు 'మన్నారు రంగి అనే మకుటంతో ఉంటాయి. అతి (పసిద్ధ'మెన 
“శివ పూజాపరురాలనురా అనే సదు ఇతనిదే. శివ భక్తి పేరిట శృంగారంతో పాటు 
వైష్షవ ద్వేషం కూడా ఉ౦ది. - వెష్షప పరమైన కేతయ్య పదాలు, శ్రైవపరమైన 
సీనయ్య పదాలు- పవలాలిత్యంలోను, భక్తి పేరిట రక్తిలోను సమానాలని పండిశాభి 
ప్రాయం, ల (కె.వ్రా 


వంగూరి నరసకవి 
. నామాంతరం : వంగూరి ముద్దు నరసకవి. 
కాలం ; (కీ.శ. 18వ శతాబ్దం, 19 వ శతాబ్ది పూర్వార్థం. 
రచన : (ప్రసన్న రాఘవ శతకము. 
అచ్చన పు[తుడు. ప్రసన్న రాఘవ శతకంలో రెండు వందల పద్యాలలో 
రామాయణ కథను |శావ్యంగా [(వాళౌడు, రచనలో భాషా దోషా లున్నవట. 
(శ.క.చ_618; శనా.వి_60[) 


వంగూరి ముద్దు నరసకవి 
నామాంతరం : వంగూరి నరసకవి (చూ. 


వంచక పురోహితుడు 
గౌరన రచించిన నవనాథ-చర్మిత కావ్యంలోని పాత, రాజ పురోహితుడు 
రాజ కుమార్తె ఆంజినిని మోహించి, ఆమెను అనుభవించవలె ననుకొన్నాడు. = అందుకు 


950 తెలుగు సాహిత్య కోశము 


ఒక పన్నాగం పన్నాడు, గురంవానితో లాలూచీపడి, “నేను చెప్పిన రోజు గురప్ప 
శాలను తగులబెట్టు_ అంతకు పూర్వం నేను జ్యోతిష్యం చెపుతాను, నా జ్యోతిష్యం 
నిదర్శనమయిన తర్వాత రాజు నాకు డబ్బిసాడు. అందులో నీకు సగం ఇస్తా”నని నమ్మ 
కం పుట్టిస్తాడు. అన్నప్లే జరిగిపోయింది. ఈ పురోహితుడు గొప్ప జ్యోతిష శాస్త్ర 
దేత్తగా పేరు పొందుతాడు, కొన్నాళ్ళ తరవాత కనీ రాజ్యానికి అరిష్టముంది, నీకూతుర్ని 
పెటైలో పెట్టి నదిలో వదిలి వేస్తే శని పోతుందని రాజుతో చెబుతాడు. రాజు విధి లేక 
అట్లా చేస్తాడు. ఏట్లో కొట్టుకు వచ్చే ఆమందసాన్ని పట్టి అడవిలో రహస్యంగా ఉంచ 
మని శిష్యులకు ఈ పురోహితుడు ముందే ఆజ్ఞాపించాడు. వాళ్ళు అట్లాగే చేయగా 
వంచక పురోహితునికి కలిగిన ఆనందానికి మేరలేదు. “వగ్గు కోతికి శివము వచ్చిన 
రీతి” కుప్పిగంతులు వేసి ఆనందించాడు. రాజకుమా రను చూసే కుతుహలంతో 
శిష్యులను పంపివేసి ఒంటరిగా పెపై తెరచాడు. అందులోంచి ఒక ఎలుగుబంటు 
వచ్చి అతన్ని రక్కి. బాధించింది. కొన ఊపిరితో ఉన్న వంచక వురోహితునికి 
శిష్యులు వచ్చి [పథమ చికిత్స చేశారు. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దనీ రాజుకు 
తెలిస్తే కుక్కచ్చు లొత్రి వెడల గొట్టిస్తాడనీ రోదించి. శిష్యులతో చెప్పి 
కాశీకి వెళ్ళిపోతాడు. ఈ కథను లోతవృతానికి నిదర్శనంగా కవి చితించాడు. 
(నవనాథ చరితము) 


వంశాను కమ దర్పణ టీక 
కర్ర * తెలియదు. 

కౌర్వేటి నగర నంస్థాన (ప్రభువైన వేంకట పెరుమాళ్ళు రాజు ఆస్థానంలో 
ఉన్న శ్రీశైల కవి రచించిన “వంశాను (కమ దర్పణ” (గంథానికి ఇది టీక, కావి, 
టీకాకారులు ఎవరో తెలియదు. వ్యావహారిక వచన రూసంలో ఉన్న ఈ |గంథం 
మిక్కిలి (పపిద్ధి గాంచింది. ఇందులోని టీక “దండాన్వయి' రూపంలో [వాయదిడడం 
వలన మూల (గంథం సంస్కృత రచన కావచ్చునని పలువురి అభ్మి పాయం. 
(ఆం.సం, సా 


వంకాను్నకమ దర్చణము 
కర్త: చూ. శ్రీశైల కవి. 
ఆంకితం : కావేరి రాజుకు. 
కార్వేటి నగర రాజ వంశంలోని రామభ్యదరాజు మొదలుకొని కావేరి రాజు 
వరకు గల వారి వంశ చరిత్ర ఇందులో వర్ణించబడింది. ఇది వకాశ్వాస [గంథం. 
(పస్తుతం అలభ్యం, ఇది సంస్కృత రచన కావచ్చును. (ఆం.సం.సా 
వంకావళి (అలభ్యం) 
కర్త న్‌ చితకవి ఆనంతకవి. 


కవి కుమారుడై న చి[తకవి వేంకట రమణకవి రచించిన సాంబ విలాసంలో 
దీని (పసక్తి. ఉంది. | (ఆరు. ద-$) 


(పాచీన సాహిత్యము 961 


వక్కలంక చిన వీరభ దఠవి 
కాలం : 18, 19 శతాబ్దాల నడిమి కాలం. 
స్ధలం ఏ పిఠాపురం సంస్థానం, 
రచన : వానవదత్తా పరిణయ |గంథానికి అనుబంధంగా చేర్చదిడ్డ రావు వంశళచరి[త. 
పిఠాపురం సంస్థానా ధిపతి రావు మాధవరావు (18౧0-1704) సమకాలికుడై న, 
వక్కలంక వీరభ్యదకవి (క్రీ.శ. 1880_1740) క పౌగతుడు. పిఠాపురం రాజా రావు 
వేంకట నీలా|ది రాయని అఆృశితుడు. రావు మాధవరావు కౌల నుండి, వేంకట నీలా(ది 
రాయని కాలం వరకుగల రావు వంశ చరితను రచించి, తన తాతగారు (వాసిన "వాసవ 
దత్తా పరిణయ” (సదింధానికి జత పరిచాడు. ఈ అనుబంధ రచన చారిత్రకంగా 
విలువైనది. (ఆఎసం సా_250) 


వక్కలంక వీరభ్యద కవి 
కాలం : క్రీ.శ, 1880-1740 (పాంతం. 
స్టలం ఏ పిఠాపురం సంస్థానం, 
రచన : వాసవదత్తా పరిణయము, గౌరీ కల్యాణము. 
సమకాలికులు : ఎనుగు లక్ష్మణకవి, భవానీశ కవి, కూచిమంచి తిమ్మకవి, జ గ్గకవి 
భాస్కర కవి జగ్గాంబల పుతుడు. చం[దశేఖరకవి పొ తుడు. 
(కీ.శ. 16170.17/04 మధ్య కాలంలో పిఠాపురం సంస్థానాన్ని పాలించిన రావు మాధవ 
రాయనికి ఇతడు ఆశితుడు. తనరచనను పోషకుడైన మాధవ రాయనికి అంకితం 
చేశాడు. అతని చేత కోనసీమలోని వృద్ధ గౌతమీతీర సమీపంలో మాన్యాలు పొంది 
సత్క్లరింప బడ్డాడు, ఇతని రచనలు రెండూ (ప్రసిద్ద సంస్కృత కావ్యాలకు అనువాదాలు 
(ఆం.సం.సా_248; క.త_ 12.224) 
వచన కావ్యము 
తెలుగులో వచన కావ్యాన్ని, గద్య కావ్యాన్ని ఇంచుమించు సమానార్థకొలుగా 
వ్యవహరిస్తున్నారు. కాని కొన్నిచోట్ల ఈ రెంటికీ కొంచెం ఆర్థభేదం పరిమిత (సయో 
గంలో రూఢమైంది. గద్య, బిరుదు గద్య, చూర్చిక, వచనము, విన్నపము అనే పేర్లతో 
వచన భేదాలు ఏర్పడినాయి. ఇవన్నీ నియతమైన గణబంధం లేని వచన రచనలు, 


భక్తి ప్రధానమైన వచనాల, విన్నపాలను కృష్ణమాచార్యులు, తాళ్ళ పాక 
కవులు (కీ. శ, [5 వ శతాబ్దంలో (వాశారు. ఈ వచనాలు భావ |పధానాలు కావటం 
వల్ల వీటిని కావ్య జాతిలో చేర్చవచ్చునని పండితులంటారు. కాశికాధీక్వర వచనాలు, 
భవానీ మనోహర వచనాలు ఈ జాతివి. 

భారత సావిత్రి (15500) అనే వచనం (ప్రసిద్ధం, దీన్ని ఇప్పటికీ కొందరు 
స్త్రీలు వల్లిస్తూ ఉంటారు. మధుర నాయక రాజులు వచన వాజ్మయాన్ని ఎక్కువగా 
(పోత్సహించారు. విజయరంగ చొక్కనాథుని రచనలు రెండూ వచన కౌవ్యాలే. 18వ 
శతాబ్దంనుంచి 19వ శతాబ్దం వరకు తెలుగులో వచన రచన విపరీతంగా జరిగింది 


ర తెలుగు సాహిత్య కోశము 


పాశ్చాత్య సాహిత్య [ప్రభావం వల్ల (కీ. శ. 19వ శతాబ్దంలో వచన వాజ్యయం తామర 
తంపరగా వచ్చింది. చిన్నయ సూరి నీతి చం|దిక గద్య వాజ్మయానికి వేగు చుక్క. 
ఇతిన్స త్తం, రచనాశైలి మొదలైన భేదాలవల్ల ఇందులో అనేక అవాంతర 
భేదాలు ఏర్పడ్డాయి. (తె. వా.) 
వచన భాగవతము (అలభ్యం) 
కర్త : కుందుర్తి వేంకటాచలపతి (చూ. 
మి|త విందా పరిణయంలో దీని [పస క్తి ఉంది, 
వచన భారతము (కన్నడం) 
నామాంతరం : నంజరాజ వాణీ విలాసము. 
"కర్త “ కచువె నంజరాజు. 
కన్నడ రచన. దీనిలో కొన్ని భాగాలలోని గద్యలో అప్పటి మైసూరు పాలకు 
డైన చిక్క దేవరాయల పేరుకూడా ఉంది. ఇది నంజరాజు, చిక్క దేవరాయలు కలిసి 


చేసిన రచన కావచ్చును. నంజరాజే తన పోషకుడై న చీక్స్‌ దేవరాయల పేరు జోడించి 
ఉంటాడని పరిశీలకులు Ps 


వచన. భారతము 
| "క్ర ద్ర * కళువె వీరరాజు, 

అంకితం : కళువె [గామంలో "వేంచేసిన గోపాలకృష్ణ దేవునికి. 

ఈ రచనలో వీరరాజుకు తుపాకుల అనంత భూపాలుని తోడ్పాటు ఉందట, 
ఇది తెలుగులో సమ|గంగా రచితమైన అమోఘమైన తొలి గద్య కావ్యం. దీనిలోవి 
సభా, భీష్మ పర్వాలు మాతమే లభ్యం. ఇది వ్యాస భారతానికి సరైన తెనుగు సేత. 
దీర్ణ వాక్యాలతో కూడిన వచన రచన దీనిలోని విశిష్టత. పూర్ణానుస్వార యుక్త పద... 
ప్రయోగం దీనిలో ఎక్కువగా ఉంది. శైలి మృదువైనది. పాఠకుని హృదయోన్ని కది 
లించే విధంగా ఉంటుంది. (తె. వి. స_8) 


వచన భారతము (అలభ్యం) . 
కర్త : కుందుర్తి వేంకటాచలకవి (చూ). 
_ కవి మరొక రచన మ్మితవిందా పరిణయంలో దీవి సక్తి ఉంది. 
వచనము=గద్యము 
గద్యాన్నే తెలుగులో వచనమంటారు. వాక్యబంధురము వచనమని జయకీ రి 
అన్నాడు. తెలుగులో “వచనములు? అనే ఒక,రచనా పక్రియ. ఉన్నది. - సింహగిరి 
వచనములు, వేంకటేశ్వర వచనములు మొదలగునవి |వసిద్దాలు. 
ఒ వచనం సామాన్యంగా కర్త కర్మాది (క్రియలలో వాక్య ళూప౦ డాలుస్తూ సరిత్‌ 


లకు అర్ధమయ్యే రీతిగా కొనసాగుతుంది. ప్రాచీన చంపూ కావ్యారిలో పద్యాలకు మధ్య 
ఎటాసిన గద్యను. వచనమనీ, కావ్యాలలో ఆశ్య్వ్యాసాంతాలిలో. (వాసిన, దానిని గద్య అనీ 


(పాచీన సాహిత్యము 958. 


అనేవారు. గద్యలో తాము |వాసిన అంశాలనే కాక తమను గూర్చి కూడా కొన్ని సంగ. 
తులు తెలిపి-సంపూర్ణము అనడం (సమా ప్రమనడం పూర్వ కవుల సం|పదాయం. 

ఆధునిక యుగంలో చిన్నయసూరి రచించిన సీతిచం|దిక వంటి వచన 
[(గంథాలు తెలుగు సాహిత్యంలో వచ్చాయి. (శేష్టమైన వచనాన్ని |పవచనమన్నారు, 
“'వేంకచేశ్వర వచనాలు” అని తాళ్ళపాక కవులు లయగతికంగా (వాశారు. ఈ వచనం 
గాన వేద్యంగా ఉంటుంది. 

నవలలు, కథలు, ఏకాంకికలు, వ్యాసాలు, లేఖలు, సంఛాషణలు వచన. 
(ప కియకు సంబింధిచినవే. వీటిలోని వచనం సమాస సంఘటికంగాను, చిన్న చిన్న 
సదాలుగాను ఉండటం సామాన్యం. ఆధునిక [పచార సాధనాలనబిడే-ప| తికలు, రేడి 
యోలు, టెలివిజన్‌ లలో వచనం సర్వజన పఠన శ్రవణ వేద్యమై, విస్తృతమైన పరిధిలో 
వ్యాపించడం గమనించదగి ఉన్నది. ఆధునిక కనీందులెందరో వచన పద్యం, వచన 
గేయం, వచన కవిత అనే రూపాలలో [కొత్త |[పయోగాలు చేసి (గ్రంథాలను వెలువ 
రించారు. వచన గతంగాని పదం లేనే పదగతం గాని సాహిత్యం కూడా లేదనే 
మాట సమ్మత మైనదే. | 


వచన రామాయణము anes 
కర్త : కుందుర్తి వేంకటాచల కవి (చూ. 
కవి మరొక రచన మ్మితవిందా సరిణయంలో దీని |పస క్తి ఉంది. - 
వజ పంజర శతకము 
కర we ర. పట్లాభిరామ కవి. 
పటా భిరామ “కవి శతక రచనలో ఒకటి. అప్పకవీయంలో ఒక “వజ పంజర 
శతకం” న కాని ఇవిరెండు ఏక క ర్హ్భకాలు కావని. ఇది భిన్నమైనదని 
సండి తాభి పాయం, (ఆం. సం, సా 194) 
వణ భుజోపాఖ్యానము (అలభ్యం) 
ఆలం : తెలియదు. 
కర 2 వెలగపూడి వంశానికి చెందినవాడు. 
వెలగపూడి కృష్ణయామాత్యుని భానుమద్విజయావకారికలో . ఈ కృతి..... 
"పేరొ్కనబడింది. (ద, కస 988) 
వజాభ్యుదయము 
కర్త * కోన నారాయణ (చూ). 
కృతిపతి : హయ, గీవస్వామి, 
దీని (పతి పూర్తిగా దొరకలేదు. 
ఇతివృత్త తం : ఉషాపరిణయం కథ. ఉషా సరుద్దుల కుమారుడై న వ|జునిపేర 
కావ్యాన్ని రాయమని హయ[గీవుడు. 'శవికి కలలో గ చెప్పాడట. దానిపై కవి ఈ 
కావ్యాన్ని రసోచితంగా నిర్మించి, ఆ దేవునికే అంకితమిచ్చాడు. (అడ్మద-11-288) 


954 తెలుగు సాహిత్య కోశము 


వర్షుల నరసింహ కవి 
కాలం ; డీ. శ. 18వ శతాబ్దం. 
రచన ఏ: శకుంతలా నాటకము (దుష్యంత చరి తము-యక్షగా నం), 
నంద్యాల నారాయణరాజు, దేవన మహారాజుల |పోత్సాహంతో ఈ కవి రచన 
చేశాడట. రచన |ప్రొఢంగా ఉంది. (య. వా. చ-$88) 


“వటమూల మందిరా శతకము 
కర “ వటమూలుడు. 


విశిష్టత : ఈ శతక కర్త వటమూలుని కాల నిర్ణయం గురించి పండితులలో 
అభ్మిపాయభేదాలున్నాయి. వటమూలుడు తన గురువులలో ఒకడని వేమన చెప్పాడు, 
ఈ శతకంలో కొన్ని పద్యాలు మాతమే దొరికాయి. ఉదాహృత పద్యాలవల్ల ఈ శత 
కంలో యోగ విషయాలు తేట మాటలలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నది దీవిలోని 
పద్యాలను వేటూరి వారు చాటుపద్యమణిమంజరి 11 లో |పచురించారు. యోగంలో 
కుండలినీ శక్తి ముఖ్యమైఎవని, దానిని తెలిసిన వాడే యోగి అనీ లభించిన పద్యాలు 
తెలుపుతున్నాయి, (ఆద[ద-8) 


వటమూలుడు 
కాలం ; (కీ. శ. 15వ శతాబ్దం (158038 పూర్వుడు. 
రచన  : వబమూల మందిరా శతకము. 
విశిష్టత : ఈయన కాలాన్ని గురించి (క్రీ. శ. 1580 పాంతం వాడనీ, కీ.శ) 
1450 |పాంతం వాడనీ భిన్నాభి పాయాలున్నాయి. వటమూలుడు తనకు గురువని వేమన 
చెప్పాడు కాబట్టి నేమనకు సమకాలికుడు కావచ్చు. కీ. శ. 1680 [పాంతపు జంట 
కదలు తురగా కప: అయ్యంకి బాలనరస్వతి ఇతన్ని 'పేర్కాన న్నారు. ఈయనయోగ 
విషయాలను స్పష్టంగా తేట మాటలలో చెప్పినట్లు లభించిన పద్యాలను బట్టి తెలుస్తున్నది, 
వటమూలుడన్నది అసలు పేరు కావనీ విరుదుఅనీ వివ ఏర్గకుల అలి పాయం. (ఆరు[ద_క* 


వడ్డమన్నాటి వెంకటాచలం సంతులు 
నామాంతరం £ వడ్ల్డమన్నాటి వెంకస్ప సోమయాజులు (చూ. 


వడ్రమన్నాటి వెంకప్ప సోమయాజులు 


కాలం : కీ.శ. 19ప శతాద్దిం. 
a 
స్ధలం : కృష్ణా మండలం. 


సాహితీ పోషకుడు. తిరుమల బుక్కపట్లణము చిన తాతాచార్యులను |పోత్స 
హించి సుస్మృతంలోని “విశ్వగుణాదర్శ” గ్రంథాన్ని తెలుగులో పద్య కావ్యంగా 
రాయించాడు, (క.స_66) 


ప్రాచీన సాహిత్యము రి 


HN 


వణుకూరి గురవరాజు 


కాలం a కీ.శ. 16 వ శతాబ్దం, 
స్టలం | కృష్ణా జిల్లాలోని వణుకూరు. 
రచన ఏ శమంతకమణి చరిత (అలభ్యం). 


నికిష్టక : వణుకూరు |గామం కృష్టా జిల్లా కంకిపాడు ప్రాంతంలో ఉంది. 
గురవరాజు ఇంటి పేరును బట్టి కవి ఆ (పాఎతానికి చెందిన వాడుగా నిర్ణయించవచ్చు. . 
ఈయన |వాసిన శమంతకమణి చరిత కొవ్యంలోని కృత్యాది పద్యాన్ని ఒక దానిని అప్ప 
కవి నామాఖండ వి శాంతుల ఘట్టంలో వ్యక్తుల పేర్ల చివర “ఆయి” అని చేర్చి, యతి 
నిల్చ్పటానికి చూపే సందర్భంలో ఉదాహరించాడు, అప్పకవి ఉదాహరించాడు కాబట్టి 
ఈయన సుంచి కవి అయిఉంటాడు. (ఆరద|ద_9) 


వణుకూరు 
[గామనామం, ఇదే కొందరికి ఇంటి పేరుగా సిరపడింది, ఈ (గాము 
కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో ఉంది. ఈ ఇంటి పేరు గల వారు ఇప్పటికీ ఆ 
గ్రామంలో ఉన్నారు. (ఆరుద-9) 


వత్సవాయ జగన్నాథరాజు 
కాలం : (కీ.శ. LES శతాబ్దం. 


సలం : సపెదాపుర సంసానం, 
అ ద థి 


సాహిత్య పోషకుడు. రాజ బంధువు. ఏనుగు లత్సకవి, “తుల్యానదీ 

మాహాత్మ్యం” ఇతవికే అంకితం. ఇతడు వత్సవాయ కస్తూరి రంగరాజు కుమారుడు, 
(క.త_ 12.170) 

వత్సవాయ జగపతిరాజు 
కాలం : క్రీశ. 1700 |పాంతం. 

ఈయన పెద్దాపురం సంస్థానాన్ని ఏలిన రాజు. సంస్కృృృతాం[ధాలలో చక్కని 

శివి. సు ప్రసిద్ధులయిన “ఏనుగు” వంశీయులు వీరి ఆస్థాన కవులు. ఈయనను నుతిస్తూ 
చాటువులున్నాయి, (తె.వి స_4; చా,ప,ర,) 


వత్సవాయ జగ్గరాజు 
కాలం ; (కీ.శ. 17 వ శతాబ్దం. 
స్టలం : పెద్దాపుర సంస్థానం. 
వెంకటరాజు సుతుడు సాహిత్య పోషకుడు రాజ బంధువు. ఎనుగు లత్సకవి 
రచించిన |ధువచరి[త ఇతనికే అంకితం, (క.త_12_189) 


పత్సవాయ తిమ్మనృపాలుడు 
కాలం క్ష (కీ.శ. (1505-180౧). 


రికీ... తెలుగు సాహిత్య కోశము 


సలం ఏ, పెదాపుర సంసానం. 
అ యి @ 
బిరుదు : చతుర్భుజ తిమ్మ |పభువు. 
సాహిత్య (ప్రియుడు. [ దొక్షారామ నివాసియైన వెణుతురుపల్ని విశ్వనాథ కవి 
రచించిన * శేషధర్మములు” అనే (గంథాన్ని కోరి అంకితం పుచ్చుకున్నాడు. 
ఏనుగు లత్సకవి [దౌపదీ పరిణయము ఇతనికే అంకితం. (క.త_12_158) 


వత్సవాయ బలభ దరాజ కవి 
కాలం ఫ్‌ రీతిన శతాబ్దం. 
సలం 3 పెద్దాపురం. 
రచన ఏ (శ్రీరామ శతకము (అలభ్యం). 
కవి పెద్దాపుర సఎస్టా౮ ధివతుల వంశీయుడు, కృతిపతి కూడా. “కిరా తారు 
సీయం” అనే కావ్యాన్ని అంకితం పొందాడు ఇతని తండి, అన్నగారు పెద్దా దాపరాన్ని 
పాలించారు. (క,త_ ష్‌ 151) 


వత్సవాయ రామభూపతి 
కాలం : తెలియదు. 
ఈయన మాగాపు శరభకవి ఆశువుగా ఒక చాటు పద్యాన్ని చెప్పాడు. 
“ఇతడాి అనే (పారఎభుతో మరి కొన్ని పద్యాలను, పై శరభకవి చెప్పాడట గాని 
ఆ పద్యాలు దొరకలేదు. రామభూనతి కాలం తెలియరాలేదు. __ (చా.ప.ర.) 


వదిప రి కోనరాట్కవి 
దు అజ" 
కాలం : కీ,శ. 1754. 1884 [పాంతం,. 
.స్టలం క్‌ సర్వసిద్ది. 
రచనలు : శ్రీ మహాలక్ష్మి పరిణయము, రేవతీ పరిణయము, మాతా! 
నము, జానకీరామ శతకము, జమాబందీ దండకము. 


కవి వేంకట తమ్మయామాౌాత్వుని పుతుడు. తల్లి రామాంబ, తాత రామరాజు, 

సలక్షణంగా రచన చేశాడు. ధారాశుద్ధి గల కవి.  (కన-48) 
వన దేవత .. 

అల్ల సాని పెద్ద న రచించిన మనుచరి[తలోని పాత. మనుచరి[త ఆంధ 

పంచ కావ్యాలలో ఒకటి. దీనికి స్వారోచిష మనుసంభవమనే పేరున్నది. స్వరోచికి ల 


వనదేవత వల్ల కలిగిన వాడే స్వారోచిషుడు. దేవతల కోరిక పె వనదేవత లేడి 
రూపంలోని స్వరోచివినమీపిస్తుంది. న 


ఒకనాడు స్వరోచి వేటాడుతూ అడవి వందిని చంసబోగా ఈ లేడి వెళ్ళి, 
దాని నెందుక చంపడంు_నన్ను చంపమని అడుగుతుంది. మృగ భాష నేర్చిన వాడు 
కనుక స్వరోచి, దితుకు మీద ఇంత వైరాగ్యం ఎందుకని %పళ్నిపాఢు: _. అన్య స్తేల్నపై 
ఆసక్తిగల పురుమనెపై (పేమ కలిగినప్పుడు చావడమే మంచిదని లేడి సమాధానమిస్తుంది. 


యై 


(పాచీన సాహిత్యము 957 


స్వరోచి కుతూహలంతో ఈమె వృత్తాంతాన్ని తెలుసుకుంటాడు. 'ఆతడు ఆలింగనం 
చేసుకోగానే ఆ లేడి దివ్యస్రీయై నిలుస్తుంది. దేవతల కోరికపై. మనువుకోదగిన 
_పృతుని కొరకు తాను అతని వద్దకు వచ్చానని చెప్తుంది. స్వరోచి ఆమె కోరిక నెర 
వేరుస్తాడు. ఈమెకు పుట్టిన వాడే స్వారోచిషుడు. పెద్దన ఈ పాత్రను కొన్ని [పకృతు 
లకు |పతీకగా తీర్చిదిద్దాడు. 
వనప.రి:.. : 
౧. దీనిని “సూగూరు" సంస్థ స్థానమని కూడా వ్యవహరిస్తారు. 
ఇది నేటి మహబూబ్‌ వనం మండలంలోని [పముఖ సంస్థానం. సంస్థాన 
పాలకులు “జనుంపల్లి ' "వారు. మోటాటి శాఖకు చెందిన రెడ్డు. వీరకృష్ణభూపతి సక 
- వీరకృృష్ణారెడ్డి అనే అతరు వీరికి మూల పురుషుడు. ఇతడు సుమారు 400 ఏండ్ల క్రితం 
విజయనగర భూపతులకు సామంతుడుగా ఉంటూ, తదనంతర కొలంలో గోసూగూకు” 
రాజధానిగా గల 124 |గామాలకు అధీశ్వరుడై నాడు. క్రీశ. 19 వ శతాబ్బం ఉత్త 
రార్గంలో మొదటి రామకృష్ణారావు సంస్టానాధీశ్చ రుడుగా ఉన్నప్పుడు సంస్థానపు రాజధాని 
సూగూరు నుండి “వనపర్తి “కి మారింది. 
కీ.శ, 1? వ శతాబ్దం ఉత్తరార్థంలో సంస్థానాన్ని పాలించిన రాజాసవై 
. వెంకటరెడ్డి తనదత్తు తం|డి గోపాలరావు పేరు మీద “గోపాలపేట” అనే [గామాన్ని 
కట్టించి, దాని పాలనాధికారం తమ్ముడైన “రంగా రెడ్డి"కి ఇచ్చాడు. అది తదనంతర 
+ కల్పంలో (పత్యేక సంస్థానంగా రూపొందింది. ఈ సంస్థానా ధిప తులలో రాజారా మేశ్వర 
రాయలు చివరివాడు. ఇతని కాలంలోనే ఈ సంస్థానం భారత దేశంలో లీనమై 
బొయురది, 


సాంస్కృతిక దీపం ఆరిపోకుండా నిలిపిన గౌరవం వనపర్తి వారికీ కూడా 
- దక్కింది. నీరిలో “రాజొబహిరీ గోపాలరాయలు” అతి (పసిద్ధుడైన రాజకవి. “అష్ట 
భాషా కవి” విరుదాంకితుడు. 


ఈ సంస్థానాధీకులు (పతి సంవత్సరం వేదశాస్త్ర లు నం. క్రవి 
పండితులను తగిన విధంగా సక్క-రించేవారు, sa హొసదుర్గం 
కృష్ణమాదార్యుల వంటి పముఖులు ఇక్కడి వారే. ఈ |పభువులు ఆ కాలంలోనే 
ఒక ము దణ యం|తం తెప్పించి, అనేక తెనుగు, సంస్కృత (గంథాలను ము(దింపించి 
సాహిత్య సేవ గావించి చరితార్థులై నారు. (ఆం,సం. సా, ) 


వనమాలి విలాసషు 
కవి : నారన్నగారి సూరన్న 
అంకితం : కొండూరి అక్కదండ నాథునికి 
(పత్మేకత : ఈ కావ్యంలో కవి మిత విందా పరిణయాన్ని వర్ణించాడు. దీని 
లోవి కవిత్వం, “సలక్షణమై మృదువుగా" ఉంటుందని కొందరు, ఆ పొఢమై స సరన 'హ్యద 
యాను రంజకంగా” ఉంటుందని కొందరూ అంటున్నారు. దీని |వాత[పతి లభించిందట, 


968 తెలుగు సాపాఠ్య కోళము 


ఇది కవి తొలి రచన, దీని తర్వాతది “ఉదయనోదయము”. (ఆరుద్ర) 
వరదప్ప దొన శాసనము 
చెంజి నాయకరాజులలో చివరివాడు వరదసప్ప. ఇది క్రీ.శ. 1880నాటి దానళాసనం, 
భాష : తెలుగు. 
సలం ౩ మధుర. 
శ్రా 
మధుర తాలూకా తిరుప్పర కుండం సు[బహ్మణ్యస్వామి దేవాలయంలోని 
గోపురం కుడివై పు గోడమీద ఈ శాసనం ఉంది. 


25 పుడుషా౨ంతరాల చెంజి నాయకరాజుల వంళొవళి వర్ష న ఇందులోని 


విషయం, (ఆరు. ద 11.142, ARE 860 of 1917) 
వరదరాజ మంజరి 
నామాంతరాలు : కలియుగ మంజరి, కంచివండకము. 
కర్త ఎ అప్పన సుకవి. 


చః [గంథం 'పేప ఇద్‌ అని స్పష్టంగా ఎక్కడా లేదు. [(గంథాదిని కంచి దండక 
మనీ, ముఖపతంపై వరదరాజ దండకమనీ ఉంది. కాని ఇది ద్విపద కావ్యం. మంజరీ 
ద్విపదలో ఉంది. వై శాఖ పౌర్హమినాడు స్వామి వైకుంఠం నుండి కంచికి వేంచేసి 
వరదరాజస్వామి అయ్యాడు, స్వామి ఊరేగింపు, పూజా కైంకర్యాలు ఇందులో వర్శితం, 


ఈ కావ్యానికి రెండు భిన్న [పతులున్నాయి.ఒకటి కందుకూరి పుర సోమేశ్వర 
సృవంతో ఆరంభమౌతుంది. చివర ఫల్మశుతి ఉంది. ఇది కలియుగ మంజరిగా (పసిద్ధం' 
రెండవ (పతి (శ్రీరామ _స్తవంతో ఆరంభమైంది. ఇది వరదరాజ మంజరిగా (పసిద్ధం,. 
విషయం ఒకటే. ఈ [గంథంలో తాతాచార్యుల |పశంస ఉంది. అతడు ఏ కాలంవాడో 
తెలియదు. 17వ శతాబ్ద ౦ వాడని కొందరి ఆభి పాయం, (ద్వి.సా.చ_277) 


వరదరాజ శతకము 
కర ; మంచెళ్ళ కృషకవి. 
వ! ర్‌ం 
భక్తీ, జ్ఞాన, నీతి, శృంగార (పధానమైన (పకీర్ణ శతకం. శతక సముచ్చ 
యంలో ముదితం. ఈ కవిని బాలకృష్ణ కవిగా కొందరు 'పర్కొా-న్నారు. "నందరథర, 
కుంద సుందరరదా వరదా, ముర దానవాంతకా” అనేది మకుటం. అన్నీ చంపకమాలిక లే, 


(శ. క్ర, చ-746) 
వరదరాజ స్తవమ్‌ (సం) 
కర్త ఏ అప్పయ్య దీక్షితులు. 
ఇది విష్ణుస్తోత (ప్రధానమైన రచన, (శె. వి. స_8) 


వరదరాజ స్తుతి 
కర్త : మరింగంటి సింగరాచార్యులు. (శె, వి. స_8) 


ప్రాచీన సాహిత్యము 969 


వరదాంవికా పరిణయమ్‌ (నం) 
కవయి తి ఏ తిరుమలాంది. 
చారి తక (పాధాన్యం గల కావ్యం. అచ్యుత రాయల వివాహం, అతని 
విజయాలు, పట్టాభిషేకం, విజయనగర విశేషాలు వర్ణింపబడ్డాయి. తంజావూరు [పథమ 
నాయకరాజు, ఆచ్యుతరాయల తోడల్లుడూ ఆయిన చిన చెవ్వ నృపతి నియామకం ఇందులో 
(పస్తావింపబడింది. (తం. అం, నా_17) 
వరదాభ్యుదయ చంపువు (సం) 
కర్త : వేంకటాధ్వరి. 
ఇది హ సిగిరివాసియైన వరదరాజస్వామి మహత్తా (న్ని వర్షించే చంసువు. 


(తె. వి, స_8) 
వరదామాత్యుడు 
ఈయనను కీర్తించే చాటువొకటి దొరుకుతున్నది. కాని కవి ఎవరో తెలియదు. 
(చా.ప.ర) 
వరలక్ష్మీ వతము పాట 
కర్ర * తెలియదు 
జానపద పారమార్థి కగే యం, ఇతివృత్తం (ప్రసిద్ధం. 
చూ. పారబూర్ధిక గేయము. (ఆం,వా.చ,) 
వరహాగిరి కొం డాజామాత్యుడు 
కాలను (కీ. శ. 18వ శతాబ్దం, 
స్టలం * గంజాం జిల్లా. 
రచన : జగన్నాయక శతకము. 
ఇతని రచన సరసంగా హృదయంగమంగా ఉంటుంది. (శ.సా.వి_కీ29) 


వరహగిరి వరాహ 'వేంళటనృసింహకవి 
కాలం : (కీ, శ, 1790 |పాంతం. 
స్ధలం * విశాఖ మండలం. 
రచన : సూర్యనారాయణ శతకము. 
అరస పల్లి లోని సూర్యనారాయణుని పై చక్కని ధారాశుద్ధితో కవిత్వం చెప్పాడు. 
(శ.క.చ_842) 
వరహావతారము 
కర్ర ఏ, తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. కథ సిద్ధం, 
చూ. పౌరాణిక గేయములు, (అ౦.వా.చ.) 


960 తెలుగు సాహిత్య కోశము 


వరాహ పురాణము 
రచనాకాలం : క్రీ.శ. 1480-00 (పాంతం. 
కర్తలు : నంది మల్లయ, ఘంట సింగయ. 
కృతిపతి £ తుళువ నరసరాజు (శ్రీకృష్ణ దేవరాయల తండ్రి), 
ప్రత్యేకత : 12 ఆశ్వాసాల కావ్యం. ఇది వరాహ విష్ణువు భూదేవికి చెప్పిన 
పురాణం. వరాహావతారపు గాథ లేదు. కవులు దీనిలో ఉత్తర భాగాన్ని విడిచారు. 
దుర్ణయో పాఖ్యానం, గౌతమ్యు పాథ్యానం, ధర్మ' వ్యాథ వృశ్తారతాల్లన్లు" రసవంతగా 
నడిపి మూలంలో లేని వర్ణనలతో, పాత్ర చితణతో కథ నడీపారు. శబ్ద గుంఫన విష 
యంలో (ప్రబోధ చర్మడోదయం -కంశు ఈ (గంథమే మే_ల్తరంగా ఉంటుంది. |వతాలు, 
"౩ _ “దానాలు, నోములు ఉంటాయి. అల్లసాని పెద్దన, భట్లు మూర్తి వీరిని ఆనుకరించారు. 
చిత, బంధ, గర్భ కవిత్వాలు న్నాయి. (ఆం,సా.చ; పింగళి 
వరాహ పురాణము | 
కర్త: చూ. మండ కామేశ్వర కవి. 
సంస్కృత వరాహ పురాణానికి ఆం ధీకరణము, (ఆం. సం.సా_429) 
వరాహ పురాణమఘు 
కర్త: హరిభట్టు. 
అంకితం : కొలిపాక ఎ|రయామాత్యునికి. 
రచనాకాలం : (కీ.శ. 16 వ శతాబ్దం, . 
అము[దితం* కవి ఇందులో పూర్వ భాగాన్ని మాత మే రచించాడట. 
(వా-చ-0%) 
వరికూటి వారు 
వరి బియ్యపు అన్నం పేరుతో నిలిచిపోయిన ఇంటి పేరు. ఈ ఇంటి 
పేరుతో దేశంలో కొస్ని కుటుంబాలున్నాయి. జొన్నకూట్‌వారు, సజ్ఞకూటివారు 
ఇలాంటివి. EE ' (భారతి-మా_ 40-280) 
వరూధిని 
అల్ల సాని పెద్దన రచించిన స్వారోచిష మను సంభవ |పబంధంలోని పాత. 
ఈ | పదింధానికి మూలకథ సంస్కృతంలోని దే అయినా ఈ పాతను పెద్దన సర్వోత్క 
ష్షంగా మలిచాడు, 
వరూధిని దేవలోకపు స్త్రీ. అతిలోక సౌందర్యవతి. శృంగార రసమూ ర్తి. నుర్‌ 
గరుడోరగాదులగు వారినెందరినో నిరాకరించిన, పురుష సంపర్క మెరుగని వరాన్సరస, 
గాన కళాకోవిదురాలు. మహాభాగ్యశాలిని. 
అమె లోకోత్తర సౌందర్యశాలియైన [ప్రవరువిచూసి కామించింది. | పవరుడు 
| తోవతప్పి వచ్చాడని తెలిసి తన చాతుర్యంతోనూ, విలాసంతోనూ, అతన్ని ఆకర్షి చాలని 


[పాచీన సాహిత్యము 881 


(ప్రయత్నించింది. [పవరుడు పిలచిన “ఫీఠహరిజేక్షణా” సంబోధన ఆమెకు మరింత 
(భాంతిని కలిగించగా, తనసలప్పను వెల్లడించింది. ఆతని అనాస క్షతను పోగొట్టటానికి 
శాస్త్రచర్చలు కూడా చేసింది. తుదకు మోహాతిరేకంకో అతన్ని కౌగలించుకొంటుండి. 

వరూధిని పాత శృంగారానికి, 1పవరునిపా[త శాంతానికి ఆలంబన ఏిభావాలు, 
ఇవి రెండు భీన్న|పకృతులకు చెందినవేగాక భీన్నలోకాలకు చెందినవి. సవరుడు 
మానవుడు. వరూధివి గంధర్వ స్తీ, | పవరునిది కర్మభూమి, వరూధినిది భోగభూమి, 
స్వేచ్చా పజయ వర్తనులైన గంధర్వులకూ, సదాచార సంపన్నుడూ, ఏకపత్నీ 
| వతుడూ అయిన (పవరునికీ గల విభిన్నధర్మాల సంఘర్షణలో జితేం్యదియుడై న 
[పవరుడు, వరూధినిని విదిలించి వేసి అగ్నిదేవుని దయవల్ల ఇల్లు చేరుకొంటాడు. 

విఫల మనోరధురాలయిన వరూధిని దిగులుగా అతనికోసం ఎదురుచూస్తున్న 
తరుణంలో మాయా (పవరుడు అ మెకంటికి కనిపిస్తాడు. అతడు మరెవరోకాదు. ఆంతకు 
పూర్వమే ఆమెచేత నిరాకరింపదిడిన కలి అనే గంధర్వుడు. |పవరుని వేష భాషలతో 
సమీపించిన ఆ గంధర్వువి పరూధిని [పవరునిగానే భావిస్తుంది. 

అతనివల్ల వరూధినికి కలిగిన పుత్రుడే స్వరోచి. స్వరోచికి వనదేవత వల్ల 
కలిగిన పుతుడే స్వారోచిష మనువు. ఈ విధంగా మనువు పుట్టుకను గూర్చిచెప్పే ఈ 
కథలో వరూధిని దేవతా సంబంధమైన గుణాలతో (పవరునిపట్ల ఆస కయైన ఆమె నిశ్చల 
మైన మనోస్థికిసీ తత్సఎబంధియైన (పవరు గుణగణాలనూ పెద్దన అద్భుతంగా 
మేళవించాడు. 

వరము 


౯ 
వర్హమనే ఒకగీత |పబంధం వర్ణతాళ త్రైంవిధ్యంతో కర్ణాటభాషలో బిరుదోప 
ర | శల ఈ... ణి 
నిబద్ధంగా ఉండని సంగీత రత్నాకరంలో చెప్పబడింది. 
రంగాజమ్మ మన్నాఠుదాస విలాస యక్షగానంలో ఈ వర్షం |ప్రయు క్షం. ఇది 
సంస్కృత భాషలోనే ఉంది. కాని కర్ణాటక భాషలోలేదు. వర్హ తాళ తై 9 విధ్యం కలదిగాను, 
బిరుదోవబద్ధం గాను ఉంది. (య. వా. చ_కికర్‌ 


వర్తమాన తరంగిణి 
సలం : మదాసు, 
( 
కాలం : [క శ, 184250 [పాంతం, 
వారప(తిక. మత, సాంఘిక సంబంధమైన విషయాలు, వ్యాపార |పకటనలు 
కూడా ఇందులో ఉండేవి. 1842.48టో సై దాపురం ఉమాపతి మొదలారి కల్వికళంజమనే 
ము దాక్షరశాలలో అచ్చుపడిన మహాభారతం ఆదిసర్వాన్ని గురించిన (పకటనలు 1842 
అగస్టు 4, 18, అక్టోబరు 27 వ తేదీనాటి సంచికలలో ఉన్నాయి. ఈ పతిక (పతులు 
మ్మ దాసు (పాచ్యలిఖిత [గంథాలయంలో ఉన్నవి. (తెలుగు-ఏ,జూ_ 1880) 
వలపర్ల జమీందార్లు 
ఈ జమీందారు స్తుత |ప్రకొశంజిల్లాలోచి వలసర్శ గ్రామానికి చెందినవారు. 
య అబల య రా స. 


92 తెలుగు సాహిత్య కోశము 


. తిరుమల వనం తాతాచార్యులు వారిని ఒక పెద్ద ఉత్పలమాలికలో పొగిడాడు. 
\ 5) 
వల్ల భాందా పరిణయము 
రచనాకాలం 2 |కీ. శ. 19 వ శతాబ్ద పూర్వార్థం 
కర్త: అక్కెనపల్లి నృసింహకవి. 
Ee అకక ఇ; పులిపాక రామమం తికి. 
స ప్రబంధం. వి 'ఘ్నేశ్వరుని వివాహగాథ దీనిలోని క తం, 
(కస, 114) 
వల ల్ల భాచార్యులు 
కాలం ఫ్‌. శ. 14701081 (పాంతం. 
| eae ఆంధులు. కృష్ణా గోదావరీ మధ్య దేశంలోని కాకరవాడ |గామానికి 
చెందినవారు. తలిదం|డులు కానీ యాత చేస్తుండగా వీరు రాయపూర్‌ (మధ్య పదేశ్‌ లో 
పుట్టారని, ఈశ్వరాంశ సంభూతులనీ, మహా పతిభావంతులనీ, ఈశ్వర సాక్షాత్యారాన్ని 
పొందిన మహా విద్వాంసులనీ తెలుస్తున్నది. = 
వీరు బాల్యంలోనే వేద వేదాంగాలను సమస్త సాహిత్యాన్ని అభ్యసించి; 
కాశీలో విద్యాభ్యాసం చేస, కౌమార దశలోనే మహా పండిత ప్రశంసలు పొందారు. 
అలహా బాదు ప్రాంతంలో సాహిత్య సేవ చేసి, వజ భూమిలో తాను నమ్మిన మతాన్ని 
ఎక్కువగా [ప్రచారం చేశారు. 
వీరు వ్యాపింపజేసిన మతానికి శుద్ధాదై తమని పేరు. శంకర, మధ్వ, రామాను 
జుల ద్వారా [పచారంలొకి వచ్చిన జ్ఞాన, కర్మ భక్తి సిద్ధాంతాలికు కొత్త అర్థాలు చెప్పి 
వీరు పుష్టిమార్గము అనే నూతన సిద్ధాంతాన్ని వ్యాపింప చేశారు. శంకరుని మాయా 
వాదాన్ని ese వీరి మతంలో వర్ల విచక్షణ, స్తీ పురుష భేదం లేదు. 
వ ల్లభాచార్యుల అనుయాయులు భజించే దేవుడు గోవర్ధన నాథుడు (నాథ్‌ జీ: 
ఆరాధన భాగవత ధర్మానుసారంగా ఉంటుంది. ఈశ్వర సేవే మోక్షసాధనమనేది ఈయన 
మత సిద్ధాంతం. శక్తి కొలది మానవ సేవ చేయాలని, స్నేహ భావాన్ని. ఆలవరుచుకోవా 
లని ఈయన సం దేశమిచ్చాడు. 
ఈయన శుద్దాద్వైతం గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తర(పదేళ్‌ పశ్చిమ |పాంతా 
లలో, విరివిగా వ్యాపించింది. వేలకొలది తెలుగు కుటుంబాలు ఈ మత (పచారం 
కోసం ఉత్తర భారత దేశం తరలిపోయి నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈయన 
విస్తృతంగా పర్యటించి మత (పచారం చేస్తూ, దక్షిణ దేశం వచ్చి (శ్రీకృష్ణ దేవరాయల 
ఆస్థానంలో శాస్త్ర చర్చ జరిపి కనకావిషేక గౌరవాన్ని పొందాడట, 
ఈయన మహా ఏద్వాంసులు. వేదాలకు, భగవగ్గితకు, 1దిహ్మ సూత్రాలకు, 
భాగవతానికి భాష్యం |వాశారు. వేదాలలో వచ్చే మనలా భగవద్గీతలోను, “భగవ 
గ్గితలో కలిగే సందేహాలు |బహ్మ సూతాలలోను, బహ్మ సూ| త్రాలలో "కలిగే సందేహాలు 


(పాచీన సాహిత్యము ర్‌ి 


భాగవతంలోను, తీరగలవని వీరు నిరూపించారు. వీరుసంస్కృృతంలో ఎంతో స్వతం్యత 
సాహిత్యాన్ని నిర్మించారు. వీరి మతానికి సంబంధించిన సాహిత్యం [వజ భాషలోను, 
' 'గుజరాతీలోను, హిందీలోను, ఇంగ్లీషులోను విరివిగా దొతుకుతుంది. 
(తె. వి,స_4_ 1066_1068). 
వల్ల భాభ్యుదయము 
కర్త; భట్ల సెనుమర్తి కోదండ రామయ్య. 
నాలుగాశ్వాసాల కొవ్యం. శ్రీకాకుళాం| ధ దేవుని కథ. 5998 గద్య పద్యా 
లున్నాయి. చారి తక [పాముఖ్యం గల కావ్యం, 

/. మూలం : ్రీశాకుశేళ్వరుడు కవికి స్వస్నంలో |పత్యక్షమై ఒక సంస్కృత 
కోశాన్నిచ్చి, తదనుగుణంగా తన కథ |/వాయమని చెప్పాడట. --దీనికి "మూలం: 
సంస్కృత |దిహ్మ పురాణము ఉత్తర ఖండం .ఆని చెప్తన్నప్పటికీ నేడు లభిస్తున్న 

సంస్కృత [బహ్మపురాణంలో (శ్రీకాకుశేశ్వరుని గాథలేమీ లేకపోవడంవల్ల కవి తానే 
దేశంలో ప్రచారంలో ఉన్న స్టల మాహాత్మ్య గాథలను సేకరించి సమన్వయం చేసి ఈ 
కావ్యం (వాసి ఉంటాడని పండితులు అభి పాయసడుతున్నారు. 


శ్రీకాకుళ క్షేత నా మోత్స త్తి_ క్షే తాన్ని ఆదరించినరా జు ల చరిత_| పాశ స్హ్యం 
ఈ కావ్యానికి చార్మితక [ప్రాముఖ్యాన్ని ఆపాదిస్తున్నవి. (శ్రీనాథుడు ఒక 
వల్ల భాభ్యుదయాన్ని రచించినట్లు తెలుస్తున్నది. కావి అందులోని ఇతివృత్త మేమిటో 
తెలియరాలేదు. తెలుగులో లభిస్తున్నంత వరకు ఆంధ విష్ణువు కథను తెలిపే తొలి 
కావ్యం ఇదే చివరలో లక్ష్మీ శ్రీహరుల సంవాదం తెలుగు జానపద సారస్వ తాన్ని 
గుర్తుకు తెస్తుంది. (శ్రీ కోరాడ రామకృష్ణయ్య, (శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రిగారలు ఈ 
కావ్యానికి చక్కని పీఠిక |వాళారు. (ఆరు ద-10-47). 
వల్ల భాభ్యుదయము (అలభ్యం) 
రచనాకాలం ఏ కీ. శ. 1428 పాంతం, 
కర్త వ. శ్రీనాథుడు. 
కృతిభర్త ఏ _తెలుంగాధీశుడు ((శ్రీకాకుళాం్యధదేవుడు కావచ్చు. 
[వత్యేకత! వల్ల భాభ్యుదయం తెలుగు వల్లభుని చరిత. కస్తూరి యొసగిన 
_ . సాంపరాయని తెలుంగు రాయలకోరికపై కవి రచించాడు. ఇందులోని పద్యాలను పెదపాటి 
జగన్నాథకవి |పబంధరత్నాకరంలో ఉదాహరించాడు... శృంగార, నై షధంలోని . పద్యా 
లకు, లభించిన ఈ | గంథంలోని పద్యాలకు సామ్యముంది కాబిట్టిక ర్త  ్రీనాథుడుకావచ్చు. 
ఇది ౦|ధవిష్లువు చర్మితయేకావచ్చుననీ, అతనికే ఆంకితమనీ పండితులు భావిస్తున్నారు: 
(శ్రీనాథుడు_కొ. శ్రీ. మూ.) 
వల్లి వీ వల్ల వోల్లాసమ్‌ (సం) 
కర్త చూ, శిస్టు కృష్ణమూ ర్తిశా స్త్రి. 


964 తెలుగు సాహిత్య కోశము 


రచనాకొలం : డీ: శ. 18 వ శతాబ౦. 
యు 
భాణము. 
(ఆం. సరః సా_826) 
వల్లీ కల్యాణము 
కర్త: శహాజీ (చూ. 
కాలం డీ. శ. 17వ శతాబ్దం. 
శివస్తుతితో ఆరంభం. కుమారస్వామికి వల్లీ దేవికి జరిగిన వివాహం ఇందులోని 
కథ. తెలుగులో కుమారస్వామి విజయగాథలున్నాయి గాని పరిణయగాథలు చాల 
తక్కువ. ఇవి దక్షిణాంధ యుగంలోనే ఎక్కువగా కానవన్తున్నాయి. (ద,దే.వా_197) 


వల్లీ నాటకము 
పరిష్కర్త ఏ మారుపెద్డి చెంగల్వరాయకవి (చూ). 
వల్లీ నాటకము అనే (ప్రసిద్ద నాటకాన్ని కర్త సంస్కరించి, [పదర్శింపచేసి, 
[పచారంలోకి తెచ్చాడట. దీని అసలు రచయిత ఎవరో తెలియరావటం లేదు. 
(ద. దె.వా-5 11) 
వలీ పరిణయమ్‌ (సం) 
వ్‌ 
కర్త ఏ వీరరాఘవకవి. 


నాటకం. ఇది అనాటి అలయోతృవాలలో |పదర్శింపబడేది. వ ల్లీ పరిణయాన్ని 
గురించిన రచనలు 17, 18వ శతాబ్దాలలో తెలుగులో కూడా ఎక్కువగా వచ్చాయి. 


(ద. దే.వా- 180) 
వల్లీ పరిణయము (అలభ్యం) 
కర్త : నెల్లూరి (వీరరాఘవకవి. (ద.దే.వా_2క్‌ర్సి 


వల్లూరి నరసింహక వి 
కొలం : [కీ శ, 108వ శతాబ్దం. 
యలు 
రచన : నాగ్నజి త్రీ పరిణయం, 
హనుమత. వి పుతుడు. హృదయాహాదకరంగా కవిత్వం చెప్పాడు. 
(క. స_100) 
వల్లూరి లట్మీనారాయణ యోగి 
కాలం : Er శ్ర, 1రీవ శతాబ్దికి పూర్వం. 
రచన : ఉత్తర గీతా మంజరి (ద్విపద). 
గురువు ఏ అమృతానంద యోగి. 
శ్రీనివాసాచార్యుని పుత్రుడు. శిష్యుల కోరికపై ఊఉ త్తరగితలను ఆంధీక 
రించాడట. సలక్షణంగా సుబోధకంగా రచన చేశాడు. (ద్వి. సా. చ8 16) 


పాచీన సాహిత్యము 985 


వనంత తిలక భాణము (అలభ్యం) 
నామాంతరం : ఆంధ వసంత తిలకభొణము. 
కర : గణపవరపు వేంకటకవి, 
చిితకవితా స్ఫోరకంగా రచించిన భాణం. సంస్కృత మూలాన్ని అనుసరించి 
రాశాడేమో అస్‌ పండితులు అభి పాయసడుతున్నారు. (క. స-288) 


వసంత మహోత్సవము 
నామాంతరాలు : మదన మహోత్సవము, సువసంతకము. 
కాలం : క. శ. 14_16 శతాబ్దాలు, 


మధ్య యుగాంధ దేశంలో ఈ ఉత్సవాన్ని [పజలూ రాజులూ, కూడా ఆతి 
వై భవంగా జరిపేవారు ముఖ్యంగా కొండ వీటిరెడ్డు, విజయనగర రాజులు దీనికి గొప్ప 
[పాధాన్యత ఇచ్చారు. దీనివి ఒక జాతీయోత్సవంగా జరపటమే గాక తాము కూడా 
పాల్గొనేవారు. ఈ సందర్భంలో విద్వదోమ్టులు జరిగేవి. 


ఈ ఉత్సవాన్ని వసంత బుతువులో జరుపుతారనేది స్పష్టం. అనవేమారెడ్డి, 
కుమారగిరి రెడ్డి (1888-1400) వంటి [పభువులు దీనివి విసృత (పాతిపదికమీద జరిపే 
వారు. వివిధ సుగంధ |దవ్యాలను చల్లుతూ, రంగు నీటిని చిమ్ముకొంటూ [పజలు 
ఆనందో త్సాహ క్రీడలలో మునిగి తేలేవారు. పిచికారులతో రంగు రంగుల సువాసన 
నీరు చల్లుకోవడం, బూరుగు చెట్టు కింద వెన్నెలలో ఆడడం, కొసిన మామిడి చెట్టుని 
ఎక్కకుండా, ముట్టకుండా, ఎగురుతూ కాయలు నోటితో అందుకొని కొరుక్కు 
తినడం, కడిమి పూలతో రక రకాల ఆయుధాలు చేసి యుద్ధం చేస్తున్నట్లు అభినయిస్తూ 

పాడుతూ ఆడడం, వివిధములైన సంగీత సాహిత్యాలతో కాలక్షేపం చేయడం _ ఈ 
ఉత్సవాలలో భాగాలుగా ఉండేవి. 


పూర్వపు రాజులు కొందరు ఈ ఉత్సవాల్ని అత్యుత్సాహంతో నిర్వహించి, 
“వసంతరాయ్‌ొ “కర్పూర వసంతరాయ” బిరుదాలను పొందారు. కుచూరగిరిరెడ్డి తన 
బిరుదును జోడిస్తూ తాను (వాసిన నాట్య శాస్తారినికి “వసంతరాజీయమ్‌” అని పేరు 
పెట్టాడు. వసంళోత్సవానికి సరఫరా చేసే సుగంధాల భాండాగారానికి అవచి తిస్పయ్య 
సెట్టి అధ్యక్షుడు. హరవిలాస కావ్యం తిప్పయ్య సెట్టి కొండవీటిలో ఒక సుగంధ భాండా 
గారాన్ని కూడా నడిపాడని చెబుతున్నది. భారతదేశాన్ని చూసిన విదేశీ య్మాతికులు ఈ 
ఉత్సవాన్ని బాగా [పస్తుతించారు. సింహాసన ద్వాతింశిక, భీమేశ్వర పురాణాది కావ్యాలు 
దీనిని వర్ణించాయి. శ్రీనాథుడు మామిడి సింగన్నను “కర్పూర పసంతరాయా” అని 
సంబోధించడం చూ స్తే ఆనాటి రాజోదో్యోగులు కూడా ఈ ఉత్సవాలలో అత్యుత్సాహంతో 
పాల్గొనే వారని. తెలుస్తున్నది. సుగంధ దవ్యా అతో బాటు కర్పూర ఖండాలను కూడా 
చిమ్మడం రెడ్డిరాజుల కాలంలో ఉంది. ఈ వసంతోత్సవాలలో ఎడతెగకుండా జరిగే 
సంగీత సాహిత్య కాలక్షేపానికి “సువసంతకం” అనే పేరు కూడా ఉంది. (రెరా.చ.) 


966 తెలుగు సాహిత్య. కోశము 


వసంత రాజీయమ్‌ (నం) (అలభ్యం) 
కర్త: చూ. కుమారగిరి రెడ్డి. 


భరతుడు, భోజుడు చెప్పిన రీతిలోనే ఈ |గంథ రచన జరిగిందని కుమారగిరి 
బావమరది కాటయ వేమారెడ్డి, తాను |వాసిన “కుమారగిరి రాజీయమ్‌” లో చెప్పాడు. ఇద్ద 


భరతుని నాట్యశాస్తారినికి వ్యాఖ్య అట. _ (9.రా.చు 
వసంత విలానము (అలభ్యం) 
కర్త : నాచన సోమనాథుడు (చూ). 
అంకితం : మాచయ (బహ్మకు 
లక్షణకారులు కొందరు దీన్ని పేర్కొన్నారు. (వాచ) 


వసంతోత్సవ విలాసము 
కర్ర: 'కంరీరవ రాజు. 
(పశ _స్తమైన యక్షగానం. నాట్య [పబంధంగా చెప్పబడింది. నాచన 
సోమనాథుడు వసంత విలాసమనే కావ్యం. రాసినట్లు తెలుస్తున్నది గాని, లభ్యం క్రాలేదు, 
విశేషం : ఈ నాటకం కంఠీరవరాజు కొలువులో ఆయన ఎదుట |పదర్శింప 


బడేవట. నాటకాంతంలో మల్లి ర్త అనే. పా్యతధారిణీ రాజును మోహించి తనను చేపట్లమవి 
 ప్రార్టించడంతో నాటకం ముగుస్తుంది. వ దే, వా.) 


వసిష్ట గోత సీసమాలిక 


కర్త: చూ. పూసపాటి రాచిరాజు ‘(1450_ 1520.) 
రచనాకాలం . కీ.శ. 10వ శతాబ్దం. 
ఏబది ఆరు చరణాలతో కూడిన సీసమాలిక. చారి[తికంగా ఉపయు క్త మెన 
రచన. పూనపాటి రాజవంశీయుల వంశావతరణం దీనిలో ఉంది. ది డీ. 1404లో 
_రచించబడి ఉంటుందని కొందరి అభి పాయం. (ఆం.సం.సా_4[10 


వసిష్ట జనక నంవాదము 


క ర్త “" యాముజాల శెషోచలపతి' (చూ. 
“రచనాకాలం : (కీ.శ. 1810 ప్రాంతం, జ 


యక్షగానం. sn చెప్పదిడిన రామాయణగాథ. 


య (క. త_18-_ 146) 
వసుంధరా పరిణయము . 


కర్త: నెల్లూరి (వీర) రాఘవకవి. 
- విలక్షణమైన కావ్యం. భారత, భాగవత, హరివంశ BBs విషయాలు 

'- కూర్చి చెప్పినగాథ, భూ దేవి తపస్సు _ న స జన్మించడం మొదలై న 

వయా; శ 


ల 


పాచీన సాహిత్యము 987 


శబ్దార్థ వెచి తి, ధ్వని, శేష మాధురీ గణాలను సందర్భానుసారంగా పోషిం 
చాడు, కవి వంగ చరి స్త పందుల. విపలంగా ఉంది. ఇందులో కవి తన ఇతర [గంథా 
లను అయిదింటిని పేర్కొన్నాడు. 


వసుచరి త (_పతిపద టీక 
రచనాకాలం : (కీ. శ. 1844 ప్రాంతం. 


కర్త “ జూలూరి అప్పయ్యళశా స్త్రి (చూ, 
సుటోధక మై వ్యావహారిక భాషలో ఉన్న (పతిపద టీక, మిక్కిలి (పసిద్ది 
పొందినది, (తె. సాం విమర్శ-91) 
వనుచరి తము 


రచనాకాలం : |క్రీ. శ. 18వ శతాబ్దం, 

కర్త : మూర్తికవి (రామరాజభూషణుడు). 

అంకితం ; ఆళియ రామరాజు సోదరుడు తిరుమలరాయలకు. 

విశిష్టత తెలుగులోని అత్యుత్తమమైన |ప్రౌఢ[ప్రబింధం. పంచకావ్యాలలో ఒకటి 

కవి తన అసమాన సకల విద్యా విశారదత్వాన్ని, అృసతిమ (ప్రతిభను. మేళవించి. శబ్దార్థ: 
శ్లేష వైచితీ పూర్ణంగా, అనితర సాధ్య కవితా శిల్బ పారమ్యంతో, నానాలంకార లక్ష్య 
న రసజ్ఞ వపను వ్యంగ్య సమృద్ధంగా (హసి తిరుమల రాయలకు ఆంకితం 
చేసి, తెలుగు కవి శిరోభూషణ మైనాడు. 


వస్తు కవితాశిల్ప సౌందర్యంలో వసుచరిత్ర పాఠకుల మనస్సుకు హత్తుకొని 
ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తుంది. కవితా కళలో శిల్ప నై పుణ్యాన్ని. మెరిసేటట్లు చేయ. 
టానికి కవి నరన భూపాలీయంలోని లక్షణాలకు అనువుగా లక్ష్యాలను కూడా కూర్చాడు, 
శేష యమకాను పాసాది నానామఖ కవితా వె వెచిత్య [పదర్శనకోసం పసుచరి త 
(వాసినట్లు కనిపిస్తుంది. రామరాజ భూషణుడు, ఊ త్తమ నాయకునితో కూడిన, శృంగార 
రస |పధానమైన గిరికా వసువుల పెండ్లి కథ నిమిత్తంగా చేసుకొని, కన భావనా 
మహిమను (పదర్శిం చాడు. Soy 
తెలుగులో ఎన్నో [పబింధాలున్నా, _ అప్పయ దీక్షితుల వారి శిష్యుడు కాళ 
హస్తి కవి ఈ | పబఎధాన్న మాత్రమే ఆరు ఆళ్వాసాల [గంథంగా సంస్కృతంలోకి అనువ 
దించాడు. దీనినిబట్లి సంస్కృత కవులకు “వసుచరి[త్ర” అంకే ఎంత అభిమానమో, 
గొరవమె* ss (తె. వి. స_4) 
వనుచరిత్రమ్‌ (నం) 
రచనాకాలం : (కీ. శ 18వ శతాబ్దం. 
కర్త రేవూరి కొళహస్తి కవి. 


తెలుగు వసు'.రి|త్రకు సస్య్భతానుదాదం౦, అన్నయ 


రి 88 తెలుగు సాహిత్య కోశము 


కుందు ర వెంకటాదలకవికి గురువూ అయిన కాళహ స్తిక వి ఈ అనువాదాన్ని కవి 
పండిత రంజకంగా చేశాడు, 
వనుచరి త వ్యాఖ్య (అలభ్యం) 
కర్త: చతకని వేంకట రమణకవి. 
రావురాజ భూషణుని వసుచరి తకు వ్యాఖ్య. (ఆరు[ద_9) 
వనుచరి త వ్యాఖ్య 
కర్ర : ములుపాక బుచ్చయ్యకశా స్త్రి (చూ). 
వసుచరిత కావ్యానికి వ్యాఖ్య. దీనిని |బొన్‌దొర (వాయించాడు, 

(కె, సొ, విమర్శ_91) 
వనుచరి త వ్యాఖ్యానము 
నామాంతరం : విద్వన్మనోరంజని. 

కర్త! వేములవాడ సోమనాథుడు (చూ. 

లభ్యం అవుతున్న వసుచరిత వ్యాఖ్యానాలలో ఇదే మొదటిది. వసుచరి తను 

రచించినవాడు భట్టుమూర్తి అనే విషయం ఇతడే [గంథస్థం చేశాడు, (ఆర్ముద-11.288) 
వసుచరి త వ్యాఖ్యానము 


కాలం : (కీ. శ, 10వ శతాబ్ది పూర్వార్హం. 
కర్త: చూ. శిష్ణు కృష్ణమూ ర్చి కాస్త్రి. 
రామరాజ భూషణుని వసుచరి[త |ప్రబంధానికి తెలుగులో | వాయబడిన 
మిపులమైన వ్యాఖ్య. (ఆం.సం.సా_828) 
వసుదేవనందన శతకము 
రచనాకాలం 2 (కీ. శ. 1780 |పాంతం, 
కర్త: రావూరి సంజీవరాయకవి. 
“కృష్ణ, హరీ వసుదేవ నందనా” అనేమకుటంళో ఉంది. (శ.క.చ.882) 
వసురాజు 
రామరాజ భూషణుని వసుచరి తలోని నాయకపాత. వసుచరిత ఆంధ 
పంచ కావ్యాలలో ఒకటి. దీనికి మూలం మహాభారతంలోని ఉపరిచర వసువు కథ. 
అధిజ్ఞానపురమును రాజధానిగా చేసికొన్న వసురాజు ఇం|దుడిచ్చిన విమానము, దివ్య 
చిహ్నములు, ఇం|దమాల, వేణు యష్షి ధరించి పజలనేలినాడు. 

_— కులీనత్వాది మహా గుణాలతో అనల్బ కల్పనా చాతుర్యంతో తీర్చిదిద్దిన పాత 
ఇది. కోలాహల పర్వతాన్ని పాదంతో తొలగ్మదోయడం ఇతని. శిష్టరక్షణ దుష్ట శిక్షణా 
పరత్వాన్ని చాటుతున్నది. గిరికా గానాన్ని విని ఆకర్షి తుడవడం ఆతని కావ్య గీత 
(పియత్వానికి విదర్శనం. ఉత్తమ నాయక లక్షణాలను (పతిభావంతంగా. ఇతనిలో 
కూర్చిన కవి ఇతని విరహాన్ని కూడా అపూర్వంగా వర్ణించాడు. మంజువాణి తెచ్చిన 


ప్రాచీన సాహిత్యము [80 


నాయిక మణిహారాన్ని సళంసించిన తీరు ఇతని గుణాలను ద్విగుణీకృతం చేసింది... గిరికా 
వసురాజుల వివాహ ఘట్టంలో శృంగార నాయక లక్షణాలను వసురాజుతో సుకుమారంగా 
రూపు కట్టించాడు క్ని వివాహఘట్లంలో లలిత శృంగారము, ఇం|దుని యెడ కృతజ్ఞతా 
భావము, ఇతని ఉ త్రమ నాయక లక్షణాలకు నిండుతనాన్ని తెచ్చాయి. (వసుచరిత్ర) 
వస్తుకవిత 
వస్తుకవిత రెండు రకాలు. 1, ఏకవస్తు కవిత 2. దిహువస్తు కవిత. పాచి 
నులు ఏకవస్తు కవితనే తరచుగా వర్తించారు. వఏకవస్తు కవిత ఆంటే ఒకేఒక కథ 
నస్తువుగా ఉన్న కవిత. కుమార సంభవాది కృతులు ఈ వస్తుక వితకు లక్ష్యభూ తాలు. 
ఒకే ఒక కథ వస్తువుగా ఉన్నప్పటికీ మధ్య మధ్య ఉపకథ ఉండేది బహువస్తు 
కవిత. భారతాది కృతులు ఈ బహు వస్తు కవితకు లక్ష్యభూలాలు. (తె.వి,స-6) 
వాకోవాక్యము 
(శ్రవ్యకావ్యభేదం, వాక్యోపవాక్యాలు ఎక్కు డఉ౦ంటాయో అది వాకోవాక్యము, 
దీనినే ఉ క్తి, (పత్యు క్రిరూపమంటారు. ఈ ఉదక్తి _పత్యుక్తిరూపాలు ఇద్దరికి, చాలా 
మందికి కూడ కూర్చవచ్చు. ఇది బుజూ క్రి, వ|క్రో క్తి, వైయాశ్యో క్రీ, [పకళ్నోత్తరోి 
చికోడి అని అయిదు రకాలు. 
దా : “చనుదున్‌ సుందరి; పొంథు(డా చనుము;” 
అన్న పద్యంతో |పశ్న, సమాధానం రూసంలో సంభాషణ చిృితిత మైనాయి. 
(తె.వి-స-6) 
వాచకుడు 
స ప్పవిధ కవులలో ఒకడు. అనేకంగా అను పాస పదబంధ నియమాలతో 
కవిత్వాన్ని చెప్పేక వి. (అప్నక వీయం.2ి$) 
వాడాల శేషాచార్యులు 
కాలం : క్రీ. శ. 18వ శతాబ్దం ఉత్తరార్థంగాని, డీ. శ. 19వ శతాబం౦ 
ద ౨ న ది 
పూర్వార్గంగాని కావచ్చు. 
రచన : మైథిలీ పరిణయము, 


గద్వాల సంస్థ్టానాధిశ్వరుల ఆస్థానకవి. వారిచే గౌరవ వతిష్టలు పొందినవాడు" 
(ఆం, సం, సా ల: 
వ్యా డేవు కృష్ట ప్రభువు 
సలం * గోదావరీ మండలం, 
కాలం : కీ, శ, 1800 (పాంతం. 


సాహి త్య|పియుడు. మ్మరమిల్లి సూర్యువకాశకవి రచించిన హూనుమచ్చతకాన్ని 
అంకితం పొందాడు. ఇతడు కవి దింధువగ్గంలోని వాడట, (క. ta 801) 


970 తెలుగు సాహిత్య కోశము 


కాలం : 1. శ, 19న శతాబ్దం. 
' ల. _ చెన్నపట్టణం. 


రచనలు : బత్తీ సుప్కుతి కథలు (విక్రమార్క. చరితము. 
ఇది సింహాసన ద్వా[తింశికమనే సంస్కృత (గ్రంథానికి అనుకృతి. దీవిలో: 
. శ2 కథలు ఉన్నాయి. కవి సరళమైన వచనంలో |వాశాడు. 1847 _పాంతంలో ఈ రచన 
చేసి ఉండవచ్చును. ఇందులోనివి విక్రమార్కుని సాహస గాథలు, (వ. వొ_81) 
బాణీ దర్పణ ము దాతరకాల 
స్థాపన కాలం : క్రీ. శ. 1858 (ప్రాంతం. 
i సలం 3 చెన్నపట్టణం. | 
ఇది పరవస్తు చిన్నయసూరి నెలకొల్పిన ము|దాక్షరశాల. నీతిచం,దిక దీనిలో నే. 
ము|దితం. క్రైస్తవులు నెలకొల్చిన ము[దాక్షర శాలలుగాక, హిందువులు 8 ము|దాక్షర 
శాలలు పెట్రారవి సి. పి: (బ్రౌన్‌ వాతలవల్ల తెలుస్తున్నది. వాటి పేర్లు తెలియవు. 
వ. (వీరేశలింగం పంతులు. సమ్మగ పరిశీలన_ 185) 
వాణి విలానము (అలభ్యం) . 
కర్త: నంది తిమ్మన (చూ). 


ఖీ 


. కూచిమంచి వేంకట రాయకవి పని "కవి మనోరంజని” ఆనే ఆస్పకవీయ 
వా్యాఖ్యనుదిట్లి తిమ్మన వ వాణీవిలాసం (వాసినట్లు తెలుస్తున్నది, 
వాణీ విలాస వనమాలిక 
క్రర్హ: శుకుమళ్ళ రంగశాయి. 
అంకితం ఏ వేంకటేశ్వరునికి. 
వినూత్నమైన పద్దతిలో చేయబడ్డ రచన. నాలుగాశ్వాసాలున్నాయి... ఇంకొ. 
. ఉండిఉ౦టాయని పండితులు ఊపొస్తున్నారు. విజ్ఞాన సర్వస్వంవలె కవి సమస్త విషయా 
లనూ సేకరించి ఇందులో |క్రోడీకరించాడు. 
వేదశాస్త్ర పురాణాలు, షడ్దర్శనాలు మొదలుకొని వాస్తుశాస్త్రం వరకు ఇందులో 
సా ఈ ర ar మహంకాళి వెంకటపతి తో డ్పడ్డాడట. . 
గ ఆ శ్ర శ లు (ఆరుద-10-171) (క.త_12_18) 
వాత్స్య శ్రీరంగా చార్యులు 
కాలం: (క్రీ.శ. 18వ శతాబ్దం. 
సలం వ బూరుగుగడ్డ 
రచన ఏ; శాల్మలీ కందనందన విలాసము. 


'బూరుగుగడ్డ లల Wa దేవాలయ మహతా క్రా పన్ని ఈ కవి 
. కోవ్యరగా (చాకాడు. ప... "(క న_21) 


ప్రాచీన సాహి తము 


971 
వాత్స్యాయన గృహ్యసూ తసరణి (సం) త గ 
౨ కర్త: కంచం ఎల్ల ర యార్యుడు. స 
ఈ ప్పుస్తకం |వాసినట్లు కవి స్మృతికదంబంలో కహ స్‌ (శె.వి.న_క) 
వాద జయ కొణవంజి " 
కర్త: 


నిశ్చయంగా తెలియదు. రామకవి ఆని కొందరి అక 
కాలం : కీ. ఫు! (మ శతాబ్దం, 


యక్షగానం. పేరులో ఉన్నట్లు, వాదము, జయము గాని కొఅవంజిపాతగాని 
ఈ రచనలోలేవు. మధ్యలో ఒక దరువులో రామకవిపేరు ఉంది. 


అతడే కృతి 
క రకానోపనని కొందరి అభి పాయం. గంథమంతటా శాహరాజ [పస క్రి ఉంది. 


(య.గా,సం-8-పీఠికు 
వాద: జయము 
కర్త ౩ గిరిరాజకవి (చూ, 
అంకితం * శహాజీకీ. 


రచనాకాలం :' (కీ. క్ల, 168వ శతాబ్దం. 


విషయం ఇరువురు వారవధూమణులకు నాట్య విద్యలో "కలిగిన "పోటీ. 


“కలిగన "DE, 
వారు శహాజీ మెప్పు పొందడానికి [పయత్నించడం ఇతివృ్త తంగా ఆనాటి సంగిత నృత్య 
రీతులను కవి ఇందుతో పొందు పరిచాడు. 


విశేషం : శహాబీ org సంగీత 'నాట్యాలకు గల ఆదరణ 'దీనివ ల్ల 
"సృష్టమవుశూంది, | 


వాదొంగద చూడామణి 


స గా. సం_రి_ పీకిక.) 


మల్లిన. 
లక్షణ | గంథం. మల్లన వాదాంగద చూడామణిగా (సిద్ధం, | "దీన్ని కస్తూరి 
రంగకవి పేర్కొ న్నాడు. 
వాదీంద చూడామణి 
కాలం 


IE శ, 1100వ పూర్వం. 
రచనలు : 


ఆదిపురాణము, pr rn LPO 


ఇతన్ని వాగీం[ద చూడామణిగా 
కొందరు పేర్కాన్నారు. అన్సకవి ఇ ఇతని ఛందన్సును గురించి చెప్పాడు. (5. స_218) 
వాదీంద చూడామణి 


రచనాకాలం : (క్రీ. ₹.. 1100 పూర్వం. " 
Cr 


వాదీం[ద చూడామణి (వాగీర్యద చూడామణి) 


ఛందో | గంథం. అప్పకవీయంలోని దీని [పని క్తి ఉంది, ఇది వాదాంగద చూడా 
మణికంటె వేరై నది. క ర్ర్హపేరే కావ్యం పేరుగా ఉండడం విశేషం. 


(కం 2[స 


972 తెలుగు సాహిత్య క్రో 


వాద్య రత్నావళి (నం) (అలభ్యం) | 
కర్త వ (చూ. జాయప సేనాని. (పా. ద. భా. చ_న, రా, అ) 
వానపల్లి త్యామశాసనము 
శాసనక ర్త : చూ. |త్రిలో చనాచార్యుడు. 
ఆనవేమారెడ్డి ఆస్థాన సంస్కృత పండితుడైన (తిలోచనాచార్యుడు శ 
శాసనం |వాళశాడు. (ర. రా, చ 
వానపాల నరసింహం 
కాలం : కీ. శ్ర, 17వ శతాబ్దం. 
రచన : లక్షణాపరిణయము. 
కని తాను సాహితీ తంత స్వతం|త సత్కవి మితుడనని చెప్పుకొన్నాడు, 
(ఆరు. ద-160-జు 


వానన 
ఇంటిపేరు. నన్నయ్యకు మహాభారత రచనలో తోడ్చడినట్లుగా చెప్పబడుతున్న 
నారాయణభట్లు ఇంటిపేరు వానస. (భారతి. 1850_జులై) 
వామన పురాణము 


కర్త ఏ పొన్నతోట ఓబళ కవి (బొబళ కవి). 
కృతిభర్త : రాణా జగదేవరాయడు (ఇమ్మడి జగదేవ రాయడు. 
గురువు : కందాళ శ్రీరంగా చార్యుడు. 
ఇది పది ఆశ్వాసాల కావ్యం. ఇందులోని 7,8 ఆశ్వాసాలను ఈవవి వేంక 
'పేశకవి రచించినట్లు గద్యలో ఉంది. అవతారికలో రాణా వంశీయుల చరిత విపులంగా 
ఉంది. (ద. దేవా-402; అరు[వ-0-284) 
వామన పురాణము 
కర్త : లింగమకుంట రామకవి. 
అనువాద (గంథం కావచ్చు. కవి రచించిన ఆనంద కానన మాహాత్మ్యఠలో 
దీని పసక్తి ఉంది. (ఆరు[ద_6_ 18) 
వామనభట్ట బాణుడు 
కాలం : (కీ.శ. 14021420. 
స్థలం : కొండవీడు. 
రచనలు ' అన్ని సంస్కృత కావ్యాలే. l. శృంగార భూషణ భాణమ్‌ 2. కనక 
లేఖా కళ్యాణమ 3. ఉమా పరిణయమ్‌ 4. పార్వతీ కళ్యాణము ర, 
నలాభ్యుదయమ్‌ 6. రఘునాథాభ్యుదియమ్‌ 7. హంస సందేశమ్‌ ఈ. 


వేమ భూపాల చరితమ్‌ (వీర నారణీయ చరితమ్‌) $. శబ్దరత్నాకరమ్‌ 
ల 10 శబ చం|దిక'. 
గురువు : విద్యారణ్యస్వాము. 


ప్రాచీన సాహిత్యము 979 


కొరుదులు : 1. సాహిత్య చూడామణి. 2. కవి సార్వభౌముడు $8. గద్య కవి 
సార్వ భౌముడు 4. సాహిత్య సా|మాజ్య దురంధరుడు. 
నమకాలికులు : 1. పెద కోమటి వేమారెడ్డి 2. (శ్రీనాథుడు. 
కొండవీటి పాలకుడె న పెద కోమటి ఆస్థాన విద్వాంసుడు. 
పె రచనలలో మొదటిది భాణమ్‌, రెండు నుంచి నాలుగు వరకు నాటకాలు. 
అయిముదు నుంచి ఏడు వరకు పద్య కావ్యాలు. ఎనిమిదోది గద్య కావ్యం. తొమ్మిది, 
పడి నిఘంటువులు. “వీర నారయణీయ చరితమ్‌' అనే కావ్యంలోని వర్హ నలు భట్ల 
కరూఇణబుని కాదంబరి, హర్ష చరితమ్‌లో వలె ఉంటాయని పండితాభి పాయం. 


ఈ కవి |వాసిన అన్ని |గంథాలు దొరికినాయి, (రె.రా.చ్చ 
వామన విజయము 
కర్త ఏ తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. ఇతిపృ త్తం (సిద్దం. ఖాగవంతం లోనిది. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం.వా.చ) 
వెయములూరి నారాయణ కవి 
రచన : పారిజాత నాటకము (యక్షగానం). 
ఈకవి రామనార్యుని పుుడు. పొన్నేరిసీమలోని వాయలూరులో ఉండటం 
వల్ల వాయలూరి నారాయణక విగా (పసిద్ధుడెనాడు. అసలు వీరి ఇంటి పేరు చల్లావారు. 
ఇతని కవిత లక్ష్య లక్షణ్‌ పేతంగా ఉంటుంది. (ఆం. సా. ప. ప, 21-89) 
వెయమువి నాటకము 
కర్త : కంఠీరవ రాజు. 
కాలం : డీ. శ. 18 వ శకాబి పూర్వార ౦. 
ఆష్టదిక్సాలక విలాసంలోవి భాగం. [వత్యేకంగా కూడా _పపిద్ధమైంది. సంగీత, 
నృత్య [ప్రధానమైన రచన. 
వౌయముప్పుత శతకము 
కర్త ? శిష్ణు కృష్ణమూర్తి శాస్త్రి. 
కాలం : 5s శ. 18 వ శతాచ్చి పూర్వార్థ ౦. 
వార కాలీ ధర్మసూరి 
కాలం : డీ. శ, 165వ శతాబ్ద ౦ నడుమకాలం. 
స్టలం * గుంటూరు మండలంలోని కఠెవరము. 


రచనలు : 1. కృష్ణాస్తుతి, 2. సూర్యశతకమ్‌, 38. బాలభాగవతమ్‌, 4. హంస 
సందేశమ్‌, 5. కంసవధ, 6 .నరకాసురవిజయమ్‌, 7. సాహిత్య రక్నాకరమ్‌. 


. ఇతడు మల్లినాథ సూరికంబ ఆర్వాచీనుడు. జగన్నాథ పండితరాయల్య 
పూర్వుడు. అప్పకవి (1558) ధర్మసూరి సాహిత్య రత్నాకరాన్ని పేర్కొ న్నాడు, ఇళని 
రచనలన్నీ సంస్కృృతాలే. 

ఈయన . అప్పకవికంచు పూర్వుడు, కీ. శ, 1414_1626 నడుమ రచనల 
చేసి ఉంటాడు, ఆగమ పారదర్శియైన ఇతడు అర్గురు దర్శనకారుల అవతారవ్వు, 
ఈ పుంభావసరస్వతి జనర నాచార్యుడనే ఒక వై షవపండితుని విద్వత్సభలో ఓడ్రింగి 
అతని “వాదికేసరి' బిరుదును ధరించాడు. అధీత వేదవేదాంగుడయినా విశేషించి చతుర 
విద్యాపారీణుడు; పదవాక్య[పమాణ పారావార పారీణుడు. [(పాకృతాది భాషావే శ్ర 
తర్క-సాహిత్యాలలో, సంస్కృత |పాకృతాలలో, కావ్యనాటక నిర్మాణంలో ఈయనక్ష 
మొగ్గుయెక్కు.న. న్యాయశాస్త్ర వేత్త అయినప్పటికీ ఈయన కవిత తర్క కర్కళం 
కాలేదు. (తె, వి. స-1.860) 
వారణాశి వారు 
దివ్యక్షేత నామంతో తెలుగు దేశంలో ఉన్న ఇంటిపేరు. గుంటూరు మండ 
లంలోని కఠవరం గామనివాసి, “సాహిత్య రత్నాకర” కర్త, చతుర్దశ విద్యాపారీణుడ్రు 
అయిన ధర్మసూరి పండితుని ఇంటిపేరు వారణాసి. (భారతి_.మా- 40-220; అ.వి,స_1_800) 
వారణాశి 'వేంక కేశ్వర కవి 
కాలు: [కీ శ. 1820 ప్రాంతం కావచ్చు. 
సలం : పిఠాపురం ప్రాంతంలోని కొత్త ఇసుకపల్లి. 


© 
రచన: రామచం|దో పాఖ్యానము. 
అచ్చమాంబ కామయ్యల పుతుడు. పౌఢక వి. రనవంతంగా రచనచేళాగు, 
ఇతని సోదరులు లక్ష్మీపతి, జోగన్నకూడా కవిత్వం చెప్పనేర్చినవారు. ఇతనీకి రచనలో 
సహాయం చేసేవారట. ఇతని రచన పిఠాప్తరంలోని కుక్క్కు'టశ్వరు నికి అంకితం. 
(వీ.యు_ 182) 
వారుణి నాటకము 
క్రర్త: కంఠీరవ రాజు, 
కాలం : (కీ. శ. 18వ శతాబ్ది పూర్వార్దం. 
ఇది అష్టదక్సాలక విలాసంలోని భాగం, సంగీత నృత్య (పధానమైెన రచన, 
వొరాకవి రఘునాథయ్య 
కోలం : రీ. శ, 17వ శతాది. 
(యలు 
కృతి: లక్షణ దీపిక, 
ఇతరమైన వివరాలేవీ తెలీవు, ( ఛందఃపదకోశం) 
వారి కము 
నకల 
పరిభాషాసదం౦ం. ఒక (గంథంలో చెప్పబడిన దానిలో, చెప్పబడని దానిని 


(మాచేన. సాహిత్యము 975 


గురించి, దోషయు కంగా చెప్పబడిన దానిని గురించీ విచారించి, సవరించి, చెప్పే రచనను 
వా_ర్తి కము అంటారు ఈ రకమైన రచనలు సంస్కృత సాహిత్యంలో కానవస్తున్నాయి, 
కమూరేశు పదములు (అలభ్యం) 
కర్ర కి మల్లి కౌర్దున పండితుడు. 
రచనాకాలం : (కీ. శ, 1150 |పొంతం, 
శైవ వాజ్మయానికి చెందిన పదాలు. 
మాల్మికె చరిత 
కర్త ; రఘునాథ నాయకుడు, 
కృతిపతి న్‌ (శ్రీరాముడు 
మూడాశ్వాసాల కావ్యం. 450 గద్య పద్యాలున్నాయి. కవి ఇష్టదైవం (శ్రీరాముడు 
కలలో కనబడి వాల్మీకి చరితను రచించమని కోరాడట. ఒక కవి చర్మితను ఇతివృ తంగా 
తీసుకొని కావ్యం రచించిన తొలి తెలుగుకవి రఘువాథుడే. సంస్కృతంలో స్కాంవ 


పురా ఆంలోని ధర్మఖండంలో ఈ కథ ఉందనీ, ఆది దీనికాధారం అనీ పండితులు 
' ఆం అఉదున్నారు. 


విశేషాలు : బదరికా వనంలోని మునులకు పర్వతుడు చెప్పిన కథ ఇది. సప్త 
రుల తీర్థయా కా సందర్శన అవకాశంగా కవి వక్షిణ దేశ తీర్దాలన్నీ వర్ణి ంచాడు. మూడవ 
ఆశ్వానంలోని రంభోర్వశీ వివాద ఘట్టంలో నాట్య, సంగీత (పశంస ఉంది. రాజును 
మెక్పుంచిన వాళ్ళకు బీరుదులివ్వటం ఆనాటి ఆచారం. ఒకరికి బిరుదిస్తే రెండోవారు 
అనూయపడి వారిని వాదుకు పిలవడం, వారవనితల విలాస వి|భమాలు, కాముకుల 
విసంభ లీలలు దాగా వర్ణించాడు. ఇవన్నీ సమకాలిక సంఘజీవనావికి అద్దం పడుతున్నాయి 
(ఆరు[ద-10-85) 
అూవిజ రామస్వామి శాస్తు)లు 
కాలం: కీ. శ. 19 వ శతాబ్దం పూర్వార్థం. 
సలం : నెల్లూరు జిల్లాలోని అల్లూరు. 

భాషా "సోషకుడు. సంస్కృతాం[ధ్రాలలో మంచిపండితుడు. వ $b మదరాసులో 
వా ముళ్ళ సంస్థను నెలకౌల్సి సంస్కృతాం|ధ [గంథాలనేకం (పచురించా రుం మనుచరి[త, 
ఆ మము కృమాల్యదవం టి ls వ్యాఖ్యానాలు (వాసి (పకటించారు. కళా|పపూర్ణ 
వావిళ్ళ 'వేంకపేశ్వరళా న్రీ ఈయన కుమారుడు. (క.స_199) 


జానంతికా పరిణయము 
కర్త: |కాంజ వేంకటా ది. | 
ఈ యక్షగానంలో కవి అహోబల నరసింహస్వామి తనకే అనుచెంచెతను 


హెండ్లియాడిన వృత్తాంతమును వర్డించినాడు, దీనిలో ధవళశోభనములు, సువ్వాల, ఏలలు 
(ఆఖంగులు, అష్టకము వరలు మధుర కవితారచనలు; జంపె, |తిపుట మొదలయిన 


976 తెలుగు సాహీత్య కోశము 


తాళ(పధానాలయిన దరువులు, దీర్హ ద్విపదలు, వచనములు, కందములు ఉన్నాయి. 
ద్విపద వచనములలో కథాకథనము, దరువులందు పా(త|[పవేశ సంభాషణలు ఎక్కువగా 
ఉన్నాయి. దీనికి మూలం శఠగోపజీయరు సంస్కృతంలో రచించిన వాసంతికా పరిణ 
యమునే నాటకం కావచ్చునని పండితులు ఊహిస్తున్నారు, (య,వా.చ-29) 
సంతికా స్వప్నము 

కర్త! చూ. మండ కామేశ్వరకవి. 


లి 


నాటక రచన వివరాలు తెలియవు. (ఆం.నం సో 420) 
వానమ ఏలూరు శాసనము = 1 
కాలం a కీ. శ. 1201 |పాంతం. 


శాసన[పదాయిని ఏ వాసమ 
శాసన (ప దేశం “పకి క్రిమగోదావరిజిల్లా ఏలూరు మసీదు. 
(పస్తావితస్థలం 2. సరసిషరం, 

శాసనవిషయం : వాసమ్మవై శ్యకుల సంజాతయని, తన తల్లి దం|డులై న 
వెన్నిసెట్టి_దారమ్మలకు ధర్మార్థంగా సరసిపురంలో అఖండదీసం నిలిపిందనీ ఈ శాసనం 
వల్ల తెలుస్తుంది. దీనిలో ఒక చంపకమాల, చివర గద్య ఉన్నాయి. 


(తె. క, చ_$14. ఇ) 
వానమ ఏలూరు శాసనము = 1 


కాలం : (కీ. శ. 1202 |పాంతం. 
శాసన|పదాయిని : వాసము, 
శాసన ప్రదేశం : పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు. 
(పస్తావితస్థలం : పద్మినీపురం (సరసిపురం), 
శాసనవిషయం : వాసమ వైశ్యకుల సంజాతయని, వెన్ని సెట్టికి.దారమ్మకు 
ప్క్మతికయని. పద్మినీపురంలో వేంచేసియున్న సోమనాథస్వామికి సంధ్యదీపాలు నిలిపిందసీ 
ఈ శాసనంవల్ల తెలుస్తుంది, దీనిలో ఒక చంపకమాల ఉంది. (తె, క. చ-814. by 
వాసవదత్తా పరిణయము 
కవి ఏ వక్కలంక వీరభ|దకవి. 
అంకితం : పీఠికా పురాధీశులు రావు మాధవరాయ |పభువునకు (1670-1704). 
మూలం : సుబంధుడు సంస్క్ఫుతం౦లో రచించిన వాసవద త్తరూసకం, 
అనువాదం హృదయంగమంగా ఉంది. తె, వి. స_6) 
(5. త... 12.224) 


ల్సి 


సవీ మాహాత్మ్యము 
నామాంతరాలు : |. వైశ్య పురాణము 2, కన్యకా పురాణము, 
కర్త: భాస్యూరా చారుర్ణలు- 
కాలం : (క్రీశ. 18వ శశాబ్దం. ( అఆర్ముద-9) 


ప్రాచీన సాహిత్యము 977 
వాసిరాజు రామయ్య 
కాలం : డ్రీ:శ. 18 వ శతావి. 
(6 
'రచన ఏ: బృహన్నారదీయము (అలభ్యం) (8 పద్యాలు దొరికాయి), 

విశిష్టత ఏ మహా పురాణాలు 22 అని, ఉప పరాణాలు 84 అని పండితులు. 
చెబుతారు. పురాణాలలో నారదీయం, ఉప పురాణాలలో బృహన్నారదీయం అనే 
వెషవ మత [పశంసాత్మకమెనవి ఉన్నాయి. ఈయన (వాయక ముందే పిల లమ।రి 
RD Q ౧౧ 
పిన వీరన్న నారదీయాన్ని తెవిగించాడట గాని ఆది దొరకలేదు. ఈయనకు అర్వా 
చనుడయిన కొ త్తలంక మృత్యుంజయుడనే కవి బృహన్నారదీయాన్ని తెనిగించాడు. 
'నారదీయ పురాణాన్ని వరంగల్లు నివాసి అల్లాడ నరసింహ కవి ఆం|ధీకరించాడు, 

ఇతని శైలి జటిలమైంది. అజ్ఞాత (గంథ సంకలన కర్త ఈయన [వాసిన 
8 పద్యాలను 'ఉదాహరించాడు, (ఆరు.ద_0.88) 

వాసిరెడ్డి చం దమౌళి 
కాలం : కీ.శ. 18 వ శతాబ్దం, 
సలం ఏ కృషా మండలం. 
® అ 

కవి పోషకుడు. కృతిపతి. ఇతడు అమరావతి పాలకుడైన వాసిరెడ్డి వేంక 
టా(ది.నాయుని సోదర పు తుడు, 

వేమనారాధ్యుల సంగమేశ్వరారాధ్యుడనే కవికి ఆశ్రయమిచ్చి అతనినుండి 
“అహల్యా సం|క్రందన విలాసమ”నే ఐదాశ్వాసాల (పబంధాన్ని, కృతి పొందాడు. 

(క.చ_3_ 172) 
వౌసిరెడ్డి రామలింగం 
'కొలం : డీ. శ, 17వ శతాబ౦. 
© 
స్ధలం ఏ గుంటూరు జిల్లాలోని అమరావతి. 

ఇతడు అమరావతీ సంస్థానాధీశుల కుటుంబలోని వాడు. సాహిత్య పోషకుడు. 
దివి రమణయ్య కవి చేత “శృంగార దామం” రచింపజేసి తమ కులదై వం మంగళగిరి 
పానకాల స్వామికి అంకితం ఇప్పించాడు. ఖు (అర్ముద_10-_247) 

వాసిరెడ్డి వేంకటా దినాయడు 
కాలం a (కీ.శ, 17వ శతాబి. 
@ 
స్టలిం * అమరావతి_గుంటూరు మండలం, 

ఈ (పభువు మహాదాత. ఆ కాలంలో “పచ్చెపుగాళ్ళు'” అనే దారి దోపిడి 
దొంగలు పజలను దోచుకొని బాధించేవారట. ఇతడు చాలా [పయత్నాలు చేసి దొంగ 
లను పట్టించి తలారుల చేత నరికించి, దొంగల బెడద తప్పించాడట, 

ఈయన దానశీలి. (తాసులో తానొక (పక్క కూర్చుని, [తాసు రెండో (పక్క 
తన తూకానికి సరిపడేటట్లు బంగారం వేయించి తులాభారం తూగి_ఆ బంగారం మొ త్రాన్ని 


978 తెలుగు సాహిత్య కోశము 


(దాహ్మణులప కవి సండితులకు విరివిగా దానం చేసేవాడట. ఈయన అమరావతి, 
వైకుంఠపురాలను కట్టించాడు. ఎన్నో దేవాలయాలను కట్టించాడు. కవులు ఈయన 


మీద అసంఖ్యాకంగా చాటువులు చెప్పారు. (చా.ప.ర,) 
వాని రెడ్డియము 
కర్త “ అమరవాది రామకవి (1840-1018). 


వెంకట లక్షీ ,నరసింహనాయని పోత్సాహం చేత కవి ఈ [గంథం [వాళాడు, 
ఇది రెండాశ్వాసాల కృతి. వెంకటా!దినాయని పాలనం వరళుగల చరిత (ప్రథమా 
శ్వాసంలో |పౌఢ |పబంధ ఫక్కిలో [నాయబడింది. ఆ తరువాత వారి దత్తప్వుతుల 
పాలనం, కుంఫిణీ వారి విషయాలు ద్వితీయాశ్వాసంలో (వాయబడినవి. రచనలో అన్య 
దేశ్యాలు ఎక్కువగా కనిపిస్తాయి. చార్మితక |పాముఖ్యం గల (గంథం, 
(ఆం. సం, సా 
వాసిష్టము (అలభ్యం) 
కర్త = చూ, కామినేని ఎల్లారెడ్డి. 
ఆంకితం : బిక్క_నవోలులోని సిద్ధరా మేశ్వరునకు. 
కామినేని మల్లారెడ్డి (దోమకొండ పాలకుడు) రచించిన“ -శివధర్మోత, రం" 
ఆనే గంథంలో ఈ రాజకవి కవాసిష్టము" అనే (గ్రంథాన్ని (వాసి బిక్కనవోలులో 
వెలసిన సిద్ధరా మేశ్వరునికి అంకిత మిచ్చాడని పేర్కొనబడింది. (ఆం.సం.సా_184) 


వాసిష రామాయణము 


ల 


కర్ర 2 మడికి సింగన. 
కృతిభర్త : అహోబల నరసింహస్వామి. 
అయిదాళ్వాసాల (గంథం. తందనామాత్యుని (పోత్చాహంతో కవి ఈ రచన 
చేశాడట. 


(పత్యేకత : (పధానంగా వేదాంత టోధక మైన గంథం. దీనిని సంస్కృతంలో 
జ్ఞాన వాసిష్టం అంటారు. విశ్వామితుని సలహాపై వసిష్టుడు రామునికి జ్ఞానబోధచేస్తాడు, 


ఇడ 


సింగన సంస్కృత (గంథాల సారాన్ని సం్యగహంగా చేసి, తెలుగు సామెతలు; జాతీ 


యాలు, చక్కని ఉపమానాలతో రంగరించి రచించాడు. (ఆరు[ద_4) 
వాసుదేవ కవి 
నామాంతరం ; వాసుదేవ దీక్షితులు. 
కాలం ఏ కీ. శ, 17వ శతాదం. 
యు 
స్ధలం ; తంజావూరు (శహాజీ 1684_1712_ఆస్థానం) 
త 


. రచనలు = 1, పార్వతీ పరిణయము (నాటకం) 2. బాలమనోరమా వ్యాఖ్య (నం) 


[పాచీన సాహిత్యము 979 


కి. సుభగానంద (పహసనము (వివాదాస్పదం) 
గురువు : ఆనందరాయ మఖి (శహాజీమం|త్రి). 
ఇతని బాలమనోరమా వ్యాఖ్య, సిద్ధాంత కౌముదికి చేసిన వివరణ, సుభగానంద 
పహసన కర్త ఇత డేనని పండితుల అధి పాయం, 
పార్వతీ పరిణయ నాటకం శహాజీ రచనగా (పసిద్ధిపొందింది. 
| (శారదాధ్వజం_76; ఆరు[ద_12. 182) 
వాసుదేవ దీఠీతులు 
నామాంతరం : వాసుదేవ కవి, (చూ 
వాసుదేవ యోగి 
కాలం : డీ. శ, 18వ శతాబ్ద ౦. 
రచన : జీవ పటోధము, 


ఇతవి పూర్వనామం కెలియరావడంలేదు. యోగి వర్యుడుగా (ప 
సలక్షణమైన భాషలో వేదాంతపరమైన రచనలు చేశాడు. 


సిద్ధి ౦దాడు. 
(క.స_217) 
వాస్తు శాస్త్రము 
కర్త ఏ పేరుసోముల గణపయ్య, 
పద్యకావ్యం. గృహనిర్మాణం, ఆలయ నిర్మాణం మొదలై న వాటిని గురించి 
తెలిపే శాస్త్రం. (వా.చ;వం,సు_404) 


వింజమూరి సోమేశఠవి 
స్థలం “ పిఠాపురం సంస్థానం, 
రచన : రాఘవయాదవీయము, 
గురువు; గోవిందగురు. 


వింజమూరి వంశంవారు తరతరాలుగా పిఠాపురం సంస్థానాధీశులను ఆశ 
యించి ఉండేవారు. ఈ సోమేశకవి వింజమూరి నరసన్నభట్టు పౌ(తుడు, కృష్ణసూరి 


సుతుడు. ఉభయభాషా పండితుడు. (ఆం.సం, సా_245) 
వింటి జొబళరవి 
కాలం : కీ. శ. 10, 16 శతాబ్షాలు కావచ్చు. 
© 


రచన : శివరహస్య ఖండము, 
సిద్ధన కుమారుడు. |పౌఢకవి, రచనలో సమకాలీన సాంమికాచారాలను పొందు 
పరిచాడు. (ద్వి.సా,చ_181) 
వికటకవి గోపాలరాయక వి 
న్యవహారనామం : బుచ్చాలి గోపాలయ్య (చూ). 


980 తెలుగు సాహిత్య క్రో 


వికృతి వివేకము (నం) 
కర్త : అధర్వణాచార్యులు. 
నామాంతరం : అధర్వణ కొరికావళి. 
అలభ్యం. (ఆర్మద్ర) 
విక్రమ సింహపురి 
నామాంతరం : నెల్లారు. 
తెలుగు సాహిత్యానికి అటపట్టయిన నగరం. ఇది పూర్వం కరికాల నోళ్లు 
వంశీయులైన తెలుగు చోడ DE రాజధానిగా ఉండేది. చోడ తిక్క రాజు అస్టా 
నంలో జక్కన తాతయైన పెద్దయామాత్యుడు చతుర్విధ కవితా (సవీణుడై వివి 
సాహిత్య విద్యా విశేషాలను (పదర్శించేవాడట. 


చోడ తిక్కరాజు కుమారుడు మనుమసిద్ధి. ఇతని అస్థానంలో నే పు 
లోని వారైన తిక్కన సోమయాజి ఉండేవాడు. అంజ మనుమనిద్ధిక మం (తిగా, నర్మస 
చివుడుగా ఉండేవాడట. తిక్కన వి, కమసింహపరిలోనే తన మహాభారత రచన 
సాగించి ఈ నగరాన్ని విరాజిల్ల చేశాడు. (తే, క, చలీ) 


వికమసేనము 
రచనాకాలం : (క్రీ, శ. 14వ శతా బ్దంఉ త్రరార్గం. 
కర్త : చిమ్మపూడి అమరేశ్వరుడు (చూ). 
కావ్యం పూర్తిగా లభించలేదు. 
విశిష్టత : : వి క్రమసేనంలోని పద్యాలను పెదవాటి జగ్గన్న కవి తన “పదింధ 
రత్నాకరం” లో ఉదాహరించాడు. కూచిమంచి తిమ్మకవి, అప్పకవి కూడా ఉ వి కమసేనం” 
లోని పద్యాలను ఉదాహరించారు. కీ. శే. వేటూరి (పభాకరళశా స్త్రిగారు. ఈ |గంథంలోని 
పద్యాలను సుమారు 62ని తాను సంకలనంచేసి “(పబంధ రత్నావళిలో చేర్చారు. రసవంశ 
మైన కవిత. (అర ద) 
వికమార్క చరిత (అలభ్యం 
కర్త ఏ చూ. కవిభల్లటుడు. 
సంస్కృత మో తెలుగో తెలియరాలేదు. (ఆర్మద-4) 
వికమార్యూ చరిత 
కాలం : నిర్ధారణగా తెలియదు. 
కర్త ; కొండయ. 
అంకితం : వేంకపేశ్వర 'స్వామికి. 
ద్విపదకావ్యం, దేవయామాత్యుని పుతుడై న పెద్దయ మంతి (పేరణళో 


కవి ఈ రచన చేశాడు. కవి విక్రమార్కుని కథలు_జక్కన చెప్పిన రీతిలోనే చెప్పారు! 
దీన పతి మదూసు (పాచ్య లిఖిత ఫుస్తక భాండాగారంలో ఉంది, (ద్వి. సా, చ.467) 


[పావై సాహిత్యము 


వి కమూర్క చరితము 
రచనాకాలం : (క్రీ. శ. 14వ శతాబ్ది పూర్వార్థం. 
కర్త ఏ జక్కన, 
అంకితం. :' వెన్నెలకంటి సిద్దయకు, 


981 


మూలం సంస్కృత కావ్యం, (పపిద్దుడైన విక్రమార్కుని కథలు మొత్తం 
ఎనిమిది అశ్వాసాలున్నాయి. ఇది ఉత్తమ కావ్యాలలో ఒకటి. |పబంధ రచనా ధోరణిలో 


ఉన్న కావ్యం. చారితకం కాదు. 


తెలుగు సామెతల సమయోచిత [ప్రయోగం ఇందులో చూడవచ్చు. సుదీ ర్హ 


వర్హన నలున్నాయి. (పౌఢమైన రసవంత మైన కవిత్వం. 

వి_కమార్క- చరితము 

కాలం : కీ, శ, 19వ శతాబ్ది పూర్వార్థం, 

కర్త వ మిక్కిలి మల్లి కార్టునుడు, 

అంకితం :; నండూరి కామనుం! తికి, 

రచన సరళంగా ఉంది. 

కు కమార్మ్క. చరితము 

కర్త ఏ చూ. యాదవామాత్యకవి. 

ఆంకితం : భదా(గిలోని (శ్రీరామునికి. 


ఇది వచని కావ్యం. కవిత్వం మధురంగా ఉంటుందట. 


కం, క మార్క చరి తము 
నామాంతరం : దిత్తీసు పతి కథలు (చూ). 
కర్త : వ్యాడేవు వెంకయ్య. 
మ్మ కమార్యీయము (అలభ్యం) 
రచనాకాలం : డీ శ 1820 ప్రాంతం, 
కర్త వ పాత పాపయ్య కశొస్త్రి 
కు_కమార్కుని కథలు 
కర ఏ. తెలియదు. 


ద్విపద కావ్యం. (గంథం అసంపూర్తిగా లభించింది. 


(రె. రా చ.) 


(క స_185) 


(తె. వి. స_రీ) 


(క. స_121) 


కపి ముప్పది రెండు 


_ కథలను చెప్పినట్లున్నా దొరికినవి మాతం ఇరవై యారు కథలు సలక్షణంగా సుంద 
రంగా ఉంది. దీసి [పతి తంజావూరు సరస్వతీ = మహలు (గంథాలయంలో ఉండి. 


కు, కమార్కుని కథలు 
కర్త : రావిపాటి గురుమూర్తి శాస్తి9. 


మః సా, చ_ అ) 


982 తెలుగు సాహిత్య కోశము 


ఈ కథలు 1770 (పాంతంలో [వాయదిడినవై నా, 1819లో ముదిత మైనాయి 
తెలుగులో మొట్టమొదటి కథలుగా చెప్పవచ్చు. 1868 లోపల నాలుగుసార్లు ము|దింప 
బడ్డాయి, (వ. వా.) 

ఏ కమార్జున విజయము (కన్నడం) (కన్నడ భారతము) 
కర్త! పద్మకవి (సంప మహాకవి). 
రచనాకాలం : కీ.శ. 941 |పాంతం. 
కన్నడభాషలో తొలుతగా భారత గాథను సంసమహాకవి ఈ “పేరుతో రచించా 


డట. పంపకవీ పద్మక వీ ఒకర అని కొందరు విమర్శకులు ఆంటున్నారు. ఈ కవి 
ఆం|ధదేశంలోని వేంగిపుర వాస్తవ్యుడు. (క.స_117) 


విఠకమేందవర్మ చిక్కుళ్ళ శాననము 

దం (కీ.శ. 6న శతాబ్ది. 

విక్ర మేం్యదవర్మ ఏస్తుకుండిన వంశానికి చెందిన రాజు, [పాయికంగా విష్ణుకుండిన 
రాజుల శాసనాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. దీనిలో సంస్కృత పడాల నడుమ 
“విజయరాజ్య సంవత్సరంబుక్‌” అనే పదం కనిపిస్తుంది. అమరావతిలోని ఒక శిలా 
ఫలకం మీద “నాగబు” శబ్దం కనిపించింది. నాగబు శబ్దంలోని (బ్లు వర్ష మే దీనిలో 
“ంబుో అనే రూపాన్ని పొందినది. సంవత్సరోము” ఆనే పదాన్ని “నంవత్సరంబు"” 
అని దీఏలో [పయోగించారు. మువర్ణాంత పదానికి తెలుగులో “ంబు"” “ము అనే 
రూపాలు (పాచిన తెలుగులో ఉన్నాయి. 


అ్లే చివరలో ఉన్న “ళ్‌ వర్షం బహువచినాన్ని తెలుపుతుంది. (దావిడం 
లోని “కక్‌” అనే బహువచన [పత్యయమే అనుచిత విభాగం వల్ల “ళ్‌” అనే రూపం 
గాను, తరువాత “ళు, లు,” రూపాలుగాను మారింది. “ణ్‌ (పస్తుత బహు వచన 
రూపమైన “లు ”కు పూర్వ రూపమని పండితాభి| పాయం. ఇట్లా రూపం మారటానికి 
కొన్ని శతాబ్దాలు పట్టి ఉండవచ్చును. (వా.చ_ 10) 
వి కాల నరసింహాచార్యులు 
వ | కీళ . 19 వ శతాబ్దం. 

స్టలం 2 రాజనగరము (వనప రి సంస్థానం). 

రచనలు : కల్యాణి, భారతీస్తుతి, మాలతీ మాధవము, కురుసంధానము, జగన్మోహన 
భాణము, దూతాంగదము. 


వనపర్తి సంస్థాన విద్వాంసులు. శతావధానులని పేరు పొందారు. 
సంస్కృతాం[ధ్రాలలో కవిత చెప్పగల దిట్ట, వీరి రచనలలో కల్యాణి, ఖభారతీస్తుకి 
అనేవి ముదితాలు. మిగిలినవి ఆము[దితాలు. (ఆం.సం.సా) 
వికాల వేంకటాచార్యులు 
౦: రకీశ. 19వ శతాబ్దం. 


(పాచీన సాహి త్యము 983 


రొ 
ల్లో 
రి 
zk 
లి 
లు 
ల 


ఎస్టానంలో అస్టాన విద్వాంసులుగా ఉన్నారు. రచనలు 
' తెలియరాలేదు. (ఆం సంసా) 


విఘ్నహర గణేశ పరిణయము 
నామాంతరం ; విఘ్నేశ్వర పరిణయము (చూ. 
కర్ర : రెండవ ఏకోజీ (చూ) 


విఘ్నేశ్వర కల్యాణము 
కర : శహాజీ (చూ). 
అంకితం : త్యాగేశ సాంబశివునికి. 


రచనాకాలం : (కీ. శ. 1704 |పాంతం, 


ఇతి వృత్తం [కొ త్తది. వినాయకుని పరిణయగాథను గూర్చి తెలుగులో కావ్య 
నాటక రూపంలో వచ్చినవి చాలా తక్కువ, (ద. దే.వా- 188) 
విఘ్నేశ్వర పరిణయము 
నామాంతరం : విఘ్నేశ్వర కల్యాణము, విఘ్నహర గణేశపరిణయము. 
కర్త : రెండవ ఏకోజీ, 
కాలం - డీ. శ, 1రీవ శ తాబ్టీ పూర్వార్ధం. 
మూలం : శహాజీ రాసిన విఘ్నేశ్వర కల్యాణ నాటకం నుండి కథను మాతం 
. స్వీకరించి స్వతం|తంగా తీర్చిదిద్ది న రచన. 
నాటకం. దీనికి సంస్కృృతాం్యధ భాషలలో గద్యలు (రెండు చెప్పబడ్డాయి. 
భాషలో సంస్కృృతాం ధాలు కలిసిపోయి ఉన్నాయి. 
సంస్కృతంలో చూర్ణికలో దీనిపేరు విఘ్నహర గణేశపరిణయమని చెప్ప 
బడినది. (ద దే.వా-258; శారదాధ్వజం;_100) 
విచార దశకము 
నామాంతరం : ఆజ్ఞాన ధ్వాంత చండ భాస్కరము. 
ఇ 
_ కర్త ! కంభంపాటి అమరేశ్వర శ్రి. 
te పది |పకరణాల అద్వైత వేదాంత (గంథం, 
విచిత రామాయణ కావ్యము 
కర్త "ఏ వేల్చూరి వేంకటకవి. 
రచనాకాలం : (క్రీ. శ. 1804 (పాతం 


984: తెలుగు సాహిత్య. కోశము 


అంకితం : (శ్రీరామతీర్థంలోని దైవానికి, 

, కవి విజయనగర మండలానికి" చెందినవాడు, అక్కుడీ క్షత స్వామికి అంకితంగా 
రామాయణ. కావ్యాన్ని రచించాడు. మూలంలో లేని చిితకథలు ఇందులో ఉన్నాయట, 
(య, వౌ, చ_102) 
విచిిత రామాయణము క 

రచనాకాలం : డీ. శ. 1670 |పాంతం. 
కర్త 2 గోపీనాథకవి, 
వచనకావ్యం. ఉత్కళభాషలి* సిద్దేం దయోగి రచించిన విచితరామాయణానికి 
ఇది తెలుగుసేత, వాల్మీకి రామాయణంలో లేని చితకథలు ఇందులో చాలా ఉన్నాయి. 
విచి తరాయడు 
కాలం క (కీ. శ, 17వ శతాబ్దం (మహరాష్ట్ర రాజులకాలం), 
స్ధలం ఏ తంజావూరు. 
సమకాలికులు : శహాజీ (1884_1712y, శరభోజీలు (1712-26). 
విచితరాయావతంసుడుగా (పసిదుడు. కవి పండిత పో షకుడు. మహారాష్ట్ర 
. ధం ద 
రాజకుటుంబానికి చెందినవాడు. దర్భా వేంకటగిరిక వికి ఆ|శయమిచ్చి రచనలు చేయించాడు. 
విచితరాయడనేది ఇతని విరుద నామమేమో అని కొందరి అధి పాయం. 
ఇతని కుమారుడు ఖండోజిరాయడు ఆనేక కృతులు అంకితం పొందాడు. 
(ఆరు[ద-_ 12-166) 
విజయనందన విలాసము 
నామాంతరం ఏ శశిరథా పరిణయము. 


కర్త * (చూ) మంగళగిరి అనందకవి. 
అంకితం వ దాట్ల వేరకటకృష్ణ నరపాలునకు. 
రచనాకాలం : క్రీ. శ, 10 పాతం. 


మూడాళ్వాసాల (ప్రబంధం. 


రమణియమెన వరనలతో విర్షషమెన కవిత్వంతో |పొఢంగాఉన్న రచన. 
ఓ ల్‌ ST క్ల 
(క. త_18-81) 
విజయనగరము 
ఈ సంస్థానం పూర్వపు విశాఖ జిల్లాలోవిది, “పూసపాటి” వంశీయులు 
దీన్ని పాలించారు. 


[పాచీన సాహిత్యము 985 


ఈ సంస్థాన పాలకుల. పూర్వరాజధాని కుమిలి (కుమిళాపురము) అనేేగాము, 
ఆ తరువాత “పొట్నూరు” రాజధానిగా ఉంది. బొబ్బిలి యుద్ధకొరకుడై న విజయరామ 
రాజు కాలంలో గాజుల రేగసీమలో వెలసిన “నిజయనగరం.” రాజధాని అయింది. 


విజయనగర పాలకుల మూల పురుషులు సూర్యవంశ క్షియులట., ఉత్తర 
భారత దేశంలో ఉన్న “ఉదయపుర” రాజనంశీయులకు వీరికి సందింధ బాంధవ్యాలు న్నాయని 
చెప్పుకుంటారు. “శతదయపూరుోకు చెందిన “విజయ భూపతి” తన దిగ్విజయ యాత 
లలో దక్షిణదిశకు వచ్చి పెక్కురాజుల నోడించి “బవిజాపురి" (పాంతాన్ని “రాజధానిగా. 
చేసుకుని పెక్కు. సంవత్సరాలు పాలించాడట, ఆ (పభువు ర *విజయపురము' నిర్మింప 
బడిందనీ, అదే *బిజాపరం'గా మారిందనీ ఐతిహ్యం ఉంది. ఇతని కుమారుడు మాధవ 
వర్మ, బెజవాడ కనకదుర్గాదేవి [పసాదంచేత స్వతం్యతుడై “నిడుదవోలు” రాజధానిగా 
చేసుకుని రాజ్యం పాలించాడట. ఇతని పొతుడు “మైలమ భీముడు. ఈతని వంశీయు 
డైన “అమలరాజు" కొండపల్లి సీమలో “పూష” వంశ క్షతియులు నివసించేందుకు 
వీలుగా “పూషవాటి” (పూష==నూర్య్ర నగరాన్ని నిర్మించాడట. ఆ కారణం చేతనే 
ఈ నంశంవారికి “పూసపాటివారు” అనే పేరు వచ్చింది. = 


ఈ సంస్థాన పాలకులు కార్యఖడ్గాలలో నే కాక కవితా రంగంలోకూడా అసదృశ 
మైన |పతిభను, అభిమచిని [పదర్శిచి పేరుపొందారు. కృతిక ర్తలుగా, కృతిభర్హలుగా, 
కృతిపేరకులుగా కూడా అనేక రసవత్కావ్యాల సృష్టికి నిర్వాహకులై నారు. 


పూసపాటి రాచిరాజు, పూసపాటి తిమ్మభూ పాలుడు, వేంకటపతిరాజు మొద 
లగువారు స్వయంగా కవులు. వీరు వరుసగా నవభారతము, శ్రీకృష్ణ విజయము, 
 ఉషాభ్యుదయాది |గంథరచనలు చేశారు. సీమంతినీ పరిణయక ర్హ పెనుమళ్ళ సోమయా 
మాత్యుడు తిమ్మభూపాలుని అస్థానంలోనివాడు. బొబ్బిలియుద్ధంలో మరణించిన విజయ 
రామరాజు జ్యోతిషళాస్త్రవేత్త, ఆంధపారాశరీహోర (గంథక ర్త, ఈయన తరువాత 
సంస్థానాన్ని, పాలించిన విజయరామరాజు చటాతి లక్షీ శనరసకవిని పోషించాడు.. ఆయన 

_ రచించిన “పద్మనా భయుద్ధ కావ్యాన్ని కృతిగొన్నాడు. . 
ఇటీవలికాలంలో (క్రీ.శ 1851 తరువాత), ఈగజవతి. సంస్థాన; కీ ర్విచం దికలను, 
దశదిశల వెదజల్లి నవారు (శీ) ఆనంద గజపతి మహారాజుగారు. ఈ|పభువు “అం|ధభోజ” 
బిరుదాంకితుడు. (పసిద్ధ పాశ్చాత్య సంస్కృత పండితుడైన "మాక్సుముల్లర్‌” మహా 
శయుని “బుగ్వేద సంపుటాలను” ముుదింపించారు. జవాచస్పత్య నిఘంటువు”ను (పక 
టింపచేశారు. తిరుపతి వేంకటకవుల వంటి ఉద్దండ పండితులు పెక్కుమంది ఇతని సంస్థా 

నాన్ని దర్శించి విశేష గౌరవాదరాలు పొందారు. 

౫. ఆకిదము సూరకవి, నడిమింటి. రామయోగికవి, కాళ్ళకూరి గౌరీకొంతళా స్త్రి, 
ముడుంచా నరసింహాచార్యస్వామి, పేరి కాశీనాథళా శ్రి ,మండ కామేశ్వరశా స్రి,కొల్లూరి కామ 
శాస్త్రి, భాగవతుల లక్ష్మీనారాయణళాస్త్ర, నేమాని కోదండరామయ్య, గురజాడ (శ్రీరామ 


986 తెలుగు సాహిత్య కోశము . 


_ మూర్తి, గురజాడ వేంకట ఆప్పారావు, రాజామణిచెట్టి వంటి (పముఖికవి సండితులెందరో 
ఈ సంస్థానపు [పభువులచేతనూ, వారి బంధువులచేతను విరివిగా గౌర వింపదిడ్డారు. 
అలక నారాయణ గజపతి (|క్రీ. శ. 1802-1087) కు కుమారుడై న 'విజయ 
రామ గజపతి కాలంలో జమీందారీ రద్ధు చట్టం మేరకు ఈ సంస్థానం ఆం (ధరాష్ట్రంలో 
లీనమై పోయింది, (ఆఎ.సం.సా_887 నుంచి 442; సం.ఆ,వి.కో_ 168 
(కేశవపంతుల_సం.సా_1_4; తె.వి.స-_4) 
విజయ భవనరాజము 
కీ శ. 1800-1808 వరకు తంజావూరును పాలించిన రఘునాథ నాయకుని 
సభాభవనం, 


ఇక్క దే చేమకూర వేంకటకవి రఘునాథునికి తాను రచించిన విజయవిలాస 
' కావ్యాన్ని అంకితం ఇచ్చాడని అంటారు. 


విజయవిలాస కొవ్యంలోనూ దీని నూచన ఉంది. (ద,దే.వా-58) 


విజయ రంగ చౌక్కనాథుడు 
కాలం : |కీశ. 1708-02 |పాంతం, 
స్టలం ఏ మధుర (నంస్ధానాన్ని పాలించిన నాయక రాజు). 
రచనలు : 1. శ్రీరంగ మాహాత్మ్యము 2. మాఘ మాహాత్మ్యము. 
కవి, కవి పోషకుడు. గద్య రచనా సం్యపదాయాన్ని పోషించిన రాజికవి. 
మధురను పాలించిన తెలుగు నాయక రాజులలో ఇతడే (పముఖుడు. ఇతని పె 
అనేక చాటువులున్నాయి. “విజయరంగ చొక్కవజీరాొ అనే మకుటంతో కొన్ని 
_ లభించాయి. ఇతని రచనలు రె_డూ వచన కావ్యాలు. సరళంగా నిర్దుష్టంగా ఉంటాయి, 
క్షేత్ర మాహాత్మ్మ్యాలు ఇతని కాలంలో ఎక్కువగా కావ్వేతివృత్తాలుగా స్వీకరింప బడు 
తుండేవి. ఈరాజు ఆస్థానంలో సముఖం వేంకట కృష్ణప్ప నాయకుడు, శేషము వేంకటపతి 
కుందుర్తి వేంకటాచలకవి ముఖ్యులు. సముఖం వేంకటకృష్ణప్పనాయకుని జై మిని భారతం 
విజయరంగ చొక్కనాథునికే అంకితం. ' (ద.దే. వా-8ి8 1) 


విజయ రంగ చొక్కనాథుని జంబుకేశ్వర శాసనము 
శాసనకాలం ౩ శా.శ. 1630 (వికృతినామ సంవత్సరం. 


భాష fw తెలుగు వచనం, 
సలం జంబుకేశ్వరం. 
(౧ 


వావ్‌ 


బయించిన వారు : మధురరాజు విజయరంగ చొత్కనాథుడు (1706.82). 


విషయం : విజయరంగ చొక్కనాథుడు లోక గురుస్వాములై న శ్ర్రీశంకరా 
వల [మం వారి గజారణ్య క్షేత౦లోని పొన్‌ వాశి కొండ్డాం వీధిలో ఉన్న మఠాని 
నిరంతర ఆన్నదానాదుల కొరకై ఏర్పాట్లు చేసి ఇచ్చిన దానశాసనం. రాగిరేకుపై ఉంది" 
తొట్రియం సీమ, మహేం్యద మంగలం, కృష్ణాపురం, కారక్కాడు, ముగమాంబాపురం 


[ప్రాచీన సాహిత్యము 987 


మొదలగు స్థలాలు |పస్తావితాలు. నాటి వ్యవహారిక భాషా స్వరూపం ఈ శాసనం 
నుండీ (గహించవచ్చును. (ద. దె.వా-548) 
విజయ రఘునాథరాయలు 
కాలం ; కీ.శ. 17వ శ తొట్టి చివర, 18వ శతాబ్ది మొదట. 
ఈయన పుదుక్కోట ప్రభువైన తిరుమంరాయల పుతుడు. ఈయనను 
నుతిస్తూ శేషయ్య అనే చాటుకవి కొన్ని చాటువులు, ఇంకొక కవి మరి కొన్ని పద్యాలు, 


సీతారామయ్య అనే కవి కొన్ని చాటువులు చెప్పారు. (చాపరు 
విజయ రాఘవ కల్యాణము 
కర్త ; కోనేటి దీక్షిత చం|దుడు. 
రచనాకాలం fps శ. 1870 (సాంతం. 
కృతిపతి FE శ, 1633-73 నడుమ తంజావూరును పాలించిన వంతల 


విజయరాఘవునికీ, మదనమంజరికీ జరిగిన కల్యాణగాథ ఇందులోని విషయం. 
విశేషాలు ; చెంచుల వేషభాషలు, ఆటవికులపాటలు, పదాలు, కాటమరాజు 
మీద పదం, కంబమురాయనిపవం, కూనలమ్మపదాలు, 'దరమరాజుిమీదపదాలు, రాజసభలో 
శాస్త్రచర్చలు, సమస్యలు మొదలై నవన్నీ ఇఎదులో ఉన్నాయి. చక్కని హాస్యరసంఉంది. 
(ద దేవా. - 125; ఆరు[చ 11-108) 
విజయ రాఘవ చం దికావిలాసము 
నామాంతరం . విజయరాఘవ చం|దికౌ విహారము (చూ. 
విజయ రాఘవ చంది కొవిహారము 
నామాంతరం : విజయరాఘవ చం దికొవిలాసము. 


కర్రు 1 * కామాసు వేంకటపతి సోమయాజి. 
అంకితం ఏ విజయ రాఘవ నాయకునికి. (కీ. శ. 1880.70 తంజాపూరును 
పాలించిన రాజు 


ఇది నాటక చాటుకావ్యం. నాటకంలో ఎక్కువ గేయాలేఉన్నాయి. విజయ 
రాఘవునికి పూర్వ జన్మవృత్తాంతం కల్పించి కవినాటకంగారాశాడు ఇందులోని కమ్మవక్క ణి 
ఆనాటి లేఖా విధానాన్ని తెలుపుతున్నది. కవి నాటకంలో పా తోచితమైన భాష (వాళాడు. 
(ఆరుద_11-120) 
విజయ రాఘవ నాయకుడు 
కాలం : |క్రీ.శ. 1688.73 |పాంతం. 

గురువు : చతుర్వేది శత క్రతు శ్రీనివాస తాతాచార్యులు. 
రచనలు : 1. రఘునాథాభ్యుదయము 2. రఘునాథ నాయకాభ్యుదయము 8. కాళియ 
మర్దనము. 4. పూతనా హరణము ₹. వ్యిసనారాయణ చరిత క. (ప్రహ్లాద 
. చర్మిత 7. శ్రీకృష్ణ విలాసము 8. చెంగమలవల్లి పరిణయము (అలభ్యం) 


988 తెలుగు సాహిత్య కోశము 


9 గోవర్దనోద్ధరణము (ఆలభ$ం) 10. రతి మన్మథ విలాసము (|పబంధం) 
(అలభ్యం) 11. రాసక్రీడ (అలభ్యం) 12. నవనీత చోరము (అలభ్యం 
18. పారిజాతా సహరణము 14. రుక్మిణీ కల్యాణము. (అలభ్యం). 15. రాధా: 
మాధవ వివాదము 18. ధనాభిరామము 17.. సత్యభామా వివాహము 18. ఉషా 
పరిణయ నాటకము 10. దక్షిణ ద్వారకా సల వర్ణన 20. మోహినీ విలాసము 
(ద్విపద) 21. మోహినీ విలాసము (నాటకం) 22. మంజరీ ద్విపద (పదం 
ధము (నాటకం) 28. సమ్ముద మాధవ నాటకము 24. పాదుకా సహ్య సము 
(ద్విపద) 25. ప్రణయ కలహము 26, కంస విజయము 27. జానకీ కల్యాణ 
నాటకము 28. పృణ్యక్యవత నాటకము 29. గోపకా' గీతలు (సంస్కృతం 
నుంచి తెనుగు 800. (భమర గీతలు 3l, ఫాల్లుణోత్సవము (రగడ 
చొపదులతో) 82. రాజగోపాలవిలాస నాటకము 88. రాజగోపాల దండకము 
84. వీరశ్ళంగార సాంగత్యము 856. సంపంగి మన్నారు సాంగత్యము 
96. వేడుకోలు విన్నపాలు. దరువులు, ఏలలు, విడి పదాలు, సంకీ ర్రనలు. 
అధ్యాత్మలు, నాట్యరీతుల కనువైన పదాలు “వాల్సిచి, గుజ్జరి విల్వేడు, దండు 
లాస్యము, కందుక (క్రీడ, దురుపదము, మదనపద దూత్యము, జోగిపదచాళి, సవతి మచ్చ 
రరబులు, నాట్యకదంబు మొదలగు నాట్యముల్‌” హావణించినట్లు ప్రహ్లాదచరిత నాటకంలో 
ఉంది. మొత్తం 50 కి మించి రచనలు చేశాడు. 
తంజావూరును పాలించిన కట్టకడపటి నాయకరాజు; " రాజకవి::. 'కృతిక..రు 
కృతిపతి కూడా. కళావతి, రఘునాథ నాయకుడు ఇతని తలిదం్య డులు. ఇతని ఆస్థా 
నంలో రంగాజమ్మ, చెంగల్వ కాళకవి, కామరిసు వెంకటపతి. సోమయాజి, కోనేటి దీక్షిత. 
చం|దుడు, పురుషోత్తమ దీక్షితుడు మొ॥ వారు ఉండేవారు, 
ఇతడు పరమ వై ష్టవ శిఖామణి. మన్నారు గుడిలోని రాజగోపాల స్వామి 
భక్తుడు, తన రచనలన్నీ అతనికే అంకితం ఇచ్చాడు. తనను మన్నారుదానునిగా 
చెప్పుకొన్నాడు. ఇతని రచనల్లో మొదటి ఏడు మాతం లభించాయి. 


బిరుదు విశేషాలు : అష్ట, భాషాధురీణుడు, చతుర్విధ కవితా వేది. 


“సాహిత్యరాయ పెండేరమోనే బిరుదు అందెను కాలికి ధరించేవాడు.కవి- ఎక్కు వగా 
(కృష్ణుని గాథలనే' ఇతివృ త్రంగా తీసుకుని సంగిత, నృత్యానుగుణంగా రాశాడు. యక్ష 
గానాలను మార్గ; రీతిలో మలచడం జరిగింది. ఇతని రచనలు చాలవరకు సంగీత, 
నృత్య నాటికలని చెప్పవచ్చును. ఇవి ఆతని ఆస్థానంలో": వచర్శింషధిడుకుంిే వి... 
ఇతని సాంగత్య రచనలు తెలుగు సాహిత్యంలో కొత్త |పక్రియ.. . ఇవి కన్నడంలో 
ఉన్నాయట. ఇతని రచనలలో పాాతోచితమైన భాష, నాటి వివిధ వర్గాల సంభాషణ 
తీరుతెన్నులు: కనిపిస్తాయి. a dG 
ఇతడు విలాస జీవి, నిఠతాన్న దానపరుపరుడని  సమకాలీనుల కావ్యాలు 
చె ప్తున్నాయి.. (పతిదినం 00 వేలమంది "| బాహ్మణులకు, అన్నదానం చేసేవాడట. ఇతని 


(పాచీన సాహిత్యము 080 


ఆస్థాన కవుల రచసలు చాలావరకు ఇతనికే ఆంకీతం, (తం.ఆం౦.నా-208) 
(ద.దే.వా_96; ఆరు ద_11-88) 
విజయ రాఘవ నాయకుని నాగపట్నం శాసనము 
శాసనకాలం : [మ శ. 15.90.1650. 
భాష .: తెలుగు (వచవం), 
'వేయించినవారు : తంజావూరు రాజై న విజయరాఘవ నాయకుడు, 
ఈ శాసనం వెండిరెకు పెన చెక్కబడింది, ఇండో సీషియాలోని :బశేలియా 
పురాత త్త శాలలో ఈ రేకు భ|దపరుపబడి ఉన్నదట. 
విషయం : విజయరాఘవుడు నాగపట్నంలోని డచ్చి వారికి (ఒలాందా వారికి) 
ఇచ్చిన కౌలు నమ్మిక శాసనం. భాష వ్యావహారిక సరళిలో ఉంది. పరంగి, .కుంఫిణీ .ఆనే 
_ పదాలు ప్రయుక్తాలు. పరంగి పదం ఇందులో పోర్చుగీసు వారికి వాడారు. తరువాతి 
కాలంలో | ఫెంచివారిని కూడా పరంగీలుగా నే వ్యవహరించడం జరిగింది. 
(ద. దే, వా_648) 
విజయ రాఘవ వంశావళి 
కర్ర : చూ, చెంగల్వకొళ కవి, 
కాళకవి రచించిన రాజగోపాల విలాస కావ్యంలో మొదట తంజాపూరి నాయక 
రాజుల వంశ [ప్రశస్తి విపులంగా ఉన్నది. దాన్నే విజయ రాఘవ వంశావళి అనే పేర 
వేరుగా (ప్రకటించారు. (నాయకరాజుల గూర్చిన అనేక 'విశేషాలు దీన్నుండి తెలుస్తు 
న్నాయి). (వ. దే. వా_117-_118) 
విజయ రాఘవ విలాసము 
ఒక మందిరం. తంజావూరును పాలించిన విజయరాఘవ నాయకుని (1888- 
78) నాట్య సభకు ఈ పేరుండేది. అందులో స్రీలు రక రకాల సంగీత వాద్యాలు 
వాయిస్తుంటే కొందరు బిరుదు పాతలు రక రకాల నాట్య విఢేషాలను అధినయిందచే 
వారట చెంగల్వ కాళకవి తన రాజగోపాలవిలాసంలో ఈ మందిరాన్ని వర్ణించాడు. 
(రా, గో; వి. 1.20) 
విజయ రాఘజాభ్యుదయము (అలభ్యం) 
కర్త ' మన్నారు దేవుడు (చూ) 
కాలం : (రీ. శ. 17వ శతాబ్దం. 
తండి, తాతల సృత్తాంతాలను కావ్యాలు గౌ మలచటం తంజావూరు నాయక 
రాజులలో కనిపిస్తుంది. అదే రీతి మన్నారు దేవుడు తన తం(డియైెన విజయరాఘవుని 
గురించి |వాసిన ఈ [పబంధం . ఆతని రెండవ కృతి 'హేమాబ్ది నాయికొ స్వయంవరంలో 
(పస్తావించదిడింది. (ద. దే...వా_ 168-172) 
విజయరామ గజపతి పట్టాఖిషేక మహోత్సవ రామలీలా విబానము 
కర్మ వ చూ, పోడూరి వెంకట రాజకవి. 


990 తెలుగు సాహిత్య కోళమః 


మూడాశ్వాసాలు గల శృంగార |పబంధం. విజయరామ గజపతి (| శ, 
1826-1879) పట్టాభిషేక మహోత్సవం, ఆనాడు జరిగిన (శ్రీరామలీలోత్సవాదులు 
ఇందులో వర్ణించబడడం చేత దీనిని “విజయరామ గజపతి పట్టాభిషేక మహోత్సవ రామ 
లీలా విలాసము అనే పూర్తి పేరు పెట్టదిడింది. 

(శ్రీరామ కథతో బాటు, విజయరామ గజపతి సుగుణసంపతి, కూడా ఇందులో 
వర్డి తం. (ఆం,సం,సా_428) 

విజయ రామ శతకము 
కర : చూ. గోగులపాటి కూర్మనాథ కవి. 


శతక రచన. ఇందలి మూడు పద్యాలు మాత్రమే లభ్యమైనాయటి. ఇది 
పూనపాటి పెద విజయ5ంామూజు (1800-16 పై రచింపబడిందని ఊహిస్తున్నారు. 
(ఆం,సం,సా_418) 
విజయలక్ష్మీ నరసింహ విలాసము 
రచవాకాలం : (క్రీశ, 18వ శతాబ్దం. 
కర్త  వెలిచేరు వేంకటరామ |ప్రధాని. 
యక్షగానం. (య.వా.చ 
విజయ విలాసము 
రచనాకాలం : కీ.శ. 1818 ప్రాంతం. 
కర్త 2 చేమకూర వేంళటరాజు, 
కృతిపతి * తంజావూరును పాలించిన రఘునాథ నాయకుడు (1800-83). 
ఇతివృత్తం : అర్జునుడు తీర్ణయా|[తలకు బయలుదేరి ఉలూచిని,చితాంగదను, 
సుళ|[ దను వివాహమాడడం. 
దక్షిణాం[ధ యుగానికి చెందిన కావ్యాలలో బహుళ (పచారం పొందిన 
(సబంధం. మూడు ఆశ్వాసాల కథ. మహా భారతంలోని అర్జున తీర్థయ్మాత కథ దినికి 
మూలం అయినా కవి దీన్ని స్వతం[త కావ్యంగా తీర్చిదిద్దాడు. చేదం వేంకటరాయశాస్త్రి, 
బులుసు వేంకట రమణయ్య (ముకుర టీక), తాపీ ధర్మారావు (హృదయోల్లానము గా ర్ల 
వంటి సుపసిద్ధ పండితులు ఈ కావ్యానికి వ్యాఖ్యానాలు (వాసి (పచురించారు. 
రస పుష్టి, జాతి వారా చమత్కారాలు, శబ్దాలంకారాలు ఇందులో కొల్లలు. 
తెలుగు వారి ఆచార వ్యవహారాలు, సం; పదాయాలు విస్తరించి వర్ణించిన కావ్యం ఇది, 
(పతి పద్యంలోనూ చమత్కృతి వెల్లి విరుస్తుంది. 
రఘునాథ నాయకుడు నేపాళ, చోళగులను జయించి తిరిగి వచ్చిన తర్వాత 
విజయ విలాస భవనములో ఈ కృతి సమర్పణ మహోత్సవం జరిగిందట. (ద.దే.వా-82) 
విజయ విలానము' (టీక | 
రచనాకాలం : డీ శ, 1881 |పాంతం, 


; పాచీన సాహిత్యము 991 


కర్త “ జూలూరి అప్పయ్యళాస్త్రి (చూ). 
చేమకూర వేంకటకవి విరచిత కాన్యానికిది మనోహరమైన వ్యాఖ్య. సుబోధక 
మైన వ్యావహారిక భాషలో ఉంది. (తె,సా.విమర్శ_91) 
విజయ విలాన వచనము : 
కర్త “* పాటూరి రంగా|శాస్తులు. 
రచనాకాలం : (కీ. శ. 1841 |పాంతం. 
వచనకావ్యం. చేమకూర వేంకటకవి రచించిస విజయ విలాస పద్యకావ్యాన్ని 
అనుసరించిన వచన రచన, ఈయన రంగస్వామిశాస్తు9) ల సోదరుడు. (వవా) 
విజయ సేనము (అలభ్యం) 
కర్త: తిక్కన సోనుయాజి. 
రచనాకాలం : కీ శ. 1248-68 నడుమ కావచ్చు. 

ఇందులోని కొన్నిపద్యాలు పెదపాటి జగ్గన, ఇతర లాక్షణికులు ఉదాహరిం 
చారు. ఇది నిర్వచనో త్తర రామాయణం కంటె ముందు రచన అని పరిశీలకులు 
భావి స్తున్నారు. (ఆరుద._2) 

విజయాంక రతణుడు 
కాలం : డీ. శ. 1008 |పాంతం. 
స్థలం : రా జమహేం|దవరం ఇలాకా రావిమెట్ల, 
రావిమెట్ట శానన్యపదాత. ఈయన అ త్రిలినాటికీ (పశ్చిమ గోదావరి) రాజు. 
సశ లేశ్వర స్వామికి అఖిండదీపం నెలకొల్పి, దానాలు చేసి, శాసనం వేశాడు. 
(తె. ర్ర్‌ం చ-189) 
విజ్ఞా నేశ్వరీయము 
కర్త : మూలఘటిక కేతన (చూ.) 
రచనాకాలం : (క్రీ శ. 18వ శతాబ్ధం పూర్వార్థం. 

[పత్యేకత : సద్యకావం. ఇది తెలుగులో తొలి ధర్మశాస్త్ర (గంథ ఎ, యాజ్ఞ 
వల్క్రు స్మృతికి 'మితాక్షరి' అనేపేరుతో ఏజ్హా నేశ్వరుడు వ్యాఖ్య (వాళాడు. ఈ వాఖ్యయే 
తెలుగులో విజ్ఞానేశ్వరీయంగా వచ్చింది. "పేరుకు అనువాదమైనా ఇది స్వతం|త గంథ 
మన్నంత శాతీయాలతో, నుడీకారపు సొంపుళో ఉంది. ఈ|గంథంవల్ల ఆనాటి ఆచార 
వ్యపహారాలు తెలు స్తున్నాయి. (ఆరు. ద-2) 

విజ్ఞానెశ్వరీయము 
కర్త : చూ. కొటికెలపూడి వేంకటకృష్ణ సోమయాజి, 

అం, ధీకృత రచన అయిదు ఆళ్వాఫాలున్నాయి. కవి ఇనుగంటి సీతారాయని 

(_పేరణతో ఈ రచన (పారంభించాడట. 


992 తెలుగు సాపాత్య కోళము 
ఆచార, ప్రాయశ్చిత్త, వ్యవహారాలు అనే మూడు 'కాండలు గల యాజ్ఞ 
వల్క్య్యస్మృృతి _పాచిన ధర్మశాస్త్రం. దీనికి విజ్హా నశ్వరుడు మితాక్షరి' అ నేవ్యాఖ్య 
|వౌశాడు. అదే 'విజశ్రానేశ్వరీయము ఆవి (పసిద్దిచెందింది. ఈ “విజ్తానేశ్వరీయము” అనే 
ణః ధి ఇ 
శాస్త్ర! గంథాన్ని కవి తెలుగులోనికి అనువదించాడు. (ఈం. సం, -సా-808) 
విటలరాజు (విర్ణల రెడ్డి 
© © ఆఅ 
కాలం : (క్రీ.శ. 1291_1828 పాంతం. 
రచన “ రంగనాథ రామాయణము (ఉత్తర భాగం. 


ఇతడు రంగనాథ రామాయణం (ద్విపద) పూర్వభాగ కర్తయైన బుద్ధరా జు 
కొడుకు. ఉత్తర భాగం సోదరుడు కాచభూపతిలో కల్సిసి వాశాడు. కాకతి రెండో 
(పతాపరు[దుని సమకాలికుడు గాని, ఆ తరవాత కాలం వాడు కాని కావచ్చు. 
విశిష్టత : తంగడి బుద్ధభూపతి ఆనతి మీద రామాయణ ఉత్తర -భాగాన్ని 
ద్విపదలో |వాళశాడు, (ఆరు[ద-8$) 
విట్టల 'వ్యెరమంతి 
కాలం : తెలియతు. 


ఈయన త్యాగధనుడని తెలిపే ఒక చాటువును గుండభట్టు నారాయణ 

కవి చెప్పాడు. (చా.ప.రఎ) 
విద్దన మల్లన శాసనము 

కాలం : కీ. శ. 1161 జ 


శాసన (పదాత : విద్దన _పెగ్గడ కుమారుడు మల్లయ _ైపెగ్గడ. 
(పస్థావిత స్టలం : (వేంపల్లి భావనారాయణ స్వామి దేవాలయం. 
శాసన విషయం : శాసన |ప్రదాత తం|డియెన విద్దన _పెగ్గడ-్యతిభువన. మల్ల 
దేవ పొత్తపి చోడ మహారాజుకు రాజ్యాధ్యక్షుడనీ, మల్లన కమ్మనాటిలోని |వేంపల్లెలో 
వేంచేసిన భావనారాయణ స్వామికి అఖండదీపం నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. 
దీనిలో 2 కంద పద్యాలు, ఓక చంపకమాల, చివర గద్య ఉన్నాయి. (తె. క, చ-£08) 
విద్యానాథుడు 
కాలం : [కీ.శ 1201. 1828 (పాంతం, 
సలం కే వరంగల్లు. 
రచన : (పతాపర్యుద యళోభూషణమ్‌ (సంస్కృతం). 
కృతిభర్త ర: కాకతి రెండో (పతాపరు[దుడు (1201_ 1828). 
కాకతి రెండో [పతాపరు[దుని అస్థానంలోనివాడు. క ఫే 
విశిష్టత : సంస్కృృతాలంకార శాస్త్ర [గంథాలలో [ప్రామాణిక (గంథక ర్ర ర, 


అనంతోర సంస్కృ తాలంకారశాస్త్ర | గంథకర్తలు శాయన, విశ్వేశ్వరుడు, సర్వజ్ఞ సింగ 
భూపాలుడు ఈ కవిని అనుసరించారు. (|ప్రా.ద.దే.చ.) 





[ప్రాచీన సాహిత్యము " 998 


విద్యా పరిణయము 
కర్త : 'వేదకవి. 


కాలం : |కీ.శ, 18వ శతాబ్దం, 


సాంకేతిక నాటకంగా (వసిద్ధం, ఏడు ఆంకాలున్నాయి. ఆత్మకు, విద్యకు. 
జరిగే వివాహం ఇతిన్నత్త౦. (తె.వి.స-6-241) 


విద్యారణ్యుడు 


నామాంతరం ౫ మాధవాచార్యుడు. 
కొలం : (కీ.శ. 1206. 1886 ప్రాంతం. 
స్థలం 2 వియనగరం. 


రచనలు : 


1. పరాశరమాధవమ్‌ (సం) 2. కాల మాధవమ్‌ (సం) 8. జైమినీయ 
న్యాయమాలా వి స్తరమ్‌(సం) 4. పంచదశి (సం) 4. జీవన్ము కి 
వివేకమ్‌ (సం) 6. వివరణ సమేయ సంగహమ్‌ (సం) 
7. అనుభూతి |పకొశమ్‌ (సం) 8. అపరోక్షానుభూతి (సం) 9. 
బృహదారణ్యక వార్తిక సారమ్‌ (సం) 10. ఐతరీయోపనిషద్దీపిక (సం) 
11. తై తృ రయోపనిషద్దీపిక (సం) 12, ఛాందో గ్యోపనిషద్దిపిక (సం) 
18. సర్వదర్శన  సం|గహమ్‌ (సం) 14. శంకర విజయమ్‌ (సం) 
15. సంగీత సారమ్‌ (సం). 


ఈయన విజయనగర రాజ్య సంస్థాపకు లైన హరిహర, బుక్కరాయలలకుగురు వు ' 
పూర్వాశ్రమంలో ఈయన పెరు మాధవాచార్యుడు. ఈయన హరిహార బుక్కొరాజాదులను 


_పోత్సాహించి, 


హిందూధర్మ రక్షణకై సన్నద్ధులను చేశాడు. మొదట హారిహరునకు 


కులగురువై , ముఖ్యమం|తియై తుంగభ(దా తీరంలో విజయనగర రాజ్య సంస్థాపనకు 
విద్యానగర నిర్మాణానికీ కారణభూతు డయ్యాడు, హరిహరుని తరువాత బుక్క_రాయ 


లకు (పధానమం 


[త అయ్యాడు. అ కాలంలోనే ఈయన చాల్యగంథాలు (వాళౌడు. 


కాశీకి పోయి, మళ్ళీ రాజు కోరికపై విజయనగరానికి తిరిగి వచ్చాడు. 


ఈయన అసాధారణ [ప్రతిభా సంపన్నుడు. మీమాంసా జ్యోతిష, ధర్మశాస్త్ర, 
వేదాంతాలలో మంచి |గంథాలు (వాశాడు. ఈయన శంకరమతానుయాయి. అద్వైత 


సంపదాయానికీ 


ఈయన (పధానాచార్యు డంటారు. (తె.వి.స-_4) 


విద్యావతీ దండకము 


నామాంతరం : 


చండ విద్యావతీ దండకము. 


కర్త: గణపవరపు వేంకటకవి: ' 


అంకితర * 


ముర్దళఘరి నృపాలునకు (క్రీ. శ. 1876-78). 


994 తెలుగు సాహిత్య కోశము 


విద్యానతి ఆనే ఆటవెలది మీద చెప్పిన దండకం. దీన్ని కవి “పుష్పకో 
దండకం” అన్నాడు. కవి కాలనిర్హ్ణయానికి ఈ దండకం చాలా ఉపయోగించింది. దీన్ని 
1948 లో మ దాసు (పాచ్య లిఖిత |గంథాలయం వారు (పకటించాళు. 
(ఆరు ద_-11-187; ద, దే.వా_$28) 
విద్యు తథా విలాసము (అలభ్యం) 
కర్త వ తక్కెళ్ళపాటి లింగన, 
యక్షగానం. *విద్యు[త్పభా విలాసమ్ము వేడ్క. ఘటియించితిని యక్షగానరీతి 
అని కవి ఉత్తర హరిశ్చం[ద కథలో చెప్పాడు. .. (య.వా.చు) 
విద్వత్క..ర్హామృతము 
నామాంతరం : సు్రబిహ్మణ్య విజయము, 
కర్త ఏ త్యాగరాజు మొదలి, 
అయిదాశ్వాసాల (పదింధం, హృద్యమైన రచన. భక్తిరస స్ఫోరకమైన ఇతి 
వృత్తం. (వీరేశలింగం పంతులు _ సమగ పరిశీలన) 
విద్వత్కవి కరరసాయనము 
(=p) 
నామాంతరం : సకల వర్ణనా పూర్ణ రామాయణము. 
కర్త: చిత్రకవి వేంకట రమణకశ వి (చూ). 
విద్వత్కుమార యాబేం దులు 
నామాంతరం : వెలుగోటి సర్వజ్ఞ కమారయాచమ నాయడు (కీ, శ. 1885-1748). 


విద్వన్మనోరంజని 
కర్త ; (వేలేములవాడ సోమనాథకవి. 
కాలం : (కీ. శ. 1650 ప్రాంతం. 


అంకితం : 'పే(లేములవాడలోని రాజేశ్వరస్వామికి. 
ఇది వసుచరి తకు వ్యాఖ్యానం. (క. స_8065) 
వినుకొండ 

ఇది గుంటూరు జిల్లాలోని గిరిదుర్షం. తొలుత కొండవీటి రెడ్డ అరీనంలోఉంది. 
(క్రీడా భిరామకర్త వినుకొండ వల్ల భరాయనిడి ఈజఊరేనని పండితనిర్ణయం. $2 మంది 
మం|తులలో దానానికి పేరుపొందిన “రాయనభాస్కరుడు” వినుకొండవాడట. ఈయనను 
నుతిస్తూ కొన్నివందల చాటువులున్నాయి. కొండవీటి రాజ్యపతనానంతరం ఈదుర్గంకూ డా 
విజయనగరరాజుల వశమైపోయింది. సహ 

వినుకొండ వైభవాన్ని, ఈస్టిండియాకంపెనీ |పభుత్వంతో పోల్చి చెప్పిన 
చాటువుఒకటి దొరికింది. కవిపేరు, వివరాలు తెలియవు. 


ఇది కొందరికి ఇంటిపేరుగా ఉంది. (చా, హః ర.) 


(ప్రాచీన సాహిత్యము 995 


వినుకొండ వల్ల భరాయడు 


కాలం : డీ. శ. 1880-1480 |పాంతం౦. 
రచన ఏ ్రీడాధిరామము (కర్తృత్వం వివాద్మగ స్తం), 
సలం “ వినుకొండ. 


ఇతడు మోపూరు పాలకుడు. (క్రీనాథునికోడ్చాటుతో | క్రీడాభిరామం |వాశాడని 
పండితాభి పాయం. [కీడాభికామ అవతారికా పద్యాలనుబట్టి కర్త వల్ల భరాయడే అని 
కొందరు నిర్ణయించారు. పద్యాలలో శ్రీనాథుని పద్యాలము[ద కనిపిస్తుంది కాబట్టి 
(శ్రీనాథుడే |క్రీడాభిరామక ర్త అని కొందరు పండితులు అభి పాయసడ్డారు. (శ్రీ నాథుడు 
కర్ణాటక రాజ్యసంచారం చేస్తున్నకాలంలో వల్లభరాయడు ఈ రచన చేశాడనీ, అతడు 
[వాసిన | పతిపద్యాన్నీ శ్రీనాథుడు సంస్కరించాడనీ మరికొందరంటారు. 


ఇతరరచనలు తెలియరాలేదు. (తె. వి, స) (ఆరు ద-4) 
విన్నకోట పెద్దన 
కాలం : డీ. శ్ర, 15 వ శతాబ్ది పూర్వార్థం. . 
సలం : సర్వసిద్ది (ఎలమంచిలి), తాలూకా విళాఖబిలా, కళింగాం| ధదేశం. 
@ అ క్‌ 


రచన : కావ్యాలంకార చూడామణి 
చాళుక్య విశ్వేశ్వర భూపతి (పోత్సాహంతో కవి రచనలు చేశాడు. విశ్వేశ్వర 
భూపతి ధైర్యసాహసాలను చిత్రిస్తూ కవి (వాసిన సంస్కృృతళ్లోకం “పంచధార్ల ” 
శాసనంలో ఉంది. అదే శ్లోకం తెలుగుపద్యంగా ఇతని గంథంలో కనిపిస్తుంది. 
ఇతని నివాసం రాజమహేం[దవరమై ఉండవచ్చునని కొందరి తలంపు. కావ్య 
గుణాలను, అలంకారాలను పెద్దన తన గంథంలో చూ పాడు. (ర. రా. చ) 
విన్నపము 
ఇదిఒక గద్యభేవం.|పసిద్ధులెన తాళ్ళపాక కవులకొలంనుంచి పరిగణింపబడుతూ 
వస్తున్నది, (చూ_ పెదతిరుమలయ్య వైరాగ్య రచనమాలికాగీతములు). ఆద్యంతాలతో 
సంబుద్ధులతో నడుమ ఒకభ కుడు భగవంతునిగురించిగాని, భృత్యుడు స్వామినిగురించిగాని 
చేసేవిన్నపం విషయ పధానంగా_ ఒకవిధమైన ఒడుపుతో, తూగుకో నడిచేరచన. విజయ 
రాఘవుని యక్షగానాలలో (కాశీయమర్హ నం) దీనికెక్కు_వ _పాధాన్యం ఉంది. 
(య. వా, చ-£12) 
వి పనాలాయణ చరిత 
రచనాకాలం : (కీ. శ. 1545 పాంతం, 
కర్త : చ్యకపురి రాఘవాచార్యులు. 
యక్షగానం. 
[పత్యేకత : యక్షగానాలపై పరిశోధనలుజరిపిన పండితులు, ఈ యక్ష 
గానాన్ని చ్యకపురి రాఘవాచారి నాళాడన్నారు. ఈ గ్రంథకర్త |కీ, శ. 1645 |పాంతంలో 


006.. తెలుగు సావాత్య.కోళమ్స్ల 


నివసించి ఉంటాడని, కందుకూరి రుదయ్యకంఅ పూర్వుడని, సుగీవవిజయం కొంప. 
విపనారాయణచరి త (పాచీనమనీ, తొలి యక్షగానకర్త రాఘవాచారి అనీ కొందరి 
అభి పాయం. ఈకావ్యం సలక్షణంగానేఉంది. అంత [పౌఢంగా లేదు. మ దాసు [పాచ్య 
లిఖిత [గంథాలయంలో దీని (పతి ఉందంటారు. (ఆరుద్ర. 


విపనారాయణ చరిత 
కర్త : చూ. చదలువాడ మల్లన్న. 
అంకితం: తిరుమలరాజు (కార్పటి సంస్థానపాలకుడు)కు. 
ఐదాశ్వాసాల పద్యకావ్యం. ఇది వై ష్టవాచార్యుడైన వి|వనారాయణునిక్రథ: 
సారంగుతమ్మయ-ఇత డూ ఇంచుమించుగా సమకాలికులు. అతని వై జయంతీవిలాసంలోనూ 
మల్లన విపనారాయణచరిత్రలోనూ కథఒకశే. ఈ రెండింటికీ మూలం “సరమయోగి 
విలాసము” (తాళపాక చిన్నన్న) ఆవి అంటారు. 
తెలుగులోని విిపనారాయణచరి తలలో మల్ల నర చన విశిష్టమైనది..! కథా. 
సన్నివేశకల్పనళో అనేకచోట్ల మల్లన్న మిగతావారికం-బ వేరుగావాళశాడని విమర్శకుల 
ఆధి పాయం. విపనారాయణుని సహజభక్తి వైరాగ్యాలను మల్లన మూలాను సారంగా 
చూపాడు. విిప్రనారాయణుని దృఢచిత్తునిగా చెప్పిన చిన్నన్న ద్విపదకావ్యానికీ ఇళని 
కథకూ పోలిక ఎక్కువ, (ఆరు ద-8-107) 
విపనారాయణ చరిత 
కర్త : పిడుగు వేంకటకవి (చూ 
విపరాలు తెలియరాలేదు. అసమ్మగ్యపతి ఒకటి తంజావూరు పు స్తకశాలలో 


ఉండేదట. (ద. దే. వా-800) 
వి పనారాయణ చరిత 
కవి ౩ విజయ రాఘవుడు. 
అంకితం “ రాజగోపాలునికీ. 
రచనాకాలం : కీ, శ. 1852 [పాంతం. 
యక్షగాన నాటకం, 


ఇడి సన్నిద్దరాళ్వారులలో ఒకడైన తొండరడి ప్పొడియాళ్వారు చరిత. దావీడ 
దివ్య(పబంధం, సంస్కృతంలోని దివ్యసూరిచరితం మొదలై నవానిలో ఈకథ ఉంది. 
తెలుగులో దీన్ని ఇంతకుముందు చాలామంది ద్విపదగాను, (పబంధంగాను; 
యక్షగానంగానురాశారు. మూలకథకు తెలుగుకవుల రచనలకు కొంత వ్యత్యాసంఉంది, 
అయితే విజయరాఘవుని రచన ఈ అన్నింటికీ భిన్నంగా ఉంటుంది. 


కథావృత్రాంతం విజయరాఘవుని సమక్షంలోనే జరిగినటు కవి వం సాడు. 

లం ర్‌ శ 
కథ (శ్రీరంగంలో కాకుండా దక్షీణద్వారక. అనబడే మన్నారుగుడిలో జరిగిందనీ, చోళరాజు 
విజయరాఘవుడే అన్నట్లూ, దేవదేవి విజయరాఘవునిఎదుట నాట్యంచేసి, ఆతర్వాత 


వ్మప్రనారాయణుని చూసినట్లూ, విపనారాయణుడు దొంగిలించిన దింగారుగిన్నె 
నేరవిచారణలో విజయరాఘవుడదే చేసినటు ఈ రచనలోఉంది. 


పా్యతోచిత సంభాషణలున్నాయి. దేవదేవీ వి, (నారాయణులు తొలిసారి 
కలుసుకొన్నప్పుడు సంస్కృతంలో సంభాషించడం, కొన్నిపా| తలు త మిళంమాట్లాడటం. 
ఈనాటక |పతేేకత. (ద- దే. వా. 99_102 


వి పనారాయణుడు 


“తెండరడి పొడి యాళ్వార”ని నామాంతరం, 


పన్నిద్దరాళ్వారులలో ఒకడు. వైష్ణవ భక్తుడు. కావేరీ తటంలోని "మండ 
గుడీ” ఆ|గహారం ఇతని నివాస స్థలం, 


వె ష్షవ సాం|పదాయిక రచనల |పకారం ఇతడు కీ. శ. 8000 సం॥లకు 


పూర్వం వాడని తెలుస్తున్నది. కాని, ఆధునిక పరిశోధకులు కీ. శ. ఏడవ శతాద్దంలోని 
వాడని నిర్ణయించారు. 


దివ్యసూరి చరితము, [పపస్నామృతము, గురుపరంపరా [పథభావం మొదలగు 
(పాచీన సంస్కృత రచనల్లో ఈ సన్నిద్దరాళ్వారుల చరిత విపులంగా వర్ణించబడింది. 

వైజయంతీ విలాసకర్హ అయిన “సారంగు తమ్మయ” సంస్కృతంలోని 
“పపన్నావమృత” రచనాధారంగానే ఈ రచన చేసినట్లు తెలుస్తున్నది. “వై జయంతీ 
విలాసం”లోని కథానాయకుడు “వి పనారాయణుడు”, ఇతడు పురాణపురుషుడూ కొడు, 
కల్పిత పురుషుడూ కాడు. మానవ లోకంలో అందరిలా పుట్టి సెరగిన సాధారణ మానవుడు 
కాని మహాభ క్రి తత్పరుడు కావడంచేత, భగవద్దర్శనం పోరాట చేత * అక్వా 
తులిలో ఒక డై నాడు. 


వి పనారాయణునికి “తొండరడిప్పొడి యాళ్వార”ని పేరు. తొండరడిప్పొడి 
అనేది ద్రావిడ భాషాపదం. “సాదాం|ఘరేణువు” . అని ఆర్థం. వైష్షవులకు వినయం, 
భక్తి చాలా | పధానమైన విషయాలు. “ఆచార్య సూక్తి ము క్రౌవళి” వంటి--ఉ త్రమ రచ 
నలు చదివితే ఈ విషయం ఆవగతమవుతుంది. మహాభ కుడై న ఈ నారాయణుడు భక్తు 
లైన పెద్దలకు నమస్క_రి స్తే మీ “పాదాం ఘరేణువును” అనే వాడట. కాబట్టి ఇతవికి 


- తొండరడిప్పాడి అనే పేరు సార్థకమైంది, 


ఇతడు వై జయంతీ మాలికాంశలో పుట్టాడు, శీ) మహా_ష్షువు మెడలో 

భరించే మాలికకు “వై జయంతి” అనే పేరు. కావేరీ తటంలో వెలసిన (క్రీరంగనా థుడికి 

రోజూ పూలమాల అల్లి సమర్పించడం ఇతని దిన చర్య కొబట్టి రంగనాథువి "ఆలయ 

(పాంగణంలో నే పశ్చిమము వైపున ఒక పూదోటను ఏర్పరచుకున్నాడు. ఇతనికి స్వామి 
కె ౦కర్యం తప్ప వేరు వనిలేదు. (దిహ్మాచారి. నివ్టాగరివ్యుడు 

' ఆ పట్టణంలో నే “దేవదేవి” అనే వేశ్య ఉ౦టుంది.. ఒకనాడామె ఈ పూదో 


॥ టలో విశాంతికై అగింది, అటుగా వెళ్తున్న. విపనారాయణునికి నమస్కరించగా. అతను 


తెలుగు సాహిత్య కోశము 


అన్యృమనన్ము_డై ఉండడంచేత ఈ విషయాన్ని |గహించడు, దానివల్ల దేవదేవికి 
పంతం సెరిగింది. తన సోదరితో పందెం వేసుకుంటుంది. మహా నిష్టా గరిప్టుడెన ఈ 
దైహ్మచారిని విటుడిని చేయడమే ఆ పందెం యొక్క ఫలితం. దేవదేవి సౌందర్యవతి. 
జాణ, తన చాకచక్యంతో విపనారాయణున్ని తన దాసునిగా చేసుకుంటుంది. దీనికి 
వెనుక “జగన్నాటక సూ[తధాకిి హ స్తం ఉంది. ఆదే ముఖ్యకారణం. 


నిర్గనుడై_న విపనారాయణుని వేశ్యమాత పరాభవించి, ఇంటినుండి వెడల 

గొటింది భక్తుని మొరనాలకించి “రంగనాథుడే” స్వయంగా ఆలయంలోని బంగారు 
అట * ౫ 

పాతను దేవదేవికి సమర్పిస్తాడు. విపనారాయణునికి తిరిగి వేశ్యా గృహంలో |ప్రచేశం 


లధినుంది, 


విిపనారాయణునికి ఈ విషయం తెలియదు. కాని రాజభటులు పాతను 
చౌర్యం చేసిన వానికొరకు వెదకి ఈతడిని బంధిస్తారు. నిండు సభలో కఠిన శిక్ష విధింప 
బడుతుంది. కాని, ఇంతలో శ్రీరంగనాథుడు [ప్రత్యక్షమై అతడు నిర్షోషియని సభకు తెలిపి 
ఆందరూ చూస్తుండగా అతనిలోనే లీనమె పోతాడు. అప్పటీనుండీ (పజలీతవికి |బహ్మ 
రథం పట్టి గౌరవిస్తారు. 


ఇది వి పనారాయణుని చరిత. వ్మిపనారాయణుడె స్వయంగా తన చరితను 
(గంథస్థం చేశాడు. దానికి “తిరుప్పళ్ళియెచచ్చి” అని పేరు. ఇది వైష్ణవులకు నిత్యాను 
అధ న్న్న సో ] అల్ల బీ చ { 
సంధానం. ఆత్యంత |పాముఖ్యం కలిగినది. (శ్రీ వైష్ణవ క్షేతాలలో ఇది చదివిన తరు 
వాతనే గర్భగుడి తలుపులు తెరచి స్వామి ఆర్బనాది కార్య[కమాలు జరుపుతారు. 


ఒక దృష్టితో పరిశీలిస్టే విపనారాయణుడు నిర్దోషి. లౌకిక వ్యవహారాలకు 
దూరంగా ఉంటూ, భగవత్సేవతో పొద్దుపుచ్చే అమాయకపు |బహ్మచారి. అకస్మాత్తుగా 
ఆపద సంభవించింది. లౌక్యం తెలియక దేవదేవికి చేరువై నాడు. ఆది |[కమంగా 
కామాన్ని (పెరెపించింది. పైగా దేవదేవి [పతిజ్ఞ చేసినట్లు ఇతనికి తెలియదు- ముందే 
తెలిసినకెకే కొంత జాగ _త్తసడేవాడేమో. దేవదేవికి ఇతన్ని పతితుని చేయడమే 
(పత్యేకమైన పని, కుటిలత్వంకో వంచించింది. తెలియక చేసినప్పటికి చేసిన కర్మ ఆనుభ 
వించక తప్పదు. 


ఇతని జీవితంలో ఇదొక విచ్మితమైన దుర్భటన- మానవంతులు ఇట్టి దుర్హట 
నల తరువాత వివేకవంతులై ఉదాత్త చర్మితలకు ఉద్యమిస్తారు. విపనారాయణుడూ 
అలాగే చేశాడు, ఎంత వినయ విధేయతలను నటించినప్పటికీ, దుషులను తగు దూరంలో 
ఉంచాలనే నీకి ఈ చరిత ద్వారా తెలుస్తుంది. ఎంతటి వ్యక్తికైనా [దిహ్మచర్య, 
గార్హస్థ్య, వాన[పస్థా(శ్రమాలను నియమానుసారం పాటించనిదే మోక్షం ప్రాప్తించదు. 


దేవదేవి ఇతనిపై విజయం సాధించింది. దేహాభిమానాలను నివేదన చేసి, 
శడుదీనావస్థకు లోనై సాధించిన ఆమె విజయం తాత్కాలిక ఏజయం మాతమే. ఈ 
సంఘటన ద్వారా విపనారాయణుడి జీవితంలో అమూల్యమైన మలుపు వచ్చింది. ఆత్మో 


ప్రాచీన సాహిత్యము 999 


ద్ధరణ జరిగింది. మానవుడికి ఆక్రోళము, ఆవేదన, భగవద్గుణానుసంధానము మొదలగు 
(కియా విశేషాలు రేకెత్తి, నశించిన తరువాతనే ఆత్మోద్దరణ కలుగుతుందనే పరమ 
సత్యాన్ని ఈ భక్తుడి జీవిత చరిత చాటి చె ప్తున్నది. 

ఈ కథను తెలుగులో చాలమంది కావ్యాలుగా, నాటకొలుగా, యక్షగానాలుగా 
(వాళారు.ఒకొ్క్క-క్క రచనలోనూ స్వల్పమైన భేదాలు కనిపిసాయి.ప్నాతచితణలో సన్ని 
వేళ కల్పనలలో లేడాలు ఉన్నా విపనారాయణుని వాత అలౌకికమైన భీ భావానికి 
(పతీకగా ఉంటుంది, 


వి పవినోదులు.గారడి విద్య 
కాలం : విజయనగర రాజుల కొలం. 


చార్మితకంగా ఈ గారడీ వివ్య |క్రీ. శ. 16-17 శతాబ్దాల నడిమి కాలంలో 
బహుళ వ్యాప్తిలో ఉన్నది. వి పవినోదులు విజయనగర రాజుల కాలంను_చే గారడీ 
విద్యలో |పవీణులుగా ఉండేవారు. విప్రులం'టే | బాహ్మణులని, వారు గారడీ చేసి |పసి 
ద్ధులు కావటం వల్ల నే వీరికి వి పవినోదులని, వీరి విద్యకు విప వినోద విద్య అనీ 
పేర్లు వచ్చాయని కొందరి అభ్మిపాయం. వీరు |బాహ్మణులలో ఒక జాతి బ్రాహ్మణులని, 
దేవతోపాసన, మంత తం(తౌలవల్ల గారడీ విద్య (పదర్శిస్తుంటారన్నది కూడా పండితాభి 
పాయమే. గుంటుపల్లి ముత్తరాజు అనే విప వినోది గోలకొండ నవాబుల చివరి 
కాలంలో ఉన్నట్లు, ఆయన గురించి ఒక చాటువుఉన్నట్లు సురవరం (ప్రతాప రెడ్డి తమ 
ఆం|ధుల సాంఘిక చర్నితలో చెప్పారు. 


ఇక ఆధునిక కాలంలో ఈ విప్రవినోదులనేవారు అం|ధ్రదేశం అంతటా 
ఉన్నట్లు ఆధారాలున్నాయి. తెలంగాణాలోని కరీంనగర్‌ జిల్లా మాణిక్యాపురంలోను, 
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు తాలూకా బందపురంలోను, గుంటూరు తాలూకా వెంగ 
భాయ పాలెంలోనూ ఉన్నట్లు రూఢిగా తెలుస్తున్నది. వీరి వృత్తి అన్ని జాతులవారిని 
యాచించట మే. 
గారడీవిద్య: ఇం| దజాల (పదర్శనం విపుల ఇళ్ళలోనూ, బహిరంగ [పదేశా 
లలో జరుగుతుండేది. |పదర్శన సామగ్రి 5 లేక 8 శాలువాలు, ఒక్క కొయ్య అల 
మారా, ఒక తాళపత గంథం, రెండు జతల తాళాలు. [పదర్శన చిన్న పందిరి [కిద 
' జరుగుతుంది పందిరి చుట్టూ శాలువలు కడతారు. తెరల మధ్యలో ఖాళీ అలమారా 
ఉంచుతారు, ఇద్దరు వ్యక్తులు చేరి ఒక (సక్కునుంచొని తాళాలు వాయిస్తారు ఇంతలో 
| పేక్షకులు వస్తారు. 'తెరలన్నీ ఎత్తి భాీ అలమారా చూపుతారు, తరవాత దళనాయకుడు 
పాచీన తాళప[త (గంథుఎళో . తెరల మధ్యకు వెళతాడు. ఒక పావుగంటవరకు ఆయన 
బయటకు రాడు. ఈలోగా భజన జరుగుతూనే ఉంటుంది. 


తరవాత తెరను తొలగిసారు. అది వరకు కాశీగా ఉన్న అలమారాలో దేవతా 
విగహాలు, దీపారాధన చేసే కుందులు, వువ్వులు, కాయలు, ఫిండివంటలు, గంట; 


1000 తెలుగు సాహిత్య కోశము 


శంఖు, వివిధ పూజా పా|తలు |పత్యక్షనువుతాయి. |వదర్శన _సిత్షకులను ఆశ్చర్య 
చకితుల్ని చేస్తుంది. 
చివరలో_వి|పవినోదులు ఇంటింటికీ తిరిగి యాచించేటస్పుడు విగ్రహాలు, 
కప్పలు, చిలకలు, విభూతి మొదలైన వాటిని తమ అరచేతిలో సృష్టించి ఇం|దజాల 
మహేం(దజాల విద్యను | పదర్శిస్తారు. 
ఈనాటికీ తెలుగు దేశపు |గామ సీమలలో నివసించే వ్మిపవినోదులు కొందరు 
గారడీ విద్యను, గొల్హకలాప, యక్షగా నాదులను (ప్రదర్శించి జీవిస్తున్నారు. 
(నా. ర చ_8988284) 
విబుధానందమ్‌ (సం) 
కర్త: పేలాల మహదేవసూరి. 
చూ. నీలకంఠ విజయచంపూ వ్యాఖ్య. 


విభ క కాంతావిలాసము 
రచన : కంఠీరవ రాజు (చూ. 
కాలం: క్రీ. శ. 17వ శతాబ్దం, 18 వ శతాబ్ది పూర్వార్థం, 
సంగీత నృత్యభరితమైన రచన. ఉదాహరణ రచన కావచ్చునని విమర్శకుల 
అభి పాయం, (ద.దే.వా-451) 


విభ -క్తిబోధి ని 
కాలం: (క్రీశ, 19 వ శతాబ్ది. 
కర్త! పరవస్తు చిన్నయసూరి. 
విభక్పుల గురించి బోధించే వ్యాకరణ (గంథం. (రమణీయం 'పీఠిక) 


విభ_కి విలాసము 
కర్త ; నడిమింటి సర్వమంగశేశ్వర శాస్తి. 
రచనాకాలం : కీ. శ. 18, 19 వ శతాబ్దాల నడిమికాలం, 
విభక్తి చమత్కృతులను చూపే (గంథం. 
విభావసి 
అల్ల సొని పెద్దన రచించిన మనుచరి[తలోని పాత. మనుచరిత అంధ పంచ 
కావ్యాలలో ఒకటి. ఈమె విద్యాధరుడై న మందారుని ప్వుతిక. పక్షుల, మృగాల భాషలు 
నేర్చినది. మనోఠమకు చెలిక తెగా వర్శించి బుషి శాపవశాత్తూ క్షయరోగి అయినది. 
మనోరమ కోరిక మేరకు శాపవిముక్తి కలిగించిన స్వరోచివి వివాహమాడినది. ఈమె 
పృుతుడు మేరునందనుడు. స్వరోచివి సకల కళాపూర్ణునిగా తీర్చిదిద్దడంలో “ఆతనికి 
ఒకొక విద్యలో విష్ణాతలై న వారిని భార్యలుగా -కవి కల్పించాడు. స్వరోచి ఈ మె 
నుండి మృగ, పక్షి భాషలను అర్థం చేసుకొనే విద్యను (గ్రహించాడు. .(మనుచరి[త) 


[పాచీన సాహిత్యము 00! 


విభీషణ బుద్ధి 
కర్త * తెలియదు. 
ద్విపద కావ్యం. [గంథం తుది, మొదలు లీవు. “ఇది ఏదైనా ద్విపద “రామా 
యణంలోని భాగం కావచ్చు, విభీషణుడు, ఇతరులు రావణునికి హితం చెప్పడం 
ఇందులోని విషయం, రావణుని తల్లి రావణునికి బుద్ధిచెప్పి అతడు వినకపోవడంతో సభా 
స్థలి నుండి లేచి వెళ్ళిపోవడంతో [గంథం ముగుస్తున్నది. ఈ రచన ఇంతవరకే 
లభించింది. 
ఈ (పతి తంజావూరు. సరస్వతీ మహలు [గంథాలయంలో ఉంది. 
(ద్వి. సా, చ-_212) 
విభూతి మాహాత్మ్యము (అలభ్యం) 
రచనాకాలం ; (కీ. శ. 18 వ శతాబ్దం. 
కర్త: పోచిరాజు వీరన్న. 
విమర్శ 
కావ్య పరిభాష. ఒక [గంథం గురించి పరామర్శ చేయటం; విచారణ చేయటం 
అనే అర్థంలో వాడుకలో ఉం౦ది, పూర్వోత్తర పక్షాలతో విషయాన్ని పూర్తిగా సమీ 
క్షీంచడం విమర్శ అవుతుంది (చూ. భాష్యము). (బౌన్‌ తెలుగు-ఇంగ్లీషు 
విమలాంగీ పరిణయము 
కర్త * చూ. కొట దాలకవి 
. అంకితం :: వేంక పేశ్వర స్వామికి, 
రెండాశ్వాసాలు గల [సబంధము. 
ఇతివృత్తం : మాంధాతృచక్రవ ర్తి కుంతల దేశాధీశుని కుమార్తె అయిన 
విమలాంగిని పరిణయ మాడిన కథ, 
ఈ (గంథం పూర్తిగా లభించ లేదు. ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయో గాని 
లభించినవి మాతం రెండు ఆశ్వాసాలే. అందులో నాయికా శీతలోసచారాలూ, జిల 
[కీడల వరకు ఉంది. (ఆం.సం,సా_801) 
వియన్నదీ పరిణయము 
రచనాకాలం : డీ. శ. 17వ శతాబ్దం. 
కర్త : వెలిచేరు వెంకటరామ |పధాని. 
విరాట పర్వము 
కర్త వ తెలియదు. 
కథ సిద్ధం. మంజరీ. ద్విపదలోఉంది, కౌరవ ..పాండవుల జూదం, పాండ 
వుల అరణ్యాజ్ఞాత వాసాలు సూచించినతఠర్వాత పాండవులు విరాటుని: ధర్శించడంళో 


1002 తెలుగు సాహిత్య కోశము 


(గంథఎ ఆరంభమైంది. ఉత్తరా వివాహ ఘట్టంతో కథ ముగిసింది. నర్గనలు ఎక్కువ 
లేవు. రచన సంక్షేపంగా ఉంది. 
విరాటము (అలభ్యము) 
కర్త : లింగమకుంట సర్వకవి (సర్వదేవుడు). 

(పత్యేకత : కావ్యం దొరకలేదు. సర్వకవి, తెనాలి రామకృష్ణునికి అల్లు 
డయిన లింగమకుంట రామయ్యకు తాత అట. అజ్ఞాత [గంథ సంకలన కర్తపె కావ్యంలో 
నుంచి ఒక పద్యాన్ని ఉదావారించాడు. లింగమకుంట సర్వన్న, ఎడపాటి ఎర్రన 
(మల్లాణ చరిత కర్త) నుతించిన సర్వదేవుడు ఒకరేననీ- భిన్నులనీ పండితుల మధ్య 

బొ = 
భేదాభిపాయాలున్నాయి. ఇందులోని ఇతివృత్తం మహా భారత విరాట పర్వం 
కావచ్చును. _ (ఆరు ద-8. 181) 
విరాశి పదము 

గీత (పదబంధం. ఇది బలభ|దదాసి విరచిత కపోత వాక్యమనే యక్షగానంలో 
ఉంది. దీని లక్షణం అస్పష్టమని పండితాభి పాయం. దీనిని వరంగా కూడా. కపోత 
వాక్యం చెప్తున్నది. ఇక్కడ (పస క్తమైన విరాశి పదం (వర్షం) వట్టి ఏకతాళిరేకుగా 

=o OU ల Cb ee (qe) 
ఉంది. నాలుగు పాదాలకు ఒకటే (పాస ఉంది. (య.వా.చ- 845) 
విరించి మ్మిశుడు 
కాలం : క్రీశ. 14 వ శతాబం, 
యట 
రచన : భరతార్హవపోతము. 

లొల్ల లక్ష్మీధరుడు తన సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో ఈయనను, పె 
గంథాన్ని పేర్కొన్నాడు. లక్ష్మీధకని పూర్వులలో ఈయన అయిదో తరం వాడట. 
(లక్షీధరుడు (శ్రీకృష్ణ దేవరాయల పోషణలో ఉండేవాడు, (నా. ర. చ_ర85) 


విరిపాటి నృసింహరాజు 
నామాంతరం ; వావిరిపాటి నృసింహరాజు, 
కొలం : క్రీశ. 1169 |పాంతం, 
రచన : ఉషాపరిణయము (యక్షగానం). 

ఈ కవి విషయంలో భిన్నాఖి _ప్రాయాలున్నాయి. వేర్వేరు [పతులలో 
ఇతని పేరు వేర్వేరుగా ఉన్నదట. విరిపాటి అని ఒక |పతిలోనూ, వావిరిపాటి ఆని 
ఒక |పతిలోనూ ఉన్నదట. (గంథాంత గద్యలో లక్షణామాత్యుని పేరూ, విశ్వనాథ 
కవి పేరూ కనిపిస్తున్నాయట. (య.వా.చ 

విరియాల కామసొని గూడూరు కాసనము 
కాలం ౩ కీ. శ. 11 శతాబ్ది చివర. 
స్థలం : వరంగల్లు జిల్లా జనగామ తాలూకా గూడూరు. 
శాసనదానయితి : విరియాల కామసాని, 


(పాచీన సాహిత్యము 1008 


చారిత్రక విషయాలు : దీనిలో కాకతీయ చక్రవర్తి బేతరాజు (ప్రసక్తి 
ఉంది. బేతరాజు రాజ్యాన్ని శ్యతువులు ఆ[క్రమించినస్సుడు కానుసాని కుమారుడయిన 
సూరభూపతి సహాయం చేసి, బేతరాజును పునః [పతిష్టి తునిచేసి ఉండవచ్చునని పండిత 
నిర్ణయం. 
ఈ శాసనంలో మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలు ఉన్నాయి. 
శాసనంలోని ముఖ్యాంశాలు తెలిసినా సగభాగం శాసనార్థం స్పష్టంగా తెలియరాలేదు. 
ఇంతకు ముందుకాలంలోని.పండరంగని అద్దంకి శాసనంలో తరుదోజ, కందు 
కూరు_ధర్మవర శాసవాలలోని సీసపద్యాలు, యుద్ధమల్లున్లి బెజవాడ శాసనంలో మధ్యాక్క్య 
రలు దేశీఛందస్సుకు చెందినవికాగా, కామసానీ శాసనంలోని చంసకమాలలు, ఉత్పల 
మాలలు, సంస్కృత (మార్గపద్దతి) ఛందస్సుకు సంబంధించినవి, ఈ శాసనం సంస్కృత 
వృత్తాలలో ఉండటం విశేషం. (వా-చ-18; తె.క.చ_ 104) 
విరూపాక్ష రాయలు 
కాలం : కీ, శ, 1877-1404 |పాంతం, 
రచనలు : 1. నారాయణ విలానము 2. ఉన్మత్త త రాఘవము, 


రాజకవి. ఈయన నిజయనగర రాజై న రెండో విజ కుమారుడు. 
సంస్క్యృతాం[ధ పండితుడు. ౨. (తె. .వి స-_4) 
విరూరి వేదా ది మంతి 
కాలం : (కీ. శ. 1542 [పాంతం, 
గురువు : ఆప్పలాచార్యులు. 
సమకాలికుడు = వై జయంతీ విలాస కర్త సారంగు తమ్మయ, 


సాహిత్య పోషకుడు, తెనాలి రామకృష్ణకవి విరచిత పాండురంగ మాహాత్మ్యం 
ఆంకీతం పొందాడు. 


| విశిష్టత = ies మంగయ గురవరాజు కొడుకు. పెదసంగ భూపాలుని 
వద్ద (వాయనకాడు. oe (తెంవి.న-4) 
విరోధ నిరోధమ్‌ (సం) 
కర్త: చూ, తిరుమల బుక్కుపట్టణం (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. 
సంస్కృత రచన. సురపురం వ ంక్వతురి సమాదరణలో వెలసిన గంథ 
పరంపరలో ఇది ఒకటి. ' = (ఆం. సం. సా_ 616) 


విరోధ వరూధినీ (పమాధినీ (సం) 
కర్త: చూ. తిరుమల బుక్యుూసట్లణం (ఇమ్మడి శ్రీనివాసాచార్యులు, 
సంస్కృత రచన. ఖండన (గంథం. విశిష్టాద్వెత సిద్ధాంత పరంగా 
[(వాయబడింది సురపురం సంస్థానా ధీశ్వరుల సమాదరణలో వెలసిన గంథం. 
పుర (ఆం.సం, సా_618) 


1008 కతెలుగు-సాహిత్య -కోశము 


విలాస 'కౌవ్యోలు 

ఆం|ధ వాజ్మయంలో విలాసము అను పేరు చివరన గల కావ్యాలు అనేకం, 

కళా విలాసము___నన్నెచోడుడు; వసంత విలాసము__నాచన సోమన; హర 
విలాసము శ్రీనాథుడు, శివలీలా విలాసము___నిశ్శంక కొమ్మన. ఇవన్నీ ఇతి 
వృత్తాన్ని బట్టి వర్షనాత్మకంగా- ఉన్న కావ్యాలు. “దక్షిణాం ధ'యగంలో భవనము అనే 
అర్థంతో సంబంధించి వెలువడ్డ కావ్యాలు కొన్ని ఉన్నాయి. 

విజయ విలాసము : విజయ విలాన భవనంలో రఘునాథ నాయకునికి కృతి 
ఇవ్వబడింది, 


రాజగోపాల విలాసము : రాజచోపాల విలాన సభా భవనంలో విజయ రాఘ 
వునికి కృతి ఇవ్వదిడీంది. 

విలాసము అంటే చిరునామా ఆనే అర్థం ఉంది. ఇవి ఆ అర్థం ధ్వనిస్తున్న 
కావ్యాలు. ఆలాగే మన్నారు దాన విలానము అనే కొవ్యం మన్నారు రంగ కూటానికి 
చెందిన రచన, 


విలియమ్‌ బెంటింక్‌ పభువు 
కాలం: క్రీ. శ. 1828-1835 | పాంతం. 
కావలి వేంకట రామస్వామి ఆంగ్లంలో (వాసిన దక్కన్‌ కవుల 
చరి తకు కృతిభ ర్ర. 
ఈయన ఇంగ్లండ్‌ నుంచి భారత దేశపు గనర్నర్‌-_జనరల్‌ గా దేశానికి వచ్చాడు, 
సతీ సహగమనం అనే దురాచారాన్ని రూపుమాపిన |పభువు. 
కావలి వేంకట రామస్వామి _ కల్నల్‌ "కాలిన్‌ మెకంజీ దగ్గర పండితుడుగా, 
[పధాన అనువాదకుడుగా పనిచేసేటప్పుడు “దక్కన్‌ కవుల చరిత” (Biographical 
Sketches of Deccan poets) ను (వాసి |క్రీ. శ. 1820లో అంకితమిచ్చాడు. 
(తె,సా.విమర్శ-86) 
. “విలియమ్‌ (బౌన్‌ 
కాలం : (కీ. శ. 19 వ శతాబ్ది పూర్వార్థం. 
రచన ఏ జంటూ. వ్యాకరోణము (1817) (తెలుగుభాషా వ్యాకరణం, 
ఈయన తెలుగు భాషకు వ్యాకరణం (వాసిన ఆంగ్లేయుడు. తెలుగు-ఇంగ్లీష్‌ 
నిఘంటు నిర్మాత ఛార్లెస్‌ ఫిలిప్‌ బౌన్‌ కంచు భిన్నుడేగాక, ముందుకాలంవాడు. 
(వీరేశలింగం పంతులు _ సమగ పరిశీలన_.805) 
ఏిల్కిన్‌ నన్‌ దొర 
కాలం: .కీ. శ. 1860 ప్రాంతం, 
ఆంగ్లే యుడు. అనంతపురం జిల్లా. కలెక్టర్‌ గా ఉండేవాడు. 'అల్లాడి రామచం[ద 
శాస్త్రి రచించిన సిద్ధాంత శిరోమణి ఇతనికే అంకితం, (వ.వా_86) 


[పాచీన సాహిత్యము. 1006 


వివరణ దీపిక. (నం) 
కర్త: శ్రీ నారాయణ. తీద్దలు. 
సంస్కృతంలో ' సురేశ్వరాచార్యుడు రచించిన పంచకరుణ వార్తికావికి 
వివరణ - (గంథం, 
వివరణ (_పమేయ సంగహమ్‌' (సం) 
కర్ర క ఏద్యారణ్యుడు,. 
ఇది సంస్కృత వేదాంత గంథం,  (శె.వి.సంటి 
వివేక చింతామణి 
రచనాకాలం , కీ. శ. 18వ శతాబ్దం, 
శ్రర “ పరమానంద తీరుడు (చూ. 
వేదాంత [(పతిపాదకమైన వచన (గంథం. ఉపనిషత్సారము, శ్రై వసిద్ధాంతము, 
(బ్రహ్మాండ (పపంచ భువనకోశ రచనావిచి[త సిద్ధాంతములనే మూడు పరిచ్చేదాలున్నవి. 
(శారదా ధ్వజం-_121) 
వివేక విజయము 
కర్త అ చల్లా సూరయ (చూ. 
అంకితం : దక్షిణ ద్వారకలోని రాజమన్నారు దేవునికి, 
ద్విపద కావ్యం. దృశ్యకావ్యాను గుణంగా రచింపబడింది. 
అప ఇ అనల ఆన అల my & 
అనుసరణ : సంస్కృతంలో కృష్ణమి| కుడు రచించిన [(పటోధ చంద్‌ 
దయాన౫ినసికి అనుసరణ. (ప్రబోధ చం[దోదయాన్ని మించిన వర్ణనలు ఇందులో ఉన్నాయి, 
దీన్ని ఇంతకుముందు ఘంటసింగయ, నంది మల్లయలు [పదింధంగా (వాళారు. 
ఇందులో అదై త సార్వభౌముడై న జీవేశ్వరుడు, ముక్తికొంతను కలిసి ఆనందంతో 
ఉండటం (పతిపాదింపటబిడింది. (ద, దే.వా_29లి) 
వివేక సారము 
రచనాకాలం ; డీ. శ, 18వ శతాబ్ద ౦. 
కర్త, పరశురామపంతుల రామమూర్తి. 
వేదాంత రచన. (క.స_195) .. 
వివేక నారాధ్యాత్మ రామాయణము 
కర్త “ పరశురానుపంతుల రామమూర్హి కప, 
ఇది వేదాంత (గంథం, (తెఃవి. స_8: 768)” స్ట 
వివేక సింధువు 
రచనాకాలం : (రీ. శ. 1600 అంతం. 
కర్త: కాశీ చెన్నదిసవెళ్యరుడు., 


1006 తెలుగు సొహిత్య కోశము 


మూలం : మహారాష్ట్ర భాషలో ముకుందయోగి (వాసిన వివేక సింధువు, 
విశిష్టత : వచనంలో ఉన్న వేదాంత గంథం. మహారాష్ట్రంలో ముకుందయోగి 
రచించిన వివేక సింధువు అనే వేదాంత [(గంథాన్ని కవి తెలుగులో వచన [గంథంగా 
(వాళాడు. సరిగా ఇదేకాలంలో ఇదే వివేక సింధువును వేగినాటి కొండన్న తెలుగులో 
పద్యకావ్యంగా (వాశాడట. వచన వివేక సింధువు కర్త, పద్య వివేక. సింధువు కర్త 
సమకాలికులు కావచ్చు. (ఆద|ద-9) 
వివేక సింధువు 
రచనాకాలం : (కీ. శ. 17వ శతాబ్ధం (1600 |పాంతం). 
కర్త: 'వేగినాటి కొండన్న. 
అంకితం : దత్తా తేయస్వామికి. 
మూలం : మహారాష్ట్ర భాషలో ముకుందయోగి రచించిన ' ఏవేకసింధువు కావ్యము. 
ఇది వేదాంత (గంథం. 
[పత్యేకత * ఈ తెలుగు కావ్యంలో ముకుందయోగి _పశంసఉంది. ఈ 
వివేక సింధువునే తెలుగులో వచన కావ్యంగా కాశీ చెన్నబస వేశ్వరుడు (కీ. శ. 1800 
[పాఎతాలలో (వాళడు కొండన్న చెన్నబసవేశ్వరునికి సమకాలికుడు కావచ్చు. 
(ఆరు[ద-9-280) 


వి వేకాదర్శుము 
స్థాపకుడు : , పురాణం య శాస్తు9లు. 
ము[దాక్షరళాల. 
వై ద్యనాథ సిద్ధాంతి రచించిన "భూ ఖగోళ దీపిక” అనే [గంథం కీ. థ్‌ 
1848 తో ఇందులోనే అచ్చయింది. (న. వా_87) 
వివేకి 


గుణవర్ణ, శబ్దార్థ గుణదోషాలను పరీక్షించి చక్కగా కవిత్వం చెప్పేవాడు 
వివేకి. రచనా వై విధ్యాన్నిబట్టి లాక్షణికులు కవులను ఏడు విధాలుగా విభజించారు. 
( ఆప్పకవీయం_25) 
విశిష్ట సీసము 
నామాంతరం  చౌష్ష షష్టి భేద చిితసీసము. 
కర్త; గణపవరపు “కకక. 
విశషాద్వైత నిరయమ్‌ (సం) 
థు హా కా 
కర్త: కందాడై ఆవృకొండాచార్యుడు. (తె,వి.స_క4) 
విశేషణ రామాయణమ్‌ (నం) 
నామాంతరం : స ప్పకాండ రామాయణమ్‌, 


ప్రాచీన సాహిత్యము 1007 


కర్త చూ, నెల్లూరి వీరరాఘప కవి. 
ఇది స్తకౌండ పరిమిత మైన సంస్కృత రామాయణమట. (తె.వి.స_6) 
విశేషాం ధము 
కర్త: చూ. చాటరాతి లక్షీ ,నరసక వి, 
ఆం|ధ పద్య నిఘంటువు. ఆచ్చ తెనుగు పదాలు మాత మే ఉంటాయి. 
ఆం|ధనామ సం[గహంలో లేని పదాలన్నింటినికూడా ఇందులో కవి జితపరచినాడట. 
మొత్తం 200 పద్యాలున్నాయి. (ఆం. సం. సా_410) 
విశ్వగుణాదర్శమ్‌ (సం) 
కర్క ; వేంకటాధ్వరి. 
ఇది చంపూ కావ్యం. దీనిలో హిమాలయాలలోని బదరికా శమం మొదలు 
సేతువు వరకు గల విష్ణు క్షేేతాలు, తీర్దాలు, విమానారూఢులై దేశాన్ని పర్యటించే 
కృశాను, విళశ్వావసులు అనే ఇద్దరు గంధర్వుల సంభాషణ రూపంలో వర్ణితం. దక్షిణ 
దేశంలోని (పజల ఆచార వ్యవహారాలు, సాంఘిక రాజకీయ వ్యవస్థలు,నుత విషయాలు, 
దేశ వ్యవస్థ దీనిలో కవి ఉటంకించాడు, ఈస్టిండియా కం పెనీ వారయిన ఆంగ్లే యుల 
_్రవర్శన గురించి విపుల వర్శనముంది, దీనిలో శై షయమకాదులకు [పాధాన్యమున్నా 
అర్థ గాంభీర్యత చెడలేదు. చరిత పరిశోధకులకు అమూల్యమైన గంథం. 
దీనిని తెలుగులోకి నలుగురు పండితులు అనువదించారు. ముదితాము ద 
తాలయిన ఆం|ధ్రానువాదకులు వీరు: కామేశ్వరరావు ఎస్‌, (1914), దేవరాజు పెరు 
మనాళ్ళు పి. (1010), పి. చిన్న తాతాచార్యులు (1877), వేంకట రామకృష్ణ. కవులు 
తిరుమల బుక్కు పట్టణం తాతొచార్యులు. (తె,వి.స_6) 


విశ్వగుణాదర్శ వ్యాఖ్య (అలభ్యం) 


కర్త “ కురవి రామకవి. 
విద్వగుణాదర్శ చంపూ [గంథానికీ ఈ కవి చక్కని వ్యాఖ్యానం (వాశాడట, 
ఈ వ్యాఖ్య తెలుగులోనో సంస్కృతంలోనో తెలీదు. (ఆం,సం.సాఎ 
విశ్వగుణాదర్శ వ్యాఖ్యానము 
కర్త ఏ; అందాళం నరసింహాచార్యులు. 


ఈ (గంథం (పతులు నేడు లభించడం లేదు. వివరాలు తెలియవు, 


విశ్వనాథ నాయకుడు 
కాలం : క్రీ.శ. 16 వ శతాబ్ది చివర గాని, 1/ వ శతాన్చి మొదటగాని కావచ్చు, 
విశిష్టత : కవి, పండిత పోషకుడు. (కీ. శ. 1695 నుంచి 1601 వరకు 
మధురను పాలి రెండో కృష్ణప్ప సోదరుడే ఈ విశ్వనాథ నాయకుడు. ఈయన తన 
స్థానాపకి చేత “రాయవాచకం” ఆని వ్యవహారింసబడుతున్న (శ్రీకృష్ణ రాయల చరితను 
వ్యవహార భాషలో |వాయించాడట. (ఆరు ద-9) 


1008 తెలుగు సాహిత్య కోశము 


విశ్వనాథ నాయకుని స్థానాపతి 
కాలం" వ క్రీ.శ. 1829-64 నడుమ. 
స్థలం ఏ మధుర. 
రచన ఏ రాయవాచకము, 

. ఈతని పేరు తెలియ రాలేదు. మధుర మండలాన్ని పాలించిన విశ్వనాథనాయ 
కుని దగ్గర స్టానాషతిగా ఉండేవాడు. విజయనగర వృత్తా౦త౦-(శ్రీకృష్ణ దేవరాయల దిన 
చర్య-నాటి రాజకీయ. పరిస్థితులు -.సామంత రాజ్యాలు వాని సంబంధబొంధవ్యాలు మొదలైన 
విషయాలన్నింటినీ (గంథస్థం చేశాడు. ఇది చర్శితపరంగా మిక్కిలి విలువైన రచన: 

విశ్వనాథ వారు 
కాశీ విశ్వనాథుని పేరుతో ఉన్న ఇంటి పేరు. ఈ ఇంటి పేరుతో కొందరు 
విజయవాడ |పాంతంలో ' ఉన్నారు. కాశీనాథుని వారు, గోవిందవారు ఇలాంటివే. 
(భారతి.మా-40_ 228) 


విశ్వనాథుడు 
కొలం : క్రీశ, 1291_1828 |పాంతం. 
ఆస్థానం : కాకతి రెండో [వతావరుదుని ఆస్థానం. 
రచన ఏ; సొగంధికాపహరణమ్‌ (సంస్కృతం). 


. సమకాలికులు : అగస్త్యుడు (విశ్వనాథుని మేనమామ ఆటు. 
భారతారణ్య పర్వంలోవి వృత్తాన్ని కావ్యంగా (వ్రాశాడు. _ ((పా+ద.దే-చ) 
విశశ్షనిఘంటు టీక 
కర, : పరవస్తు చిన్నయసూరి. 
విశ్వ నిఘంటువుకు |వాసిన టీక ఇది. ఇంతకు మించిన వివరాలు తెలియపు." 
(రమణీయం పీఠిక) 
విశ్వరూపము 
కర, : తెలియదు, 
జానపద పౌరాణిక గేయం. 
ఇతివృత్త ( పసిద్ధం, 
చూ. పౌరాణిక గేయములు. 


విశాషవళలి 
శ్రవ్య కావ్యభేదం. విశ్వములు. పదునాలుగు వలె పదునాలుగు పద్యాలున్న 
లఘుకావ్యం విశ్వాపళి, (కె.వి.స_6) 
విశ్వేశ్వరకవి 1 
కాలం : (కీ.శ: 18 వ శతాల్చి. 


రచన : విశ్వేశ్వరచృ్భందము. 


[పాచీన సాహిత్యము 1009 


విశిష్టక : కస్తూరి రంగ కవి తన ఆనంద రంగరాట్బందంలో కొన్ని పద్యా 
లను విశ్వేశ్వరచ్భందం నుంచి ఉదాహరించాడు. ఈ కవి ఏ కాలంవాదో, ఎక్కడి 
వాడో వివరాలు తెలియవు. తెలుగు కవులలో విశ్వేశ్వర నామధారులు పెక్కురున్నారు. 
ఒకరు శివతత్వ రసాయనం |వాసిన వారు, ఇంకొకరు కృష్ణ విలాస కర్త. వీరికీ ఈ 
విశ్వేశ్వరచ్చందానికీ సంబంధం లేదని పండితాభి పాయం. (ఆరుద_8) 
విఢ్వేశరకవి 11 
కాలం ఏ (క్రీశ. 17వ శతాబం౦, 
© 
స్థలం : తిరుచినాపల్లి మండలం. 
రచన * కృష విలాసము, 
లు 
బిరుదు : కవితార్మిక శిరోమణి. 


సంస్కృతంలోనూ, తెలుగులోనూ అనేక రచనలు చేసినట్టు చెప్పుకొన్నాడు. 


పండింతుడు. లక్ష్య లక్షణో పేతంగా |పొఢంగా రచన చేశాడు. (ద. దే, వా_498) 
విశ్వేశ్వరరవి 11! 
కాలం ఏ (కశ. 18వ శతాబ్ది ఆరంభం, 
రచన * 1. రుక్మిణీ కల్యాణమ్‌ (సం) 2. నవమాలిక (సం) 8. శృంగార 
మంజరి (సం. 
(తె.వి.స_6_241) 
విశ్వేశ్వర చ్చందము 


కర్త : విశ్వేశ్వరకవి, 
ఇది ఛందస్సునుగుఠించి చెప్పేలక్షణ[ గంథం. కస్తూరిరంగకవి తన ఆనంద 


రంగరాటృ్కందంలో దీ౦నుంచి కొన్నిపద్యాలను ఉదాహరించాడు. (ఆరు[ద_8) 
విశ్వేశ్వర దేశికులు 
కాలం ౩ కాకతిగణపతి, రు[దాంబలకాలం. 


(కీ. శ. 18వ శతాబ్ది). 
నామాంతరాలు : విశ్వేశ్వరశంభుడు, విశ్వేశ్వర శివుడు, విశ్వేశ్వర శివాచార్యుడు: 
రచన న శివత త్త రసాయనము, 
ఇతడు కాకతి గణసతిదేవనిగురువు. మలకాపురం శాసనంలో ఈతని ప్రస క్తి 
ఉంది. గణపకి, రుదాంబలు విశ్వేశ్వరునకు మందరం, వెలంగపూడి [గామాలను దానం 
చేసినట్లున్నూ, అతడు ఈ [గామాలను గోళకీ మఠానికిచ్చినట్లూ తెలుస్తున్నది. 
(క. త_0) 
విశ్వేశ్వరుడు 
కాలం వ (కీ శ. 1806 పూర్వుడు. 
స్థలం ; గోదావరీ మండలం. 


1010 తెలుగు సాహిత్య కోశము 


రచన న ధర్మపురీ మాహాత్మ్యము (యక్షగానం). 
కవిపేరు నిర్జారణగా తెలియదు. ఇతడు అభినవకవి రాఘవయ్య సేవకుడనని 
చెప్పుకొన్నాడు. ఇది విశ్వేశ్వరునికి అంకితమని కొందరు భావిస్తున్నారు. 
(య. వా, చ_72) 
విశ్వేశ్వరోదాహర ణము 
కర్త : ఏనుగు లక్ష్మణకవి. is 
(తె. వి, స_8) 
విషుకథా నిధానము (అలభ్యం) 
ఈ 
కవి :* జెతరాజు ముమ్మయ్య. 
కాలం : కీ. శ. 1660 క పూర్వం. 


విష్ణకథలనేగాక, హరిహరాభేదాన్నికూడా బోధించే గంథం. 48 పద్యాలను 
సంకలనకర్తలు ఉదాహరించారు. అందులోని మూడుపద్యాలు శివతాండవాన్ని వర్షించే 


పద్యాలు. (ఆరు[ద-9) 
విష్ణుకాంచీ మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త గ ఆం|ధక వి రామయ్య. 


రచనాకాలం : క్రీ శ. 15 వ శతాబ్ది కావచ్చును. 


ఇందులోని పన్నెండు |ప్రబంధరత్నావళిలో ఉదాహరింపబడ్డాయి. అజ్ఞాత 
[గంథ సంధాత ఈకావ్యాన్ని పేర్కొన్నాడు. (ఆరు) 
విష్ణుచిత్తుడు 
నామాంతరం : పెరియాళ్వారు, 


ఇతడు వై ష్లవుడు. విష్ణుభక్తుడు. |దావిడదేశంలోని “విలిపుత్తూర్‌” |గామం 
నివాసి. నిరంతర యోగాభ్యాసంచేత ఈశ్వరుని హృదయంలో ద్రతిష్టించుకుసన్ను మహా 
భక్తుడు. పన్నిద్దరాళ్వారులలో ఒకడు. |ప్రప త్రియోగి. ఆండాళ్‌ గా ద్రసిద్ధి చెందిన 
గోదాదేవికి తండి. 

“విలిపత్తూర్‌ ” |గామంలో “శ్రీమన్ననారు” స్వామివెలిసిఉన్నాడు. ఆస్వామి 
కై ౦కర్యమే ఈతని దినచర్య. స్వామికి మాలికాకై ౦కర్యంచేసూ జీవితం వెళ్ళబుచ్చేవాడు 

పన్నిద్దరా క్వారులను గురించిన పరమయోగివిలాసం, ఆచార్య సూక్తిముక్తావళి 
వంటి రచనలున్నాయి. ఈ పెరియాళ్వారులనుగురించి విజయనగరసా[మాట్లు (శ్రీకృష్ణ 
దేవరాయలు ఒక వైష్టవభక్తి పారమ్యమైనకావ్యం (వాశాడు. దానికి “ఆము క్రమాల్యదో 
అపేరు. దానికే “విముది త్రీయం” అనే నామాంతరంఉంది. విమ్ణుచిత్తీయ కావ్యానికి 
“ఎముచిత్తుడే” నాయకుడంటారు. కొందరు “శ్రీమన్నారాయణుడే” నాయకుడంటారు. 

విలిపుత్తూరులో వెలసిన మన్ననారు స్వామికి స్వమతస్థాపన చేయాలన్న 
సంకల్పం కలిగింది. అందుకు తగినవ్య క్రిగా “విప్పుచిత్తుని” ఎన్నుకున్నాడు. ఇతడు 


(పాచీన సాహిత్యము 1011 


నిరంతర వై.ష్టవారాధనంచేత ముని అయినాడు. భగపత్సాక్షాత్కారం పొందిన మహాత్ముడు. 
కారణజన్ముడు. గరుత్మంతుని అంశచేత జన్మించినవాడు. దానళౌండుడు. నిరంతరాతిచ్చయ 
మర్యాదలతో దివ్య పబంధానుసంధానా లలో మునిగితే లు వాడు, కాబట్టి ఇతడే మత 
స్థాపనకు తగినవ్యక్తి. మన్ననారుస్వామి ఇతడిని మధురా పురాధీశ్వరుడై న “మత్స్య 
ధ్వజుని” ఆస్థానానికి వెళి వాదంలో ఇతరసండితులను ఓడించమని సెలవిచ్చారు. 


“ఇతఃపురాపటితళాస్త్ర గంథ జాత్యంధుడ”ొనుగదా, కాబిట్టి నేను వెళ్ళనంటాడు 
విష్ణుచిత్తుడు. ఇక్కడొక ముఖ్యవిషయం (గ్రహించాలి. విస్టుచి త్తుడు అపండితుడుకొదు. 
షడ్డర్శనాదులనుచూడనివాడని భావంకాదు. కాణాదులను చదువకపోలేదు. కాకపోతే వేద 
వేదాంగ దార్శవికపాండిత్యంకలిగి, సర్వవైదిక వాజ్మయాన్ని స్వమతానుకూలంగా 
వ్యాఖ్యానించి, మతప్రతిస్టాపన చేయగల పాండిత్యం లేదు. ఇతడు ముని. దేశభాషలతో 
పాటు సంస్కృృతాధ్యయనమూ చేశాడు. పాండిత్యాదులలో నిష్టలేదు. |ప్రప త్రియోగం 
ద్వారా భగవత్సాక్షాత్కా-రంపొందిన మహాత్ముడు. అనగా శుష్క తార్కికుడు కాక తత్స 
దర్శనం కలవాడని భావం. (శ్రీ రంగేశ్వరుని దర్శనం చేసినప్పుడు ఇతడు చేసిన స్తోోతం 
అ పండితునికి సాధ్యంకాదు. తుదకు [పొఢకథమైన దాసరి కథకు కూడ ఇతడే [శోత. 
ఇటువంటి కొన్ని సంఘటనల ద్వారా ఇతని పాండితీ (ప్రకర్ష పఠితలకు తెలుస్తున్నది. 


మన్ననారు స్వామి సహాయంతో పాండ్యరాజు సభలో పండితులతో వాదించి 
అందరినీ విచిత గతిలో ఓడిసాడు. 

ఈ విష్ణుచిత్తుడికి ఒక పెంపుడు కూతురున్నది. ఆమెపేరు “గోదాదేవి”. పరమ 
భక్తురాలు. ఆమె (శ్రీరంగస్వామిని వరిస్తుంది. చివరకు యథా విధిని శ్రీరంగవి వివాహ 
మాడుతుంది. స్వామివారికి కన్యాదానం చేసే సదవకాశం “విషు చి త్ర్తునికి” లభించింది. 

ఆళ్వారులు (శ్రీమన్నారాయణ సందర్శనంచేత మైమరచి దివ్య |ప్రబింధాలు 
గానం చేశారు. ఇతడు “పెరియాళ్వారు. అనగా అందరికన్నా “పెద్ద” అళ్యారని అర్థం. 
దివ్య |పబంధంలోని ఇతని రచనలు ఇతని భావనా పటిమను తెలుపుతాయి. శ్రీకృషువిపై 
వత్సల భక్తితో [వ్రాసిన ప్రబంధంలో గొల్లల పద్ధతులు-ఆటలు ఎంతో మధురంగా 
వివరించాడు. హరివంశ పద్ధతిలో ( వెపల్లె వర్హనలను తలపించే ఊహాలు ఇందులో 
కనిపిస్తాయి, కౌదిట్టి ఇతడు కవి. 


విషుచిత్తుడు భగవద్భాగవత కై ౦కర్యసరుడు. అకస్మాత్తుగా దివ్యసూరులలో 
ఒకనిగా (పసిద్దిచెందినవాడు గోదాదేవికి తండి. (శ్రీమహావిష్తువుకు మాను. “పల్లొండు" _ 
“జయ జయ” _ మొదలగు గీతరచనల ద్వారా వేదానికి ఓంకారంవలె |దావిడ వేదానికి 
[పథమ మంగళ గీతం పాడినవాడు. ఈ మహనీయుని కథను కృష్ణదేవరాయలు “విషు 
చి త్రీయం”గా |వాశాడు. 
విష్ణుచి త్రీయము 
నామాంతరం : ' ఆముక్త మాల్యద (చూ). 


కర్త ; శ్రీకృష్ణ దేవరాయలు 
విష్ణు చి త్రీయ వ్యాఖ్య (అలభ్యం) 

కర్త : చి|తకవి వేంకటరమణ, 

(శ్రీకృష్ణదేవరాయ విరచిత ఆము క్త మాల్యదకు వ్యాఖ్య. (ఆర ద_$) 

విష్ణు నామ సంకీ రన ఫలము 

నామాంతరం : (చ్చూ సింహగిరి వచనాలు. 
విష్ణు పల్లకీ సేవా పబంధము 

కర్త * శహాజిీ (చూ) 


సంగిత, నృత్య రూపకం. ఆలయంలో దేవుని నిత్య పూజాకై ౦కర్యాలన్నీ 
పూర్వం సంగిత నాట్యయు క్రంగా దేవదాసీలు చేస్తుండేవారు. 
ఆలయోత్సవాలలో దేవుని పల్ల కీని ఊరేగించే టప్పుడు దీన్ని అభినయించే 


వారట. 
ఆ సేవలు అలా కొనసాగుతుండ డానికి రాజులు ఈనాములు ఏర్పాటు 
చేసేవారు. (శారదా ధ్వజం 163) 
విష్ణు పురాణము 


కాలం : (కీ.శ. 1545 |పాంతం. 
కర్త : కలిదిండి భావనారాయణ. 
అంకితం ఏ పూరీ జగన్నాథ స్వామికి. 
నాలుగాళశ్వాసాల కావ్యం. 
[వత్యేకత : దీనికి సంస్కృత విషుపురాణం మూలం. వెన్నెల కంటి సూరస్న 
కొం 
ఆరు అంశాలను తీసుకొని తెనిగిస్తే, ఈ కవి నాలుగు అంశాలనే తీసుకొని విష్ణుం 
కాన్ని అనువదించాడు. సరసత, మృదుత్వం, చక్కదనం, అలం కియాస్ఫురణ ఉన్న 
కావ్యాన్ని దేవునికి అంకితమి స్టే అది సత్క్భృతి అవుతుందని, పరులకు కృతియి స్తే 
దుష్కుతి అవుతుందని కవి అంటాడు. ఇతని కృతి అము|దితం. (ఆరు ద-9-2984) 
విష్ణు పురాణము 
నామాంతరం : విష్ణుభ క్ర చరిత (చూ. 
కర్త : చక్రపురి రాఘవాఛార్యులు (చూ, 
విష్ణు పురాణము 
కర్త : తుపాకుల అనంత భూపాలుడు (చూ. 
వచన గంథం : అయిదాళ్వాసాలున్నాయి. సంస్కృత మూలాన్ననుసరించి ఉంది, 
14 ఆధ్యాయాలు మాతం ము[ దింప దిడ్డాయి. కొంత అము దితంగొ 
ఉన్నది, రచన (ప్రొఢం. సంస్కృత పద భూయిష్టం. తెలుగులోని 


_పాచీన సాహిత్యము 1018 


ఇతర విష్ణపురాణాలకంటె ఇది విపులంగా ఉన్న రచన. 


(క. త-18_110; ద. దే. వా_479) 
కుష్టు పురాణము (అలభ్యం) 


కర్త ఏ దిట్టకవి వెంకటామాత్యుడు (చూ. (క. త_12_175) 
కుష్టు పురాణము (అలభ్యం) 
కర్త :* చూ. పశుపతి నాగనాథుడు. 


రచనాకాలం : డీ. శ. 14వ శతాబం ఊఉ తరారం 
౧ అతి ధి" 
[పదబంధ రత్నావళిలో దీని (పస క్తి ఉంది. (ఆరుుద-_4) 
కుష్టు పురాణము 
కర్త : చూ. ముడింబి అప్పయ్య దీక్షితులు. 


ఆం|ధీకృత రచన. సంస్కృత విష్ణుపురాణం దీనికి మూలం. కృతికర్త 
రాజాజ్ఞ మేరకు ఈ విష్ణు పురాణాన్ని ఆం ధీకరించినట్లు తెలుస్తున్నది. వేంకటగిరి 
పాలకుడైన కుమార యాచమ నాయకుని |పోత్సాహంతో ఈ రచన జరిగింది 
(ఆం, సం, సా_458) 
కుష్టు పురాణము 
రచనాకాలం : డీ: శ, 18వ శతాబ్దం పూర్వార్థం, 
కర్త _ 2 వెన్నెలకంటి సూరన్న, 
అంకితం : రావూరి రాఘవ రెడ్డికి (ఉదయగిరి పాలకుడు). 
విశిషత : సుస్క్భృత పురాణాలలో విషుపురాణం (పాచీనమని వాడుక. 
వం ణు 
నో 2 అధ జ్య తి ఒర అద్య అర్య 
మె తేయుడు కొన్ని [పశ్నలడిగితే, పరాశర వ్యాసుడు చెప్పినసమాధానా లే విష్ణుపురాణం. 
ఈ మూల |గంథాన్ని సూరన్న ఆం|ధీకరించాడు. సంస్కృతంలో విష్ణుపురాణం రెండు 
భాగాలుగా ఉంది. మొదటి భాగంలో విష్ణువు మాహాత్మ్యాన్ని తెలిపే కథలు, (శ్రీకృమ్లవి 
చరిత ఉన్నాయి. ఈ భాగాన్ని మాత మే సూరన ఆం ధీకరించాడు. రెండవ భాగంలో 
ధర్మ విషయాలు, [వత మాహాత్మా్యలు, అర్ధ శాస్త్రం, వెదాంతం౦ం ఉన్నాయి. ఇవి సూరన 
తెలుగు చేయలేదు. 
ధర్మ |పతిపాదక మైన విష్ణుపురాణాన్ని సుబోధకమైన సరళ రీతిలో సూరన్న 
(వాశాడు. ఇందులోని ఏడు, ఎనిమిది ఆళ్వాసాల్లో కృష్ణుని చరిత ఉంది కృష్తువికి ఆవ 
తార పురుషుని గుణాలే గాక మానవ సహజ గుణాలున్నట్లు ఈ కావ్యం చిత్రించింది. 
శమంతకమణి కోసం (శ్రీకృష్ణ బలరాములిద్దరూ ఆశించారని ఈకావ్యంలో ఉంది కావ్యం 
చివరలో శ్రీకృష్ణ నిర్యాణం కూడా ఉంది. శృంగార రసభరిత మైన కథలున్నప్పటికీ కవి 
సభ్యతకు లోటు లేకుండా జాచిత్యాన్ని పాటించి [వాశౌడు. మారీష కథ, తారాశళాంకుల 
కథ, ఉషానిరుద్దుల కథలు సరసంగా |వాశారు. [ధువ చత, ప్రహ్లాద చర్మిత సంగ 


1014 తెలుగు సాహిత్య కోశము 


హంగా ఉన్నాయి. ఈ కావ్యంలో (పహ్హాదుడు తన తం డి_హిరణ్యకశిపుని విస్తు భక్తు 
నిగా మార్చినట్లుంది. జడ భరతో పాఖ్యానం, మాంధాతృ చరిత్ర మనోహరంగా ఉన్నాయి. 
(తె. వి,స_క) 
విషు భక చరిత | 
(=: ద 
నామాంతరం : విష్ణుపురాణము. 
కర్త : చ|కపరి రాఘవాచారి. 
ద్విపదకావ్యం,. 
విశిష్టత : ఇది వివ పురాణమనే పేర అచ్చు పడింది. కవి నిర్దేశించిన పేరు 
భక్త చరిత, కో ఈ ద్విపద [పందంధం౦గోలో ఆళ్వార్లు మొదలయిన వీస్తుభ కుల చరితలు 
వర్థి తాలని పండితులన్నారు. ఈ కావ్యాన్ని కవి రెండు భాగాలుగా |వాళాడు. మొదటి 
భాగంతో యమలోక వర్ణన, అక్కడకు వచ్చే పాపాత్ములు చేసే పాతకాల వివరాలు 
ఉన్నాయట. రెండో భాగంలో రామానుజుల [పభావం, ఆ మత స్థాపన, దాని వై శిష్ట్యం 
ఉన్నాయట. ఈ గంథం మ|దాసు |పాచ్య లిఖిత భాండాగారంలో ఉందట. (ఆరు[ద-9 
విష్ణు భర్తి సుధొాకరము 
రచనాకాలం : [5 శ, 17వ శతాబం ఉ తరారం. 
(౧) చీ థి 
కర్త * పూసపాటి విజయ రామరాజు. 
ఐదాశ్వాసాల |పబంధం. విష్ణుభక్తుడైన కుల శేఖరాళ్వారు చరిత ఇందులోరన 
నత్తరంగా ఉంది. (కః స_220) 
విష్ణు భజనానందము 
రచనాకాలం : (క్రీ. శ. 18వ శతాబ్ది పూర్వార్థం. 
కర్తలు : బమ్మెర కేసకవి_మల్ల కొవులు. 
అంకితం ఏ పెనుమత్స నార భూపాలునకు. 
ఆరాళ్వాసాల (పదింధం, సపెనుమత్సవారి వంశవృ త్తాంతం విపులంగా ఉంది. 
దీనిలోని కవిత్వం రసవంతంగా |దాక్లాపాకంలో ఉన్నదట. (క. త-6-281) 
విష్ణు మాయానాటకము 
కర్త ఏ మడికి అనంతయ్య. 
రచనాకాలం : డీ. శ, 1847_1400 [పాంతం, 
ఐదు ఆశ్వాసాల [పదింధం, మనోహరమైన కవిత. 
విశిష్టత : ఈ పేరుగల కావ్యాన్ని తెలుగులో 'నలుగురు కవులు (వాశారు. 
చింతలపూడి ఎరనార్యుడు, (రాధా మాధవకవి) తారక [దిహ్మ రాజీయమనే పేరుతోను, 
కంకంటి పాపరాజు (విషమాయా విలాసము) ఈ పేరుతో యక్షగానాన్ని, కంకంటి నర 
సింహ కవి ఇదే పేరుతో ద్విపదలోను, దోసనూరి వేంకటపతి, ఎ([ర గుడిపాటి వేంకట 


[పాచీన సాహిత్యము 1016 


పతి అనేవారు కావ్యంగాను |వాశారు, పుండరీకుడు బోయస్రీఏ చేసుకొని, సంసారం చేసి 
పామరుడై ముక్తి పొందటం ఇందులోని కథ. (ఆరు ద-4) 
విష్ణుమాయా విలాసము 
రచనాకాలం : (కీ. శ. 17 శతాబ్ది ఉ త్తరార్గం. 
రవి ఏ కంకంటి నరసింహ కవి (చూ 
అంకికం : భ్రీరాిమచం దునికి, 
ద్విపదకావ్యం. అయిదు ఆశ్వాసాలున్నాయి. 
మూలం : కంకంటి పాపరాజు రాసిన ఇదేపేరు గల యక్షగాన కావ్యం. తన 
అన్నగారైన కంకంటి పాపరాజు రచించిన యక్షయాగాన్నే నరసింహకవి ద్విపదగా 
రాశాడని చెపారు. కొందరు దీనికి చింతలపూడి ఎల్లయ కావ్యం ఆధారమని ఆంటున్నారు 
ఇతివృ త్తం శ (శ్రీకృష్టావతారంలో విష్తుమూర్తి మాయావిలాసాలు, అతడు 
సత్యభామ, మహాలక్ష్మి, నారదుడు, మహేశ్వరుడు, [బ్రహ్మ మొదలై న వారి ఆహంకారాన్ని 
అణచడం ఇతివృత్తం. డీ. శ, 1080లో ముదితమట. 


ఈ రచనలో కవికి పుష్పగిరి తిమ్మన సహాయపడాడట. (క త-_12-74) 
G 
విష్ణుమాయా విలాసము 
కవి 2 కంకంటి పాపరాజు, (చూ 


అంకితం ఏ2: మదనగోపాల స్వామికి, 
రచనాకొలం * (కీ, శ, 17వ శతాది ఉ తరారం. 
© దీ ® 


పాచీన పద్దతిలో నే నడచిన యక్షగానం. ఇంతకు పూర్వమే ఈ కథను 
చింతలపూడి ఎల్లినవాశాడు. పాపరాజు రచన ము|దితం. నేలటూరు వెంకటరమణయ్య 
ఈ (గంథానికి ఉపోద్దాతం |వాస్తూ అనేక చార్మితక విషయాలను చర్చించారు. 
(క త_10_166) 
విషఘ్టమాయా విలాసము 
కర్త * చూ. రోసనూరి వేంకటపతి కవి. 


అంకితం * వెలుగోటి బంగారుయాచమనాయనికి (1156-77). 
ఆస్థానం ఏ వేంకటగిరి. 


మూడాశ్వాసాల పౌరాణిక చన, భాగవతం అష్టమస్కంధంలోని “మోహిని 

అవతార ఘట్టం” ఈ రచనలోని ఇతివృత్తం. అతి కఠినమూ, అతి మృదులమూ కాని 
యథోచిత శైలిలో (వ్రాయబడిన (గంథమిది. విష్ణువు మోహినీరూపంలో ఈశ్వరుని మోస 
గించే కథ రమణీయంగా ఉంది, విస్తుమాయావిలాసం పేరుతో తెలుగులో చాలాకావ్యా 
లున్నాయి. వానిలోని ఇతి వృత్తాలలో స్వల్పభేదం ఉంటుంది. దేని [పత్యేకత దానిదే. 
(ఆం.స=,సా_457) (క.త_12-218) 


1016 తెలుగు సాహిత్య కళళు 


విషు మి తోపాథ్యానము 
కర్త * కొటికెలపూడి సోమనాథుడు. 
కృతిభర్త : గుంటుపల్లి తిప్పమం(తి (వినుకొండ (పాంతం.) 

[పత్యేకత : ఇది అయిదాశ్వాసాల (పొఢకావన్యం. కవిత్వం ఎలా ఉం డాలో 
కవి కృత్యాడిలో చెప్పాడు. కవి కుకవుల పాలిటి గొడ్డలియట. ఈ కృతిక ర్తప శారా 
భరణాంకుడ నే బిరుదుంది. (ఆద ద 

విష్ణువర్ధన మంతి 
కాలం ౫; డీ. శ. 1100 |పాంతం. 
రచనలు : |, దృ్భిహ జ్ఞాత కమునకు భాష్యం, కొన్ని శాసనాలు కూడా రోచించా డట, 
కులోత్తుంగ చకవ ర్తి కాలంలో ఆతనికి |పధానిగా ఉండేవాడు, ఇతని 
రచన నన్నయ రచననుపోలి ఉందని అంటారు, 


విష్ణు శాహరాజ విలాన నాటకం (తమిళం) 


కర్త : తెలియదు. 
తెలుగు లిపిలో తమిళ నాటకం, తంజావూరు పాలకుడైన శహాజీ (1684. 
1712ని కీర్తిస్తూ రాసిన రచన. (M.R.T_80) 
విష్ణు సం వేద్య రామేశ్వర పూజావిధానము 
కర్త ఏ నిమిష కవి రామయ్య. 


రచనాకాలం :; కీ: శ. 1768 సొంతం, 


విషు సర్వోత్తమ శతకము 
రచనాకాలం : కీ. శ, 19 వ శతాబ్దం. 


కర్త * పతి రమజస్ప కవి. 
వృత్తమయ శతకం, “ విష్ణ సర్వో త్తమా” ఆనే మకుటంతో ఉంది, మ్మదితం, 
(క.స_181) 
విష్వక్సేన _పకారము 
కర్త : మరింగంటి వేంకట (ప్రథమ) నృసింహాచార్యులు. 
(తె.వి.స-క) 


విస్తర కవిత్వము 
చతుర్విధ కవితా భేదాలలో ఒకటి. అషాదళ వర్ష నాత్మకాలై, కథా నరణీ 
రం కాల 
కలిగిన కావ్యాలన్నీ విస్తర కవితకు చెందుతాయి. గద్య సద్య (ప్రబంధాలు, ద్విమద 
కౌవ్యాలు, స్థలపురాణాలు మొదలై నవి, 


దీనికే విసారమని మరొకపేరు. విస సృత రూపమూ, దీర్చ వర్ణన భూయిష్టమూ: 
సూక్ష్మాతి సూక్ష్మ బహువివర పరిపూర్ణ మూ అయినది విస్తర కవిత. 


వినన ము ౦|తి 
కాలం * తెలియదు, 


ఈయన నిత్యాన్నదానం చేసేవాడని ఒక చాటువు చెప్తున్నది, కవి పేరు. 
తెలియదు. ఇతడు (శ్రీనాథుని కొలంనాటి విస్సృనమం (తి కావచ్చునని పండితాభి పాయం. 


(చా.ప.ర.) 
కాలం : (కీ.శ, 19 వ శతాబ్ది పూర్వార్థం. 
సలం * బొబ్బిలి. 
అ ణ్‌ 
రచన * బేరీజు పద్యములు. 
గురువు : చాటరాతి లక్షీ, నరసకవి. 


చెల్ల మాంబా జోగిరాజుల పు[తుడు. చాటుకవి. చితకవితా విశారదుడు. 

ఇతనిది అక్షర |పశ్నకు సంబంధించిన ఒక చాటు పద్యం లభించింది. ఇతని గురువు 

అక్షి్మినరస కవి 1740 పాఎతం వాడు, వీరిరువురూ విజయనగర సంసానావికి చెందిన 
అ 


Pal 


బూర (ఆం.సం,సా_419) 
విశాజి యం కృష్ణయామాత్యులు 
కొలం 3 (కీ.శ. 1839 |పాంతం. 


సేలం ఏ ఎటియాప్త్పరం సంసానం (తమిళ దేశం. 
చు లు 0౫ 
రచన వ తెలియరాలేదు. 


జగదీశ్వర రామకుమార ఎట్ట్రప్ప మహారాజు ఆస్థానంలో ఆం|ధవై యాకరణిగా 


ఉండేవాడు. (ద. దే.వా-5 18) 
కాలం జ (కీ.శ. 95 శతాబ్ది. 
కర్త న్‌ శిష్షు కృష్ణమూ ర్రిశౌ స్త్రి. 


అంకితం ; తుళ సింగ సెట్టికి. ఆలో 
(వీరేశలింగం పంతులు-సమ్మగ పరికీలన; ఆం.సం,సా_828) 
కిక 
ఇంటి పేరు. దేశిరాజు. కొండయామాత్యుడు వీణా వాదనంలో నేర్చరియై 
బిరుదులు పొందడం వల్ల వారి ఇంటి పేరు కొంత కాలం “వీజ”గా |పథ్యాతమయింది. 
ఈ వంశీయులే తర్వాత నలూరులో సిరపడి “నెలూరు” వారయ్యారు. (చూ. 
లా థ్‌ య 
నెల్లూరి వీరరాఘవ .కవి. (క.త_18-74) 
ఫ్‌కాము లక్ష్మీపతి 
కాలం : కీ శ. 18వ శతాబ౦. 
(టు 
రచన ఏ అభిమన్యు పరిణయము. 


1018 తెలుగు సాహిత్య కోశము 


తంగడి కృష్ణరాజు. తల్లి రంగమ్మ. శేషము చెన్ను భట్టారకుని రచన నన 

సరించి కావ్యం (వాళాడు (ద్వి.సా.చ-880; క,స-20ర్రై 
వీథి 

ఇది దళ విధ రూసకాలలో ఒకటి. వీథి వలెనే ఇది అంగాలకు మార్షం 
కానటంవల్ల దీనికీ పేరు వచ్చింది. ఇందులోని ఇతివృత్తం కల్పితము ఒకే అంశ 
ముంటుండి. సాంగాలయిన ముఖ నిర్వహణ సంధులు, లాస్యాంగాలు ఉపయోగించ 
వచ్చు. ఉద్ధాత్యకాదులయిన 18 వీథ్యంగాలు ఇందులో ఉసయోగించవచ్చు. కై శికీ 
పృత్తితో కూడిన శృంగార రసాన్ని ముఖ్యంగాను, ఇతర రసాలను జబొచిత్యానుగుళాం 
గాను ఇందులో సూచించవచ్చు. దీనిలో ఒకటి లేక రెండు పాాతలుంటాయి. 


నాయకుడు ఒక్కడే ఉంటాడు. ఈ నాయకుడు ఉత్తృమాధమ మధ్యములతో 
ఎవడయినా కావచ్చు. అతడు అకాశ భాషితాలకు (పతి భాషణ చేసాడు. అంపే నాయ 
కుడు ఒక్కడే కాబట్టి, తానే ఆకాశం వైపుచూసి ”నీవేమను చున్నావు? ఓహో ఇట్ల ను 
చున్నావా?” అని ఎమటిపాాత చెప్పవలసినదం తా తానే చెప్పి, దానికి సమాధానం చెబుఉకూ 
ఉంటాడు, 


ముఖ్యంగా దీనిలో శృంగార రసం చూపి, కొద్దిగా ఇతర రసాలను చూపవ ఇ. 
ముఖ నిర్వహణ సంధులు, అర్జ్‌ [పకృతులన్ని దీనిలో ఉంటాయి. 


ఈ కావ్యము శృంగార రసానికి వీధి వంటిది. ఇది పరదారగమన, సురా 
పొనాది సుఖలలిత మైన కామ శృంగార (పధానం, 


దీనిలో భాణంలో ఉన్నంతపచ్చి శృంగారముండదు. మధ్యమ శృంగారమే 
ఉంటుంది. దీనిలో ఉత్తమ నాయకుడు కూడా ఉండవచ్చునని ఒక వ్యాఖ్యాత చెప్పాడు. 
కావి లక్ష్యంలో ఉత, ము నాయకుడు కనిపించడు. 


తెలుగులోని క్రీడాభిరామం అనే వీధికి ఈ లక్షణను ముఖ్యార్థముచే పట్ట దు, 

గౌణార్థముచే పడుతుంది. ఈ వీథికే వీథి నాటకమని వ్యవహరనామముంది. (తె-వి,స_6) 
ర మక 

కీ. గ, 11.16 శతాబ్దాల నడుమ ఆం|ధ దేశంలో [పచారంలో ఉండిన సం[ప 
దాయం. మతం కోసంగాని, దేశం కోసంగాని బలై పోయిన వీరులస్మారక చిహ్నం గా 
శిలలను (పతిష్టించడ మే వీరకల్లు | పతిస్ట. ఇట్లా (పతిష్షితమైన రాళ్ళనే ఏరకలులనే 

(©) య 0 oa) GG కా య 

వారు. వీరకల్లు (పతిష్టలు జరిగినట్లు చార్మితక, సాహిత్యాధారాలు దొరుకుతున్నా యి 
(పతిష్టించిన వీరకల్లులు కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు [గామంలోని ఇర 
వుని గుడివద్ద కొన్ని ఉన్నాయి. భైరవుని గుడి సమీపంలోని కొండ మీదనే వీరకల్లు 
(తిష్ట జరిగినట్లు శాసనం కూడా ఆక్కడే ఉంది. (తెలుగు... జ_మా_ 765 


వీరగాథలు 
పలనాటి వీర చరిత, కాటమరాజుగాథ మొ॥ గాథలు తెలుగుదేశంలో [పముఖ 


ప్రాచీన సాహిత్యము య 


వీరగాథలు. ఈ వీరులందరికీ “కల్గుపతిష్థ” జరీపి, గుడులుకట్టి, పూజలు జరవడమే 
కాక వీరిగాథలను గానంచేయటంకూడా [పచారంలోఉంది. క విగిరి.కందుకూరి[పాంతపు 
యాదవులు “కాటమరాజు” కథను వీరగాథగా చెప్పించుకొని స్మరించుకొంటారు. అల్లే 
పలనాటి పజలు స్థానిక వీరులగాథలను చెప్పించుకొని [దిహ్మన్న, బాలచం[దాదులను 
గు రుచేసుకొంటూఉంటారు. పలనాటిసీమలో “పిచ్చుకుంట్లు” అనేవారు పలనాటి వీరగాథను 
రా గతాళయు కంగా అభినయిస్తూ గానంచేసారు. కసిగిరిసీిమలో “పంబలవారు" యాదవ 
రాజులనుయాచిస్తూ “కాటమరాజు? కథనే జీవికగా చేసుకొన్నారు. 
(తెలుగు_జ_మా-75) 
వీర గీతములు 
కర్త ఏ తెలియదు. 


చార్మితక గేయాలనే పీరగీతాలంటారు. 
వివరాలకు : చూ. చారి తక గేయములు, (ఆం. వా. చ) 


పీఠ చోడవన్వ చరిత 
కర్త : గుబ్రిము చినక పోదయ్య 
ఆంకితం౦ం  :; రొంపిచర్ల శంక రేశ్వరునికి, 


యక్షగానం, దీనిలోనికథకు మూలం పండితారాధ్యచరి త. దక్షారామంలో నన్య 
(న్న) చోడ అనే భోగపుస్రీకి పార్వతిఅంశలో వీరచోడవ్వ పుట్టడం, భీమనాయకుడామే 
శీలాన్ని పరీక్షించడం, ఆమె'కె లాసానికి వెళ్ళడం ఈ యక్షగానంలోని కథ. 
రచన చక్కగా సాగింది. సంవాదాలెక్కువ. తాళ|పధానాలై న దరువులు 
విరివిగా ఉన్నాయి. ద్విపదలు, వచనములు, కొవ్నిపద్యాలు, అర్ధచం దికలు, ఏలలు, 
చౌళిరేకులు, బౌళిరచ్చలు, పాళిరేకులు, మటిమెరేకులు, అనువులు, నడలు, [తిభంగులు 
ఉన్నాయి. రొంపిచర్ల చిత్తూరుజిల్లా వాయల్ప్బాడుతాలూకాలోనిదట. 
(య వా. చ, 87) 
వీర చోడుని శాననము 
కాలం న [కీ శ 1160. 
శాసన|పదాత : వీరచోడుడు. 
(పస్తావితస్థలం : బెజవాడ మల్లేశ్వరస్వామి ఆలయం, 
శాసనవిషయం : శాసన|పదాతయైన వీకచోడుడు_తనకుమా రై “ఎఅకమి' కు 
శుభం కలగటానికి బెజవాడలో వేంచేసిన మల్లే శ్వరస్వామికి అఖండదీపం విలిపినట్లు ఈ 
శాసనంవల్ల తెలుస్తుంది. దీనిలో ఒక “తరువోజి ఉంది. (తె క, చ_248) 


రన ఇ ఛందస్సు 
నామాంతరం: వీరభూపాలీయము (చూ). (ద. డేవా 478) 





1020 తెలుగు సాహిత్య కోశము 


విర నాగ కవి. 
కాలం : తెలియదు. 
చాటుకవి. ఒక చొప్పకట్ట (ోచొప్ప చొప్పు”)ను పుట్టా కోదండ రామయ్య 
తనకు ఇ స్తే కచాతుర్దికముల” బాధ తగ్గుతుందని ఈ కవి ఒక పద్యంలో చెప్పాడు. 
(చా.హపర 


వీర నారాయణ చరిత భాణమ్‌ (నం) 
కర్త : చూ. పెదకోమటి వేమా రెడ్డి. 
దీనిని తాను [వాసినట్లు కవి సాహిత్య చింతామణిలో చెప్పుకొన్నాడు. 
(7. రో చ 
ఫీర నారాయణ చరితమ్‌ (సం) 
కర్త ఏ చూ, పెదకోమటి వేమా రెడ్డి. 


ఈ పేరుళో సంస్కృతంలో ఒక భాణాన్ని ఒక కావ్యాన్నీ పష. పెద. 
కోమటి వేమా రెడ్డి సాహిత్య చింతామణీలో చెప్పుకొన్నాడు. 


వీరనారాయణ శతకము 
కర్త 2 రావూరి సంజీవరాయకవి-. 
రచనాకాలం : |క్రీ. శ. 1708 |పాంతం, 


కొలనిపాక వీరనారాయణుని పేర రచించిన శతకం. రావూరి సంజీవక వి 
కృష్ణభ కుడు. శావడం వల్ల వీరనారాయణుని దివ్య రూపాన్ని వర్గించి, దశావతార 
వర్ణన స సందర్భంలో శ్రీకృష్ణుని లీలలను (పత్యేకంగా వర్ణించినాడు. (శ. సా, వి 


ఏర పూజ 

(కీ.శ. 11_15 శ తాద్దాల మధ్య కాలంలో ఆం|ధదేశంలో [పచారంలో ఉన్న 
ఆచారం, 

యుద్ధంలో వీరమరణం చెందిన వీరులగాథలను అమిత భ క్రి _క్తి (పవత్తులతోగానం 
చేయడం, వారి చరితను చితఫలకాలమీద [వాయిలచి పూజించడం ఆం|ధదేశంలో కాన 
వస్తుంది. 

[పజలు వీరుల స్మృతి చిహ్నంగా వీరకల్లులను | పతిప్పించడమే కాక 
అనేక విధాలుగా వారిపట్ల తమకుగల గౌరవాభిమానాలను "వ్య క్ర కంచే సేవారు. “గచ్చు 
చసీన చి[తంపు గద్దె శంక మీద ఆయావీరుల చరిత్రను [వాసి పూజించడాన్నే వీర 
పూజ అంటారు. దీన్ని వీరాచారమని కూడా అనేవారట. దీని [ప్రస్తావన నాటి సాహిత్యంలో 
కానవస్తున్నది. _ (1కీడాభిరామం- 116,125, 126) 

ఏర (బహ్మయోగి వల 
కాలం వ క్రీ శ. 17వ శతాబ్దం సార్వార్థం. 


[పాచీవ సాహిత్యము 1021 


స్టలం : కర్నూలు జిల్లా బనగానపల్లి తాలూకా కందిమల్లయ పాలెం |గామం, 
రచనలు : 1. కాలజ్ఞానత త్ర్వములు 2. గోవింద వాక్యములు (గేయాలు). 


విజయనగర సాామాజ్య పతనానంతరం దేశం మహమ్మదీయపాద। కాంత 
మైనప్పుడు ఆంధ దేశంలో అవతరించిన సిద్ధ పురుషులతో [పముఖులు. ఉపనిషత్తులకు 
నూతన భాష్య కర్తగా, హిందూ మహమ్మదీయ మత సామరస్యానికి నవ సమాజ నిర్మా 
కొనికి రాచబాట ue ఈయన కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం (వాసి; తన 
మహిమలను అచ్చమ్మ_వేంకటరెడ్డి దంపతులవద్ద (పదర్శించి, వారికి మం|తోప దేశం 
చేశారు. కడప, కర్నూలు, సిద్ధవట్టం నవాబుల “దగ్గరకు పోయి మత సామరన్య బోధ 
చేసి, మహిమలను [పదర్శించి,వారిని శిష్యులుగా చేసుకొని మత సామరస్యాషికి పునాధులు 
చేశారు. 


సిద్ధయ్య అనే దూదేకుల సాహెబుల బాలుని శిమ్యనిగా చేర్చుకొని ఉపనిషత్తు 
లను, యోగతత్వ మార్గాలను ఉపదేశించారు. మహమ్మదీయ బాలునికి _్రాహ్మణతరురికు 
ఉపనిషద్చోధ చేయటం వుష్పగిరి అ గహారీకులకు, శంకర పీఠాధిపతులకు సహింపరానిదై 
వీరిని వాదానికి అహ్వానించారు. వారిలో వీరు సమరస వాదం చేసి శంకరుని మళో ద్దేశాన్ని 
తేట పరిచి, గుణకర్మలను బట్టి ఎవరైనా త త్త విద్యాధికారి కావచ్చునని నచ్చ చెప్పాడు. 
పీరి తత్త్వ బోధలకు అతిలోక మహిమలకు ముగ్గులెన అ|గహారీకులు ఈయనను (బహ్మ 
రథా రూఢుని చేసీ ఊరేగించి పూజించారు. వీరు అస్సృస్యతా నివారణకు కూడా [ప్రచారం 
చేశారు, 

ఫ్‌ర్రు శిల్పవృ త్తులై న కమ్మరం, వడ్రంగం చేసి దానిపై వచ్చిన ధనంతో నే 
జీవితం గడిపారట. వీరి శిమ్యలు చాలామంది గృహస్సులే, వీరి మతము “అచలమత” 
మని, 'శివాడై తి మని కొందరంటారు. ఎవరేమన్నా వీరి మతం ఆదై షత వేదాంత 
మార్గమని చప్పవచ్చు. అంత్య దశలో వీరు జీవత్సమాధి అయ్యారు. (కె. వి. స_4) 


వీరభ| ద కవి 
కాలం : (కీ. శ, 18 శతాబ్దానికి ముందు. 
సలం " మరకాణము (వక్షిణదేశము). 


రచన : సీమంతినీ చరితము (యక్షగానం), 
కాళమాంవా లింగనార్యులు తలిదం|డులు. మేనమామ కుమారుడై న శాంతయ్య 
పోత్సాహంతో రచినచేశాడు. ఈ కవి పితామహుడు నీలకంఠయ్య దేవీ కీర్తనలు రచిం 
చాడట. ముత్తాత కన్నప్ప చరితం రచించాడట. (య*వా.చ-480) 

ఏరభ్య ద చరి తము (అలభ్యం) 
కర్త న గార్ల పాటి లక్ష్మణకవి, 

రచనాకాలం ; (కీ. శ, 16 వ శతాబం౦, : 
యి | 
ఈ కృతిని గురించి పో శెట్టి లింగకవి ద్వారా తెలుస్తున్నది. (క.స_207) 


1029 తెలుగు సాహీత్య కోశము 


వీరభ్యద పళ్ళెం పట్టడం 
నామాంతరం : వీరభ్యద విన్యాస నృత్యం (చూ). 
వీరభ దయ్య 
కాలం ] డీ. శ. 1580-40 ప్రాంతం. 
వివాససలం : అరుణా ది మంగళం (గ్రామం. 
థు 
భ|దకవి లింగకవి రాసిన సానంద చరిత కృతిపతి. జంగమదేనర, అరుణా[ది 
మంగళం అరుణాచలానికి ఉత్తరంగా ఉన్నదట. (ద, దే.వా_ 18) 
వీరభ దయ్య 
కాలం (కీ.శ, 18 వ శతొబ౦. 
లు 
స్థలం ; తం౦డొవూరు మండలం, 
రచన ౩, పదాలు, 
పదకర్శ. ఇతని స్వరజతులు, దరువులు, తిర్లానాలూ,, మండూక శబ్ద ౦, 
దశావకారశబ్ధం మొదలగునవి (పథ్యాతాలు, 
మహారాష్ట్ర రాజుల కులదై నం ప్రతాప రామునిపై కీర్తనలు (వాళాడు. అవి 
“వతాపరామ” మకుటంతో (పసిద్ది చెందాయి. దేశీయ రాగాలకు ఈయన [ప్రాముఖ్యం 
ఇచ్చాడు. 
ఇతడు మహారాష్ట్ర రాజైన [ప్రతాపసింహుని కాలం (1780-68) నాటి వాడని 
కొందరి అభి పాయం. ఇతడు 174160 (పాంతం వాడని కొందరు నిర్ధారించారు. 
(తె.వి.స_6; శారదాధ్వజం.- 180) 
వీరభ దయ్య 
కాలం : కీ.శ. 19 వ శతాబ౦. 
యి 
స్ధలం ; గుంటూరు మండలం. 
చాటుకవి. ఇతడు పభుత్వోద్యోగి అట. వినుకొండ తాలూకా ఈపూరు 
ఫిర్కాలోని చిట్రాపురాన్ని వర్షిస్తూ పద్యాలు చెప్పాడు. 
వీరభద విజయము 
రచనాకాలం 2 |క్రీ.శళ. 1884-99 |పాంతం. 
కర, * బమ్మెర పోతన (చూ), 
విశిష్టత : నాలుగాశ్వాసాల (ప్రబంధం. 'ఇది భాగవతానికి ముందు రచన 
అనీ, తరవాత రచన అనీ పండితుల మధ్య భేదాభిపాయాలున్నాయి. (రె.రా.చ.) 
వీరభ ద విజయమ్‌ (డిమము) (నం) 
కర్త డిండిమభట్టు IV (చూ, 


[పాచీన సాహిత్యము 1023 


స్టలం : విజయనగరము. 


ఇది డిమరూపసకము. దీనిని రాజనాథ దేవుని ఉత్సవాలలో పదర్శీంచే వారట. 
(కె,వి.స_6) 
వీరభ్యద విజయము 
కర్త ఏ శివలఎక మల్ల నారాధ్యులు. 
అంకితం : ఏలూరు జలాపహరీశ్వరునికి. 


ఈ యక్షగానంలో వీరభ్యదవిజయ కథ |పధానమైనది. ఇది మూడాశ్వాసాల 
(గంథం. కూర్మనాథకవి మృత్యుంజయవిలాస రచనా (ప్రక్రియతో దీనికి చాలా పోలిక 
లున్నాయి. 
దీనిలో దరువులు, ద్విపదలు, పద్యములు, వచనములు, కందార్థసీ సార్థములు, 
సువ్వి, జోలలు, శోభనములు ఉన్నాయి. రచన చక్క_గాఉంది. దీవిని కవి శృంగార 
నాటక గేయ |పబంధంగా పేర్కొన్నాడు. (య. వా. చ. 100 
వీరభ| ద విజృంభణమ్‌ (అలభ్యం) 
కర్త ; చూ. విశ్వేశ్వర కవిచం|దుడు. 
సంస్కృత | గంథం. (ఆరు[ద_4) 
వీరభ| ద విన్యాన నృత్యము 
నామాంతరాలు : 1. వీరభ|దపశ్ళిం పట్టటం 
2, ఖగ్గనృత ము 
(పాచినకాలంనుంచి ఆం | ధ దేశంలో వీరశై వసం|పదాయంవారు ఈ విన్యాస 
నాట్యాలు చేస్తూడఉండేవారు. శై వమతసం[పదాయాన్ననుసరించే పద్మసాలీల దేవుడై న 
భావనా బుషి ఉత్సవాలలో, విశ్వ బాహ్మణులు జరిపే వీరభ|దఉత్సవాలలో ఈ నృత్యం 
జరుగుతూఉండేది. పెద్ద పెద్ద జాతర్ల లోకూడా దీనిని నిర్వహించేవారు. 


ఈ నృత్యసమయంలో పెద్దపెద్ద పభలుకట్లి, ఆ (సభలను చక్కగా అలంక 
౧ టి ట 

రీస్తారు. [పభకుముందూ వెనకా స్త్రీ పురుషులూ నడుస్తూఉంటారు. [పభముందు సన్నాయి 
వాయిద్యగ' ళృజట్లు లు ఉంటాయి. ఈ నృత్యంలో వీరంగం ఆనే వాయిద్యంవాం స్తారు, 
ఇది (ప్రత్యేక మైనవాద్యం. కణకణమని అతివేగంగా డోళ్ళు (మోగుతాయి. సన్నాయి 
బూరలు తారాస్తాయిలో గుక్కపట్టి నృత ్యకారుని చెవుల్లో ఊదుతారు. ముఖానికి, 
మనిషి ఉక్కిరి బిక్హి_రి అయ్యేటట్లు సాం బాణి ధూపం పట్టిస్తారు. దీనిలో నృత్యం 
చేసే వ్యక్తి వీరావశంకో ఒక గెంతుగెంతి, “దళ్ళరభ, అశృరభ,” అంటూ-డోలు 
వాయిద్య గాళ్ళ (ప్రక్కన చేరి డోలు వాయిద్య గాళ్ళను కవ్వించి, ముకాయింపు 
లిప్పించి “దక్షుని దండకం” |పారంధిస్తాడు. 

ఖడ్గంపటి, దండకం చదువుతూ, వాయిద్యాల గమకౌల ననుసరించి ఆసక్కం-కు 
ఈ పక్కప అడుగు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా |త్రిషుతూ, చివరలో ఏ 


1024 తేలుగు సాహీత్య కోళ్ళు 


[గామ దేవతను గాని, ఏ దేపువి పూజిస్తారో ఆ గామం పేరు తలచి జై మంగళన్య 
వీరభ దా! అని ముగించి మ్య వాయిద్య గాళ్ళను అదలించి “శరభ” అంటూ హంగామ 
చేస్తూ ఆ కత్తిని, ఎనరై తే ఆ ఉత్సవాన్ని జరిపిస్తున్నారో అతిని పళ్ళింలో ఉంచుతాడు, 
(నా, ర. చ-280-ష్రి?) 
వీరభ ద శతకము 
కర్త : చూ. మతుకుమల్లి కృష్ణశాస్త్రి. 

గోదావరీ మండలంలోని సట్టసాచల క్షేతంలో వెలసిన ఏరభ। దేశ్వరువి 

పరంగా [వాసినరచన. 100) సీసపద్యాలతో కూడి ఉంటుంది. పోలవరం జమీందారు 
వేంకట జగన్నాథరావు | పేరణచేత కవి “రామచం|[చ వేంకటకృష్టారావు” అభ్యుదయం 
కొరకు ఈ రచన చేశాడు. (ఆం,సం, సా_181) 


వీరభదా రెడ్డి 
కాలం : (కీ. శ. 15 వ శతౌబ్ది పూర్వార్భ౦ం: 
అల్లాడ రెడ్డి కుమారుడు. అల్లాడ వేమారెడ్డి సోదరుడు. కాటయవేముని అల్లుడు. 
దొడ్డాంబిక కుమా ర్త. అనితల్లి భర్త. 
సాహిత్య పోషకుడు, శ్రీనాథుని “కాశీఖండం” కావ్యానికి కృతిభ ర్త. 
విశిష్టత : ఇతడు రాజమహేం[దవర రెడ్డి [పభువులలో చివరివాడు. సంగీత 
సాహిత్యాలలో | పవీణుడు. ( రె.రా,చ) 
వీరభ దులు 
SLI శతాబ్దాల మధ్య కాలంలో శివాలయ రక్షకులను వీరఖభ[దులని 
పిలిచేశారు. పరమ శివ భక్తులు. రు్రదమదేవి మలకాపుర శాననాన్ని అనుసరించి 
వీరు చోళ చేశస్థులు, చతుర్ధ వర్ణంలో జన్మించిన వారు. దేవతా పీఠం ముందు రక్తాన్ని 
చిందింప జేయటం, హృదయాన్ని, గర్భకుహరాన్ని చీల్చు కోవటం, కళ్ళను పెకిలించి 
వెలికి తీయటఎ మొదలగు పరమ "భయంకర కృత్యాలను చేసేవారు. తమ అష్టాంగాల 
నుంచి నెత్తురు చిందింపవేసి, ఆ రక్కంతో "శైవ దేవతలను పూజించేవారు. వీరు 
భక్తా వేశాలతో ఎన్నో భయంకర కృత్యాలను చేసేవారట. క్రీడాభిరామం నుండి వీరి 
విషయాలు విపులంగా తెలుసుకోవచ్చును. కాకతీయుల కాలంలో వీరికి (పాచుర్యం 
ఎక్కువగా ఉండేది, (తెలుగు_జ_సమా_70) 
వీరభూ పాధీయము 
రచనాకాలం : డీ. శ, 1819 |పాంతం. 
కర్త ఏ తెలియదు, 
నామాంతరం : వీరన ఛందస్సు. 


కృతిపతి కళువ వీరరాజు కావచ్చు. ఆం(ధళద్ధ చింతామణికి వివరణ గంథం, 


గరళపుకీఛంవస్సు అనే లక్షణ గంథమూ, ఇదీ సమానంగా ఉన్నాయని కొందరు 
చెప్పారు, 


[ప్రాచీన సాహిత్యము 1025 


దీని కర్త ఎవరో నిశ్చయంగా తెలీదు, అయితే వీరరాజు పేర, “వీఠనఛందస్సు” గా 
పసిజ్ధ మైంది. (వతిఅసమ,| గంగా లభించింది. (ద. దే. వా-478) 
వీరభూా హాలుడు 
కాలం : |కీ. శ. 15వ శతాబ్దం. 
సలం ఏ; నైజాం మండలం. 
ఒక సంస్టానాధిపతి. సాహిత్య పోషకుడు. సకలాగమ పురాణ సమ్మతమైన 
“గురు దీక్ష బోధ”ను, తెలుగులో పిడుపర్తి బసవకవి చేత వాయించాడు. (క శ_8_29) J 
వీరము కూశ్వరము (అలభ్యం) 
కర్త ఏ శివలెంక కొమ్మన (చూ). 
వీరమూకూశ్వరాచార సం|గహము 
నామాంతరం ; రు దాక్ష మాహాత్మ్యము, 
క్ర క్ట పర్వతమం (తి లింగనకవి. 
కాలం : [ శ, 12వ శతాబ్ది కావచ్చు. (18వ శతాబ్దికి పూర్వుడు. 
ద్విపదకాన్యం. సంస్కృతంలో నీలకంఠ నాగనాథార్యుడనే తై వాచార్యుని 
కృతికి అనువాదం, పది ఆశ్వాసాలున్నాయి. కవి మల్టీ కార్జున పండితారాధ్యుని పేర్కొ 
నాపాడు. విభూతి మహిమ, రుదాక్షమహిమ, పంచాక్షరీ మహిమ, హరనామ మహిమ, 
శివరా[తి మహిమ, శంఖ చ|క్రోత్స త్తి, మార్మ్యండేయ చరిత, విష్ణుశాస విమోచనము, 
శదఇేం్యదు మహిమ, వ్యాస శిక్ష ఈ పది అధ్యాయాలలోను ఉన్నాయి. (బౌను దొర ఈ 
[గంథాన్ని పరిశీలించాడట. (ద్వి. సా, చ-800) 
వీరమూా  కూశ్వరాచార సారోద్ధారమ్‌ (నం). 
' నామాంతరం : సోమనాథ భాష్యము, 


కర్త : పాలురికి సోమనాథుడు. 
వీరము మైవారు 
తాలం : [కః శ. 11-15 శతాబ్దాల మధ్య |పాంతం. 


ఆం|ధదేశంలో ఉండిన శివభక్తులు. శివాలయాలకు రక్షకులుగా ఉండేవారు. 
వీరు శై_వులనే యాచించి జీవిస్తారు. వీరభ్యదులు, మైలార భటులు చేసే మత శ్రార్యాలనే 
వీరూ చేశ సేవారు, వీరు విశేషించి, రేణుకాదేవి భక్తులు. ఆష్టాంగారనుంచి నెత్తురు 
చిందింపజేసి, ఆ రక్తంతో శెవ దేవతలను పూజించేవారు. అంతేకాక హృదయాన్ని, 
గర్పృతు హరాన్ని చీల్చుకోవటం, కళ్ళను పెకిలించి వెలికి తీయడం మొదలగు భయంకర 
కృతాా్యాలు చేసేవారు. వీరు స్వయంగా తమ శిరస్సును నరుక్కొని బలి అయిపోయే 
వారత- |క్రీడాభిరామంలో వీరిని గురించిన వర్ల న ఉంది. (కెలుగు-జ_మా.75) 


వీగరాఘువక'వి 
ఆకాలం డీ. థ్‌ 18వ 'శతాబ్దం. 


1026 తెలుగు సాహాత్య కోన 


స్థలం : శహాజీరాజపురం. 
రచనలు : !. వల్లీ సరిణయమ్‌ (సం) 2. రామరాజ్యాభిషేక నాటకగ్‌ (సం) 
8. పార్వతీ స్తోతమ్‌ (సం), 
ఇతని మొదటి రెండు రచనలూ నాటి ఉత్సవాల్లో ప్రదర్శించేవారు. | కీ, ₹శ.1884_ 
1712 నడుమ తంజావూరు నేలిన శహాజీ ఆస్థానంలో ఉండేవాడు. శహాజీ రాజపురా గహర 
[పతిగృహీతలలో నొకడు. (ద. దే. వా-180.M. R. T. 88) 


వీరరాఘవాచార్యులు 
కాలం : (కీ. శ, 1770 ప్రాంతం, 
సలం : వనపరి సంసానం. 
థి —_ ఈ 
రచన : వీర రాఘపీయము, 
విద్వత్క_వి. వనపర్తి సంస్థానంలో ఆస్థాన పండితుడు. సంస్కృత భాగ 
వతానికి విశిష్టాద్వైత పరంగా *వీరరాఘవీయ”మనే వ్యాఖ్యను రచించాడు. 
(ఆం. సం. సా.) 
వీరరాఘవీయ భూమిక 
కర్త? చూ. హోొసదుర్గం శ్రీనివాసరాఘవాచార్యులు, 
9 ౧ 
వీరరాఘవాచార్యులు రచించిన వీరరాఘవీయానికి (వ్యాఖ్యకు) ఇడి భూమిక 
కావచ్చు. (కేశవపంతుల._సం .సా,) 
కీఠరాఘ వీయము 
కర్త ఏ చూ. వీరరాఘవాచార్యులు. 
సంస్కృత భాగవతానికి విశిషాద్వెత పరమైన వ్యాఖ్య. వనస ర్రి సంస్థానా ధీశ్వ 
రులడేత ము,దితం. పశిష్టాద్వెత [పపంచానికి శిరోధార్యమైన రచన. (ఆం.సం, సా 
వీరరాజమ్మ కథ 
జానసదగేయం. _కరుణరసాత్మక మైంది. 
చూ. కరుణరస గేయములు. 
ర ప 
విరరాజో కి విలాసము (కన్నడం 
కర్త కీ శ్రసవె వీరరాజు. 
ఇది కన్నడ భాషలో రచితమైన వై ద్యశాస్త్ర (గంథం, దీవిలో బొషధాలు చేసే 
[ప[కియలు, చికిత్సా విధానాలు విపులంగా వర్షితాలు. (తె.వి.స_6) 
వీర వేంకటపతిరాయలు 
కాలు a (కీ. శ, 1! వ శతాబ౦. 
(౧) 
కవి పండిత పోషకుడు. 


కుందుర్తి గోవిందయ్య విరచిత “భారతీ పరిణయూో కావ్యానికి కృతిపతి. 


పాచీ న 
(1 న సాహీత్యము 1027 
ఈ యన కవి గోవిందయ్యకు మణీ కనకాభిషేకం చేశాడట 


ఇతని కాలం 1586.1864 
[వాంతమని ఆరు, 1880_1700 (పాంతమని విడుచవోలు 


వారు (వ్రాశారు, 
(ద.దే.వాికిక్‌)  (ఆరుద-9) 
వీర తై క్షవము.తెలుగు సాహిత్యము 


వీరశైవ మతాన్ని తెలుగు దేశంలో ప్రచారం చేయటానికి తెలుగు సాహిత్యం 
ఎఎత దోహదం చేసిందో, వీరవై ష్షవ మత |పచారం చేయటానికి కూడా అంతే దోహదం 
చేసింది. 


విశిషాదె పత మత ప్రవక్తయైన (క్రీమ| దామనుజుల వారి మ్ముద దక్షిణ దేశం 
నుంచి తెలుగు దేశం మీద పడింది. వైదిక మశేతరాభిమానియెన కులోతు ౦గ చోళుడు 
(రాజరాజ నరేం| దుని తనయుడు (శ్రీరామానుజావార్యుల వారిని ఆవమాన పరిచినటు 
sa (తవల్ల తెలుస్తున్నది. సర్వవర్డ సమానత్వం, పతిత జనోద్ధరణ, తిరుమం (కోప 
దెళం ఉన్న ఈ మత విధానం వల్లి |వజలు (శ్రీవై ష్టవులుగా మారతారని భావించి 
రామానుజులు (పజిలకు ఉపదేశమిచ్చి, ఎందరినో తన వైపు |త్రిప్పుకొన్నాడు. పలనాటి 
(ద హ్మాన్న వైైష్టవుడుగా మారటం, వివిధ వర్ణాల స్త్రీలను వివాహ మాడటం, చాపకూడు 
ఆనటం వెషవ [పభావమే, 

ఒా= లా 

పాయం, 


పలనాటి యుద్ధానికి ఇది ఒక (పదిల కారణమని పండికాభి 


శై వులు బౌద్దజై నాలయాలను శివారయాలాగా మార్చగా, రామానుజులు వాటిని 
విష్ష్వాలయాలుగా మారుస్తూ వచ్చినట్లు పరిశోధకులు చెబుతారు. రామానుజుల వారి 
పభావం వల్ల విద్యానగర రాజులు, రాజా శితులు, కవి పండితులు వైష్షవం స్వీకరిం 
చారు. (విజయనగర రాజులలో ఒక్క సంగమ వంశపు రాజులు మాతం వై ష్టవులు 
కారు. వైష్ణవ మత [గంథాలయిన గురుపరంపరా [పభావము, ఆచార్య సూక్తిముక్రా 
వళి మొదలయినవి విశేష [ప్రచారంలోకి వచ్చాయి. |దావిడ |పబంధాలు అనుయాయా 
అయినాయి. వైష్ణవ వాజ్మయం ద్రావిడ భాషలో ఎక్కువ. “దివ్య [పదబంధ యుగాస్య 
అల న [దావిడాంగనలు” తెలుగు సాహిత్యంలో కూడా | పత్యక్షమయ్యారు. 


ద్వాదశాళ్వారులు, నాథముని, కూరేశుడు, వేదాంత దేశికులు వై సన మత 
[పచారకులుగా దేశంలో సుపసిద్దులు, 


పొయైయాళ్వార్‌, పూదత్తాళ్వార్‌ , పేయాళ్వార్‌, తిరుమ విశైయాళ్య్వార్‌, 
మెరియాళ్వార్‌, కోతై యాళ్వార్‌ (గోదాదేవి), తొండరడిప్పాడియాళ్వార్‌, నమ్మా 
ళాార్‌, తిరుమంగ యాళ్యార్‌ మొదలయిన వారు పన్నిద్దరాశ్వార్శలోనివారు. వీరు పాడిన 
పాటలకు “దివ్య |పదింధముిలవి పేరు. ఏటికి తమిళంతో “నాలాయిరమ్‌” అని పేరు. 
ఆంయే ఈ దివ్య |వదింధాలన్నీ నాలుగు వెలన్నమాట. మొదటి ముగ్గురు ఆళ్వార్లు, 
తలా నూరు పాటలు (వాళశారు, ఈ పాటలను తిరుమంగై యాళ్వార్‌ ఎక్కువగా 
వాకాడు, రెండోస్థానం నమ్మాళ్వార్‌ ది, తరవాత విష్ణుచిత్తుడు పాశురాలను ఎక్కువగా 


రచించాడు. గోదాదేవి నూటడెబ్బది మూడు పాకురాలు రచించింది. ఈమె మొదట్ట 
రచన తిరుప్పావై. శెండో రచన నాచ్చియర్‌ తిరుమొషి. తిరుమొషి అంటే పవిత్ర 
మైన వాక్కు. ఇది ముఖ్యంగా రంగని గురించి ఆమె పడిన విరహవేదనను తెలియ్స 
చేస్తుంది. తిరుప్పావై పరిమాణంలో చీన్నదై నా గుణంలో దొడ్డ రచన. దీని మీవ 
తమిళంలో చాలా వ్యాఖ్యలున్నాయి తమిళ వాజ్మయంలో ఈ ఆళ్వారుల రచనలకు: 
విశిష్ట స్థానమున్నది. 

తమిళ దేశంలోని వైష్ణవ మత [సభావం తెలుగు దేశం మీద పడటం వ్ర 
అప్పటి తెలుగు కవులు తమ కావ్యాలలో ఆళ్వారుల చరి|తలను, వారి రచనలను 
చొప్పించి రచన చేసి వై ష్షవ మత |పచారానికి దోహదం చేశారు. 


ఇక చారిత్రకంగా వీరశైవ = వీరవై ష్టప మతాలు. వృద్ధిచెందుతూ సాహి 
త్యాన్ని పెంచుతూనే, తత్సలిశంగా విపరీతమెన స్పర్దలు పెంచుకొన్నాయి. ఆయినా 
రాజులు రెండు మతాలవారిని సమంగా ఆదరించారు. పో లయవేముడు కెవుడై నా 
ఎ|రన రామాయణ, నృసింహపురాణాలను ఆదరించాడు. శ్రీ పర్వత సోపాన స్థాపకు 
లైన రెడ్డి (సభువులు వై సవం పట్ల ఆదరణ చూపారు. ఇంతకుముందే బసవ పురా 
ణానికి (పతి స్పర్టిగా రంగనాథ రామాయణం వచ్చింది. భక్తుల చరితను పాల్బు_రికి 
సోమన్న తీర్చిదిద్దితే, ఆవాల్మీకాలు _ జనానురంజకాలయిన కథలతో రంగనాథ రామా 
యణ రచన జరిగింది ద్విపదకవితను ద్విపదతో ఎదుర్కొన్నాడు తాళ్ళపాక చిన్నన్న. 
పరమయోగి విలాసంలో పన్నిద్దరాళ్వారుల ఛర్మిత వర్ణితం. 


(శ్రీ) రామానుజుల వారి ప్రభావం 'తాతాచార్యులవారి ము ద'గా మారి, వైష్ణవం 
వజయనగళ యుగంలో విజయ ధ్వజమె తింది. (శ్రీకృస్తరాయల దివ్య [పదింధమైన 
విష చి త్రీయం ఈ మత |పభానం వల నే విరచితం. నందవరీక (దొహ్మణుడ్దై న పెద్దన 

లా అబల ౧౧ కు యు 
శఠగోపయతికి శిష్యుడు. తెనాలి రామలింగడు రామకృసుడె, భట్లరు చిక్కాచార్యుల 
ల రుం వ! 
ము దతో పాండురంగ మాహాత్మ్యాన్ని వాళాడు. పింగళి సూరన్న శై వుదైనా వైష్షవ 
మతాన్ని స్వీకరించిన నంద్యాల కృష్ణంరాజును ఆ(శయించాడు. గోలకొండ నవాబుల 
ర్‌ం 


కాలంలో గోలకొండకు కరణ మై ఉండి సొరంగు తమ్మయ్య వై జయంతీ విలాసం (వాసి 
వై షవమత (ప్రచారానికి దోహదం చేశాడు, 


ఇక ఎందరో శతక యక్షగాన కర్తలు, సంకీర్తనాచార్యులు, పదకవ్పలు' 
వషఛనకర్తలు మఠాన్ని (పచారంచేయటం కోనం రచనలు చేశారు. దక్షిణాం ధ యుగంలో 
చాలా రచనలు ముఖ్యంగా నాయకరాజుల నాటి యక్షగానాలు విష్ణు పారమ్యాన్ని తలియ 
జేసే రచనలు. (సా, మంజూష_274_216) (చై_.ల.యు,.ఖా_129 ) 
వీర శృంగార సొంగత్యము (అలభ్యం) 
కర్త ౩ విజయరాఘవుడు 


“సాంగత్య రచనలు” (కొ త్త్యప్మకియ. కన్నడ భాషలో ఇవి ఉన్నాయట. 


[పాచిన సాహిత్యము 1029 


ఇడి యక్షగాన రచనాభేదం. ఇది వీరశ్ళంగారావస్థలు వొంతు పరచిన కావ్యం కావచ్చు 
(ద. దే.వా-88) 
వీర ఆ వ దీజాబోధ 
నాకా 
నామాంతరం : గురుదీక్షాదోధ. 
కర్త పిడుపర్తి మొదటి బసవన. 


ద్విపదకావ్య౦. కవి వీర భూపాలుని ఆదేశంపై దీన్ని రచించాడు. మూలం 
కెరియ పద్మరసు సంస్కృత కన్నడాలలో రచించిన డీక్షాబోధ. కన్నడంలో ఇది రగడ 
చూషంలోఉంది. 


ఈ కావ్యాన్ని ముదిగొండ శంకరారాధ్యులు, కొండూరు కుంకుమయ్య గార్లు 
ము దించారు. 


వీర వై వ మతము.తెలుగు సాహిత్యము 
ఈ మతం తెలుగుదేశంలో ఎప్పు డారంభమైందో చెప్పటానికి ఆధారాలు లేవు. 
ఈ౭ మతసాం[పడాయ[గంథాలు కొన్నిటిలో ఇది పంచాచార్యులనుంచి ఉద్భవించిందనీ, 
కాన్నింటిలో బసవేశ్వరుని నుంచి వెలువడిందనీచెప్పటం జరిగింది. పంచాచార్యులలో 
రెవణసిడ్ధ, పండితారాధ్య, మరుళసిద్ధ, ఏకోరామ, విశ్వరాధు లున్నారు వీరిలో రేవణసిద్ధ 
వవండితారాధ్య, ఏకోరామాదులు డీ: శ్ర, 11_12 శతాబ్దాలమధ్యవారు. బస వేశ్వరువ కాలం 
కకాడా 12 వ శతాద్బమే. పైవారందరూ ఈ మకధర్మ పచారానికి బాగా కృషిచేశారు. వీరికి 
ముందు ఒకశశతాద్దికి పూర్వమే ఈ మతానికి పాతిసదిక ఉన్నట్లు ఆ మతధర్మగంథాలు 
చెబుతున్నాయి. పశన్చిమచాళుక్యు జయసింహుడు (కీ. శ. Il శతాబ్దిలో పటంచెరువును 
పరి పాలించేటప్పుడు శివశంణులై న జేడరదాసిమయ్య, శంకరదాసిమయ్య, సుగ్గలదేవి మొద 
అగు వారు పసిద్ధిరాందారు. ఈ శివశరణులందరికీ మకుటాయమానుడు అల్ల మ్మ పభుడు. 
ఇక దక్షిణ దేశమైన [దావిడదేశంలో క్రీ.శ 7 శతాబ్ది నాటికే ఈమతం (ప్రచా 
రంలోఉన్నట్లు తెలుస్తున్నది. అప్పర్‌ ,తిరుజ్ఞానసంబంధనాయనార్‌ , సుందరమూ ర్తి నాయనార్‌ 
మొవపలైన శివభక్తులు ఈనుతాన్ని విశేషంగా |పచారం చేశారు. పై శివభక్తుల |పభావం 
కన్నడ దేశంలో ఉదయించిన వీరశైవం మీద పడినది. కన్నడ దేశంలొని శరణులు, 
_బనచేశ్వరుడు, చెన్నబసవడు మొదలగు మహాపురుషులు, పంచాచార్యులు ఈ మతాన్ని 
కూగా | పచారం చేశారు. 

ఆంధదేశంలో ఈ వీరశ్రై వమతాన్ని మల్లి కార్జున పండితారాధ్యుడు, శివలెంక 

మంచన, (శ్రీపతిపండి తుడు విశేషంగా [ప్రచారం చేశారు. 
(చూ. పండిత [తయము 
ఈ పండిత తయం వారి “భ క్తి మీదివలపు_| బాహ్యంబుకో పొత్తు” బాయలేని 
|= భావం శె వులపై బడినది. వీర శ్రై వమత|పవ క్తయైన బస వేశ్వరువికం టబ పండితారాధ్యుడు 
విద్వాంసులు, |చతివాచభయంకరు లేగాని జనసామాన్యాన్ని ఉద్దీపింపచేయలేక పోయారు. 


1030 తెలుగు సాహిత్య కోళ్ళు 


వీరశై వముత |ప్రచారంకోసం అప్పటికి మల్లి కాళ్గనపంగి తారాధ్యుడు శివత త్త 
సారం మరికొన్ని [గంథాలను కూడా (వాశాడు. యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర 
శతకం [(వాళాడు, 


అప్పటికీ కన్నడ పండిత్మతయం వారి వీరశైవ సాహిత్యం కన్నడ దేశంలో 
[పచారంలో ఉంది. కన్నడకవులై న హరిహర,పద్మరస, రాఘవాంకు సుబోధకమైన వచన 
సాహిత్యం నిర్మించారు. హరిహరుడు *“రఘటా* ఛందంలో కాన్యరచనచే స్తే రాఘవాంకుడు 
దేశిపద్ధతిలో “*షట్పది”ని స్వీకరించి కావ్యరచనచేశాడు. 


కన్నడవచనాలను, రోగడలను, షట్పదులను పాల్కురికి సోమన్న బాగా జీర్ణించు 
కొని పీరశై వమత|పచారమే ధ్యయంగా పెట్టుకొని మార్గపద్ధతికి భిన్న మైన దేశిపద్దతిని 
స్వీకరించి కావ్యరచన చేశాడు. దేశిమీద సోమన్నకు విశేష అదరమున్నప్పటికి, సంస్కృత 
సాహిత్యరీతులను, మార్గపద్ధతులను పూర్తిగా విరసించలేదు. సర్వసామాన్యమైన జాను 
తెనుగులో, సుబోధకంగా ఉండేటట్లు కావ్యరచన చేసి వీరళై వమతం అం|ధదేశంలో 
పెంపొందటానికి విశేషంగా కృషిచేశాడు. తెలుగుసాహిత్యంలో దక్షిణాం ధయుగం 
మహారాష్ట్ర రాజులకాలంలో వచ్చిన యక్షగానాలు చాలావరకు శినపారమ్యాన్ని చాపే 
రచనలు. (చూ. వివరాలకు పాల్కురికి సోమనాథుడు (యు. భా; చై. ల.87_103) 


వీరుల గుడి 
నామాంతరం : |బహ్మనాయుడి మేడ, 
 సలనాటి యుద్ధంలో మరణించిస వీరులకు కట్టించిన గుడి. వీరులకు కల్లు 
తిష్ట చేసి, కారెంహూడి, మాచర్ల వంటి చోట్ల గుడి కట్టించి, వీరపూ జ జరిపినట్లు చారి 
[తక, సాహిత్యాధారాలు ఉన్నాయి. 
మాచర్ల శిలాశాసనం |వకారం వీరులకు మూడు గుళ్ళు కట్టించినట్లు, కారం 
పూడి శాసనం [ప్రకారం జీవరక్షా తిమ్మన అనే ఆయన వీరులందరికీ “కల్లు [పతిష్ట" జరిపి 
వీరుల గుడి కట్టించినట్లు తెలుస్తున్నది. ఈ గుడిని కారెంపూడిలో స్థానికులు “బ్రహ్మ 
నాయుడు మెడ” అంటారు. (తెలు గు-జి.మా_ 70) 
వీసర నాడు 
ఇది గోదావరీ మండలంలోని మన్య|పాంతం. రంపచోడవరం, ఎల్లి నరం 
తాలూకాల (వాంతం కావచ్చు.ఏరుప భీమనృపాలుడు ఈ నాడు మీద దాడి చేసినట్లు (వీనర 
నాడును, చక్ర గొట్లమున్‌) తెలుస్తున్నది. (సం.ఆ,వి,కో_ర) 
వృత్తగంధి 
సంస్కృతంలోని నాలుగు రకాల [పధాన గద్యలలో ఇది ఒకటి, దీనికీ 
సృ త్తభాగాలు ఉంటాయి. 


“సమర కండూతి నివిడభుజదండ, కుండలీకృత కోదండ శింజిసీ టంకారో 
క్లాగరిత వె రినగరి మొదలగు దీర్గ సమాసంలో 'కుండలీక్ళృత కోదండ? అనే సద 


ప్రాచీన సాహిత్యము 1031 


సవమూజ శా అనుష్టప్‌ వృ త్తపాదము, పై విధంగా వృ త్తభాగాలున్న గద్యభాగావ్ని వృత్త 
గంధి అంటారు. 

గిడుగు రామమూ రి పంతులుగారి “ాదెనుగు గమ్మ”లో ఈ సంప్రదాయం 
పాతెంపబడింది. 19 వ శతాద్దిలో ము|దితాలై న చాలా పు స్పకాల విషయసూచికలలోను, 
మఖ ప తాలలోను ఈ పృత్తగంధి నియమాన్ని పాటించారు. (తెవిస-6) 

వృత ముకాహారస్తుతి (సం) 
తర: చూ. హోసదురం కృ షమాచార్యులు. 
అణా a ణ 

ఛందో గంథం. సంస్కృత రచన. 'వేంకపేశ్వరుని స్తుతిపరంగా (వాయ 

బడెంది. 


వృతాలంతిని (పతిక 
(పచురణకాలం : కీ. శ. 1885 |పాంతం. 
ప్రులం న చెన్నపట్టణ ఎ. 
గిడుగు రామమూ ర్రిఇాశొశ వివాహములను గురించి దుర్వ్యయము ఆనే లేఖ 
దినిలో |పచురింపబిడిందని, తమ గద్య చింతామణిలో ఈ పత్రికను ఉదాహరి-చారు. 
తక్కిన వివరాలు తెలియవు, 
(వీరేశలింగం సంతులు-సమ్మగ పరిశీలన 188) 


కా 
కావ్య పరిభాష, సూత మా|శానికే చేసిన వ్యాఖ్యను వృత్తి అంటారు. ఇది 
విషయాన్ని మరీ లోతుగా స్పృశించకుండా చేసిన వ్యాఖ్య. (చూ. సూ తము) 
వృతా వా ర్తికమ్‌ (సం) 
కర్త ఏ అప్పయ్య దీక్షితులు. 
ఇది అలంకార గంథం. దీనిలో రెండు పరిచ్చేగాలున్నాయి. దీనిలో శబ్ద 
“వృత్తులు ౪భిద, లక్షణ అని రెండు రకాలు విభజిత మైనాయి. సుదీర్హ చర్చ ఉంటుంది 
(తె. వి, స_8) 
వృద్దాచల మాహాత్మ్యము 
కర్త : రేవూరి అనంతయ్య (చూ). 
అంకితం : లింగా రెడ్డికి (తురయూరును క్రీ. శ. 1882.87 వరకు పాలించిన్మపభువు) 
వృద్ధాచల క్షేత మాహాత్మ్యాన్ని వర్షించే (గంథం, ఇది తిరుచినాపల్లి మండ 
లఅంలోవి పెకంబదూరు తాలూకాలో వెంగుళం సమీపంలో ఉంది. 
కృతిపతి లింగా రెడ్డి భార్య ఎట్జాం వికకు వృద్ధాచలేశ్వరుడు కలలో కనిపించి 
ఆ లయ నిర్మాణం కావించమని కోరడం, వృద్ధాచల క్షేత్ర మహిమ ఇందులో విపులంగా 
ఐవర్షెతాలు, (ద. దే. వా_877) 


1082 తెలుగు సాహిత్య కోళము 


వృషభాష్టకము | 
రచనాకాలం : |కీ. శ, 18వ శతాబ్ది ఉత్తరార్థం. 
కర్త : పాలుగరికి సోమన. 
విశిష్టత : అష్టకము ఒక సాహిత్య (_ప్మకియ. ఈ వృషభాష్టకం ఎనిమిది 
వసంత తిలక వృత్తాలలో ఉన్న సోత్రం. (యు. భా, చై. ల.) 
వృషాధిప శతకము 
కాలం న కీ.శ. 18 వ శతాబ్ది ఉతృరార్థం, 
కర్మ * చూ. పాల్కురికి సోమనాథుడు. 
(పత్యేకత : బసవేశ్వరుని నందీశ్వరుని అవతారంగా భావించి, అయన పె 
108 చంపకోత్సలములతో చెప్పిన శతకం. తెలుగు శతకాల్లో కటలా న మై నది, 
శద్దాలంకొర వైచి|తిని, అష్టభాషా [పావీణ్యాన్ని కవి ఇందులో " [వదర్శించోడు. - శైలి 


వేగంగాను, చాలా buen ఉంటుంది, " (క. త్ర 3) 
వెంకటగిరి | 
కాలం + తెలియదు (18 వ శతాబ్దం లోపు). 


రచన : కఫోత వాక్యము (ద్విపద). 
కవిసీ గురించిన విశేషాలు తెలియరాలేదు. [గంథ (పతి వేంకకేశ్వర 
' [ప్రాచ్య పరిశోధనా సంస్థలో ఉంది. కవి వర్శనాత్మకంగా రచన చేశాడు. 
(ద్వి.సా.చ-864 
వెంకటపతి రాయలు 1 
కాలం ఏ క్రీశ. 1800-42 ప్రాంతం. 
విజయనగర సా|మాజ్యాన్ని పాలించిన చ|క్రవర్తి. కవి పండిత పోష 
కుడు. నాహిత్య [పియుడు. ఉప్పు గుండూరి పెరియన్నకవ రచించిన 
_ * మీనకేతనాభ్యుదయు ” ఇతనికే అంకితం. ఇతని ఆస్థానంలో 
బుగ్వేది తిరువేంగళియ్య అనే. కవి కూడా ఉండేవాడట. మరో కవి 
ఇతని మీద దండకం చెప్పాడు. దానిపేరు “వెంకటపతిరాయల దండకం”, 
వెంకట క 
కాలం : (కీ.శ, 19వ శతాబ్దం. 
స్థలం 2 అయ్యవారిపల్లి (జబ|పోలు సంస్థానం ౦0). 

ఆ సంస్థానాన్ని ఆశయించిన మహా విద్వాంసులలో ఒకరు. వివరాలు 
తెలియవు, | (కేశవవంతుల_సం.సా.) 
వెంకట రెడ్డి 
కాలం ౨? కీ.శ. 18 వ శతాబ్దం. 
స్థలం _ ఏ టోరవెల్సి (నంస్థానాధీశ్వరుడు). 


[ప్రాచీన సాహిత్యము 1038 


సాహిత్య పోషకుడు. బోరవెల్లి రాణీ గిరియమ్మ దత్తపు( తుడు, వారి తరవాత 
సంసానానికి [పభువయ్యాడు. 
@ 
చింత అపల్లి ఛాయాపతి రచించిన “రాఘవాధ్యుదయ” (పదింధానికి ఇతడు 
కథాశోత, అది విన్న వెంటనే ఆ |పబంధాన్ని, త్మదచయితను మిక్కిలి గౌరవించి 
సమ్మానించిన రస హృదయుడు. (అం,సం,సా.) 
వెంకటాచల. రెడ్డి 
కాలం : కీ, శ. 1790 |పాంతం. 
సలం : తీరపరి (తురయూరు. 
® థు 
ఇతడు తీర్గపురి పాలకుడట. సాహిత్య పోషకుడు, కుందుర్తి వెంకటాచల 
కవి చేత కొర్తిక మాహాత్మ్యం [పదింధాన్ని రచింసజేసి దైవాంకితం చేయించాడు. 
ఇతని పూర్వీకులు కృష్ణరాయల కాలంలో తీర్థపురి పాంతాన్ని సర్వమాన్యంగా పొందారు. 
(అరు|ద-12_119) 
వెంకటార్యుడు 
చూ. కుమార ధూర్జటి. 
వెంక పేశ్వరోపాఖ్యానము 
రచనాకాలం : |; శ, 18వ శతాబ్దం. 
కుర ౨ -వదీనర్‌ కోనరాట్క_ వి. 
అతి ODO సా 
[పదింధం, 
వెంగుళము కృష్ణ మహీం దుడు 
5 
కాలం : (కీ. శ, 18వ శతాబ్దం, 
సలం : వెంగుళం (దక్షిణ దేశం). 
(on 
దికఃదు : జగనొబ్బగండ, 
వెంగుళం రాజధానిగా పాలించిన, సంస్థానాధీశుడు. సాహిత్య పోషకుడు. 
రేవూరి చిన అనంతయ్య చేత శ్రీముష్ట మాహాత్మ్యం (వాయించి ఆంకితం పుచ్చుకొన్నాడు. 
(ఆభ ద వ్‌. 122) 
వెచ్చ కస్తూరి రంగకవి 
చూ, కస్తూరి రంగకవి. 
శతక కవుల చరి తలో ఇతన్ని వెచ్చ కస్తూరి రంగకవిగా షేర్కొన్నారు. 
(శ. క. చ-704) 
వెణుతురుపల్తి విశ్వనాథకవి 
నామాంతరం : దిట్టకవి విశ్వనాథకవి. 
కాలం : డీ. శ. 1600 |పాంతం౦ం: " 
స్థలం * గోదావరీ మండలంలోని [దొక్షారామం, 


స తెలుగు సాహిత్య కోళ్లను 


సమకాలికుడు : ఏనుగు లక్ష్మణ కవి. 
రచనలు ; 1. శ్రీరామ విజయము (అలభ్యం) 2. గౌరీ వివాహము (అలభ్యం 
$. హరిశ్చం[ద చరిత (అలభ్యం) 4. శేషధర్మములు (అలభ్యం) 
5. పారిజాతాసహరణము (సం). 
విద్వత్క-వి. సంస్కృతంలో కూడ రచనలు చేసినట్టు తెలుస్తున్నది. వేంకటా 
మాత్యువి కుమారుడు ఈతని తం|డికి దిట్టకవి అనే బివదం ఉండటం వల్ల వీరి ఇంటి 
"పేరునే దిట్టక విగా వ్యవహరించేవారట. 
. పెద్దాపుర పభువెన వత్సవాయ తిమ్మజగపతి (1555. 1807) ఆస్థానంలో 
ఉండేవాడు. తన రవనలను అతనికే అంకితం ఇచ్చాడు. 
రచన సర'౦గా ఉంటుంది. (5. త_12-1586) 
వెణుతుర్ల ఒడ్డియ్య 
నామాంతరం : వెణుతుర్ల వడ్డిక వి, 
కాలం ; (కీ.శ, 1800 (పాంతం, 
సలం * కర్నూలు జిల్లా వెణుతుర్హ [గామం కావచ్చు. 
రచనలు : 1. శృంగార రసాలవాలము (అలంకారళాస్త్రం 2. బాలగోపాల విలాసము 
(|సబంధం), 
గురువు- దేశికొాచార్యులు. 
వెంగనార్యుని పౌతుడు. మంగళగిరి పు[తుడు. 
విశిష్టత : ఈయన అనుసమ |బహ్మ విద్యా విహారుడు; అంధ గీర్వాణ 
భాషాద[భకోవి కుడు. నాటకాౌలింకార నయ వికొరదుడు ఈయన తన (గంథాలన్నింటినీ 
దేవునికే అంకిత మిచ్చాడట. ఈయన కవితా చమత్కారుణ్ఞవి చెప్పుకొన్నాడు కాని 
ఇతని చమత్కారాలు |పచారం పొందలేదు. ఈ కవి బహుశా సేలం కృష్ణభూపాలుని 
మంతి |పోత్సాహంతో బాలగోపాల విలాసాన్ని [వాశాదేమోనవి చాగంటి వారు 
భావించారు. (అరు ద_8_ 208) 
వెణుతుర్హ వడ్డికవి 
నామాంతరం : చూ, వెణుతుర్ల ఒడైయ్య, 
వెన్నమ నాదెండ్ల శాసనము 1 
కొలం: |కి.శ. 1180 (పాంతం, 
స్టలం : గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా నాదెండ్ల |గామం, 


శాసన [పదాయిని ; వడాలి కాటయ మనుమరాలు వఎన్నమ, 


శాసన విషయం : నాదెండ్ల మూలస్థాన దేవరకు వడాలి కాటయ మనుమరాలు 
అజండదీపం నిల్బటం. దీనిలో ఒక శార్టూలం, ఒక చంపకమాల, చివర గద్య భాగ 
యమున 

మున్నాయి. (తె క.చ_280) 


(పాచున సాహిత్యము 1085 


వెన్న ము నాదెండ్ల శాసనము Il 
కాలం : కీ. శ. 1160 |పాంతం. 
శాసన [పదాయిని ౩, వడాలి కాటయ తనయ వెన్నమ. 
(పస్తావిత స్థలము : గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా నాదెండ్ల గ్రామం. 
శాసన విషయం : వడాలి కాటయ _ సూరాంబలకు శాసన[పదాయిని వెన్నమ 
కపయా _రైయని, ఈమె మహా ధర్మపరురాలని, నాదెండ్ల |గామంలో వేంచేసి యున్న కేశవ 
స్వామికి వెన్నమ అఖండ దీపం నిలిపినట్లు ఈ శాసనం వల్ల తెలియవస్తున్నది. దీవిలో 
డక శార్దూలం (స్వస్తి), ఒక కందపద్యం ఉన్నాయి. (తె.క,చ_249) 
వెన్వెకంటి చం దశేఖర కవి 
కాలం : (కీ. శ. 1700 |పాంతం. 
స్థలం : వరంగల్లు, 
రచనలు : హారిశ్చం ద చర్మిత (రెండు భాగాలు, (గో.క సం) 
వెన్నెలకంటి అన్నయ 
కాలం : డీ శ, 16 శతాబ్ది ఉత్తరార్జానికీ పూర్వం కావచ్చు. 
రచన ఏ షోడశ కుమార చరిత. 
అన్నయామాత్వ్యుని మనుమడు. సూరామాత్యువి కుమారుడు, 
ఇతడు తన కావ్యాన్ని తం|డికే అంకితమిచ్చాడు. ఈ కావ్యం పూర్తిగా 
అభించలేదు. 
ఇకని ఆశ్వాసాంత పద్యాలను జక్కయ అనుసరించాడని ఆంటారు, అందుచేత 
ఇతడు 1200 (పాంతంవాడని కొందరు భావిస్తున్నారు. తన తం|డిని పశ్చిమ చాళుక్య 
చకవరి అయిన సర్వజ్ఞ సో మేశ్వరునితో ను, జగదేక మల్లువితోను పోల్చి చెప్పడంవ ల్ల 
ఇతడు 1100 (గాంతం వాడు కావచ్చునని కొందరంటున్నారు. మల్లంపల్లి వారు ఇతడు 


1450 కి పూర్వుడని భావించారు. (రెరా.చ-508) (క-న_10) 
వెరె లకంటి జన్నమంతి 
కాలం ఏ క్రీశ. 14శతాబ్ది ఉత్తరార్థంకాని, 15వశ తాబ్టిపూర్వార్టం కావికావచ్చు. 
కన * దేవకీ నందన శతకము. 


సిద్దమం|తి కుమారుడు. రెండో హరిహరరాయల కొడుకు దేవరాయలదగ్గర 
(చ 
ఉద్యోగి. దేవకీనంచన శతకక ర్త త్వంగురించి భిన్నాభి పాయాలు న్నాయి. ఈ శతకక ర్త 
జన్నమం|తేనని, కవిరాక్షసుడుకొడని పండితులు నిరూపించారు. అనాటి ఉచ్చారణతో శిష్ట 
అా్యావహారికాన్ని (గంథస్టం చేసి ఇతడు మొదటివ్యావ హారికభాషాకవి అయ్యాడు, వ్యికమా_ర 
చర్విత కృతిపతి. సిద్ధయ ఈ జన్నయ కుమారుడు. _ (ఆరు.ద-ళ) 
వెచై ైలకంటి వెంకటాచలం 
కాలం : Ee శ. 17 వ శతాబ్దం, 


1998 తెలుగు సాహిత్య కోశము 


స్ధలం న గుడ్త్డూరు, 
రచన : కృష్ణవిలాసము. 
గురువు ఏ ములుగు గురులింగాచారి. 


'సంస్కృతాం[ధ కవితావిశారదుడు. ఆష్టాంగ యోగాలు తెలిసినవాడు. రచన 
హృద్యంగా ఉంటుంది. 
ఇతని తాత సూరపరాజు, మోజెర్ల వారిదగ్గర మం|తిగా ఉండేవాడు. ఇతని 
తండి జగ్గనామాతుడ, [కీ శ. 1800 పాంతంవాడట. వీరి ఇంటిపేరు “వెన్నెలుకంటిిగా 
కొన్ని గంథాలలో ఉం౦ది (ఆరు ద-_ 10-250) 
వెన్నెలకంటి సిద్దయ 
కాలం : డీ. శ, 15 వ శతాబ్దం. 
సాహిత్యపోషకుడు. జక్క నరచించిన వికమార్క-చరి[ తము ఇతనీకే అంకితం. 
ఇతడు' కర్ణాటక్యపభువై న దేవరాయ మ్ముతి చామయామాత్యుని వలన మన్ననలందినట్లు 
తెలుస్తున్నది. 
ఇతడు, “నన్నయగంధవారణంబునకు |పధానుడై ” క్రీ ర్రింపబడినట్లు జక్కన 
చెప్పాడు. ఈరాజెవ్వరో తెలియరాలేదు. (క. త_4_284) 
వెన్నెలకంటి నుబ్బారావు 
కౌలం ' 1 కీ, శ. 1/00. 18809 _పాంతం. 
రచనలు : 1. వినోదకథలు 2. చరితభూగోళాది గంధాలు. 
ఆంగ్లోద్యోగులు తెలుగునేర్వ డానికి వీలుగా గంథాలు ఉండవలెనన్నలక్ష్యంతో 
చిన్నచిన్న కథాగంథాలు వెలువరింసజేయడానికి (బిటిష్ము పభుత్వం పూనుకొన్నరో జులలో 
ఈయన రచనలుచేశాడు. మదరాసు పాఠశాలల పు స్తకసంఘానికి ముఖ్యుడుగా ఉండేవాడు, 
చర్మిత, భూగోళాది గంథాలు వచనంలో |పచురించాడు, (వ. వా-58) 
వెన్నెలకంటి నూరన్న 
కాలం : (కీ.శ. 18వ శతాని పూర్వార్థం, 
| స్థలం వ గుడ్తూరు (నెల్లూరు (పాంతం-) 
రచన : విషు పురాణము. 
అమరయామాత్యుని పుత్రుడు. సూరనార్యుని పౌతుడు, 
విశిష్టత : డ్రీశ. 18 శతాబ్ది పూర్వార్థంలో ఉదయగిరి రాజధానిగా, కటక 
. [పభువులయిన గజపతులవల్లి, విజయనగర పాలకులవల్ల గౌరవ చిహ్నాలు పొంది 
= రాజ్యుం చేసిన రావూరి బసవరెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి తన కృతిని అంకితం 
ఇచ్చాడు. సూరన పూర్చులు (పోలయ వేముని వద్దఅనపోతుని వద్ద గౌరవం పొందారు. 
జక్కన పూర్వకవి స్తుతిలో ఇతన్ని పేర్కొన్నాడు. ధర్మ [పతిపాదకమైన విష్తుపురా. 
ణాన్ని సుబోధకమైన సరళ రీతిలో ఆం|ధ్రీకరి: చాడు, (తె.వి స-థ) 


(పాచీన సాహీ త్యము 10817 


"వెన్నెలకంటి సూరామాత్యుడు 
కాలం : కీ.శ, 15వ శతాబ్దం. 
కావ్య పురాణవేత్త. షోడశ కుమార చరిత్ర కృతిపతి. 
కావ్యకర్త వెన్నెలకంటి అన్నయ ఇతని కుమారుడే. ఇతడు సూరా 
మాత్యుని పశ్చిమ చాళుక్య (్రభువై న సర్వజ్ఞ సోమెళ్వరునితోను, జగదేక మల్లునితోను 
పోల్చాడట,. 
వెన్నెల నాటకాలు . 
ఇవి తెలుగు దేశంలో పూర్వకాలం నుంచీ ఉన్న నాటకాలు. పూర్వం (పతి 
వైశాఖ పౌర్హ మికీ, నిండు వెన్నెలలో రెండు మూడు రోజులు ఈ వెన్నెల నాటకాలను 
ఆడుతూ ఉండేవారు. వీటిని “రాస నాటకాలు” అని కూడా పిలిచేవారు. వీటిలో, భజన 
గీతాల మాడిరి ఉండే భాగవతంలోని [భమర గీతాలను పాడేవారు. 


ఈ నాటక (ప్రదర్శనకు _ వెన్నెలలో ఇసుక దిబ్బల మీద తులసి కొమ్మలు 
పాతి, తులసి కొమ్ముల చాటున గోపికాలీలలను [పదర్శించేవారు. తులసి అంపే బృంద, 
అందుకే వీటిని దృింద గీతాలు, బృందావన గీతాలు అనేవారు. ఇందులోని నటీనటులు _ 
ఆయా కుటుంబాలకు చెందిన జాల బాలికలు. దీనిబో చాలురందరూ కృషులుగాను, బాలిక 
లందరూ 'గోపికలుగానూ ఒకే రకమైన రంగు బిట్లలు ధరించి ఆభినయించే వారు. 


(నా. ర చ, 
వెలగపూడి కవులు 
కాలం ; (కీ.శ. 18, 17 వ శతాబ్దాలు. 
రచనలు : 1. శ్రీకృష్ణ కర్ణామృతము (వెంగన) 2. గాంగేయోపాఖ్యానము 


(కర్త పేరు తెలియదు) 8. సుమంతోదయము (కర్త పేరు తెలియదు) 
4. అంధ కర్ణామృతము (కర్త పేరు తెలియదు) 5. వ|జభుజోపా 
భ్యానము (కర్తపేరు తెలియదు) 8. సేతు మాహాత్మ్యము (కర్మ పేరు 
తెలియదు 7. దత్తాత్రేయ చరిత (కర్త పేరు తెలియదు) 8. మర్యాద 
రామన్న చరిత (కర్త పేరు కలితుద్లు )ః 
విశిష్టత : ఇందులో మొదటి కృతిని వెంగన్న |వాశాడన్నది స్పష్టం. కీ.శ. 
1700 (పాంతాలలో భానుమద్వి జయం (వాసివ వెలగపూడి కృష్ణకవి తన వంశీయులు 
పై [గంథా ఐసు (వా వాళారనే చెప్పాడుగావి, ఎవరు దేనిని _వాశారో చెప్పలేదు. ఆయితే 
గాంగేయోపాఖ్యానం, సుమంళతోదయం, అఎధ కర్ణామృతం అనే మూడు కావ్యాలను 
వెంగన్న (వాసి ఉంటాడని పండితులు ఊహిస్తున్నారు. 
వీరు గుంటూరు జిల్లాకు చెందిన వారని తెలుస్తున్నది, (ఆరు. ద-8_4) 
ఎలగపూడి కృష్టయామ్యాతుడు 
కాలం వ |కీశ. 18 వ శతాబ్ది పూర్వార్థం. 


1038 తెలుగు సాహీత్య కోశము 


సలం * పాండ్య మండలం. 
రచనలు : 1. భానుమద్విజయము 2. మాలినీ మాధవీయము 8. గౌళికాశాస్రము 
1. యోగళాస్త్ర శతకము (చతుర్విధ కంద శతకము) ౮. వేదాంత 
సార సం|గహ శాస్త్రము. 
_ చాటుకృతులు మరి కొన్ని. 
గురువు : దక్షిణామూర్తి అవతారమని (పసిద్ధి చెందిన రామచం[వ పరమహంస, 
నరహరి మంతి కుమారుడు. విజయరంగ చొక్కనాథుని దండనాధుదై న 
సాబయా మాత్యుని మేనల్లుడు. బహు ఖాషా కోవిదుడు. |పౌఢంగా రసవంతంగా కవిత 
చెన్న నేర్చినవాడు. మధుర సంస్థానంలో కృష్ణయామాత్యుని తర్మడ్‌, బంధువర్గమూ, 
ఉన్నత పదవలలో ఉండేవారు. సాంబయామాత్వుని కుమారుడై న గోవిందామాత్యుడు 
శివరామయ్య మంతి తనను కావ్య రచనకు (పోత్సహించినట్లు కవి చెప్పుకొన్నాడు. 
కవి రాజ కుటుంబానికి, ఉన్నతాధికార వర్గానికి చెందినవాడై ఉండటం వలన, 
ఇతవి కృతులలో రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ నిర్వహణలోని లోటుపాట్లు [పతి 
బింబిస్తున్నాయి. చార్మితకంగా ఇతని కృతులు అమూల్యమైనవి. పె కృతులలో భాను 
మద్విజయం ఒక్క_కే నేడు లభిస్తున్నది. 
ఇతని రచనలన్నీ భగవదంకితాలే. శంకరుడే న్వయంగా కృతిపతిత్వాన్ని 
కోరినట్లు కవి చెప్పుకొన్నాడు. 
(పాఠమూ, రసవత్తరము అయిన కవిత్వం చెప్పాడు. (వ. దే.వా-889) 
వెలగపూడి వెంగన్న 
కాలం ' [కీ శ. 16వ శతాబ్దం. 
ఫలం . గుంటూరు మండలం. 
గురువు : కృష్దాశయుడనే యోగి. 
రచన : (శ్రీకృ ష్టకర్ణామృతము (చంపువు). 
మూలం : సంస్కృత (శ్రీ కిష్టకర్ణామృతమ్‌. 
కర : లీలా శుకసామాంతరంతకో ఉన్న బిళ్ళ మంగళుడు, 


విశిష్టత ; ఈయన గుంటూరు జిల్లా వెలగపూడి (గామ నివాసి. ఈయన తండి 

పెద్దయామా త్యుడు. వెంగన్నే కాకుండా వెలగపూడి వంశీయులు తరతరాలనుంచీ కవులనీ, 

వారు (వాసిన కావ్యాలు చాలా ఉన్నాయని భాసుమద్విజయ కావ్యకర్త వెలగపూడి కృష్ష 

కవి (16. శ. 1700) అనంతర కాలంలో చెప్పాడు 

ఇతని పద్య మొకటి లింగమగుంట తిమ్మకవి ఉదాహరించాడు. ఇతని రచన 

పలువురి (పశంసలను పౌందిందట. (ద, దే, వా-889) 
వెలనాటి గొంకరాజు మునుగోడు శాసనము 


కాలం : డీ. శ, 1114 |పాంతం. 
శాసన (పదాత * వెలనాటి గొంకరాజు' 


[పాచీన సాహిత్యము 1039 


శాసన|పచేశం * గుంటూరు జిల్లా పెదకూరపాడు ఇలాకా మునుగోడు | గౌమంలోని 


జి నేశ్వరాలయం, 
ఈయన చందవోలు (గుటూరు జిల్లా) రాజధానిగా రాజ్యం చేసిన వెల 
నాటి చోడవంశీయుడు. శాసనం జిశేశ్వరాలయం దగ్గర ఉండి, కొదిట్రి ఆనాడు జై నమతం 
(పచారంలో ఉన్నట్లు చెప్పవచ్చు. | (కె, క్‌. చ_184) 
వెలనాటి చోడుని కాసనము 
కాలం : కీ శ. 1160 ప్రాంతం, 
శాసన[పదాత ఏ వెలనాటి చోడుడు. 
శాసనంలో [పస క్రమైనవారు ! వీరరాజేం[దచోడుడు, గొంకరాజు కుమారుడు. 
(పస్తావిత ప దేశం : ఆంధ భూతలం. 


శాసనవిషయం : దీనిలో 1 మత్తేభం, 1 చంపకమాల ఆసమ్మ గంగా ఉన్నాయి. 
మొదటివద్యంలో వీరరాజేందచోడుని ప్రశంస, రెండోపద్యంలో గొంతరాజుకుమారుని 
_పశంస ఉన్నాయి. గొంకరాజు కుమారుడు ఎవరో శ|తురాజును చంపినట్లు దీవివల్లి 
తెలియన స్తున్నది. దీనిలో ఆం|ధ్రదేశం [పస క్రం, (తె. క. చ_294) 


వెలనాటి చోళరాజ _పశంసన శాసనము 
కాలం ; (కీ. శ. 1158 సాంతం, 
శాసన|ప్రదాత : వెలనాటి చోళరాజు, 
శాససవిషయం: శాసన|పదాత ఎన్నోచెరువులు తవ్వించినట్లు,స తా లుకట్టించినట్లు, 
ఎన్నోఅ!గహారాలు దానంచేసినట్లు, కోటిశివాలయాలు కట్టించిసట్లు, నూరుయాగా లుచేసినట్లు 
ఈకాసనం వల్లి తెలు స్తున్నది. పై నఇచ్చిన దొనధర్మాలస్టితిని ఎవరయిన చెడగొడితే 
ఆపాపాక్కుడు (కిమియై జన్మిస్తాడని శపిస్తూకూడా పద్యమున్నది. దీవిలో 2చంపకమాలలు 
1 కందపద్యం ఉన్నాయి. (శె. క్‌, చ-2/1) 
ఆలనాటి పృధీశ్వరుని పిఠాపురం శాననము 
కాలం : డీ. శ. 1188 (పాంతం. 
శాసన|పదాత ౩ వెలనాటి చోడపృుథ్వశ్వరుడు. 
(పస్తావితస్థలాలు : పిఠాపురం, తూర్చుగోదావరిజిల్లా నవఖం|డవాటి, కోటపురి_ 
గుంటూరుజిల్లా అమరావతి|పాంతం౦, 
నయం ; వృర్స్వీశ్వరుడు నవఖండవాడ (కమ్మనాడులో నిది (గామాన్ని 
సిన కుంతీమాధవస్వామికి ఆర్చించినట్లు పైశాసనంనల్లి తెలుస్తున్నది 
((పోలునాటీలో మాడా వేరొక నవఖండవాడ ఉన్నట్లు పసండితాభి పాయం.) 
(తె. క. చ-282) 


కిఠతాపరంలో 26 


"తి లనాడు 
ఇది గుంటూరు మండలంలోని కమ్మనాటికి ఉత్తరంగా; కృష్టామండలంలో దివి 


1040. తెలుగు సాహిత్య కోశము. 


తాలూకా: గు౫టూరు _ రేవల్లై తాలూకొలు, స త్తెనపల్లి తాలూకాలో పల్నాటికి తూర్పు 
భాగం, బాపట్ల తాలూకాలో ఉ త్రరభాగం, తూర్పున సము] దమున్న [పదేశము. దీనిలోని 
[గామాల సంఖ్య ఆరు వేలు. దీవిని దుర్ణయ వంశీయులయిన రాజులు చోడ నామంతో 
సరిపాలించారు.. -.దీనికి రాజధాని ఇప్పటి చందోలు (గుంటూరు జిల్లా. రాజధాని 
పూర్వపుపేరు ధనదుపురము లేదా సనద|పోలు. ఈ నాడునుంచి వచ్చిన వారినే వెలనాటి 
వై దికులని, ఆరువేల నియోగుఅని వ్యవహరిస్తారు. ఒకవ్వుడు ఈ నాడుకు. రాజధావిగా . 
ధరణికోట కూడా ఉండేదట. . (సం.ఆం.వి.కో-ర) 
వెలిగందల కందన మంతి 
కొలం : కీ.శ. 15 శతాబ్ది పూర్వభాగం, 
స్థలం 2 తెలంగాణాలోని సబ్బిమండలం. 
ఈయన సవ్బిమండలం (పలువైై న ముష్పయ భూపాలుని మ మడికి 
సింగన విరచిత పద్మపురాణో త్తర ఖండ కావ్యానికి కృతిభ ర్ర. (వా.చ-88) 
చెలిగందల Ms 
కాలం ఏ క్రీశ. 1400-1500 |పాంతం. 
స్థలం : వెలిగందల (కరీంనగరు జిల్లా)... న. 
రచన : భాగవతము (ఏకాదశ ద్వాదశ స్కంధాలు).. | 
దిమ్మెర పోతనకు ఈ కవి శిష్యుడని చెప్పుకొన్నాడు. పోతనకు సమకాలికుడో 
అనంతరకాలంవాదో అయి ఉంటాడు. మహాభాగవతంలో ఏకాదశ ద్వాదశ స్కంధాలు 
"వాళాడు, ద్వితీయ స్కంధంలో కూడా $2వ పద్యం నుంచి నారయ్య రచన ఆనే (పవాద 
ముంది. పోతన కవితకు నారయ్య కవితకు చాలా తేడావుంది. రచనలో ఉత్తేజకరమైన 
కథనం లేదు. హరిభట్టు [గంథంలో నుంచి కొన్ని పద్యాలు తీసుకొని లేఖకులు నారయ్య 
రచనలో చేర్చారని పండితులు నిర్ధారణ చేశారు. కొన్నిచోట్ల పోతన వాసినట్లు 
నారయ్య కూడా గారడీ కవిత |వాశాడు, we కాడు. వ్యాకరణ దోషాలు ఉన్నాయి. 
_(ఆరుద_్ర) 
వెలిచేరు వేంకటరామ |_పధాని 
కాలం ౩ క్రీశ. 18వ శతాబ్దం. 
రచనలు: 1. బాణాసుర యుద్ద నాటకము. 2. విజయలక్ష్మినరసింహ విలాసము 
శ. వియన్నదీ పరిణయము. 4. పంచ వింశతి శతకములు. 0. బాణా 
సుర యుద్ధము (నాటకము) 6. కృష్ణారున సంవాదము ((పదింధము 
వెలిచేరు జగ్గయ్య కుమారుడు. ఇతడు 1725కు ముందువాడనీ, 185 0 
(పాంతం వాడనీ భిన్నాభి పాయాలున్నవి. (యువా.చ-40) (శ.క,చ-712) 
వెలిదండ్ర అళఘరి కవి 
కాలు : కీ.శ. 18న శతాబ్దం. 
స్టలం : 'పాండ్య మండలు. 


(పాచీన సాహిత్యము 1041 


రచన : సువంతా కల్యాణము (సుదంతా పరిణయము). 
విజయరంగ చొక్కనాథుని కాలం (క్రీశ, 1704-81) నాటి వాడు, పెద 
రాఘవార్యుని కుమారుడు, ా0గళార్యుని పౌ(తుడు. వెలిదండ్డ వెంకటపతి ఇతని 
వెదతం|డి. విజయరంగ చొక్కనాథుని [పోత్సాహంతో ఇతడు సుదంతా పరిణయం 
రచించి శ్రీరంగ పతికి అంకితం ఇచ్చాడు. ఇతని కవిత హృదయంగమంగా ఉంటుంది. 
(ద. దే.వా_897) 
వెలిదండ్ల వేంకటపతి 
నామాంతరం : అచ్చతెనుగు వెంగన్న. 
కొలం : క్రీశ. 1740 |పాంతం. 
స్థలం ఏ ప్రళయ కా వేరి (చెంగల్పట్టు జిల్లా పులికాటు). 
బిరుదు : కవిసార్వభౌముడు. 
రచన ; రాధామాధవ సంవాదము. 


తిరువేంగళార్యుని స్మతుడు. అచ్చతెనుగులో కృతి సహ్మసము రచియించి 
అచ్చతెనుగు వెంగనగా (ప్రసిద్ది పొందాడట. నేడవి ఆఅలభ్యాలు. ఇతని ఇంటిపేరుకు 
వెలిగండ్ల. వెలిదిండ్ల అని పాఠాంతరాలున్నాయి. 


ఇతని కవిత్వం హృదయంగమంగా ఉంటుంది. (ద.దే.వా_498) 


వెరివెల గౌతమరాజు 
కాలం : డ్రీ.శ. 18 వ శతాబ్దం, 
సలం ఏ విశాఖ మండలం. 
రచనలు : తెలియరాలేదు. 
సండితకవి. రేకపల్లి సోమనాథ కవికి ఆంధ్ర ఛందళ్ళాస్తారిన్ని చెప్పిన గురువు... 
(క.త_18_82) 
వెలుగోటి యాచమ నాయడు 1 
కాలం : (కీ.శ, Its శతాబ్దం, 
సాహిత్య పోషకుడు. కర్ణాటక స్నామాజ్యపు రాజకీయాలలో [ప్రముఖ పాత్ర 
వహించిన వెలుగోటి నాయకరాజు. తంజావూరి రఘునాథరాయల సమకాలికుడు. అనఘం 
కొండయ్య అనే కవిని పోషించి అతనికి అభినవదండి అనే బిరుదు |ప్రసాదించినట్లు 
రుక్మావతీ పరిణయం నుంచి తెలుస్తున్నది. (ఆరుుద-10-_£04) 


వెలుగోటి కుమార యాచమనాయడు 
కాలం : డీ. శ, 17771804 మధ్యకాలం. 
సలం : వేంకటగిరి (సంస్టానాధిశుడు),. 
(ఇ ® 
సాహిత్యపో షకుడు. కృతిపతి. పారిజాత (ప్రబంధము, మణీ మంటప (పభా 
వము, లీలావతీ దండకము, తిరునాళ్ళ దండకము ఇతనికి అంకితాలు, 


1042 తెలుగు సాహిత్య కోశము 


వేంకటగిరి సంస్థాన పాలకులలో 25వ తరంవాడు. ముడుంబి అప్పయదీక్షి తులు, 
నరుకూరి నారాయణప్పృ, ధూర్జటి లింగరాజకవి వంటి ప్రముఖులు వీరి ఆ(శితులు, కస్తూరి 
రంగప్ప ఈతనిని దర్శించి నవ రత్నములను చెప్పి గౌరవింప దిడ్డాడట. నారాయణప్ప 
(వాసిన పారిజాత (పబంధ యక్షగానం, ధూర్జటి లింగరాజకవి కృతమైన మణిమంటప 
_గ్రభావము పట్టాభిరామయ్య కవికృతమైన లీలావతీ దండకము, అజ్ఞాతకవి కృత మైన 
తిరునాళ్ళ దండకం మొదలగు [గంథాలను అంకితం కొన్నవాడు. 
(ఆం. సం. సనా_468,459) . 
వెలుగోటి బంగారు యాచమనాయడు 1 
కాలం వ |కీశ. 17651777 మధ్యకాలం. 
స్థలం : వేంకటగిరి సంస్థానం. 
చూ. బంగారు యాచమనాయడిు, 


విషమాయా విలాస కృతిపతి. వెంకటగిరి సంస్థాన పాలకుల వంశంలో 24వ 
తరం వాడు. సాహిత్య పోషకుడు. విష్తుమాయా విలాన కర్త ఆయిన “రోసనూరి 
వేంకటపతి”ిని పోషించినవాడు. (ఆం.సం సా_458) 
వెలుగోటి బంగారు యాచమనాయడు 1 
కాలం : డ్రీశ. 1804_184b ప్రాంతం. 
సలం * వేంకటగిరి (సంస్థాన పాలకుడు, . సే 
శత ఘంటం రంగన్న రచించిన “హేమవతీ దండకం' కృతిపతి. సాహిత్య 
పోషకుడు. ఈతడు వేంకటగిరి పాలకులలో 28 వ తరానికి చెందిన వాడు. సాహితీవేత్త 
(ఆం,సం, సా_480) 
వెలుగోటి రాయ మహెందుడు 
కాలం : (కీ.శ. 17వ శతాబ్దం, 
స్థలం : వెంకటగిరి సంస్థానం. 
సాహిత్యపో షకుడు, కృతిపతి, 
ఇతడు “వేంకటగిరి” విర్మాత అయినట్టి వెలుగోటి వెంకటా[ది కుమారుడు" 
వెలుగోటి లింగమాందికా రాయపల పౌ తుడు. సాహితీ|పియుడు. రేటూరి రంగరాజ 
కృతి మైన భానుమతీ పరిణయ [పబంధానికి కృతిభ ర్త. వెంకటపతి రాయల కాలంలో 
(పసిద్ధుడైన కస్తూరి రంగప్పనాయనికి ఈతడు పెదతం|డి మనునుడు, (అ.సం.సా_ 468) 
వెలుగోటి వారి వంశావళి 
కర్తలు : వివిధ కాలాలలోని భట్టు కవులు. 
ఇది సద్యమయమైన [గంథు. రాచకొండ_దేవరకొండ_ వేంకటగిరి రేచర్ల 
వంశీరాజుల చరితను, శౌర్య పరాాకమాదులను, దానకార్యాలను తెలిపే గంథం, పూర్వం 
భట్లురాజూలు చెప్పిన పద్యాలన్నీ దీనిలో కూర్చి ఉన్నాయి, ఇది తరతరాల రెచ ర్ల వెలమ 


ప్రాచీన సాహిత్యము 1040 


నాయకుల చరితను తెలుపుతున్నది. ఎంత చిన్న రాజైనా, ఆతని పర్మాకమాన్ని 
వి సృతంగా వరించిన పద్యాలు దీనిలో కోకొల్లలు. దీనిలోని కొన్ని పద్యాలు చరిత 
కారులకు బాగా ఉపయోగపడాయి. మరికొన్ని పద్యాలలో చెప్పిన విషయాలు సమ్మశక్యం 
క 

కాకుండా ఉన్నాయి, 

పూర్వకాలం నుంచీ భట్టుకవులు చెప్పిన పద్యాలన్నిటిని 'వేంకటగిరి రేచర్ల 
[ప్రభువులు చాలా జ్యాగత్తగా భదపరిచారు. అతిశయో కులున్నప్పటికీ ఆస క్రికరమైన 
(గంథం, | (రె.రా.చ 


వెలుగోటి వారు 
వీరు నెల్లూరు మండలంలోని వేంకటగిరి నేలిన (ప్రభువులు. ఈ [ప్రభువులను 
కీ రిస్తూ మంచెళ్ళ కృష్ణకవి మొదలయినవారు చాలా చాటువులు చెప్పారు. 
(చా. ప, ర) 
వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచమనాయడు 
నామాంతరం : విద్వత్క్యుమార యాచేందదులు. 
కాలం : [క శ, 1895-1748 [పాంతం, 
స్థలం : వేంకటగిరి (సంస్థానాధీశ్వరుడు). 

విగ్య్వత్కు మార యాచేం[దులుగా (పవ్యాతుడు. 

వేంకటగిరి సంస్థాన పాలకుల కోవలో 28వ తరానికి చెందినవాడు. సంస్కృ 
తాం, ధ భాషా పవీణుడు. సాహితీ మర్మజుడు. | గంథక రగా, కారయితగా | పసిది 
షు. టా. కాళికాదేవి ల కాళహ స్త జాన pee 
ఒక “అష్టకం”, ఒక చూర్ణిక (వాశాడట ఇవి సంస్కృత భాషలో (వాసినట్లు తెలుస్తు 
న్నది. 

“చతుష్షష్టి విద్యా సంగహూ కర్త అయినట్టి పురుషోత్తమ పండితుడు, 
విమ్మమాయావిలాస కర్త రోసనూరి వేంకటసతికవి మొదలగు వారు ఈతని ఆస్థాన 
విద్వాంసులు. తెట్టు (గామవా స్తవ్యుడైన “మోచర్ల వెంకన్న కవి ఈ [పభువును 
దర్శించి తన అభీష్టం నెర వేర్చుకున్నాడట, వెంకన్నకవి సోదరుడైన మోచర్లదత్తప్ప 
వెంకటగిరివారి ఆస్థానకవి. (ఆం. సం, సా_455-456) 


"వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేందుడు 
కాలం : డీ. శ. 18821892 |పాంతం. 
స్థలం 1 వేంకటగిరి (సంస్టానాధీశ్వరుడు), 
రచనలు : 1, గీతార్డసార సం గహము 2. నాస్తిక ద్వాంతి భాస్కరము 8. నిర్గుణ 
వాద నిరాకరణము 4. మనస్సాక్ష్యము $5. రత్నషట్కాంగుశీకయము 8 
సందిగ్ధ త త్త పరాద్ధాంతము 7. సభారంజని 8, సర్వమతసార సం|గహము 
9. సహేతుక నీతి శాస్త్రము 10. హిందూమత విరోధ భంజని. 


1044 తెలుగు సాహిత్య- కోశము 


శృంగార కల్పవల్లి కి కృతిపతి. వేంకటగిరి సంస్టానాధిపతి. రాజకవి. వేంకటగిరి 
వారి వంశంలో, రనార్హవసుధాకర కర్త సర్వజ్ఞ సింగ భూపాలుని తరువాత అంతటి కీర్రి 
(పతిష్టలు- పొందినవాడితడే. విద్యాపర్మిశమలోను, విద్వజ్ఞన పరి శమలోను వేతృత్వముగల 
వాడు. కృతిభర్త కృతికర్త కూడ. బహుశాస్త్రవే త. ఇతని రచనలు అన్నీ ఇంచు 
మించుగా తాత్త్విక రచనలు. వ్యావహారిక భాషకు ఆత్యంత సమీపంలో ఉన్న సరళ 
[గాంథికంలో [వాయబడ్డాయి. 

వీరి ఆస్టానంలోనవి విద్వత్క_ వులలో గోపీనాథము వేంకటకవి [పముఖుడు, 
తర్యభూషణ౦ వేంకటాచార్యులు, గన్నవరం అనంతకృష్ణ శాస్తు9లు, గరుడాచల సోమ 
యాజులు వీరి ఆస్థానంలోని వారే. (ఆం. సం. సా_460, 481, 462) 


వెల్లంకి తాతంభట్టు 
కాలం వ క్రీ శ. 15వ శతాబ్టి ఉత్తరార్హం. 
స్థలం ; కృష్ణా మండలం. 
రచనలు : 1. ఛందో దర్పణము 2. కవి (లోక) చింతామణి (కావ్యానుశాసనము). 
2. సంశ్షేప భాగవతం (కర్తృత్వం సందేహం) 
ఆం ధలాక్షణీకుడు. అనంతుని తర్వాతి కాలంవాడు. తర్క వ్యాకరణాది 
శాస్తా౦లలో నిష్ణాతుడు. వెల్లంకి ఆనే గామం కృష్ణామండలంలో నందిగామ తాలూకాలో 
ఉంది. అది వీరి నివాసమై ఉం౦డెనేమో అని విమర్శకులు భావిస్తున్నారు. “సులక్షణ 
సారము” అనేేగంథం ఇతవి రచనగా ముదిశమై [ప్రచారంలో ఉంది కాని ఆది 
ఇతనిదికాడు. సంక్షేప భాగవత కర్తృత్వం కూడా నిర్భారితం కాలేదు. 

ఈయన |గంథంలో పిల్ల లమ్మరి పిన వీరన వరకు ఉన్న కవుల [గంథాలనుండి 

ఉదాహరణలున్నాయి. (క. స_717) 
వెల్లంకి నూర్యరాయడు 
కాలం : డీ. శ, 19వ శతాబ్దం. 
స్తలం 2 తిరువూరు. 

“రాధికాపరిణయము కృతిపతి. ఇతడు తిరువూరు జమీందారు. వేంకటగిరి 
పాలకుడై న సర్వజ్ఞ కుమార యాచేందునికి బావమరిది. గోపీనాథం వేంకటకవి రచించిన 
రాధికాపరిణయం ఇతనికే అంకితం ఇవ్వబడిందని కొందరి అభి్మిపాయం. 

(ఆం: సం. సా_488) 
'వెల్లంటి కనవ రాజు 
కాలం : (కీ. శ, 18వ శతాబ్దం పూర్వార్థం. 
స్టలం న కార్వేటి నగరం. 

సాహిత్య పోషకుడు. బుగ్వేది వేంకటాచలకోవి రచించిన చంపూరామాయ 

ణాన్ని అంకితం తీసుకున్నాడు. (క. త_18_117) 


| పాచీన సాహిత్యము 1045 


చెల్లికి గంగాధర మంతి శాసనము 
కాలం : క్రీ శ. 1117 |పాంతం, 
శాసన పదాత/రచయిత ఏ, గంగాధర మం తి. 
(పస్తావిత స్థలాలు : వేగీసముండలంలోని వెల్ల ౦కి పురం, సబ్బిమండలం. 
శాసనవిషయం : ఈయన (కీ. శ. 1158 నుంచి (కీ. శ. 1195 వరకు 
పాలించిన కాకతీయ రద దేవుని కాలంలోనివాడు. తాను చేయించిన కొర్యాలనన్నింటిని 
చాలా పద్యాలలో [వాసి శాసనం చేశాడు. 
గంగాధర మంతి మొదట కాకతి [పోలరాజుచే ఓరుగల్లు రాజ పాసాద రక్ష 
కుడుగా నియమితుడై , తరవాత రు|దదేవుని దగ్గర మహా నియోగ పదవి పొందాడు. 
చాలా దాన కార్యాలు చేశాడు. ఈయన మంచి కవి. 4 పద్యాలను తృతీయాంతాలుగా 
చెప్పాడు. దీనిలో 82 పద్యాలు, చివర కొంత గద్య ఉన్నాయి, (తె క. చ-280-0060) 
వెలలూరి లింగన మంతి 
“ఇట. 
కాలం ౨ డీ: క్ల 19వ శతాబ్దం, 
రతన. 2 సరసాం|ధ హృ త్తరత్నాకరము. 
వేదాంత తర్కం వ్యాకర ణాది శాస్తా౨ల్లో నిషాతుడు. 
లీ తోలి) లం 
వెల్లాల నరసింగ కవి 
కాలం : డీ. శ. 19వ శతాబ్ది పూర్వార్ణం. 
రచన : సుభాషిత |తిశతి (ఆం|ధీకరణం), 
భ_ర్హృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత (తిశతిని ఆం ధికరించాడు. 
ఇతని ఆం; రీకరణంలో, “వెల్లూరి వేంకటాచల రమణా” అనే మకుటం ఉన్నది చిన్న 
కంద పద్యాలలో భావాన్ని చక్కగా ఇమిడ్చి చెప్పాడు. (శ. త్‌ చ_796) 
వెల్లాల రాఘవ జోస్యులు 
కాలం : కీ. శభ. 18-19 శతాబ్దాల నడిమికాలం. 
స్టలం : అయ్యవారిపల్లె (జట|పోలు సంస్థానం). 
జట[పోలు సంస్థానంలోని అయ్యవారిపల్లె (గ్రామం పండితులకు నిధి. ఈ 
విద్వాంసుడు కూడా ఆ [గామ నివాసియే. వివరాలు తెలియవు. (కేశవపంతుల-సం. సా.) 
వెల్లాల శంకర కాస్త 
కాలం న డీ. శ. 19వ శతాబ్దం. 
సలం : అయ్యవారిపల్లె (జట[పోలు సంస్థానం). 
® యా థి 
జట|పోలుకు సంబందించిన విద్వాంసులలో ఒకరు. 2 
వివరాలు తెలియవు. (కేశవపంతుల._సం. సా) 
చలుట నారాయణ కవి 
లభి సలి, 
కాలం : కీ. శ. 1600 ప్రాంతం, 


1048 తెలుగు సాహిత్య కోశము 


స్ధలం ఏ దిమ్మెర . 
రచన : వ|జాభ్యుదయము (_పదింధం. 
ఇతడు బమ్మెర పోతనామాత్యుని వంశంలోని వాడట. ఇతని [గంథంలో 
మొదటి రెండాశ్వాసాలు మాతం లభించాయి. (క. స_111) 


వేంకట కవి 
కాలం ; [కీ శ. 1790_1840 [పాంతం. 
స్టలం * మేరంగి సంస్థానం. 
రచన  ; కార్తిక మాహాత్మ్యము. 
గురువులు : కావేటి వేంకటాఖ్యుడు, (శ్రీివాసార్యుడు. 
గౌరీపతి పు తుడు, తృద్దాఖ్యుని పౌ తుడు. మేరంగి సంస్టానాధీశ్వరు 
,లెన, శ|తుచెర్ల చం|[దశేఖరరాజు, జగన్నాథరాజులకు సమకాలికుడు. ఈ జమీందారుల 


వద దివానుగా ఉన్న మారొ్కొాా౦డ ఆ దియామాత్యునకు ఆ (శితుడు, 
యు 
(ఆం. సం, సా.858_8657) 
వేంకట కృష్ణ కవి 
నామాంతరం : కనకాొ జెట్టి వెంకటకృష్టా జెట్టి. 
కొలం ; డీ. శ, 15వ శతాబ్దం పూర్వార్థం. 
ఆస్థానం ఏ తంజావూరును పాలించిన చివరి మహారాష్ట్ర రాజు శివాజీ (1888-55) 
ఆస్థానం. 
రచన : ళివపారిజాతము. 
ఇతడు బాల్యంలోనే రచన సాగించాడట. తాను శివాజీ మహీపాలుని తెలుగు 
కవినని చెప్పుకొన్నాడు. ఇతర రచనలు లభించలేదు. (దం దే. వా_287) 


కాలం : (కీ. శ. 17వ శతాబం. 
యు 
స్థలం * తంజావూరు. 
రచనలు £ 1. నపేశవిజయమ్‌ (సం) 2. శ్రీరామచం[దోదయకావ్యమ్‌ (నం) | 
ఉత్తర చంపువు (సం) 4. కుశలవ విజయ నాటకమ్‌ (సం) 
శివాజీ (|క్రీ శ. 1884-1719) ఆస్థానంలోని కవి. 'తిరుచినావల్లి, చెంజి 
ఆస్థానాలలో కూడ సత్కరింపబిడ్డాడు. (శారదాధ్వజం-69) 
వేంకటగిరి 
౨. ౨ నామాంతరం * కవిగిరి. 
కాలం : (కీ. శ. 17వ శతాబం. 
టలు 
స్ధలం ఏ; తం౦జావూరదు, 


[ప్రాచీన సాహిత్యము 1047 


రచనలు : 1. రుక్మాంగద చరిత 2.అభినయ దర్పణము 8. ఘటికాచల మహాత్మ్యము 
(పీఠిక మాత మే. 
బిరుదు : విచి తరాయవతంసుడు. 
ఆస్థానం : శహాజీ బంధువులైన విచితరాయనిఆస్థానంలోనూ, తర్వాత 'అళవి 
కుమారుడై న ఖండోజీరాయని ఆస్థానంలో నూఉన్నాడు, శహాజీ ఆస్థానంలో 
(పథ్యాతుడైన దర్భాగిరి రాజాకవి ఇతవి అన్న. 
సత్కారాలు : ఇతనికి ఖండోజీరాయడు ఆర్థసింహాసన మిచ్చి గౌరవించాడట (కృతి 
స్వీకరించేటప్పుడు కావచ్చు). (ద. దే, వా 
వేంకటగిరి (సంస్థానం) 
ఇది నెల్లూరు జిల్లాలోని విశాల భూభాగాన్ని ఆక్రమించిన పెద్ద సంస్థానం, 
(పాచీనమైన పడమటి సంస్టానాలలో పూర్వపు రాజవంశం వారి వశంలో నిలిచిపోయిన 
సంస్థానం ఇది. 


వెలుగోటి వంశీయులై న పద్మ నాయకులు దీనికి అధిపతులు. వీరికి మూల 
పురుమడు చెవిరెడ్డి నామాంతరం కలిగిన పిల్ల లమరి బేతాళ రెడ్డి ఈ చెవిరెడ్డికి 
10 వ తరము వాడు సర్వజ్ఞ సింగభూపాలుడు, ఇతడు తెలంగాణ [పాంతంలోని “రాచ 
కొండ రాజధానిగా రాజ్యం చేశాడు. (శ్రీనాథాది మహా కవులను సత్కరించిన సాహితీ 
వేత్త. 
ఈ వంశంలో 15 వ తరంవాడు “"నిర్వాణరాయప్ప నాయడు”. ఇతడు 
విజయనగర శ్రీకృష్ణ దేవరాయలకు సామంతుడు. వేంకటగిరి పాలకుల వంశకర్శ. 
ఈ నిర్వాణ రాయప్ప నాయడు, అంతకు ముందు యవనులచేత ఆగక్రమింపబడిన “వెలు 
గోడును జ ముంచి, తిరిగి విజయనగర పభువులకు వశం చేశాడట. - అప్పటి నుండి 
వీరి ఇంటి పేరు “వెలుగోటి” వారు అయింది. ఇతని మూడవ కుమారుడై న “కుమార 
తిమ్మానాయడు” ఈ వేంకటగిరి పాలకుల వంశానికి మూల పురుషుడు. ఈ తిమా. 
నాయనికి మూడవ తరం వాడై న "వపెంకటా[ది“ వేంకటగిరి నగర నిర్మాత. అప్పటి 
నుండే “వేంకటగిరి” వీరికి రాజధాని అయింది. 


వేంకటగిరి పాలకులు సాహిత్య సేవలో మిక్కిలి (ప్రసిద్ది చెందినవారు 
కొందరు విద్వత్క-వులె న పాలకులు కూడా ఉన్నారు. ఈ వంశంలో 27 వ తరానికి 
చెందిన “సర్వజ్ఞ కుమార యాచెచదుడు (క్రీ శ. 18821892) స్వయంగా కవి. 
పెక్కు గంథాలను రచించాడు. "గి తార్టసార సం|గహం” మొదలగు వేదాంత 
గ్రంథాల రచయిత. సాహిత్యాభిమాని, _ తర్కుభూషణం వేంకటాచార్యులు, 
గోపీనాథం వేంకట కవి వంటి ప్రముఖులను సమాదరించిి _అ|గహారాదులు 
దానం చేయించాడు. అనేక ధర్మ సత్రాలకు, చేనాలయాలకు భూరి దానాలిచ్చాడు. 
ఈ 'యాచమనాయని'కి ఏడుగురు కుమారులు, ఇరువురు కుమార్తెలు. వీరిలో మూడవ 
కుమారుడై న (శ్రీరంగమన్నారు కృష్ణయాచేం దులను బొబ్బిలి వారికి దత త ఇచ్చారు 
(కీ.శ. 1871 లో). రెండవ కుమారుడై న (శ్రీరామకృష్ణ యాచేం[దుడు |క్రీ శ. 1896 లో 


1048 తెలుగు సాహిత్య కోశము 


పిఠాపురం వారికి దత్మ కుమారుడై నాడు. జట|పోలు రాజా వేంకట జగన్నాథరావు 
గారు ఇతని నాల్గవ పుత్రుడైన “నవనీత కృష్ణ యాచేందులను” దత్తత స్వీకరించారు. 
ఈ |పకారంగా కీ. శ. 19 వ శతాబ్దంలో ఈ కుమార యాచమనాయని సంతతి 
బొబ్బిలి, పిఠాపురం, జట[పోలు సంస్థానా లలో వ్యాపించింది, జ్యేష్ట పుతుడై న రాజ 
గోపాల కృష్టయాచేం[దుడు కీ. శ. 1878 తో వేంకటగిరి అధిపతి అయ్యాడు. ఈ 
వంశంలో అతి [పసిద్ధి గాంచిన ఈ |పభువు (కీ.శ. 1892 లో పరమపదించాడు. 


వేంకటగిరి పూర్వ రాజన్యులలో రేటూరి రంగరాజ కవి [వ్రాసిన "భానుమతీ 
పరిణయము” అంకితం పొందిన రాయడప్ప నాయడును, ముడుంబి అప్పయ దీక్షితుల 
“విష్ణుపురాణం” అంకితం పొందిన కుమారయాచమ నాయడును స్మరణీయులు. 


మండపాక పార్యతీశ్వరశా స్రీ, చిలకపాటి వేంకట రామానుజశర్మ, తిరుమల 
శెట్టి జగన్నాథకవి, ఒడయరు వీరనాగయ మొదలగు కవులను ఈ సంస్థానం పోషించింద. 
ఇక సు|పసిద్దులై న వేదం వేంకటరాయశాస్త్రి, తిరుపతి వేంకటేశ్వర కవులు, అవ్వారి 
సు!బహ్మణ్యకశాస్ర్రి మొదలగు వారంతా ఎప్పుడో ఒకప్పుడు ఈ సంస్థానం వారిచే ఆద 
రింపబడిన వారే. శతావధాని పిశుపాటి చిదంబరశాస్త్రి గారు ఈ సంస్థాన విద్వత్కం వి 
నని చెప్పుకున్నాం. ఈ సంస్థాన పాలకులకు చెందిన రాజగోపాల కృష్ణయాచేం[దుడు, 
ముద్దుకృష్ణ యాచేందుడు, వేణుగోపాలయాచేం[దుడు, గోవింద కృష్ణయాచేం[దుడు మొద 
లగు వారు కవి పండితాభిమానులై ఆంధ సారస్వతానికి ఎంతో సేవ చేశారు. తదనంతర 
కాలంలో ఈ సంస్థానం తక్కిన సంస్థానాల వలెనే అంధ రాష్ట్రంలో అంతర్జీనమై 
పోయింది. (ఆం.సం,సా_ కేశవపంతుల-సం,సా.) 

వేంకట నగాధిప శతకము 
కర్ణ : మంచెళ్ళ కృష్ణకవి. 

ఈ శతకంలో కవి కలియుగ వైకుంఠంగా వాసికెక్కిన తిరుపతి క్షేత 
వైభవాన్ని, కలియుగ ది వంగా ఆరాధింపబడుతున్న వేంక కేశ్వరునికి నామగుణ స్తుతులను 
అభివర్ణించాడు. (శ సా,ని_227 


వేంకట నరసింహ అప్పారావు 
కాలం : కీ శ. 19 వ శతాబ్దం. 
స్థలం : పాల్వంచ, 
ఇతడు పాల్వంచ సంస్థానాధీశ్వరుడై న నారయ్యప్పారావు ముగ్గురి కుమారు 
లలో కడపటి వాడు. శిష్టా వేంకట సుబ్బయ్య |వాసిన “హృదయాభిరామం” అనే 
(గంథానికి కృతిభర్త. గొప్ప సాహిత్య పోషకుడు. (ఆం.సం.సా.) 
వేంకట నరసింహా కవి 
నామాంతరం: అప్పల నరసింహ కవి. 
కాలం : (క్రీశ. 1840 |పాంతం, 


(పాచీన సాహిత్యము 1049 


చూ. పక్కి. వేంకట నరసింహ కవి, ... (క.న_241;. శ.సాఎవి.881) 
వేంకట నాథ శతకము (అలభ్యం) 
కర్ణ ఏ మంచెళ్ళ కృష్ణకవి. 
ఈ కవి రచించిన వేంకట నగాధిప శతకం ఒకటి ఉన్నది. అదే ఇది 
కావచ్చును. 
వేంకట నారాయణ కవి 
కాలం : (క్రీ.శ, 19వ శతాబ్ద ౦ పూర్వార్దం. 
స్థలం ఏ హిందూపురం ప్రాంతం. 
రచనలు : రుక్మిణీ పరిణయ నాటకము,మాక్రము తిమ్మయ్య శెట్టి కథా యక్షగానము, 
లేపాక్షి భారత నాటకము. 
ఇతడు లేపాక్షి రామాయణ కర్త వేంకటరాయ కవికి చావ, [గామ కరణ 
మని తెలుస్తున్నది. ఇతని రచనలు సాహితీ వేత్తల (పశంసలు హొందినవట. 
(ఏ.యు_208) 
"వేంకటపతి రాయల దండకము . 
కర్త : తలియదు. 
[కీ శ. [880.42 నడుమ విజయ నగరాన్ని పాలించిన మూడవ వేంకటపతి 
రాయలపై ఎవరో కవి చెప్పిన దండకం. సమకాలీన రాజకీయ విషయాలు ఇందులో 
వేంకట మంతి శతకము 
కర్త ; అడిదము సూరకవి, 
కవి ఈ శతకాన్ని వేంకట మంతి స్తుతి ప్రధానంగా రచించినాడు, ఈ వేంకట 
మంతి విశాఖ మండలంలోని శృంగవరపు కోట జమీందారు అయిన కాశీపతి గారి 
వద్ద దివానుగా ఉండేవాడు. కవి, వేంకట మం|తి మాట విష్ణుమూర్తి వరమువలిె తిరుగు 
లేనిదని, ఆతని వాక్యము బాణము వంటిదని వర్హించిచాడు. గుణ సంపదలో వేంకట 
మం తికి షట్బ[కవర్వులు సాటిరారట  శతకాంగంలో నీతులు ఉన్నాయి. 


(సావి) 
"వేంకట మఖి 
కాలం : కీ.శ, Ics శతాబ్ద ౦. 
సలం ఏ తంజావూరు. విజయరాఘవ నాయకుని ఆస్థానం. 


రచనలు : 1. చతుర్చండి [ప్రకాశిక (సం) 2. కర్మాంత వార్తి కమ్‌ (సం). 
తంజావూరు మం|తియైన గోవింద దీక్షితుని ద్వితీయ 'వృతుడు. ' విజయరానువ 
నాయకుని మం|క్రి. అతని పోత్సాహంతో రచనలు చేశాడు. విజయరాఘవుని సింహాస 
నాధిష్టుని చేసినదితడే అని అంటారు. | (తం.అం.నా-280) 


1050 తెలుగు సాహిత్య కోశము 


వేంకట మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త : లింగమకుంట రామకవి. 
(ఆద |ద_8_ 188) 
వెంకట రమణప్ప 
కాలం : తెలియరాలేదు. 
ఈయన దాన ధర్మాలను, గుణగణాలను కీర్తిస్తూ చక్కని చాటువులు దొరి 
కాయి. చాటుకవి వివరాలు, ఈయన వివరాలు విశేషంగా తెలియరాలేదు. (చా.స.ర.) 
చేంకట రమణ శతకము 
“రచనాకాలం ; (కీ.శ, 19 వ శతాబ౦. 
యలు 
కర్ణ 3 పత్రి రమణప్ప రవి. 
కంద పద్య శతకం. _ వేంకటరమణా: అనే మకుటంకో ఉంది. ము|దితం. 
(క స-181) 
వేంకట రామ విద్యానందుడు 
కొలం ఇ [ శ. 1808. 18909 [పాంత౦. 
రచనలు : 1. కైవల్య నవనీతము. 2, (త్రివర్షదీపిక 8. అర్ధకందములు. 
(తె. వి, స_4) 
వేంకట లక్ష్మీ నరసింహనాయుడు 
కాలం : కీ. శ, 19 వ శతాబ్ది. 
ఇతడు అమరావతి సంస్పానాధీశ్వరుల వంశం (వాసిరెడ్డి) లోని వాడు. ఇతని 
కాలానికి ఈ సంస్థానం కుంఫీణీవారి ఆదీనంలోకి వెళ్ళింది, ఈ వంశం వారసులు కేవలం 
_"పింఛనుదారులుగామ్మాతం మిగిలిపోయారు. ఇతడు వాసిరెడ్డి లక్ష్మీ సతిగారికి దత్తపుత్రుడు. 
_ ఈతని దత్త జననీజనకులు చిరకాలం' కాంచీపురంలో నివసించడం చేత, ఇతనికి కాంచీ 
పుర విద్వజ్ఞనుల సమాగమం వలన బహుభాషాపరిచయం,కావ్యకళా మర్శ్యజ్ఞత సిద్ధించాయి. 
"= - అమరవాది రామకవి ఇతనిచేత పోషించబడ్డాడు. (ఆం. సం, సాం 
sade a 
వేంకటాచల మాహాత్మ్యమ్‌ (సం) 
కర్త * తాళ్ళపాక అన్నమయ్యా, 
కాలం : (కీ.శ. 15వ శతాబ్దం. 
ఈ (గంథాన్ని అన్నమయ్య సంస్కృతంలో 1వాళాడు. ఈ కథ వరాహ 
పురాణంలో అంతర్భాగంగా ఉంది. (ఆరు.ద-6) 
వేంకటాచల మాహాత్మ్యము 
కాలం. : డీ: శ.19 వ శతాని. 
లు 
4 గక్షర్త: వ శివ్ణ కృష్ణమూ ర్రిశాస్తి. 


(పాచీన సాహిత్యము 105! 


పౌరాణిక గంథం. తిరుపతిక్షే తమహిమ వర్ణితం. 
(వీరేశలింగంపంతులు-సమ|గ పరిశీలన) 
వేంకటాచల మాహాత్మ్యము 
కవయి|[తి : తరిగొండ - వేంకమాంబ. 
ఇది వేంకటగిరి | పాశస్త్యాన్ని వర్షించే పద్యకావ్యం. ఈ కాన్యంలో కవయితి 
శృంగారవర్షన తాను చేయలేనని, శృంగారం పేర అసభ్యవర్ణన లు ఆసలే చేయజాలనని 
శ్రీకృష్ణునికి సముచిత రీతిలో విన్నవించింది. కావ్యంలో అనుచితమైన వర్హనలులేపు, 
కొంత పాండిత్యం కవయి తికి ఉన్నప్పటికీ వినయాన్ని ఈ కావ్యంలో (పదర్శించింది, 
కవయి (తి తాను విద్యాధికురాలను కొదనీ, తన కావ్యాన్ని ఆదరించమని పండితులను 
వేడుకొన్నది. 
సంస్కృత వరాహ భవిష్యోత్తర పద్మపరాణాలిలో వచ్చిన వేంకటాచల 
మాహాత్మ్య |పశంసలు ఈ |ప్రబిధానికి ఆధారం. వేంకటా[ది [పభావాన్ని తెలపటానికి 
చెప్పిన మాధవుడనే |బాహ్మణయువకుని కథ ఇందులో ఉంది, Po 
ఈ|బాహ్మణకుమారుడు యౌవన మదంతో చేయరానివనులై న పంక ప 
చేసి, చండాలకన్యను కూడా కామించి, చివరకు వేంకటా చలక్షేతంలో ౩ ముక్తి పొందుతాడు. 
అల ఫ్‌ అ 
పద్మావతీ-శ్రీనివాసుల కళ్యాణం చక్కగా వర్ణితం. స్త్రీల హృదయాలలోని 
బాధ, ఆత్మాభిమానం, ఆత్మగోపనం అతిసున్నితంగా వరి తాలు. 
(సా. చ. స_284, 280) 
వేంకటాచల యాతాచరి తము తం 
కర్త చూ, మతుకుమిల్లి నరసింహశాస్త్రి. 
ఆం|ధకావ్యం. తిరుపతియా తను వర్షించే రచన... (అం. ర. 20) 


వేంకటాచల రమణ శతకము 
నామాంతరం : శ|తుసంహారశతకము, 
కర్త తెలియదు. 


ఇది చారిత్రక శతకం. ఈ శతకం తురుష్కులు ఆంధ్రదేశంలో హిందూ 
దేవాలయాలను ధ్వంసు చేసేటప్పుడు విరచితం. ఇందులో చిత్తూరు, నెల్లూరు మండలాల 
లోని దేవాలయాలను దోచుకొనేటప్పుడు జరిగిన తురుష్క విధ్వంసక టప వర్షితం. 
సింహా ది నారసింహ,భ|దగిరి శతకాలవలె రచన జరిగింది. వారి దుశ్చర్యలకు తట్టుకోలేక 
కేతద్రైవాలు ఊరు వదలి పారిపోయినట్లు చాలాబాధళో కవి చెప్పాడు. రచన న్న 


చక్కగా ఉ౦ంటు౦ది, ster 0 [కసా వి 
వేంకటాధ్వరి . 
కాలం న (కీ. న్‌, 18 వ శతాబ్ధి. అప రం | న. సర 


స్థలము ; కాంనీపరము, 


1052 తెలుగు సాహిత్య కోశము 


బిరుదు : శ్లేషయమక చక్రవర్తి. 

రచనలు : 1. విశ్వగుణాదర్శము 2. లక్ష్మసపహ సము క. యాదవ రాఘవీయం 
4. ఉ త్ర్తరచరి[త 5. వరదాభ్యుదయ చంపువు -+ి. ఆచార్యపంచాశత్‌ 
7. 1శవణానందము 68. సుభాషిత కౌస్తుభము వ (పద్యుమ్నాన.దము 
10. శృంగారదీపిక 11. సుభ|దా పరిణయము. 

"అన్నీ సంస్కృత | గంథాలే. వీటిలో కొన్ని మా[తమే లభించాయి, 

ఈయన కాంచీపుర నివాసి సంస్కృతకవి, ఈయన |గంథాలలో విశ్వ 
గుణాదర్శం మిక్కిలి (వళ స్తమైనది. ఈయన ఈస్టిండియాకంపెనీ పాలన విధానాన్ని 
వర్ణించాడు. ఆంగ్లేయులు శాదాది (కీయాహీనులని, వారు పరధనాన్ని అపహరించరని, 
అసత్యమాడరని, అఆళ్చర్యకరమైన కాచాది వస్తువులు నిర్మిసారవి, తప్పుచేసేవారివి 
శిక్షిసారవి "చెప్పాడు, ఈస్తిందియాకం పెసీ వారి పాలన కాలంనాటి సాంఘిక పరిస్థితులను 
వివరంగా చెప్పాడు. (లె. వి. స-ళి 

వేంక కేశ శతకము 
కర్త : తాళ్ళపాక (శ్రీనివాసుడు. 

“కమల వసుథశ, సర్వయుగాధిపేశ విమల కశికోటి సంకాశ వేంకటేశ” అనే 
మకుటంతో ఉంది. రచనలో చాలా దోషాలున్నాయనీ అంత (పశ స్తం కావనీ విమర్శకుల 
అధి పాయం, దీన పతి ఆం|ధ సాహిత్య పరిషత్కార్యాలయంలో ఉఊం౦ది. 

( ఆరు[ద- 11.240) 

వెంక కేకాయ్య ధము 

కర్త : గణపవరపు వేంకటకవి. 

కాలం : క్రీ. శ. 17వ శతాబ్దం. 

తెలుగులో మొదటి పద్య నిఘంటువు.సర్వలక్షణ శిరోమణిలోవి ద్వితీయోల్లాస మే 

ఈ పేరుతో (పసిద్ధిపొందింది. మొత్తం 128 సీసపద్యాలున్నాయి. అయిదు వర్గులు గా 
ఉంది. చాలా నిఘంటువులకు ఇది అదర్శం. 

దీన్ని అనుసరించే తెలుగులో పైడిపాటి లక్ష్మణకవి ఆం|ధనామ సం[గహం 
మొదలై న ఇతర నిఘంటువులు వచ్చాయి. 

'వేంకి చేశాం ధంలోని పద్యాలు “* వేంకకపేశొ అనే మకుటంళో కంఠస్థ 

చేయడానికి అనువుగా ఉన్నాయి. ఈ నిఘంటువును శతకమని కూడా ఆంటారు. 

(ఆవడ 11_182) 

వెంకకేకకర్ణర దీక్షితులు 

నామాంతరం : తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు (చూ. 
'వేంక పేశ్వర మాహాత్మ్యము 

కర్త ౩; ములపాక బుచ్చన్నకశాశ్ర్రి. 


[పాచీన సాహిత్యము 1058. 


పద్యకావ్యం. కృత్యవతారికలో కవి తన వంశ విశేషాలు చెప్పుకొన్నాడు. 
రచన చక్కునిది, (క.చ. 8-178) 
'వేంక పేశ్వర వచనములు 
రచనా కాలం : (కీ.శ. 1408-1058 | పాంతం. 
కర్త ఏ తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు. 
విశిష్టత : పూర్వం సింహగిరి వచనాలు |వాసిన పద్ధతిలో నే ఈ వేంకటేశ్వర 
వచనం కవిః | వాశాడు. (తే. వి.స_కి) 
'వేంక కేశ్వర విలాసము (అలభ్యం) [ 
కర్త * ఉప్పల సింహా|ది నరసింహాక ఏ, 
ఈ (గంథం దొరకలేదు. పండితులు ఒక పద్యాన్ని చూపుతూ ఇడి వేంక 
"పీశ్యర విలాసంలో విరహ ఘట్టంలోనిదవి చెబుతున్నారు. (చా.ప.ర.) 


వేంక కేశ్వర విలాసము 
కర: చూ, చెళ్ళపిళ్ళ నరసకవి, 
ఈ కవి ఏకాంత సేవాకలాసమనే యక్షగానాప్ని రచించినట్లు తెలియవస్తున్నది* 
అదే వేంకపేశ్వర విలాసం కావచ్చును. (తిరుపతి కవుల కవితా సమీక్ష) 
'వేంక కేుశ్వర శతకము 
రచనా కాలం ౩ క్రీశ, 18వ శతాబ్ది అనంతర కాలం, 
కర్త? ఊడుమూడి సూరపరాజు, 
చంపక మాలలతో ఉన్న శతకం. “ద్వారకా తిరుపతి వేంకటాచలపతీ _ నను 
(టోవుము వేగ (శ్రీపతీ” అనే మక్షటంతో ఉంది. 
'వేంక కేశ్వర శతకము 
రచనా. కాలిం? క్రీ.శ, 1రీవ శతాబ్ది. 
కర్త : తాళ్ళపాక అన్నమయ్య, 
అంకితం ; అలమేలు మంగకు. 

[(సత్యేకత : ఇది “వేంకపేశ్వరా అనే మకుటంతో 105 పద్యాలున్న 
ఉత్పల చంపక వృత్తాల శృంగార శతకం. ఈ శతకంలోని పద్యాన్ని పెదపాటి జగన్నాథ 
కవి [పబం౨ధ రత్నాకరంలో ఉదాహరిఎచాడు. (క త_6) 

వేంక కేశ్వర శతకము 
రచనా కాలం : (కీ శ. 1488-1508 |షాంతం, 
కర్త 2 తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడు. 
(పత్మేకత వ శ్రి తిరుపతి వేంకటేశ్వరుని స్తుతించే శతకం. _(తె.వి.స-8) 


'వేంక పేశ్వర శతకము 
కర = నామయోగి 


1064 తేలుగు సాహిత్య కోశము 


0: Sa: 16వ శతాబ్దం. 
"ఇందులో వెంకటేశ్వరా! అనే మకుటంతో నలభై పంచచామరాలున్నాయి. 
పత్యేకత : శతకకర్త వేదాంత విషయాలను ప్రతిపాదించే పద్యాలను 
చెప్పాడు. యోగి Wis ఎలా ఉండాలో కవి ఈ శతకంలో చెప్పాడు. రతికి ఒప్పవి 
వాడే రాజయోగి అని ఈ శతకక ర్త చెప్పినా, ఈయన ఒకనాడు కాముకుడు. దొరికిన 40 
పంచచామరాలతో ' ఉన్న (పతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్‌ [గంథాలయంలో 
ఉంది." (ఆద = 
'వేంక పేశ్వరాం ధము . 
నామాంతరం : వేంఠటేశాం ధము 
“కాలం : [కీ శ. 17వ శ్రతాబ్ది. 
కర్త ఏ గణపవరపు వేంకటకవి. 
'వేంఠ పేశ్వరుల వేట 
కర్త ౩, తెలియదు. 
“జానపద పొరాణిక గేయం. కథ (పసిద్ధం. 
చూ. పౌరూణిక గేయములు. 
వెంక సేశ్వరోదా హరణము 
రచనా కాలం : |క్రీ.శ, 1493-16658 | పాంతం, 
కర్త : తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు. 
(పత్యేకత : (శ్రీ తిరుపతి వేంకశేశ్వరుని స్తుతిస్తూ వ్రాసిన ఉదాహరణ 
కావ్యం. (తె. వి.స-6) 
వేంగళామాత్యుడు 
కాలం : (కీ.శ. 168వ శతాబ్దం. 
స్థలం : గుంటూరు సమీపం (కొండవీటి సీమ. 
సము[దపు పెదచిన్నన్న కుమారుడు. ఇతని మీద పొత్తూరి గోపన్న ఆనేకవి 
చెప్పిన ఒక పద్యాన్ని అప్పకవి నామాఖండ విశమానికి ఉదాహరించాడు. 
క్రవి గోపన్న పేర్కాన్న ఈయన పేరుమీద వెంగళాయపాలెం అనే (గామం 
వెలిసి ఉండవచ్చు. పొత్తూరు, వెంగళాయపాలెం ఆనే [గామాలు (ప్రస్తుతం గుంటూరు 
తాలూకాలోనే (కొండవీటి సీమ) ఇరుగు పొరుగున ఉన్నాయి. 
(ఆవద 9-265) (అస్పక ఏయం 8-224) 
మ స. 
ఫ్‌ కీ. శ. 1600 (పాంత౦,. 


రచనలు: 1. వివేక సింధువు ( వేదాంత (గంథం 2. ద త్తయోగీం్యద కావ్యము 
(సీస శతకం). 


(పాచీన సాహిత్యము 1055 


విశిష్టత : ఈయన ఇంటిపేరు బళ్శపల్లి వారట. ఇతడు, “వేగి నాటి వంశ 
సయః పారావార నిశా కళ్యతుణ్తి” అని గద్యలో చెప్పుకోబట్టి ఈయనను వేగినాటి 
కొండయ్య _ అవి సాహిత్యకారులన్నారు. కొండయ్యకు ముందే వివేక సింధువును _ 
వచన కావ్యంగా ముకుంద యోగి |వాశాడని చెప్తూ కొండయ్య ఆయనకు నమస్కరించాడు, 
ముకుంద యోగి రచన మహారాష్ట్ర భాషలో ఉంది. ఈ వేదాంత |గంథాన్ని తర్వాత 
తెలుగులో వచన కావ్యంగా కాశీ చెన్న బనవేశ్వరుడచనే కవి వాశాడు. (ఆఠ|ద_9) 
వేగినాడు we es wa మల 
నన్నయ తన భారతంలో చేంగినాటిని పేర్కొన్నాడు. కేతన, ఎ్యరనలు 
కూడా దీన్ని ప్రస్తావించారు. 
భారతానతారికలో* వేంగి దేశమునకు నాయకరత్నంబును బోలి రాజమహేం|దవర 
పురంబునందు” అని, “వేగి విషయాధీశ” “వేగినాధ”, కవేగివల్ల భ” అని రాజరాజ నరేం 
[దుని నుతిస్తూ భారతంలో సూచనలున్నాయి. కేతన “వేగి విషయము” అని, షరా 
_పెగ్గిడ డ్‌ * వేగినాజో అని పేర్కొన్నారు, 
ఈ వేంగినాడు గోదావరి మండలం నుంచి నెల్లూరు మండలం వరకు వ్యాపించి 
ఉన్నది. 
వేంగినాటికి రాజధాని “వే.గి”. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకు 
సమీపంలో ఉంది. ఇందులో |గామాలు పదునారువేలని శాసనముంది. సముదగుప్తుని 
అలహాబాదు శాసనంలో కూడా “వేంగి” పస క్రమైంది. (సం.ఆం.వి,కో_ర్‌ 
"వేటూరి భావనామాత్యుడు. 
నామాంతరం : రెటూరి భావనామాతు్యుడు. | 
కొన్ని గంథాలలో ఇతని ఇంటిపేరు రెటూరిగా ఉంది. rs. 
చెణుగోపాల శతకము 
కర్త “* చూ. కొటికెలపూడి కోదండరామక వి. 
అంకితం : బొబ్బిలి వేణుగో పాలస్వామికి. a + 
వేణుగోపాల _స్తవరూపమైన శతక రచన, “శ్రీ వేణుగోపాలకా” అనే 
మకుటంకో |వాయదిడీంది. (అం. సం. సా_809) 
వేణుగోపాల శతకము 
కర్త చూ, జనార్ధన రంగారాయలు. 
అంకితం : బొబ్బిలి వేణుగోపాల స్వామికి. 
వంద సీసమాలికలతో కూడిన శతకం. “భవ్యగుణజాల వేణుగోపాల బాల" 
అనే మకుటంతో ఉంటుంది. (ఆం. సం, సా_807) 
వేణుగోపాల శతకము 
కర్త ఏ చూ, పోలిసెద్ది వేంకటరాయకవి. 


1006 తెలుగు సాహిత్య కోశము 


కవి వేణుగోపాలస్వామి భక్తుడు. అందువలన వేణుగోపాలశతకమనే సీసపద్య 
శతకం రచించాడు. | (ఆం. సం. సా 
వేణుగోపాల శతకము 
కర ఏ చూ. సారంగపాణి, 
౧... ఈ శతకకర్త కార్వేటి సంస్టానాశితుడైన సారంగపాణియని కొందరి అభి 
పాయం, (ఆం. నం. స్ఫా 
వేడుకోలు విన్నపాలు (అలభ్యం) 
కర్త * విజయరాఘవ నాయకుడు (చూ, 
కవి తన.ఇష్టదై వాన్నుదేశించి చేసిన రచన అయి ఉండవచ్చు. 


(ద. డే. వా-89) 
వేదం పటాఖి రామశాస్త్రి 
ళు 
కాలం : డీ. శ, 1760_1820 [పొంతుం. 
స్టలం * విరూరు (గ్రామం, 
రచనలు ఏ 1. ధాతుమాల 2. పద్యాం[ధ వ్యాకరణము 3 పట్టాభి రామ పండి 


తీయము 4. తిరుక్కురశ్‌ (సంస్కృతం). 


ఏరూరుగామం నెల్లూరుజిల్లా ఆత్మకూరు తాలూకాలో ఉంది. ఇతడు సంస్కృ 
తాం[ధ తమిళాల్లో పండితుడు. ధర్మశాస్త్రవేత్త. వీరిని కుంపిణీ [ప్రభుత్వంవారు 1812 లో 
అం|ధపండితులుగా నియమించారు.చెన్నపురిలోని ఫోర్లుసెయింటు జార్జిక ళాశాలలో సం సృ 
తాం|ధాలలో |పధానో పాధ్యాయుడుగా ఉన్నారు. యఫ్‌. డబ్లూూ. ఇల్లిస్‌ దొరకు (దావిడ 


భాషా పరిశోధనలో తోడ్పడ్డారు. (వ. వా-58) (తె. వి. స_6) 
వేదం వారు 
భారతీయుల పవి|త |గంథమైన వేదం ఇంటిపేరుగా ఉన్నవారు నెల్లూరు 
మండలంలో ఎక్కువగా ఉన్నారు. (భారతి_మా_45_229) 
వేదం వేంకట రమణళాస్త్రి 
కాలం డీ. శ, 19 వ శతాబ్దం. 
రచన ఏ లఘువ్యాకరణము (నరసాపుర వ్యాకరణము). 


సంస్కృృతాం[ ధాలలో విద్వాంసుడు. మదరాసు, రాజమహేం[దవరం, కాకినాడ... 
నరసాపురము, పోడూరు, మొదలైన పట్టణాలలో ఆధ్యాపకుడుగా పనిచేశాడు, 
చాల బాలికల ఉపయో గార్భం లఘువ్యాకరణ [(వాళాడు, ఇది చిన్నయసూరి వ్యాకరణం 


కంట పాచీనం. (తె, వ్యా. వికాసం) 
వెదకవి 
కొలం క్రీశ. ITS శతాబ్ద ౦. 


స్థలం ; శహాజీ రాజపురం, 


[పాచీన సాహిత్యము 1067 


రచనలు : 1. విద్యాపరిణయము (సంస్కృత నాటకం) 2, జీవానందము(సంస్కజృత్‌ - 
నాటకం). 
తంజావూరును పాలించిన శహాజీ (|క్రీ.శ. 18841728) అస్టానంలోనివాడు, 
పె రెండూ వేదాంత విషయ వబోధకాలె న నాటకాలు. ఇవి ఆనందరాయమ భి కృతులుగా 
చెప్పబడుతున్నవి. ఇతడే రచించి ఆనందరాయమఖి పేడ పెట్రాడని అంటున్నారు. 
(ద. దే.వా-170; M.R.T-_82) 
వేదసారము 
“కర్మ : నడిమింటి సర్వమంగశేశ్వరశాస్రి. 
కవి వైదిక వై దుష్యాన్ని తెలిపే గంథం. సమాకాలీనుల [ప్రశంసల నందు 
కొన్నది. 
వేదాంతం వారు 
భారతీయ వేదాంత (గ్రంథ నామాన్ని ఇంటి పేరుగా ఉన్నవారు దేశంలో 
ఉన్నారు. సుప్రసిద్ధులై న కాచిపూడి భాగవతులు, నాట్యాచార్యులప ఈ ఇంటీ పేరుంది. 
(భారతి_మా_ 46.226) 
వేదాంత కాలికావళి (నం) 
కర్ణ 2 తిరుమల బుక్కు పట్టణం బుచ్చి వేంకటాచార్వులు (చూ. 
సంస్కృత వేదాంత గంథం, (కేశవపంతుల_సం.సా,) 
వేదాంత కతి కదంబము 
రచనాకాలం : [కీశ. 19 వ శతాబ్ద ౦. 
కర్మ ఏ; మండపాక రామస్వామికాస్త్రి 
వెదాంత పారిజాత సౌరభమ్‌ (సం) 
కర్మ : సింబార్కుడు. 

- వేదాంత దర్శనంలో పథమ ప్రస్థానమైన బాదరాయణ సూ|తాలకు వాభ్యానం. 
ఛేదాభేదాన్నీ లేదా ద్ర్వైతాద్రై తాన్ని బోధించే గంథం. ఇతని (గంథాలపై (శ్రీనివాసుడు, 
పురుషోత్తముడు, దేవాచార్యుడు, స టీకలు, _వివరణలూ gree 

వేదాంత మంజరి 
కర్త ఏ తలియదు. 

. అంద్వెత వేదాంత విషయ 'పతిపోదక మైన ద్విపద కావ్యం, వనితలకు 
వేదాంత విద్యలో ఆధికారం లేదు కొబట్టి వారికోసం తాను ఆ విషయాలను ద్విపదలో 
గ్రౌస్తున్నానని కవి చెప్పాడు. రచనలో 'వ్యావహారిక పదాలున్నాయి. విషయం సుటబోధ 
కంగా ఉండాలన్నదే కవి [పధానంగా పరిగణించాడు. ఇతడు దక్షిణామూర్తి రి ఉపాసకుడు. 

దీని పతి మదరాసు (ప్రాచ్య లిఖిత పు స్త్‌ 'భాండాగోరంలో ఉందీ. 
(ద్వి.సా.చ-816) 


1068 తెలుగు సాహిత్య కోశము 


వేదాంత రసాయనము 
అంకితం : ధణి దాసమం,| తికి (నిడుమామిళ్ళ దాసయామాత్యుడు. 
కర్త : చూ. మంగళగిరి ఆనందకవి. 
రచనాకాలం : డీ. శ, 1760 ప్రాంతం. 
ఇతివృత్తం : ఏను క్రీస్తు చరిత. నాల్గాశ్వాసాల పద్య కావ్యం. 
కవి కై 9స్తవ మతం స్వీకరించిన తర్వాత ఈ కావ్యం వాశొడట. (గంథా 
రంభంలో సర్వేశ్వర స్తుతి, తర్వాత ఏను, క్రీస్తు, మరియమ్మ మొదలై న వారిస్తుతి ఉన్నాయి: 
హొందూ పురాణాలలో కథలు సూతుడు ళౌనకాది మహర్షులకు చెప్పిన రీతిగా ఈ కథను, 
“సర్వతయ్య” అనే అతడు “జ్ఞానప్ప” అనే వానికి చెప్పినట్లు కవి వాశాడు. 
(క.త- 18-80) 
వేదాంత వార్తికము 
కర్ణ ౩2 పరమానంద తీర్జుడు. 
గురుశిష్య సంవాదరూపక మైన వేదాంత వచన |గంథం. చక్కని వ్యవహార 
భాషలో ఉంది. 
మూలం ; విద్యారణ్యుడు సంస్కృతంలో రచించిన “వేదాంత వార్తికౌని?కి 
తెనుగు సేత, 

ఈ (గంథాన్ని “అశు తార్రోపన్యాసము” ఆనే పేరుతో తమిళ భాషలోనికి, 
చిత్‌ ఘనానందయోగి శిష్యుడు సదాశివయోగి అనువదించాడు. ఈ అనువాదం మణి 
(పవాళ శైలిలో (తమిళ_సంస్కృతములు) సాగింది. (వ.వా_88) 

వేదాంత వ్యవహార సార సం గహము 

కర్త: దత్తాతేయ యోగి, 

థః [కీ శ. 1660 | పాంతం. 
వ్యావహారిక వచనంలో ఉన్న వేదాంత రచన. |గంథక ర్త మహారాషు్రిడై నా 
చక్కని తెనుగులో ఈ రచన చేశాడు. అతని శిష్యులు ఈ రచనలో తోడ్పడి ఉండ 
వచ్చును. (క.స_98) 
"వేదాంత సార సంగహ కాస్ర్రము (అలభ్యం) 
కర్త : వెలగపూడి కృష్ణయామాత్యుడు. 
వచన కావ్యం. కవి అద్వైత వేదాంత వేత్త, దక్షిణామూర్తి మం[తో 
పాసకుడూ కావటంచేత తన రచనలలో యోగ, వహంతం శాస్త్రాలను మిను మిక్కిలిగా 
(ప్రస్తావించడ మే కాక |పత్యేకంగా శాస్తాంలుగా కూడా [వాశాడని తెలుస్తున్నది. 
| (భానుమద్విజయ అవతారిక) (ద.దే.వా-889) 
వేదాంతాచార్యులు, కవితార్కిక 
కాలం (కీ. శ, 1804 (పాంతం. 


(పాచీన సాహిత్యము 1059 


సలం : నిజాం రాష్ట్రం మంచాలకట. 

a లు 

రచనలు ఏ తెలియరాలేదు. 

వీరుదు : కవి తార్కిక. 

ఇతడు దిహు |గంథ నిర్మాతగా, చతు _స్తం[త వేత్తగా (పసిద్దుడు. 
(క.త_12-256) 

"వేదాంతి షణ్ముఖ డాను 

కాలం : డీ: శ. 18వ శతాద్ద౦. 

సలం : కాళహ సి సంసానం. 

థి యత్‌ ® 


రచన : శ్రీరామ వశిష్ట సంవాదము. 
గురువు ఏ నీలకంఠ యల్ల నమందయ్య దేవర, 


ఇతడు గంగయ పుత్రుడు. కాళహస్తి ప్రభువులలో ఒకరై న రాజాదామెర్ల 
కుమార వెంకటప్పానాయని (కీ: శ. 1746_1796) ఆ|శ్రయంలోనివాడు. ఇతని“(శ్రీరామ 
వశిష్ట సంవాడము' కాళహ సి పాలకుల సమాదరణంలో పచురింపబడింది. 
(ఆం.సం.సా_101) 
వేదార్ధ _పకాశిక (సం) 
కర్త ఏ; సాయణాచార్యుడు. 
వేదాలకు చెప్పిన భాష్యం దీనిలో ఉంది. (తె.వి,సం_4_1101) 
చేమగుంట వేంకటాయుడు 
కాలు * తెలియదు. 
ఈయనను నిందిస్తూ చెప్పిన చాటువొకటి ఉంది, విధవ, మగనికి తిథి పెట్టి: 
కథలు విని, తీర్థయా[తలు చేస్తుందని, ఈయన పరమలోభియై దానధర్మాలు చేయకుండా 
“విధవాయ” అయ్యాడని ఈ చాటువు చెబుతున్నది. (చా.ప,ర) 
వేమన 
కాలం : (కీ.శ, 14121480 | పాంతం. 


వేమన జీవించిన కాలం గురించి, అతవి జన్మస్థలం గురించి ఆభి పాయ భేదా 
లున్నాయి. వేమన కదిరి తాలూకా, కటారు పల్లెకు చెందినవాడని కొందరూ, నెల్లూరు 
జిల్లాలోని మూగ చింతపల్లై వాడని కొందరూ, ఒంగోలు తాలూకాలోని మూగచింతపల్లె 
వాడని మరికొందరూ, కొండవీటి వాడని ఇంకొందరూ అంటున్నారు. 


విశిష్టత : వేమన కవిత్వం మనో హరమెనది. “ఈతడు ఆటవెలది [పియుడు. 
యౌవనంలో ఆటవెలది [పియుదై గడీపి, విరాగియై సర్వ సంగ పరిత్యాగియై "వేదాంత 
బోధ చేసేటప్పుడు “ఆటవెలది” |పియుడే అయినాడు. నూటికి 90 వంతుల సద్యాలు 


its, తెలుగు సాపాత్య కోశము 


ఆత్మ సంబోధనమైన “విశ్వదాభిరామ వినురవేమికో చెప్పాడు. ఇతడు ఒక శతకాన్ని 
[వాయాలని సంకల్పించుకొని చెప్పలేదు. ఏక కాలంలో చెప్పలేదు కనుక వస్తెక్యం లేదు. 
భావ పునరావృత్తి, వై రుధ్యం ఇతని కవితలో ఉంటుంది. వేమన పద్యాలలోవి విషయా 
లను స్ట్రూలంగా సంఘ విమర్శనం, మతాచార ఖండనం, సామాన్య నీతి [పబోధంగా విభ 
"జిరద వచ్చు. వేమన మూఢులకు, కొంచెం జ్రానవంతులకు, అభ్యాస స్థితిలో ఉన్న జ్ఞానికి, 
సంపూర్ణ సిద్ధునకు అందరికీ ఉపయోగపడే ధర్మాలను ఉపదేశించాడు. వేమనకు ఒకజాత్మిపై =. 
గాని, కులముపైగొని, ఒక ఆచారంపైెగానిి ధర్మంపై గాని ద్వేషం “లేదు. మానవు 
లందరూ ఆత్మజ్ఞానులై , అదై ్వతసిద్ధి పొందాలని, తరించాలని అతని కోరిక. 

'వేమనకు జాతి మత ఆచారాది భేదాలు లేవు. జాతిమత భేదాలను త్రీ వంగా 
ఖండించాడు. అన్యాయాన్ని, మోసాన్ని, కొంచెం కూడా సహించలేని చిత్తవృత్తి కల 
వాడు. ఎదుటివారి మనసులకు హత్తుకొనేటట్లు చిన్న చిన్న లోకో కృులను చెప్పాడు.ఆహ్లాద 
కఠంగా ఉండటానికి, హాస్యో క్రి గాని, చతురో క్రిగాని, జోడించి చెప్పాడు. ఆందుకే 
వేమన 'పద్యాలు పండిత పామర జనరంజకాలయినాయి. (క. త_6; తె, ఏ. స_4) 

వేమన శతకము 
కర్త : వేమన. 

అం ధడేశంలో బహుళ పచారం పొందిన శతకం. “విశ్వదాభిరోమ వినుర వేము" 
అనే మకుటంతో ఉన్నాయి. ఈ శతకంలోని పద్యాలను తొలుత సి పి. [టౌన్‌ అనే 
పాశ్చాత్య పండితుడు సేకరించి, ఆణిముత్యంవంటి ఆం|ధ్రకవి వేమనను వెలుగులోకి 
తెచ్చాడు. ఈ వండితుడే తనకు లభించిన పద్యాలను ఆంగ్లంలోకి అనువదిశిచాడు. $ "చేల" 
పద్యాలకు పెచిలుకుఉన్నాయని పండితులంటారు. కొని చాలా (పక్షిపాలు.రచన చేయాలనే 
.సంకల్చంళో వేమన పద్యాలు చెప్పలేదు. కాదిట్టి ఈ పద్యాలకు వసైక్యం లేకపోవటమే 
గాక, భావ పునరావృ తత్తి,వై రుధ్యం అక్కడక్కడా కనిపిస్తుంది. ఇందులోవి విషయాలను 
సంఘవిమర్శన, మతాచారఖండన, సామాన్య నీతి [పబోధం అని స్థూలంగా విభజించవచ్చు. 
వేమనకవిత్వం మనోహరంగా ఉంటుంది. ఇందులో నూటికి 


90 పద్యాలు ఆత్మసంజోఢ.' 
మైన, “విశ్వదాభిరామ వినురవేమ 1” అనే మకుటంతో ఉన్నవి. 


=] 

. వేమన జాతి మత సాంఘికాది భేదాలను తీ. వంగా ఖండించాడు. అన్యాయాన్ని, 

మోసాన్ని కొంచెం కూడా సహించని చిత్తవృ తి కలవాడు. సూలదృషితో చూసేవారికి 
(a) 


జేమన వేవళాస్త్ర దూషకుడుగా కనిపిస్తాడు. వేమన వేదాలను, ఉపనిష తులను చదవ లేదని 
కొందరు నిరసిస్తారు కాని అది పొరపాటు. వేమన ఎదుటివారి మనస్సులకు హతుకొనే 
టట్లు, చిన్న చిన్న లోకో కులను. చెప్పాడు. 'ఆహ్హాడకరంగా ఉండటానికి హాస్యోకి గాని, 


చతురో క్తిగాని. జో డించిచెప్పాడు.. అందుకే చేమనశతకంలోని పద్యాలు సండిత పామర 


(పాచీన సాహిత్యము 1641 


జనరంజకాలయినాయి. పెద్ద పెద్ద వేదాంత విషయాలను సైతం చిన్నచిన్న సూ క్ర్తులతో 
ఆవిష్క_రించటంలో వేమనలో సాటివచ్చే తెలుగుకవులు అరుదు. 


చేమనకు బంగారం చేసే విద్యకూడా తెలిసేఉంటుందని ఈశతకంలోని కొన్ని 
సద్యాలను దిట్టి చెప్పవచ్చు. (5. త_8) (తె. మె స_4) 
'వేమనారాధ్య చరితము 
రచన : పాపయారాధ్యులు (చూ. 
కవి వేమనారాధ్యుల వంశానికి చెందినవాడు కావడంవల్ల భక్తి రసస్ఫోరకంగా 
ఈ కావ్యం (వాళాడు. (ఆంసం,సా,) 
'వేమనారాధ్యుల సంగ మేశ్వరారాధ్యుడు 
కాలం : రీ. 18వ శతాబ్దం, 
సలం : కృష్ణా మండలం. 
@ 
రచన : అహల్యా సం|క్రందన విలాసము. 
ఈ కవి అమరావతి పాలకుడై న వాసిరెడ్డి ne నాయని సోదరపుత 
డైన చం|దమౌళి |పభువుకు అ|శ్రితుడు. తన గ్రంథాన్ని అతనికే అంకితం చేశాడు. 
ఇతని కవిత్వం (ప్రొఢమైనది. వ్యాకరణ విరుద్ధమైన (పయోగాలున్నవి. (క్ర చ-8-172) 
చేమభూపాల చరితమ్‌ (సం) త నం చల. 
కర్త * చూ. వామనభట్ట బాణుడు. | 
ఇది. కొండవీటిరెడ్డి పభువై న పెదకోమటి 'వేమునిచర్మ్శిత. గద్య కావ్యం 
దీనిలోని వర్లనలు భట్లబాణుని కాదంబరి, హర్ష చరిత్రలలో వలె ఉంటాయని పండితాభి 
పాయం, . (రె.రా.చ.) 
చవేమల. వేంకట. రామరాజు 
(చూ నక్కలపాటి సంజీవరాయక వి. 
ఒక చిన్న జమీకి అధికారి. మట్ల అనంతరాజుకు విరోధి. మట్లవారి అ + 
“తుడయిన సంజీవరాయక్షవి. ఈ వేముల. వేంళటరామరాజు కొలువుకు పోయి. మట్ల వారిని 
కించపరిచే ధ్వనివచ్చేటట్లు, వేమలవారిని పొగిడినట్లు చాటుపద్యం చెప్పాడు, మట్ల వారు 
ఆ. కవిని పిలిపించి సంజాయిషీ అడిగితే, పద్యంలోని పదవిభాగం మరొకరకంగా చేసి, 
మట వారినీ నుతించినటు చూపాడు. అందుకు. మట్ల వారు హరించి సంజీవరాయ కవిని 
౧ లా ౧ లచ 
బసూూకరించారట. |. (చా ప ర 
"వేముగంటి దతోజీ. పండితుడు 
కాలం £ (క్రీ. శ, 18 వ-శతాబ౦.. 
(చ) 


1082 తెలుగు సాహిత్య కోశము 


రచన : కృష్ణారున సంవాదము (భగవద్గీతా యోగశాస్ర్రము), 
ణ్‌జ గ 
నాగమాంది, నాగోజీల పుతుడు. హృద్యంగా రచన చేసిన కవి. 
(క.చ.కి_ 158) 
'వేముని పాములపాడు శాననము 
కాలం : (కీ, శ, 1172 [పాంతం, 
శాసన |పదాత : వేముడు. 
(పసావిత స్థలం : గుంటూరు తాలూకా పాములపాగు |గామం, 
శాసన విషయం : ఈ శాసనం పాములపాడులో వేంచేసియున్న మల్లి కార్లున 
జ 
స్వామి ఆలయానికి ఎదుటఉన్న నంది నాగ స్తంభం మీద చెక్కి. ఉంది, తన తల్లి దండు 
లకు ధర్మార్టంగా వేముడు మల్లి కార్గున స్వామివారికి అఖండదీసం నిలిపినట్లు తెలుస్తున్నది. 
దీవీలో 2 ఉత్ప్సలమాలలున్నాయి. (తే.క.చ_808b) 


వేముల చిన్నారాయడు 
ఈయన కులధర్మం విడిచి, తలవెం[టుకలు, గడ్డం పెంచి, నీక్షాటనకో జీవితం 
గడిపినట్లు తెలుస్తున్నది. ఈయనను దొంగ సన్యాసిగా చి|త్రించే చాటువు ఒకటి ఉంది. 
(చా.ప.రు 
వేములవాడ ఫీమకవి 
కాలం : (కీ.శ. 1121 |పాంతం, 
రచనలు : 1. రాఘవ పాండవీయము 2. శత కంఠ రానూయణమను 3, నృసింహ 
పురాణము 4. దిసవ పురాణము (కన్నడం) (కర్తృత్వం సందేహం.) 
బీరుదు : ఉద్దండ రవి. 
ఖీమకవిని పోషించిన రాజు మైలమ భీమన క్రీ.శ 1121 |పాంతంవాడు. 
విశిష్టత : పై (గంథాలు ఆలభ్యం. చాటుపులు కొన్ని దొరికాయి, 
శత కంఠ రామాయణం నుంచి 2 పద్యాలను, నృసింహ పురాణం నుంచి 2 పద్యాలను 
లాక్షణికులు ఉదాహరించారు. ఇతడే కవిజనా శయ కర్త భీమకవి అవి కొందరంటారు 
గాని అందుకు సంతృప్తికరమైన సాక్ష్యాలు దొరకవు. ఇతనిని లేములవాడ భీమకవిగా 
కొందరు పేర్కొంటున్నారు. లేములవాడ కరీంనగరు జిల్లాలో ఉంది. ఈ కవి 
గురించి చాలా కథలు [(పచారంలో ఉన్నాయి. 
తిట్టుకవిగా, శాపాను[గహ సామర్థ్యాన్ని వెల్లడించిన కవిగా ఇతడు (పసిద్దుడు" 


ఈ ఉద్దండ కవిని తెలుగులో (శ్రీనాథ, గోపరాజు వంటి కవులుగావి. వెల్లంకి 
తాతం భట్టు, చి తకవి పెద్దన, లింగం కుంట తిమ్మన, కొకునూరి అస్పకవి వంటి లాక్షణో 


(పాచీన సాహిత్యము 1083 


కులు గాని మొత్తం 20 మంది దాకా నుతించిన వారూ ఉన్నారు. ఇతవి చాటువులు 
చాలా ఉన్నాయి. ఇతడు కన్నడంలో బసవపురాణం [వాశాడవి కొందరంటున్నారు. 
[ప్రా.ద.దే.చ.) (క స_15కి) (ఆరుుద-1) 
"వేములవాడ సోమనాథుడు 
కాలం ౩ (కీ. వం 17వ శతాబ్ద ౦. 
"స్థలం ఏ వేములవాడ, 
రచనలు : 1. విద్వజ్ఞన రంజని 2. చతుర్చుజాభిషేకం (ఆలభ్యం) ర్రీం ధృవచరి త. 
(అలభ్యం) 41. మరుత్సం డేశము (అలభ్యం) $. మ్ముదాలాభము 
(అలభ్యం) 8. గంగాగౌరీ సంవాదము (అలభ్యం) 7. యావనచరి[ తము 
(క_ర్హృత్వం సందేహం. 
పై రచనలలో ”విద్వజ్ఞన రంజని అనే పేరు గల వసుచరిత్ర వ్యాఖ్యానం 
ఒక్క_కే లభిస్తున్నది. ఇతని [గంథాలన్నీ దై వాంకితాలే. 
(క.త._12.97, ఆరు|ద-11_282) 
"వేలాల మహాదేవసూరి 
కాలం : క్రీ. శ. 17వ శతాబ్ధం తరవాత, (నీలకంఠ దీక్షితుని తరవాత వాడు.) 
రచన : నీలకంఠ విజయ చంపూ వ్యాల్య (విబుధానందమ్‌). 
ఈయన నీలకంఠ దీక్షితుని చంపూ కావ్యానికిమనో హరమైన వివరణ వాళౌడు. 
ఈయన వివరణ చదవకపోతే నీలకంఠ విజయ చంపువు ఆర్థం కాదవి పండితాభి పాయం. 
ఈయన నీలకంఠ దీక్షితువి మించిన పండితుడట. (తె. వి. స-6) 
"వేల్చూరి విస్సన్న 
కాలం : (కీ. శ, 17వ శతాబ్ద ౦. 
స్థలం ; కొంతకాలం వారణాసి క్షేత్రంలో ఉన్నాడు. 
రచనలు : కాశీకా విశ్వనాథ శతకము. 
బొరంగజేబు బలాలు కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని పడగొడుతున్నప్పుడు 
ఇతడు ఆవేశంతో కాశీ విశ్వనాథ అనే మకుటంతో 78 పద్యాలు చెప్పాడట. [క్రీశ 
1708లో ఇతని మనుమడు కొదవ పద్యాలు చెప్పి, శతకం పూర్తి చేశాడట. 
(ఆరు[ద-_12.0) 
"వేల్చూరి వేంకటకవి 
నామాంతరం ఏ వేల్పూరి వేంకకేశ్వరకవి, 
కాలం వ [కీ శ. 1780-1080]. 
స్టలం : రావివలస-_శ్రీకాకుళం మండలం. 
రచనలు : 1. గౌరీశంక్రర విలాసనాట్య [పదింధము 2. రామలీల (యక్షగానము) 
8. విచిత్ర రామాయణ కావ్యము 4. జానకీరామ శతకము శీ. గోవ్యా[ఘ 
పరిచయము (గోవ్యాాఘ సంవాదము), 


సా 


1064 తెలుగు సాహిత్య కోశము 


గురువు ; గొంగాళ రామశాస్ర్రి. 
(దిహ్మనామాత్యుని (బాపనామాత్యుని) పుత్రుడు. రావి వలస చిపురుప ల్లికి 
సమీపంలో ఉన్నదట. ఇతని రచన [శావ్యంగా ఉంటుంది, ఇతని కృతులన్నీ విజయ 
నగరం సమీపంలోని రామతీర్ణ క్లేశ స్వామికి అంకితాలు. ఇతని, మొదటి: రెండు రచ 
నలూ ము[దితాలు. వ్యాకరణ విరుద్ద పయోగాలున్నా కవిత్వం (శావ్యంగా ఉంటుండి. 
(క. చ_కి_28ర; య. వ్యా చ-102) 
వేల్బూరి వేంక్షపేశ్వరక వి 
వ్యవవారనామం : చూ. వేల్చూరి క 
వేశ్యా గృహాలు 
కాలం : కాకతీయుల, రెడ్డిరాజుల కాలం (18, 14, 16, శతాబ్దాలు) 
పూర్వం వేశ్యలను ఉంచుకోవటం ఘనతగా భావించేవారు. ఆ కాలపు రాజులు 
సామంతులు, అధికారులు ఆ విషయం సగర్వంగా |పకటించుకొ నేవారు. నాగన్నమం (తి 
“అంగనా హృదయ సరోజ షట్బద” మట. పూర్వపు రాజులు చాలమంది “రాయ వేళ్యా 
భుజంగ” విరుదాంచితులు. కాకతీయులకాలంలో విటులకూ, వేశ్యలకూ వచ్చే. తగవులు 
తీర్చడానికి “జార ధర్మాసనాగొ లు౦డేవి. ఒక విటుడు వేశ్యతో వివాదపడితే వావిని జార 
ధర్మాసనానికీడ్సి తీర్పు చెప్పారట. ఓరుగం టిలో “అగణ్య వస్తు వాహన శో భితంబై న 
వేళ్యాగృహంబులు” చాలా ఉన్నాయని ఏకా మనాథుడు (పతావ చరితలో చెప్పాడు. ఆ 
రోజులలో ఈ గృహాలు చాలా (పాముఖ్యమున్నపిగా చెప్పవచ్చు. 
రెండో |పతావరు[దుని ఉంపుడుక తె అయిన మాచల్లేవి చరిత |ప్రసిద్ధురాలు. 
ఈమె ఇల్లు సకలాలంకారాలతో శోభిస్తూ ఉండేదట. సంగీత, సాహిత్య, నృత్య గోప్పులు 
ఈ గృహాలలో జరుగుతుండేవి. (అ సాం. చ-101) 
వెకృత దీపిక 
కర్త ్ర దిహుజనపల్లి సీతారామాచార్యులు. 
విద్యార్థులకు ఉసకరించే వ్యాకరణ. |గథం, 
వైజయంతీ. విలానము . 


కర్త. “ సారంగు తమ్మయ్య. 
రచనాకాలం : (కీ. శ, 16 వ శతాబ్దం, 
అంకితం ఆ (శ్రీరామునికి. ముట్‌ 


నాలుగాశ్వాసాల పదింధం, దీన్ని sees అని, meee 
ఇందులో తొండరడిప్పొడి యాళ్వారుచరి త వర్ణితం. ఈతడే వి|పనారాయణుడు. ఇతడు 
విష్ణుమూర్తి మెడలో ఉండే వై జయంతి ఆనే మాలిక అవతారమట. అందుకే ఈ కావ్యానికి 
కవి ఆపేరు పెట్టాడు; పరమయోగివిలానంలో ఉన్న ఈ కథను. చదలువాడ మల్లన 
-మ్మిషనారాయణ. చర్మితమనే పేరుతో చంపూకావ్యంగా రాశాడు. తమ్మయ్య రచన మిగతా, 
నాధందరి రచనకూ భిన్నంగా ఉంది. వి పనారాయణుని; సహ జభ క్తి వై రాగ్యాలను మొదటి 


| పాచీన సాహిత్యము 1065 


కవులు సహజంగా చిత్రించారు. విపనారాయణుని |బహ్మచర్య నిష్టను, 'దేవ దేవీ 
వ్మిపనారాయణుల శృంగారాన్ని మానవస్వభావానికి ఆనుగుణంగా ఇతడు వర్జించాడు, 
. జాతీయోక్తులు, చక్కని హాస్యం కావ్యం నిండా గోచరిసాయి. రచన ఇంప్రైనది. 
(ఆరు[ద-6) 
వైజయంతీ విలాసము వ్యాఖ్య 
కర్త పైడిపాటి వేంకట నరసు (చూ. 


సారంగు తమ్మయ విరచిత వై జయంతీ విలాస శృంగార |పబంధానికిది 


వ్యాఖ్య. |బౌన్‌ దొర దీనిని వాయించాడు. (తె. సొ. విమర్శ-1) 
వైజర్సు అప్పయకవి. (వైదర్సు అప్పయకవి) 
,_ కాలం కీ. శ. 18వ శతాబ్దం. 
సలం : విశాఖపట్టణమండలం. 
రచనలు : 1 కరివేల్పు శతకము, 2. ఉపమాక వేంకశేుశ్వర- శతకము. 


కాకర్ల పూడి రామభ (ద పాయకరాయ[పభువు కాలంలోనిహడు. [పౌఢంగా 
రసవంతంగా రచన చేశాడు. ఉపమాక విశాఖమండలంళోని ఒకక్షేతం. ఇతడు అక్కడి 
వెంకశేశ్వరునిప శతకం చెప్పాడు. ఇతనిగురించి కొన్నికథలు [పచారంలో ఉన్నాయి. 
. (శ. క. చ-880) 
'చెదుంబ మహారాజు. (గండ| తినే తుడు) వందాడి. శాననము 
కాలం : డీ. శ. 880 | పాంతం. 
స్టలం : కడపజిల్లా రాయచోటి తాలూకాలోని వందాడి గామం. 
శాసనపదాత : గండ తినే తుడు. 
శాసనవిషయం : |త్రినేతుడనేరాజు. యుద్ధంలో చనిపోతే, ఆయనను ఖననం 
: చేసేటప్పుడు వేరొక సజీవుని రాజుదేహంతకో పాే పపం చేయటం, ఆ చవిపోయిన వాని 


సంత కికీ మడిమాన్యాలను డానం అ వేయించిన ఓక విలక్షణమయిన శాసనం. పడయం 
ఆస క్తి కర మైంది. 


'రేనాటిచోళుల రాజ్యకాలం తరవాత క్రీ. శ. రీప శతాబ్ది చివరలో కడపమండల 
[పాంతం బాణరాజులకు, వై దుంబరాజులకు వశమైంది. వారికి వై .దుంబ్యవోలు - రాజధాని. 
రేనాటిచోళశులను చంపిన తరవాత కొంతకాలం పౌత్తపి (రాజంపేట తాలూకా). కలుగడ 
(వాయల్పాడు తాలూకా) రాజధానులయినట్లు శాసనా లున్నాయి. 


రేనాటి చోభలవలె వీరుకూడ తెలుగు మాట్లాడేవారు. వీరు తెలుగు, కన్నడ 
భాషలలో శాసనాలు... : పేయింధ్రారు.. దీర్చి శాసనాలు, ల్ల Fd l0, పి. శథాచ్దాలల్లో 
కనిపి స్తున్నాయి. ఈ శాసనాలు. ఎక్కువభాగం , యుద్ధాలను గురించి చెప్తూ, మరణించిన 
వీరుల స్మారకచిహ్నాలుగా కనిపిస్తాయి. 


1086 తెలుగు సాహిత్య కోశము 


_ ఈ శాసనం, వై దుంబ మహారాజై న గండ (తినే తుడు యుద్ధంలో పాల్గొన్నట్లు, 
ఇతని సేనాపతియైన “కలిగె తిన్యేతి నామధేయుడు మరణించినట్లు తెలుపుతున్నది. చనిపో 
యిన వీరునికి స్మారకంగా వేయించినదీ సశ _స్తి శాసనం. ఇతనిని ఖననం చేసేటప్పుడు 
ఒక (దితికి ఉన్నవాడిని కూడా గుంటలో వేసి పూడ్చి పెట్టడం దీనిలోని ఆసక్తికరమయిన 
విషయం. “రాచపీనుగ తోడులేనిదే పోదు అనే (ప్రసిద్ధమైన సామెతకు ఈ శాసనం 
[పబల సాక్ష్యం. ఈ సందర్భంలో చనిపోయిన రాజు వస్తా9లు, అలంకారాలను దితి 
కున్న వ్యక్తికి తొడిగి, ఆ వేషంతోనే ఆ వ్యక్తిని మృతదేహం మీద కూర్చుండబెట్టి 
పూడ్చేవారట. 

రాజుగారిళో పాటు సజీవంగా పాతి పెట్టబడిన వ్యక్తి సంతతికి [ప్రతిఫలంగా 
మడిమాన్యాలు ఇచ్చే విషయం ఈ శాసనం. తెలుపుతున్నది. వీర మరణం పొందిన వారి 
స్మారక చిహ్నం ఈ శాసనం, (తె,.శా_ప.శా_40,41,42) 


వైద్యనాథ సిద్ధాంతి 
కాలం : (కీ. శ 19వ శతాబ్ద ౦. 
సలం ౩; కాంచీనగరము. 
రచన : భూ ఖగోళ దీపిక. 
కవి జోోతిళ్ళాస్త్ర విశారదుడు. భూగోళ ఖగోళ విషయాలలో పండితుడు. ఇతి 
హాస పురాణాదులలో స|ప్రమాణంగా చెప్పబడిన |బహ్మాండ విషయాలను తెలుగులో సకలోప 
యోగకరంగా భూ ఖగోళదీపికలో వివరించాడు, ఇతనికి ముమ్మడి సెట్టి. పార్టసారథి సెట్టి 
(పోళ్సాహమిచ్చాడట. ఇతని రచన ము[దితం, (వ.వాఎ) 
వెద్యనాథుడు 
కాలం : (కీ. శ. 18వ శతాబ్ది పూర్వార్థం. 
స్థలం : చెయ్యరు (చెంగల్బట్లు మండలం). 
చెయ్య్యూరు జమీందారు (చెయ్య్యూరు తమిళ దేశంలోవిది)., సంగీత సాహిత్యా 
లలో ఆసక్తి కలవాడు. ఆంధ భాషాభిమాని. మారు పెద్ది చెంగల్వరాయశాస్ర్రిని |పోత్స 
హించి, అతనిచేత “సుందరేశ్యర విలాసమనే” సంగిత [ప్రధానమైన రచనను చేయించాడు. 
(య.వా.చ-848) 
వెద్య నంహితాసారార్గవము (కన్నడం) 
కర్త . కళువె వీరరాజు, 
ఇది వైద్యశాస్త్ర (గంథం. దీనిలో జొషధాలు చేసే ప్రక్రియలు, చికిత్సా వధా 
నాలు విపులంగా వర్ణితం. (తె.వి,స_8) 
వెయాకరణ గజకంఠీరవ యుణయవల్లి కృష్ణమాచార్యులు 
కాలం. : (కీ. శ, 18, 10 శతాబ్దాల నడిమికాలం. 
సలం : మంచాలకట్ట (గామం (జట్కపోలు సంస్థానం). 


[పాచీన సాహిత్యము 1067 


రచనలు : అష్ట పాసరా మశతకము, నిరోష్ట్యకృష్ణ శతకము, జాతకచం| దిక వ్యాఖ్య, 
రసజ్ఞానా నందము, శ్రీకృష్ణచంపువు మొదలగునవి. 
జట పోలు సంస్టానా స్టాన విద్వాంసులుగా ఉండేవారు. వ్యాకరణశాస్త 
పారంగతులు. సంస్క్భృతాం|ధ భాషా పారంగతులు. పెవన్నీ సంస్కృత రచనలు. 
తెలుగు కృతులు తెలియరాలేదు. (ఆం,సం.స్ఫా 
వెయాకర ణము రామానుజాచార్యులు 
కాలం : కీ. శ, 19వ శతాబ్దం. 
సలం గ చెన్నపట్టణం. 
సమకాలికులు : చిన్నయసూరి. 
రచన : ఆదిపర్వము (వచనము. 
ఇతడు నన్నయ మహాభారతంలోని ఆదిపర్వాన్ని వచనంగా రచించాడు. మిగి' 
లిన పర్వాలను కూడా రచించాడేమా తెలియరావడం లేదు. (వ, వా.) 
వెయాకరణ సిద్ధాన్త కౌముది (సం) 
కర న భట్లోజీ దీక్షితులు. 
ఇది వ్యాకరణ సిద్ధాంతపరమైన | గంథం. కర్త తన గురువైన శేషవీరేశ్వరుని, 
శేష కృష్ణ సండితుని, శేష రామచఎ(దాచార్యులను విమర్శిస్తూ (వాసిన ఖండన (గంథం, 
దీనిని ఖండిస్తూ శేష విఠలుడు “ప్యకియా (పసాదం” అనే (గంథాన్ని (వాకాడు. 
అచ్చే శేష విఠలుని సహాధ్యాయులై న జగన్నాథ పండితరాయలు, చక్రపాణి దత్తుడు 
కూడా దీనిని ఖండిస్తూ | గంథాలు (వ్రాశారు. (కవి సాక) 
వైరాగ్య దర్పణము 
కర్త ఏ చూ. తుమరాడ పాపకవి. 
విజయనగర సంస్టానాధీశులై న పూసపాటి వారి చరిత్రకు సంబంధించిన వివ 
రాలు ఈ (గంథం నుండి తెలియవస్తున్నాయి. (ఆం. సం, సా_418) 
వైరాగ్య రచన గీతములు 
“చూ, వైరాగ్య వచన మాలికా గీతములు, 
కర్త ఏ తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. : (క. త_8) 
వైరాగ్య వచన మాలికా గీతములు 
నామాంతరం ఏ వేంకకేశ్వర వచనములు. 
కర్త * తాళ్ళపాక పెదతిరుమలయ్య (కీ. శ. 1488-1558). 


అణాల 


వేంకటేశ్వర వచనాలలో కొన్ని ఈ పేరుతో ము దింపదిడ్డాయి. 
వైరాగ్య శతఠమ్‌ (సం) 
కర్త: నీలకంఠ దీక్షితులు. 
దీనిలో వై రాగ్య ఫలం వర్తితం. (తె.వి.స-6) 
రూం లు 


10868 


వెళ్ళ పురాణము 
నామాంతరాలు 
కర్త 
అంకీతం 


మూలం 


తెలుగు సాహిత్య కోశము 


: 1. వాసవీ మాహాత్మ్యము 2 కన్యకాపురాణము. 


ఎ. భాస్క_రాచార్యులు. 


పెనుగొండలోని వై శ్యసంఘానికి. 


| నై మిశారణ్యంలో సాలంకాయన మహర్షి వై శ్యబుషులకు చెప్పిన 


కథ అని కవి చెప్పాడు. ' ఎనిమిది ఆశ్వాసాల సద్యకాన్యం. 


ఇది కుసుమసెట్రి కుమార్తె వాసవీ కన్య మాహాత్మ్యాన్ని, వై క్యుల చరితను 
చెప్పేకావ్యం. ఇందులోని కథవార్మితకమనీ కల్పితమనీ, పండితుల మధ్య భేదాభి పాయా 
లున్నాయి.తెలుగు దేశంలో వాసవీమాహాత్మ్యం గురించిన కథ బహుళ |పచారంలో ఉంది 
శః పురాణంలో మొదటి నాలుగు ఆశ్వాసాలలో సృష్టి నిర్మాణం, వైశ్య కుల సంభవం 
(బహ్మ కుడి తొడ నుంచి 714 మంది వైశ్యులు సతీ సమేతంగా పుట్టటం, వాళ్ళ క్రైలా 
సానికి వెళ్ళటం _ చితకేతుడనే గంధర్వ్వడు వారిని శపించటం, వైశ్యులు అతనికి | పతి 
శాప మివ్వటం, కామదహనం, రతీ విలాపం, గిరిజా కళ్యాణం మొదలగు కథలున్నాయి. 
పంచమాశ్వాసు నుంచి వాసవీ కన్య చర్విత ఉంటుంది. కుసుమ సెట్టికి వాసవీకన్య 
జన్మించటం, ఆమెకు యుక్త వయస్సు వచ్చిన తరుణంలో విష్తువర్ధనుడనే రాజు పెను 
గొండకు రావటం, హారతి ఇచ్చే తరుణంలో వాసవీకన్యను రాజు “మాసి మోహించటం, 
కుసుమ సెట్టిని అడగటం _ అశడు వై శ్యులను సంప్రదించటం, అపకీర్తికన్నా అగ్ని 
[ప వేశం. మేలనుకొని: 714 గో|త్రాళ వారిలో 102 ఇళ్ళవారు అగ్ని [1పవేశం చేయటంల 
. ఇందులోని కథాంశాలు. వైశ్యులు వాసవీ కన్యకో పాటు తమ కులంలో ఇకముందు గుణ 
వతులే తప్ప రూపవతులు తపక (బహ్మాదేవుని _పార్ధించి అగ్ని (ప్రవేశం 
చేశారు. నాటినుంచి వాసవీకన్య వైశ్యులకు ఇలవేలుపై పెనుగొండలో వెలిసింది. వాసవీ 
_ కన్య చరిత మిగుల [పచారం పొందింది. కొందరీ కథ చార్మితకం కాదని అంటారు. 
గయ కథలుగా, బుర కథలుగా వానవి కథకు చాలా [పచారముంది. కన్యక క్రీ ర్రినీ, 
రాజు అపకీ ర్తినీ |వాసిన భాస్కరాచార్యులు తన గ్రంథాన్ని వైశ్య నంఘం కోరికమీద 
రచించి వారికే అంకిత మిచ్చాడు. (ఆరు[ద 9-288) 


ఫ్యవహారికత్స్వ్వ ఖండన సారమ్‌(నం) 
కర్త ఏ చూ, తిరుమల బుక్కవట్టణం (ఇమ్మడి). అల్బయదీక్షితులు. 


బ్యాఖ్య 


(ఆం. నం. సా-518) 


కాన్యపరిభాష. పదవిభాగం, పదాల అర్థం, సమాస పదాలకు వి గహవాక్యం 


(వాసి వివరించడం, 


కావ్యంలోని అలంకారాలను సమన్వయించడం, న్యాకరణరి.. వంటి 


ఆంశాలసపై ఆక్షేప సమాధానాలు-ఈ అయిదు లక్షణాలు కలది వ్యాఖ్య. 


ఇందులో రెండురకొలున్నాయి. 1. గచ్చద్వ్యాక్యానము, 2. తము 


(పాచీన సాహిత్యము 1069 


ఇవి టుపీక, పంజికలుగా భావించవచ్చును. తెలుగులో |ప్రసిద్ధ కాప్యాలకు వ్యాఖ్యానా ' 
లున్నాయి. 


శ్రీకృషదేవరాయల విషుచి తీయానికి, భటుమూ రి హరిశ్చం। ద నలోపాఖా 
()-లడ్లి అఆ -* ల అత ye త్రీ 
నానికి చితకవి అనంతకవి వ్యాఖ్య (వ్రాశాడు. సూరన్న రాఘవపాండవీయ కావ్యానికి, 
విష్ణచి త్తీయ, వసుచరి[తలకు చిితకవి - వేంకటరమణ వ్యాఖ్యలు | వాశాడని 'పండీతు ' 
లంటారు కాని ఆవి దొరకటంలేదు. వేములవాడ సోమనాథుడనే ఆయన వసుచరి[త 
కావ్యానికి “విద్వన్మనోరంజనీ వ్యాఖ్య” |వాశాడు. 
చూ. వ్యాఖ్య. 
వ్యాయోగ ము 
ఇది దశవిధ రూపకాలలో ఒకటి, 
చాలామంది పురుషులు చేరతారు కాబట్టి దీనికీ "పేరు వచ్చింది. ఇది ఏకార 
కము, (ప్రఖ్యాత వస్తుకము. దీనిలో ధీరోద్దతులు "చాలామంది నాయకులుగా ఉంటారు. 
గర్భావ మర్శములు గాక మిగిలన మూడు సంధులు, ప్త నిమిత్తం కాని యుద్ధం ఇందులో 
ఉంటుంది. హాస్య శృంగార శాంతాలు గాక మిగిలిన ఆరు రసాలు, శై శికీవృత్తి గాక 
మిగిలిన మూడు వృత్తులను దీనిలో వర్ణించాలి |పస్తావనాదుల విషయంలో ఇది నాటక 
తుల్యము. Tana We (తె. “వి, స.6) (. 
వ్యాన తాత్పర్య నిర్ణయమ్‌ (సం) 
కర్త : అయ్యన్న. 
కవి (శ్రీధర వేంకకేశ్వరుని శిమ్యడు. సంస్కృృృతాం[ధాలలో అసమానమైన 
ప్రతిభ గలవాడు. ఈ | గంథం పండిత ప్రశంసలను పొందింది. 
శంకర కవి 
కాలం [కీ శ. 1500-00 పాంతం,. 
రచనబు : హరిశ్చం| దో పాఖ్యానము (ఇఅఆశం), శంకర వచనములు (భవానీ మనకో 
హర వచనములు). 
దేచన సృ|తుడు. గౌరన ద్విపద హరిశ్చం|[ద చరిత్రసు చూసే ఇతడు హారీ 
శ్చం|దో పాఖ్యానాన్ని (వాసి ఉంటాడని స రః కూచిమంచి తిమ్మకవి, 
“సర్వలక్షణ సార సం|గహం”లో శంకరకవి హరిశ్చం[ద కావ్యం నుండి ఉదాహరణ 
లున్నాయి, గౌరన చేసిన (పయోగాలనే ఇతడు కూడా చేసిజఉంటాడని కొందరి ఆధి పాయు, 
_ఈ కవి తండి దేచన, ఉదృటారాధ్య చరిత కృతిపతి ఊర దేచమంతీ 
ఒక్క రేమో అని కొందరు అభ్మిపాయ పడుతున్నారు. శఠికర-కవి 'ళఈవస మృదు. 
మధురంగా రసవంతంగా ఉంటుంది. (ఆరు థ-8_81) 


1070. తేలుగు సాహిత్య కోళము 


శంకర గీత (అలభ్యం) 
కర్త : మల్లి కార్డున పండితుడు. 
కాలం : డీ. శ. 1100 ప్రాంతం. 
శై నమత పరమైన (గంథం. 
శంకర దాసమయ్య చరితము (అలభ్యం) 
రచనాకాలం : |క్రీ. శ. 15 వ శతాబ్ది చివర. 
క్రర్ర : పో శెట్టి లింగకవి. 

ద్విపద కావ్యం, (క.స_210) 

శంకర పదములు (అలభ్యం) 
కర్త : మల్చికార్డున పండితుడు. | 
కాలం వ కీ. శ. 1150 |పౌంతం. 

శంకర పదాలు 

వీటిని పాల్కురికి సోమన్న పండితారాధ్య చర్మితలొ పేర్కొన్నాడు. ఇవి 
యక్షగానాలలో |పయుకాలు. ఇవి శివపరాలయిన సంబుద్దులు కావచ్చును. బసవ 
పురాణంలో . “ఎలలు పెట్టి పాడుదుర” న్న సోమన అభి పాయం |[పకారం ఇవి ఎలలు 
కావచ్చు సని కొందరు భావిస్తున్నారు. (య. వా. చ_288) 

శంకర పల్లకి సేవా _పబంధము 
కర్త: (చూ) శహాజీ, 

సంగీత నృత్య రూపకం. 

తిరువారూరులో (శ్రీ వీధీవిటంక త్యాగరాజస్వామి శయ్యాగారానికి పల్లకీ 
వేంచే సేటప్పుడు ఈ పల్లకి సేవాాపదింధాన్ని ఆలయంలోని నర్తకీమణులు నృత్య సంగీ 
తాత్మకంగా (పతి శుక్రవారం | పదర్శించేవారు. 

ఈ పల్లకి సేవ వంశపారంపర్యంగా కొనసాగించగలందులకు శహాబీ వారికి 
పదివేల ఎకరాల నేల సర్వమాన్యంగా ఇచ్చాడట. ఇటీవలి కాలం వరకూ ఈ పల్ల కిసేవ 
జరుగుతుండేది. (శారదాధ్వజం_1654) 

శంకర వచనములు 
౨ నామాంతరం ఏ భవానీ మనోహర వచనములు. 
క్రర్ర ౩ శంకరకవి (చూ). 

శైవ వాజ్మయంలో విశిష్టస్థానాన్ని ఆ|కమించిన వచనాలు. 

(క. స-26ప) 


శంకర విజయమ్‌ (సం) 
కర్త : విద్యారణ్యుడు. 


[పాచీన సాహిత్యము 1071. 


అనందగిరి అనే అతడు కూడా శంకరవిజయాన్ని రచించినట్లు తెలు స్తున్నది. 
(తె. వి. స_ఓ) (కస, కిక) 
శంకర విజయము (అలభ్యం) 
రచనాకాలం : కీ, శ. 1560కి పూర్వం, 
కర్త ; బొడ్డపాటి పేరయ్య. 
దీనినుంచి పెదపాటి జగ్గన్న తన “ప్రబంధ రత్నాకరం”లో 7 పద్యాలను 
ఉదాహరించాడు. ఇందులో నాయిక మేనాష (తి. (ఆరుుద-9) 
శంకర విజయము 
నామాంతరం : ఆచార్య విజయము, 
కర్త ఏ రాపాక లక్ష్మీపతి. 
రచనాకాలం : (కీ.శ. 1700 (పాంతం. 
అఆసమగ (పతి మదరాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారంలో ఉంది. 
(క-స-£0$) 
శంకర శంకఠకరరని 
కాలం ; తెలియదు. 
స్టలం : గోదావరి జిల్లా దొడ్డం పేట. 
రచనలు : శతకాలు, 
ఇతడు [ప్రౌఢకవి. “రాచబిడ్డ డెపడు |బోచు మమ్ము? అనే మకుటంతో 
రామాయణకథ, రామనామ (పభావం తెల్ల మయ్యేటట్లుగా భక్తి, నీతి, వేదాంతాలను 
టోదించే ఒక శతకం |వాళాడు. రచన సరళంగా ఉంది, (శ.క.చ. 898) 
శంకర సంహిత 
కర్త 2 తెలియదు. 
ద్విపద రచన, స్కాందప్పరాణాంతర్షత మైన శంకర సంహితకు తెలుగు సేత. 
ఆశ్వాస విభాగం లేదు. ఒకచోట ఆసుర కొండమని మాతం ఉంది, 
రచన చక్కని జాతీయాలకో సుందరంగా ఉంది. దీని [పతి తంజావూరు 
సరస్వతీ మహలులో అసమగంగా ఉంది. శివరహస్య ఖండంలోని సంభవ, అసుర, 
వీరమాహేం[ద, యుద్ద, దేవ, దక్ష, ఉపదేశకొండల కథ ఇందులో ఉంది. 
(ద్వి.సా.చ-_167) 
శంకర సంహిత 
నామాంతరం : శివ రహస్య ఖండము (చూ. 
కర : కోడూరు వేంకటాచలకవి. 
శంకర సంహిత (కన్నడం) 
కర్త వ చూ. సుగుటూరి ముమ్మడి తమ్మభూపతి, 


శైవమత పరమైన (గంథం, అ (ఆం, సం, సా_24 
శంకరానంద చంపువు (సం) 
కర్త : చూ. శంకరానందుడు. క (శ. వి: సాథి 
శంకరానందుడు 


కాలం వ |క్రీ. శ. 18వ శతాబ్ది పూర్వార్ణం. 
రచనలు : 1. శంకరానంద చంపువు (సం) 2, కృష్ట విలానమ్‌ (నం). 
ఈయన మొదటి రాజనాథువి (డిండిముడు 1) దౌొహి[తుడయిన న్వయంభువు 
కుమారుడు. (తి. వి. స_క్రి 
శంకరాభ్యుదయమ్‌ (సం) 
కర్త : రాజచూడామణి దీక్షితుడు. 


ఆరు సర్గలు మాతం లభించాయి. జగద్గురు శంకరాచార్యులవారి చరిత 
a M౧ 


ఇందులోని ఇతివృత్తం, (ఆ. వి, స_6_ 222) 
శంతను చరితం 

రచన : పాసయారాధ్యులు (చూ. (ఆం, సం, సా 
శంతను విలాసము 


రచనసాకౌలం : కీ. శ. 1841 |పాంతం. 
కర్ర : ఆల్ల మరా జు రామకృష్ణక వి- 


రచన |ప్రొఢంగా రనభావ బంధురంగా ఉంది, (క. చ_త్రీ_22ర్‌ 
శంబర ధరుడు 
కాలం ఏ కీ. శ. 18 వ శతాబ్దం. 
9 2 తంజావూము. 
రచనలు ఆ కీరా తార్టునీియము. 
బిరుదు * ఓ బొమ్మలాట శాననుడు. 2. ఘనకావ్య భూషణుడు. 


ఇతడు మహారొష్ట రాజులైన తులజాజీ, రెండవ ఏకోజీల ఆస్టానంలో 
ఉండేవాడు. బొమ్మలాటలు ఆడించడంలో నేర్పరి. ఈ [పదర్శనళో తెరవెనుకనుండి 
దరువులు; పాటలు పాడేవాడు. ఇతడు మహారామ్షుండు కావచ్చు. నాటినుంది నేటివరకు 
ఎక్కువగా మరాటీలే తెలుగుదేశంలో తోలుబొమ్మల నాడిస్తూ వస్తున్నారు. 


(శారదా ధ్వజం... 180) 
శకుంతల నాటకము 
కర్ర * నరసింహకకవి. 
అంకితం : విష్ణుమూర్తికి, | 


యక్షగాన నాటకం. మూలం మహాభారతంలోని కళ. నంద్యాల 1వభువై న 
నారాయణరాజు |పోత్సావాంతో కవి ఈ రచన చేశాడు, కథా కల్పనంలో భామవేష కథ 
కాడా ఉంది. నారాయణరాజు స్వహ స్తంతో దీవి వతిసి వాసుకొన్నాడు. 

(ఆం. పా, ప. ప. 19-2) 





తలా నాటకము 
నామాంతరం : దుష్యంత చరిత. 
కర్త : వరయ్డుల నరసింహకవి. 
అంకితము : సెనుళల (పెంచల, నరసింహస్వామికి. 
దీవిలో భరతపట్టా భిషేక ముహూర్తం పేర్కొన బడింది. రచన [పొఢంగా 
ఉంది. దరువులు ప్రసిద్ధ రాగతాశాలలో ఉన్నాయి. కందార్థములు, నంధి వచనాలు, 
ద్విపదలు, పద్యాలతో బాటు సూూతధార |పస క్రి, పా్యతలు తెర వెడలివచ్చి స్వీయోదం 
తాన్ని సభవారికి వివేదించటం మొదలయిన (వయోగాలున్నాయి. కథారంభంలో హాస్యగాని 
పా|త |పవేశముంది. (య.వా.చ.-88) 
శకుంతలా పరిణయము 
కర్త £ కృష్ణకవి. 
(అకలంక కృష్ణమార్యుడు (చూ. 
ఇదె శకుంతలా దుష్యంతులకు సంబంధించిన |పబంధం. దీవిలో మూడు 
ఆశ్వాసాలున్నాయి. చాలచోట్ల వసుచర్మితకు అనుకరణ లుండడంపల్ల దీనివి “పిల్లి 
వనుచరి|త” అంటారు. దీనిని కవి, చిరుమామిళ్ళ పాపయ్య అనే కమ్మనాయకుని 
[పేరణవల్ల (వాశాడట. 
ఈ |పబింధక ర్హను కృష్ణకవిగా వీరేశలింగం పంతులుగారు పేర్కొన్నారు. 
ఇతడే అకలంక కృష్ణమార్యుడు. (క. చ_8-178; తె. వి సం 
శకుంతలా పరిణయము 
వ్యవహారనామం . శృంగార శాకుంతలము (చూ). 
కర్త : పిల్లలమ్మరి పినవీరభ దుడు. 
శరుంతలా పరిణయము 
కర్త ఏ చూ. పెద్దాడ నాగరాజామాత్యుడు. 
రచనాకాలం : 19వ శతాబ్దం పూర్వార్థం. 
మూడాశ్వాసాల శృంగార (పదింధం. ఇది భారతంలోవి శకుంతల కథకు 
అనుపరణం. రచనలో మనుచర్శ్మిత ఛాయలు అధికంగా కనిపిస్తాయి. 
పోలవరం జమీందారుచేత 1900లో మదానులోని అనంద ము[దాక్షరశాలలో 
(పచురితము. (ఆం. సం. సా_281. 


| 1074 తలుగు సాహిత్య కోళ్ళు 


శకుంతలా పరిణయము 
.! రచనాకాలం : కీ: శ, 1888 ప్రాంతం, 
కర్త ; ఫక్కి వేంకటనరసయ్య. 


మూడు ఆశ్వాసాల |పబంధం. కవి పండితుల |పశంసలను పొందినకావ్యం, 
(వీరేశలింగంపంతులు' - సమ్మగ పరిశీలన) 
శరుంతలా పరిణయము 
రచనాకాలం : (కీ. శ 18వ శతాబ్దం. 
కర్త * రేవణూరి వేంకటార్యుడు. 
అంకితం : శ్రీ వేంకటేశ్వరస్వామికి. 
మూడాశ్వాసాల శృంగార (పదబంధం. ఈ (గంథాన్ని కవి ఒకరాజుక్రు 
అంకితమివ్వాలని అనుకొన్నాడట. ఒక కరణం దానికి విఘ్నం కలిగించాడు. అందువ ల 
కవి దీన్ని దై వాంకితం చేసినట్లు చెప్పుకొన్నాడు, ఈ కవి తాళ్ళపాక ఆన్నమాచార్యుని 
మనుమడు. (క. చ. 8-168) 
శరునాలు 
కాలం : (కీ. శ, 12 _18 శతాబ్షాల మధ్యకాలం. 
ద 


మధ్యయుగాం[ధ దేశంలోని (ప్రజలకు శకునాలమీద బాగా నమ్మకమున్న ట్లు 
సమకాలీన సాహిత్యం ద్వారా తెలు స్తున్నది. [ప్రజలు శకునబలాన్నిబట్టి నడచుకునేవారు. 
“కీడాభిరామక ర్త "విజయానికి అనుకూలించే శుభసూచకమైన శకునాలను విపృలంగా వర్థిం 
చాడు. “సింహాసన ద్వా తింశిక ” లో దుశ్శకునాలను గోవరాజు విపులంగా వర్ణించాడు. 
దీవినిబట్టి ఆనాటి తెలుగుదేశంలో ఈ శకునాలపట్ల నమ్మకం బాగా పాదుకొనిపోయి 
(పబిలంగా వ్యాపించి ఉండేదని తెలు స్తున్నది. తాము చేయబోయే (పతికార్యానికీ లాభ 
నష్టాలను గురించి ఆకాలపు [పజలు శకునశాస్త్ర (పవీణులను సం|పతించేవారని గట్టిగా 
చెప్పవచ్చు. (తెలుగు-ఏ_జూ. 77) 
శచీ పురందరము . 
కర్త : శహాజీ (చూ) 
నాటకం నాందిలో త్యాగేశస్తుతి_పూర్వ కవి స్తుతిలో సంస్కృత కపులనే 
'పేర్కానడం ఇందులోని (సత్యేకతలు, 
శచీపురందరుల వివాహం ఇందులోని కథ, ఇది ఇంతవరకు నాటకంగారాలేదు. 
ఈ వివాహం శాహామహరాజు పాలించే తంజావూరులో జరిగినట్లు కవి కల్పించాడు. దేవా 
లయంలో జరిగే ఆవకతవకలు,నై వేద్యాలు, ఆలయాధికారులుభోగ స్త్రీల ఇళ్ళకుపోవడం, 
పూజారులు శుచిగా రాకపోవడం, వారి అలవాట్లు ధూమపానం మొదలైన వానిని విమ 
ర్శిస్తూ. రాసిన నాటకం విఘ్నేశ్వర ప్మాత [పవేశించినా పూజారి రాడు. వచ్చాక ఎక్కడికీ 
 ప్తోయావని స్తూూతధారుడు అడిగి అతని గుట్టంతా బయట పెడతానని బెదిరిస్తాడు. సమ 


| చాచీన సాహిత్యము 1077 
కొలీన సంఘ జీవితాన్ని |పతిబిఠిబించే రచన. దీనివి రాజే [వాయడం గమనా ర్షం. 
(ద. దే. వా_204) 
 శతకంఠ రామాయణము 
కర్త ౩ తెలియదు. 
యక్షగానం. ఇతివృత్తం | పథ్యాతం. “శతకంఠుడూ మాయాపుర రాక్షసపతి 
తన జ్ఞాతియైన రావణుని చంపినందుకు రామువిపై పగతీర్చుకోవడానికి ఆవకాశం కోసం 
చూస్తూ ఉంటాడు. రాముడే సతీసమేతంగా వానిపై దండె త్తినట్లు, సీత శతకంరుఏ సంహ 
క రించినట్లు చెప్పే ఈ చితకఠ వాసిష్ట రామాయణంలోనిదట, 
రచన ఆంత (పశ _స్తంకాదు. దీని [పతి అడయారు లై (వరిలో ఉన్నది. (పతి 
విలేఖన కాలం 2-2_1810. లేఖకుగు బమ్మళ్ళి నారప్ప కుమారుడు రామప్ప. 
(య, వో చ_కీరి శ) 
ఆజతకంఠ రామాయణము 
కర వ కూచిమంచి గంగన. | 
ఇతివృ త్తం |ప్రథ్యాతం, (ఆం. సం. సా_246) 
జతకంఠ రామాయణము (అలభ్యం) 
_క్రర్హ ౨ చూ. వేములవాడ భీమకవి. 
దీవినుంచి లాక్షణికులు రెండు పద్యాలను ఉదాహరించారు.  (అఆరు.ద-1) 
_వతకము 
కావ్య (వ్మకియలలో ఒకటి. (పాకృత, సంస్కృత (ప్మకియలననుసరించే 
తెలుగులో శతక రచన మొదలై నట్లు కొందరి అభి పాయమున్నా, ఈశః (పక్రియ తెలు 
గులో స్వతంతమైనదై విశిష్ట మర్యాదను పొందినది. 
సర్గ బంధము లేని కాన్యమిది. దీనివి భామహుడు ఆనిబద్ధ కావ్యంగా 
పేర్కొన్నాడు. శతకములను అసర్గబంధములు గా, ఉపకావ్యములుగా విద్యానాథుడు 
భావించాడు. కాని శతకాన్ని ఒక (పత్యేక |ప్రకియగా “శతేన శతకం [పోక్రమ్‌” అని 
శ్లోక సంఖ్యలననుసరిస్తూ అమృతానంవ యోగి తన ఆలంకార సారనం|గహంలో స్పష్టం 
చేశాడు, 
విన్నకోట పెద్దన శతక లక్షణం చెబుతూ “శతకమన నొవ్వ్చు మరి పద్య 
శతము గూడ” అన్నాడు. కొవ్యాలంకొర చూడామణిలో శతక ప్రియను గూర్చిన 
చర్చ ఉంది. | 
1. నూరు కాని, నూట ఎనిమిది కాని పద్యాలు ఉండటం, 2. మకుటంగానూ, 
“నిర్మకుటంగానూ పద్యాలు ఉండటం, క. ఒకే రకమైన పద్యాలైనా, భిన్నమైన పద్యా 
లైనా -106 నుంచి 108 వరకు ఉండటం, క వీర, శృంగార, కరుణ, హాస్యాది రసాలలో 


1076 తెలుగు సాహిత్య కోశము 


ఏదై నా ఒక రసాన్ని పోషిస్తూ రచించటం, 5. విషయం ఏ వడ్యానికా పద్యమే పరి 
మితం గానూ, లేదా సూత బద్ధంగానూ ఉండటం శతక లక్షణాలు. 
అంధ శతక వాజ్మయం 12 వ శతాబ్ది నుంచి. ఇప్పటివరకు [కమ 
పరిణామంలో పరిపుష్టిని పొంది ఒక శాఖగా స్థిరత్వాన్ని కూర్చుకొన్నది, ఆంధ, 
శతక సాహిత్య వికాస రీతులను పరిశీలించి వర్గీకరి స్తే వీనిలో భక్తి, నీతి, శృంగార, 
వైరాగ్య, అఆధీశ్షేప, తత్త్వ, చార్మి తక, కథాత్మక, శాస్త్ర, సంకీర్ణ, సంకలన 
1ప హేళిక్రొది వివిధ వస్తుకమైనవే కాక, అనూదీతములు కూడా ఉన్నాయి. 
తెలుగులో భాస్కర, కాళహ_ఫీశ్వర, కుమారీ, సుమతి, వేమన, కృష్ణ 
[పసన్న రాఘవ, తాడిమళ్ళ రాజగోపాల, నరసింహ శతకాలు (పసిద్ధాలు. భర్తృహరి 
సుభాషిత (తిశతి తెలుగులో నీతి, శృంగార, వైరాగ్య శతకొలుగా (పసిద్ధి కెక్కింది. 
శతకము (అలభ్యం) 
కర్త న మల్లి కొర్గున పండితుడు. 
శై వమత పరమైన రచన, 
శతఘంటము రంగన్న 
కాలం : (కీ. శ. 19వ శతాబ్దం. 


ఇస 


స్టలం : వేంకటగిరి సంస్తానం. 
ఇతడు |క్రీ. శ. 1804-1866 వరక్క వేంకటగిరి సంస్థానాన్ని పాలించిన 
బంగారు యాచమనాయనికి ఆ(ితుడు. రచనను |ప్రభుచైన బంగారు యాచమనాయనికే 
అంకీతం ఇచ్చాడు. (ఆం, సం.సా-480) 
శతప&ీ సంవాదము (అలభ్యం) 
కవి ఏ చూ, క్షేమేందుడు. 
వెల్చిం౦కి తాతంభట్టు. మడికి సింగన ఇందులోని కొన్ని పద్యపాడాలు ఉదాహ 
రించారు. (ఆరు[ద_2 
శతముఖ రామాయణము 
నామాంతరం : సీతాదిజయము. 
కర్తలు : లింగకవి, గంగకవి. 
నాల్గు ఆశ్వాసాల (గంథం. మొదటి మూడు ఆశ్వాసాలు లింగళవి రచించి 
చిన్నారెడ్డి ప్యుతుడై న సోమభూపాలువికి అంకితం చేశాడు, చాల్గివ అశ్వాసం గంగ 
కవి రచిరిచిన భోగ నృపాలు వికి అంకితమిచ్చాడు. రచన ఏద్దష్టంగా, రసవంతంగా ఉంది. 
(క.స.211) 
శత్రలేభిని 
పాండిత్య పదర్శనంలో ఒక విద్య. నూరుగురు పండితులు చూరు ఘంటాలు, 
వ్రాలు 'శేంబట్టీ" 'ఉండగా కవి అశువుగా నూరు పద్యాలు చెప్పడం శతలేఖినీ విద్య. 


[పాచీన సాపాత్యము 1077 


దక్షిణాం ధయు గంలో రామభ్యదా౦బ, రంగాజమ్మ, మధురవాణి ఇట్టి సామర్థ్యం గలవారు, 
కృష్ణరాయల సమకాలికుడు చరిగొండ ధర్మన ఈ విద్యకు |పసిద్ధుడు. (ద,దే.వా-18) 
శతసంహిత (అలభ్యం) . 
కర్త * మరింగంటి సింగరాచార్యులు. 
కవి తన 12వ యేట చేసిన రచన. (ఆరు ద_8_262) 
శతానంద యోగి 
కాలం : [కీ శ. 17 వ శతాబ్దం (పారంభం. 
రచన : శతానందయోగి రామశతకము, (రామశత కము 
ఈ యోగి దత్తాత్రేయ యోగి గురు పరంపరలోని వాడు. రచన సరళంగా నే 
ఉన్నా దోషాలు ఎక్కువ. శాంతానందయోగి ఇతడూ ఒకరే కావచ్చునని కొందరి అభి 
(ప్రాయం. | (శ.సా.వి) 
శతానందయోగి రామశతరము 
కర్త ఏ శతానందయోగి, 
ఇది [పకీరణ శతకం. దీనిలో భక్తి, నీతి, వైరాగ్యం, అధిక్షేపం ఉన్నాయి. 
రచన కవి చౌడప్ప, వేమన శతకాలనలె ఉంది. వంశానికి కీర్తి తెచ్చినా, అపకీ ర్లితెచ్చినా ' 
స్త్రీయే అని ఈ శతకం చెబుతున్నది, (శ.సా.వి 
శతావధానము 
చూ. అవధానాలు, 
శ తునంహార శతకము 
కర్త : తెలియదు. 
చూ. వేంకటాచల రమణ శతకము. 
శనైశ్వర శతకము 
కర్త: ఘటికా (ది క్రవి. 
108 పద్యాలున్న శతకం.  *ళని నాయక, దివ్య ఫల (పదాయకా” అనే 
మకుటంతో ఉంది. రచన ఆంత |ఫౌఢం కాదు. (క కచ! 
శబ్ద చంది”క (సం) 
కర్త: చూ, వామన భట్టబాణుడు. 
నిఘంటువు. (౮ రాచ.) 
శబ్ద చిళ్ల) కవిత 
చి[తకవితలోవి ఒక భేదం. 
అక్షరాలకు, శబ్దాలకు సంబంధించిన కవితను శబ్దచిత కవిత అంటారు. 
ఏీకాష్షరి, ద్య్వ్యక్షరి, (త్యక్షరి,తరికట్లు, గుడులు, కొమ్ములు, నిరోష్ట్వ్రము, అచలజిహ్వము, 


1078 తెలుగు సాహిత్య కోశము. 


అస్పర్శము, అక్షర గుణితము, అనులోమ వలోమాలు, పాద పద్య|భమకాలు, .ఏకపది, 
. ద్విపది, |తిపది, పాదగోపనము మొదలగునవి దీనికి ఉదాహరణలు. (తె.వి.స_8) 
శబ్ద జతి APE ల లల 
ఇది ఒక తాళ| పదబంధం వంటిది. . లయ ప్రక్రియా (పకృషమెనది, యక్ష 
గానాలలో ప్రయుక్తం. భాగవతుల శ్రీరంగ కవి శ్రీకృష్ణలీలలు అనే యక్షగానంలో 
“ఇది ఉంది. క 
జతి అన్నది “యతి? శ్రి వికృతి కావచ్చునని పండితాభి ప్రాయం, యతి | 
అనేది తాళ వళ (పాణాలలో ఒకటి. సంగీత రత్నాకరంలో దీనిని ఒక వాద్య |పబం 
_ధంగా పేర్కొనటం జరిగింది. జతి అంపే ఒక గీత భేదమని, నాట్య గాన శబ్దసంతతి 
"అని సూర్యారాయాం[ ధ్ర నిఘంటువు పేర్కొంటున్నది. [శుతిలయలు గాన్మప్రధానాంగా లు, 
[కి వ విశిషమైనది స్వరజతి, లయ విశిష్టమైనది శబ్ద జతి కావచ్చునని పండితుల ఊహా. 
(య.వా.చ_$ 18) 
శబ్ద మంజరి షత We సట Pee 
కర్త ఏ నగీమిఎటి సర్వమంగశేశ్వర శాస్త్రి. | 
సంస్కృత భాషను నేర్చకొనగోరే వారికి కక న కైక ప 
శబ్ద ములు 
“కర్త, చెయ్య్యూరు చెంగల్వరాయశా స్త్రి, 
ఇవి నృత్యంలో ఉపయోగించే రచనలు. (తె.విఃస_క్షీ) '' 
శబ్ద రత్నసమన్వ యము (సం) : 
కర్త: శహాజీ (చూ. |. 
నిఘంటువు. శహోజీ కాలం నాటి సంస్కృత భాషా స్వరూపాన్ని . తెలుపు 
తున్నది. . (ద. దె.వా. పీఠిక_42) 
శబ్ద రత్నాకరమ్‌ (సం) తు. 
కర్త, చూ. వామనభట్టబాణుడు. క 
"నిఘంటువు. య జే (రె.రా,చ 
శబ్ద లక్షణ సంగ౨హము .. 
రచనాకాలం : |క్రీ.శ. 1808 [పాంతం, ||. 
కర్త : పరవస్తు చిన్నయసూరి. లక అ= 7 
(౧4౧ ఎగాజుల లక్ష్మీనరసింహ] శేష్టి దీనిని మొదట (పకటించాడు. 

“శబ్దశాసనం' (వాసిన తర్వాత దానినే మెరుగులు పెట్టి 1. సంజ్ఞా . 2 'సంద్లి! ౪ 
రి. శబ్ద 4. కియా ఫ్‌, (పకీర్ణము అనే అయిదు పరిచ్చేదాలతో “దీవిని సూరి [వాళశాడు. 
ఈ. (గతం కొండవీటి వేంకట కవిచే పరిష్క_రింపబడి 1968 లో పునర్ము|దిత మయింది. 

wit a ; . (రమణీయం పీఠిక 


[పాచీన సాహిత్యము 1070 


శబ్ద శాసనము 
రచనాకాలం : శ్రీ శ, 1844. 
క్రంద రో పరవస్తు చిన్నయసూరి. 


న్యాకరణ| గంథం: చిన్నయసూరి తాను (వాసిస సూ తాం|ధ వ్యాకరణాన్ని " 
అనువదించి తెలుగులో వచనంలో _ౌశాడు, ఇది బాలవ్యాకరణ రచనకు ముందు (వాసిన 
మూడో వ్యాకరణ గంథం. . (రమణీయం పీఠిక) 
శబ్దార్భ కల్పతరువు 
కర్త ఏ మామిడి వేంకటార్యుడు. 
దీనిలో సిద్ధాంత కౌముదిలో శబ్దాలను సాధించిన విధంగానే సలక్షణంగా 
శబ్దాలు సాధించబడి కూర్చబడినవి. నరముల నన 1800 |పారంభమై 1900 మధ్యకాలంలో 
పూర్తిఅయింది. ఈ oe 1961 లో వాసవ్మీగంథ |పచురణ సమితివారు 
[పచురించారు. 
శబ్దార్థ నంగిహమ్‌ (సం) 
కర్త ఏ శహాజీ (చూ). 
నిఘంటువు. మహారాష్ట్ర రాజుల కాలులో sens పదస్వరూ పాలను 
తెలియపరు స్తున్నది. (ద. దే. వా. పీఠిక_42) 
శబ్దార్థ సర్వన్వ నిఘంటువు 
కర్త ఏ పరవస్తు వేంకట రంగాచార్యులు. 
శమంతకమణి చరిత (అలభ్యం) 
కర్త ఏ చూ. వణుకూరి గురవరాణజు, 
నామాఖండ విశ్రాంతికి ఉదాహరణగా దీనిలోని పద్యాన్ని అప్పకవి 
పేర్కొన్నాడు. ఇది కృత్యాది పద్యమట. ( ఆప్పక వీయం-8-287) 
శమంతకో పాథ్యానము (అలభ్యం) 
కర్త. పట్టాభి రామకవి, 
(ఆరు. ద-0) 
శరణయ శాసనము 
కాలం : డీ. శ, 116] (పాంతం. 
శాసన్మపవాత ఏ శరణయ మం కతి, 
పస్తావితస్థలం : కొండ పడుమటి సీమ. 7 
శాసనవిషయం : ఈశాసనం శరణయ వంశీయుల దానధర్మాలను తెలుపుతుంది. 
శరణయమంతి వెలనాటి గొంకరాజుకు ఇష్టభృ త్యుడు. గొంకీశ్వర . దేవుని [పతిష్టించి, 
దీప స్తంభం ఎ త్తించినట్లు_|బాహ్మణురికు అగ్రహారాలు, న పసంతానాలు దానం చేసినెట్లు- 


10.80 తెలుగు సాహిత్య కోశము 


దూదివాడలో వేంచేసియున్న ఈశ్వరునికి దీవ_స్తంభం విలిపినట్లు ఈ శాసనం వల్ల. 
తెలుస్తున్నది. దీనిలో సుమారు 20 పద్యాలు, ఒక శ్లోకం, చిన్నవచనం ఉన్నాయి. 
(తె, క. చ_289_298) 
శరణాగత ద్విపద 
కర్ణ ఏ తెలియదు. 
శ్రీరామానుజుల వారి స్తుతి రూసకమైన లఘు కృతి. దీని (పతి వేంకటేశ్వర 
ప్రాచ్య పరిశోధనా సంస్థలో ఉంది, (ద్వి,సా.చ_284) 
శరభ భూపాల కురవంజి 
కర్క వ శరభోజీ 1 
సంగీత |పధానమైన నాటకం. ఇది శరభోజీ రచించాడన్నది సంశయ 
[గస్తంగా ఉంది. ఈ నాటకాన్ని ఆనాటి సంగీత బాణీలతోను, దరువులకోను 20వ 
శతాబ్దంలోని [పథ్యాత నర కీమణులు జయమ్మ, ఆమె కుమార్తె బాల సరస్వతి [పద 
ర్నించేవారట. (శారదాధ్వజం-_1689). 
'శరభరలింగ' మకుటము (అలభ్యం) | 
కర్త : పాలపర్తి సోమేశ్వరుడు. 
ఇది శతకం కావచ్చు. దీనిలో నుంచి ఒక పద్యాన్ని పెదపాటి జగ్గన్న తన 
“[పబంధ రత్నాకరం”లో ఉదాహరించాడు. (ఆరు[ద-క 


శరభాంక లింగ శతకము 
కర్మ : శరభాంకుడు. 
రచనాకొలం : (కీ. శ, 1291_1928 (పాంతం. 
ఇది |పకీరణ శతకం. 5 పాదాల పద్యాలు 40 వరకు ఉన్నాయి. దూషణతో 
పాటు మంచి లోకజ్జానపు సీతులు కూడా ఉన్నాయి. 


(పతాపరు[దుని మహమ్మదీయులు చెరగొని పోయిన సందర్భంలో ఈయన 
ఢిల్లీ ని తిడుతూ (వాసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇతని ఒక తిట్టు పద్యాన్ని 
లింగమకుంట తిమ్మకవి ఉదాహరించాడు. మల్పణ చరిత కర్త ఎడపాటి ఎ(రయ, అప్ప 
కవికి పూర్వుడై న రాజలింగ కవి (కూర్మ పురాణం), ఈ కవిని నుతించారు కాబటి 
ఈ కవి కూడా (పసిద్దుడే, “గులామూ వంటి అన్య దేశ్యాలు, |[గామ్యాలు కూడా 
కవితలో ఉన్నాయి. కపటయోగి దూషణ, సిసలైన యోగి ఉనికి ఈతడు చెప్పాడు. 
(ఆఠు[ద-_9) 
శర భాంకుడు 

కాలం : క్రీశ, 181-188. |పాంతం. 
స్టలం * వరంగల్లు. 


రచన + శరభాంక లింగశతకము. 


|పాచిన సాషిత్యము 100]. 


ఇతడు రెండో |పతాపరు[దుని మంతి అని సిద్ధేశ్వర చరిత చెబుతున్నది, 

శ&కంలో ఈయన దూషణతో పాటు మంచి లోకజ్డానపు నీతులు కూడా చెప్పాడు, 

పతాపరు[దుని మహమ్మదీయులు చెజగొని పోయిన సందర్భంలో ఇతడు ఢిల్లీ ని 

తిడుతూ పద్యాలు |వాశాడు, ఇతడు శివదేవయ్య, విశ్వేశ్వర దేశికులు-సోదరులని 
కొందరంటారు. కొని అది నిజం కాదు. వీరు విభిన్న గోతులు. 

(ఆరుద-_కి; క.స_263) 


శరభోజి | 
కలం : క్రీశ. 17121728 పాంతం. 
రచనలు * 1. రాఘవ చరితమ్‌ (సం) (సం| గహ రామాయణము 2. శరభ 


భూపాల కురవంజి. 


తంజావూరును పాలించిన మహారాష్ట్ర రాజు. వఏకోజీ కుమారుడు. మొదటి 
శహాబీ తమ్ముడు. 

కృతీకర్వ; కృతిపతి కూడా. కవి పండితులను ఆదరించాడు. మంగ 
మటము, శరభోజీ రాజపురం అ|గహారాలుగా పండితులకు దానం చేశాడు. రాఘవ చరి 
తంలో రామాయణ కథ సంగహంగా చెప్పాడు. దీని కర్శృత్వాన్ని కొందరు పంచ 
రత్నకవికి ఆపాదించారు. = (ద.దే.వా.241) 

శరభోజి Il 
కాలం : (కీ. శ. 17081888 |పాంతం. 
రచన : కుమార సంభవ చంపూకావ్యమ్‌ (సం). 

తంజావూరును పాలించిన మహారాష్ట్రరాజు. చెండవ తులజాజీ పృ[తుడు. రాజ 
కవి, బహుభాషావేత్త, ఆంగ్ల భాషా కోవిదుడు. సంగీత సాహిత్య విద్యా పోషకుడు, 
తంజావూరు పుస్తక భాండాగారం ఇతని పేరనే పిలువబడుతున్నది. ఈ భాండాగారంలో 
శరభోజీ చలువరాతి విగహం ఉంది. సమకాలీన [గంథాలనే కాక పూర్వ గంథాలను, 
ఆంగ్ల | గంథాలను కూడా అసంఖ్యాకంగా సేకరించి భ|దసరిచాడు. 

దేవనాగరి లిపిలో తొలుత |గంథము[దణ |పారంభించి కొన్ని (గరిథాలు 
'అచ్చువేశాడు ఇతడు స్థాపించిన ముదణయం[తం అనాటి వాటిలో విశిష్టమైనదట. 

(ద. దే.వా-270) 
శల్యానురుని చరిత9 

ఇది పింగళి సూరన్న కళాపూర్ణోదయంలోని అద్భుతమైన కల్పన. శల్యా 
సురుడనే రాక్షసుడు, మృగేం|ద వాహనాళ క్తి తన బంధువై న మహిషాసురుని చంపిన 
పగ మనసులో పెట్టుకొని, పగదీర్చుకొ నే ఉపాయం ఆలోచిస్తూ ఉండగా అతనికి అభినవ 
కౌముది అనే అప్సరస కనిపిస్తుంది. ఆమెను చూడగానే అన్ని విషయాలు మరచి 
తన్నేలుకొమ్మని ఆమెను వేడుకొంటాడు. ఆమె నిరాకరించి, "అతనిని చంపినవానినే : " 
వరిస్తానని (ప్రతిన చేస్తుంది. అయినా ఆమెకు కీడు తల పెట్టక ఊరుకొన్నాడు, - 


1082 తెలుగు సాహిత్య కోశము 


సూరన్న తన కావ్యంలో వర్ణించిన భీన్న|పేమ స్వరూపాలలో శల్యాసురుని 
పేమ వర్ణ నాతీత మైనది. సున్నితమైన మనస్సు, సభ్యత విడవాడని [పవర్శనగల పరమ 
'భాల్మికునిగా. సూరన్న ఇతన్ని చి[తించాడు. ఇదే విధమైన అసమాన b “విక్షర్‌ 
సూ్యూగోి ఆంగ్ల నవలలో కరుణరన భరితంగా కనిపిస్తుంది.. 
శల్యాసురుడు పేరుకు తగ్గవాడే. అతనిది శల్యరూపమట. మృగేం[ద వాహన 
శక్తి ఇచ్చిన అమోఘమైన కత్తిని ధరించి, మణికంధరుని వెదకటానికిపోయే అభినవ 
కౌముదిని శల్యాసురుడు చూసి తన్నే చంపటానికి వస్తుందని భయపడతాడు. "తన్ను. . 
చందువారు చత్తుర'నే, శక్తిఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకొవి, తన చావుకు భయపడక 
ఆమె చనిపోతుందేమోనని వాపోయాడు. అభినవ కౌముది అతనిని మంచి మాటలతో 
మోసగించి, వెంటబెట్టుకొని వెళ్ళసాగింది. శల్యాసురుడు ఆమెనునమ్మి, తన [పతాపం 
చూపటానికి, అమెకు తగలకుండా _ శలల్య(పయోగం చేసి జంతువులన్నింటినీ చంపాడు. 
తన్ను వరించమన్నాడు. ఆమె వెళ్ళే చోటులలో తన బలం చూపి అందరినీ నాశనం చేసా 
నన్నాడు. తనమీద కరుణ చూపకపోయినా, తాను చంపే జంతువుల మీదనయినా కరుణ 
చూపి,తన్ను వరించమని [పాధేయపడ తాడు. ఇతనిలో కాఠిన్యంతోపాటు మార్దవం కూడా 
ఉంది. అభినవ కౌముది శల్యాసుకుని మణికంధరుని చేత చంపించింది. అభినవ కౌముదిని 
నిష్క.ళంకంగా _పేమించాడు, కౌబిట్టి ఇతని [పేమ శోభితం. 
(కళాపూర్ణోదయం పీఠ్రీక_కట్టమంచి) 
శల్వపిళ్ళ రాయ చరితము 
కర్త ఏ మరింగంటి వేంకట (| పథమ నృసింహాచార్యులు. 


(తె. వ స_8) 
శకాంక విజయము 
నామాంతరం : తారా శశాంక విజయము, 
కర్త ౨ శేషము వేంకటపతి. 
అంకితం క వంగల కీ సనయకు. 


శృంగార్మపబింధం. అయిదాశ్వాసా లున్నాయి. 

ఈ కథను శ్రీనాథుడు తన కొశీఖండంలో పేర్కొన్నాడు. నైతికదృష్టి 
లోపించినట్లుగా విమర్శింపదిడ్డ ఇలాంటి గంథాలు అనాటి సంఘ జీవనానికి, అభిరుచులకూ, 
[పతీకలవి “చెప్పవచ్చును, శృంగారభరితంగా రసవంతంగా ఉన్న శక్యం అమిత 
(ప్రాచుర్యాన్ని పొందింది, . 

ట్రొనుదొర దీనికి “దకోరీయము”, “తారకము”, “తారాభావ (పకాళక” 
అని మూడు వ్యాఖ్యానాలు. “రాయించాడు. అంగ్లే య సూచికలు, పద్యాల అకారాది 
అను క్రమణిక కాడా ఉన్నాయి. . (ద. దే. వా-964) 

శకాంక. శేఖర. శ తక్షము 
కర్త ఏ కొమరగిరి సంజీనకవి. 


పాచీన సాహిత్యము. _. 1088. 


“శశాంక శేఖరా” అనే మకుటంతో. ఉన్న వృత్త శతకం. కవి దీన్ని రెండు 
ఘడియల కాలులో ముగించాడట. రచన సరళంగా ఉంది. 
శశీర్తళ లు ఇ 
=... పదునారు (18) పద్యాలున్న కావ్యభేదం. (అప్పక వీయం) 
శశిబిందు చరిత 
కర్త చరిగొండ నరసింహకవి. 
పద్యకావ్యం. ఇందులోని కథ పురాణాల నుండి (గహింపబడింది. ిశిబిందుడ నే 
రాజుకు లక్షమంది భార్యలట. ఒకొక్క తెకు చాలామంది బిడ్డలట. ఈ రాజు చాలా 
“యాగాలు చేశాడట. విచాహవర్షనలో కవి శృంగారాన్ని పచ్చిగా వర్ణించాడు. ఆ పద్యా 
లనే అప్పకవి జత. శ pes ముదిత మేగాని [పతులు నేడు లభ్యంకావు, 


(ఆరు ద- ర్ట 
శశిరేఖా పరిణయము 
కర్త : తెలియదు, 
జానపద పౌరాణిక గేయం. ఇతివృత్తం (పసిద్ధం. 
చూ, పౌరాణిక గేయములు. (ఆం. వాచ 
శశిరేఖా పరిణయము 
కర్త : రత్నాకరము అప్పకవి, 


అంకితం : గోపాలదేవునికి. 

ఐడాశ్వాసాల (పదింధ౦. శశిరథాభిమన్యుల వివాహ వృత్తాంతం వర్ణితం 

ఈ, కవి పూర్వీకుడైన గోపాలరాజు రచించిన సౌగంధికా కుసుమ |పసవాపహరణ మనే 

ద్విపన కావ్యం దీనికి ఆధారమని పండితాభ్మి పాయం, (క. స- 10) 
శశిరేఖా పరిణయము. . 

నామాంతరం : విజయనందన విలాసము జ 


శహరాజ దండకము 
కర్ర ఏ తెలియదు. 
ర్త (కీ. శ, 17వ శతాద్ది౦, 
శహాజీ (క్రీ.శ. 1884_1712) మీద చెప్పిన దండకతి, పూర్తిగా లభించలేదు" 
ee తంజావూరు నన్న. మహలు [(గంథాలయం (No. 426) లో ఉండి, 
(తః రా 210) 
శహరాజ కపప (సం) 
"కర్త :..నారాయణ కవి. 
క్రీ శ. 1684_1712 ల నడుమ తంజావూరు సంస్థానాన్ని పాలించిన శహాజీని 
స్తుతిస్తూ రచించిన (గంథం, అ ల తళ (శారదాధ్వజం-60) 


1084 తెలుగు సాహిత్య కోశము 


శహరాజ సభా సరోవర వర్ణనమ్‌ (నం) 
కర్త * లక్ష్మణకవి. 
కీ శ, 1684_1712ల నడుమ తంజావూరును పాలించిన రాజకవి శహాజీ 
సభను వర్తించే రచన, (కారదాధ్వజం_69) 
శహరాజాష్టపదీ (సం) 
కర్త : (శ్రీనివాసకవి. 
తంజావూరు పాలకుడై న శహాజీ పై (కీ.శ. 1884_1712) చెప్పిన ఆష్టపది, 
(శారదాధ్వ 2౦-869) 
శహాజీ 
నామాంతరం : శాహ మహారాజు, శాహరాజు. 
కాలం : (క్రీ.శ. 1884_1712 పాంతం. 
స్తలం ఏ తంజావూరు. 
రచనలు : 1. కిరాతవిలానము 2. కృష్ణలీలా విలాసము 8. గంగా పార్వతీ సంవా 
చము 4, జల క్రీడలు రి, త్యాగరాజ వినోదచి[త [పదింధ నాటకము 
6. |దౌపదీ కల్యాణము 7. పంచరత్న [ప్రబంధము 8. పార్వతీ పర్తిణ 
యము (కర్తృత్వం సండేహం) 9. రతీ కల్యాణము 10. రామ పట్టాభి 
షేకము 11. రుక్మిణీ సత్యభామా సంవాదము 12 వల్లీ కల్యాణము 
18. విఘ్నేశ్వర కల్యాణము 14. విష్తుపల్లకి సేవా ప్రబంధము 15. 
శంకర పల్లకి సేవా [పబంధము 18. శచీ పురందరము 17, శాంతా కల్యా 
ణము 18. సతిదాన శూరము 19. సతీ సతి దాన విలాసము 20. సీతా 
కల్యాణము 21, భక్తవత్సల విలాన నాటకము 22, సరస్వతీ కళ్యాణము 
(క_ర్హుత్వం వివాదాస్పదం) 28. శబ్ధరత్న సమన్వయమ్‌ (నం, నేఘం 
టువు) 24. శబ్దార్థ సం|గహమీ (సం. నిఘంటువు) 25. పడాలు (భి, 
వైరాగ్య, శృంగార, హాస్య, నీతి) 28. రాగమేళ వివేకమ్లు, 
ఏకోబీ_దీపాంబికల పుతుడు. 


మహారాష్టుిడైనా తెలుగులో రచనలు చేసి తెలుగును తాజభాషగా గోౌరవిం 
చాడు. కవి పండిత పోషకుడు. తంజాపూరులో శరథోజి పేర (పసిద్ధమైన సరస్వతీ 
మహలు (గ్రంథాలయంలో తెలుగు (గంథాలను విశేషంగా భ్యదపరిచిన ఘనత ఇతవిదే. 
బేఖకులను ఏర్పాటు చేసి (పాచిన (గంథాలకు (పతులు రాయించాడు. నన్నెచోడుని 
కుమార సంభవానికి, ద్విపద భారతానికి, ఇతడే [పతులు రాయించి భ్లదఫర్లిశాడు.. 


శహాజీ రాజపురం అనే ఆ|గహారాన్ని కవి పండితులకు ద్రానమిచ్చాడు. అ(గ 
హారాదు లిచ్చి అనేక కవిషండిత కుటుంబాలను పోషించాడు. 


 గిరిరాజుకవి, సోమకవి, శేషాచలపతి, వాసుదేవకవి, రామకవి, చాలక్రవి 


ప్రాచీన సాహిత్యము 1085 


సుబ్బన్న. మొదలైన తెలుగు కవులూ, ఠామభ్యద డీక్షితుడు, వేదకవి, ఆప్పాదీక్షీతుడు 
శ్రీధర వేంకటార్యుడు మొదలగు సంస్కృత కవులూ ఇతని ఆస్థానంలో ఉండేవారు. 

ఇతని నాటక రచనలో ఒక విలక్షణత కన్పిస్తుంది. 'సాటకాలను మౌర్గరీతి 
రూపకాలకు దగ్గరగా తెచ్చాడు. సామాన్య జనానికి అందుబాటులో ఉంటూనే పండిత 
పామరులకు వినోదంగా ఉండేలాగ రచన సాగించాడు. ' 

ఇతని నాటకం సాధారణంగా కథో వస్తువును బట్టి శివస్తుతితో నో, కృష్ణస్తుతి 
కోనో ఆరంభమవుతుంది (ఇదినాంది. సూతధారుడు కవి పేరు, నాటకం పేరు చెప్పి 
కథా[కషుం వినిపిస్తాడు. ఆ తర్వాత [ప్రస్తావన విఘ్నేశ్వరస్తుతి, తప్పక ఉంటాయి. 
విఘ్నేశ్వరుడు [పవేశించి పూజలందుకున్న తర్వాత నాటకం ఇతిన్భ తానుసారం జరుగు 
తుంద. ఈ పద్దతి మహారాష్ట్ర రాజుల నాటకాలలో కనిపిసుంది. భాషలో సంస్కృతం 
పాలు ఎక్కువ. దరువులు, ద్విపదలు, వచనాలు, వివిధ భాషలలో (పసరగాలు 
ఉంటాయి. 

శహాజీ తిరువయ్యూూరు శ్యాగేశుని భక్తుడు. ఎక్కువగా శివ సంబంధమైన నాట 
కాలు |వౌశాడు. అధికభాగం, “త్యాగేశ సాంబశివ పూర్ణానందార్నణ మస్తు" అవి 
ముగించాడు రచనలో పాండిత్య |పదర్శన హెచ్చు. పీనిలో సంగీత నృత్య రూప 
కాలుగా సేరొనదగినవి కూడా ఉన్నాయి. తెలుగులో ఇతని రచనలు మొతం 22 
సరస్వతీ కల్యాణం, పార్వతీ పరిణయం కర్తృత్వం విషయంలో భేదావిమాతం 

[పాయాలున్నాయి. 
ఇతడు సంస్కృత నిఘంటు నిర్మాణం కూడా చేశాడు. పదకర్త్యగా త్యాగేశుని 

మీవ భక్తి, వై రాగ్యశ్ళంగార, హాస్య, నీతి, మంగళ పదాలనే శీర్షికలతో రెండు పందలకు 
పైగా |వాశాడట. (ద.దే.వా- 182.211; పీఠిక_42ి) 


శహాజీ చరితమ్‌ (సం) 
కర్త * కేశవ పండితుడు. 


ఇది చారి[తక కావ్యం. తంజావూరు పాలకుడైన శహాజీ చరిత. 
(తె. వి. సర) 


శహాజీ దరువులు 
తంజావూరు మహారాష్ట్ర) [పభువు శహాజీ రచించిన యక్షగాన [పబంధాలలోని 
వరువులు మిక్కిలి అపురూవమైనవి. వీటిలో ఆతని సంగీత సాహిత్య నాట్య విద్యా 
వై దుష్య వైభవం తెళుస్తున్నది. ఈ దఠువులన్నీ వాద్య |పబంధాల కిందికో, తాళ 
పేటిధాలి కిందికో చేరతాయి, సంచరత్న (పబంధంలో సలాము దరువు, [పబంధదరుపు, 
సదాభినయ దరువు, మోహరం, గణపతి కవు తం, నెలకట్ట, సాల్లుకట్లు, శికాలస్వరం, 
వర్గ తికాలసాల్లు, జతి, వర్ష సొల్లుజతి మొదలై నవి_త్యాగ వినోద చింత (ప్రబంధంలో 


౨0886 తెలుగు సాహిత్య కోశము 


సవ్యాపసవ్య సమపద లీలా దరువు, (కమ స స్రస్వర వర్ణార్థ లీలా దరువు, స్వరజతి, 
స్వరసాల్లు జతి, సంచఘాతము మొదలయినవి ఉన్నాయి. (య. వా, చ-తి00.806) 
శహాజీ రాజ పదములు 
రచన : శహజీ. 
నామాంతరం : త్యాగేశ పదములు, 
mB శహాజీ తన ఇష్టదైవం త్యాగేశువి పేర చెప్పిన పదాలు. రెండు సంపుటా 
లున్నాయి. ఒక దానిలో భక్తిభావ, వైరాగ్య, శృంగార, హాస్య, నీతి, మంగళపదాలు 
మొత్తం 2068 ఉన్నాయి. క 
రెండవ దానిలో త్యాగేశునిపై భక్తీ పదాలు సుమారు 200 ఉన్నాయి. 
(ద, దే. వా-£87) 
శహాజీ రాజపురము 
అ| గహారం.చోళమండలంలోని తిరువిసనల్లూరు[గామాన్ని (కీ.శ. 1808లోశరో జీ 
(క్రీశ. 1884_1712) 46 మంది కవి పండితులకు ఆగహోరంగా దానం చేశాడు. వేదాంత 
తర్కం, వ్యాకరణ, వైద్యాలలో నిష్టాతులై న శాస్త్రపండితులు కూడా వీరిలో ఉన్నారు. ఈ 
46 మండిలోను తెలుగువారు అధికభాగం ఉన్నారని చరిత చెబుతున్నది. (MRT-81) 
శహాజీ రాజీయమ్‌ (సం) 
కర్ర : లక్ష్మణ కవి. 
క్రీశ. 1884-1712 నడుమ తంజావూరు సంస్థానాన్ని పాలించిన మహారాష్ట్ర 
రాజు శహాజీపై రచించిన గంథం. (శారదాధ్వ జం_88) 
శశీత నొమములు " ల 
' జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం, వా. చ.) 
శాంతా కల్యాణము న . 
కర్త ; తెలియదు. 
జానపద పౌరాణీక గేయ రచన. ఇతివృ త్తం రామాయణానికి సంబంధించినది. 
చూ. జానపద గేయములు, (ఆం. వా చ) 
కాంతా కల్యాణము 
కర్త వ శహాజీ (చూ). 
శివాంకితం. రోమపాదుని రాజ్యంలో క్షామం రావడం, బుష్యశృంగుణ్లి రప్పించి 
అతనికి తన కుమా రై శాంత విచ్చి వివాహం చేయడం _ ఇందులోని కథ, 
(ద. దే, వా-205) 
శాంతానంద యోగి": 
కాలం ౩ |క్రీ. శ. 17వ శతాబ్ది. 


[పాచీన సాహిత్యము 108% 
రచన * రామశతకము. 
గురువు : |బహ్మానందయోగి 


"రచనలో దోషాలున్నా నీతి బోధకంగా సరళంగా ఉంది. కవి కాలాన్ని 
గురించి, 19వ శతా ప్టివాడనీ, 1800 |పాంతం వాడనీ పండితులలో వాద వివాదాలున్నాయి. 


(క. స. 2865) 
శాంతి విలాసమ్‌ (నం) 
కర్త: నీలకంఠ దీక్షితులు. 
దీవిలో మనశ్శాంతి ఫలం వర్తి తమట. (తె.వి.స_రి) 
ళం 


శాకమూరి జన్న్నయ 
కాలం : తెలియదు, 
శాకమూరి యల్ల య కొడుకు, పేరుపొందిన దానశీలి. ఇతని మీద చాటువు 
లున్నాయి, తీ (చా. ప్‌ ర) 
శాకమూరి (క్రీరంగరాజు 
కాలం ఏ |క్రీ.శ, 1700 |పాంతం, 
సలం ఏ తెలియదు. 


కవి పండిత పోషకుడు. ఇతని అస్థానంలోని కర్ణాటక కవి సర్వతవర్ధ నుడు 
సంస్కృతంలో శృంగార మంజరి అనే కావ్యం రాశాడు. దాన్ని తర్వాత ఈదులప ల్లి 
భవానీశ కవి తెనిగించారు. ఇతని ఆ్యశయంలోవి తెలుగు కవులు తెలియరాలేదు. 
(క, త.-12-218) 
శాకల్య మలుడు 
నామాంతరాలు : మల్ల యార్యుడు, క్‌వి మల్లుడు. 
కాలం : క్రీశ. 14వ శతాబ్ది పూర్వార్గం. 
రచనలు : 1, ఉదార రాఘవమ్‌ (సం), నిరోష్య రామాయణమ్‌ (సం). 
© 
సమకాలికులు : సాయణాచార్యుడు, కౌకతి రెండో (సతాపరు[దుడు. 
సర్వజ్ఞ సింగ భూపాలుని కొలువులో ఇతనికీ సాయణాచార్యునికి వాగ్వాదం 
జరిగిందని చెపారు. ఇతని కావ్యాల మీద అనంతర కాలంలో చాలా వ్యాఖ్యానాలు 


వచ్చాయి, (0. రా. చ) (తె. సః స_8_220) 
శాకవలి మలికారున భటు " 
య (a2) జ య 
కాలం 3 (కీ.శ, 1201. 1828 ప్రాంతం, 
స్థలం న నై జాం మండలం, 
రచనలు : భాస్కర రామాయణంలో బాల, కిషిి-0ధ, సుందర కాండలు పూర్తిగా 


సంస్కరించి (వాళాడు, 


1088 తెలుగు సాహిత్య కోశము 


హుళక్కి. భాస్కరుని కుమారుడు. కాకతి రెండో [పతాపరు(దువి కాలం 
వాడు. భాస్కర రామాయణంలో ఎక్కువ భాగం ఈయనే [వాశాడట. భాస్కర 
రామాయణంలో ఇతడు రచించినట్లుగా చెప్పదిడుతున్న భాగాలను మొదట మంత్రి భాస్క 
రుడు |వాశాడనీ, అవి మరీ క్లుప్తంగా ఉన్నందున ఇతడు కొన్ని మార్పులు చేసి |వాశాడనీ 
అంటున్నారు. 
హుళక్కి. భాస్కరుడు తాను రచించిన యుద్ధకాండ భాగాన్ని సాహిణి మార 
నకు అంకితమిచ్చాడు. పతి విలేఖకులు మల్లి కార్డున భట్టు రచించిన భాగాలు కూడా 
సాహిణీ మారనకే అంకిశంగా పద్యాలు కూర్చారట. అఆళ్వాసాంత పద్యాలను బట్టి 
ఇతడు తాను సంస్కరించిన భాగాలను శివునికి అంకిత మిచ్చినట్టు తెలుస్తున్నదని 
కొందరూ, తన తండి భాస్కురునికి అంకిత మిచ్చినట్లున్నదని కొందరూ అంటున్నారు. 
(ఆరు ద-8; క,స_ 1680) 
శాకుంతల నాటకమ్‌ (నం) +. 
కర్ణ ౨ చూ. పేరి కాశీనాథళౌన్తి. 
ఇతివృత్తం |పభ్యాతం. (ఆం.సం, సా_427) 
కాకుంతలము 
కర్త పరవస్తు వేంకట రంగాచాస్యలు. 
సంస్కృత మూలానికి ఆం ధీకరణం, 
శాకుంతలము (అలభ్యం) 
కర ః సిదన _పెగ్గడ. 
, అవాలి అ nN 
దీనిలో నుంచి ఒక పద్యాన్ని అజ్ఞాత గంథ సంధాత తన “ఉదాహరణ 
పద్యములు "లో సంకలనం చేశాడు. పద్యం పురవర్ష నకు సంబంధించినది. (ఆరు|ద-9) 
శానంపూడి తిమ్మయ 
కాలం : కీ శ 18 వ శతాబ్దం, 
సంసానం:. ; సత్యవరము. 
థి 
రచనలు : తెలియరాలేదు. 
సత్యవరము పాలకుడైన గోపాల పాయకరావు ఆస్థాన కవి. రాజు ఇతనికి 
mn అ|గహారంగా ఇచ్చి, గౌరవించాడట. (క త_ 18-62) 


శారద 
కొలం : (కీ.శ. 15 వ శతాబ్దం, 
రచనలు : తెలియరాలేదు. 


ఈమె దేవరాయల ఆస్థానంలో సంస్కృత కవయితి. డిండిమ కవి చక్ర 
వర్తి అరుణగీరినాథుడు ఈమెను స్తుతించాడు. (ఆం. కవయి[తులు-88) 


[పాచీన సాహిత్యము 1080 


శారదకాండు?) 
వీరు పేరుమోసిన జానవద గాయకలు. ఎక్కువగా తెలంగాణా (పాంతంలో 


“ఓ భారతీ ! కరుణామతీ భళీ 1 శారదా కరుణానిఛీ!” అని పాడటం వల్లనూ, 
కథలు చెప్పేటప్పుడు వీరు ఉపయోగించే తంబురా పేరు శారద కావడం వల్లనూ కిరివీ 
శోరదకాం[డనే పేరు వచ్చింది. 

జట్టులో పురుషుడు కథ చెబితే, అతని భార్యలు వంత పాడుతుంటారు. వీరు 
శై వగాథలనే గాక చర్మితాత్మకమైన గాథలను కూడా వీరావేశంతో గానం చేస్తారు. వీరు 
ఎల్లమ్మ, పోచమ్మ దేవతలను పూజిస్తారు. వీరు ఎంతమంది భార్యలనై నా పెళ్ళిచేసుకో 
వచ్చునట. సదాశివరెడ్డి, సర్వాయిపాపడు, బాలనాగమ్మ కథ, బొబ్బిలియుద్ధం, పల్నాటి 
వీరచరి|తలను సాధారణంగా గానం చేస్తూ ఉంటారు. ఒకొక్క కథను మూడు నాలుగు 
రాతులు కూడా చెబుతారు. వీర కథలు రసాత్మకంగా ఉంటాయి, (నా.ర,చ-206) 

శారద రామాయణము 
జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం.వా.చ) 


శారద రామాయణము 
రచనాకాలం : (క్రీ. శ. 1880 |పాంతం. 
కర్త =: మఠం మడివ్యాళయ్య. 
అము|దితం, (క.న_100) 
శారదా దర్పణము (అలభ్యం) 
కర్త ఏ తెలియదు, 
లక్షణ (గంథం, అప్పకవి దీనిని పేర్కొాన్నాడు. 
శారదా ధ్వజము 
నామాంతరం : సరస్వతీ ధ్వజం, 
కీ. శ. 1688-78 నడుమ తంజావూరును పాలించిన నాయకరాజు విజయ 
రాఘవుని ఆస్థానంలో (పతిష్టింపదడి ఉండేది, విజయరాఘవుడు సరస సంగీత కళా పట్ల 
భ|దుడు. అష్ట భాషాధురీణుడు. “విజయరాఘవ విలాసమ”నే ఇతని సభాభవనంలో సింహా 
సనం చెంగటనే ఈశారదాధ్వజం ఉండేదట. అతని ఆస్థాన కవులు తమకావ్యాలలో దీన్ని 
(పస్తావించారు. చెంగల్వ కాళకవ “రాజగోపాల విలాసంిలో వర్ణించాడు. 
(రా.గో,9_1-_18) 
శారీరోప నిషత్తు 
రచనాకాలం : క్రీశ. 18 వ శతాబ్దికి పూర్వం, 
కర్త: దానప్ప. 


1000 తెలుగు సాహిత్య కోశము 


ద్విపద రచన. నశ్చరమైన ఈ శరీరం కోసం |పాకులాడక ళశాశ్వతానంద . 
పదమైన (బహ్మపదం చేరడమే లక్ష్యమని ఈ [గంథం చెప్తున్నది, దీని [పతి మదరాసు 
[పాచ్యలిఖిత పు_సక ఖాండాగారంలో ఉంది. (ద్వి.సా,.చ-8 19) 

శాలివాహన సప్తశతి (అలభ్యం) 
కర్త : (శ్రీ నాథుడు. 

ఇది శ్రీనాథు? రెండోరచన. దీవిని “నూనూగు మీసాల నూత్న యౌవనముిలో 
వాసినట్లు కవి చెప్పాడు. కాబట్టి 18 సంవత్సరాల (ప్రాయంలో (వాసి ఉంటాడని 
పండితులు నిర్ణయించారు. ((శ్రినాథుడు..? 1, 72.కొ.శ్రీమూ) 

శాలిహోతిము (అలభ్యం) 

చూ. అశ్వలక్షణ సారము 

కర్త ఏ తెలియదు, 
అంకితం : గన్న నృపాలునికి. 
రచనాకాలం ; తెలియదు. 

మడికి సింగన తిన సకల నీతి సమ్మతంలో ఇందులోని కొన్ని పద్యాలు 
సంకలనం చేశాడు. ఈ [(గంథంలో కవి, శాలిహో [తుని [గంథాన్ని అనుసరించి అశ్వ 
లక్షణాలను వివరించాడు. అకారణంగా కవియే దీవికి శాలి హో[తమని పేరు పెట్టాడో. 
లేక సంకలన కర్త ఆ "పేరు పెట్టాడో తెలియదు. అశ్వ లక్షణ సారమనే పేర 
ముదిత మైన పుస్తకంలోని మొదటి 62 పద్యాలూ ఈ (గంథంలోని వనీ, ఇదే అశ్వ 
లక్షణసారమనీ పండితాభ్మి పాయం, (క.త_0-288) 


శాల్మలీ కందనందన విలాసము 
రచనాకాలం : (కీ.శ. 18వ శతాబ్దం. 
కర్త : వాత్స్య (క్రీరంగాచార్యులు. 
పద్యకావ్యం ..హైదరాబాదు సమీపంలోని బూరుగుగడ్డ క్షేత్ర మాహాత్మాన్ని 
తెలిపే కావ్యం, 


శాసనము 

శాతవాహనుల కాలం నుంచి-సుమారు క్రీ.శ. 8వ శతాబ్ధి వరకు ఆం|ధదేశంలో 
దొరికిన వాజ్మయం శాసనాత్మకమైనదే. ఈ శాసనాలను సాధారణంగా రాజులు,మం(తులు, 
దండనాయకులు వేయిస్తూ ఉండేవారు. (పాయికంగా [ప్రాచీన శాసనాలన్నీ దానశాసనాలు. 
శాసనం వేయించిన కాలంలో రాజభాష ఏదో ఆ భాషలోనే శాసనం [వాయించి చేయించే 
వారు, రాగిరేకుల మీదనో, శిలల మీదనో వీటిని చెక్కి స్తూ ఉండేవారు. ఇవి ప్రాకృతం 
లోనూ స.స్కృృతంలోనూ ఎక్కువగా కనిపి స్తున్నాయి. ఆం| ధదేశంలో (కీ. శం ఆరవ 
శతాబ్దం తరువాతనే తెలుగు శాసనాలు దొరికాయి. దేశ చరిత్రనూ సంస్కృతినీ 
భద్రపరిచే అమూల్య సంపద ఈ శాసనాలే | 


[ప్రాచీన సాహిత్యము 1091 


శాసన విషయము 

అం|ధ దేశంలో లభిస్తున్న శాసనాలు -[పాకృత౦లో కొన్ని, సంస్కృతంలో 
కొన్ని, |పాకృతం _ సంస్కృతం కలిసి కొన్ని, తెలుగులో కొన్ని లభించాయి. అన్ని 
శాసనాలలోని విషయం |పాయికంగా రాజులు చేసిన దానకార్యాలకు సంబంధించి ఉంటుంది. 
విజయ సూచకంగానో, ఏ దేవునికో, దేవాలయానికో, (బాహ్మణునికో, మతాచార్యునికో 
ఇచ్చే దానాలను సూచించటానికో, యుద్ధంలో చనిపోయిన వీరుల పరాక్రమాన్ని వర్ణించ 
టానికో వీటిని (వాయించేవారు. వీటిలో ఎక్కువ భాగం దేవాలయాల కుడ్యాల మీదనో, 
స్తంభాల మీదనో కనిపిస్తాయి. 


శాసన [గంథంలో దాత, (పతి [గహీత, దాన మీయబడిన కాలం, దత్తమైన 
వస్తువు |పధానాంశాలు. దాన మిచ్చినది భూమి అయితే-అది ఏ [గామానికి చెందిందో, 
దాని విస్తీర్ణం, దాని సీమల వివరణ ఉంటుంది. ఈ శాసనాలలో దానమిచ్చిన పొలాలు, 
ఊళ్ళ పేర్లు, వాటి సరిహద్దులు దేశ్యపదాలుగా ఉండటం విశేషం. తెలుగు [పజ లకు 
స్పష్టంగా తెలియటం కోసం ఊరి పేర్లు, వ్యక్తుల పేర్లు దేశ్య పదాలతో ఈ శాసనాలలో 
చేర్చి ఉంటారు. రేవు పట్టణాల నద్ద సరుకుల రవాణాకు, సుంకానికి సంబందించిన 
వివరాలతో శాసనాలు వేయించటం కూడా ఉంది. (వాచ 


శాసనాలు ఉచ్చారణ, అనుస్వార విశేషాలు 
కాలం : [స శ, 6వ శతాబ్ది నుంచి 8వ శతాబ్ది వరకు. 

్రీ. శ. 6 వ శతాబ్దానికి ముందు తెలుగు భాషకు (ప్రాకృత భాషా సంపర్కం 
ఎక్కువగా ఉండేది. రేనాటి చోళుల శాసనాలలో అనుస్వారాలతో ఉండే రూపాలే 
ఉండేవి. ఉదాహరణ : రా జ్యంచేయ, ధనంజయ, రాచమానంబున, ఫలంబు, అశ్వ మే. 
ధంబు, చిజుంబూరు మొదలయిన రూపాలు అనుస్వారాన్నే కలిగి ఉన్నాయి. 
WN స్థానంలో అనుస్వార రూపాలు అంతగా కనిపించకపోగా, వస న్లిపోరి, సామ స్త 
కముశొవాస్తు, పాతకుస్లు అనే రూపాలు ఉండేవి. ఆ'ప్తే“ణూ అక్షరం విషయంలో కూడా. 
ey న వాణ్లు, కొణయ, రెణు, రెణాణ్లు rn రూపాలే ఉండేవి కాని 
అనుస్వార యుక్త సక అరుదు, 

(పాక్ళత భాషా సంపర్కం తగ్గి, సంస్కృత భాషాపభావం ఎక్కువై నకొద్దీ 
అనుస్వారానికి బదులు పర్షానునాసికాలను య ఎక్కువగా కనిపిస్తుంది, 

ఉదాహారణ : డజ్యలపూణి, సమరసజ్ఞట్లణ, సమాలిజ్లిత, పజ్బమహాపాతక 1 
రాజ్యజ్చోయ, |పసాదళ్చాసె, కుక్ష్భోణు, ప న్రీత,వసున్ధరాం, నేణి, సమృ్పన్నుణు మొదలయినవి, 

ఉచ్చారణ దోషం వల్లనో, లేఖకుల పొరపాట్ల వల్లనో కొన్ని విలక్షణమైన 
రూపాలు శాసనాలలో కనిపి పిస్తున్నాయి. కొరవి శాసనంలోని “దాయంబడిన” అనే పదం 
ఇట్లాంటిదే. “ఫౌొడిచిని అనటానికి 'పొడిచ్చిని', “ఆదాయంబు' [వాయటానికి బదులు 
“అదెయమ్ము' |వాయటం ఇలాంటివి, 


1092 తెలుగు సాహిత్య కోశము 


విలక్షణమైన ఉచ్చారణ ఉన్న కొన్ని పడాలు ; 
(శ్రీ. యైయరి కొడుకు మరమ== (శ్రీ అయితయారి కొడుకు మారమ కావచ్చును 
(ముద్దనూరు శాసనం) 
నూట్టామృది=నూట యేమృది 
సబుత్తు దిగున్‌ =సంయు క్రుణ్ణగున్‌ : 
ఈ శాసనాలలోని సంధి విశేషాలు విలక్షణంగా ఉంటాయి. తరచు సంధి 
వివక్ష చేయక పోవటం కనిపిస్తుంది. (తె.శా_ప.శా_8, 7, 8) 
ధా స్త్రకావ్యము 
రస పధానమయిన కావ్య సాహిత్యంవలెనే, శాస్త్రవాజ్బ్యయం కూడా తెలుగులో 
కావ్య రూపంగా వచ్చింది, శాస్త్రకావ్యం విషయాన్ని తెలియజేస్తుంది. రసానందాన్ని 
ఇచ్చే గుణం ఇందులో తక్కువ. తెలుగులోని శాస్త్ర కావ్యాలు గద్య వద్యాత్మకంగానూ 
చంపూ రూపంలోనూ ఉన్నాయి. పావులూరి మల్ల న్న సార సం|గహ గణితం ఈ కొవ్యా 
లలో మొదటిది. బద్దెన నీతి శాస్త్ర ముక్తావళి నీతి శాస్త్ర కావ్యం. కేతన ఆంధ భాషా 
భూషణం వ్యాకరణ శాస్తాంనికి, విజ్ఞానేశ్వరీయం ధర్మ శాన్తా9నికి సంబంధించినవి, 
మల్లియ రెచన కవి జనాశ్రయం, ఛందోలంకొర విషయాలలో మొదటిది. అనంతుని 
ఛందస్సు. లింగ కుంట తిమ్మకవి సులక్షణ సారము ఛందస్సుకు సంబంధించిన గ్రంథాలు. 
అప్పకివీయం వంటి ఛందో వ్యాకరణాలుకార శాస్త్ర గంథాలు తెలుగులో చాలా 
ఉన్నాయి. బద్దెవీటి ద త్తవ్న గణిత దీపిక, నవనప్ప ఖడ్గ లక్షణ శిరోమణి కూడా శాస్త్ర 
(గంథాలే. తెలుగులో [క్రమంగా ఈ శాఖ విసృత మవుతున్నది. (త. వా 
శాహ మహారాజ కల్యాణము 
కర్తృత్వం నిశ్చయంగా తెలియదు. బాలకవి సుబ్బన్న కావచ్చు. 
ఇతివృత్తం: రూపావతి అనే రాజకన్య, శహాజీల శృంగార గాథ, రాజు స్వారి 
. వెళ్ళడం, పుర వర్ష న, నాటీ సాంఘిక సం|పదాయాలు వర్ణితం. ఆనాటి ఇతర నాటకాల 
రీతిలోనే ఉంది. న ” " (య. గా. సం_శి_పీరిక) 
కాహ మహారాజు 
నామాంతరం : కహోజీ (చూ. 
ఛాహ రాజ పదములు 
కర్త ఏ గిరిరాజకవి (చూ, 
అధిక భాగం. శహాజీ పై నా, కొన్ని అతని తర్వాత రాజ్యానికి వచ్చిన తులజాజీ 
(కీ శ. 17121726) పైనా చెప్పబడ్డాయి. 
కవి కాలంలోనే అతని పడాలు విశేషంగా |ప్రచారం పొందాయి. శహాజీ రచన 
లలోని ప్యాతులు ఈతని. పదాలు పాడుతుండడం గమనార్హం. ఉదా: “రతీకల్యాణం”. 
(ద. దే. వా.219) 


ప్రాచీన సాహిత్యము 1008 


శాహ రాజ విలాసము 
కర్త : (చూ వివర్తి శేషాచలపతి. 
యక్షగానం నాటకం, శహాజీని వలచిన ఒక కన్య విరహం, దౌత్యం, |పియ 
సమాగమం ఇందులోని విషయాలు. కవి శహాజీ ఆస్థాన కవులు కొందరిని ఈ కావ్యంలో 
పేరొ-న్నాడు. (య, గా. సం_8_పీఠిక) 
కాహంది చరితం 
కర్త * గిరిరాజ కవి (చూ. 
అంకీతం : శహాజీకి 
యక్షగానం. శహాజీ స్వారికి పోవడం _ సానికూతురు అతనిని మోహించడం 
ఇందులోని కథ. 
విశేషం : శహాజీ దర్బారు విషయాలు | పాసంగికంగా చెప్పబడ్డాయి. 
(య.గా.సం_8 పీఠిక) 
కా హేంద9 విలాసమ్‌ (సం) 
కర్ణ : శ్రీధర వేంకపేశార్యుడు. 
ఎనిమిది సర్గల కావ్యం. శహాజీ (18841712) జీవిత విశేషాలను తెలిపే 
రచన. 
శిక్షలు 
మధ్య యుగాంధ దేశంలో, శిక్షాస్మృతి ననుసరించి నేర నిర్ణయంచేపి శిక్షలను 
విధించేవారు. రాజ|దోహ దేశ దోహ నేరాలను పరమ దారుణ మనవిగా భావించి మరణ 
శిక్షనువిధించేవారు. దేశ|దోహికి,రాజ[దోవాకి ఎరరని వస్తాంలను ధరింప జేసి 3 క్షకభటులు 
వధ్య శిల వద్దకు తీసుకొని వచ్చి శిరచ్చేదన చేసేవారు. 
అనాటి నేరస్టులకు విధించిన శిక్షలు, పెట్టిన చ్మితహింసలు అతిదారుణంగా 
కనిపిసాయి. నేరస్థుల ఒంటి చర్మాన్ని ఒలిపించటం, కాళ్లూ చేతులు నరికివేయటం, 
రాతి తిరగళ్ళ మధ్య వేయించడం, నేరస్టుని ఒంటి మీద గడ్డి వెంట్లు చుట్టి విష్పంటిచటం 
మొదలగు శిక్షలు సాహిత్యం ద్వారా తెలుస్తున్నాయి. 
శ్రీనాథకవి సార్వభౌముడు పన్ను చెక్షంచలేకపోతే. పొగడదండ వేసి 
శిక్షించారు. అప్లై కొన్ని అవయవాలను ఛేదించి ఉప్పుపాతర వేసే శిక్షలు కూడా 
సాహిత్యంలో కనిపిస్తాయి. (తెలుగు_ఏ_జా-77) 
ఏత్రికంఠ విజయమ్‌ (సం) 
కర్ణ ఏ రత్నఖేట శ్రీనివాస దీక్షితుడు. 
కీరో భూషణము (అలభ్యం) 
కర్త : చింతలపల్లి ఎల్ల నార్ఫ్యుడు, wy 
వివరాలు తెలియవు. ల. . (కస) 


1094 తెలుగు సాహిత్య కోశము 


శిల్పకుడు 
యమకాలంకార భరితంగా కృతిని రచించేవాడు. సప్తవిధ కవులలో ఒకడు, 
(అప్పక వీయం_25 


నివ కామ సుందరీ పరిణయము 
కర్త ౩ తులజాజీ (చూ). 
నాటకం. శివ పార్వతుల వివాహాతినృత్శం. (పథ్యాతమైన ఈ కథకు 
[పదర్శన యోగ్యంగా కవి కొన్ని మార్పులు చేశాడు, 
ఇది ఉత్సవ సందర్భాలలో నగరి నాటకళాలలో |పదర్శింపబిదేది, 
(ద.దె.వా-224) 
శివ కేశవ పారిజాతము 
కర్త: శేషము రంగాచార్యులు, 
యక్షగానం, ఇది ద్వ్యర్థియా అన్న అనుమానం కలుగుతుంది, కథాపాత 
లలో నేకాని సన్నివేశ సందర్భంలో భిన్నత్వం లేదు. దీనిలో శివుడు, కృష్ణుడు నాయకులు. 
పార్వతి, రుక్మిణి నాయికలు. గంగ సత్యభామ [పతినాయికలు, కవి ఇందులో 
ఉభయ కథలను ఏకత సంఘటించడం విశేషం. దీనిలో నాయికా నాయకులు జంట 
జంటలుగా రంగస్థలం పై (ప్రవేశించి మాధపునికో (నర్మసచివుడు) స్వీయ వృత్తాంతం 
చెప్పుకొంటారు. సత్య చెలికత్తె మాధపి, గంగ చెలిక త్త శాంభవి. వీరిద్దరు శివ కేశవుల 
వద్దకు వెళ్ళినపుడు నారదుడు పారిజాత పుష్పాన్ని తేవడం, ఆది సవతుల మచ్చరానికి 
కారణం కావడం, నంది తిమ్మన పారిజాతాపహరణ కథను తలపిస్తుంది, రచన (పౌఢంగా 
ఉంది. నాటకీయత |పస్సుటంగా ఉన్నది, (య, వా, చ) 
శివ జ్ఞాన దీపిక (అలభ్యం) 
రచనాకొలం : కీ. శ. 1600 (పాంతం. 


కర్ర ఏ పెదపాటి సోమయ్య. 
పద్య కావ్యం. కూచిమంచి తిమ్మకవి ఇందులోని పద్యాన్ని ఉదాహరించాడు, 
(క. న-808) 
వివ జ్ఞాన మంజరి 
కర : పరమానంద తీరుడు, (చూ. 
అభి అ 
వేదాంత |ప్రతిపాదక మైన ద్విపద కావ్యం, (ద. దే. వా-209) 
నవ తత్త్వ రసాయనము (అలభ్యం 
కర్త ఏ చూ. విశ్వేశ్వర దేశికులు, (క. త-) 
శివ తత్త్వ సారము 


కర ఏ: మలి కారున పండితారాధ్యుడు. 
ర్‌ అతో a) జ 


వే వమత (పతిపాదళ మైన కందసద్యమయ। గంథం, కీరిీపదాకలు లభి.చాయి. 
శతకం వలె ఉన్నది. అన్య మతస్థులను నిరసిస్తూ కవిత నడుస్తుంది. కవి పాల్కురికి 
హౌకెమనాధథుని శివత త్త సారాన్ని చాలాసార్లు పస్తావించాడు. ఒకే మకుటంతో పద్యాలు 
లేవు. కొన్ని పద్యాలకు ఆసలు ఏ మకుటమూ లేదు. ప్రొఢమైెన రచన. 
(ఆరుద_2) 
4వ దర్పణమ్‌ (సం) 
కర్త ఏ సుగుటూరి ముమ్మడి తమ్మ భూపతి. 
సంకలన | గంథమట. (ఆం, సం. సా_281) 
శివ దీపిక (సం) 
నామాంతరం : (శ్రీకరభాష్యము (చూ. 


కర్త వ (శ్రీపతి పండితుడు 
రివ "దేవధీమణీ శతకము (అలభ్యం) 
కర్మ ఏ శివదేవయ్య (చూ). 


దీనిలోని పద్యాలు లింగమకుంట తిమ్మకవి చాల టోధచ్చందంలోను, పొత్తపి 
"వేంకట రమణ కవి లక్షణ శిరోమణిలోను ఉదాహృతం. కవి తనను తాను సంబోధించు 


కాని చెప్పినట్టుగా ఈ పద్యాలున్నాయి. ఫ్‌ (ఆరుద_2_ 149_152) 
ణి దేవయ్య 
కాలం : |కీశ. 1847 కు పూర్వుడు, 
ఆస్థానం * ఓరుగల్లు. 
రచనలు : 1. పురుషార్థ సారము (నీతిశాస్త్ర గ్రంథం) 2. శివదేవ ధీమణీ శత 
కము (అలభ్యం). 
బిరుదు : “సుంస్మ్భతాం[ధ కవితాపితామహ”. 


కాకతి గణపతి, రుదమలకు మంత్రిగా ఉండేవాడు, సాక్షాత్తు పరమేశ్వరు 
డని ప్రతాప చరిత్ర చెబుతుంది. 
విశిష్టత : ఈ కవిని “నుల్హణ చరిత కర్త ఎడపాటి ఎ|రన, “నాగరఖండ” 
కరలు అయ్యంకి బాలసరస్వతి, తురగా “రాజకవి”, తోభ్య చరిత” కర్త పింగళి ఎల్లన 
స్తుతించారు. ఈ కవి “పురుషార్దసారం” నుంచి, మడికీ సింగన చాలా వవ్యాలను చాడు 
కున్నాడు. ఈ కవి పద్యాలు రుచిరార్డ వంతాలై, లోకజ్జతతో నిండి ఉన్నాయి 
(ఆరు.ద-2) 
శివ ధర్మోతర ఖండము 
కర్ణ ; చూ. కామినేని మల్లారెడ్డి. 
అంకితం : సిద్ధ రా మెళ్వరస్వామికి. 
ఎవిమిదాశ్వానాలు గల పద్య కావ్యం. సకల 'శ్రైవాచార సంప్రదాయాలు, 


1098 తెలుగు సాహిత్య కోశము 


ఐహికధర్మ సముదాయం ఇందులో నిరూపింసబిడినాయి. (గంథం ము(దిత౦, 
ఆస్థాన సభాసదుల పోత్సాహంతో కవి ఈ (గంథం రచించినట్లు తెలుస్తుంది. 
ఈ రచన వలననే ఈ కవికి *భాషాశేషాహి” అనే బిరుదం లభించింది. ఈ రచనలోని 
శైలి పనన్నంగా ఉంది. (ఆం.సం,సా_ 182) 
శివ నాటకము (అలభ్యం) 
చూ. శివ విలాసము. 
కవయి|తి : తరిగొండ వేంకమాంది. 


(అ.భా,క_74) 
శివ నాటకము 
కర్త : శీర్నీడు వేంకటరాయ కవి (చూ). 
[పదర్శనానుగుణంగా రచించిన యక్షగాన నాటకం. (వీ.యు_208) 
ఏవ పారిజాతము 


కర్త : వెంకట కృష్ణకవి (చూ. 
నాటకం. వేదాలలో అక్కడక్కడ ఉన్న శివుని గాథలు రసవత్తరంగా 
కూర్చి చెప్పబడ్డాయి. రచన జన సామాన్యానికి అర్థమయ్యే సులభ శైలిలో ఉంది. 
(ద.దే,వా_287) 


శీవ పారిజాతము 
కర్త * లింగమూర్తి కవి. 
రచనాకాలం : (కీ.శ, 18 వ శతాబ్ది ౦, 

ఈ యక్షగానంలో పారిజాత [పస క్రి లేదు కాని శివసతుల మచ్చరము వర్ణింప 
బడింది. అంటే పారిజాత కథ సవతి మచ్చరానికి ఏర్పడ్డది కొబట్టి కవి ఆ పేరు పెట్టి 
ఉండవచ్చును. దీనిలో పదాలు, ద్విపదలు ఎక్కువ. పద్యాలలో సీసపద్యాల సంఖ్య 
ఎక్కువ. రచన నాటకీయంగా ఉంది, 

బాల రుదవేషము, బై రాగివేషము వంటి వాటితో నాటకం గజిబిజిగా ఉంది. 

(య.వా.చ-_8ర) 
శివ భర్త విలానము (కన్నడం) 
కర్త : కళువె నంజరాజు. 
శివ భక్తి దీపిక (అలభ్యం) 
కర్త ఏ చూ. చక్రపాణి రంగనాథుడు. a న్‌ 
ఇది “నయనగతి రగడ”లో ఉన్న రచన అట.. (క, త-8) 


శివ భక్తి విలాసము 
కర్త ఏ చూ. మండ లక్ష్మీ కామేశ్వరశాస్తి. 


వాతో 


(పాచీన సాహి త్యము 1097 


నాటక రచన. ము|దితం. (ఆం. సం. సా_440) 
శివ భారతమ్‌ (సం) 
కర్త ఏ పరమానంద కవి, 


రచనాకాలం : కీ. శు. 168వ శతాబ్ది పూర్వార్గం, 
చారిత్రక గంథం. మహారాష్ట్ర నాయకుడు ఛతవతి శివాజీ వృత్తాంతాన్ని 
తెలిపే రచన. దీనికి ఆ కాలంలోనే “శివాజీ చరితం” అనే పేర తమిళానువాదం కూడా 
వెలువడినదట. 20వ శతాబ్దంలో వచ్చిన గడియారం శేషళాస్త్రిగారి శివభారతానికి పై 
సంస్కృత |గంథమే ఆధారం. పరమానందకవి తంజావూరును పాలించిన మహారాష్ట్ర 
రాజు శరభోజీ (1712-28) ఆస్థానంలో ఉండేవాడు. (ద.. దే. వా-242) 


శివ ముకుంద పరమానంద శతకము 
కర్త : పరమానంద తీర్గుడు (చూ... 
వేదాంత | పతిపాదకమైన కందవద్య శతకం. హరిహర రూపాలను ఒక్కటిగా 
భావించి హరునకు ముకుందునకూ ఆంకితంగా పరమానందయతి ఈ' శతకాన్ని వౌశాడు, 
సద్గురు లక్షణాలు, ముక్తీమార్గం, రాజయోగ రహస్యం విపులంగా. ఉన్నాయి. 
యు (ద. దే. వా-287) 
శీవయోాగ వచనములు 
నామాంతరం ; కాశికాదీశ్వర వచనములు. 


శివయోగ సారము 
రచనాకాలం : కీ. శ. 17వ శతాబ్దం. 
కర్త : అవియాది గణపతి దేవుడు. 
ఎనిమిదాశ్వానాల (పబింధం,. రెండు భాగాలుగా ఉంది. కవిత్వం (పాఢంగా 
హృద్యంగా ఉంది. శివభ కుల కథలు, శివమాహాత్మ్యము వివరింప దిడ్డాయి. 
(5. స_66) 
కివయోగ సారము 
రచనా కాలం : (కీ.శ, 15వ శతాబ్ది పూర్వార్థం కావచ్చు; 
కర్త ఏ కొలని గణపతి దేవుడు. 
కృతిభ ర్త ఏ ఈడూరి నూకనారాధ్యుడు. 
విశిష్టత : ఇందులో శివ పతిపాదకమయిన ఆధ్యాత్మిక విషయం, కర్మయజ్జ్ఞం 
త పో జపధ్యాన జ్ఞాన యజ్ఞాలను పంచ యజ్ఞాల రూపంగా కపి వివరించాడు. 
[పాఢమయిన కవిత్వముంది. ఈ కావ్యానికి పూర్వో తర భాగాలున్నాయి. పూర్వభాగం 
ఎనిమిది ఆశ్వాసాలు, ఉత్తర భాగం నాలుగాశ్వాసాలట. బళా. (క. తర్‌) 


ఫీవయోగి వీరభ[దయ్య 
కాలం : డీ: శ, 16వ శతాబ్ధం, 


1098 తేలుగు సాహిత్య కోశము 


సలం * అరుణా[ది మంగలం. 
అరుణాచలానికి ఉత్తరాన ఉండే ఆరుణా(ది మంగల నివాసియైన జంగమ 
దేవర. 
భ్యదకవి లింగకవి రచించిన సానందచరి[త ద్విపదకావ్యం ఇతనికే ఆంకితం, 
ఇతడు సంగయ, దేవర కుమారుడు. (డ, దే. వా_18) 
శివ రహస్య ఖండము 
నామాంతరం : శంకర సంహిత. 


కర్త * కోడూరి వేంకటా చలకవి. 
అంకితం ౩, ముడుబాగణ భూపతికి. (,భెరవమూరి ముళువాగళురా జు 


పద్యకావ్యం. సంస్కృతంలోని అష్టాదశ పురాణాలలో “స్కాందపురాణం” 
ఒకటి. స్కాందపురాణాంత ధత మైన “శంకరసంహిత* లో పన్నెండు ఖండాలున్నాయి, 
అందులో మొదటిదే “శివరహస్య ఖండము”. దావికి ఇది అనువాదం. 

ఈ రచన సంభవ, ఆసుర, వీర,మహేం|ద, యుద్ధ, దేవ, దక్ష, ఉపచ్చిశముఅనే 
ఏడుకాండాలుగా ఉంది. మొత్తం 28 ఆళ్వాసాలలో 15 మాతం లభించాయి. ఇందులోని 
సంభవకాండ, వీరమహేశ్వరకాండ వేరుగా ము[దితాలు. (ఆం. సం, సా_281) 

(ద. దే. వా-401) 
శివ రహస్య ఖండము 
కర్త * బాలకవి రెవూరి చినఅనంతయ్య. (చూ) 
ఆంకితం : తురై యూరులోని నందీశ్వరునికి 

తొమ్మిది ఆశ్వాసాల (గంథం నాలుగు కొండలు ఉన్నాయి. (సంభవము, 
ఆసురము, వీరమహేంటదము, యుద్ధము). చివరిపతాలు లభించలేదు. దీనికి మూలం 
న్కాందపురాణం, ఈ రచన కోడూరి వెంకటాచలకవి రాసిన శివరహస్యఖండం క౦ంకె 
భిన్నంగా ఉంది. ఇది అనేక ఉపాభ్యానాలతో ఉన్న (పొఢకావ్యం. తురై యూరునే, తీర్థ 
పరి అని వ్యవహరిస్తారు. ఇది తిరుచునాపల్లి మండలంలోనిది. (ద. దే వా_880) 

నివ రహస్య ఖండము 
రచనాకాలం |! (కీ. శ. 1700 ప్రాంతం. 
నామాంతరం : తత్త్వ |పకాళిని 


కర్త 2: ముదిగొండ (దిహ్మయ లింగము, 
శె వమత (పబోధకమైన వచనకావ్యం. మూలం స్కాందపురాణం, (పౌఢమైన 
రచన. [802 లో ముదితం. (క. స_147) 


నివ రహస్య ఖండము 
రచనాకాలం : కీ.శ. 1700 (పాంతం. 
కర్త “ చూ. రాపాక వేంకటదాసకవి. 


[పాచీన సాహిత్యము 1000 


అంకితం : వేములవాడ రాజేశ్వరునకు, 


శివునూరి అచ్చనమంతి |పోత్సాహంతో రచింపబిడ్డ (గంథం. చందాపురపు 

విశ్వేశ్వరుని వర్ణిస్తూ చేసిన రచన. (ఆం. సం. సా_18) 
శివ రహస్య ఖండము 
కర్త ఏ వింటి జొబళకవి. 

ద్విసద కృతి. [పతి అనమ[గంగా ఉంది. కవిత్వం |పౌఢరిగా రసవంతంగా 

ఉన్నది. శంకర సంహితకు అనువాదం కొవచ్చు. (ద్వి. సా, చ. 181) 
శీవరా తి నాటకము 
కవి : మేలతూరు వేంకటరామశాస్రి. 
సంగీతరూపకం,. నేటికీ నృసింహ జయంత్యుత్సవాలలో దీన్ని |పదర్శిస్తుం 
టారట. ఆకాశవాణికేం[దం ఈ నాటశౌన్ని సంగీతరూవకంగా |ప్రసారం చేసింది. 
(శారదాధ్వజం- 124) 
శవరా_ తి మహ త్వము (అలభ్యం 
కవి : లోకేరావు సోమన. (చూ) 
వచనకావ్యమని కవి చెప్పుకొన్నాడు, 
శివరాతి” మాహాత్మ్యము 
కర్త : తెలియదు. 
అంకితం : మట్టివాడ పురీశునికి, 
యక్షగానం. ఈ కవి గురుమూర్తి శిష్యుడు. ఈ రచన మట్టివాడ పురీళునికి 
అంకితం కాబట్టి కర్త పరశురామ పంతుల రామమూర్థి కావచ్చునేమో అని పరిశోధకులు 
అనుమానిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని కల్మాషపాదువి కథ దీవిలోని ఇతి 
వృత్తం. రచన సలక్షణమైనది, దీన్మిపతి అం ధసారస్వత పరిషత్తులో ఉన్నదట. 
(య, వా. చ-4505) 
ఇవరాతి9 మాహత్మ్యము 
కర్త : (శ్రీనాథుడు. 
కృతిపతి : ముమ్మడి శాంతయ్య. 

ఈ [గంథం నాలుగాళ్వాసాలతో మాతం లభించింది, శీవరా!తి మహిమను 
తెలిపే కథ ఇందులో సుకుమారుని కథ విశిషమైనది.. అశ్లు గుణనిధి కథకూడా, ్రీశ్హైల 
మల్లి కార్జున మఠానికి ధర్మకర్త అయిన శాంతవృ త్తి భిక్షిరాయని కోరికపై శ్రీనాథుడు ఈ 
కావ్యం రచించాడట, కొండవీడు, రాజముహేం[దవరరెడ్డి రాజ్యాల పతనానంతరమే దీన్ని 
శ్రీనాథుడు రచించి ఉంటాడని. పండితాభి పాయం. (క. త_7) 


శివరామాభ్యుదయము 
"కర్త : పోడూరి పెదరామామాత్యుడు, 


1100 తెలుగు సాహిత్య కోశము 


రచనాకాలం : (కీ.శ. 1740 (పాంతం. 
అంకితం ఏ ఆచంటలోని రామలింగేశ్వర స్వామికి, 
ద్వ్యర్థి కావ్యం. గురజాల 'పేరయార్యుని (పోత్సాహంతో కవి ఈ కావ్యాన్ని 
రచించాడు. [గంథంలో కవి వంశవర్లన, కృతి _పేరకుని వంశవర్షన విపులంగా ఊఉ న్నాం. 
ఇందులోని కవిత పండితుల |పశంసలు పొందింది. rr (క. చ-8_ 186) 


శివరాయమంత9 
కాలం : (కీ.శ. 18న శతాబం. 
(అ) 
సలం : తంజావూరు. 
శంభాజీ పుతుడు. సాహిత్య పియుడు. తంజావూరు |పభువెన అనురసింహాం 
నికి మంత్రిగా ఉందేవాడు. మాతృభూత కవిని | పోత్సహించి “పారిజాతాపహరణ మ” నే 
నాటకం రచింవజేళాడు. (పారిజాతా, య. గా 


శివలింగా రెడ్డి 
కాలం ; డీ. శ. 19241368 |పాంతం. 
బం : కందుకూరు. 
చన : తత్త్వ(పకాశిక (నం) ((శుతిసూ క్రిమాల, చతుర్వేద తాత్పర్య 
సం|గహమ్‌). 
కందురూరును ఎలిన రెడ్డ యువరాజు. అద్దంకి (పభువుల తర్వాతివాడుకావచ్చు 
రెండు శ్లోకాలలో _పోలయవేముని నుతించాడు, సంస్కృతంలో హరిదతాచార్యు లం 
(వాసిన “గిరీశ (శుకి సూక్తిమాల” అనే 160 శ్లోకాల [గంథానికీ ఇతని తత్త |పకాశి 
వ్యాఖ్యాన గంథం, (రె. రా. చ..ము. సో. శ 
శివలీలా వర్షనమ్‌ (నం) 
కర్త : నీలకంఠ దీక్షితులు. 
దీవిలో 22 సర్గలున్నాయి. . (౩. వి. స_8) 
ఏవలీలా విలానము 
కవి “ చూ. కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : పిఠాప్పరంలోఏ కుక్కు. రేశ్వ రునికి, 
' రచనాకాలం : |క్రీ, శ. 1758, 


శివుని లీలలను తెలిపే రెండాశ్వాసాల (పదబంధం. మొత్తం 400 పద్యా 
లున్నాయి. కవి ముప్పది ఒక్క. దినాలలో ఈ రచన పూర్తిచేశాడట. జాలరి వాని 
కుమా _ర్తెగా భూలోకంలో పుట్టిన గంగను జంగమ వేషధారియైన శివుడు వివాహాం చేను 

కోవడం ఇతివృ తం. ఈ కథ ఏలూరు పట్టణంలో జరిగినట్లు కవి వర్ణించాడు. 
(క,త-_ 18.187) 


_పాచేన సాహిత్యము [1101 


ఏవకులా విలాసము 
కర్త 2 శివలెంక కొమ్మన. 
కృతిభర : రా జమహేం|దవర రెడ్డి (పభువు అల్లాడి రెడ్డి కుమారుడై న దొడ్డారెడ్డి, 
రచనాకాలం : |క్రీ, శ. 1485 |పాంతం. 
(పతేకత ఎ దొరికిన గంథం ఆసమ్మగం. 


ఇందులో శివుని విలాసాలు 88 వర్ణింపబిడివట్లు కవి _గంథారంభంలో చెప్పాడు, 


దొరికిన రెండాశ్వాసాలలోను శివుని 1! లీలలు మాతమే ఉన్నాయి. (రె.రా.చ) 
వివ రాంక' కొమ్మన 

కాలం : (కీ. శ. 15 వ శతాబ్ది పూర్వార్థం. 

స్టలం క రా జమహేం[దవరం. 

వ్యవహార నామం : నిశ్శంక కొమ్మన. 

రచనలు sk వీరమహేశ్వర మ 2. శివలీలా విలాసము, 

పోషకుడు : రాజమహేం[దవర రెడి ప్రభువు అల్లాడ రెడి కుమారుడు 

GQ ళా ట్‌ 
దొి'డా రెడి. 
౮3 యె 


సమకాలికుడు : శ్రీనాథుడు. 


అష్టభా షా కవితా (పవీణుడు. అనర్గళ ధారతో కవిత్వం చెప్పాడు. శివలెంక 
అనేది ఇతని శివభక్తి సూచక మేమో. ( రెంరా.చు 


వియ "లెంక మంచన పండితుడు 


కాలం : కీ.శ. 1020 ప్రాంతం. 
రచన : మంచన గళవచనము (కన్నడం). 


ఈయన పండిత |తయంలో ఒకడు. ఆరాధ్యుడు. ఈయన చరిత 
వాలుగారిక్‌ సోమన బసవపురాణంలో షష్టాశ్వాసంలో వర్ణితం, ఈయన కాశీ క్షేతలలో 
విశ్వేశ్వరస్టానంలో ఉండేవాడు. అక్కడ ముప్పూటలు తన పది (వేళ్ళను శివువికి 
అఆర్చించేవాడట. మళ్ళీ ఆ (వేళ్ళు వాటంతట ఆవే వచ్చేవట. “అన్యదర్శనుల ముక్కుపై 
కత్తి" అని [వాయించి ఒక జెండాను కాశీలో ఎగుర వేయించి.తనతో వాదనకు తొలపడ్డవారిని 
కిడించి పంపేవాడట. పండితులంచరూ ఒకేసారి గుంపుగా ఆయనపై బడీ వాదించగా 
ఈయనళ్ళతి సృతివురాణ శాస్తారిర్థసహితంగా వారికో వాదించి తన అసమాన |పతిభ్రాప్యు 
త్పత్తులకో వారిని ఓకించటమే గాక, అక్కడున్న విష్ణుదేవుని శివుని మొక్క_మవని పిలిచి, 
వారందరూ చూస్తుండగానే శివునికి | మొక్కించాడట. వాదించటావికి వచ్చిన వారందరూ 
ఆశ్చర్యపడి మంచనభ క్రి మాహాత్మ్యాన్ని కీర్తిస్తూ తమ ఇళ్ళకు వెళ్ళినారట. 


కన్నడ కవిచర్మిత నుంచికూడా ఈయన గురించి కొన్ని విషయాలు తెలుస్తు 
న్నాయి. ఈయన తెలుగు కృతులు కాని, సంస్కృత రచనలు కాని లభించ లేదు, 
తెలుగు దేశంలోని శివలెంకవారు ఈ పండితుని వంశీయులే అని (పతీతీ. ((తె.విస-4) 


1102 తెలుగు సాహిత్య కోశము 


కివలెంక మల్లనారాధ్యులు 
కాలం ఏ (క్రీశ. 19 వ శతాబ్ది పూర్వార్థం, 
స్థలం : గోదావరీ మండలం (ఏలూరు ప్రాంతం). 
రచన : వీరభ్యద విజయము. 
గురువు : రామయ్య 'దేశికుడు. 
తం[డి మహాదేవారాధ్యుడు. తాత మల్ల నారాధ్యుడు. గర్భకవిత్వంపట్ల 
కవికి ఆసక్తి ఎక్కువ. ఉదాత్తమెన వర్ణనలతో |ప్రొఢంగా రచన చేశాడు. 
(య.వా.చ-104 
వివ విలాసము 
కవయి(తి వ తరిగొండ క్రంకమాంబ, 
అంకితం : రాచవీటి వీరభ|దునకు. 
కాలం : (కీ.శ. 10వ శతాబ్దం, 


యక్షగానం ఈ [గంథం శివనాటకంగా (పథ్యాతమైంది. కొందరు [పతి 

విలేఖకులు దీన్ని శిపపారిజాతమని |వాశారు. ఒక రత్నహారం కారణంగా శివుని భార్య 

లిరువురి నడుమ (గంగా గౌరుల నడుమ) కయ్యం జరగడం ఇందులో ఉంది కౌబిట్రి దీనికి 

పారిజాత సామ్యం కల్పించి, [పతివిలేఖకులు శివపారిజాతంగా పేర్కొన్నారు. ఇందులో 

కొరవంజి ప్మాత, సవతుల కయ్యం మనోహరంగా చి తితాలు. (య,వా చ-112) 
ఏవ శతకము 

కర్త : తెలియదు. 

ఇది శైవభక్తి శతకం. ఇది కృష్ణశతకానికి అనుసరణ, శివనామకీ ర్తన, 

విభూతి రుదాక్షమహిమలను ఈ శతకం వర్షి స్తున్నది. కవి అత్మానుభూతిని వెల్లడిస్తున్న 

రచన. (శ. సా, వి) 
ఏవ శతకము 

కర్ర ; అమలాపురప్ప సన్యాసికవి. 

శివభక్తి (పతిపాదకమైన కందపద్య శతకం. దుష్కర్యపాసంతో, శివా అనీ 


సాందిశివా అనీ మకుటాలున్న 128 పద్యాలున్నాయి. (శ. క. చ, 588, 748) 
వవ శతకము 
కర్త * కొండవీటి కోటయ్య, 


రచనాకాలం 2 |క్రీ, శ. 1800 (పాంతం, 
కందపద్య శతకం. సంస్కృత నీతిశాస్తాంనికి అనువాదమట. రచన అంత 
(పశ స్తం కాదని పండితాభీ పాయం. (క. స_46) 
నీవ. శతకము 


కర్త : బుద్ధిరా జు కనకరాజు, 


[పాళలీన సాహిత్యము 1103 


శివా! అనే మకుటంతో ఉంది. శైలి రమణీయమైనది. . (శ..క చ. 6577) 
పవ సూర్యుడు 
కాలం : డీ: శ. 16 శతాబ్ధి పూర్వార్ధం 
రచన : పాండవాభ్యుదయమ్‌, (సం) 
ఈయన రెండో రాజనాథ డిండిముని (చూ. డిండిమభట్టు 2.) దౌహి్యతుడు. 
(తె, వి, స_6) 
శివాజీ మహారాజు 
కాం : [కీ శ, 1088-1800. 


రచన : అన్నపూర్ణా పరిణయము (నాటకం. 
తంజావూరును పాలించిన కడపటి మహారాష్ట్రరాజు, 
అహల్యాబాయి, శరభోజీల పుత్రుడు. దిహుభాషా కోవిదుడు. కవిపండి 
తులను విశేషంగా ఆదరించాడు. అన్నపూర్ణా పరిణయ నాటక గద్యలో శివాజీ మహారాజు 
ఛత్రపతి అని ఉంది. కాని ఇతడు ఛ తపతి శివాజీ కాడు. అన్నపూర్ణా. పరిణయం ఇతిని 
“ఆంధ నాటకంగా” చెప్పబడడం చేత ఇతని రచనలు కొన్ని వేరే భాషలలో ఉండి 
ఉంటాయని పండితులు ఊహిస్తున్నారు. (ద.దే వా-288) 
శిపొజీ సీసములు 
కర్త : తెలియదు. 
తంజావూరును పాలించిన చివరి మహారాష్ట్రరాజు శివాజీపై (1885-56) అతని 
ఆస్థానకవులు, కవయిత్రులు చెప్పిన స్తుతిపరమైన సీససద్యాలు. ఇవి తంజావూరు 
గంథాల యంలో ఉన్నవి. (ద. దే.వా-288) 
కివానుభవ మంటపము 
ఈ పేరుతో ఒక మంటపం పూర్వం కల్యాణ సట్లణంలో ఉండేదఐ. దసవే 
శ్వరుని వీరశై వ ధర్మాన్ని |వచారం చేయడానికి తరచు ఇక్కడ అతని అనుయాయులు 
నమావేశమౌతుండేవారట. ఈ మంటపంలో తెలుగువారైన తెనుంగు బొమ్మయ, 


మోళిగె మారయ్య మొదలగు వారుకూడా సమావేశాలకు వస్తూ ఉండేవారట. బసవేశ్వ 
రుని అనుయాయులను “శివశరణులని” వ్యవహరించేవారు. (ఆం,సా,ప,ప_ 1985) 


శివనూరి అచ్చన మంతి 
కొలం : క్రీ. శ. 18వ శతాబ్దం, 
స్థలం * దోమకొండ సమీపంలోని పరకాల (పాంతం. 


_ సాహిత్యపోషకుడు. రాపాక వేంకటదాస కవిని |పోత్సహించి అతనిచేత 
శివ రహన్యఖండము అనే |గంథాన్ని రచింప జేశాడు. 


1104 తెలుగు సాహీత్య కోశము 


శీవోత్యార్ష మంజరి (నం) 
కర్త ఏ నీలకంఠ దీక్షితులు, (శె.వి.స-8) 


నీశుపొల వధ 
కఠ. “చః గోపీనాథము వేంకటకవి. 


నాలుగాశ్వాసాలుగల చంపూ [పదింధ౦. ఆం, ధీకృత రచన. వేంకటగిరి 
పాలకుడైన థాజగో పాలకృష్ణ యాచేందువి ఆదేశానుసారం వేంకటకవి ఈరచన చేశాడు. 
సుస్మ్భృత మహా కావ్యాలలో మాఘం, నై షధం, కిరాతార్జునీయా లు కఠినమైసప, దూఘం , 
అన్నిటికన్న |పౌఢతరం. మూలభావం చెడకుండా దానిని ఆం ధభాషలోనికి అనువ 
దించడం కష్తసాధ్యమైనా వేంకటకవి చై పుణ్యంతో రచనచేసి ఫలితం సాధించాడు. 
(ఆం. సం. సా_486) 
శిష్షా వేంకట సుబ్బయ్య 
కాలం : ist శ 19వ శతాబ్దం. 
సలం : భ|దాచలం. 
రచన : హృదయాఖిరామము. 
భ్యదాచలానికి చెందిన (శ్రీ రాజా వేంకటనరసింహ అప్పారావు ఆదరేణలో 
ఉన్న విద్వత్కవి. ఆయన కోరికపై కావ్యం | వాసి, ఆయనకే అంకితం చేశాడు. మృచ్చ 
కటిక నాటకాన్ని పోలి ఉంటుంది. 
ఇషు కృష్టమూర్మి కాం 
కొాలం : (కీ. శ. 1700-1870. 
స్వస్థలం వ గొల్ల పాలెం (గోదావరీ మండలం. 
రచనలు : 1. నాటకదీపము 2. పంచతంత్రము 8. వసుచరి[త వ్యాఖ్యానము శ, వక 
రణ్య మాహాత్మ్యము ర్‌. వేంకటాచల మాహాత్మ్యము 6, సర్వకామడా 
పరిణయము 7, స్త్రీ నీతిశాస్త్రము $8. హనుమచ్చతకము (వాయుప్వ్యత 
శతకము మొదలగు ఆం|ధ రచనలు. 
1. అశ్వళాస్త్రము 2. కంకణ బంధము శి. సీలశై లనాధీయము 1. మదనా 
భ్యుదయభాణము ర. యక్షోల్లాన భాణము 6. వల్ల వీప ల్లవోల్లాసభాణము 
7. హరికారికావళి మొదలగునవి సంస్కృత రచనలు, 
బీరుదము : అభినవ భట్టుమూర్తి, షడ్డర్శనీ స్వతంత్రుడు. 
గురువు : బులుసు అచ్చయ్య పండితుడు. 
గౌరమాంబా సర్వశాస్తు)ల పుతుడు. పిఠాపురం సమీపంలో ఉన్న రాస ౪ 
గ్రామంలో జన్మించారు, రామచం|దపుర జమీందారులు కాకర్షపూడి రామచం|ద్రరాజు 
ఆయన సోదరులు జగన్నాథరాజు ఈతనిని తమ ఆస్థాన విద్వాంసునిగా గౌరవించారు. 
ఉర్దూ, సంస్క్ఫుతాం|ధ్రాలలో పేరు పొందిన కవి. సంగీత సాహిత్యాలలో సమాన |పతిభ 


[పాచీన సాహిత్యము 1100 


కలవాడు. పిండిపోలు లక్ష్మణ కవికి (పతిద్వంది. మాడుగుల, పిఠాపురం, కాళహస్తి, 
జగ్గంపేట, కోట రామచం|దపురము, విజయనగరము మొదలగు సెక్కు సంస్థానాలలో 
విశేష గౌరవాదరాలు పొందాడు. రామేశ్వర యాత నుండి తిరిగి వస్తుండగా కాళహస్తి 
([పభువులు ఇతన్ని ఆహ్వానించారట. దామెర్ల వెంకటపతి నాయని ఆస్థానంలో సుమారు 
16 సంవత్సరా లున్నాడు. విజయనగరం (పభువైన “విజయరామ గజపతి” ఆస్థానకవి. 
మండ కామేశ్వర కవికి తులసీ రామాయణ రచనలో (అయోధ్యకాండను ఆం ధీకరించి 
సహాయపడ్డారు. సర్‌వాల్టర్‌ ఇలియట్‌ దొరకు |దాక్షెరామ శాసనాక్షర శోధనలో తోడ 


డ్లారట. ఇతని హరికారికొవళిని గురించి పండిత లోకంలో చాలావాద వివాదాలుజరిగాయి. 


సర్వకామదా పరిణయము కాకర్ల పూడి వేంకటకృష్ణరాజుకు కృతి ఇవ్వవలెనని 
రచించాడట. ఈయన కౌకర్ణ పూడి వారిపైన, కాళహస్తి రాజుపైన, దంతులూరి వేంకట 
కృష్ణంరాజు పైన, పిఠాపురం సంస్థానాధిపతి పైన, వేశ్య పెన చాలా చాటువులు చెప్పాడు. 
మాడుగుల కృష్ణ భూపతిచేత విశేషంగా సత్కరింపదిడిన వారిలో వీరొకరు. ఒకరా[తిలో 
నాలుగు వందల శ్లోకాల నారదీయాశ్య శాస్తారిన్ని తెలుగు చేశారట. సాలీనా వేయి 
రూపాయల రాబిడిగల మాన్యాన్ని పొంది వారి ఆస్థానంలోనే కవి పండిత శిరోభూషణమై 
అలరారి మాడుగులలోనే పరమపదించారు. 
(ఆం. సు. సా; వీ, యు. 188; క. చ-8-220) 
శిష్య ప్రబోధము (అలభ్యం) 
రచనాకాలం : క్రీ. శ. 15 వశతాబ్దం. 
కర్త : పో శెట్టి లింగళవి. 
ద్విపద కొవ్యం. (క,స_210) 


శీర్నిడు వేంకటరాయ కవి 
కాలం : (కీ. శ, 19వ శతాబ్ది పూర్వార్థ్గం. 
స్థలం : లేపాక్షి సమీప గామం, 
రచనలు : 1, కృష్ణ నాటకము 2. శివనాటకము శీ. నాట్య పదీపనము 4. లేపాక్షి 
రామాయణము. 
వేంకటయ్య పుత్రుడు. ఇతని లేపాక్షి రామాయణం మిక్కిలి [పసిద్ధమైనది. 
తన వంశావళిని ద్విపదలో చెప్పుకొన్నాడు, పాకోచిత సంభాషణలు, రచనా శిల్బం 
ఇతనికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టాయి. (వీ. యు. 208; య. వా, చ_117) 


శీలము పాప నృపాలుడు 
కాలం : (కీ. శ. 1800 [పాంతం, 
సాహిత్య|పియుడు, పరళురామ పంతుల రామమూర్తి రచించిన ఈదులవాయి 
రామస్వామి శతకము ఇతనికి అంకితమని కొందరు భావిస్తున్నారు. ఇతడు కృతి _పోత్సా 
హకుడు కొవచ్చును. (శ. క. చ-400) 


శుక చరితం 
కర్త ఏ పరశురామపంతుల రామమూర్తి కవి. 
వేదాంత |గంథం. అయిదాశ్వాసాలున్నాయి. రచన మృదు మధుతొంగా 
ఉంటుంది, (తే, వ. స-6_789) 
శుక రంభా సంవాదము (అలభ్యం) 
కర్త 4 లోకేరావు సోమన (చూ. 


యక్షగానం, 
శుక నందేశమ్‌ (సం) 
కవయిత్రి : (తివేణి. 
ఇది వియోగ శృంగార రసాత్మకమైన నందేశ కావ్యం. దీని [వాతవతి 
తంజావూరు సరస్వతీ మహరలో ఉందట. (అ. భా. కవయి[తు లు) 


శుక సప్పతి 
రచనాకాలం : కీ శ, 1828 (పాతం. 
కర్త : చిత్తారు గంగాధర కవి, 


వచన కొన్యం. 


శుద సప్తతి 
కర్త : పాలవేకరి కదిరీపతి. 
అంకితం : కదిరి నృసింహస్వామికి (దైవం). 
ఇది చక్కని పద్య కథాకావ్యం. లభించిని |పతి అసమ|గంగా ఉంది. నీతిని 
బోధించే రీతిలో కొందరు కాముకుల కథలను కవి, నాయికకు పెంపుడు చిలుకనోట 
చెప్పించాడు. మొత్తం డెబ్బై రాతులలో చెప్పిన ముప్పై కథలలోనూ అడుగడుగునా 
అబ్బురాలు కన్చిసాయి. 
తెలుగులో ఇదేపేరుతో ఒక వచనకావ్యం |పచారంలో ఉంది. అందులో 
ధెమ్యుడు ధర్మరాజుతో చెప్పినట్టుగా ఇలాంటి కథలే ఉన్నాయి. కథలలో శృంగార 
రసం ఎక్కువగా, కొన్నిచోట్ల నీతి బాహ్యంగా ఉంది. పూర్వ కావ్యాలలోని కథలు 
కొన్ని దీవిలో ఉన్నాయి. దీనిలోని చపల అనే విప యువతి కథ సుగా తీ _ శాలినుల 
(కళాపూర్ణోదయం) కథను పోలి ఉంటుంది. వణిజుని కథ నీతిమయంగా మనోహరంగా 
ఉంది. శైలి సులభ గాహ్యమైనది. అఆకాలపు సాంఘిక పరిస్థితులు దీనిలో వర్ణితం. 
ఇది పాంసీక, ఉర్దూ భాషలలోకి అనూదితం. (శతె,వి.స_8) 
శుక సపతి కథలు 
కర్త: పాటూరి రామస్వామి శాస్త్రి. 
రఎనాకొలం : డీ. 1840 |పాంతం. 


(పాచీన సాహిత్యము 110? 
(పాచీన పద్యకావ్యానికి వచనానువాదం, నేడు లభిస్తున్న ము| దిత [గంథాలలో 


కర్త షేరు లేదు. కాని 10.09.1843 నాడు ఈ కర్త (బౌన్‌ దొరకు | వాసిన లేఖను దిటి 
క రృృత్వం నిరూపితమవుతున్నది. ్ట్‌ 


(వ.వ్రా 
శుకాఖి పతనమ్‌ (సం) 
కర్త ; కిరీటి వేంకటాచార్యులు (చూ) 
రచనాకాలం : |కీ,శ. 1780 సాంతం, (క.ప-856) 


శుకి మతి 
రామరాజ భూషణుని వమ చరితలోవ పాత, వమచరిత ఆంధ పంచ 
కావ్యాలలో ఒకటి. 
శు క్రిమతి ఒక నది. ఈమె (పవావాన్ని కోలాహలుడు (పర్వతం) ఆడ్డగిం 
చాడట. |పవాహాపికి అంతరాయం కలగడంతో నది గట్లు తెగి తీర గామాలను ముంచెత్తు 
తుంది. వసురాజు ఆ పర్వతాన్ని తన పాదంతో తొలగ దోసి ఆ ఉప్మదవాన్ని తొల 
గిస్తాడు. శుక్తిమతికి పర్వత నమాగమంతో గిరిక ఆనే కూతురు, వసుపదుడనే ప్పుతుడు 
కలుగుతారు. వారిని శుక్తిమతి వసురాజుకు కానుకగా సమర్పిస్తుంది. ఈ శభ మహాభార 
తంలో ఉంది. వసుచర్నిత ధ్వని కావ్యం. దీనిలోవి పాృాతలను రామరాజ భూషణుడు 
కొన్ని కొన్ని గుణాలకు (పతీకలుగా తీర్చి దిడ్డాడని కావ్య మర్మజ్ఞులు అంటారు. 
గిరికను లోకోత్తర నాయికగా తీర్చిదిద్దడంలో శుక్తిమతి పా[కను కవి 
హృదయంగమంగా చితించాడు. 
శుద్దాంధు రామాయణము (అలభ్యం) 
కర్త : అడిదము భాస్కరుడు. 
అడిదము సూరకవి తన, కవి సుశయ విచ్చేదములో  ఇకారాది సంధికి 
లక్ష్యంగా ఈ (గ్రంథంలోని చంపక మాలికా పాదాన్ని ఉదాహరించాడు. అంతకుమించి 
శః [గంథంలో నుండి ఉదాహరణలు కూడా లభించలేదు. ఇది కూచిమంచి తిమ్మకవి 


అచ్చ తెనుగు రామాయణం కంచె (పాచీనం. (కవి నంశయవిచ్చేదం_పిరిక_1956) 
మూ దక రాజ చరిత (అలభ్యం) 
కర్ణ క కవిభల్ల టుడు, 
దీని నుంచి అప్పకవి కొన్ని పద్యాలను ఉదాహరించాడు. (అరు ద-4) 


శూదిక రాజ చరిత (అలభ్యం) 
కర్త వ చూ. శ్షేమేం|దుడు. 
ఇది క్షేమేం[దుని కృతిగా వినవస్తున్నది. కవి బిరుదనామం క్షేమేందుడు. 
(క. ప-51) 
మూదిధర్మోత్సల ద్యోతినీన్మృతికొముది 
కర్త వ శేషళట్టరు సింగరాచార్యులు (చూ). 


1108 తెలుగు సాహిత్య కోశము 


అంకితం : బారిగడ్చుల నృసింహస్వామికి. 
రచనాకాలం : (కీ. శ, 18.17.1760. 
ఇది ధర్మశాస్త్ర గంథం. మదనపాల విరచిత “శూ ద ధర్మోత్సలద్యోతినీ 
స్మృతి కౌమది”కి తెనుగు సేత. అన్నిటా మూలాన్ని అనుసరించి ఉంది, 
శ్రీ 
కవి ఈ [గంథానికి స్వయంగా విపులమైన పీర్రిక (వాశాడు. సురభివారి వంశ 
చరితను తెలుపడానికి ఎతద్గర ఎథ క్‌ ధ్రిక్ర అత్యంతోప యు క్రము, సామాన్యంగా పదం 
ధాలలో ఉండే పురవర్షనాదులు ఇందు కన్పిస్తాయి. చారిత్రక (పాధాన్యంగల రచన, , 
(మ, మా) 
శూదిస్మృతి (సం) 
కర్త ; పేరు తెలియదు. 
కాలం : (కీ. శ, 1/వ శతాబ్దం చీవరిపాదం. 
స్థలం జట్కపోలు, 
కర్తను గురించిన వివరాలు తెలియరాలేదు. (ఆం. సం. సా 
శృంగవరపుకోట 
నామాంతరం : కాశీపరము (చూ. 
శృంగారకవి తిరుమలనాథకవి 
చూ. తిరుమలనాథ కవి, (5. స-8 ౧ 


శృంగార కల్పవల్లి 

కర్త : చూ. తర్కభూషణం వేంకటాచార్యులు, 

అంకితం : వెలుగోటి సర్వజకుమార యాచేం[దులకు (1892.92). 

ఖా 
అలంకారళాస్త్ర గంథం. కృతిపతి వేంకటగిరి పాలకుడు. 
(ఆం, సం. సా_468) 

శృంగార కీర్తనలు 

కాలం ౨ కీ. శ. 1460-1546 |పాంతాలు. 

కర్త ; వ. పెవతిరుమలాచార్యులు. 


| ఢీ) వేంకటేశ్వరుని పె పె చెప్పిన క్రీ ర్తనలు,. మధుర భక్తి భరితంగా 
ఉన్నాయి. రచన SS [దాక్షా పాకంలో ఉంటుంది. ఇవి శృంగా రాధ్యాత్మిక 
సంకీర్త నలుగా [పసిద్ధం, (6, 'స_127) 


క స న 
+. ధయోపాఖ్యానము. 
కర్త. వ రేవూరి అనంతయ్య. 


గా ధయోపాథ్యానంలోని శృంగార ఘట్టాన్ని [వత్యేకంగా ఈ పేరులో 


[పాచీన సాహిత్యము 1109 


అచ్చు వేశారు. ఇది అసలు |గంథంలోని ఆఖరు ఆశ్వాసం మా|త్రమే 
(ఆరు ద-12-910) 
శృంగార గేయములు.జానపద సాహిత్యం 
సంస్కృత (పాక్ళత భాషాల్లోను, దేశ భాషాల్లోనూ శృంగార రస పాధాన్యం 
కల రచనలు అధికం, [పపంచంలోని | అన్ని భాషల్లోనూ కూడా శృంగార రసొవిశే 
ఆగస్టానం. జానపద సాహిత్యంలోనూ సీతాదేని mee సీతాదేవి వేం ఒళ్లు, ఊర్మిళా 
దేవి నిద మొదలగు వాటిలో సభ్యమైన శృంగారం కనిపిస్తుంది. “సుందర కాండ 
పదము అనే గేయంలో వియోగ శృంగారం రమ్యంగా పోషింపబడింది. శశిరేఖా 
పరిణయము ,నలచరిత, సుభ్యదా కల్యాణం మొదలగు భారత కథకు సంబంధించిన 
గేయాలు శృంగార రస పూరితాలు. సన్యాసమ్మ, లక్ష్మమ్మ, ఎరుకలనాంచారి, వీర 
రాజమ్మ మొదలగు గేయాలలో జానపదులకు సంబంధించిన ఉత్తమ శృంగారం వర్ణించ 
బడింది. ఇవికాక శృంగార (పధానాలైన చల్‌ మో హనరంగ, సిరిసిరిమువ్య, నారాయణమ్మ 
మొదలగు పెద్ద పాటల్లోనూ, కాముని పున్నమి పాటలవంటి చిన్న పాటల్లోనూ ఆయా 
పాతలకు అసుగుజమైన భాసాలుగాక జానపదులకు సంబంధించిన భావాలే ఎక్కువగా 
కనిపిస్తాయి. 
శృంగార తరంగిణీ నాటకమ్‌ (సం) 
కర్ణ ఏ కిరీటి వేంకటాచార్యులు (చూ). 
(ఆం.నం.సా.) 
శృంగార దండకము (అలభ్యం) 
కర్త : తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. 
(క-త-8, 
శృంగార దీపిక (సం) 
కర్న £ చూ. పెద కోమటి వేమారెడ్డి. 
ఇది సంస్కృత శృంగార కావ్యమైన అమరుక శతకానికి సంస్కృత. వ్యాఖ్యా. 
నం, అమరుక శతకానికి |వాసిన వ్యాఖ్యానాలలో మాళవ దేశపు రచయిత అర్జున దేవుని 
"రసిక సంజీవని”, పెద కోమటి వేముని గశృంగార దీపిక” అత్యుత్తమమైనవని పండి 
తాభి పాయం. | (3.రా.చ 
శృంగార దీపిక (సం) _ 
కర్త 2: వేంకటాధ్యరి. 
ఇది దశవిధ రూపకాలలో ఒకమైన భాణం, __(శెవి.న_ర్సి 


శృంగార ధామము 
రచనాకాలం : (కీ.శ. 18 వ శతాబ్దం౦, 
రచన ; దివి రమణ కవి. 
అంకితం : మంగళగిరి నృసింహస్వామికి 


1810 అ ఆలీ క మీ ఆలీ తి ట్ట 3 “oa 


రెండాశ్వాసాల |పబంధం. కవిత్వం అంత రసహీనం కాదని కవి, విమర్శ 
కుల అభి పాయం. కవి రాఘవప్పరాధిపతి అయిన వాసిరెడ్డి చినరామలింగన్న 'పేంరణ 
చేత ఈ గంథాన్ని నృసింహస్వామికి అంకితం చేశాడు. ఇది సంస్కృత రనమంజరికి 
తెలుగు సేత. (ఆం,సం,సాధ) 
శృంగార నైషధము 

రచనాకాలం : కీ.శ. 1404 పూర్వం. 

కర్త - (శ్రీనాథుడు. 

అంకితం : మామిడి సింగయకు. 


ఎనిమిది ఆశ్వాసాల కావ్యం. తెలుగు పంచ కావ్యాలలో ఒకటి. సంస్కృత 
పంచ కావ్యాలలో ఒకటైన (శ్రీహర్దుని నైషధ కావ్యానికి అం ధీకరణం,. కవి “నిండు 
జవ్వనంబున” సంతరించినది. “శబ్ద ౦బనుసరించియు” ఇత్యాదిగా ఒక పణాళిక పె. 
తానాం|ధ్రీకరించినట్లు కవి చెప్పాడు. విద్య దొషధమెన, గాఢపాకమైన నైషధ కావ్యాన్ని 
తెలుగులో ఆంత [పతిభావంతంగానూ రచించాడు. సంచ నల ఘట్టాన్ని ఆనువదించే 
టప్పుడు, హంస దౌత్యసన్నివేశ కల్చనలోనూ, (శ్రీనాథుడు చూపిన నేర్చు అపూర్వం 
(శ్రీనాథుడు_కొ. శ్రీమూ.) 
శృంగార పదములు 
కొలం ; క్రీ.శ. 17 వ శతాబ౦. 
(శ) 
కర్త : తెలియదు, 
మొతం 66 పదాలు, మహారాష్ట్ర రాజులైన, శహాజీ, శరభోజీ, తులజాజీల్మపె 
చెప్పబడినవి, ఇవి భిన్న కర్ఫృకాలు కావచ్చును. 
ఆంధప దేశ్‌ [పభుత్వ ఓరియంటల్‌ మాన్యుస్కిప్పు లైబిరీ వాటిని 
1972 లో [పచురించింది, 
శృంగార పదాలు 
రచనాకాలం : కీ.శ. 185 వ శతాబ౦' 
(a) 
కర్త * తెలియదు, 
(కీ. శ. 1706-92 నడుమ మధుర పాలకుడై న విజయరంగ చొక్కనాథుని పె 
చెప్పిన పదాలు. ఆరు మాతం లభించాయి. (భారతి_ఫి బవరి_ 1952) 
శృంగార భల్లాణ చరితము 
రచనాకాలం : (కీ.శ. 1828 |పాంతం, 
కర్త న చిత్తూరు గంగాధరక వి. 
శృంగార భూషణ భాణమ్‌ (నం 
కర్త చూ వామనభట్ట భాణుడు. 


(పాచీన సాహిత్యము 1111 


దశవిధ రూసకాలలో ఒకటయిన “భాణం” రూపంలో దీనివి కవి (వాశాడు. 
(ర.రా-చ.) 
శృంగార మంజరి 
కర : ఈదులసల్లి భవానీశకవి. 
ఆంకితం ఏ (శ్రీశైల మల్లి కార్గునస్వామికి. 

మూలం 2 పర్వత వర్ణనుడనే కర్ణాటక కవి సంస్కృతంలో |వాసిన శృంగార 
మంజరికిది అనువాదం. ఈ పర్వత వర్ధనుడు శాకమూరి (శ్రీరంగ రాజు ఆస్థాన కవి అట. 

శృంగార నాయికా నాయక లక్షణాలు, లక్ష్యాలు పర్షింపదిడ్డాయి హరి 
చర్మిత ఇందులోనే పొందుపరుపబడింది. (క.త_12-218) 

శృంగార మంజరి (అలభ్యం) 
కర్మ : గణపవరపు వేంకటకవి (చూ). 

కవి ఇరవయ్యో ఏట చెప్పిన పొఢకవితా కల్చన. 

ఇది కర్ణాటక కవి పర్వత వర్దనుని సంస్కృత శృంగార మంజరికి అనువాద 
మని కొందరి ఆభి పాయం, (ఆరు[ద-11_180) 

శృంగార మంజరి 
కాలం : (క్రీశ. 16 వ శతాబ్ది, 
కర : తాళ్ళపాక అన్నమయ్య (చూ). 

_శ్యేకత : ద్విపద కావ్యం. పాసలో పోతనను, ద్విపద నడకలో గౌరనను 
మరపింపజేసే రచన. |ప్రబంధ కవులు చేసే పుష్పాపచయు, విరహ వర్ణన, వసంతో 
త్సవం అన్నీ అన్నమయ్య ఈ ద్విపదలో చేశాడు. ఒక “బాలో 'వేంక టేశు “పె మరులు 
గొంపే, ఆమెను *కోకిలవాణి, చిగురాకుబోణి, వలపుల విశాంతి, తలిరాకు బంతి, వల 
రాజు చిగురె.ల్లి, వలపులవెల్లి "అని వర్ణించాడు, చివరకు “బాలొను కరుణించి తిరుమ 
లేశుడే ఏలుకొన్నాడఏ మధుర “శృంగార మంజరి”లో అన్నమయ్య చెప్పాడు. 

(ఆరు. ద-6) 
శృంగార మంజరి (సం) 
కర 2 భోగనాథుడు. 
(తె.వి.స_0) 
శృంగార మంజరి (నం) 
కర్న : విశ్వేశ్వరకవి. 
సట్రకము, 
శృంగార మంజరీ భాణమ్‌ (నం) 
కరం వ చూ, రాజా బహిరీ గోపాలరాయలు. 
గ్రీరంగనాయక స్వామి వసంకోత్పవాలను వర్తించే రూపకం. _(ఆం.సం.సా) 


1112 తెలుగు సాహిత్య కోశము 


శృంగార రస తరంగిణి (సం) 
కాలం : కీ.శ, 1780 |పాంతం, 


కర్త : కిరీటి వేంకటాచార్యులు (చూ. 
శృంగార రసమంజరి 
కర ఏ చూ. పేరి కోనాథళాస్తి. 
వినరాలు తెలియవు. (ఆం.సం,సా_427 
శృంగార రసాలవాలము 
కర్‌ ; వెణుతుర ఒడెయ్య (వెణుతుర్త వడికవి). 
అనాటి ae) a (ae) a) 


అంకితం : (శ్రీకృష్ణునికి. 

(పత్మేకత : ఇది మూడొళ్యాసాల అలంకారశొస్త (గంథం. ఇందులో కృష్ణ 
దేవుడు సల్పిన (క్రీడలు శృంగార రస పూరితంగా ఉన్నాయి. దీనిని కవి “పూర్వ 
సత్క వినికొాయ కావ్యలక్షణ లక్ష్య సంగతులు ఎరింగి" (వాశాడట, దీనిలోని లక్షణాలు 
విలక్షణాలుగా కనబడుతున్నాయని, ఇతనిలో స్వతంత్రత కనబడుతున్నదవి పరిశోధకులు 
భావిస్తున్నారు, (క.చ-8-180) 

శృంగార లహరి (సం) 
కర్మ : కిరీటి వేంకటాచార్యులు (చూ. 
(ఆం,సం,సా.) 
శృంగార వృత శతకము (అలభ్యం) 
కర్త : తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు. 
(క.త_6) 
శృంగార శాకుంతలము | 
నామాంతరం : శకుంతలా పరిణయము. 
కర్ర : పి ల్లిలమ్మరి పినవీరభ దుడు, 
కృతిభర్శ : చిల్లర వెన్నయ మంతి. 

నాలుగాశ్వాసాల (పదింధం,. నన్నయ పౌఢ (పబంధ వాననా నంప త్రి 
తిక్కన వాక్కుల ఫక్కి, నాచన సోమన్న వాచా మాహాత్మ్య సౌరభం, శ్రీనాథుని భాషా 
నిగుంభన పరిమళాలు కవి ఈ కావ్యంలో చూపాడు. భారతంలోని శాకుంలల్తొ నవా 
నాన్ని, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం నాటకంతో మ్మిశ బుధం చేసి: వాశాడు, Be 

కాళిదాసు కల్పించిన ఉంగరం, శాపం, నాయకుని మతిమరుపు మొదలై నవి 
పినవీరన స్వీకరించినా, భరతుడు పుట్టిన తరవాతనే శకుంతలను భర్త వద్దకు పంపడంలో 
మూలాన్ని అనుసరించాడు. శృంగారం వైపు మొగ్గినా, ఇతర వర్హనలు సహజంగా. " 
చేశాడు. కాళిదాసు శాకుంతలంలోని శోకాలనే కాకుండా కుమార సంళవంలోని ల్లోకా 
లను కూడా చక్కగా వాడుకున్నాడు. 


[పాచీన సాహిత్యము 1118 
కావ్యాలలో నాటకం, నాటకాలలో శాకుంతలం, దానిలో చళుర్దాంకం, అందులో 
ఆ నాలుగు శ్లోకాలు రమ్యంగా ఉంటాయంటారు, పినవీరన నం. సన్నివేశం” 
(పబంధ శై లిలో, జాతీయత ఉట్టిపడేటట్లు వాశాడు. పినవీరన్న చిత్రించిన కణ్వుడు 
పూర్తిగా తెలుగు వాడు. “తం డి హి స లేప సంతాప జలమూ, అత్త గారింటి కే గెడు 
ఆహాదమూ, "” కలగలు3 పై శకుంతల ఎలా సాగిందో ఇందులో కవి చకగాగా చి తించాడు: 
(ఆరు ద-6) 
శృంగార షష్టము 
చూ. భాగవతము షస్టమస్కంధము. 
కర్త ఏ నంది మల్హయ్య-ఘ౦ట సింగయ్య కవులు. 
శృంగార సంకీర్తనలు 
లం : [క శ. 16 శతాబ్దం. 
కర్త క తాళ్ళపాక అన్నమయ్య. 

[పత్యేకత : ఈశ్చంగార సంకీర్తనలలో కవి వెలిబుచ్చిన భావాలు, చేసిన కల్చ 
నలు, గుప్పి:చిన చమత్కారాలు, సచరిందిన కిల్పాలు, వినిపించిన పలుకుబళ్ళు 
కోకొల్లలు. అన్నీ స్వతంతాలు. జాతిరత్నాలు. కోటిచల్ల ని చెలుగులు చిమ్మే 
మణీదీపాలు. (ఆరుుద్ర-6) 

శృంగార సంకీర్తనలు 
కాలం : (కీ. శ. 1495_16538 ప్రాంతం, 
కర్త * చిన తిరుమలాచార్యుడు. 


(శ్రీ వేంకపేశ్వరస్వామిపై భక్తిశృంగార పూరితంగా చెప్పిన సంకీర్తనలు 
. (తె. వి. స_్ఫ) 
శృంగార సంజీవని (అలభ్యం) 
రచనాకాలం : (కీ. శ. 1800-88 |పాంతం, 
కది ఇ కృష్లాధ్వరి. 
అంకితం 2 రఘునాధనాయక్తునికి. 
సంస్కృత మో, తెలుగో వివాదాస్పదంగా ఉంది. ఆమరుక కావ్యానికి తెలుగని 
కొందరి ఊహ. (క. త_12_94) 
శృంగార సర్వ్పస్వమ్‌ (సం) 
కర్త శ నల్లి దీక్షితుడు. 
రూపక భేదాలతో ఒకబన భాణం, సమకాలీన సంఘ పరిస్థితులను నలం 
చేస్తున్న రూపకం, ఆనాటి ఉత్సవాదులలో దీన్ని (వధర్శించేవారు. 
(ద.దే.వా-180) 


1114 తెలుగు సాహిత్య కోశము 


శృంగార సర్వస్వమ్‌ (సం) 
కర్త ఏ రాజచూడామణి దీక్షి తుడు. 
భొణము' 
శృంగార సరసము 
కర్త “ తిరుమల బుక్కపట్టణం బుచ్చి వేంకటాచార్యులు (చూ. 


(ఆం.సం, సా 
శృంగార సావి తి 
నామాంతరం : సావి|తీ కల్యాణము. 
కర్త : రఘునాథ నాయకుడు (నిర్జారణ కాలేదు). 


రెండు ఆశ్వాసాల కావ్యం. 426 గద్య పద్యాలున్నాయి. ఉర్దూపదాలు ఎక్కు 
వగా ఉన్నాయి. 

సరస్వతీ మహల్‌ గంథాలయంలోని సావి|తీకలా్యణం అనే అసమ్మగ 
కావ్యాన్ని రఘునాథునిదిగా భావించి, శృంగార గంథమాలవారు శృంగార సావి|తి అనే 
సేరుకో అచ్చువేశారు. రఘునాథువి రామాయణంలోని పద్యాలు కొన్ని ఇందులోఉండడం 
చేత కామిది రఘునాథువిగా భావించామని (పకాశకులు చెప్పారు. అముతే ఆ సాదృశ్యం 
లేదని విమర్శకులు అంటున్నారు. రఘునాథుడు రామాయణం వలెనే భారతకథను కూడా 
రాశాడేమో, నలచరి[త, సావి|త్రీకల్యాణం ఆందులోని భాగాలే మోనని కొందరి ఆనుమానం 


(క. త_12_ 17) 
శృంగార సిరియాళ చరితము 
రచనాకాలం : డీ. శ. 1828 |పాంతం, 
కర్త వ చిత్తారు గంగాధర కవి, 
శృంగార సినసపద్య శతకము 
నామాంతరాలు : 1, లోకో తర న్వారస్యయుత శతకము. 2.డిండీమ (పహసనము. 
కర్త ఏ తెలియదు. 
అంకితం వ (రీ. శ. 18721794 వరకు మెసూరును పాలించిన చిక్క దేవ 
రాయలకు. 


ఈ శతకం అనంపూర్ణంగా అభించింది. సంస్కృత డిండిమ [పహసనానికిది 


అనువాదమని కొందరి అభి పాయం. (ద, దే, వా. 119) 
శృంగార నుధాకరమ్‌ (నం) 
కర్ర ఏ: రామవర్మ. 
ఇది నాటకం. (తె. వి. నృ) 


శృంగార సుధానమ్ముద పూర్ణచందోదయము .. 
“కర్త. ఏ చెన్నూరి శోభన్నాది. 


[పాచీన సాహిత్యము 1115 


అంకితం : గుమ్మడపు పాపరాజుకు. 
నాలుగాశ్వాసాల శృంగార (ప్రబంధం. యామినీ. పూర్ణతిలక, బిల్హణుల 
శృంగారగాథ. కవిత్వం చాలా |పౌఢంగా ఉంది, (క. చ-_8_ 185) 
శృంగారాధ్యాత్మ సంకీర్తనలు 
కాలం : కీ. శ, 14081658 (పాంతం, 
కర్త : తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు. 
చూ. శృంగార కీ ర్రనలు. 


శృంగారామరుక కావ్యము 
నామాంతరం ఏ అమరుక కావ్యటీక. 
కర్త ఏ తాళ్ళపాక తిరువేంగళాచార్యులు. 
(క.స_90) 
"శంకి సుమాలు 
కాలు : [క: శ, 18వ శతాబ్ద ౦. 
స్థలం “ పుదుకో టు 
ఖడ్గ లక్షణాలన్నీ తెలిసినవాడు. “ఖడ్గ లక్షణ శరోమణిగొక ర్త నవనప్పకు లక్షణ 
విషయాలనూ కెలిపాడట. (అ. ల. శ) 
ఇెయ్యూరు సంస్థానము 
ఇది చంగల్బట్టు జిల్లాలోనిది. ఇక్కడి పాలకులి వివరాలు తెలియలేదు కాని 
వారి ఆస్థానకవి మారుపెద్ది చెంగల్వరాయకవి పేరు తెలియవచ్చింది. ఈ కవి సంగీత 
విద్వాంసుడు కూడా. తమిళంలోనూ తెలుగులోనూ రచనలు చేశాడు. ఇతడు పెరియకాలస్ప 
ముదలియారు ఆ|శితుడట. (ద. దే. వా.) 
'శేఠలూరి శషాచార్యులు 
కాలం : డీ. శ. 19 వ శతాదిం౦. 
అ 
స్థలం . వనపర్తి సంస్థానం, 
రిచనలు  £ తెలియరాలేదు. 
వనపర్తి సంస్థాన విద్వాంసులు. (ఆం. బి౦, సా 
శీషకని 
చూ. ఘట్లు (భువ. 
శేష కృష్ణ పండితుడు 
కాలం : చూ. శేషవంశీయులు. 
రచన. :: [ప|క్రియా (వకొశమ్‌ (సం). 
శష రామచం[దాచార్యుడు సంస్కృతంలో (వాసిన “ప్యకియా కౌముది” 
వ్యాకరణ శాస్తారినికి వ్యాఖ్య వాశాడు. (తె, ని, స-6) 


1118 తెలుగు సాహిత్య కోశము 


శేష కష్టకాస్ర్రి 
“కాలం / (కీ. శ, 16వ శతాబ్ది. 
రచనలు  : తెలియరాలేదు. 
శాస్త్ర విద్యాభ్యాసార్థం కాశీకి వెళ్ళిన తెలుగువారితో వీరొకరు. కాశీలో స్థిరపడి 
పోయారు. వీరి సంతతివారు సా ఉంటున్న మహారాష్ట్ర కుటుంబాలతో పే 
బాంధవ్యాలు ఏర్పరుచుకున్నారు. వీరికొ డుకులలో ఒకరయిన శేష వీరేశ్వరశా శ్రి జగన్నాథ 
పండితరాయల (రసగంగా ధరక ర్త తం|డి పేరంభట్లుకు గురువు. (తె. వి స_4) 
శేష చింతామణి 
కాలం : (కీ, శ. 16 వ శతాబం౦, 
ల్‌ 
రచన : కైయట (పదీప వ్యాఖ్య. 


(స సిద్ధ స సంస్కృత పండితుడు, (తె, వి. స_6) 
శేష ధర్మములు 
కాలం : డీ. శ, 1700 (పాతం. 
కర్త ; కానాల నరసింహకవి. 
అంకితం ; తరికొండలోని నృసింహస్వామికి. 


ఎనిమిదాశ్వాసాల పద్యకావ్యం. మూలం హరివంశం ఆశ్చర్యపర్వంలోని 
శేషధర్మాలు. రచనలో విలక్షణ |పయోగాలున్నవట. కవిత్వం అనర్గళ మైన ధారతో మృదు 
మధుర:గా ఉంటుంది. (5. చ. 8.204) 
శేష ధర్మములు 
కాలం : (కీ. శ« 1740 ప్రాంతం, 
కర్త వ తామరపల్లి తిమ్మయ్య, 
అంకితం : (శ్రీరామునికి. | 
ఐదాశ్వాసాల పద్యకావ్యం. కొన్ని అప (పయోలున్నా రచన చక్కునిదని 
పండితాభ్మి పాయం, (క. చ-8ి-185) 
శేష ధర్మములు 
కర్త ఏ తురిమిళ్ళ రామన (చూ). 
అంకితం : (శ్రీరామచందువికి. 
శేషధర్యాలలో ఇదే మొదటిది. ఆంధ సారస్వత పరిషత్తులో ఈ తాళపత్ర 
[పతి ఉతిది. అము దిత౦,. న లీ (మ. మా). 
శేష ధర్మములు 
రొచనాకాలం : [కీ శ, 18, 19 శతాబ్దాల నడిమికొలం. 
"కర్త ఏ పడకండ్ల గురురాజకవి. 
'అంకీతం : సంజీవి రెడ్డికి (జొహరాప్పర |పభువు). 


[పాచీన సాహీతము 111 


తొమ్మిదాశ్వాసాల (గంథం. దీనిలో కవి తన ఇతర రచనలు "పేర్కొ న్నాడు. 
క ఏత్వం రసవంతంగా ఉంది. (క. చ_8.202) 
“శేష ధర్మములు 
కర్త ఏ వెణుతురుపల్లి విశ్వనాథ కవి (చూ). 
అంకితం : వత్సవాయ తిమ్మనృపాలునకు (పెద్దాపుర సంస్థాన ధీశుడు). 
మూడాశ్వాసాల (గంథం. అవతారికలో కృతిపతి వంశవర్గన విపులంగా ఉంది. 
అ భాగం మాతం ముదితమైనది. మిగిలిన గంథం నేడు అలభ్యం. 
(క.త_12-_166) 
శేషధర్మ రత్నాకరము 
కాలం : డీ. శ, 17వ శతాబ్ద౦, 
కర్త వ కొడిచెర్గ్ల (శ్రీనివానకవి. 
ఆరాశ్వాసాల గంథం, కవిత్వం (పొఢంగా ఉంటుంది. (క.చ._8_48) 
శేష నాగోజి 
కాలం : చూ. శేష వంశీయులు, 
రచన ఏ కైెయట (పదీప వ్యాఖ్య (సం). 
(పముఖ సంస్కృత పండితుడు. (తె. వ స_6) 
శేష నారాయణుడు 
కాలం : చూ. శేష వంశీయులు. 
రచన : సూక్తి రత్నాకర వ్యాఖ్య (సం). 
[పముఖమైన సంస్కృత పండితుడు. (తె. వి. స_6) 
శషభటరు అప్పలాచారి 
ళు | 
కాలం తెలియదు, 
స్థలం ౨ గుడశ్రైల సీమలోని దొడ్లేటి పట్టణం. 
రచన  : రామకృష్ణ విలాసము, 
శృంగార వాజ్మాధురి, శబ్ద సంగతులు విశేషంగా ఇతని రచనలో కనిపిస్తాయి. 
మరి పేరయ్య నాయని |పోత్సాహంతో రచనలు చేశాడు. (ఆరు [ద-11-269) 
శేషభట్లరు సింగరాచార్యులు 
కాలం ; (కీ: శ, 18వ శతాబ్దం, 


స్థలం : జట్మపోలు సంస్థానం, 
రచనలు : 1. శూ[దధర్మోత్సల ద్యోతినీ స్మృతి కౌముది 2, కేశవవిలాసము 
(అలభ్యం). 


ఈ కవి జట్బపోలు సంస్థానాధిపతి అయిన చిన్న మాధవరావు (|కీ* శం 


1118 తెలుగు సాహీత్య కోశము 


1742) ఆస్థానంలోనివాడు. వేంకటార్యుని పుత్రుడు, ఇతడు గడియకు నూరు సద్యాలు 
చెప్పగల దిట్ట, ఏకైక దిన (సదింధ నిర్మాణదక్లుడు. (మ, మా 
శేషము చెన్ను భట్టారకుడు 
స్థలం : గుంటూరు మండలం. 
కాలం : కీ. శ, 1890 (పాంతం. 
రచన : అఖిమన్యు కల్యాణము (ద్విపద). 
లక్ష్మమ్మ వెంకటాడ్యల పుత్రుడు. చక్కని జాతీయాలతో వర్ణనాత్మకంగా 
కవిత్వం చెప్పాడు. (ద్వి. సా, చ_879, 
శేషము రంగాచార్యులు | 
కాలం వ క్రీ శ. 18వ శతాబ్దం పూర్వార్గం. 
సలం :* గుంటూరు మండలం, 


రచనలు ; 1. భావనారాయణ విలాసము 2, రతిమన్మథ విలాసము 8, శివకేశవ పారి 
జొాతము, 


అభిమన్యు కల్యాణ కర్త చెన్ను భట్టారకుడు ఇతని తండి. తల్లి వేంక 
మాంబిక. భావనారాయణ విలాసం పొన్నూరు క్షేత్ర మాహాత్మ్యావికి సంబంధించిన కథ. 
ఇతని రచన చక్కగా ఉంటుంది. సన్నివేశ కల్పనలు తెలుగు వాతావరణాన్ని సహ 
జంగా చూపుతున్నాయి. (య, వా చ_89 
శేషము రఘునాథార్యుడు 
కాలం : (కీ, శ, 17వ శతాబ్దం. 
స్ధలం : గుంటూరు మండలం. 
రచన : కులశేఖర మహీపాల చరితము. 
శేషము చెన్ను భట్టారకుడు ఇతనికి తమ్ముడు. ఇతసి రచన ము|దితమట. 
(య, వౌ. చ_89) 
శేషము వెంకటపతి 
కాలం 2 |కీ, శ. 18వ శతాబ్దం. 
స్ధలం ఏ మధుర. 
రచన : శశాంకవిజయము (తారాశశాంక విజయము), 
గురువు : కందాళ రామానుజాచార్యులు, 
సమకాలీనులు: సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు. బు(ప్ఫు ణిగె కృష్ణకవీంటదుడు, 
మధురను పాలించిన విజయరంగ చొక్కనాథుని (1708-82) ఆస్థానంలో 
ఉన్నాడు. కృష్ణయార్వ్యుని ప్కుతుడు. ఇతడు కృతిపరంపరలు రచించినట్టు చెప్పుకొన్నా 
ఏవీ లభ్యం కాలేదు. మధురమైన కవిత్వం చెప్పిన కవిగా వన్నెకెక్కాడు. 
(ద, దే. వా.969; క. చ-_8-28) 


ప్రాచీన సాహిత్యము 1119 


శషయ కవి 
కాలం : రీ. శ. 18వ శతాదబ౦. 
యు 
సలం : పుదుకో్కో-ట సంసానం, 
రు థి 


రచనలు : లభించలేదు. 


పుదుకో-ట (పభువై న విజయరఘునాథ తొండమాన్‌ (1780_1769) ఆస్థానం 
లోనివాడు. అతనిపై చెప్పిన కొన్ని చాటువులు మాతం లఖించాయి. 


(ద. దే. వా-587.89) 
శేష రామచం| దాచార్యుడు 
కాలం : డీ. శ. 15 శతాబ్దం, 
రచన : (పకియా కౌముది (సం), 
ఈయన ఉద్దండుడయిన వ్యాకరణ సండితుడు. 
(చూ. శేషవంశీయులు, తె. వి,స_8) 
శేష రామచందుడు 
కాలం : చూ. శేషవంశీయులు 
రచన : స్వర పక్రియ (సం), 
శేష వంశీయులలో |పముఖ పండితుడు. ఈయన నాగోజీ పండితుని పుతుడు. 
(తె.వి.స-6) 
శేష వంశీయులు - కొందరు పండితులు 
కొలం : (క్రీశ. 15 నుండి 17 శతాబ్దం నడుమ. 
వీరు ఆం| ధదేశానికి చెందిన పండితులు. కాశీలో ఉంటూ సంస్కృత వ్యాకరణ 
శాస్తారిన్ని ప్రచారం చేశారు. యావద్భారత దేశానికి సంస్కృత వ్యాకరణ భిక్ష పెట్టినది 
వీరనని పండితులంటారు. 
వీరిలో శేష రామచందాచార్యుడు అప్పటికి దొరుకుతున్న సమస్త వ్యాకరణ 
శాస్త్రాలను పరిశీలించి “పక్రియ కౌముది” అనే పకరణ [గంథాన్ని (వాళాడు. 
ఆ [గంథం అచిరకాలంలోనే పఠన పాఠన యోగ్యమైందట. 


శేష రామచం[ద్రాచార్యుని “పక్రియ కౌముది” మీద శేష కృష్ణ పండితుడు 
లా 

“పియా (పకాశమ్‌” రచించాడు. 

కృష్ణ పండితుని కుమారుడైన శేష వీరశ్వరుని .శిమ్యడే భట్టోజి దీక్షితుడు. 
ఈ. దీక్షితుని సహపాఠులు శేష విఠలుడు, ((ప్యకియా [ప్రసాద కర్త, జగన్నాథ పండిత 
రాయలు (రస గంగాధర కర్త), చక్రపాణి దత్తుడు (చరక వ్యాఖ్యాత). భట్లోజి దీక్షి 
తులు “వై యాకరణ సిద్ధాన్త కౌముది”ని రచించి, దానిపై “(ప్రౌఢ మనోరమ” వ్యాఖ్య 
[వాళాడు. దానిలో తన గురువైన వీరెశ్వరుని, ఆయన తం డియైన కృష్ష పండితుని, 


1120 తెలుగు సాహిత్య కోశము 


"ద్రడ్రియా కౌముది” క ర్తయైన రాదుచందాచార్యుని విమర్శించాడు. దీని మీద జగన్నాథ 
సండితరాయలు , చక్రపాణి దత్తుడు మొదలయినవారు ఖండన |గంథాలు (వాశారు, 
శేష విఠలుడు “(ప్రక్రియా (పసాదమ్‌” అనే వ్యాఖ్య క దీక్షి తుని విమ 
ర్శలను ఖండించాడు. 
శేష వంశీయులలో చింతామణి _ నాగోజీలు క్రైయటుని క ప్రదీపమ్‌గ్శొపె 
వ్యాఖ్యలు వ శేష నారాయణుడు మహాభాష్యంపై “నూక రత్నాకరమ్‌” వ్యాఖ్య 
(వాళాడు. శేష ౧-గోజీ పండితుని పుతుడు భం నప “స్వర [ప్యకియొను 
(వాశాడు. శేష విష్ణునూ సూరి “మహాభాష్య ప్రకాశిక” (వాళాడు. =... (తనవినంర్సి 
శేష విఠలుడు ల 
కాలం : చూ. శేష వంశీయులు. 
రచన. ౪ వ(కియా (ప్రసాద వ్యాఖ్య (నం). 
సమకాలికులు : జగన్నాథ పండితరాయలు, భట్లోజీ దీక్షితుడు, చక్రపాణి దత్తుడు. 
ఈయన శేష వంశీయులతో [వముభుడయిన సంస్కృత పండితుడు. "శేష 
వీరెశ్వరుని, శేషకృష్ణ పండితుని, శేష రామచం (దాచార్యుని విమర్శించిన భట్టోజే దీక్షితుని 
ఖండిస్తూ పె[గంథాన్ని (వాళాడు. ఈయనతో పాటు జగన్నాథ పండిత త చక్రపాణి 
దత్తుడు కూడా భట్లోబీని ఖండిస్తూ ఖండన (గంథాలు (వాళారు. (తె.వి,స స_8) 
శేష విష్ణునూరి 
కాలం : చూ. శేష వంశీయులు. 
రిచన ఏ: మహాభాష్య [పకాళిక (సం), సిత వీ Aes, tHE 
[పముఖ సంస్కృత పండితుడు. (తె.వి.స_ర) 
శేష వీశేశ్వరుడు 
కాలం : [కీ శ. 16వ శతాబ్ద ౦, 
రచనలు : తెలియరాలేదు. 


ఈయన శేషక్ళష్ణ పండితుని కుమారుడు. శేష విఠలుడు, భట్టోజి దీక్షితులు, 
రస గంగాధర కర్త జగన్నాథ సండితరాయలు, చరక వ్యాఖ్యాత చక్రపాణి దత్తుడు 
ఈ పండితుని శిష్యులు. భట్టోజి దీక్షితుడు _ వీరేళ్వరుని, శేషకృష్ణ పండితుని, (ప్రక్రియా 
కౌముది క ర్హయెన రామచం| దాచార్యుని విమర్శించాడు. భల్లోజీ దీక్షితుని విమర్శను 
జగన్నాథ క చక్రపాణి దత్తుడు ఖండించారు. 
శేషైై లేశ లీల 
కర్త : కాణాదము పెద్దన సోమయాజి (చూ.). 
అంకితం ; నురషరం సంస్థానాధీశ్వరుడై న రాజా దిహిరీ పామ నృపాలునకు. 
ఇది చిత కవితా స్ఫోరకమైన (ప్రబంధం, చిత, బంధ, శ్లేష కవిత్వాలలో 
కఏకున్న [పాగల్భ్యం ఇందులో కనిపిస్తుంది, పంచవ రీయాక్షరాలు లేకుండా కవి 
ఈ (పదింధాన్ని రాశాడు. (ఆం.సం,సా.) 


ft 


[పాచీన సాహిత్యము 1121 


శేష నుమతి 
నామాంతరం : నివృత్తి (నివ ర్తి) శేషాచల కవి. (ద. దే.వా_217) 
3 శషార్యోదా హరణము 


కర్త : రెవూరి అనంతయ్య. 
అంకితం : నల్ల ందిగణ శేషయ్యకు. 
నల్ల ందీగళ్‌ వంశీయుడైన ౫షార్యుని (పశంసిస్తూ చేసిన ఉదాహరణ కృతి 
అనంతయ్యలు ఇద్దరున్నారు. ఒకడు లింగకవి కుమారుడు అనంతయ్య, గాధయోపా 
వ్యాన కర్త. ఇంకొకడు ఇతని ప్యాతుడు శ్రీ ముష్టమాహాత్మ్య కర్త అయిన అనంతయ్య. 
బాలకవి అనే బిరుదు ఇతనికే ఉన్నట్లుగా తెలుస్తున్నది. 


ఇరువురికీ బాలకవి విరుదున్నదని కొందరంటున్నారు. ఈ కృతిని మొదట 
అనంతయ్యే రచించినట్లుగా పండితులు నిర్ధారించారు. 
(ఆర్మువ 12.129) (ద దే.వా-87/8) 
౩వ పురాణ తామసత్వ నిరాకరణమ్‌ (సం) 
కర్త : నీలకంఠ దీక్షితులు. 
ఈ రచన నీలకంఠ దీక్షితుని పెదతం| డియెన అప్పయ్య దీక్షితులు వా9ళాడని 
ఆధునిక సంస్కృత పండితులు అభిపారియ పడుతున్నారు. (శె.వి.స_8) 


శెవ సిద్ధాంత వభ్రామణి 
కర్త 2 చెన్నా(పెగ్గడ నాగేశ్వరకవి. 
నాల్గాశ్వాసాల ద్వివదకావ్యం. వీరశైవ వేదాంత |ప్రతిపాదకమెన రచన, 
[పథమాశ్వాసంలో పిండితామహ త్ర (ము, గోపిండ ఏిజ్ఞానమహిమ, లింగధారణ మహత్మ్యం 
మొదలై న విషయాలున్నాయి. చ్వితీయాశ్వాసంలో ఆదిభ క్ర స్టల వ్యాఖ్యానం_పూజాదికాల 
మహిమలూ ఉన్నాయి, తృతీయాశ్వాసంలో మాహేశ్వర స్థల వివరణలున్నాయి. చతుర్ణా ' 
శ్వాసంలో ఎనభై యేడు లింగస్టలాల వివరణ ఉంది, (ద్వి. సా. చ-802) 
శావాగమ శిఖామణి 
కర్త: నెప్పల్లె అప్పన్న, 
అంకితం : శ్రీశైల మల్లి కార్గునస్వామికి. 
పత్యేకత “ ఇదె అయిదాశ్వానాల పద్యకాప్యం. విభూతి, రుదాక్షలు, శివలింగం 
మొదలై నవి ఎలా ధరించాలో, ధరి స్తే ఫలమేమిటో, శివపూజలో ఎంత నుహత్మ్యముందో 
ఈ గంథం వివరి స్తున్నది, అము[దితం. (ఆవుకి) 
శవాబార నం గహము 
కర్త ్న కుంటుముక్కల తిమ్మయ్య, 
ఛై వమతగంథం.మ దాసు [పాచ్యలిఖిత [గంథాలయంవారు గంటి సోమయాజి 


1122 తెలుగు సాహిత్య కోశము 


౧ 


గారి విపుల పీఠికళో |పచురించారు. దీనిలోని పద్యాలను “పెదపాటి జగ్గన్న, అజ్ఞాత 
_గరిథ సంధాత ఉదాహరించారు. 
ఇందులో భస్మధారణవిధి, రుదాక్షధారణ విధి, (ముగ్గులఅక్షణం, రకరకాల 
పుష్ప ఫల తారతమ్యాలు, మొదలై న శై వాచార విధానాలు సపమాణంగా సరూపితాలు. 
దీనిలో 60 విషయాలున్నాయి, కవి 80 _గ్రమాణ[గంథాలు చూపాడు, ఇది కేవల విషయ 
ప్రధానమైన మత గంథం, 
శే వాచార పరాయణులకు బాగా ఉపయోగపడే ఈ|గంథం పూవులు, ఆకులు 
నూనెలు మొదలగు వాటి భేడాలు చెప్పటం వల్లి ఇది పరిశోధకులకు విఘంటురచనలలో!: 
కోడ్పడవచ్చు. (ఆరు[ద-9) 
శొంఠి వారు 
ఎక్కువగా మందులలో వాడే శొంఠి కొన్ని కుటుంబాలవారి ఇంటిపేరుగా 
తెలుగుదేశంలో నిలిచిపోయింది. 
ఆచ్చే భోజన పదార్థాలలోవాడే “అల్లం” పేరే ఇంటిపేరుగా ఉన్న కుటుంబాలు 
కాడా ఉన్నాయి. మిరియాలవారు కూడా ఇలాంటిదే. (భారతి-నూ-45_ 80) 
శోభన గీతాలు 
వివాహ సందర్భాలనో వధూవరులకు మంగళ హారతులిచ్చే వేళ, మంగళస్నానం 
చేయించే సమయంలో వీటిని పాడతారు. ఇవి చిర్మపసిద్ధమే గాక, బహు యక్షగానాలలో 
(పయుక్తాలు, 
ధపకాలతో జంటపాటలుగా కూడా ఈ గీతాలు కనిపిసాయి. ఇవి ఆచ్చంగా 
ఆడువారి వేడుకపాటలు. సాధారణంగా ఇవి షష్ట్యంతాలు. వీటిచివర “శోభనమే” అనేది 
ఊతపదంగా వస్తుంది. వీటిరచనా [ప్ర క్రియక ఒక నియతిలేదు. గతి వై విధ్యం బహుళం. 
తరిగొండ వేంకమాందబ శివవిలాస యక్షగానంలో ఇవి ఉన్నాయి. (య. వా. చ_847) 
శ్యమంతకోపాఖ్యానము 
కర్త ; చూ, పట్టాభి రామకవి. 
పౌరాణిక రచన, భాగవతంలో చెప్పబడిన శమంతకమణి కథ ఆధారంగా 
(వాయబడిన (గంథం, (ఆం. సం. సా_194) 
శ్యామ రామక'వి 
నామాంతరం : శ్యామ రాయకవి. (చూ) 
శ్యామ రాయకవి 
" నామాంతరం : శ్యామరామకవి, 
కాలం : [కీ. శ. 18 వ శతాదం. 
(ల 
స్టలం * మధుర మండలం. 


[పాచీన సాహిత్యము : 1128 


రచన  : రామాయణము (వచనం, 
విరుదు : “ఆసహాయకవి". 

ఈ కవి తనపేరు చెప్పుకొన్న |పతిచోటా అసహాయ శ్యామరాయకవి నని 
చెప్పుకొన్నాడు. షడ్డర్శనీ పారంగతుడు, కృష్ణయామాత్యుని వ్యుతుడు. కృతిపతి ఆయిన 
సుబ్బరాయ శెట్టి విజయరంగ చొక్కన్వాని కరుణా కటాక్షవీక్షణ పా్యతుడని చెప్పటంచేత 
కవికూడా ఆ |పాంతాలవాడే కొవచ్చు. రామాయణం ఇంతవరకూ ఎవరూ వచనంగా 


రాయలేదనీ, తానే [పథముడననీ ఇతడు చెప్పుకొన్నాడు. (ద. దే. వా-808) 
శ్యామల వారు 

కాళికా దేవిపేరే ఇంటిపేరుగా ఉన్న కొన్ని కుటుంబాలవారు తెలుగుదేశంలో 

ఎక్కువగా గుంటూరు మండలంలో ఉన్నారు. _ (భారతి. మా_46_280) 


శా్యమలాంబ శతకము 
రచనాకాలం : |క్రీ. శ. 1800 |పాంతం, 
కర్త : మల్ల ౦పల్లి మల్లి కార్డున పండితారాధ్యుడు. 
ఇది (పకీర్ణ శతకం. శ్యామలాంబ నామ కీర్తన ముంది. దేవీ ఆను గహం 
లభించకపోతే పార్వతీదేవిని వ్యాజో క్తులతో కవి తూలనాడాడు. రామలింగేశ, కుక్కు 
చేశ్వర శతకాలను పోలి ఉన్నది. (శ. సా..వి) 
కాలం : కీ: శ, 1763-1823 (ప్రాంతం. 
స్థలం ; తం౦జావూరు జిల్లా తిరువారూరు. 
ఈయన పేరు పొందిన సంగీత విద్వాంసుడు. ఆం|ధ పండితులైన సంగీత 
స్వామి దగ్గర విద్య నేర్చుకొన్నాడు. మధురకు వెళ్ళినప్పుడు మీనాక్షీ దేవిని స్తుతిస్తూ 
తొమ్మిది కృతులు పాడారట. వీరి రచనలు కదళీ పాకాలు. ఆనందఖై రవీ రాగంలో 
ఎక్కువ కృతులు [వాళారు. కృతులకు స్వరజతులను కూడా వీర (వాసుకొన్నారట. 
(కె. వి. స_4) 
(శవణానందమ్‌ (సం) 
కర్త ఏ వేంకటాధ్వరి. (తె. వి. సక్‌ 
శాిమిక గేయాలు 
కవిత్వం కేవలం ఉల్లాసావికే కాక [శమ నివారణకు కూడా ఉపకరిస్తుంది. 
'మానవుడు [శమించేటపుడు, [శమ తెలియకుండడానికి, అలసట రాకుండటానికి, ద్విగుణీ 
కృతో త్సాహంతో పని చేయడానికి అ[పయత్నంగా కూనిరాగాలు తీస్తుంటాడు. సామూ 
హీకంగా పనులు చేస్తూ పాడే పాటలను [శ్రామిక గేయాలనవచ్చు. 
ఇల్లు అలికేటపుడు, పిండి విసిరేటపుడు, ధాన్యం దంచేటపుడు, వరినాటు, 
కలుపు, కోతలస్పుడు, మోట తోలేటపుడు, ఏతాం ఎత్తేటపుడు, నాగలి దు న్నేటపుగు, 


1124 తెలుగు సాహిత్య కోశము 


బరువులు మోసేటపుడు, రోడ్డు రోలర్లు లాగేటపుడు, పల్లకీలు మోపేటపుడు _ పాడే 
గేయాలు జానపద వాజ్మయంలో *శామిక గేయాలు "గా స్థిరపడ్డాయి. 


వీటిలో వస్తువు ఏదైనా ఉండవచ్చు. పౌరాణికొల వంటి దీర్గ కాలిక 
గేయాలుగాని, చిన్న పాటలు గాన్న శామికులు పాడుకుంటారు. వృత్తికి హ్యోపం తరప 
పాటలు, శృంగార గేయాలు, స్థానిక వృత్తాంతాలు, విషాదగాథలు, భక్రి గేయాలు మొద 
లైనవి (శ్రామికుల వ్యవహారంలో ఉన్నాయి. ఇవి కూడ ఎక్కున భాగం ము[దితం 
కాలేదు. కొన్ని కాలోపకాలాల్లో అంతరించాయి. 


[శామిక గేయాలన్నీ సాధారణంగా వారు చేసే పనికి సంబంధించిన 'లయికు 
సరిపో యేట్లుగా ఉండడం గమనించదగిన విషయం. [శామిపల కాలు చేతులు కదలికలో, 
ఉపిరితిత్తుల భారోచ్చ్వాస నిశ్వాసలో ఈ గేయాలకు తాళలయలు నమకూరుతాయి. 
కా ంవణ మంగళవారం నోముపాట 
కర్త ఏ తెలియదు. 

జానపద పారమార్థిక గేయం. (ఆం.వా.చ.) 


శావణ శుక్రవారం నోముపాట' 
కర్త వ తెలియదు. 
జానపద పారమార్థిక గేయం. (అం,.వా.చ్చ 
శ్రీకర భాష్యమ్‌ (సం) (అలభ్యం) 
నామాంతరం : శివదీపిక. 
కర్త * (్రీవతి పండితుడు. 
ఇది (బహ్మ సూతాలకు శివపరమైన వ్యాభా్యనమట. 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము 
కర్త వ భూర్దటి. 
అంకితం ఏ శ్రీకాళహ _సీశ్వరునకు. 
ఇది నాలుగు ఆశ్వాసాల (పదింధం. దీనికి మూలం 120 అధ్యాయాల కో 
ఉన్న “శివరహస్య సం గహం”, [ప్రసిద్ధమైన తిన్నని కథ, చిరుతొండనంలి కథ, సిరియా 
కుని కథ ఈ (గంథంలోనివే, ఈ కావ్యాన్ని బట్టి యౌవనంలో ధూర్జటి వేశ్యాలోలు 
దైనా వయసు మళ్ళిన తరవాత శివభక్ను డైనట్లు ఊహించవచ్చు. చేస్తిన తప్పులు-: 
స్పష్టంగా కావ్యంలో ధూర్జటి చెప్పాడు. పళ్ళాతృప్తు చన తరవాత నే శివభర్తా (గేసరు 
డై నట్లు నిర్ల ర్హ యించవచ్చు. “దాక్షైరసోర్మికా సరిపాక విస్ఫూరర్తి రి బరిఢ విల్ల “5 ధూర్జటి 
ఈ కావ్యం (ౌశౌడు. ఇత్వసంధులు, రేఫద్వయమై[తి మొదలగు అవ్యాకృత [వయో 


గాలు ఈ కావ్యంలో కనిపిసాయి. కక్‌ గ్రాని లోకో కులు, జాొతీయాలతో కాన్యం మన్‌ 
హరంగా ఉంటుంది, ' (క,.త.7) 


[పాచీన సాహిత్యము 1126 


శ్రీకాళహస్తి లింగ శతకము 
కర్త : శ్రీగిరి విరూపాక్షుడు, 


సీసపద్య శతకం. |బౌనుదొర కాలంలోనే ముదితమైనది. రచనలో వేమన్న. 
పోలికలున్నవి. ఉత్తమాధమ క్షతియుల గుణాలు,సామెతలు, లోకరీత చక్కగా, రస' 
వంతంగా కవి చెప్పాడు. “|ప్రణుత ధవళాంగ, మౌని హృత్పద్మభృంగ, అమిత భవ 
భంగ, (శ్రీకాళహస్తి లింగ” అనే మపటముంది. శైలి చాల చక్కునిది. (శ క. చ_804) 


శ్రీకాళహ స్తీశ్వర శతకము 
కర్త 2 ధూర్జటి, 
అంకితం : (శ్రీకాళహ స్తీశ్యరునకు. 
ఉత్తమ శతకాలలో ఒకటి. ధూర్జటిదని చెప్పబడుతున్న శతకం అతనిదే 
అనటానికి పతర కాని శైలి, పదాల కూర్చు కాళహ స్తీశేతమాహాత్మ్యంతో సరి 
య. ఇది ధూర్జటి కృతియే అని అంటున్నారు. శతకంలోని పద్యాలనుదిట్టి 
చూ స్తే కవి నిరంతరం వేళ్యాలోలుడై యౌవనం గడిపినట్లు, వయసు మళ్ళిన తరవాత 
పశ్ళా త్ర ప్తుడై సరమ శివభక్తా గేసరుడై నట్లు తెలుస్తుంది. “స్తుతమతియైెన”అనే చాటువు 
కూడా ధూర్జటి వేశ్యా పియత్వాన్ని రుజువు చేస్తుంది. రాయల మరణానంతరం కొందరి 
రాజులను ఆశ్రయించి నిరాకృతుడై, విరక్తి చెంది శతకంలో ధూర్జటి 
పద్యాలు చెప్పి ఉండవచ్చు. ఇఎదులో రాజులను విశితంగా విమర్శించిన పద్యాలు పదికి 
మించి ఉన్నాయి. ఇందులోని సద్యాలు దాశ్షపాకంలో మృదు పద ఘటితమై అనర్గళ 
ధారతో, భక్తి రసపూరితంగా మనోహరంగా ఉన్నాయి. కస్తూరి రంగకవి- “అభేవయతి ” కి 
ఉదాహరణగా ధూర్జటి (శ్రీ కాళహస్తీశ్వర శతకంలోనిదని ఒకపద్యాన్ని ఉదాహరించాడు. 
ఇందులో భక్తి వైరాగ్య భావాలు చక్కగా వర్షి తాలు. శివుడే తన ఎదురుగా ఉన్నట్లు 
భావించి కవి, దేవునితో వినయంగా, నిషరంగా, కోపంగా, మాట్లాడుతున్నట్లు [వాళాడు. 
(క.త_7) 
(శ్రీకృష్ణ కర్ణామృతము 


కర్త : మహిమల్చూరి వేంకట కృష్ణుడు (చూ). 
వచన (గంథం, వెలగపూడి వెంగనామాత్యుని అంధ కర్ణామృతము అనే 
పద్య కృతికి వచనం. (ద. దే. వా_989) 
శ్రీకృష్ష కర్ణామృుతము 
నామాంతరం : ఆం|ధ కర్ణామృతము (చూ. 
కర్త : వెలగపూడి వెంగనామాత్యుడు, 


(శ్రీకృష్ణ చంపువు. (నం) 


కర్త శ్‌ వై యాకరణ గజకంరీరవ యుణయపల్లి కృష్ణమాచార్యులు (చూ, 
చంపూ రచన. (ఆం. సం. సా.) 


(శ్రీకృష్ణ జననము 
కర్త : తెలియదు, 
జానపద పౌరాణిక గేయం, కథ (పసిద్ధం. 
చూ. పౌరాణిక గీయములు (ఆం, వా. చ 
శ్రీకృష్ష జన్మ ఖండము 
రచనాకాలం : క్రీ. శ. 1700 |పాంతం. 
కర్త : మండావక్ష్యల గోపాలకృష్ణకవి. 

ఈ |గంథానికి మూలం సంస్కృత [బహ్మవై వర్త పురాణం. |గంథ [పతులు 
హనుమకొండ పరిశోధక మండలిలోను, హైదరాబాదులోని లక్ష్మణరాయ పరిశోధక 
మండలిలోను ఉన్నవట. (5. స-60) 

(శ్రీకృష్ణ జన్మ ఖండము 
కర్త : గోపీనాథను వేంకటకవి. 
అంకితం 2 (శ్రీరామునికి. 

కవి దీనిని వేంకటగిరి పాలకుడై న సర్వజ్ఞ కుమార యాచేందుని (పోత్సా 
హంతో రచించి అ|గహార దానం పొందాడు. (చూ. కృష్టజన్మఖండము) 

(ఆం. సం, సా. 484) 
(శ్రీకృష్ణ జల కీడా విలాస నాటకము 
రచనాకాలం : 19వ శతాబ్ది పూర్వార్థం. 
_ కర్త ఏ, మతుకుమల్లి నృసింహకవి. (వీ. యు-_100) 
(శ్రీకృష్ణ తులాభారము 
రచనాకాలం : కీ. శ. 1880 [పాంతం, 
కర్త : మరింగంటి వేంకట నరసింహాచార్యులు. 
ద్విపద కావ్యం, కర్భృత్వం గురించి వాద వ 1760 (పాంతా 
అలో మరింగంటి సింగరాచార్యులు కృష్ణ తులాభారం పేరుకో ఒక కావ్యం | వాళాడు. 
(తి. వి, స_8) 
శ్రీకృష్ణ దేవరాయలు 
కాలం వ కీ. శ. 1487_1530 (పాంతం. 
| స్ధలం ' * విజయనగరం. 
రచనలు : 1. ఆము క్రమాల్యద 1. మదాలన చరిత 8. సత్యవధూ |పీణనము 
4. సకల కథాసార సం|గహము ౮, జ్ణాన చింతామణి 8. రనమంజరి 
7. జాంబవతీ పరిణయము, 
బిరుదులు : ఆం(ధభోజుడు, సాహితీసమరాంగణ సార్వభౌముడు, సరిభూతనుర | త్రా 
ణుడు, మూరురాయరగండడు, యవనరా జ్య స్థాపనాచార్యుడు, 


పాచీన సాహిత్యము 1127 


విజయనగర సాామౌజ్యాన్ని పాలించిన రాజకవి. నాగమాంబ నరసనాయకుల 
పు తుడు. కవి పోషకుడు. అల్లి సాని పెద్దన విరచిత స్వారోచిషమను సంభవము, నంది, 
తిమ్మన విరచిత పారిజాతాపహరణము ఇతనికి అంకితాలు. హొందూ ధర్మ (పతిష్టాతగా 
హిందూసా[మాజ్య పరిరక్షకునిగా ఇతనికి చర్మితలో (పత్యేక స్థానం ఉంది. ఇతడు 
అసాధారణ మైన శౌర్య (పతాపాలకో బాటు ఆనుపమానమైన సాహిత్య జ్ఞానమున్నవాడని 
తిరుమల దేవస్థానంలో ని శాసనంవల్ల తెలుస్తున్నది. ఇతడు అపరభోజుడు, కౌవ్యనాటి 
కాలంకార రహస్యాలు తెలిసినవాడు. కర్ణాటక, సంస్కృతాం|ధాలలో పండితుడు. ఇరవి' 
ఆస్థానంల్‌ అష్టదిగ్గజాలనే ఎనమండుగురు క్రవులుండేవారు. వీరినేకాక చాలామంది 
సంస్కృత, కర్ణాటక పండితులను, సంగీత శాస్త్రజ్ఞులను, జో ్యతిష్యులను, నానావిధ శాస్ర 
నిశారదులను రాయలు పోషించాడు. తన ఆస్థానంలో తరచు సంగీత, సాహిత్యగోష్టులు 
జరిపేవాడు. రాజకవులలో మేటి. ఇతడు కవి పండితగోన్లులు జరిపే సభకు కభువన 
విజయం” అని పేసండేది. దీని [పస క్తి సమకాలీన కవుల కావ్యాలలో కవిపిస్తున్నది, 
రాయల సభలోని అష్టదిగ్గజాలలో మొదటివాడై న పెద్దన రాయలకు (గ్రంథ రచనలో 
సహాయపడ్డాడ మో అని కొందరు భావిస్తున్నారు. పపంచ దర్చణమనే పంస్క్ప్రూత | గంథం 
రాయలు రచనలుగా చెప్పబడే సత్యవధూ పీణనము, రోసమంజరి అల్ల సావి పెద్ద నవిగా 
చె ప్పన్నది. 

ఈయనను సుకిస్తూ చాలా చాటువులున్నాయి. కృష్ణదేవరాయలు పుట్టిన సంవ 
త్సరం, మాసు, పక్షం, తిథి మొదలగు విషయాలు తెలుపుతూ ఒక చాటువు, రాయలను 
ఆశీర్వదిస్తూ ఒక చాటువు దొరికినాయి. ఇతని కన్నడ రచనలు తెలియరాలేదు. ఇతని 
ఆముక్తమాల్యద తెలుగులోని [ప్రౌఢ [పదింధాలలో తలమానిక మైనది. ఇతవిని గురించి 
ఎన్నో గాథలు |పచారంలో ఉన్నాయి. (క,త-7; చా,ప.ర) 


(శ్రీకృష్ణ నాటక యకగాన మహ్మాపబంధ రాన క్రీడా విలాసము 
రచనాకాలం : కీ. శ. 1818 |పాంతం, 
కర్త : కానుకొలను వేంకటదాసు. 
కవి తన పన్నెండవ యేట ఈ రచన చేశాడట. యక్షగానంలో గోపికాక్సృమ్ణుల 
రాస కీడలు వరింపబడాయి. కవి సంగీతజానం ఈ రచనలో |పతివింబిస్తున్నది. 
జ G (=e అవి 


(య వా.చ-108) 
(శ్రీకృష్ణ భూపాలీయము 
కాలం ; డీ. శ. 19వ శతాబ్ది పూర్వార్ణం. 
కర్త : చం|దక వి. 
' ఆంకితం : మైసూరు రాజైన శ్రీకృష్ణ రాజేqద ఒడయరుకు, 
లక్షణ [గంథం. (కవి జనాశ్రయం పీఠిక_వావిళ్ళ) 


(శ్రుకృష్ట మంజరి 
చూ. కృష్ణ శతకము, 


1128 తెలుగు సాహిత్య కోళమ 


కవయిత్రి ; తరిగొండ వేంఠకనూంబి. 
ఇదే ద్విపద కృష్టళతకంగా (పసిద్ధమైంది. (అ. భా. క్ర70) 
(శ్రీకృష్ణ రాయజారము (చాటు పద్యాలు 
కురు పాండన యుద్ధానికి ముందు (శ్రీకృష్ణుని ధర్మజాదులు రాయబారిగా పంపే 
టస్పుడు ఇచ్చే సందేశాలు చాటు పద్యాల రూపంలో దొరుకుతున్నాయి. చాటుకపి వివ 
రాలు తెలియవు. (చా. ప, ర 
(శ్రీకృష్ణ లీలా తరంగిణీ (నం) 
చూ. కృష్ణలీలా తరంగిణి. 
కర్త : శ్రీనారాయణ తీద్దలు. 
శ్రీకృష్ణ లీలా విలాసము క 
కర : అక్కయ, 
అంకితం : తిరుమల వేంక పేళశ్వరునికి. 
దృశ్యకావ్యం. దీవికి మూలం పోతన భాగవతం. గోపికా నస్తాంపహరణ 
గాధ, రాసలీలలు [పబంధోచితంగా వరి తాలు. రచన సరళంగా ఉంది. 
(ఆరుుద-12_188; య. గా. సం_4) 
(శ్రీకృష్ణ లీలా నుధారసము 
త్త ౩ తెలియదు, 
అంకితం ; కాకర్ల పూడి గోపాలరాయ పాయకరావుకు (చూ). 
కౌవ్యాన్ని గురించిన వివరాలు తెలియరా లేదు, (క. త_19_88) ' 
శ్రీకృష్ణ విజయము 


కర్త 2 చూ. పూసపాటి తమ్మభూపాలుడు. 
అ౦కితం : బెజవాడ కనకదుగ్గకు. 


a 
(1 

9 
| Pe! 
ri 
ME 
Or) 
[ 


ఇది అయిదాశ్వాసాల శృంగార (పదింధం. శ్రీకృష్ణుడు ఇం(దునితో యుద్ధం 
చేసి_పారిజాతాన్ని అపహరించడం ఇందలి వృత్తాతం. కథలో కొంత వైవిధ్యం ఉంది. ' 
పారిజాతాన్ని అపహారించడానికి సత్యభామ కోరిక కారణం కాకుండా, చేసిన మేలు మర! 
చిన దేవతలను శిక్షించడం కారణంగా చెప్పబడింది. కవి ఉభయ భాషా వైదుష్యం,... 
చతుర్విధ కవితా చాతుర్యం చాపే చక్కని ఉదాహరణలు, శ్లేష యమకాలు, చి|త 
కవిత్వ రీతులు కాన్యంలో కొల్లలుగా ఉన్నాయి. 


పూసపాటి రాజుల వంక వృత్తాంతం విపులంగా ఉంది. కవి పాండిత్య (పకట్ల' 
నలో (పబంథప్తు పోకడలున్నా జౌచిత్యం పాలు ఎక్కువ. (ఆవ ద్ర_10-298): 


దర్మ 


శ్రికృష విలాసము 
కర్త ఏ చల్లాపల్సి వేంకనార్యుడు (చూ, 


వ అ వతకాకేట 3 


[పాచీన సాహిత్యము [120 


ఆంకితం : సనక (వేంకకేశ్వరునికి అని కొన్ని |పతులలో ఉంది). 
నాల్గాశ్వాసాల కృష్ణ కథా (పదింధం. కవికి ఢ్రీకృముడు కలలో కనిపించి 
తన లీలలు వర్ణించమని చెప్పాడట. (ద.దే,వా_288) 
(శ్రీకృష్ణ విలాసము 
కర్మ ఏ చూ, రాపాక లక్ష్మీపతి. 
పౌరాణిక రచన, దోమకొండ [ప్రభువులచే మ్ముదితం. (ఆం.సం.సా_ 188) 
(శ్రీకృష్ల శతానందీయము 
కర్ష : మరింగంటి వేంకట (|[పథమ) నృసింహాచార్యులు. 

[పబంధం. పింగళి సూరన్న మాయా నలకూబిరుని కల్పించిన ప్రే, (శ్రీకృష్ణుని 
పరాభవింపదలచిన దిహ్మకు గుణపాఠం నేర్పటానికి_కవి ఇంకొక దిహ్మను కల్పింది 
సరస్వతి దగ్గర, ఇద్దరూ వాదులాడే ఘట్టాన్ని హాస్య రస స్ఫోరకంగా రచించాడు. కవి 
పూర్వీకులను గురించిన వివరాలు ఈ (గంథం నుండి తెలుస్తున్నాయి. (తె.వి.స_8) 

శ్రీకజ్లష్ట శతానందీయము (అలభ్యం) 

కర, : మరింగంటి సింగరాచార్యులు. 
శ్రీకృష్టాభ్యుదయమ్‌ (నం) 

కర్త ఏ శ్రీశైల దీక్షితుడు. 

ఇది గద్య కావ్యం. (తె.వి.స-6) 

(శ్రుకొప్పులిం గేశ్వర శతకము 

నామాంతరం : కొప్పు లింగేశ్వర శతకము. 

కర్త ఏ కూచిమంచి సోమసుందర కవి. 

ముదణ  : (కీ.శ. 1874 (పాంతం. 

శ్రైవభక్తి శతకం, గోదావరీ మండలంలోని పలివెలలో వెలసిన దైవం 
కొవ్వు లింగేశ్వరుడు. పూజారిని కాపాడటానికి ఆ దేవుడు కొప్పు ధరించాడట. దీని 
గురించి ఒక కథ [ప్రచారంలో ఉంది. “శ్రీకొప్పు లింగేశ్వరా” ఆనేది మకుటం. 
ha (శ.క.చ_ర్‌72) 

శ్రి డవరపమ్మ దండకము 
(ts 
న కర్మ ౨ చేజెర్ల నారాయణ కవి. 
/ పాకనాటి కుల్లూరు సీమలోని చేజెర్ల గ్రామంలో |పాచిన కాలంలో వెలసిన 
కండవరవమ్మను స్తు స్తుతించే దండకమిది. రచన సరళ గాంధికంలో' సాగింది. (చాపంరు) 


పై 
కివి రంగధామ శతకము 
శక్త వ కొండా రామకవి, 


ల il “మంగశోద్ధామ-శ్రీ గవి రంగధామ”ొ మకుటంతో ఉంది. 








. 
Ea 
11 





1180 తెలుగు సాహిత్య కోశము 
[(పత్యేకత : వసుచరి[త కృతిభర్త తిరుమల దేవరాయల కోరిక కైక 
రామకవి ఈశతకం చెప్పాడు. ఇందులో విజయనగర వర్హన, తిరుమల దేవరాయల ప్రేళంస 


ఉన్నాయి. పేరుకు శతకమైనా, కాన్యలక్షణాలతో ఉన్నది. ఇష్టదేవతా (పార్టన, es 
స్తుతి, కుకవి నింద ఉన్నాయి. 


శు 


రచయిత తాను పామరుడనని చెప్పుకొన్నాడు. ఈ శతకం అంత (పౌఢం 
ండితాఖి పాయం. రచనలో దోషాలున్నా, అనంతర కవులు కొందరు దీన్ని 
అనుసరించారు. నరసింహశతకంలో దీని భావాల పోలికలు, పదాల దొంతరలు ఉన్నాయి. 


we ఎక 
గోద ఏ 


(అరు[ద-$) 
శ్రీగిరి 
నామాంతరాలు : [పమథకవి శ్రీగిరి, (శ్రీగిరి ఆయ్యంగారు. జ్జ 
కాలం : (కీ. శ. 14 వ శతాబ్ది పూర్వార్దం. (| 
[పదేశం : పాకనాటి అద్దంకిసీమ. \ 
పోషకుడు : [ప్రోలయ వేమారెడ్డి, 
రచనలు : 1, నవనాథ చరిత (పద్యకావ్యం), 2. శ్రీగిరీశ శతకము 8. (శ్రీరంగ 


మాహాత్మ్యము, 


[కీ. శ. 1815 లో ఇతనికిచ్చిన దానశాసనం ఒకటి లభించింది. గౌరన తన 
నవనాథ చరిత్రలో ఈ (శ్రీగిరి కవిని పేర్కొన్నాడు. ముసునూరి నాయకులు, (పోలయ 
వేముడు హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఈ (శ్రీగిరి ఉ తేజాన్ని కలిగించాడు. ఇతని 
రచనలు నేడు నామమా తావశిష్టమెనవి. (ర. రా. చ) (క. త-4_16 


శ్రీగిరి అయ్యంగారు 
చూ. (శ్రీగిరి, 
శ్రీగిరి విరూపాకుడు 
0: (కీ. శ, 17వ శతాబ్టీ కి పూర్వం, 
స్టలం : కృష్టా గోదావరీ మండలాలు, 
రచన : శ్రీ కాళహస్తి లింగశతకము, 








కో 
% 


శ్రీగిరి మనుమడు పాపరాజు కుమారుడు. రసవంతంగా, సరళంగా జ 
కవి, ఇతని కాలాన్ని గురించి భిన్నాభి పాయాలున్నాయి. 1400 పాంతంవాడని కాందక్తేే 
అధి పాయు, ఇతని రచనలో ఏరళశె శె వాచారాలున్న లవి. 
(శ. క. చ. 804; క, న 221) 
గ్రీగిరీశ శతకము (అలభ్యం) జ్జ 

కర్త: శ్రీగిరి (చూ. 





“శ్రీగిరీశ” అనే మకుటంతో ఉన్న సీసపద్యశళకం. మడీకి సింగన ఇందులోని ం 
ఒక పద్యాన్ని ఉదాహరించాడు. (శంక. చ. 7810 


గ 


న. 


[పాచీన సాహిత్యము 1181 


_శ్రీతిరుమల 'వేంక పేశ్వర శతకము 
కర్త: నల్లాన్‌ చ్మకవర్తి సంపత్కుమార (శ్రీనివాస వేంకటాచార్యుడు, 
“తిరుమలగిరి వేంకశేశ_దేవాదీశా” మకుటంతో ఉంది. ఈ శతకంలో కవి 
(శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరుని రూపంలో కలియుగ మానవులను, భక్తులను తరింప 
జేస్తున్నాడని వివరించాడు. ఇది ఏక పాస నియమంతో కందపద్యాలకో ఉన్న (పొడ 
తకం. (శ, సా, వి. 228) 


ళో 


శ్రీదేవి శాసనము 
కాలం : కీ శ. 1163 [పాంతం. 
శాసన |పదాయిని : శ్రీదేవి. 
శాసనవిషయం : శాసనంలోని రెండుపద్యాలు అసమ్మగంగా ఉండటంవల్ల విషయం 
స్పష్టంగాలేదు. శ్రీదేవి తెలుగుచోడ వంశానికి చెందిన రాణిగా తెలుస్తున్నది. ఎవరో ఒక 
చోడుని మరదలుగా, విజయుడనేరాజు కోడలుగా తెలు స్తున్నది. ఏ దేవునికో దానంచేసి, 
అభండడీపం ఎ త్రించి ఉం౦డదచ్చు, దీనిలో అసమ గంగా ఒకసీసపద్యం, ఒక కందపద్యం 
ఉన్నాయి. చివర గద్య ఆసమృగంగా ఉంది. (తె, ర్‌ చ_2681) 
_శీధరచ్చందస్సు 
కర్త : (శ్రీధరుడు, 
కృతిభర్త : ఆర్వీటి రామరాజు ముత్తాత సోమభూపతి, 


ఇకిఛందో (గంథం. అసమ[గం. | క్రీడాభిరామం నుండీ నీతిశాస్త్రము కావళినుండీ 
ఉదాహరణలున్నాయి. గౌరన, రంగకవి, ఆస్పకవి శ్రీధరుని ఉదాహరించారు. కృతిపతి 
మొదటి పిన్నమరాజు కుమారుడైన సోమభూపాలుడో, ఆరవీటి బుక్కరాజు సోదరుడైన 
సోమభూపాలుడో వివాద్యగస్తంగా ఉంది. (కవిజనా_ శయం పీఠిక) (క. త_6.4) 


_శీధరమ ్లె 'వేంకటస్వామి 
య 
కాలం ; (కీ. శ, 19వ శతాబం. 
యె 
సలం : సిదవటం | వాంతం, 
అ క 
రచన : |బహ్మో తర ఖండము. 
అయ్యనార్యుని పుత్రుడు. కీ. 1815లో పెరచన చేశాడట. జో తి రామన, 
లక్ష్మీ నారాయణుడు, చెంగల్వరాయడు ఇతని మతులు. కాప్య రచనకు (_పేరకులు. 
ఇతని కవిత హృదయ రంజకంగా ఉంది. (క. చ-8-200) 


శ్రీధర 'వేంక పేళార్యుడు 
నామాంతరం 9 అయ్యవాళ్‌. 
కాలం : డీ. శ. 17వ శతాబం. 
ద 


స్థలం ఏ; శహాజీ రాజపురము (తంజావూరు మండలం). 
NTI 


1132 తెలుగు సాహిత్య కోశము 


రచనలు : శాహేం|ద విలాసమ్‌ (సం), దయాశతకమ్‌ మొదలైన స్తుతి |గంథాలు 
14 ఉన్నాయట. 

_ తంజావూరును పాలించిన శహాజీ (1684_1712) ఆస్థానంలోని వాడు. శహాజీ 
జీవితాన్ని తెలిపే శాహేం[ద విలాన కావ్యాన్ని ఎనిమిది సర్గలలో _వాశాడు. శృంగార 
రాధాహాధవ సంవాద పీఠికలో ఇతని |పస్తావన ఉంది. (ద. దే, వా- 178) 

శ్రీధరుడు 
కాలం : Es శ, 1350 |పాంతం, 
కృతులు : (శ్రీధరచ్చందస్సు. 
ఆశియరామరాజు ముత్తాతయైన సోమభూపాలునికి ఈతని [గంథం అంకిత 
మట. ఈతని ఛందస్సు నుండి కొన్ని పద్యాలను ఆప్పకవి, కస్తూరి రంగకవి ఉదాహ 
రించారు. ఇతని కాలాన్ని గురించి భిన్నాఖి పాయాలు న్నాయి. 
(కవిజనా శయం-_పీఠిక 
శ్రీనగాధీశ శతకము (అలభ్యం) 
కర్త ఏ; కాకునూరి అప్పకవి. 
సీసపద్య శతకమనీ, నిందాస్తుతి భావాలతో శ్లేషాలంకార గర్భితంగా ఊండేదనీ 
తెలుస్తున్నది. (శ.క.చ. 308; అప్పక వీయము) 
నామాంతరం : బణపతి (వనపతి) (చూ). 
దీర్తాసి శాసన కర్త, 
కాలం : కీ.శ. 1870-1450 |పాంతం, 
పోషణ : మామిడి సింగన, పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, అవచి తిప్పయ్య 
సెట్టి, వీరభ(దారెడ్డి, బెండపూడి అన్నయామాత్యుడు, శెనుంగు రాయడు, 
పంటమైలార విభుడు, వినుకొండ వల్ల భ రాయడు మొదలగువారు. 
స్థలాలు : కొండవీడు, రాజమహేంద్రవరము. 
బిరుదు : కవి సార్వభౌముడు. 
, రచనలు : 1. మరుత్తరాట్బర్కిత (అలభ్యం) 2. శాలివాహన సప్తశతి (అలభ్యం 
ల. శృంగార నై షధము 4. భీమేశ్వర పురాణము క్‌, కాశీ ఖండము 
6. హర విలాసము 7. పండితారాధ్య చరిత్ర (అలభ్యం ..8. ధనంజయ .. 
విజయము (అలభ్యం 9. నందనందన చరిత (అలభ్యం) 10. వల్ల భా 
భ్యుదయము 11. శివరా[తీ మాహాత్మ్యము 12. పలనాటి పీరచరి తము 
18. మానసోల్లాసము (అలభ్యం) 14. (క్రీడాభిరామము (సందేహం). 
కమలనాభామాత్యుని పౌరుడు. భీమాందికు మారయామాత్యునికి పుతుడు. 


[పాచీన సాహిత్యము 1188 
శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు వారిధి తటీ కొల్చ్పట్ట్లణాధీకుడట. 


తెలుగు సాహిత్యంలో శ్రీనాథునికి ఒక (పత్యేక స్థానముంది. ఈయన 
మహా విద్వాంసుడు. కావ్య రచనలో ఈయన తొక్కని మార్గమే లేదు జీవితమంతా 
రసమయం చేసుకొని తన రచనలన్నింటిలోను తన రూపాన్ని దృగ్గోచరం చేసుకొన్నాడు. 
సంస్కృతంలో ఉన్న శ్రీ హర్షుని నైషధ కావ్యాన్ని అం[ధీకరించి సంస్కృత 
(పొఢికి, తెలుగు నుడికారాన్ని జోడించాడు. ఈయన హరవిలాస భీమేశ్వర కాశీఖండ 
కావ్యాలు శివపారమ్య బోధకు, కవితా |ప్రొఢికి ఎనలేని నిధులు. ఈయన నవ్య 
వాజ్మయ మార్గంలోనే గాక శైలిలో, కల్పనలలో, శబ్బ సృష్టిలో అ|పతిముడై ఆంధ 
వాజ్మయంలో శాశ్వత స్థానం సంపాదించుకొన్నాడు. ఈయన పలనాటి వీరచరి[త 
ద్విపద కావ్యాలలో మేటి రసగుళిక. దీనిలో తెలుగు జీవనం ప్రతిబింబించిన సజీవ 
మూర్తులను (శ్రీనాథుడు సృష్టించాడు. కర్తృత్వం వివాద్యగస్తంగా ఉన్న డ్రీడాభిరామం 
ఒక మనోహర కావ్యం. ఈ | గంథం ఆనాటి సాంఘిక జీవనానికి అద్దం పడుతున్నది. 
ఇతడెక కామశాస్తాగిన్ని రచించినట్లు కామకళానిధి నుండి తెలుస్తున్నది. ఆదే 
మానసోల్లాస | గంథం కావచ్చునని కొందరి అభిపాయం. ఘోడె రాయడని (ప్రసిద్ధి 
పొందిన భీమేశ్వరుని ఈ కవి తన కాశీఖండంలో పేర్కొన్నాడు. ఈ ఘోడె రాయడు 
శ్రీనాథుడునికి మత గురువని పలువురు భావిస్తున్నారు. 

ఈయనను ఆనాటి రాజులు, మంత్రులు ఎన్నో విధాలుగా పోషించి, బహు 
మతులిచ్చి సత్కరించారు. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి. 
వీరభ| దారెడ్డి అస్థానంలో విద్వాంసుడు. దేశాటన చేస్తూ పొడ దేవరాయల కొలువుకు 
(విజయనగరం) పోయి, వివాదంలో అక్కడి విద్వాంసుడై. న “డిండిమభట్టు”ను ఓడించి 
కనకాభిషేక గౌరవం పొందాడు. రాచకొండ పోయి, పాండిత్యంతో వలను (పభువును 
మెప్పించి “నందికంత పోతరాజు కటారి”ిని తీసుకొని కొండవీడు వెళ్ళాడు. ఈయన 
కర్ణాట. ఓడ దేశాలను కూడా సందర్శించాడట. వివిధ దేశాలను, వివిధ రాజా 
స్థానాలను దర్శించినప్పుడు రసవత్త రాలయిన చాటువు లెన్నో చెప్పాడు. చాటువుల వల్లి 
శయన పరమ రసికుడనే పతీతి తెలుగు దేశంలో నిలిచిపోయింది. ఈయన ఈశ్వ 
రార్భన కళాశీలుడు, షట్కాాల లింగార్చన చేసే మహాభక్తుడు. కొండవీడు-రెడ్డి రాజ్యాల 
పతనం తరవాత కవి సార్యభౌముడు చాలా దారి ద్యాన్ని అనుభవించాడట. అవసాన 
దశలో వ్యవసాయు చేసుకొని జీవించినట్లు, పంటలు పాడై శిస్తు కట్టలేక్ష దారుణమైన 
శిక్షలు అనుభవించిన ట్లు ఒక చాటుధార వల్ల తెలుస్తున్నది. (శె. వా; వా, చ.) 


శ్రీనాథుని వెంకటరామయ్య 
కాలం : డీ. శ. 1700 పాంతం. 
సలం : ఆశ్వారావుపేట 


రచన : అశ్వరాయ చరిత్ర లేక శ్రీరామ పట్టాభిషేకం (ఆలభ్యం). 


1188 తెలుగు సాహీత్య కోశము 


ఈ కవి పాల్వంచ సంస్థానానికి చెండినవౌడు. ఈక వి తన గంథంలో, పాల్వంచ 
సంస్థానాధీశులను గురించిన చార్మితక విషయాలు అనేకం రాశాడని శేష్మాది రమణ 
కవుల వలన తెలు స్తున్నది. (ఆం.సం.సా) 

శ్రీనారాయణ తీరులు 
కాలం : |క్రీ. శ. 1700 ప్రాంతం, 
స్థలం ఏ గోదావరి జిల్లా కోనసీమలోని కూచిమంచి అగ్రహారం. 
రచనలు : శ్రీ కృష్షలీలా తరంగిణి (సంస్కృతం) పారిజాతాపహరణము (తెలుగు) 
హరిభక్త సుధార్హవమ్‌ (నంస్కృృతం), వివరణ దీపిక, కీర నలు 
వ్యాఖ్యానాలు, 
గురువు : శివరామానంద తీర్జులు. 

జయదేవ కవి అపరావతారంగా పేరు పొందాడు. వేదవేదాంగాలు, సంస్కృత 
సాహీత్యం, సంగీత నాట్యాదులు బాగా అభ్యసించిన పండితుడు. ఇతని ఆ త్తవారి ఊరు 
కృష్ణాతీరంలోని వేద్యాది కెదురుగా ఉన్న [గామమట. సన్యాసం పుచ్చుకొని తిరుమలకు 
పోయి యతి ఆయ్యాడు. బోధీం ద సరస్వతి తిరుమలలోనే ఈయనకు శిమ్యడయ్యారు, 
సిద్దేందయోగి ఇతని శిమ్యడని అంటారు. 

వీరి కృష్ణలీలా తరంగిణ్‌, కూచిపూడి భాగవతులకు కాణాచి. ఈయన తరం 
గాలను పాడి, ఆడటమేగాశ చాలామంది శిష్యులకు తరంగాలను నేర్చినారట. భజన 
పద్ధతికి చాలా ముఖ్యులు. వివిధ కే[శాలలో ఆయా దైవతాలపెన కీ రనలు [వాశాడు, 

వరహూరులో సిద్ధిపొందాడు. వరహూరు సమీపంలోని “తిరుపంతురు త్తి” అనే 
(గ్రామంలో (పతి సంవత్సరం వీరి ఉత్సవం జరుగుతుంది. అక్కడ (శ్రీకృష్ణ జయంతి 
నాడు “కృష్ణలీలా తరంగిణి” నంతటిని పాడి, ఆడుతూ ఉంటారు. 

ఇతని కాలాన్ని గురించి వాదోపవాదాలున్నాయి. ఇతడు తంజావూరు పాలకు 
డైన అచ్యుతస్పనాయకుని సమకాలీనుడవి కొందరంటారు. 


వేదాంత శాస్త్రానికి, సాంఖ్యశాస్తారినికి, తర్క_ శాస్త్రంలోని పూర్వ మీమాంసకు 
వ్యాఖ్యానాలు (వాళాడు. సురశ్వరాచార్యుని పంచకరుణ వార్తిక౦ పెన వివరణ దీపిక్ర 
[వాళాడు. (ద. దె.వా-285; తె,వి.స_4) 
శ్రీనివాన క్రవి 
కాలం : తెలియదు. 
స్టలం : కార్వటినగర సంస్థానం. 
రచన : మహారాజ చరి[తమ్‌ (సం). 
బిరుదము : కవిసార్వభౌమ. 
ఈ కవి రామరాయద త్ర వాదిగజకేసరి బిరుదాంకితుడై న జగన్నాథ గురువరుని 
వంశానికి చెందినవాడు. కార్వేటిరాజుల వంశచరి. తను తన రచనలో తెలిపాడు. 
(ఆం. సర, సా) 


(పాలీన సాహిత్యము 1185 


శ్రీనివాన కవి 
కాలం : (కీ. శ, 1రి వ శతాబ్దం. 
సలం : తంజావూరు. 
రచన : శహరాజాష్టపది (సం). 
శహాోజీ (క్రీశ. 1884-1712) ఆస్థానంలోని కవి. (శారదాధ్వ జం-80) 
శ్రీనివాన కవి 
కాలం : (కీ. శ. 181! ప్రాంతం, 
సలం గ రామచం[దపురం, 
రోదన : పారిజాతాపహరణము (నాటకం) (రంగపురి పారిజాతము), 
ఇతనిని గురించిన వివరాలు తెలియరాలేదు. తన |గంథారంభంలో ఆహోబిల 
మఠపతియైన రంగనాథుని పేర్కొన్నాడు. సంగీత, నృత్య విశేషాంకో తన రచనను 
యక్షగానంగా తీర్చిదిద్దాడు. (య. వా. చు 
శ్రీనివాన కవి 
కాలం : |క్రీ. శ. 1850 కి పూర్వం. 
రచన : |త్రిపురసుందరీ శతకము, 
కవిని గూర్చిన వివరాలు తెలియరాలేదు. ఈ శతకం క్రీశ 1888లో ఒకసారి 
అంత కుపూర్వం ఒకసారి ముదిత మైనా లేఖక దోషాలు, ముదణదోషాలు ఎక్కువగా 
ఉండం చేత కవిత్వాన్ని గురిచి చెప్పడం కష్టం. మ్లేచ్చుల వలన కష్టాలపాలయ్యాడనీ 
పు[త పౌ(తాదులక తలివండ్రులకు దూరమైనాడనీ శతకంలోని పద్యాల నుండి తెలు 
స్తున్నది. (శ. క, చ, 547) 
శ్రీనివాస తారావళి 
కాలం : కీ. శ, 1810 ప్రాంతం. 
కర్త : జూలూరి అప్పయ్య. 
ఈ| గంథం ము[దితం. శ్రీనివాసుని పై చెప్పిన తారావళి. రచన మల్లి కార్డునో 
కలువాయి శతకాల రీతిలో ఉన్నదట. (క. స-_18) 
శ్రీనివాస విలాస సేవధి 
రచనాకాలం : (కీ. శ, 16వ శతాబ్దం, 
కర్త. . ( శేష్టలూరి వేంకటార్యుడు. 
అంకితంరి శ్రీ) వేంకచేశ్వరునికి. 
ఆరాశ్వాసాల ద్విపద |ప్రబంధం, శీ) వేంకటేశ్వరుని విలాస విహారాలను 
వర్షించే రచన, అ దేవుడే స్వయంగా కోరి ఈ రచన చేయించాడట. వేంకటేశ్వరుని 
గాథలు వరాహ, వామన, |దిహ్మాండ, పద్మ, గారుడ, స్కాంద, మార్కండేయ పురా 
ణాలలో ఉన్నవి. ఈ కథలలో ఒకదానికి మరొకదానికి పొందిక లేకపోవడంవల్ల చిక్కు 
దీర్చి రచింపమని వేంకటేశ్వరుడు కవిని ఆదేశించాడట. 


1136 తెలుగు సాహిత్య కోళవ్వు 


ఇందులోని మొదటి మూడాళ్వాసాలూ వరాహపురాణ సరళిలో ఉన్నాయి, 
కొన్ని తీర్చక్ష్యతాల మహిమలు వామన, (బవ్మోాండ పురాణాల (పకారం ఉన్నాయి. చేంక 
చేశ్వరుని కథలు విస్పృతంగాచెప్పే ఈ కావ్యంలో హిందూస్తానీ పదాలు, వింత [పయో 
గొలు ఉన్నాయి. రచన రసవ త్తరంగా వర్ణనాతీతంగా ఉంది. 

కవి దీనిలో అవాంతర కథలు ఆత్మారాముని కథ, కుర్వపురి కుమ్మరి కథ, 
మాధవసోమయాజి కథ_ మొదలై నవి రమణీయంగా చిత్రించాడు. (ద్వి. నా,చ-21) 


శ్రీపతి పండితుడు 
కాలం : |కీ. శ. 960.1000 |పాంతం. 
స్థలం * విజయవాడ, 
రచన : (శ్రీకరభాష్యము (శివదీ పిక) (ఆలభ్యం). 
ఈయన సండిత తయంలో ఒకడు.శినమహా త్మా్యవ్ని [పతిసాదించటా నికి అగ్నిని 
తన వస్త్రంలో మూటగట్లుకొన్నాడట. |బిహ్మవాదులై న వైదికబాహ్మణులకు ఆగ్ని 
హోత్రం [పధానం,. వైదికులు శివపారమ్యాన్ని అంగీకరించరు. వారిని జయించటానికి 
అగ్నిహో తాన్ని తనబిట్టలో మూటగట్లి శివమహిమను ([పదర్శించాడు, [బాహ్మణులు 
అతని భక్తికిమెచ్చి, అగ్నిహో( తాన్ని విప్పమని ( పార్టించారు. అప్పటినుంచి శివమతం 
స్కుపతిష్టమైగకొంగున నిష్పును మూటగట్టుట, "అనే నానుడి తెలుగుదేశంలో పచారంలోకి 
వచ్చింది. 
ఈయన (బహ్మసూతాలకు శివపరంగా “భీకరభాష్యము” అనే గొప్ప 
వ్యాఖ్యానాన్ని |వాశిడు. పాలుురికి సోమన ఈయనను కవిగా ఒకచోట చెప్పాడు, 
ఇతవి తెలుగు కృతులు దొరకటంలేదు. 
(వివరాలకు చూ. సండిత త్రయము) (తె. వి. న_4) 
శ్రీపతి భాస్కర కవి 
కాలం : కీ.శ. 16 వ శతాబ్ది, 
రచన : చిత్తశతకము. 
విశిష్టత : ఈయన హేతువాది. వేదాల పేర చెప్పి [పజలను మోనపుచ్చే 
వారిని, విగ్రహారాధనను, వేద వివాత కర్మలనూ, మత విభేదాలనూ నిరసించాడు. నమా 
దరణ బుద్ధి కావాలంటాడు. వేదపారాయణం ఒప్పుకోడు, బౌద్దంలోని మంచిని మెచ్చు 
కొన్నాడు. తత్వ జిజ్ఞాస మాతం చెయ్యమని, “నిన్ను నీవు తెలుసుకో”నునీ చె ప్పాడు. 
ఈయన రచనల వంటివి పాచీన కాలంలో ఉన్నా కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని 
సరిశీలకులు భావిస్తున్నారు. . (ఆరు. ద_89_220) 
శ్రీపతి రామభది) కవి 
కాలం : (క్రీశ, 18 వ శతాబ్దం. 
స్థలం, * మధుర, 
రచన : హాలాస్య మాహాత్మ్యము (వచన కావ్యం). 


[పాచీన సాహిత్యము 1187 
మధుర పాలకుడైన విజియరంగ చొక్కనాథువి కాలంవాడు. గిరియమ్మ 
సూరయల ప్పుతుడు. సంస్కృృతాంధ భాషలలో పండితుడు. చిత విస్తర కవిత్వాలపై 
గల (పీతి ఇతని రచనలో పస్ఫుట మవుతున్నది. (వ,వా-48; ద, దే.వా_400) 
శఈపర్వత పురాణము 
నామాంతరం : పర్వత పురాణము (చూ). 
(శ్రీశై లమాహాత్మ్యము). 
కర్మ ఏ నాగలూటి శేషనాథుడు. 
ఆకఆుపొద "రేణు మాహాత్మ్యము 
రచనాకాలం : (కీ.శ. 18వ శతాబ్ది పూర్వార్థం, 
కర్త : 'రేవణూరి వేంకటార్యుడు. 
ఈ (గంథం ది వాంకిశ నట. (క. స-250) 
కిపోద వెంకటాచలకవి 
కాలం : కీ. శ. 10వ శతాబ్ద ౦. 
సలం ఏ విజయనగర సంస్థానం. 
రచనలు : కౌసల్యాపరిణయము, రామృకష్టో పాఖ్యానము. 
(కీ. శ. 18261879 క చెందిన విజయరాయ గజపతి ఆస్థానంలోని 
వి న్వాంసుడు, (ఆం. నం. సా_422) 

శు బాల సుబ్బరాయ శతకము 

నామాంతరం : సుబహ్మణ్య శత్రక్రము (చూ 

కర్త ఏ బృహ త్తటాకము నాగళాస్తి. 
శి భక్త మందార శతకము 

రచనాకాలం : కీ. శ. 18వ శతా ట్ధి పూర్వార్థం. 

తర్త ఏ కూచిమంచి జగ్గకవి (చూ. 

ము దణకాలం : [కీ శ, 1000, 

ఈ శతకం జగ్గకవి కృతమని కవి వంశస్టులెన (శ్రీ (శ్రీరామూర్మి [పకటించారు, 
వ్‌ అమ్ముదితాంధ గీర్వాణ |గంథమాలను స్థాపించి తొలుతగా ఈ శతకాన్ని అచ్చు 
వేశాయ. ఈ శళకంలోని కొన్నిసద్యాలు, (ప్రసిద్ధ పూర్వ శ్లోకాలకు, పద్యాలకు రూపాంత 
రాలుగా కనిపిస్తున్నాయి. 

జగ్గకవికి “రంగతిమ్మ భూమండలేశ్వర వర్యార్శిత బేబిడల్‌ బిరుదము” 
ఉన్నదని 101 వ పద్యం నుండి తెలుస్తున్నది, “రామా, భక్త మందారమా” అనేది 
తతత (అం-సా.వ..వ-2ఓ2) 


కు మదాంధి మహాభారతము 
రచనా కాలం ; (కీ. శ. 11.18 శతాబ్దాల నడిమికాలం. 


1180 కెలా నాలాల కోత 


కర్తలు : కవితయము. 1. నన్నయభట్టు 2. తిక్కన ఏ. ఎరా _సెగ్గడ, 
మూలం ; వ్యాసుని సంస్కృత భారతమ్‌. 
అం|ధ వాజ్మయంలో ఈ తొలి తెలుగు మహాకావ్యం, పంచమ వేదమని దసిద్ధి, 
ఇందులో నన్నయ ఆదిసభ్రాపర్వాలను, అరణ్య పర్వంలో 142 గద్య పద్యాలను వాళాడు. 
తిక్కన విరాటపర్వం మొదలుకొని మిగిలిన 105 పర్వాలు అఎ|దీకరించాడు 
ఎ్యరన, నన్నయ [వాయగా మిగిలి అరణ్యపర్వ శేషాన్ని తెనిగించి పూతిం 
చాడు. మహాభారతం అనేక భారతీయ భాషలలోనికి అనువాదం చేయబడింది. అయితే 
తెలుగులో వచ్చినంత ఉదాత్తమెన పరివర్తనం ఇతర భాషంలో రాలేదవి అంటారు. 
“సంస్కృత భారతం పురాణ మైతే తెలుగు భారతం రమణీయమైన కావ్యం oh 
ఇది మానవుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక జీవిత |పతివింబం. చరిత 
సిద్దమైన కథను గ్రహించి సంఘంలో (పబలిన ఆనాచారాలు ఐహికముల పట్ల ఆస లే 
అముష్మికం పట్ల నిరాదరణ ఏ త్తిచూపి, అవి భారత యుద్దానికి దారితీసిన విధం వ 
వ్యాసుడు ఇందులో చిత్రించాడు. గీశోసదేశంలో ధర్మ బోధ చేసి - సంఘ పునరుద్ధరణ క ,' 
కర్తవ్య పాలనకు (పేరేపించాడు. సామాన్య [ప్రజలకు అందుబాటులో లే) "se 
రహస్యాలు ఇందులో ఉన్నందున దీనికి సంచమ వేదమని (పతీతి కలిగింది, దీన్ని తెలు 
గులో రఏ్మిశయ కవులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 
శ్రీమదుపాభ్యానము 
కర్త ఏ చూ. రాసాక లక్ష్మీపతి, 
(ఆం, సం, సా_188) 
శ్రీమదాగిమానుజ చరితము 
కర : చూ. గోపీనాథము వేంకటకవి. 
వచన రచన. విశిష్టాద్వైత సిద్ధాంత |ప్రతిపాదకుడైన (శ్రీ మ్మదామానుజుల 
జీవిత చరిత ఇందు అఖివర్జితం. (అం.సం,సా_46 7) 
శ్రీమదాగిమాయణము 
నామాంతరం : గోపీనాథ రామాయణము (చూ, 
కర : చూ. గోపీనాథము వేంకటకవి, 
(శ్రీ కృ ష్టాంకితం 


(అం.సం,సా_4 88) 
శ్రీమన్నిశ్శ్ళంక చరితము 


కర్త : చూ. పరవస్తు వేంకట రంగాచార్యులు. 
ఇది సశ్శంకవారి చరి తను తెల్చే చారితక కావ్యం. 
సంగమ వలస జమీందారై న మృత్యుంజయ నిశ్ళంక' బహద్దరు కవికి (ప్రయ 


' శిష్యుడు. శిష్య వాత్సల్యం చేతను, ఆ శిమ్యనికి గల సాహిత్యాభిమానం వర్ష ను రంగా 
చార్యులు ఈ (గంథం (వాశారటి, (అం. నం: సా ) 


[పాచీన సాహిత్యము 1189 


(ప్రేమహాలక్మీ పరిణయము 

రచనా కాలం : కీ.శ, 1751 1884 (పాంళం, 

కర్త ఏ వద్దిపర్తి కోనరాట్కవి. 

| పదింధం. సలక్షణ మైన రచవ, 
(శ్రుముఖలింగ శతకము 
జ కర్త ఏ ఆమలాపురపు సన్యాసి క్‌ 
కందపద్య శతకం. శివపర మైనది. 

కేతింలోని శాననము 
లం : చిదంబరం (దక్షిణ ఆర్కాటు, 
కాలం : (కీ, శ. 1682 |పాంతం. 


XX 


(శ్రీము 


oe 9 


ఈ శాసనం తమిళ దేశంలోని దై నప్పటికీ తెలుగు భాషలో ఉండడం విశేషం, 
పెనుకొండను వీర (శ్రీరంగరాయదేవ మహారాజు పాలిస్తున్న కాలంలో కృష్ణప్ప నాయని 
గారి కుమారుడై న కొండమ నాయనిగారు భోనగి5 పట్నం సీమలోని పై ఆలయానికి 
చెందిన 88 ఊళ్ళ నుండి జోడి, వితచ పన్నులను వసూలు చేసి ఆ ఆలయానికి చెల్లించి 
నట్లు (శ్రీ ముష్ట క్షేతంలోని ఈ శాసనంలో ఉంది, (N. M. 843) 
(శ్రీముష్ట మాహాత్మ్యము 
కర్త : రేవూరి చిన అనంతయ్య (బాలకవి (చూ. 
అంకితిం : వెంగుళము కృష్ణ మహేందదునికి. 
ఐడాశ్వాసాల పద్య (ప్రబంధం. తిరుచినాపల్ని మండలంలోని వెంగుళము 
కృష్ణ మహేందుని కోరిక పై దీనిని తెనిగించి ఆకినికే అంకిత మిచ్చాడట. మూల 
(గంథం సంస్కృతంలోని శ్రీకృష్ణమాహా త్ర శ్రశము కావచ్చును, 
పాలవేకరి కదరీపతి తన కుక స్తతిలో, (శ్రీముష్ట మహిమను రెండు కథలలో 
చెప్పాడు. ఆ తర్వాత ఈ క్షేత్రాన్ని గురించి విపులంగా చె ప్తున్న [గంథం ఇదే, రచన 
(పాఢమై మనోహరమైన శైలిలో ఉంది. 
(ఆరుద-12-128) (ద.దే.వా-879) 
శ్రీరంగం వారు 
దివ్య సలం నామంతో తెలుగు దేశంలో ఉన్న ఇంటిపేరు. (భారతి.మా-€-220) 


శ్రీరంగపట్టణ రాజవంశావళి 
కర్త ఏ కావలి వేంకట బొర్రయ్య. 
(శ్రీరంగ పట్టణాన్ని ఏలిన రాజ వంశపు చరి[త్ర. ఉమ్మత్తూరు సంస్థాపన 
దగ్గర్నుండే దీనిలో ఉంది. (కె. వి. స) 


శ్రీరంగ మాహాత్మ్యము 
కర్మ “ తెలియదు. 


1140 తెలుగు సాహిత్య కోశము 


జానపద పౌరాణిక గేయం. ఇకాడ 
చూ. పౌరాణిక గేయములు. (ఆం, వా, చ) 


శ్రీరంగ మాహాత్మ్యము 
కర్త : కట్టా వరదరాజు (చూ. 
ఆంకితం : తిరుపతి వేంకటేశ్వరునికి. 


పది ఆశ్వాసాల కావ్యం. దీనికి మూలం గారుడ సంహితలోని శతాధ్యాయం. 
తిరుపతి వేంకటేశ్వరుడు కవికి కలలో కనబడి ఈ రచనకు పురికొల్పాడట. ఇతనికి 
ముందు చాలమంది కవులు తెలుగులో శ్రీరంగ మాహాత్మ్యం రచించారు, ఆయినా "థానే 
తొలుతగా తెలుగులో ఈ కథ చె ప్తున్నానవి వరదరాజు చెస్పుకొన్నాడు. కావ్యంలో 
వ్యావహారిక |పయోగా లున్నాయి. (ఆధ|ద్ర-10-188) 


శ్రీరంగ మాహాత్మ్యము 
కర్త. వ చేకూరు సిద్దయ్య. 
ఆయిదాశ్వాసాల పద్య కావ్యం. రచన జటిలంగా సంస్కృత నమాస 
భూయిష్టమై ఉన్నదట, దీని [పతి ఆం ధసాహిత్య పరిష త్తులో ఉంది. 
శ్రీరంగ మాహాత్మ్యము 
రచనాకాలం : (కీ. శ. 1410-1400 (పాంతం. 
ర్త i భి రవకవి. 
అంకితం : చాగయ రామదేవ పండితునికి. 
ఐదాశ్వాసాల చంపూకావ్యం. (ప్రసిద్దవై ష్టవ క్షే తమయిన (శ్రీరంగ మాహాత్మ్య 
కథ. ఈ తథ గరుడ పురాణంలోను, (బ్రహ్మాండ పురాణ౦లోను ఉంది. కవి ఈ కథను 
గరుడ పురాణాన్ననుసరించి [వాశాడు. దీనిని కట్టా వరదరాజకవి, భాగవతుల రాయకవి 
గుంటుపల్లి జగన్నాథ కవి పద్య కావ్యాలుగా, "ముకుంద యోగి ద్విపదగా [వాళారు. ఈ 
[గంథం "కెలుగులో వచనంలో కూడా ఉంది, ఈ రచనలో చ([కబంధం, నాగబంధం, 
గోమ్మూతికా బంధాలు కవి [వాళాడు. కవిత్వం భక్తి రసపూరితమై |పౌఢంగా ఉంది. 
(క. త; అరుడ-_6) 
శ్రీరంగ మాహాత్మ్యము 
కర్త * ముకుందయోగి. 
రచనాకౌలం ఏ (క్రీ. శ. 1560 పాంఠం. 


విశిష్టత : : శ్రీరంగస్టల పురాణాన్ని తెలిపే ద్విపద కావ్యం. తెలుగులో 
శ్రీరంగ మాహాత్మాాన్ని ఛె భె రవుడు, చెన్నమల్లు (శ్రీగిరన్న మొదలగువారు |వాశారు. 
ముకుందయోగి రచనకు మూలం (దబిహ్మాండ పురాణంలోని శ్రీరంగ క్షేతమహివు, ఈ 
(గంథం 1802లో ము|దితం. [వాత పతులు కూడా ఉన్నాయి, (ద్వి. సా. చ.2786) 


|పాచీన. సాహిత్యము 1141 


శ్రీరంగ మాహాత్మ్యము 
రచనాకాలం : డీ. శ, 1రీవ శతాబ్దం. 
కర్త ఏ ముద్దురంగ చొక్కనాథుడు. 
స్ట నాల్‌ య 
[(గంథకదర్త ర మధురాపాలకుడై న విజయరంగ చొక్క-నాధథుని ప్ప్కతుడు. ఇతడు 
శ్రీరంగ మాహత్మ్యం గురించి ఒక (గంథం (ధాశౌడటః' అయతే దానిపేము నర్పారణగా 
తెలియరాలేదు. 4 (8: స_170) 


(శ్రీరంగ మాహాత్మ్యము 
కర్త : విజయరంగ చొక్కనాథుడు, 
అంకితం : 'వేంక పేశ్వరునికి. 
పది అధ్యాయాల వచస (గంథం. ఇతివృత్తం (శ్రీరంగ స్ట మాహాత్మ్యం. 
(క. త-18) 
శ్రీరంగ మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త ఏ చూ. శ్రీగిరి. 
శ్రీరంగ రాయలు 
కాలం : డీ. శ, 1674_1581 ప్రాంతం, 
కవీపండిత పోషకుడు. వసుచరి త కృతిపతి తిరునుల దేవరాయల కొడుకు. 
తండి జీవిత కాలంలోలే ఈయన రాజ్యభారం వహించాడు: ఈ తం|డీ కొడుకు లిరు 
వురూ సాహిత్య పోషకులే. లక్ష్మీవిలాసం రచించిన రాయసం. వేంకటపతి ఇతని దగ్గ 


రనే ఉండేవాడు. (ఆర ద-0=248). 
(శ్రీరంగ శతకము (అలభ్యం) 
కర్త ఏ ఆసూరి మరింగంటి సింగరాచార్యులు. 
ఇతినృ త్తం వరదరాజ స్తుతి. కవి తన తొమ్మిదవ యేట దీన్ని చెప్పాడట. 
(క. త_18_0) 
శ్రీరంగాచోరుక్ణలు 


కొలం ; కీ. శ, 16న శతాబ్ద), 
శాసనక ర్త. పండితుడు. కందాళ భావనాచార్యుల కుమారుడు. విద్వత్క-వులై న 
తెనాలి అన్నయ, రంగనమం|తి, కలిదిండి భావనారాయణ ఇతని శిమ్యల. 1045 నాటి 
ఈ (శ్రీరంగాచార్యుల శాసనం ఒకటి తిరుపతిలో ఉన్నది. 


శ్రీరంగా పురము 
నేటి మహబూబ్‌ నగర సుండలంలోవని ఒక |గామం. వనప శ్రసంస్థానంలోవిది, 
పూర్వం దీనికి సాహితీపరంగా (పత్యేక. స్థానం ఉండేది. [పతి సంవత్సరం శ్రీ స్వామి 
వారి [బహ్మోత్సవ సందర్భంలో ఇచ్చట కవి గాయకులకు 'భునతర సన్మానాలు జరిగే వీ, 


1142 తెలుగు సాహిత్య కోశము 


ఈ |గామంలోని *శ్రీరంగ నాయకులు” వనపర్తి సంస్థానాధీశ్వ రులకు కుల" 
దైవం. గరుడాది ఆనే కొండమీవ వెలసిన ఈ దై వానికి అష్షభాషా బిహిరీ గోపాల 
రాయలు (సంస్తాన (పభువు) గుడి కటించి, ఆ కొండ చుటూ నీపండేటు "రంగ 

® లు ట్‌ 3) 
సము[ద”మనే చెరువును తవ్వించాడు. (ఆం, సం. సా 
శ్రీరంగాభ్యుదయ చంపువు (నం) 
కవయి్యితి : త్రివేణి, 
ఇది చంపూ |పదింధం. దీని [వాత పతి తంజావూరు సరస్వతీ మవాల్‌ లో 
ఉంది, (అ. భా. కవయితులు) 
శ్రీరమణ శతకము 
రచనాకాలం : కీ. శ, 19వ శతాబ్దం పూర్వార్థం. 
కర * ఆకొండి వెంకటకవి. 
భక్తి శతకం, “నారాయణ, భకృఫోషణా, (శ్రీకమణా” అనే మకుటంతో ఉంది. 


(క. స- 282) 
శ్రీరామ చంద ఫభు శతకము 
కర్త : చూ. మండపాక కామకవి, 
(శ్రీరామ స్తవ రూపమైన శతకం. (ఆం. సం. సా.) 


శ్రీరామ చందొదయ కావ్యమ్‌ (నం) 
కర్త : వేంకటకృష్ణ దీక్షి తుడు. 
శ్రీరామ దండకము 
కర్న ఏ ఆడిదం సూరకవి, 
ఇది ఒక ఏలక్షణమై) దండకం. కవి తండి భాస్మరయ్య ఆచ్చతెనుగులో 
రామాయణం (వాస్తే, ఈ కవి రామకథ ఆంతటినీ దండకంలో చెప్పాడు. ఇందులో 
రాముడూ, హానుమంతుడూ మొదలయినవారి సంభాషణలు సంస్కృత భాషలో ఉన్నాయి. 


(ఆరు[ద- 12) | 
శ్రీరామ నిత్యోత్సవ యతగానము 
కర్త “ ఆక్కె_న [పగడ హరిదాసు, 
రచనాకాలం : 18వ శతాబ్దం. 
(శ్రీరామ పరమైన యక్షగానం. (య. వా. చ_88) 


(శ్రీరామ పట్టాభిషేకము 
రచనాకాలం : (డీ. శ. 1700 [పాంతం. 
నామాంతరం : ఆశ్వరాయ చరిత, (చూ 
కవి. శ్రీన్యాని వేంకటరామయ్య. (చూ) 


[ప్రాచీన సాహిత్యము 1148 


శ్రీరామ వసిష్ట సంవాదము 
కర్త : చూ. వేదాంతి షణ్ముఖదాసు. 
ఇది అధ్యాత్మ (గంథం, గ్‌ వైరాగ్య (పశంస, శు శూషలు, కామాదులు, మహా 


వాక్య వినరణ మొదలెన ఆనేక ఆధ్యాత్మిక విషయాలు (శ్రీరామ వసిష్ట సంవాద రూపంలో 
వివరింపబికినాయి, మకికి సింగన వాసిష్ట రామాయణంకూడా శీ) రామ “వసిష్ట సంవాదాత్మక 


మెనదే, (అం. సం. సా_10[) 


శ్రీరామ విజయము (అలభ్యం) 
రచనాకాలం : డీ. శ, 1600 ప్రాంతం. 


కర్ర : వెణుతురుపల్లి విశ్వనాథకవి. 
దీనిని కవి చిన్ననాడే రచించినట్లు అతని మరో రచన. శేషధర్మములు లో ఉంది 
(య. వా. చ-28) 
(శ్రీరామ శతకము (అలభ్యం) 
కవి: వత్సవాయ బఠభ ద రాజకవి. (చూ 
శ్రీరామ సవ చూర్తిక 
కర్త ఏ: చూ. ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు. 
దేశి కవితా విభాగానికి చెందిన రచన. (ఆం. సం. సా.) 


శ్రీరామ స్తవ రాజము 
కర్ర యం ముమ్మడి మల్లన్న, 
అంకితం : శ్రీకృమునికి. 
పతేకత : ఇది మూడాళ్వాసాల కావ్యం. కవి దీనిని “,పబంధనాయక 
రత్నం” అన్నాడు. వ్యాసుడు శ్రీరామ మంత ప్రభావాన్ని, వేదాంత విషయాలను 
టోధించిన వివరాలను ఈ [గంథంలో కవి చెప్పాడు, ఇది చాలా (పచారం పొందిన 
తా దీవికి చాలా రూతన్నాతు (అరు ద- 8.272) 


తంజావూరు కోటలోని ఒక భవనభాగం. 


తంజావూరు నాయకరాజుల దర్చారు హాలులో రామ పట్టాభిశే షక చిత్రపటం ఉంది. 
అంచేత దీనికి ఈ పేరు వచ్చి ఉండవచ్చు. మహారాష్ట్ర హొ ఊరకోపంరో శరభోజి శిలా 
విగహాన్ని ఇందులో (పతిష్టించారు. 
ఈ సభాభవనాన్ని మహారాష్ట్ర) రాజులు మార్చి కట్టారు. నేడు నాయకరాజుల = 

దర్బారు హాలని చెప్పబడేభాగమే పూర్వపు (శ్రీరామ సౌధం. రఘునాథరాయల కొలంలో 
ఇది రాజకీయ గోమలరూ, సాహీ త్రీ గోమ్టలకూ నెలవై ఉండేది. సమకాలీన సాహి 
త్యంలో దీని [ప్రస క్రి ఉంది. (తం. ఆం. నా-244)- 


1144 తెలుగు సాపాత్య కోశము 


శ్రీరామాయణము 
రవి ' కట్టా వరదరాజు. (చూ 
అంకితం వెంకటేశ్వరునికి. 


ద్విపద రామాయణం. అరుకాండలు ఉన్నాయి. కవికి స్వప్నంలో వేంక'పే 
శ్వరుడు కనిపించి ఈ రచనకు (పోత్సహించాడట. యథా వాల్మీకంగా నే[వాసినా, ధ్వనులు, 
వింతలు, జాతి వారాచమక్కారాలళో స్వతం[త్ర కావ్యంవలె రూపు దిద్దుకొన్నది. కొన్ని 
శ్లోకాలను మేలుకొలుపు పాటలుగా, జోల పాటలగా తెలుగుతనంతో కవి సింగారించాడు. 
ఇండులోఎ కొన్ని ద్విపదలు రంగనాథ రామాయణంలో చేరాయట. ఈ రామాయణం 
నాలుగు సంపుటాలుగా (పకటింపదిడింది. (ఆరు[ద 10-191) 


శ్రీరామాయణ సార కావ్యతిలకమ్‌ (సం) 
నామాంతరం : రామాయణము. 
కవయి తి * మధురవాణి. 


శ్రీరామునిలో నవరసాలు 
చాటువు. (శ్రీరామునిలో నవరసాలు ఎట్లాఉన్నాయో తెలిపే ఒక పెద్ద సీస 
పద్యం దొరికింది. కవిత్వం సరసంగా ఉంది. (శ్రీరాముని జీవితంలో ఏయే రసాలు 
ఎక్కడెక్కడ [పవ ర్తిల్లినవో తెలిపే ఈ సద్యావ్ని రచించిన కవి పేరు తెలియదు. 
(చా. ప.ర్ఫ 
శ్రీరుక్మిణి కురవంజి 
కర్త : ఆతాను రామానుజాచార్యులు (చూ. 
అంకితం : మదనగోపాలస్వామికి. 
ఈ కృతి 24 తాళప్యతాలపై వాయబడింది. మొవటి కమ్మ సగానికి విరిగింది. 
(పతి శిథిలావస్థలో ఉంది. దీని వచనాన్నిబట్టి ఇది పాచీన యక్షగానములకును, కొర 
వంజి రచనలతెగకూ చెందినదని భావిస్తున్నారు, 


ఇందులో జంపె, సువ్వాలలు, మంగళవోరతులు, ద్విపదలు, ధవళము మొ 
వివిధ గేయాలున్నాయి. (మ మా) 
శ్రీరుక్కిణీ నొటకము (అలభ్యం) 
కవయి[తి : తరిగొండ వేంకమాంది 
యక్షగానం కావచ్చు. (ఆ. భా.క_ 75) 


శ్రీలలితా సంచదశమం త వర్ణమాలా స్లో తమ్‌ (నం) 
కర్త ఏ నడిమింటి సర్వమంగ శేశ్వరళా స్త్రి. 
15 శ్లోకాల స్తోతిం. కని శ్రీ విద్యోపాసకుడు. ఈ స్రోోతల' చాలా (పచారం 
పొందింది, 


[పాచీన సాహిత్యము 1140 


శ్రీవిశ్వనాథ శతకము 
కర్త : అమలాపురపు సన్యాసికవి. 
ఇది వ్యాజో క్తి చమక్కృృతులతో ఉన్న సీసపద్య శతకం. దీనిలోని ధార, 
శైలి, భావగంభీక్యం హృదయానికి హత్తుకొ నేటట్లు ఉంటాయి. పద్యాలు నీతిని బోధించే 
వగా, అధిక్షేస [ప్రధానంగా ఉన్నాయి. ఇవి చాలావరకు పూర్వకవులకు అనుకరణలుగా 
కనిపిసాయి. (శసా:మ్‌ , 
(శ్రీవిష్ణు పురాణము 
నామాంతరం : విసష్ణుభక్త చరితము. 
కర్త : చ|క్రపురి రాఘవాచార్యులు, 
(శ్రీశైల కవి 
కాలం : (క్రీ. శ. 19 వ శతాబ్దం. 
సల్య్కు : శార్వేటి నగరసుసానం, 
© @ 
రచన : వంశాను కమ దర్పణము. 
కార్వేటి |పభువై న మాకరాజు వేంకట పెరుమాళ్ళరాజు బహద్దరు ఆస్థానంలోని 
అష్షడిగ్గజాలలో ఒకరు. (ప్రభువుల కోరికపై న “నంశాను కమదర్చణమ' నే ఏకాశ్వాస 


గంథం రచించారు. (అం+,సం,స్ఫా) 
శ్రీశైల దీషితుడు 
కాలం $ కీ. శ. 1809_1878 |పాంతం. 
నామాంతరం : తిరుమలాచార్యులు. 
రచన ః శ్రీకృష్ణాభ్యుదయము. (తె.వి. స_కి 


(శ్రీశైల మల్లికార్డున రత్న పంచకము 
కర ; అక్షింతల సిగరశొస్ర్రి (చూ. 
(ఆం,సం.స్ఫా) 
శ్రీ3ైల మాహాత్మ్యము (అలభ్యం) 
కర్త ఏ తెనాలి (శ్రీగిరికవి. 
(పత్యేకత ౩: ఇందమతీ కల్యాణ కావ్యకర్త తెనాలి. రామభ దక-వి తన వంక : 
వృ త్రాంతంలో ఈ రచన విషయం చెప్పాడు. (శ్రీగిరి కవి రామభ|[ద కవికి తాత. 
(ఆద |దరి-128) 
(శ్రీశైల మాహాత్మ్యము 
నామాంతరం : పర్వత పురాణము, 
కర్త ౩; నాగలూటి శేషనాథుడు, 
(క-స.287) 


[148 తెలుగు సాహిత్య కోశము 


శ్రీశైలము వేంకటార్యుడు 
కాలం : తెలియదు. 
రచన : చండాషోత్సరై క శతక_స్తవమ్‌. (సం). 
కవి అణ్జయ దీక్షితుని ప్యుతుడు ఇతని తెలుగు రచనలు తెలియరాలేదు. 
(అం. సా-ప.ప-_£5_4) 
శ్రీ శ్యామలాంబ శతకము 
కర్త : మల్లి కార్డున పండితారాధ్యుడు. 
పెడన పట్టణ ఎలో వెలసిన రామలింగేశ్వరస్వామి దేవేరి శ్యామలాంబ పై చెప్పిన 
శతక౦. “రామలింగేశ్వరస్వామి వామభాగ, చం దశాలా సభాలంది శ్యామలాంబ” అనే 
మకుటముంది. పెడనప్పరీ లలామ అని కవి పార్వతీదేవిని సంబోధించాడు. ఇది తొలుత _ 
సాహిత్య పరిషత్స తికలలో [(పకటిత మైంది. . 
శ్రీసతి శతకము 
కర్త : చూ. కొటికె "పూడి కోదండరామకవి, 
లక్ష్మీస్తుతి రూపమైన రచన. “*శ్రీసతీి అనే మకుటం ఉంది, కవి దీనిలో 
రచనాకాలాన్ని కాడా చెప్పాడు. (ఆం.సం,సా_805) 
శ్రీ నుదర్శన నుతి (అలభ్యం) 
కవి. (చూ) ఆ వరి మజీఎగంటి సింగరాచార్యులు. 
కవి తన పదవయేట చెప్పిన కృతి. దీన్నే “చ్యకలాంఛన విధిగా కొందరు 
పెరొైసన్నాడు: (అరు. ద-8- 282) (క.త_13_9) 
శ్రీ నూర్యనారాయణ శతకము 
రచనాకాలం : (క్రీ. శ. 1850 |పాంతం, 
క్రర్త : యు యూమారుత సుబ్బకవి. 

, ఈ శతకం |పౌఢశై లిలో ఉంది. దేవతా వర్గంలో సూర్యుని |పాధానృము, 
దివ్యతేజము, శక్తి, అదిత్యుని మహిను మొదలయినవి వర్ణితాలు, ఈ శతకం వాసి 
కవి ఆరోగ్యవంతుడై నాడట. ఇతడు వేంకటసుద్చికవిగా విఖ్యాతుడు. = 

(శ. సా, వి.204) 
ఢీ నూర్యనారాయణ శతకము - 
కర్త ఏ చూ. మండపాక కామకవి. 
ఇందులో అరనవిల్లిలో వెలసిన శ్రీ సూర్యనారాయణుని |ప్రశంన ఉంది. 
(ఆం; సం. సా_808) 
_శుతి రంజని (సం 
కర్త 1 చెరుకూరు లక్ష్మీధరుడు. 
== ఇది జయదేవుని గీతగోవిందానికి వ్యాఖ్య. (తె. వి సఖ) 


[ప్రాచీన సాహిత్యము 1147 


నామాంతరం తత్త్వ పకాశిక (చూ. 
కర్త : శివలింగా రెడ్డి. 


_శేష్టలూరి వేంకటార్యుడు 


కాలం : [5 శ. [16 వ శతాబం 
త్‌ 
సలం , ఆనంతపరం జిలా, 
థి ఛా 
రచన * శ్రీనివాస విలాస సేవధి (ద్విపద). 
గురువు : అప్పలాచార్యులు. 


లక్ష్మ కృష్ణమాచార్యుల ప్యుతుడు. సంస్కృత [పాకృత [దావిడ భాషలలో 
పండితుడు. ఆ భాషలలో (గంథరచన చేశాడట. కాని వాటినిగూర్చి తెలియరాలేదు. 
స్వయంగా శ్రీ వేంకపేశ్వరుడే ఇతన్ని (గ్రంథరచనకు (పోత్సహించి, కృతిని కోరి 
అంకితం పొందాడు. “శ్రీనివాస విలాస సేవధి' లో ఈ కవి షడ్విధ | పాకృతులలో 
స్రోతాలు రచించాడు. (ద్వి. సా. ఇ_2867) 

శ్రేష కావ్యము 

శేష. శ జ్రాలంకారాలలో ఒకటి, ఒరే ఆనుపూర్విలో ఉన్న పదంనుంచి కావి, 
పదసమూహ6ను౨చఛి “కాని అనేకార్దాలు కలగటాన్ని శేష అంటారు. ఇది ఒకే పదానికి 
భిన్నార్జాలుండటం వల్ల గాని, భిన్న వ్యుత్సత్తులుండటం వల్ల గాని కలుగుళూ ఉంటుంది, 
సదవిభాగంలో భేనం వల్ల, సమాస భేదం వల్ల కాడా ఈ శేష రావచ్చు. 


అ 


సంస్కృత కవులు చాలామంది శేషకావ్యాలు (వాశారు. తెలుగులో భట్టు 
మూర్తి వసుచర్మిత శ్లేషకు పేరుపొందిన కావ్యం. అ'్లే పింగళి సూరన్న రాఘవ పాండ 
టు రామరాజ భూషణుని హరిశ్చం[ద నలోపాఖ్యానాలు శైష కావ్యాలుగాను, ద్వ్యర్థి 
కావ్యాలుగాను "పేరుపొందాయి. (తె. వి. సంర) 


శ్వేతాచల మాహాత్మ్యము 

రచనాకాలం : kr శ, 19 వ శతాబ్ది పూర్యభాగం. 

కర్త చూ కొటికెలపూచే వేంకట కృష్ణ సోమయాజి. 

అంకితం : రాజా రాయడప్ప రంగారావు దిహద్దరుకు, 

నాయారిత రోకు. కూస్తో శ్రక్షే[త మావాత్మ్యము, 

మూడాళ్వానాల (ప్రబంధం. రచన (పాఢంగా ఉంటుంది, 
(ఆం. సం, సా_808) 

షట్బ _కవర్తి ప. 

రచనా*నా వ కీళ 16వ శతా దం 

కర్త: చూ, ene మల్లారెడ్డ్‌. 

అంకితం : బిక్కనవోలు లోని సిద్ధ రామలిఎగేశ్వరునక. 


1148 తెలుగు సాహిత్య కోశము 


ఎవిమిది ఆశ్వాసాల |పబంధం. దీనికి అవతారిక లేదు. ఇందులో సు(పసిద్దు 
లయిన హరిశ్చం[ దాది చ్యకవ రుల చరిత వర్థితం, మొదటి మూడాళశ్వాసొలలోని 288 
పద్యాలలో హరిశ్చం|దుని కథ ఉంది. తక్కిన అశ్వాసాలలో మిగిలిన అయిదుగురు 
చ్మకవ రుల కథలు వివరింపబడ్డాయి. ఇందులో “హరిశ్చం[దుని” కథకు ఎక్కువ 
(పాధాన్యం ఉంది. దీవిలో కవి సంస్క తాం|ధ పాండిత్యం కనీపిస్తున్నది.. కవి తన ' 
కున్న శబ్బళాస్త్ర పరిచయం చూపటానికి వ్యాకరణ పదాలను, ఆలంకారాలను, రీతులను 
కూడా శ్లేషలలో చేర్చి పద్యాలు (వాళాడు తాను శ్లేష కవినని సగర్వంగా చెప్పుకొన్నాడు. 

ఈ కావ్యం “నవరసాలంకార వివిధ శబ్బ చాతురీధ్వని గుణపాఠ శయ్యలు" 
కలదిగా (సిద్ధి చెందింద్కి ఏకాక్షర కందం, ద్వ్యక్షర కందం, తలకట్ల కందం, గుళ్ల 
కందం, ఏత్వముల కందం, అచల జిహ్వ కందం, నిరోష్ట్య కందం మొదలగు చిత్ర 
దింధపు కసరత్తులు ఇందులో కనిపిసాయి. తుపాకి, మెజారు, రుమాళ్ళు, పహూజారము 
మొదలగు అన్యదేశ్య పదాలు కూడా ఉన్నాయి, తెలుగు నానుడులు, సలుకుబడులతో 
ఈ కౌవ్యం మిక్కలి రనవ తరంగా ఉంది. 

ఇది ఆరాశ్వాసాల కావ్యమనీ, మొదటి మూడాశ్వాసాలలో హరిశ్చం[ దునికథ; 
మిగిలిన మూడాశ్వాసాలలో అయిదుగురు చక్రవర్తుల కథలు ఉన్నాయని కొందరు. 
అంటున్నారు. ఆశ్వాస విభజనం (పతి విలేఖకులు చేసి ఉండవచ్చును. 

(తె.వి. స_8; ఆరు ద-5) (ఆం.సం,సా, 182, 184) 
షట్పది 
జాతి పద్య భేదాలలో ఒకటి, కర్ణాటక వాజ్మయంలో మిక్కలి |పచారం 

పొందింది. కన్నడ యక్షగానాలలో దీనికి పాచుర్య మెక్కువ. తెలుగులో కేవల ద్విపద 
కావ్యాలున్నళ్లే కన్నడంలో షట్పదీ కేవలాలయిన కావ్యాలున్నాయి. దీని [పయోగం 
యక్షగానాలలో ఆతి విరళం. హిందూపురం నివాసియైన బాగేపల్లి అనంత రామాచార్యుల 
వారి యక్షగానాలలో ఇది ఎక్కువగా ఉపసయు క్రం, (య,వా.చ.-278) 
షట్సిత్యయ _పసార సరణి 
రచనాకాలం : (కీ. శ. 17 వ శతాబ్ది మధ్యభాగం. 


కర్త : గణపవరపు వేంకటకవి. 
సర్వలక్షణ శిరోమణిలోని చతుర్దోలాసమే ఈ పేర ప్రసిద్ధమైంది. 
(ఆరు ద-11- 181) 
షడర్ధ నిర్ణయము (అలభ్యం) 
కర్త ఏ కవి రాక్షసుడు, 
ఇది నిఘంటువట. (:తె.పి,స_ర) 


షడ్భాషా చం|దిక (సం) 
కర్త ఏ చెరుకూరు లక్ష్మీధరుడు. 
ఇది |పాకృత భాషా వ్యాకరణాం- (తె:ఏ.స_4) 


(పాచీన సాహిత్యము 1140 


షడ్భాషా వివరణము (అలభ్యం) 


కవి : ఎలకూచి బాలసరస్వతి (చూ). 


శాస్త్ర (గంథం. ఆడభాషలలోనూ కవికున్న శాస్త్ర వై దుష్యాన్ని [పతిఫలింస 
జేసే ,త గంథం అవిఆజోలేదు. | (ఆరుద-_ 10) 


షణ్ముఖ సహస్రము 
రచనాకాలం : |క్రీ. శ, 18 వ శతాబ్ద౦, 
రవి * (చ్చ సీనయకవి. 
అంకితం : కుమారస్వామికి. 
పద్యకావ్యం. తిరుచెందూరు క్షేతంలో వెలసిన కుమారస్వామికి ఆంకీతంగా 
వేయిన్ని ఎనిమిది పద్యాలున్నాయి. నూరేసి పద్యాలు ఒక భాగంగా ఉన్నాయి. ఇది 
కేవలం కృతినాయక పరంగా కొక, లోకనీతులు, పురాణ గాథలు, శాస్త్రచర్చలు అన్నీ 
ఇమిడి ఉన్న కృతి. కొన్ని పద్యాలు (ప్రసిద్ద సంస్కృత శ్లోకాలకు అనువాదాలు, 
కపిత్వం నిర్దుష్టం కాకపోయినా సరళంగా ఉంది. ((ద.దే.వా-404) 
షష్ట్యంతము 
చూ. మంగళము. 


షోడశ కుమార చరిత 
కర్త : వెన్నెలకంటి అన్నయ. 
అంకితం : వెన్నెలకంటి సూరామాత్యనికి (కవి తండి). 


కథా కొస్యం. పూర్తిగా లభించలేదు. ఈ కావ్యం కేతన దశకుమార చరి[త, 
మంచన కేయూర బాహు చరిత పద్ధతిలో ఉన్నది. ఆనాటి సామాన్య (పజలకు 
సిద్దుబు_యోగుణ చేసే మహిమలవట్ల గల విపరీత మైననమ్మకాన్ని ఇందులో చూడవచ్చు. 
దీనిలోని పద్యాలను బేతాళ పంచవింశతి లోనివిగా చిన్నయసూరి పేర్కొన్నారు. రచన 
రసవంతంగా నిర్దుష్టంగా ఉంది. (రె. రా. చ.) 


షోడశ మహా దానములు 
తెలుగు కవులు, దానశీలురై న రాజులను వర్ణించేటప్పుడు తభచుగా టగగ్రీ యలో 
పదునారు దానాలు చేసిన మహనీయులు"గా వారిని పేర్కొ9టుంటారు. ఆ పదహారు 
మహాదానాలు ఇవి, 


1. | బహ్మాండ దానము 2, విశ్వచక్ర దానము శ. ఘట దానము 4. మహా 
భూత దానము $5. రత్నధేను దానము 8. సప్త సము[ద ధానము 1. కల్పవృక్ష దానము 
8. కాంచన కామధేను దానము $. స్వర్ణభూమి దానము 10, హిరణ్యాశ్వరథ దానము 
11. తులా పురుష దానము 12. గో సహస దానము 18. హేమాశ్చ దానము 14. హేమ 
గర్భ దానము 15. కనక కరిరథ దానము 18, పంచలాంగలీ దానము. 


1160 తెలుగు సాహీత్య కోశము 


ల్‌ 


పె వానిలో 1, 2, 4, 6, 7-సంఖ్యగల దానాలు చేసేటప్పుడు వాటికి తగిన 
ధనం దానంగా ఇస్తారు, తక్కిన దానాల విషయంలో బంగారుతో చేసిన ఆయా వస్తువులు 
దానంగా ఇవ్వాలి. తులా పురుష దానమంటే తాను తులాభారం తూగి, త్రాసులో ఒక 
వై వు తాను, వేరొక వైపు తన యెత్తు ధనము ఉంచి ఆ ధనమంతా దానం చేయడం. 


ఈ షోడశ మహా దానాలను ఒక గడియలో చేయడం దుర్హటమైన కార్యం. 


అనవేమారెడ్డి, రఘునాథ నాయకుడు, విజయరాఘవుడు మొదలగువారు ఈ దానాలు 
చేశారట. 


షోడశ రాజ చరి తము (అలభ్యం) 
కర్త : చూ. ఆమడూరి నరసింహ భట్టు. 
రచనాకొలం : (మీ, శ. 15808 ముందు. 


ఈ కావ్య౦టి*వి ఒక పద్యాన్ని పెవపాటి జగ్గన్న “ప్రబంధ రత్నాకరం "తో 
ఉదాహారించాడు. (5. స_109) 


సంకలన కావ్యము 


ఆనేకమంది క్రపుల కావ్యాలలోనుంచి కొన్ని పద్యాలనుగాని శ్లోకాలనుగాని 
(హించి మార్చిన (గంథాన్ని నుకలన గంథం అంటారు. ఈ సంకలన (గంథాలలో 
సంకలనకర్త రచనలు హడా ఉండవచ్చు. కవులు వివిధ కాలాలకు చెందినవారు కాని 


సమకొలికులుకా ని కావచ్చును. సంకలన [గంథంలోనికి (గహింపబిడ్డ అంళాలలోకూడా 
వై విధ్యం ఉండవచ్చు. 


ఈ గంథాలనల్ల కవుల కాలాలను, వారు వాసిన శ్లోక, పద్యాలను, నష్ట 
మైన రచనలను, కవుల పేర్లను తర్వాతి కాలంలోనివారు తెలుసుకోనే ఆవకాశం ఉంది. 
కవులు ఏ శీర్షికపై ఏ భావాలను కల్పించారో, వారు ఏ రకమైన రచనా పాటవం ఉన్న 
వౌరో ఈ సంకలన గంథం ద్వారా తెలుస్తుంది, పాకృతంలోని శాలివాహన గాథా సప్త 
శతి ఇలాంటి సంకలన |గంథమే, మడికి సింగన సకలనీతి సమ్మతము, పెదపాటి 
జగ్గన పదబంధ రత్నాకరం తెలుగులో వాచిన సంకలన (గంథాలు, ఏటి (పయోజనం 
అపారం. (తె. వి. స_6) 

సంకల్ప సూర్యోదయము 
కర్త : చూ, రాజా రాయడప్ప రంగారావు బహద్దరు. 
ఆంకితఎ : వేణుగోపాలస్వామికి, 

ఆం|ధీకృత రచన. మూలం సంస్కృత భాషలో ఉంది. విశిష్టాద్వైత సిద్ధాంత 
సారాన్ని బోధించే రచన, తార్కితసింహ వేంకటనాథ వేదాంత దేశికులు సంస్క 
తంలో “సంకల్ప సూర్యోదయి మనే పది ఆంకాల రూపకం |వాశారు. పంచవిధ శౌరీ 
రక్ష శాస్తాగిర్థం ఇందులో వివరింపబడింది. దీన్ని యథామూలంగా గద్య పద్య సమ్మిశిత౦ 
చేసి 10 ఆధ్యాయాలతో తెలుగులో రచించాడు. 


(పాచీన సాహిత్యము 1161 


గరిమెళ్ళ సుబ్బయ్యకవి, ఈ రచలో రంగారావు బహద్దరుగారికి కోడ్చడ్తాడట, 
(ఆం. సం, సా_802) 

సంకీర్తన లక్షణమ్‌ (సం) 

కవి : తాళ్ళపాక అన్నమాచార్యులు. 

|పత్యేకత : తెలుగు పాటలకు సాహిత్యగౌరవం ఇవ్వటానికి సంస్కృతంలో 
. రాసిన (గంథం, కవి ఉభయభాషా పండితుడు. పంచరా(తాగమ సార్వభౌముడు. సంగీత 
నీత్రి చం దిక, సంగీతచూ డామణి, సంగీత సుధాకరం, భరత శాస్త్రం మొ॥ (గం థాల్లో 
చెప్పిన పదలక్షణాలను పూర్తిగా పరిశీలించి దీన్ని |వాశాడు. (ఆరు(ద-6) 


నంకీర్తన లక్షణము ' 
కర్త : తాళ్ళపాక చిన తిరుమలాచార్యుడు. 


[పత్తేకత ఏ లక్షణ గంథం, అన్నమయ్య సంస్కృతంలో | వాసిన సంకీ 
ర్రని లక్షణాలు తెలుగులో సమ్మగంగా ఇందులో ఉన్నాయి. దగువులు, ఏలలు, ధన 
ళములు, అర్థ చందికలు మొ దేశీచ్చందోరచనలకు తెలుగులో వెలసిన ఏకైక 
లక్షణ (గంథమిది. (తె. ఏ. న_1) 

సంకీర్తనలు 
చూ, కీర్తనలు, పదములు. 

మధుర కవితాకాఖకు చెందిన గేయరఎనలు. ఇవి యక్షగానాలలో [పయుకక్తం, 
సంకీ ర్రనలు, క్రీ ర్రనలు ఇంచుమించు ఒకే కోవకు చెందినవి. యక్షగానాలలో రెకులో. 
పదాలో,దరువులో  అరపలపీననో ఇవిఉంటాయి. ఇవన్నీ ఒకేపాదునుంచి |పాకినతీగలు, 


దరువు ఒక ముక్తక రచనఅని, పదం కులకం వంటిదని, రెకు తాళనిబద్ధత తో 

పాటు ఛందో నిబద్ధత కలదని. ఈ కోవకు కీ ర్తనలు- సంకీర్తనలు చెందుతాయని, 

పండితులంటారు. భగవన్నామ గుణావికాలను కీర ౧చటంవల్లి ఏటికి సంకీ ర్తనలని పేరు 

వచ్చింది, సంకీర్తన సదమంట పదవాచక పర్యాయమని, "సంప్రదాయం అతి ప్రాచిన 
మని స్పష్టమవుతుంది తాళ పాకవారు పెక్కు సంకీ ర్తనలకు కర్తలు. 

(య. వా. చ_8 17-820) 


సంకుసాల నృసింహ కవి 


కాలం : డీ. శ, 16 శతాబ్ది. 

స్థలం " కడప మండలం. 

గురుపు గ్‌ భట్ల పరాశరుడు. 

రచన : కవికర్త రసాయనము. (మాంధాతృ చరిత.) 


విశిషత : ఈయన అష్టదిగ్గజాలలోని వాడు కాకపోయినా వారిలో కొందరికైనా 
సమకాలికుడు కావచ్చు. తళ్ళహక సరసింగన్న అనే అన్నమాచార్యుని పమారుడే ఈ 
“నృసింహకవి” కావచ్చునని వేటూరి పభాకరశా స్త్రి సందేహాన్ని వెలిబుచ్చారు. తన 


1152 తెలుగు సాహిత్య కోశము 


కాన్యంలోవి శృంగారరస వర్ణనం విపే యతి ఆయినా పిటుడవుతాడని ఈ కవి చెప్పు 
కొన్నాడు. 
అల్ల సాని పెద్దన ద్వేషభాసంతో ఈ కవికి రాయలి ఆస్థాన పవేళ్లం నిరాక 
రింసచేశాడని, ఈ కవి పేదవాడు కావటంవల్ల తన 'కవికర్ణ రసాయనాన్ని" విపణివీధిలో 
అమ్ముకున్నాడవి, రాయల కునూ రె మోహానాంగికీ అ కావ్యంలోని కొన్ని పద్యాలు దొరి 
కథే, వాటిని ఆమె తం|డికి చూపితే, రాయలు ఆ కవితనుమెచ్చి నృసింహకవికి కబురు 
పంపొడనీ, ఆఫప్పటిశే కవి శ్రీరంగం చేరుకొవి [శీరంగ సట్లణా ధిదేపతకు తన కావ్యం 
ఠృతి ఇచ్చాడనీ, [ప్రబలమైన జన కుతి ఉంది. ఈ కవి తన కృ త్యాదిలో రాజులను, 
కుకీవులను చాలా త్మీవంగా నిందించాడు, ఈతని కవిత పౌఢమై రసవంతంగా 
ఉంటుంది. (తె.వి. స_4,8; ద..5_K.A.N.rg) 
సంగీత కళానిధి 
కర్తలు: త చ్చూరు సింగరాచాడ్యులు-చినసింగరాదార్కులు, 
శాప్ర్ర గంథం, (తె. వి. న_4_1194) 
సంగీత చింతామణి (అలభ్యం) 
కర్త : చూ, పెదకోమటి వేమారెడ్డి, 
శాస్త్ర గంథం, (ర. రాచ 
నంగీత లక్షణమ్‌ (సం) 
కర్ర 3 తాళ్ళపాక అన్నమాచార్యులు. 
[గంథకర్త మంచిసండితుడు. అనేక శాస్ర్యగ్రంథాలు పరిశీలించి ఈ (గంథం 


రచించాడు. (క. త, 6) 
సంగిత కాస్త పబంధము 
నామాంతరం : రాగశాళ చింతామణి. 
కర్త: పోలూరి గోవిందమం తి, (తె. వ. సట 


సంగీత సారమ్‌ (నం) 

కర్త: విద్యారణ్యుడు. 
(ఆ, వి, స_4) 
సంగీత సారసంగహము 

కర్త: చూ. మతుకునుల్లి సరసింహళొ స్త్రి. 

సంగీత శాస్తాంనికి సంబందించిన తెలుగురచన. (అం. ర_20) 

సంగీత సుధ (నం) 

రచనాకాలం : (కీ. శ. 1800 |పాంతం, 

కవి : రఘునాథ నాయకుడు, 


[పాచీన సాహిత్యము 1168 
సంగీత శాస్త్ర గంథం, తన ఆస్తాన పండితమండలి ఆభ్యర్థింసగా కఘుచాభుడు 
దీన్ని రచించాడట. ఈ |గంథక ర్తృత్వాన్ని గురించి వివాదం ఉంది. దీవ్ని రఘునాథువి 
మం|తియైన గోవిందదీక్షితుడు రచించాడని కొందరూ, ఇరువురూ కలసి రచించారని 
కొందరూ, గోనిందదీక్షితుడు రచి పే రఘునాథుడు తనపేరు పెట్టుకున్నాడని కొందరూ 
అంటున్నారు. గోవిందదీక్షి తుడు రచించినట్లు చెప్పబడుతూన్న (గంథం పేరు సంగిత 
సుధానిధి ఆవి చశుర్తండి (పకాశిక (185)లో వేంకటమఖి చెప్పాడు. అది నేడు ఆలభ్యం. 
ఈ రెండూ వేర్వేరు |గంథాలు కావచ్చు. 
ఈ |గంథాన్ని పి. యస్‌. సుందరయ్యరు నంగిత పరిషత్స[తికలో 
[(పకటించారు. (తం, ఆం, నా_18) 
సంగిత నుధాకరమ్‌ (సం) 
రచనాకొలం : కీ, శ, 1884. 1809 [పాంతం. 
కర్త : నర్వజ్ఞ సింగభూపాలుడు. 
సంగీత శాస్త్ర గంథం. ఇది శార్‌ జ్ఞదేవుని సంస్కృత సంగీత రత్నాకరావికి 
వ్యాఖ్యానమట. (ఆరుద-8-_4) 
సంగిత సుధానిధి (అలభ్యం) 
కర్త : గోవింద దీక్షితుడు, 
కాలం : డీ. శ. 1600 |పాంతం. 
సంస్కృతి (గంథం, తంజావూరు పాలకుడైన రఘునాథుడు రచించినట్లుగా 
చెప్పబడుతున్న సంగీత సుధ, ఈ సంగీత సుధానిధి ఒక్క ఉనవి కొందరి ఆభ్మిపాయం. 
కాని ఇవి భిన్న గంథాలు. (తం. ఆం. నా_18) 
సంగీత సూక్యోదయమ్‌ (సం) 
నామాంతరం : లక్ష్మణ భరతము. 


కర్త ఇ బండారు లక్ష్మీనారాయణ. 
అంకితం ; శ్రీకృష్ణదేవరాయలకు., 


సంగిత శాస్ర గంథం. (శ్రీకృష్ణదేవరాయలు, మధ్వయతి కృష్టాచార్యులి దగ్గర 
వీణా వాదనం నేర్చాడట. సంగీత శాస్తావగాహన కలవాడై న ఆ [ప్రభువుకు ఇంపుగా 
కవి ఈ (గంథాన్ని తీర్చిదిద్దాడు. (తె.వి.స-4) 
నంగహ రామాయణమ్‌ (నం) 
నామాంతరం : రాఘవ చరితమ్‌. 
కర్త : పంచరత్నకవ. 
సంఘాతకము (సంఘాతము) 
చూ. ఖండకావ్యం. 
ఇది | శవ్యకావ్య భేదం. 


1154 తెలుగు సాహిత్య కోశము 


సంఘాతము (నంఘాతకము) 
చూ, ఖండకావ్యం. 
సంజవర్షన (అలభ్యం) 
కర్త గ మల్టి కార్గున పండితుడు. 
"కాలం : (కీ: శ, 1160 ప్రాంతం. 
శైవమత |పతిపాదకమైన రచన. (క.స_168) 
సంజీవనీ వ్యాఖ్య (నం) 
కర్త : కోలచలి మల్లినాథ సూరి, 
సంస్కృతంలో కాళిదాసు (వాసిన రఘువంశ, కుమార సంభవ, మేఘ సందేశ 
కావ్యాలకు ఇది మనోహరమైన వ్యాఖ్య. (తె. వి. స_క) 
నంజీవిరెడ్డి 
కాలం : |క్రీ. శ. 18, 19 శతాబ్దుల మధ్యకాలం, 


ea 


లం =: బళ్ళారి మండలం. 
జొహరా పురాధిపతి. సాహిత్య పోషకుడు. పడకం డ్ల గురురాజకవిని (ప్రోత్స 
హించి అతని “శేషధర్మములు” అంకితం పొందాడు. (క. స_67) 


సంతాన సాగరము (వారిధి 
ఇది కొండవీటి సమీపంలోని విరంగిపురం దగ్గర ఉన్న ఒక చెరువు. దీనిని 
పెద కోమటి వేముని భార్య సూరాంబిక తవ్వించింది. ఈ చెరువు తవ్వకం పెదకోమటి 
వేముని కాలంలోనే పూర్తి అయినా నీరు రావడానికి ఏర్పాటు చేసిన కాలువ అనంతర 
కాలంలో పూర్తయింది. 
తన తల్లి నూరాంబ కట్టించిన “సంతాన వారిధి' అనే చెరువుకు నీరు రావ 
టానికి రాచ వేమారెడ్డి (కీ.శ. 1415లో “జగదొబ్బిగండ”కాలువను [(తవ్వించినట్లు తెలిపే 
శాసనం ఒకటి లభించింది. (తెంవి స_కి) 


సందానికతము 
[శవ్యకావ్యభేదం. [కియా సమాప్రికోసం పరస్పరాపేక్ష ఉండే మూడు 
పద్యాల సమూహము. దీనిని అప్పకని |తికమన్నాడు కాని అక్కడ పరస్పరాపేక్ష లేదు. 
ఇక్కడ ఉంటుంది. |[కియ మూడో పద్యంలో ఉంటుంది. (తె.వి.స-6) 
సందిగ్ధ తత్వ రాధాంతము 
కర్త : చూ, వెలుగోటి సర్వజ్ఞకుమార యాచేం్యదులు (1882-02). 
శిష్ట వ్యావవోరిక భాషలో ఉన్న తాత్త్విక రచన. తాత్త్విక |పపంచంలో 
అస్తి నాస్తి విచికిత్సకులోనై న దేవుడు, జీవుని స్వతంత్రత, పునర్జన్మ, మోక్షం, జగత్తు 
మొదలగు అనేక తా_త్రి కాంశాలు ఇందులో వివరింప బడ్డాయి.  ((ఆం,సం.సా._481) 


| పాచీన సాహీత్యము 1155 


సందేశ కావ్యము 
సండేశ కావ్యం |పాయికంగా లఘుకావ్యం. రామాయణంలో హనుమత్సం దేశ 
భాగాన్ని సందేశ కావ్యాలకు అంకురార్పణగా భావించవచ్చు. తరువాత కౌళిదాసు మేఘ 
సందేశకావ్యం సందేశ కావ్యాలకు ఆదర్శ |పాయమైనది, ఈ సందేశాన్ని అనుకరించి, 
అవలంబించి, చాలా మంది కవులు సందేశ కావ్యాలు |వాశారు. 
సందేశ కావ్యాలన్నింటిలోనూ విప్రలంభ శృంగారం [ప్రధాన రసం. విపోషిత 
మైన ప్రియురాలికి వియోగ భారవ్యధితుడయిన ప్రియుడు మేఘ శుకాదులద్వారా సం దేశం 
పంపడం సాధారణంగా ఇందులో ఉంటుంది. ఈ కావ్యాలన్నీ మేఘ సందేశావికి |పత్య. 
కంగా కాని పరోక్షంగాకాని పుతికలనవచ్చు. 
సంపంగి మన్నారు సాంగత్యము (అలభ్యం) 
కాలం : |క్రీ,శ, [18వ శతాబ్ద ౦. 
కర్త 2 విజయరాఘన నాయకుడు. మ వ ల 
మన్నారుగుడి రాజగోపాలస్వామినే. “సంపంగి మన్నారు" ఆని అంటారు 
ఆ స్వామిపై భక్తుడు చేసిన రచన ఇది, సాంగత్య రచనలు కన్నడ వాజ్మయంలో 
ఉన్నాయి. తెలుగులో ఈ “సాంగత్య రచనలు” దక్షిణ దేశీయాం్యధ వాజ్మయంలోనే 
కనిపి స్తున్నాయి; దేశీ ఛందస్సుకు చెందిన రచన, ఇది యక్షగాన రచనా భేదం అవి 
కొందరంటున్నారు, కన్నడంలోని సాంగత్య రచన రెండు పాదాలతో ఉంటుంది. తెలుగు 
లోని ద్విపదకన్ని ఒక మాత ఎక్కువ, (ద-దే,వా. పీఠిక.89_ 11) 
నంపగిమన్న శతకము 
నామాంతరం : మన్నారు శతకము. 
రచనా కాలం : కత 18వ శతాబ్దం. 
కర్త : పరమానంద తీర్చుడు (చూ). 
ఎక్కువగా కంద పద్యాలున్నాయి. చంపకారణ్య క్షేత్రంలో వెలసిన మన్నారు 
దేవుడే సంపగి మన్నారు (రాజగోపాలస్వామి). అతనిపై చెప్పిన అద్వైత మత 
సం|పడాయ |పధానమెన శతకం ఇది, విశేష |పచారాన్ని పొందింది. లోకోక్తులు, తెలుగు 
పలుకుబళ్ళు చక్కగా కూర్చిన రచన, సద్గురు దీక్షావిధి లేనివారికి తనలోని |బహ్మాము 
బీరకాయ చిక్కు_వలె తో స్తుందనీ, యోగశాస్త్ర మర్మాలను తెలుపడానికి గురుబోధ 
తోడ్చడుతుందనీ, కపటగురువు మోక్షమార్షాన్ని చూపలేడనీ కవి ఇందులో స్పష్టం చేశాడు. 
ఈ శతకంలో కవి వ. సుమతీ శతక పద్యాల పోకడలున్నాయి. 
(చ.దే,వా. _ 296; శ.సా.వి.81[14) 
సంబతిఘలు అప్పలాచార్యులు 
కాలం : క్రీశ. 18వ శతాబ్దం, 


1156 తెలుగు పాహిత్య కోశము 


సలం : శుక్రవీడు గ్రామం. 
న్‌ా 
రచన ఏ ధరాసాగరేశ చరిత్రము. 
ఇతడు వేంకటాచార్యుల కుమారుడు. శుకవీడు |గామం హైదరాబాదు 
మండలంలోని హుజూరు నగరానికి చేరువనే ఉన్నదట. (క.న_14) 


నంవరణ చరిత 
కర్త ఏ చదలువాడ మల్లన (నిర్ధారణ కొలేదు). 
కృతిపతి ఏ మాకరాజు లక్ష్మీపతిరాజు (కార్వేటి సంస్థానం). 
విశిష్టత ౩; చదలువాడ మల్లన తన విపనారాయణ చరితను మాకరాజు తిమ్మ 
రాజుకు అంకిత మిచ్చాడు. ఆందులో తిమ్మరాజు తమ్ముడు లక్షీ ,పతిరాజు “సంవరణ 
చరిత”కు కృతిభర్త అసీ చెప్పాడు. ఆ “సంవరణ చరిత ను బహుశా ఈచదలువాడ 
మల ల న్నే (వాసి ఉంటాడని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. 
(వి|వ.నా.చ. 1.48) (ఆరు[ద-_8.188_189) 


సంసార మాయా స్తవము (అలభ్యం) 
రచనాకాలం ఏ క్రీ. శ. 1160 |పాంతం. 
కర్త : మల్లి కౌర్డున పండితుడు. 
శై వమత (పతిపాదకమైన రచన, (క.స_188) 


సంస్కృతంలో (పశన్తి ఉన్న తెలుగు శాసనాలు 
కాలం : కీ శ, 61? 8 శతాబ్దాలు. 

[పాచీన తెలుగు శాసనాలలో కొన్నిట, రాజుల [ప య ంస్మ్ఫృుత నమాస 
భూయిష్ట్షంగా కనిపిస్తున్నది. 

“సమర సజ్ఞట్టణో ప లబ్ద జయలక్ష్మీ సమాలింగిత వక్షస్థల" అని వై దుమ్బులు, 
“జగ త్రయాభివన్దిత సురాసురాధీశ పరమేశ్వర [పతీహారీ కృత మహాదిలి కులోద్భవ,”అని 
దాణరాజులు చెప్పుకొనేవారు. కాని రేనాటి చోళులు మొదబ్లొ' (పశస్తులీ చెప్పుకోలేదు. 
“స్వ స్తిశ్రి చోళమహారాజుల్లే కన్‌” “ఎరికల్ముతురాజు ధనంజయుడు రేనాజ్జు ఏళన్‌” 
అంటూ [పారంభం చేసి శాసన విషయం చెప్పేవారు. తరవాత “పృథివీ వల్లి భ విజయా 
దిత్య చోడమహారాజుళ్‌ "ఆని “పృథివీ వల్లిభిఅని మాత మే చేర్చుకొన్నారు. కొంతకాలం 
తరవాత అంచే |క్రీ. శ. 9 శతాబ్దిలో “చరణ సరోరుహ విహిత విలోచన |త్రితోచన 
_(పముథాఖిల, పృధ్వీశ్వర కారిత కావేరీత్రీర, కరికాల కులరత్న |పదీప, అహితాంకుశ” 
అనే [పశ సిని మొదలు పెట్టారు. 8, 7, 8 శతాబ్దాలలోని ప్రాచీన చోళ శాసనాలు అతి 
క్షు ప్తంగా చిన్న చిన్న తెలుగు పదాలతోనో, సంస్కృత-|పాక్ళత తద్భవాలతోనో 
ఉండేవి. వీటిలో గామ నామాలు,కొన్ని బిరునులు,రెండు మూడు పదాలు సమాసాలుగా 
ఉండేవి, ఉదా: తాణ్లికొల్లు, తాడ్డ తెవ, చిజుం[బోలు, తర్కుపు[వోలు, ఉశరిస్వాముక్‌ , 
వేనూన్లు, సెబ్నిధి,ఇన్న ల్వురు,పొలగరుసు,రట్టుగుళ్ళు,రాచమానుం ఇ, వీరు య్య మొ॥నవి. 


|పాచీన సాహిత్యము 1157 


ఈ (కింది శాసనాలలో సంస్కృత సమాసాలను యథాతథంగా వాడుకొనడం 
చూడవచ్చు. 
ఉ: 1. “చరువశర్మ పుత విన్న శర్మళాకు సెర్చాణ వంశ భుజంగది భూపా 
దిత్యులు” (అరకట వేముల శాసనం). 
2. “కాణ్లిల్య గోతన్య పెన్నాజరేవ శర్మాణ పృతస్య అగ్గి శమ్మారికిచ్చిన 
దత్తి (చామలూరి శాసనం. (కె, శాప; శా. 6, 9) 
సంస్కృత పౌకృత శాననాలు.| గామ నామాలు 
శాతవాహనుల కాలం నుంచి క్రీ, శ. 7న శతాబ్దం వరకు దొరికిన | పాకృత-_ 
సంస్కృత శాసనాలను పరిశీలి సే వానిలో చాలా తెలుగు పదాలు దొరికొయి. “విరిసి, 
పాండూర, కూడూర, చిల్ల రిగె, కొలవాల, దాలూర, తొటికొంట, ఆంతుకూూర, ఒంగోడు, 
వేంగీ, ఏలూరు, కురవక, అలటుతొటె, ముణ్జూర, చెంచెటుస, కంబురాం చెలువ, చిన్న 
పుర, 'దెందులూరి, నజాచేడు, కడాకుదురు, పెణుకుపట్లు, 'పేరువాడొ ఇవి అన్నీ [గామ 
నామాలు. 


ఈ పదాలు సంస్కృృత-_| పాకృత పదాలు కాదు. ఈ పేర్లున్న [గామాలు 
తెలుగు దేశంలో నేటికీ కొన్ని ఉన్నాయి. కొన్నిటి పేర్లు కొంచెం మారాయి. విస్పర్తి, 
కూడూరు, చిల్లరిగె, దాలూరు, తాటికొండ, ఆతుకూరు, ఒంగోలు, చిన్నాపురము అనే 
[గామాలు నేటికీ నిలిచి ఉన్నాయి. [పజల నిత్య వ్యవహారంలో, తెలుగు పేర్ల (గామ 
నామాలుగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తున్నది. కొన్ని సంస్కృత శాసనాలలో తెలుగు 
పేర్ణను సంస్కృృతంలోకి మార్చి (వాసినట్లు గమనించవచ్చు. “చేం్యటోలు” అనే 
తెలుగు పేరును, “తామప్పరీ” “*శోణిపురీ” అని, “కొలను [గామాన్ని “సారసపురీ” 
అని మార్చిన ఉదాహరణలు శాసనాలలో దొరుకుతున్నాయి. 

ఛోలిస్పరీ అం'పే ఎ్యరని (గామమని అర్థం, చేం్యటోలు ఆనే పదావికీ అదే 
ఆర్థం. ఎ|రపాలెము, ఎట్లిదు రి ఆనే (గామ నామాలకు “కోణపురీ" అనే పదం సమా 
నార్జకం అవుతుంది. పేరులను అశ్లే, అవి పుట్టిన భాషలో ఉన్నట్లే వాడకుండా, ఇతర 
భాషలోకి అనువదించటంవల్ల కలిగే చిక్కులను మనసులో ఉంచుకొని_పొలాల పేర్లు 
వాట్‌ హద్దులు, సీమలను (వ్రాసేటప్పుడు “దేశీయతో చెడకుండా వాటిని అన్నే ఉంచారు. 
[కీ శ. 7వ శతాబ్దికి ముందే శాసనాలలో కనిపించే పై పేర్లను బట్టి అప్పుడు తెలుగు 
దేశంలో తెలుగు వ్యవహారంలో ఉన్నదని నిశ్చయంగా చెప్పవచ్చు. (తె. వా), 

సంన్యత, _పాకృత కాననాలు.వ్య క్రి నామాలు 

క్రీశ. 700 ముందు లభించిన సంస్కృత, | పాకృత శాసనాలలో కొన్నితెలుగు 
సదాలు కనిపిస్తున్నాయి. గోలళర్మ, కొట్ట శర్మ, దొడ్డస్వామి, అగ్గిజ (అగ్గయ్య) మొద 
లగు వ్యక్తుల నామాలలోని పూర్వ భాగం తెలుగు శబ్దం. కొన్ని బిరుద సదాలు కూడా 
తెలుగు సామీప్యాన్ని ఐలసరుస్తున్నాయి. ఉదాహరణకు ' మహాతలవర, మహాతగవర 


1158 తెలుగు సాహిత్య కోశము 


మొదలైనవి. “తలవరో శబ్దం ఇప్పుడు “తలారిోగా మారి, నిత్య వ్యవహారంలో నీచా 
రంలో ఉంది. [పాచీన కాలంలో పె పదానికి సేనాపతి, నాయకుడు అనే ఆర్థాలుండేవి: 
అ ఓ. 
అస్లే తగవర బిరుదు శబ్దం “న్యాయాధీశునో సూచిస్తుంది. ఈ శద్దాలన్నీ కీ. శ. 
700 నాటికే తెలుగు నాట జన వ్యవహారంలో దిహుళంగా ఉండటంచేత అవే శాసనాలలో 
[యుక్త మైనట్లు నిశ్చయించవచ్చు, (వా. చ; నజ సం, 
నంస్క్యతము 
|పాకృత భాషను సంస్కరించగా వరసకు సంస్కృతము. ఇదే దేవభాషగా 
|పసిద్ధం, 
సకల కథాసార నం గహమ్‌ (అలభ్యం) 
కరన (శ్రీకృష్ణదేవరాయలు. 
ఆముక్తమాల్యదలో ఈ కావ్య పసక్తి ఉంది. (తె. వి. స_8) 
సకల కథాసార సం గహము 
రచనాకాలం : (కీ. శ, 16వ శతాబ్దం, 
కర: అయ్యలరాజు రామభదుడు. 
ది (శ్రీకృష్ణదేవరాయల రచనకు ఆం| ధీకరణమట. [గంథం పూర్తిగా లభించ 
లేదు. తొమ్మిదవ ఆళ్వాసంలో కొంతభాగం మాతం లభించింది. కవి దీనిని రాయల 
కాలంలోనే తెనిగించడానికి పూనుకొన్నాడనీ, ఆం | దీకరణం పూర్తి కాకమునుపే రాయలు 
మరణించాడనీ కొందరంటారు. 
ఈ రామభ్యదుడు రాయలకాలంలో నివాడు కాదనీ ఇతడు పు త్తేటి రామభ్యదుడనీ 
కొందరి తలంపు. (క. స_192) 
సకల జన సనంజీవనము 
కర్త: సాయన వేంకటా | దినాయకుడు (చూ). 
అంకితం : వేంకటరమణునికి. 
అయిదాళ్వాసాల వె వై ష్టవ|పబంధం. భగవ|దామానుజులవారి చరితం ఇందలి 
ఇతివృత్తం. కవికి అచ్చతెనుగు రచనలో గల ప్రావీణ్యం ఈ| గంథంలో కనిపి స్తుంది. 
పూర్వకవి సంస్మరణ, కుకవి నింద మొదలై నవి లేవు, ఇష్టదేవతా పార్థనానంతరం 
దూపాటి (పభువుల వంశవర్హ న విపులంగా ఉంది. 
ఈ కృతిమొత్తం 154 కమ్మలమైన [వాయబడింది. ఆత్యంత శిధిలావస్థలో 
ఉంది. మొ త్రం 995 గద్యపద్యాలళో కూడిన పౌఢతరకావ్యం, (మ. మా.) 
సకల జనాఖిరామము 
నామాంతరం ; ధనాభిరామమను (చూ. 


చీ|పాన సాహిత్యము 1109 


కర్త ఏ నూతనకవి సూరన, 
(క. న_298) 
నకల జీవన సంజీవనము (అలభ్యం) 
కర్త క చి తకవి అనంతక వి, 
(ఆరు[ద-9) 
నకల నీతి కథానిధానము 
కర్త * కూచిరాజు ఎర్రన, 
కొలం : (కీ. శ, 1400-1500 ప్రాంతం, 
అంకితం : తిరుపతి వేంక పేశ్వరస్వామికి. 


కుంటముక్క-ల పినభైరవ మంత్రి కోరికపె కవి ఈ రచన చేశాడు.ఐదాశ్వాసా 
లున్నాయి. దీనిలోని కథలన్నీ నారదుడు బిలిచ[కవ ర్రికి చెప్పినట్లు కవి కల్పించాడు. 
[పథమాళ్వాసంలో వికమార్కచరి[త, ద్వితీయాశ్వాసంలో భేతాళ పంచ వింశతి, 
కేయూరబాహుచరి[త, తృతీయాళ్యాసంలో పంచతం[తకథలు ఉన్నాయి. చతుర్ధాశ్వాసంలో 
కవి దశకుమార చరి తలోవి 125 నీతిపద్యాలు చొప్పించాడు. సంచమాశ్వాసంలో కథా 
సరిత్సాగరంలోని కథలు కొన్ని చెప్పాడు. సంస్కృతమూలం నుంచే కాక తెలుగు 
కావ్యాలలో నుంచీ కొన్నింటిని తీసుకున్నాడు. కేయూరదాహు చర్మితలో మంచన నీతి 
కథలను ఈ కవి యథాతథంగా అనుకరించాడు. సుకవుల రచనలు శిలాక్షరాలని, కుకవుల 
రచనలు జలాక్షరాలవి చెప్పాడు. ఇందులోని కొన్ని పద్యాల రచనలో బద్దెనను, సుమతి 
శతక కర్తను కవి అనుసరించాడు. చిత, మధుర, బంధుర కవితలను పేర్కొన్నాడు. 
విశేషవృత్తాలను వాడాడు. అవి, ఏీరభ|దభూ షణం, కవిరాజితం, నందన(రగడ్ర (మధుర 
గతి రగడ), దోదకం, (పాదపం, తోదకం, అనబడే దోదకనృ త్తం,) గర్భకవిత్వావికి 
సంబంధించిన చతుర్విధవృ తం మొదలై నవి. (ఆరు[ద-6-90) 


సకల నీతి సమ్మతము 
రచనాకాలం : (కీ, శ. 15 వ శతాబ్దం ఆరంభం, 
కర్త: మడికి సింగన. 
అంకితం : కేశవస్వామికి. 


ఇది సంకలన గంథం, ఆయిదాశ్వాసాలు౦డేవట. మూడు ఆశ్వాసాలు మాతం 
లభించాయి. కాకతీయ యుగంలోని ఆరుగురు ఆజ్ఞాతకవులు ఈ _గంథంకో వెలికివచ్చారు | 
ఈ (గ్రంథం |పాబీన నీతిమంజరి. పూర్వకవుల KR [గంథాలనుంచి ఉదాహరణలున్నాయి. 
నీతిళాస్త్ర పఠనావశ్యకతను గుర్తించి కవి ఈ సంకలనం చేశాడు. సంకలనం చేస్తూనే 
సొంత పద్యాలు చెబుతూ “మదీయం” అని స్పష్టంగా చెప్పాడు. కందనామాత్యుని 


1180 తెలుగు సాహిత్య కోశము 


అ|గజుడు క్రేశవమం (తిచే (పతిస్టత మైన కేశవస్వామికి ఈ సంకలనం అఆంకీతం, ఇందులో 
కామందకంలోని పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. (ఆరుద_4) 


సకల లకణ సారము 
కర్త: అద్జనూరి రామదాసు. 
౦ : తెలియము. 
దీని పతి కాకినాడ అంధ సాహిత్య పరిషత్తులో ఉన్నదట. 
(తె. స, 6_678) 
సకల లక్షణ సారనం గహము 
కర: ఉస్పులూరి వేంకటరెడి. 
వాతి (౮6 
కాలం :; తెలీదు. 
లక్షణ గంథం. (కవిజనాశ్రయం పీఠిక_వావిళ్ళ 


సకల లకణ సార సం గహము 
రచనాకాలం : డీ. శ, 17వ శతాబ్దం. 
కర్త రత్నాకరం గోపాలరాజు. 


ఛందో |గంథం. లక్ష్య లక్షణో పేతంగా ఉంది. ఇందులో సకల కృతులలోని 
[పయోగాలను పొందికగా కూర్చానని కవి చెప్పుకొన్నాడు. అపురూపమైన కావ్యాలలోని 
[పయోగాలు దీనిలో ఉన్నాయి. ఈ [గంథం వలన కొన్ని (పాచీన కావ్యాల పేర్లు తెలు 
స్తున్నాయి. దీని పతి అంధ సాహిత్య పరిషత్క్యార్యాలయంలో ఉంది. 
(ఆరుుద-12_161) 
సకల వర్షనాపూర్ణ రామాయణము 
నామాంతరం : విద్వత్కవి కర్ణ రసాయనము. 
- రచనాకాలం : (కీ.శ, 1820 (పాంతం. 
కర్త 2 చిత్రకవి వేంకటరమణ కవి (చూ. 
ఆంకితం : సుబ్బరాయనికి. 


ఇందులో ఏడు కాండలున్నాయి. ఇడి పిండిపోలు లక్ష్మణకవి కృత రావణ 
దమ్మీయం వంటి కావ్యం. కవి తనపై అభియోగం తెచ్చిన ఒకనిని రావణునిగా భావించి 
ఈ కావ్యం [వాళాడని చెప్తారు. కవికి చతుర్విధ కవిత్వాలలో ఉన్న నేర్పు ఈ కావ్యంలో 
కనిపిస్తుంది. కృతిపతి సుబ్బరాయడు మానవుడు కాడనీ సు బహ్మణ్యేశ్వర స్వామి అనీ 
కొందరి అభి పాయం, దీని|పతి మిక్కిలి ల. ఉన్నదట. " (5. తంల 
నకల వైద్య కాస్తార్ధ నం గహము _ 
కర్త =: చూ. తా డేపల్లి పానకాలరాయ కవి. 


శాస (గంథం, అసమ|గంగా ఉంది. తెలుగులో నం. వెద్యు. 


[పాచీన సాహిత్యము 1181 


శాస్త్ర (గంథాలలో ఉత్తమ (శేజీకి చెందినది. కర్తత్వాన్ని గురించి భిన్నాభి పాయా 
నకలాలంకార సంగ్రహ రాకా నుధా పూర్ణము 
వ్యవహారనామం ఏ అలంకార సం|గహము, 
కర్త : మరింగంటి సింగరాచార్యులు, 


క్రవి తన సదిహేడో యేట దీన్ని రచించాడట. (తె. వి. స_8) 


సకలేశ్వరు మాది రాజయ్య కథ 
ఇదిపాల్కూరికి సోమన విరచిత బసవ పురాణంలోని కథ. ఈ కథలో శివుడు 
కుటిల వేషం వేసుకొని గొల్లడుగా వస్తాడు. ఈ కథలో సోమన్న తన కాలపు గొల్ల లు 
ఎలా ఉండేవారో చక్కగా వర్శించాడు. (ఆరు ద_2.218) 
సజ్జనామృతమ్‌ (సం) 
కర్త : కందాడై అప్పకొండాచార్యుడు. 
(తె. వి. స-_4) 


సతిదాన శూరము 
రచనా కాలం : కీ. శ. 17వ శతాబం౦, 
(౧ 
కర్త ఏ శహాటీ (చూ. 
సంవాద నాటకం, శివాంకీతం. ఇతి వృత్తం కొత ది. ఒకానొక మతంగ. 
స్త్రీపై మరులు కొన్న (బ్రాహ్మణునికి అమె భర్త ఆమెను దానం చేయడం ఇందులోని 
కథ.ఇది శలాజగోపాల స్వామి నిత్యోత్సవాలలో జరిగినట్లు చెప్పబడింది. గంథం నిండా 
వేదాంత వివేచనాపరమైన సంభాషణలు ఉన్నాయి. స్త్రీ వర్ణన మోహవైరాగ్య దృక్చ 
ధాలతో చేయబడింది. అంటరానివారి [పస క్తి_ మతంగష్టీ పతి వతా ధర్మం _ మాదిగవాని 
నోట శ్లోకాలు క అర్థ వివరణం ఇందులోని [పత్యేకతలు. 
నాటకం చివర శివుడు [ప్రత్యక్షమై నాటకంలోని ప్మాతలు నల్లురికీ నాల్లు 
విధాల' మోక్షం ఇచ్చి, ఏపేటా మతంగుని వివాహోత్సవాలు జరిగేలాగు కట్టడి చేస్తాడు, 
[బాహ్మణునికి సాయుజ్యం, మాదిగవానికీ సారూస్యం,మతోంగస్ర్రీకి సామీప్యం, ' 
విద్యార్థి కి ((బాహ్మణు) శిష్యునకు సాలోక్యం' ఇచ్చాడు. ఈ నాటకం చివర 
“ఈ నాటకంలోని నల్లురిలోనూ పెద్ద ఎవ్వరు ? అని విద్వాంసుల కొక [పశ్న ఉంది 
ఈ సంవాద నాటకంలో కవి [పసిద్ధమైన |పాచీన శ్లోకాలు కొన్ని' వాడుకొన్నాడు, 
మొత్తం $7 శ్లోకాలు ఉన్నాయి. (ఆర్ముద 12-135) (యా.గా,సం-8) 
సతీధర్మ సం్యగహము 
రచనా కాలం : (క్రీశ. 19వ శతాబ్ది పూర్వార్థం. 


కర్త: దిహుజినప ల్లి సీతారామాచార్యులు. 


1162 తెలుగు సొవాత్య కోశము 


భారతాది పురాణ (గంథాల్లో నుండి సం గహించిన నీతి పద్యాలను స్త్రీలకు 
సుబోధకంగా ఉండేటట్లు కూర్చి రచించిన | గంథం, (క.స_298) 
సకీపతి దాన విలాసము 
రచనా కాలం : (క్రీశ. 175 శతాబ్దం, 
కర్త వి (చూ) శ హాబీ. 
యక్షగాన నాటకం. కృషాంకితం. నారదుడు సత్యభామకు పతిదాన మాహాత్మ్యం 
ల్‌ఏ 
చెప్పి ళృషుని దానం పటటం దీనిలోని కథ. ఇంచుమించు కృషతులాభారం కథ 
లా రం Cr) 
అనవచ్చును. (ద.దే.వా -208) 
సతీ శతకమ్‌ (సం) 
కర్త : అనివిళ్ళ వేంకటళాస్త్రి. 
(ఆ.వి.న_4) 
సత్యదూత (ప తిక 
న. కీ.శ, 1880 (పాంతం, 
(ప్రచురణ స్థలం క్ష చెన్నపట్టణం. 

5: శ, 1885 పాంతంలో కై9 స్తవ మత (పచారకులు తెలుగులో వార్తా 
స(తికలు (పచురించటం మొదలు పెట్టారు. ఇది బళ్ళారి కె) స్తవ సంఘం నారి 
యాజమాన్యంలో వెలువడింది. తెలుగు పతికలలో ఇది మొదటిదట. కేవలం కైర స్తవ 
మత విషయాలకు సంబదించిన వా ర్రలే దీనిలో ఉందేవి. 

(వీలేశలింగంసంతులు ప సమ్మగ పరిశీలన- 180) 
సత్యభామా కృష్ణ సంవాదము 
రచనాకాలం : 5: గ 1800 | పాంతం, 
కర్త: కాకరపర్తి తిరుపతి పాత్రకవి, 
రచన నేడు లభ్యం కొనడం లేదు. (5, న_87) 
సత్యభామా విజయము 
రచనాకాలం ; కీ. శ, 18 వ శతాబ౦. 
యలు 
కర్త : ఘట్టు శేషక వి, 
అంకితం విశ్వేశ్వరునికి. 

ద్విపదకావ్యం. రచన సరళంగా ఉంది. రామాపురం కరణం నాళ్ళగట్టు ఎల్లయ్య 

కోరిక పై కవి ఈ కావ్యం చెప్పాడట, నాళ్ళగట్టు వారు నందికొట్లూరు తాలూకా పాముల 


పు చెందినవారు. [పథ్యాతులు. కృతికర్త ఘట్టు శేషకవి ఫుట్లు ప్రభువుగా (పసిద్ధుడు. 
నాళ్ళగట్లు వారికీ ఘట్టువారికీ సంబంధం ఉండిఉండవచ్చును. (అరు ద_12-.60) 


పాచిక సాహిత్యము 


- ష్‌ ఇఖానూ విలాసము 


రచనాకాలం : |క్రీ. శ. 1895 కు పూర్వం, 


1188 


కర్త అ ఆల్ల మరాజు రామకృష్ణకవి. 

కావ్యం. విశేషాలు తెలియరాలేదు, 
నళ భామా వివాహము (అలభ్యం 
కర్త : విజయరాఘవ నాయకుడు. 


(కచ-8-225;క. స_185) 


కాలం : డీ. శ. 17వ శతాబ్ద ౦, 


కర్త |వాసిన |పదర్శన యోగ్యాలై న యక్షగానాలలో ఇదొకటి. 
(ద, దే.వా-88) 
సత్యభామా సాంత్వనము 
కవి = లింగనమఖి శ్రీ కామేశ్వర కవి (చూ). 
అంకితం : ముద్ద ళఘరి నృపాలునకు (క్రీ. శ. 1875-70). 
నాలుగాశ్వాసాల శృంగార |ప్రదింధం. తెలుగులో సాంత్వనమనే పేరుగల 
కావ్యాలలో ఇదే మొదటిది, భాగవత, హరివంశాలలో |పసిద్ధమైన నరకాసురవధ ఘట్టం 
ఈ రచనకు మూలం. 
కృష్ణరాయల సత్యవధ్యూపీణనమ్‌ చూచి కవి ఈ రచన చేసి ఉండవచ్చునవి 
కొందరి అఖ్మిపాయం. రచనలో జాతీయాలు, ఆన్యభాషా పదాలు ఉన్నాయి. సరికొత్త 
వర్హనలతో, సవ్నివేశ కల్పనలతో ఒక [(పత్తేకతను సంతరించుకొన్న కావ్యం. శృంగార 
వర్ణనలు మిక్కిలిగా ఉన్నాయి. (ద. దే-వా-828) 
సత్యమైన వేదంలో వుండే జ్ఞాన వుపదేశాల యొక్క నంకేపము 
కర్త. : బెంజమన్‌ షూల్ది.. 
రచనాకాలం : |క్రీ. శ. 1748 ప్రాంతం. 
కెఇ _స్తవ మత [పచారం కొరకు రచించిన గంథం. (వ-వ్రా 
సత్యవతీ పరిణయము 
కర్ర ఏ, తెలియదు. 
కృతిభర్త . కందుకూరి బసవరాజు. 
ఆ త్తలూరి పాపకవి రచించిన, “చెన్నబసవ పురాణంోలో ఈ కృతి (పస క్రి 
ఉంది. (క.చ_8_118) 
స త్యవతీ పరిణయము 
కాలం : (కీ. శ, 19వ శతాద్దం ఆరంభం. 
కర్త : కాకరపర్తి బుచ్చిపాత కవి. 


1184 తెలుగు సాహిత్య కోళము 


అంకితం : గోడే నారాయణ గజసతిరాయలకు (విశాఖపట్టణం జమీంచాశు). 


ఐదాశ్వాసాల (ప్రబంధం, సత్యవతీ శంతనుల వివాహ కథ, భీష్మ (పతిజ్జ 
దీనిలోని కథాంశాలు. కవి దీన్ని నారాయణ గజపతిరాయల తండి గారికి అంకితమివ్వా 
లనుకొన్నాడట. కాని కృత్యాది, ఆశ్వాసాంత పద్యాలు రచించకుండానే మరణించాడట,. 
అనంతరం ఆతని సోదర ప్యుతుడు వేంకటళాన్త్ర, పౌగతుడు సీతారామశాష్ర్రిి కృత్యాదుఅను 
పూరించి ఆ రచనను నారాయణ గజపతి రాయబకు అంకితమిచ్చారు. (క. చ_లీ_227) 
సత్య వధూ. పీణనమ్‌ (సం) (అలభ్యం) 
కర య్య (శ్రీకృష్ణ దేవరాయలు. 
రాయలు దీనిని [వాసినట్లు ఆము క్రమాల్యదలో ఉంది. 
(శి. వి, స_8) 
సత్యవోలు భగవత్కవి 
కాలం : కీ. శ. 1780 [పాంతం. 
స్థలం : గోదావరీ మండలం, రామచం[దప్తరం తాలూకాలోని జన్నాడ |గామం, 
రచనలు వ 1. రుక్మిణీ పరిణయము 2. శతకములు (అలభ్యం) 8. తారావళులు 
(అలభ్యం. 
సమకాలికుడు : ఏనుగు లక్ష్మణ కవి. 
జనార్హన మంతి పేరమాంబల ప్యుతుడు. భగవనామా త్యునికీ "పీరమాందికు 
పౌతుడు. fun: (గంధక ర్త ర. మృదుమధుర మైన కవిత్వం చెప్పాడు. ఇతడు నూరు 
శతకాలు, అనేక తారావళులు, దశావతారావళులు, ఉదాహరణములు, దండకములు చెప్పి 
నట్టు రుక్మిణీపరిణయ కావ్యంలో ఉంది. 
వళావశారాలను వర్ణిస్తూ ఇతడు రుక్మి జీసరిణయంలో చెప్పిన సీస పద్యాలు 
చాలా (పసిద్దిపొందాయి. అందులోని దండకమొకటి మిక్కిలి పశ స్తమెనది.ఇతనిక విత్వం 
నృుదుమధుర పద గుంభితం. 


(క. త. 18-157) 
సత్యహరిశ్చం దము 
కర్త ఏ; తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. ఇతివృత్తం (సిద్దం, 
తి ధి 
చూ. పొరాణోక గేయములు. (ఆం. వా. చు) 


సత్యా పరిణయమ్‌ (సం) 
కర్త : రెవూరి ఏకాామకవి (చూ). 
అంకితం : ఇమ్మడి అంకుేేం[దునికి, 
(శ్రీకృష్ణ పర రమైన కావ్యం, (ద. దే, వా.) 


(పాచీన సాహిత్యము 1185 


స తమరులు జి 
నామాంతరం : తంజావూరు అన్నదాన మహానాటకము (చూ. 
స తంయాను షా నము 


కర్త : పరశురామ పంతుల |[బహ్మాసంద రాజయోగి. 
వచనంలో ఉన్న వేజాంత గంథం, (వ, తా_41) 
సత్రై స్తవ శతకము (అలభ్యం 
కర ఏ చొదరి పురుషో త్రము (చూ. 
సత్వదాత్కుడు 

ఇతడు పింగళి సూరన్న *క్రళాపూ ర్లోదయం "లో ఒకపా|ళ. మహారాష్ట్ర 
దేశాన్ని పాలించే సుుగహుడ నేరా జు శ్యతువులవల్న రాజ్యం కోల్పోయి బృందావనంలో 
బాలకృష్లని కొలిచి మణిహారం పొందాడు. ఒకముని శాపంవల్లి పూర్వవృ త్తాంతం మరచి 
కాసార పురాధీశ్వరుడై నాడు. |. 

సుముఖాస త్తి, మణి _స్తంభులు, [క్రమంగా మగ ఆడువారుగా మారి విహరించే 
సమయంలో వారికి ఇతడు తటస్థ పడ్డాడు. ఈయన డాంబికుడేగాక నీరనపు | పేమోన్మాది. 
ఆమెను చూసి తన ఆభరణాలు, ఉంగరాలు, కనిపించేటట్లు కోరమీసం దువ్వి నీచ 
శృంగార చేష్టలు చేశాడు, 

ఆ దంపతులను (బతిమాలి, అందలంలో తన నగరికి ఎకి.0చుకొనిపోయి, 
స్వయంగా తానే సపర్యలు చేశాడు. ఆమె భర్త పక్కనే ఉన్న సంగతే మరచిపోయి 
శృంగార చేష్టలు వెకిలిగా చేశాడు. ఆమె యు క్తిచేత చివరకు ఈయనను విఫల మనో 
రథుని చేసినది. భర్తకాలజ్ఞుడె సహనంతో వ్యవహరించాడు. తుచ్చ విలాస పియులైన 
వారికి |పతీకగా సూరన ఈ పాతను చితించాడు. శృంగారము. పేమలలోని ఉదాత్త, 
అనుదా త్త తారతమ్యాలు కళాపూర్ణోదయ పాత్రలలో పఠీతలకు గోచరిస్తాయి. 

తుదకు మణిహార [పభావం వల్లనే ఇతనికి తన పూర్వవృత్తాంతం బోధ 
పడుతుంది, (కళాపూర్ణోదయం) 

సత్సంగ రాజనాటకము 
కర్త : (చూ మేలిత్తూరు వేంకటరామశా స్త్రి. 
సంగిత రూపకం, 
సత్సురుష వర్గనమ్‌ (సం) 
రచనా కాలం : |కీ.శ. 1800 |పాంతం, 
కర్త : కావలి వేంకట బౌరయ్య, 
నూరు శ్లోకాల రచన, . (మీయు.-56) 


ప్రాచీన సాహిత్యము య 


తురుష్కుమతాన్నీ, వ్వైష్ణవ మతాన్నీ దూషిస్తూ [వాసిన ఈ (_గంథంలో 

12,000 శ్లోకాలున్నాయట. తురుష్క, వైైస్టవ నిందాపరంగా ఆర్థం రావడానికి కొన్ని వేల 

లాక్షణిక వాక్యాలను ఉదాహరించారు. ఈ కవి (పతిభావ్యుత్ప త్తులు ఈ విధంగా దూషణ 
కావ్యంలో వ్యర్థమైనాయని సమకాలీన పండితులు ఎంతగానో విచారించారట. 

(ఆం.సం.సా_549) 


సని ధిరాజు జగన్నాథ కని 
కాలం : |కీ. శ. 1810 |పాంతం. 
స్టలం : ఉప్పాడ (పిఠాపురం దగ్గర). 
రచన ' : 1. ఎరుకల కురవంజి (యక్షగానం) 2. రాజలింగ శతకము. 
గురువు : శృంగేరీ మఠాధిసతి శంకరాచార్యులు, 


జగ్గకవిగా (పసిద్ధుడు. ఇతని తొత పేరు కూడా జ గకవియే. తల్లి పేరమ్మ, 
తండి అమ్మయ. వీరి ఇంటి పేరు “సన్నిధానము' అని కొందరు భావిస్తున్నారు. 


ఇతడు విద్వత్క-వి. స్వతం|తంగా కొన్ని శ్లోకాలను రచించి తన రచనలలో 
య 
పొందుపరిచి వాటికి తెలుగులో వివరణం |వాశాడు, (య,.వా.చ-78; శ.క.చ_700) 
సన్యాసమ్మ కథ 
కర్త ౩; తలియదు. 

కరుణ రసాత్మక జానపద గేయం. ఈ కథ విశాఖ ముడలానికి సంబంధించి 
నది. అక్కడ ఈమెకు ఇప్పటికీ పూజలు జరుగుతుంటాయట. అత్తగారి ఆరడి, తోడి 
కోడం|డ ఈర్ష్యాసూయలను సహించి భర్తతోపాటు సహగమనం చేసిన సతి వత 
సన్యాసమ్మ. సమిషి కుటుంబంలో సాధారణంగా స్త్రీలుపదే బాధల్ని చక్కగా చి తించాడు 

రం 

కవి, 


దివిలికట్లు (గామానికీ చెందిన దాల్నాయుడు, లక్ష్మ్మమ్మలకు ఏడుగురు మగ 
పిల్లల తరువాత పుట్టిన కూతురు ఈ సశ్యాసి. సన్యాసి పుట్టగా నే తల్లి చనిపోయింది. 
తంగడి ద్వితీయ వివాహం చేసుకుంటాడు. సన్యాసమ్మ అన్న పీరు రామన్న. - అతడే 
సన్యాసమ్మను పెంచి పెద్ద చేస్తాడు. వీరి మేనత్త దాలమ్మ. దాలమ్మకు చెంచన్న అనే 
కుమారుడున్నాడు. ఇతనికి సన్యాసమ్మ విచ్చి పెళ్ళి చేస్తారు. వివాహ సమయానికి సన్యా 
సమ్మ చిన్నపల్లి కాబట్టి కొంతకాలం అన్నగారి దగ్గర ఉంటుంది. అన్నగారు ఇంట్లో 
లేని సందర్భంలో పినతల్లి ఈమెను ఆరడి పెడ్తుంది. (సన్యాసమ్మకు పుట్టుకతోనే కొన్ని 
వింత శక్తులు జానపదులచేత (పసాదింపదిడ్డాయి.) ఆమె తన అద్భుత శకులు [1పవర్శించి 
పినతల్లి ఆరళ్ళను ఎదుర్కొ౦టుంది. కాని, ఎక్కువకాలం అక్కడ ఉండలేక ఆత్త 
గారింటికి బయలు దేరుతుంది. 


దాలమ్మ కొంతకాలం సన్యాసమ్మను చాలా _పేనుగా చూస్తుంది. సన్యాసమ్మ 
అన్నగారె న రామన్న (శ్రీమంతుడు. కౌబిట్ట చెల్లె లికి ధన ధాన్యాలను, 26 [గామాలను 
రా ఠి ౧ 


1188 తెలుగు సాహిత్య కోశము 


అరణంగా ఇచ్చి పంపుతాడు. ఇంతలో చెంచన్న మచిలీ బందరులో ఇంగ్లీషు వారి 
సైన్యంలో చేరతాడు. 

సన్యాసమ్మకు సూరమ్మ, సుబ్బమ్మలు కోడి కోడం|డు, ఈర్ష్యాణవులై అత్త 
గారిశో చాడీలు చెపుతారు. అవి వినగా వినగా కొంత కాలానికి దాలమ్మకు సన్యాసమ్మ పై ప్‌ 
కోపం వచ్చి ఆమెకు అరణంగా వచ్చిన ధనాన్నంతా లాగుకుని ఇంటి పనులన్నీ అంట 
గట్ట బాధిస్తుంది. (సన్యాసమ్మ ఇక్కడ కూడా తన "అధ్భుత. శ కులు . [పథర్శిస్తుంది 
అత్తగారు ఎన్ని ఆరత్ల పెట్టినా ఓర్పుతో సహిస్తుంది.) 

చివరకు అతగారి ఆరళ్ళు అధిక మై, పన్యాసమ్మ ఆత్మ రూపంలో భర్తను 
కలసి తన బాధలను చెప్పుకుంటుంది. భర్త ఇంటికి తిరిగి వస్తాడు. మొదట దాలమ్మ 
చెప్పిన చాడీలను నమ్మి భార్యను దండించాలనుకుంటాడు. కాని తరువాత భార్య ద్వారా 
నిజం తెలుసుకుని బాధపడతాడు. అన్నగారికో పోట్లాడి వేరుపడతానంటాడు. అన్నను 

ంపలేక చివరికి తానే ఆత్మహత్య చేసుకుంటాడు. సన్యాసమ్మ 'సహగమనానికి సిద్ద 

పడుతుంది. 


అ కాలంలో సహగమనం చేయడావికి మచిలీ బందరులోని దొరల అజ్ఞ తీసుకో 
వాల్చి ఉందె. దొరలు సాధారణంగా అనుమతించరు. (ఇది అన్ని జానసద గాథల్లోనూ 
సామాన్యాంశం.) సన్యాసమ్మ దొరల ముందర తన అద్భుత శక్తులు (పదర్శించి వారి 
అనుమతితో సహగమనం చేస్తుంది. రామినాయుడు చెల్లెలికి గుడి కటిసాడు. అప్పటి 
నుండీ సన్యాసమ్మకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ కథలో అక్కడక్కడ అద్భుతరసం౦ కనిపించినా, ఆదినుంచి అంతం వరకు 
కరుణ మే మె (ప్రధానంగా పోషింపబడింది. (తె.జా.వాా 


సపకాండ రామాయణమ్‌ (సం) 


స 


నామాంతరం : విశేషణ రామాయణమ్‌. 


కర్త గ నెల్లూరి రాఘవకవి. 
(ద. దే.వా- 259) 
పప పదులు 
కర్త : శ్రీనివాస దేశికులు. 


రచనా కాలం : [కీ శ. 168 వ శతాబ్దం. 
౦ ఏ సురప్పరం సంస్థానం. 
దావిడ భాషలో “ఆండాళ్‌” రచించిన ముప్పది పాశురముల (తిరు 
ప్పా మశ అనుసరణ. ఇవ ముద్దుపళనివిగా మొదట ము దింపబిడ్డాయి. శ్రీ బులుసు 
వేంకటరమణయ్య విశేష పరిశోధన చేసి అవి శ్రీనివాస దేశికుల వారివని నిర్దారించారు. 
(ద. దె.వా-270; శారదాధ్వజ౦-25 4) 


6 ర 


సపవిధ కవులు 


కాన్య లక్షణకారులు శవులను ఏడు విధాలుగా చెప్పారు. వివేకి, వాచకుడు, 


పాచీన సాహీత్యము 1160 


రౌచికుడు, అఆర్జికుడు, శిల్పి, భూషణార్జి, మార్చవకవి,. అప్పకవీయంలో ఈ విభాగ 
ముంది. 


గణవర్శ శబ్దార్ధ గుణదోషాలు పరికించి కవిత చెప్పేకవి వివేకి. అన్నుపాస 
పదబంధ నియమాలతో కృతి చెప్పేవాడు వాచకుడు. మృదు మధురములై న పలుకులను 
కార్చి కావ్యం చెప్పేకవి రౌచికుడు. చిన్న చిన్న శబ్దాలలో అతి విపులమైన ఆర్ధాన్ని 
ఇమిడించే కవి ఆర్థికుడు. యమకాలంకారాలను ఎక్కువగా చెప్పేవాడు శిల్చకుడు. అలం 
కారాలను రచనలో పొందుపరచేవాడు భూషణార్జి, సరళమైన పదాలతో రసాత్మకంగా అర్థ 
విస్ఫురణ కలిగించవాడు మార్హవకవి. వీరిలో ఠొచిక, ఆర్టిక, మార్చవ కవులు మాతమే 
ఉత్తమ కవులనీ వారి కవిత్వమే శేష్టమైనదనీ పండితులు భావించారు, 


కవి|తయ కపులలో నన్నయభట్టు రౌచికుడు. తిక్కన ఆర్థికడు. ఎరా 
_పిగ్గడ మార్షవ రవి, (కావ్యాలంకార సం|గహం 


సప శతి 
ఏడు వందల వద్యాలున్న కావ్య భేదం. (అప్పక వీయం) 


స పశతీసారటీక (సం) 
కర్త ఏ చూ. పెదకోమటి వేమారెడ్డి. 


నామాంతరం : భావదీపిక. 


ఇది హాలుని గాథా సప్తశ్షతికి వ్యాఖ్యానం. హాలుడు సంకలనం 
చేసిన 7600 గాథల నుంచి ఒక నూరు గాథలను మాతం ఎంచుకొని పెదకోమటి వేముడు 


వ్యాఖ్యానించాడు. (౮. రౌ, చ.) 


సప సంతానములు 

స ప సంతానాలలో కావ్యం ఒకటి. తనయుడు, తటాకము, కావ్యము. నిధా 
నము, తమను వనము,భూ దేవస్టాపనము అనేవి సప్త సఎతొానాలుగా |వసిద్ధిపొందాయి, 
“తనయుడు” అనేదానికి బదులు శస తాలు వేయించడా”న్ని కొందరు [గహాస్తున్నారు. 
పైపుణ్యకార్యాలు చేయడంవల్ల ఉత్తమ లోకాలు [పా ప్రంచడ మేకాక తమ పేరు లోకంలో 
చిరస్థాయిగా నిలిచి ఉంటుందనే భావంతో చాలమంది సప్త సంతాన (పతిష్టపట్ల శ్రద్ధ 
చూపారు. కావ్యం రాయడం-రాయలేకపో తే కవులను పోషించి వారిచేత కృతి రాయించి 


అంకితం పుచ్చుకోవడం సర్వసాధారణ మైంది. కృతి సప్త సంతానాలలో ఒకటి కావడం 
సాహి త్యాభివృద్లికి దోహదం చేసింది. 
a 
సపారవ సంగమాహాత్మ్యము 
అవ పప 
నామాంతరం ; చూ. సాగర సంగ మాహాత్మ్యము, 
కర్త “౨ కూచిమంచి తిమ్మకవి. 


1170 తెలుగు సాహిత్య కోశము 


సథొాపతి వచనము 
రచనాకాలం : |క్రీ. శ. 15650 కావచ్చును. 
కర్త : తెలియదు, 


దీనిలోని విషయాలు సమయస్ఫూరర్తికి దోహదం చేస్తాయి, “సభాపతి ఎట్టి 
వాడుగా నుండవలెను” అనే నర్ణనతో ఈ రచన |పారంభం అవుతున్నది. అందుకే సభా 
పతి వచనమని దీనికి పేరు. రాయవాచకంలో దీనిలోని ఉదాహరణలున్న వి. తామరపల్లి 
శరణు మంతి రచించిన సభాభిరామమే ఈ సభాపతి వచనమని కొందరి ఆధి పాయం. 


ఈ [గంథంలో ఇరువది పాసలు_ఏబది యతులు చెప్పబడినవి, 
(వ. వా_శీ2) 
సభాపర్ష్జము 
కర్త : బాలసరస్వతి (చూ). 
ద్విపద భారత భాగము. ద్విపద భారత కవి తయంలోని వాడైన బాలసరస్వతి 
రచించిన సభాపర్వం. సరళమైన శైలిలో ఉంది. (ద. దే. వా_872) 


సభాభిరామము (అలభ్యం) 
రచనాకొలం : (వీ, శ. 18వ శతాబ్దం, 
కర్త i తామరసల్లి శరణుమం (తి. 
వచనకావ్యం. కవి పుత్రుడైన తమ్మయ ఈ _గంధథాన్ని పేర్కొన్నాడు. 
(క. స_282) 


సభారంజనమ్‌ (సం) 
కర్త : నీలకంఠ దీక్షితులు. 


దీనిలో రాజసభలలోని సభ్యరంజన రీతులు, రాజనీతులు ఊన్నాయి. 
(కె. వి. స_6) 


నభారంజని 
కర్త : చూ. వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేందులు (1892-82). 


సంగీత నాట్య సంబంధియైన |గంథం. నాయికానాయక, రస సంగీత తాళ 
హిందూస్థానీ రాగతాళ నా ట్యాభినయ శబ్ద వాద్య పాండిత్య రహస్యాలనే ఎనిమిది |పకర 
కాలు ఇందులో ఉన్నాయి. (ఆం. సం, సా_482) 


నమపదాలు 
రచనా విశేషం. ఇవి యక్షగానాలలో [సయుకౌలు, వీటిలోని పాదాలు సమత 
కలిగి అంత్య (వాస విశిష్లాలి ఉంటాయి. తిరుమలకి చిత్రకూట మాహాత్మ్యంలో 
ఈ పదాలున్నాయి. (య. వా. చ_277) 


(పాచీన సాహిత్యము 1171 


సమయలేఖిని 
నామాంతరం : సమసమయలే ఖిని. 
ఒక విద్యా విశేషం. సంస్కృత శ్లోకాలుగాని, తెలుగు పద్యాలుగాని నిర్దిష్ట 
సమయంలో చెప్పడం కవి (పతిభకు తార్కాణం, సాధారణంగా గడియకు నూరు పద్యాలు 
చెప్పడం అనేది నియమం. 


“ఘటికా శత్యగంథ కల్పన” అనేది కూడా ఇందులోని భాగమే. | గంథ 
మంచే ముప్పది రెండక్షరాలు గల లోక రచన. అడిదం సూరకవి, గణపవరపు వెంకట 
కవి మొదలై న వారు ఇలాంటి విద్యలలో దిట్ట్లలు. శ్తీలతో దక్షికాం[ధ యుగంలోని 
రామభ|దాంబ, రంగాజమ్మ మధురవాణి ఈ విద్యలకు సేరుపొందారు. మధురవాణి ఘటి 
కార నిర్మిత శతలళ్లోకి, (ద.దే,వా. - 14) 


సమవాకారము 

ఇది దశవిధ రూపకాలలో ఒకటి, దీనిలోని ఇతివృ త్తం |పభ్యాతము, అంకాలు 
మూడు. పసిద్దులయిన దేవదానవులు వం డెండుగురు నాయకులు. సము[ద మథనం తో 
వాసుదేవాదులకువలెనే వీరికి వేరు వేరు [ప్రయోజనాలు ఉండవచ్చు.దీనిలో వీరముఅంగిగాను 
మిగిలినవి అంగాలుగాను ఉంటాయి. వృత్తులన్నీ ఉంటాయి. అవమర్శ సంధిగాక మిగిలిన 
నాలుగు సంధులు ఉపయోగించవచ్చును. |పతి అంకంలో కపటము, శృంగారము, ఉప 
ద్రవము అనే మూడింటివి వర్జించాలి. దీనిలో 88 గడియల కాలం |పమాణము, వీథ్యం 
గాలను యథాలాభంగా [వాయాలి. ఆంటే బిందు (పవేశకాలను విధించకూడదని, |ప్రస్తావ 
నాదులను (వాయవచ్చునని భాపం. (కె.వి,స_6) 


సమ సమయ లేఖిని . 
నామాంతరం : సమయలేఖిని (చూ). 


సమస్యా పూరణము : చాటువులు 

సాహితీ వినోదం.దీనినే పాదపూరణం, పద్యపూరణం అని కూడా అంటారు 
కవి [పజ్జను పరీక్షించడానికి పండితులిచ్చే పద్యభాగాలను “సమస్యలు” అంటారు. ఒక 
శ్లోకంలో గొని, వద్యంలోగాని ఒకపాదం ఇచ్చి తక్కిినది పూరించమనడం 
పండిత గోప్టులలో తరచుగా ఉండే వినోదం. అతి [పాచీన కాలం నుంచి తెలుగుదేశంలో 
కవి పండిత పరీక్షా సమయాలలో ఈ (ప్రక్రియ చాలా విశిష్టంగా ఉండేది. రాజులో, 
మం తులో, కవులో, పండితులో, విదుషీమణులో ఎదుటి వారికి సమస్య లివ్వటం, 
.ఆ సమస్యలను సమయస్ఫూర్తితో అతి చాకచక్యంగా ఎదుటి వ్యక్తులు పూరించటం 
పరిపాటి. 

సంస్కృత, పాకృతాది అష్ట భాషలలోను ఈ సమస్యాపూరణాలు జరుగు 
త్రండేవి, ఈ |ప్రక్రియ తెలుగు సాహిత్యంలో చాటు పద్యాల ద్వారా ఎక్కువగా తెలు 
స్తున్నది. ఈ కోవకు చెందిన చాటువులు సాహిత్యంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. 


1172 తెలుగు సాహిత్య కోశము 


పుదుక్కోట సంస్థానంలో నడచిన సమస్యా పూరణాలు “కవి జనో జీవని” అనే. 4 
[గంథంగా |పకటింప బడ్డాయి. (చాంప.ర.) (ద. దే.వా-6) 
సమాన కుసుమావళి 
కర్త ఏ నడిమింటి సర్వ మంగశేశ్వరళశా స్త్ర. 
సంస్కృత భాషా పరిచయం కోరే విద్యార్థుల కోసం |వాసిన లఘు గంథం. 
దేశంలో చాలా వ్యాప్తిలో ఉంది, (చా.స.మం_98) 
సమిక్ష 
కావ్య పరిభాష. ఒక విషయాన్ని పూర్వ్వో తర పక్షాలతో కూలంకషంగా విమ 
ర్మించడం. భాష్యాన్నే మరింత చక్కగా చేసినట్ల యితే ఆది సమీక్ష అవుతుంది. 
(చూ, భాష్యము 
సమీర కుమార విజయము 
కర్త : పుష్పగిరి తిమ్మన, 
అంకితం : (శ్రీరామునికి 


ఏడు ఆశ్వాసాల |పబంధం. హనుమంతుని కథ. కవికి (శ్రీరాముడు స్వప్నంలో 
కనబడి ఈ కావ్యాన్ని అంకితం కోరాడట. పురాణేతిహాసాలలో అక్కడక్కడా హను 
మంతుని గురించి చెప్పబడిన విషయమంతా సేకరించి సమ|గంగా కవి ఈ కావ్యంలో 
పొందుపరిచాడు. రసోచిత వర్ణన లు, చిత కవిత్వ [ప|క్రియలు, చమత్కారంతో కూడిన 
కవి సమయాలు, కావ్యం తట కోకొల్లలు. ఇందులో నిరోష్ట్య దండకం ఒకటి 
ఉంది. (ఆవ |ద్ర_10-144) 


సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు 
కొలం : 2. శ, 16 వ శతాబ్దం, 
సలం : మధుర. 
చనలు ఏ జై మిని భారతము,. అహల్యాసం! క్రంచసము, నారరగదో చరి!త, రాదికా 
సాంత్వనము. 
సమకాలీనులు : శేషము వేంకటపతి, బుణిగె కృష్ణకవీందుడు, 


మీనాక్షి నాయకుని పుతుడు. మధుర పాలకుడైన విజయరంగ చొక్క 
నాధుని (170632) ఆస్టానంలో తంగడీ. కొడుకులు ఇరువురూ దండనాయకులుగా, 
సోమాజికులుగా ఉండేవారు, ఇతడు ఏదై నా చిన్న సంస్థానానికి పాఠెగారు అయి ఉండ 
వచ్చును. శేషము వెంకటపతి, కృష్ణకవీం[దుడు ఈ కవి వంశవర్దనం చేశారు. 
సరళమూ, సు[గాహ్యమూ అయిన వచనరచన ఇతని కాలంలోనే మొదలైంది: 
ఈ రచన కొంత. విలక్షణతను సంతరించుకొని ఉండటం గమనించవచ్చును. ఇతడు 
రచనలో ఎక్కడా అరసున్న వాడలేదు. “నేను” అనదగిసచోట “తాను” అనడం, 
“చెప్పెను” అనడానికి బదులు “పలుకరించెను” అనడం, ఇతని (గంథాలలో కనిపి 


పాచీన సాహిత్యము 117 


సాయి. ఇవి అనాటి భాషాధోరణులను (పతిబింబిస్తున్నవి. “ధర్మనందనుడు” అనే 
దాన్ని " ధర్మనంద్దనుండ్డు " గానూ “యుద్ధంబున” అనేదాన్ని “యుద్ధం బ్బున” అనీ 
[వాయడం నాటి అలవాటు. ఇందులో (పతి విలేఖకుల సవరణలు కూడా కొన్ని చేరి ఉం౦డ 
వచ్చును, 
సముద మథన నాటకము (అలభ్యం) 
కర్త * విజయరాఘవ నాయకుడు (చూ. 

తంజావూ ఓ నాయకరాజుల కాలంలో నాటక [పదర్శనలు హెచ్చుగా జరుగు 
తుండేవి. [(పదర్శన కోసం పురాణాలలోని ఘట్టాలను నాటకొలుగా మలిచి [వాయడం 
ఎక్కువ [పచారంలో ఉందేడి. ఇదీ అటువంటి రచనే కావచ్చును. (ద.దే వాొ_88) 


సము దాల తిరుమలాబార్యులు 
కాలం : కీ. శ. 17 వ శతాబ్ధం౦. 
స్ధల న నల్గొండ జిల్లా. 
సాహి త్యాచార్యుడు.కృతిభర్త. ఇతని శిష్యుడైన పొనుగోటి జగన్నాథరాయలు 
రచించిన “కుముదవల్లీ విలాసం” ఇతనికే అంకితం, (ఆరుద-11.282) 
సము, దాల రామానుజాచార్యులు 
కాలం ; (కీ. శ. 18 వ శతాబ్దం. 
స్థలం : కరీంనగర్‌ జిల్లా కోరుట్ల. 
రచన : సుశీలో పాఖ్యానము. 
నివరాలు తెలియరా లేదు. (క.స. 201) 


సరస హృదయానురంజనము 
కర్త : ములుగు పాపయారాధ్యులు. 
ము దణకాలం౦ం : డీ. శ. 1002. 
అయిదాశ్వాసాల మిశకావ్యం. కొడిమెల రాజలింగాచార్యులు దీని (పతిని 
సంపాదించారట. కుమారస్వామి వివాహాది పృత్రాంతాలతో ఉన్న ఈ [గంథంలో సుమారు 
'వేయిపద్యాలున్నవి. వరంగల్లు శై వ్మపచారిణీ [గంథమాల వారు పచురించారు. 
(ఆం.సా.ప,ప-20- 1) 
నరసాంధ వృత్త రత్నాకరము 
కాలం : కీ. శ, 19 వ శతాబ్ది. 
కర్త; వెల్లలూరి లింగన మంతి. 


ఇది లక్షణ (గంథం. అము(దితం, (కవిజినా్యాశయం పీఠక_వావిళ్ళ) 
సరస్వతీ కల్యాణము 
కర్త : నివర్తి శేషాచలవతి. 


1174 తెలుగు సాహిత్య కోశము 


కాలం : (కీ. శ, 17వ శతాబ్ది, 


ఈ నొటకం శాహారాజ [పణీతం అని అవతారికలో ఉంది. అయితే కథా 
క్రమం చెప్పేచోట ద్విపదలో, శేషాచలపతి శాహవిభుషేర వహీని దై వార | వాసినట్లు 
ఉంది, అనేకులు దీన్ని శేషాచలపతి కృతిగానే అంగీకరించారు. 


సరస్వతీ చతుర్ముఖుల పరిణయగాథ కొన్ని మార్పులతో ఉంది. 
(ద.దే.వా-211 


నరన్వతీ, చతుర్ముఖుల లీలా కేళి 
ఈ ఘట్టం పింగళి సూరన్న కళాపూర్ణోదయంలోనిది. తెలుగు సాహిత్యంలో 
అపూర్వమైన కల్పన. మధురమూ, మార్ల్షవమూ అయిన [పేమ స్వరూపాన్ని కవి 
ఇక్కడ వర్ణించాడు. [పకృతిని పాతల జీవితంతో కలిపి చెప్పటం ఈ ఘట్టంలోని 
(పత్యేకత. రంగం సరోవరం. నరన్వతి, | పణయ కోపంలో అటు తిరిగి పడుకొన్నది. 
ఆమె ముఖచం[ద మండలం ఆ కాసారంలోని మణీ _స్టంభంలో [వతిబింబంగాకనిపిస్తుంది. 
[దిహ్మ దానిని చూసి కొంత సేపు ఆనందించి, సరస్వతి కోపం తీరకపోతే _ చెట్టుమీద 
_ ఉన్న చిలుకను సలకరించి ఒక కథ చెప్పమంటాడు. చిలుక |బహ్మనే ఒక కథ చెప్ప 
మని తిరిగి అడుగుతుంది. 


[బహ్మ అప్పుడు జరిగిన శృంగారలీలను ఆన్యాపదేశంగా ఏదో కథ చెప్పి 
నట్లు వివరించడం మొదలు పెట్టాడు. 


కాసారపురంలో ఒకరాజు, అతని పేరు కళాపూర్ణుడు. (ముఖ చం దుడు, 
అతడు స్వభావువిచే (స్వభావముచే) ఒక ఎ్యరని మణి శలాకను (పెదవిని విల్లును 
(కనుబొమలను బాణములను (చూపులు) సంపాదించి సరిరాజులందరినీ జయించాడు. 
ఇట్లా (దిహ్మ చెబుతూ ఉంటే _ సరస్వతి చిరునవ్వుతో చిలుకను పలకరించి _ ఆ కళా 
పూర్ణుడెవరో, ఆతని తల్లి తం[డులెవరో అడగమంటుంది, [బహ్మ చమత్కారంగా 
అతని తం|డి “సుముఖాస త్తి, తల్లి మణీ స్తంభుడు” (స్తంభ శబ్దం పుంలింగం కనక 
దానిలో [సతిబింబితం అనటం) అనగానే వాణి చిరునవ్వు నవ్వి, “జనని మగది” “జన 
కుడు” “అడువాడు” ఎట్లా పొసగుతుందంటూ, ఆరాజు ఎమయ్యాడని (పళ్ళ్నిస్తుంది. 
సరస్వతి |పసన్నవదనంతో అడుగగానే | బహ్మ మరికొన్ని సంగతులుచేర్చి కథ చెప్పటం 
మొదలు పెడతాడు. వెంటనే సరస్వతి గహించి అప్పటి తమ కామకేళినే చెపుతున్నాడని, 
అదంతా తనకు తెలుసునని, హృదయ |పమోదంగా అన్నది. 


= 


వై ఘట్టం కళాపూర్ణోదయంలోని కథకు ఆయువుపట్టు. ఈ సన్నివేశంలోని 
సరస్వతీ-చతుర్ముఖుల, చర్యలు, సంభాషణలే మహత్తర కావ్యంగా విస్తృత పరిణతిని 
పొందాయి. ఇందులోని చిలుకయే కలభాషిణిగా, తరవాత మధురలాలనగా జన్మించింది. 
(కళాపూర్ణోదయం పీఠిక-కట్టమంచి) 


పారీన సాహిత్యము 1175 


సరస్వతీ బాయి 
కౌలం : (కీ.శ. 10వ శతాబ్ది పూర్వార్దం. 
స్థలం * మదరాసు కావచ్చును. 
రచన : పాకశాస్త్రము. (వచనము) 


ఈమె రచించిన పాకశాస్త్ర విషయాలను కల్నల్‌ మెకంజీ దోర పండితుడైన 
కావలి వేంకటరామస్వామి ఆంగ్ల భాషలోకి పరివర్తనం చేశాడు. దీని [పతి (బిటీషు 
మ్యూజియం |గంథాలయంలో ఉన్నదట. (క. స. 288; వ.వా. 64) 
సరస్వతీ విలానమ్‌ (సం) 
కర్త ఏ లొల్ల లక్ష్మీధరుడు, 
ధర్మశాస్త్ర గంథం. రిక్ష్మీధరుడు దీనిని | వాసి, పతాపరు[ద గజపతి పేరు 
పెట్టాడట. (తె. వి.స-4) 
సరిగమల పద్యాలు (చాటువులు 
పద్యాలలో “సరిగమ పదని”అనే ఏడు ఆక్షరాలు వచ్చేటట్లు కవులు పద్యాలు 
చెప్పారు. “మాపని నీపని గాదా?” మొదలగు పద్యాలు చాటువులుగా సిద్ద మైనవి. 
ఈ కవుల వివరాలు తెలియవు. (చా. ప. ర) 
సర్పపుర మాహాత్మ్యము 
కర్త ఏ కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : సర్పపురంలోని భావనారాయణ స్వామికి. 


రచనాకాలం : (కీ. శ. 1704 (పాంఠం, 
ము దణకాలం : 19040. 


మూడాళ్వాసాల కావ్యం. గోదావరీమండలంలో కాకినాడకు రెండు మైళ్ళదూరంలో 
ఉన్న సర్పపుర క్షేతమాహాత్మ్యాన్ని తెలిపే కథ, దీనికిమూలం [బహ్మవై వర్త పురాణంలో 
ఉన్నదట. సర్పపరంలోని మూడు సరస్సుల (అనంత, నారద, ముక్తి కథలను కవి 
చక్కని |పౌఢరీశిలో చెప్పాడు. సర్పవరం చదేవస్థానంవారు ఈ కావ్యాన్ని “శ్రీ సర్ప 
పుర మాహాత్మ్యము” గా ముదించారు. (సొ, ప, ప, 1048) 
సర్జంకష వ్యాఖ్య (నం) 
కర్ర ఏ కోలచల మల్లి నాథసూరి. 
సంస్కృతంలో మాఘుడు |వౌసిన “శికుపాలవధ” కు మనో హర మైన వ్యాఖ్య. 
(తె, వి, స_4) 
సర్వకామదా పరిణయము 
కాలం : (కీ. శ. 19 వ శతౌద్ది పూర్వార్థం. 
కర: చూ. శిష కృషమూరి శాస్ర్రీ* 
చీ ట ణ ఖత 


1178 తెలుగు సాహిత్య కోళము 


అంకితం : కాకర్ల పూడి వేంకటకృష్టరాజుకు. 
కవి రామచం|దపురం జమీందారుల ఆస్థాన విద్వాంసుడు. కాకర్ల పూడి 
వేంకటకృష్ణరాజు చేత సన్మానింపబడి వారికి అంకితమీయవలెననే తలంపుతో ఈ రచన 
చేశాడు. పిండి|పోలు లక్ష్మణకవి కపట[పబంధం వలన ఈ కృతి సమర్పణ ఆగిపోయిం 
దనీ, కవికి అవమానం జరిగిందనీ ఒక గాధఉంది. కాని కృతిసమర్పణ నిర్విఘ్నంగా 
కొనసాగిందని, కృతిభర్త కవిని విశేషంగా గౌరవించారనీ కొందరు [వాశారు. ఈకావ్యం 
పిల వసుచరి[ తగా (వసిద్దిపొందింది. (ఆం. సం. సా_520, 928) 
౧ యు 
సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు 
కాలం : (కీ. శ, 18 వ శతాని. 
(యఖ 
రచన ౩ సారంగధర చర్మిత (యక్షగానం). 
విశిష్టత: రాచకొతిడ_ దేవరకొండ రాజ్యాల నేలిన పద్మనాయక వంశీయుల్లో 
ముగ్గురు సర్వజ్ఞులున్నారు. వారి అందరి తల్లులూ పోచమదేవులే ! ఈ సర్వజ్ఞుని త ల్లి 
కాచమదేవి. 
ఇతడు ఆగమ ప్పరాణేతిహాసవేది. వీణాది సంగీత విద్యా వినోది. సనాతన 
“గాన శాస్త్ర పదింధకర్తల కరుణ వడసి"సారంగధర చరిత |వాశాడట, ఈయక్షగానం 
అము దితం. (మ. మా.) 
సర్వజ్ఞ సింగభూపాలుడు 
కాలం : (కీ.శ. 14వ శతాబం౦ 
(౧) 
స్ధలం * రాచకొండ. 
రచనలు : 1. రనార్హ వ సుధాకరమ్‌ (సంస్కృత అలంకార శాస్త్రం) 2. సంగీత 
సుధాకరమ్‌ 8. కందర్చనంభవమ్‌ (భాణం_ఆలభ్యం) 4. కువలయావళి 
(సంస్కృత నాటిక) (నామాంతరం_రత్న పాంచాలిక) 
రాచకొండ రాజధానిగా రాజ్యంచేసిన పద్మనాయక [పభువు (188400). 
ఇతని రచనలలో కందర్ప సంభవము తప్ప అన్నీ లభ్యాలు, రసార్థవ సుధాకరమ్‌ మూడు 
విలాసాలు (భాగాల్ఫున్న నాట్యాలంకార శాస్త్ర [గంథం. రసభావనాట్య విషయాలను 
లక్షణోదాహరణలతో సహా వివరించాడు. స్వయంగా కొన్ని రూపక  భేదా 
దాలను కూడా [వాళాడు. సంగీక సుధాకరం శౌర్‌ జ్ఞడేవుని సంగీత రత్నాకరానికి 
వ్యాఖ్యానం. ఇతని ఆస్థానంలో విశ్వేశ్యరకవి, పశుపతి పండితుడు, పశుపతి నాగనాథుడు, 
'ఆమరకోళశ వ్యాఖ్యాత బొమ్మకంటి అప్పయామాత్యుడు, శాకల్య మల్లి భట్టు, అతనిని 
ఓడించిన వేదాంత దేశిక వరదాచార్యుడు ఉండేవారు. ఇతడు పాండితీ (వకర్ష గల రాజ 
కవి. మొదట శై వుడు. తర్వాత వై స్టవుడై వైష్ణవాన్ని ఆదరించాడు. సంస్క్ఫూతం 
లోని అలంకార, నాట్యశాస్త్ర (గం థాల్లో ఈ కవి రచించిన “రసారవ సుధాకరా”నికి, 
aa) ల 


పాచీన సాహిత్యము 1177 


సంగీత సుధాకరానికి విశిష స్థానముంది. తెలుగులో ఇతని కువలయావళి నాటకానికి చాలా 
అనువాదాలున్నాయి. 


ఈ రేచర్ల వెలమ (ప్రభువును కీ ర్రిసూ కొన్ని చాటువులున్నాయి. ఈయన 
రణ విజేతయైన తరవాత “రణముకుడుప్ప” (ప్యకియ నెలా చేశాడో చొటు వొకటి .విప 
రించింది. ఈయన సుకవుల పాండిత్యాన్ని మెచ్చుకొని ఉన్నత సత్కారాలతో వారిని 
గొరవిఎచి పం పేవాడట, (ఆరుుద-8 4) (చా.ప.రు) 

సర్వతోభద (సం) 
కర్త ఏ కంచం యల్ల యార్యుడు. 
ఈ పుస్తకం |వాసినట్టు కవి స్మృతి కదంబంలో చెప్పాడు. (తె.వి,స_4) 
సర్వదర్శన సం గహమ్‌ (సం) 
కర్త: విద్యారణ్యుడు, 
('తె.వి.స_4) 
సర్వ దేవుడు 
కాలం : (కీ. శ. 058 పాంతం. 
రచనలు : ఆదిపరాణము, విరాటము, 


ఇతడు కన్నడంలో పొన్నకవి అని పేరు పొందినవాడట. ఇతని తెలుగు రచ 
నలు ఆలభ్యాలు. ఎడపాటి ఎరన ఇతన్ని స్తుతించాడు. వేటూరి వారి |పబంధ రత్నా 
వళిలో ఇతని పద్యాలు ఉదాహృతాలు, (క.స_288) 
సర్వపథీన వ్యాఖ్య (సం) 
కర్త : కోలచల మల్లి నాథసూరి. 
సంస్కృతంలో “భట్టి "కావ్యానిక్‌ది మనోహరమైన వ్యాఖ్య, (తె.వి.స_4) 
సర్వమంగళా విభుత్వ స్థాపనమ్‌ (సం) 
కర్త ఏ చూ. పేరి కాశీనాథశాస్త్రి, 
(ఆం,సం.సా_427) 
నరకమంగ శ్రీియము 
కర్త : నడిమింటి సర్వమంగశేశ్వరశా స్త్రి, 
వ్యాకరణ గంథం. 
సర్వ మధురము 
రచన ఏ పాపయారాధ్యులు (చూ). 
అచ్చతెనుగు కావ్యం. అయోధ్యా నగర పాఠికుడై.న ఆంబరీషుని:తనయ శ్రీమతి 
మహా విష్ణువును సరిణయమాదిన గాథ ఇందలి సృృత్తాంతం. ఈ|గంథం. మూడు భాగాలుగా 


1178 తెలుగు సాహిత్య కోశము 


ఉంది, ఒకోభాగాన్ని ఒక్కో “విన్నపసము”గా కవి పేర్కొన్నాడు. మూడు విన్నపాలలో 
మొత్తం 520 పద్యాలున్నాయి. కవిత్వం మృదుమధురంగా ఉంది. వరంగల్‌ శైవ 
[పచారిణీ ముదాక్షరశాలలో ముదితం. (ఆం. సం. సా) 
సర్వలక్షణ శిరోమణి 
కాలం : (కీ. శ. 17 న శతాబ్ది. 
కర్త 2: గణపవరపు వేంకటకవి, 
లక్షణ|గంథం. ఇందులో పది ఉల్లాసాలు ఉన్నాయి. 68, 7, 8,9 ఉల్లాసాలు 
అలభ్యం. మిగిలినవి లభ్యాలు. ఒకౌక్క- ఉల్లాసం ఒకగంథంగా కనిపిస్తుంది, పేర్లు 
కూడా విడిగా ఉన్నాయి. మొదటి ఉల్లాసంలో అలంకార శాస్త్ర విషయాలు వివరింపబడ్డాయి. 
రెండో ఉల్లాసంలో “వెంక పేశాం[ధ నిఘంటువు” చెప్పబడింది. మూడోఉల్లాసం వ్యాకరణ 
విషయకం. దీన్నే “ఆం|ధకౌముదిగ అంటారు. నాలుగోఉల్లాసంలో ఛందో విషయాల 
విసరణ ఉంది. ఐదో ఉల్లాసంలో ౭వ అకార-నిర్భ్ణయం, పదో ఉల్లాసంలో కదిరూసకోళంగో 
చెప్పబడ్డాయి. అయితే పై వాటిలో రెండోఉల్లాసం మూడో ఉల్లాసం మాతమే 
ము|దితాలు. (ఛం. ప, కో (క, త_12_284) 
సర్వలకణ సారసం గహము 
రచనాకాలం : క్రీ. శ. 1740 (రౌ దిసంవత్సరం), 
కర్త ఏ; కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : కుక్కు. కేశ్వర స్వామికి. 


దీనికి “లక్షణసార సం్యగహం౦ం"” అని నామాంతరం ఉంది. చిితకవి పెద్దన 
కూడా “లక్షణసార సం|గహం“ అనే [గంథం |వాశాడు. దానికన్న ఇది భిన్నమనడానిశే 
దీనికి “సర్వలక్షణ సార సం|గహం”" అని వ్యవహారం కలిగింది. 

ఇందులో మూడు ఆశ్వాసాలున్నాయి. మొదటి అశ్వాసంలో భాషావిభాగం,. 
వర్ణాలు, కళలు, సంధులు, విభక్తులు: రెండో ఆశ్వాసంలో సమాసాలు, క్రియలు, 
విశేషణాలు, పాసలు, యతులు, కొన్ని శబ్బస్వరూపాలు; మూడో ఆశ్వానంలో రేఫ 
అకౌరములు వివరింపబడ్డాయి. ఛందస్సుకు సంబంధించినంతవరకు యతి పాసలే ఇందులో 
ఉన్నా పూర్వగంథాలలో లేని కొన్ని విశేషాంశాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా 
అలభ్య మెన ఎ|రన రామాయణంలోని కొన్నిపద్యాలిందులో ఉదాహరింవబడటం విశేషం. 
ఇది |పధానంగా వ్యాకరణ (గంథం, 


|పాచీనకవి [పయోగాలుండటం వలన లాక్షణికులు దీన్ని [పమాణ|గంథంగా. 
భావిస్తున్నారు. (ఛం. ప. కో (తె. వి..స-4_8 (5) 
సర్వలోకా శయము (అలభ్యం) 
కర్త? దోవయా .మౌత్వ్య్యుడు. 


(పాచీన సాహిత్యము 1170 


రచనాకాలం : Le: శ. 14 వ శతాబ౦. 
(శ) 
చాళుక్యరాజై న ఉపేం|దుని పోత్సాహంతో ఈ రచన చేసినట్లు కవి చెప్పు 
కొన్నాడు. 
సర్వలోకేశ శతకము (అలభ్యం) 
కర్త చూ. నెల్లూరి వీరరాఘవ కవి. 
దీనిని |వాసినట్లు కవి వసుంధరాపరిణయంలో చెవ్సుకొన్నాడు. 
(తె. వి. స_క్ర) (ద. దే. వా. 259) 
నసర్వశూన్య సహజా మనస్క నిరాలంబ మంజరి 
కర్త . తెలియదు. (రామకృష్ణమ్మ కావచ్చును.) 
కాలం: 18వ శతౌబ్రికి పూర్వం. 


ద్విపదకావ్య౦, పర బహ్మలక్షణము, సృష్టిస్టితి.పరిణా మములను చక్కగా, 
వివరి స్తున్నగంథం. సు బహ్మణ్యస్వామి అనేఅతను తన ఆత్మానుభవాన్ని ఉప దేశిస్తుం 
డగా, ఆతని శిష్యుడు దీవిని వాసినట్లు తెలుస్తున్నది. అశిమ్యడు రామకృష్ణమ్మ కావచ్చును. 
(ద్వి. సా, చ. 917) 
సర్వసిద్ధి వారు 

ఇది (పజ్ఞాపకర్ష ల సూచక మైన ఇంటిపేరు. ఈవంశీయులలోని పూర్వులెవరో 
ఆయా విద్యలలో, సామర్థ్యాలను (పదర్శి స్టే వారికి అదే ఇంటిపేరుగా వచ్చి ఉండవచ్చు 

నని ఒక అభి పాయం, భాట్టన్వంవారు, ఓనమంచివారు ఇలాంటి ఇంటిపేర్లు. 
(భారతి-మా_45-229) 


సర్వాంగ సుందరీ విలాసము 
కర్త : చూ. గిరిరాజకవి. 
అంకితం : శహజీకి 
యక్షగాననాటకం. సర్వాంగసుందరికీ శహాజీకి జరిగిన పరిణయం ఇతినృ త్రం 
ఇట్లాంటివి ఆనాడు సర్వ సాధారణంగా రాజుల గురించి ఆస్థానకవులు రచిస్తుండేవారు. 
ఇది శహాజీ కాలపు సాంఘిక ఆచారాలు, వేషభాషలు వి స్తరంగా తెలుపుతున్నది. 
(య. గా. సం, 8..పీఠిక_2) 
సర్వాయి పాపని కథ 
కర్త ౩, తెలియదు. 


జానపద చార్మితక గేయం. J. A. రెం?16 దొర సేకరించిన జానపద గేయా 
లలో ఈ గేయం మొదటిది. 


సర్వాయి పాపడు క్రీ. శ. 18వ శతాబ్దం (ప్రథమార్జానికి చెందినవాడు. ఈ 


1180 తెలుగు సాహిత్య కోశము 


గేయానికి సందింధించిన చార్మితకాధారాలు Historic landmarks of Deccan 
T. . Haig తోను, ఖాఫీఖాన్‌ చరితము (రెండవ భాగం) అనే ఫారసీ | గంథం 
లోనూ లభిస్తాయి. ఈ ఫారసీ |గంథంలో పాపని కథ సుమారు 1 "పేజీలలో వివరింప 
బడింది. ఆంధ దేశంలో [పచారంలో ఉన్న గేయాన్ని అనుసరించి సర్వాయి పాపని కథ 
ఈ విధంగా ఉంది. 


కథా నాయకుడు “బెలగాము”లో పుటి “తాటికొండిి”లో పెరిగాడు. ఇంటి 
“నాళనోళ్లు ”. వీరికి అవులను కాయడం కులవృత్తి. పాపడు పెద్దవాడైన తరువాత ఆత 
నిలో రాజ్యకాంక్ష పెరిగింది. తల్లి ఆయిన “సర్వమ్మ”ను హింసించి, ఆమె దాచిన ధన 
మంతా తీసుకొని సెన్యాన్ని పోగు చేసుకుంటాడు. గోల్కొండ, నెల్లూరు, బందరు, 
కడప, కందనూలు, మైసూరు మొదలగు కోటలను కొల్ల గొట్టడం అతని ఆశయం 

ఏర్పరచుకున్న సైన్యంతో పాపడు గోల్కొండను ముట్రడించి, ఏడు గడియలు 
యుద్ధం చేసి కోటను వశపరచుకుంటాడు. తరువాత ఏడు గడియల కాలం గోల్కాండ 
సింహాసనాన్ని అధిష్టించాడు. అతని ఆశయం సిద్ధించింది. ఆంతలో శ్యశువులు విజృం 
భిచడంతో, పాపడు తనకు ఓటమి తప్పదని నిర్ణయించుకొని బాకుతో పొడుచుకొని చని 
పోతాడు. ఇది కథ సారాంశం, 


పాపడు వీరుడు. స్వతం(త్రాభిలాషి. ఓరుగల్లునుండి గోల్కాౌ౦ండవరకున్న 
ప్రపష్నం. ఆందుకనే ఈ కథకు అంత పాముఖ్యం 


A 


తురుష్న రాజులకు సింహ 
లభించింది. 
అయితే ఖభాఫిఖాన్‌ చర్మితలో ఇతడు దుర్మార్లుడుగా, కూర్తిరుడుగా, ది౦ది 
పోటుగా వరించబడాడు. 
రం G 
పాపడు ఇస్తాము మత ద్వేషి. సా|మాజ్యాధికారాల మార్చు కాలంలో తెలం 
aa) 
గాణ పాంతంలో అల్లర్లు సృష్టించి, ము సిం రాజులకు కంటక మైనాడు. కాబట్టి మత 
పాక్షిక దృష్టితో అతడు చేసిన పనులను గోరంతలు కొండంతలు చేసి “థాఫీఖాన్‌ 
చరి[త”లో అల్లా వాసి ఉండవచ్చునని విమర్శకుల ఆధి పాయం, (తె. జా. సా 
సర్వేశ్వర చరితము 
చూ. సర్వేశ్వర మాహాత్మ్యము, 
సరే్వేశర మాహాత్మ్యము 
నామాంతరాలు : తోభ్య చరితము, సర్వేశ్వర చరితము, 
కర్త 2 చూ, పింగళి ఎల్ల నార్యుడు. 
అంకితం ఏ సర్వేశ్వరుడైన కీస్తుకు, 
కైె9 స్తవ మత సిద్ధాంతాన్ని (పతిపాదించే నాలుగాశ్వాసాల (సదింధం. శై వు 
డయిన. ఎల నార్యుడు తుమ్మురాయప రెడ్డి [పరణ కో ఈ రచన చేశాడట, (తె. వి. స_6) 
య "భే + 


[పాచీన సాహిత్యము 1181 


సర్వేశ్వర శతకము 
కర్త ఏ తెలియదు. 
తమిళ దేశంలో వెల్వడిన తెలుగు శతకం. రచన మ త్రేభ శార్దూల నృ త్రాలలో 
ఉంది. యథావాక్కుల ఆన్నమయ్య కృతికంచి ఇది వేరై నది. (ద. దే. వా_పీశిక-7) 
సర్వేశ్వర శతకము 
| కర్త న్‌ యథావాక్కుల అన్నమయ్య. 
రచనాకాలం : డీ. శ, 1242. 
విశిష్టత : వీరశైవ మత సం|పదాయానుసారంగా 188 పద్యాలున్నాలు. శైవ 
మతంలోని “దు స్తరభవోన్మాదం, “వీరభ క్రి' ఉంది. తీర్థ యాగతల నిరసనముంది. కవి 
తలో తత్సమ. తద్భవ శద్దాలెక్కువ. శై లి హృద్యం. ధార అనర్షళం .ఆన్నారుపండితులు. 
చక్కని పద్యాలు న్నాయి. అన్నీ యథావాక్కు లే. (ఆరు[ద-8) 
సవరం చిననారాయణ నాయకుడు 
కాలం : 17వ శతాబం, 
(త 
సలం : చెంజి. 
రు 
రచనలు : కువలయాశళ్వ చరిత. 
గురువు : శఠగోపముని, 
సవరం పెదనారాయణ నాయకుడీతని పెంపుడు తండి. జనక పిత (శ్రీరంగ 
రాయలు. సరన కవితా వైభవం గలవాడు. కథ చెప్పడంలో [కౌ త్తవనం చూపాడు. 
ఈ కవి కువలయాశ్వ చర్నితను తన పెంపుడు తం|డికే అంకిత మిచ్చాడు. చెంజి మండ 
లంలో కొంత భాగాన్ని ఈ నాయకులు పాలించేవారు. ఇతని కవిత్వం రసవంతంగా 


ఉంటుంది. (ల! 
సవరం పెదనారాయణ నాయకుడు 
కలలే HIT శశ తాద్దం (|కీ. శ. 1880 |పొంతం కావచ్చు.) 
స్ధలం * చెంజి మండలం, 


సమకాలికుడు : మట్ల అనంతభూపాలుడు. 
కువలయాశళ్య చరిత కృతిపతి, సాహిత్య పోషకుడు. మూడవ వెంకటపతి 
రాయలకు విశ్వాస పా(తుడుగా తుండీర మండలంలో కొంత భాగాన్ని పాలించేవాడు. 
ఇతని పెంపుడు కొడుకు సవరం చిన వెంకటసతిని తంజావూరు రాజు విజయ రాఘవుడు 
ఓడించి అక్కడ పందనల్లూరు కట్టించాడట, కువల యాశ్వ చరిత కృతికర్త చిన నారా 
యణ నాయకుడు ఇతని దత్త పుత్రుడు, (ఆరుద-11-148) 
సవిశేష నిర్వి శేష శ్రీకృష్ణ స్తవ రాజమ్‌ (సం) 
కరం వ నంబార్కుడు. 


[182 తెలుగు సాపాత్య కోశము 


సోోత (గంథం, (తె.విస_488) 
సస్యానందము 
కర్ణ : దోనయామాత్యుడు. 
కృతిభర, : సర్వసిద్ది (ఎలమంచిలి రాజధానిగా ఏలిన చాళుక్య [పభువు మూడో 
ఉపెందుడు. 


చంపూ కావ్యం, జ్యోతిషశాస్తారిన్ని కవితతో మేళవించి వానరాకడను, పోక 

డను, చక్కని పద్యాల్లో చెప్పాడు. నిత్యం [ప్రజలు వాడుకొనే కొన్ని మాటలున్నాయి, 

= రచన. దేశి పద్ధతిలో నడిచింది. కాళిదాసు “మేఘ సందేశం” లోని “ఆషాఢస్య్యపథమ 
దివసే” |పాముఖ్యాన్ని సుబోధకంగా ఈ కావ్యంలో కవి వివరించాడు. (ఆరుుద-4) 


నహ(న కంధర రామాయణము 
కర్న ౨ చూ. ముద్దు లక్షీ నారాయణ కవి, 
పౌరాణిక రచన. (ఆం,నం.సా_808) 
సహన ఘటాభిషేకము 
కొలం : (కీ.శ. 12, 15 శతద్దాల మధ్య కాలం. 
ఆంధ దేశంలో ఏ మూలనైనా క్షామ పరిస్థితులు సంభవిస్తే [గామ వాసులు 
ఆయా గ్రామాలలోని శివలింగాలకు శత ఘటాభిషేకంగాని, సహస ఘటా భిషేకంగావి 
చేయించి శివుని పూజించటం కద్దు. ఈ సంప్రదాయం మధ్యయుగాం[ధ దేశంలో ఎక్కు 
వగా కనిపిస్తుంది. దీనివల్ల వరుణ దేవుడు కరుణించి దేశాన్ని సస్యశ్యామలం చేస్తా 
డని ఆనాటి (పజలు భక్తి పూర్వకంగా విశ్వసించేవారు. 
(d.స-IMLV._142; తెలుగు_ఏ._జా_77) 
నహ సావధానము 
దూ. అవధానాలు. 


సహేతుక నీతిశాస్త్రము 
కర్త 2 వెలుగోటి సర్వజ్ఞకుమార యాచేం[దులు. 


సీత్తి సూ[తౌలు వివరించిన రచన. (ఆం.సం.సా_482) 


సాంఖ్యయోగము 
కర్త : పరశురామపంతుల లింగమూ ర్షికవి. 
సుబోధకంగా ఉన్న వేదాంత [గంథం. (తె.వి.స_4_789) 
సాంఖ్య విచారము 
కాలం 2 (కీ.శ. 1800 (పాంతం. 
కర్త ఏ చెన్న బసవయ్య 


ప్రాచీన సాహిత్యము 1188 


[పత్యేకత : ఇది వచన రూపంలోని తత్వశాస్త్ర గంథం. వాడుక భాషలో 
ఉం౦ది. సాంఖ్యం షడ్డర్శనానా లలో ఒకటి. ఇందులో సాంఖ్య సూ శాలు, వాటికి ఆనుగుణ 
మైన ఇతర శ్లోకాలు, ఉదహరించి అద్వైత సిద్ధాంతాన్ని కవి విశదీకరించాడు. . మహా 
రాష్ట్ర భాషలో ముకుంద యోగి రచించిన వివేక సింధువును వచనంగా |వాసిన కౌశ్టి 
చెన్న బసవేశ్వరుడు ఇతడే అయి ఉంటాడని, పరిశీలకులు భావిస్తున్నారు. సాంఖ్య 
దర్శనం ఉపలక్షణంగా దీనిలో అదై ఏత వేదాంతార్థాలు ఉన్నవి. ఈ గ్రంథాన్ని చొక్కం 
నారాయణస్వామి ము[దించారు. (వ.వా-89) (అర ద-9) 

సాంగత్య పదాలు 

ఇవి కన్నడ పద ఛందస్సుకు సంబంధించినవి. ఇది కన్నడ పభావం 
వల్ల తెలుగులో పవేశించిన పద పక్రియ, కన్నడంలో ఈ పదాలను రూపక తాళంలో 
గానం చేస్తారట, సాంగత్య పద మొక్కటి మన్నారు దేవువి హేమాబ్ది నాయికా స్వయం 
నర Simms కనిపిస్తున్నది. డీవిలోని చరణాలు (పశ్ళోత్తర క. సాగినవి. 

(య, వా.చ..297) 


సాంత్వన రచనలు 
సాంత్వనము అనేపేరు ఉన్నరచనలు. ఇవి విస్తర కవితాశాఖకు చెందినవి. 
అనునయించడ౦, ఊరడించడం ఈ కావ్యాలలో |పధాన ఘట్టంగా ఉంటుంది. 


తెలుగులో దక్షిణాం ధయుగంలోనే ఇలాంటి రచనలు మొదలయినాయి. 
శృంగార [పధానాలై_న రాధికాసాంత్వనం, సశ్యభామా సాంత్వనం ఈ కోవకు చెందిన 
రచనలు. న క 

సాంపరాయని తెలుంగాదీశుడు 
నామాంతరం : తెలుగురాయలు. 
0; కీ శ, 1 శ, పూర్వార్థం. 

(శ్రీనాథ విరచిత వల్ల భాభ్యుదయ కావ్యానికి కృతిపతి. 

శ్రీనాథ మహాకవి తనకు కస్తూరి దానంచేసిన తెలుగురాయల కోరిక పె 
వల ల్ల భాభ్యుదయం (వాసి ఆయనకు ఆంకితమిచ్చి ఉండవచ్చునని పరిశోధకుల నిర్ణ యం. 


ఈయనపేరు కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో వేంచేసియున్న తెలు గురాయల (ఆక) 
"బదుకాతరుు (శ్రీ నాథుడు 168-159-_కొ. శ్రీ. మూ 


సాంబ నిఘంటువు 
కర్త : కస్తూరి రంగకవి (చూ) 
శతకరూపంలోఉన్న నిఘంటువు, సీసవద్యాలలో ఉంది. అచ్చతెనుగు పదాలకు 


సరైన సంస్కృృతశబ్రాలు ఇందులో కవిచూపాడు. ఇతరనిఘంటువులలో లేని పదాలనేకం 
ఇందులో ఉన్నాయి. దీనిని సాంబమూర్తి రచించినట్లు కొందరు భావిస్తున్నారు. 


1184 తేలుగు సాహిత్య కోశము 


“సకల సురచ|క్రవ ర్తి శ్రీ సాంబమూర్తి” ఆనే' మకుటంఉంది. 
(శ. సా, వి శ. క చ. 704) 
సాంబమూ రి 
కాలం ; (కీ. శ, 1740 |పాంతం. 
రచన : సాంబనిఘంటువు (శతకం). 
కస్తూరిరంగక విదిగా (సిద్ధమైన సాంబనిఘంటుక ర్త ఇతడని కొందరి 
అభి పాయం, (శ. సా. వి.) 
సొంబవిలాసము 
కవి: చితకవి వేంకటరమణ క వి. (చూ) 
ఆంకితం : సు[బిహ్మణ్యశ్వరంలోని స్వామికి. 
కాలం : 16 వ శతాబం చివరిభాగం, 17 వ శతాబ ప్రారంభం, 
యి రు 

మూడాళ్వానాల శృంగార [పబంధం. 

(భ్రీకృమ్లని కుమారుడై న సాంబువికి దుర్యోధనుని కుమారై లక్షణక జరిగిస 
వివాహం ఇతివృత్తం. కవిత్వం సలక్షణంగా |పొఢంగా ఉంది. దీని పతి శిథిలావస్థలో 
ఉన్నదట. అప్పకవి దీనిలోనుండి లక్ష్యాలను [గహించాడు. ఇదే కథను సాంటోపాఖభ్యానం 
సేఠుతో రామరాజు రంగపరాజు, మోచర్ల నన్నయ పద్యకావ్యాలుగా |వాశారు, 


(క. త_12_92) 
సాంబోపాథ్యానము 
కాలం : కీశ. 1800 8 పూర్వం. 
కర్న వ మోచర్ల నన్నయ. 


ఆంకితఆ : తుమ్మిడి (గామం ( నెల్లూరులోని బాలగోపాలస్వామికి. 
(పత్యేకత ఏ: సర్వలక్షణాలు లక్షించి చెప్పిన అయిదాళ్వాసాల |పబంధం. 
(పముఖ లాక్షిణికుడు అప్పకవి ఈ కావ్యంలోనుంచి రెండు [ప్రయోగాలు స్వీకరించాడు. 
సాంటోపాఖ్యానాన్ని ఈనన్నయకు ముందురామరాజు రంగపరాజు (పబంధంగా చెప్పాడు. 
సాంబుడు కృష్తునకు జాంబివతిపల్ల కలిగిన పు్యతుడు. అతనికీ దుర్యోధనుని పుత్రిక 
లక్షణకూ 'జరిగిన వివాహం ఇందులోని కథ. హరివంశం మూలంలో ఈ కథ లేదు. 
సాంబోపాఖ్యానం కల్పిత (ప్రబంధం. (ఆర[ద_9-288; కత.) 
సాంబోపాఖ్యానము 
కాలం : (కీ.శ. 15050 [పాంతం. 


కర్మ : రామరాజు రంగప్పరాజు, 
అంకితం : (శ్రీరంగనాథునికి. 


అషాదశ వర్ణనలున్న కావ్య౦. (శ్రీకృష్ణుని బాల్య (కీడలు, ద్వారక అన 


[పాచీన సాహిత్యము 1185 


రుక్మిణీ కృమల శృంగార క్రీడలు, |పద్యుమ్న జననం, శమంతకమణి కథ, జాందివకీ 
కల్యాణం, సాంబుని జననం, సాంబుని పరిణయం మొదలయిన ఘట్టాలు ఇందులో 
[పబింధోచితంగా ఉన్నాయి. పేరు సాంటోపాఖ్యానమైనా సాంబుడు జన్మించేది 
నాలుగో ఆళ్వాసంలో నే. కవి కథలో చిన్న చిన్న మార్పులు చేశాడు. ఉత్తర హరి 
వంశంలో సంతాన పాపి కోసం రుక్మిణి ప్రార్థిస్తే కృషుడు. తపస్సు చేయటానికి "వెళ 
తాడు. ఇందులో జాంబవతి కోరిక పై కృష్ణుడు తపస్సుకు వెళ్ళినట్టు కవి రాశాడు. 

ఈ కవి గురువూ, కళాపూర్లోదయ కావ్య కృతిపతి గురువూ ఒక్కరె. కళా 
పూర్ణోదయంలోని కొన్ని సర్ష నలు చూసిన తరవాతనే రంగప్పరాజు సాంటో పాజ్యానం 
వాశాడనటానికి నిదర్శనాలున్నాయి. కళాపూర్ణోదయంలో మణిస్త్క౦భుడు సుముఖా 
సత్సితో కలిసి సము దాన్ని చూసిన తరువాత వారికి కామో(దేకం కలిగిందనీ, ఆ తరవాత 
ప్యుతజననం జరిగిందనీ పింగళి సూరన్న |వాశాడు. సరిగ్గా ఇదే పద్ధతిలో రంగప్పరాజు 
సాంబోపాఖ్యానంలో కృష్ణుడు రుక్మిణిళో కలిసి ఉప్పుకడలిని చూడటానికి వెళ్ళినట్లు, 
ఆ తరవాత |పద్యుమ్నుడు జన్మించినట్లూ చెప్పాడు. శ పద్యాలలో సముద వర్ణన 
ఉంది, రంగరాజు ఎవరిని అనుకరించినా అతని కవిత్వంలో కొన్ని సొగసులు లేక 
పోలేదు. (ఆరద-9) 

సాగర సంగ మాహాత్మ్యము 
నామాంతరం : సప్పార్హ వ సంగ మాహత్మ్య్యము, 


కర్త ఏ కూచిమంచి తిమ్మకవి, 
అంకితం * పిఠాపరంలోని కుక్కు ఉశ్వర స్వామికి. 


రచనాకాలం : డీశ. 1740 |పాంతం. 
లఘు కృతి. దీనికి మూలం ద్రహ్మాపురాణంలోని వృద్ద(సవంతీ సరిత్వతీ 
సంగమ మాహాత్మ్యం కావచ్చును. [పొఢమైన రచన. (తె.వి స_4-815; కచ-8_27) 
సాతలూరి కాసనము (సల) 
రచనాకాలం : డీ. శ. 848 |పాంతం, 
శాసనక ర్త ఎ ఆజ్ఞాప్తి పండరంగడు. 
శాసన|పసకుడు ఏ గుణగ విజయాదిత్యుడు. 
విషయం : ఇందులో. |పాసతో చంపకమాల ఉంది. సంస్కృత లక్షణానికి 
విలక్షణమయిన చంపకమాల వృత్తం, తెలుగు కవితా లక్షణమైన |ప్రాసనియమం_నాటి 
తెలుగు భాష [ప్రాచుర్యాన్ని తెలియజే స్తున్నాయి. (తె. క. చ_2ర్‌) 
సా తాజితీయము 
కర్త : పులహరి క్ష. 
కాలం : కీ.శ. 19వ శతాబ్దం పూర్వార్థం. 
ఈ యక్షగానంలో శమంతకో పాఖ్యానము, జాంబవతీ సత్యాకాళిందీ నాగ్నజి త్రీ 


1186 తెలుగు సాహిత్య కోశము 


భ్మదాలడణా పరిణయ గాథలు, నరకాసుర సంహారకథ ఉన్నాయి. 
దీనిలో (పసిద్ధ రాగతాళాలలో దరువులు, ద్విపదలు, కంద గీత సీసార్దాలు 
ఉన్నాయి. (య.వా.చ._ 121 
సాత్తిషక బ్రహ్మవిద్యా విలాస నిరసనము 
రచనా కాలం : (కీ.శ. 1760 ప్రాంతం. 
కద్ధ :, బుద్ధిరాజు పేరయ కవి. 
వచన (గంథం, శైవమత (పతిపొదిక మైన రచన. పదకొండు పకరణా 
లున్నాయి. ఇది ఒవెప్టవమత స్థాపక గరింథ మైన సాత్త్విక [దిహ్మ విద్యా విలాసానికి 
ఖండన |గంథం, శైవ మత మే సర్వోత్కృష్టమని చెప్పే ఈ రచన పినపాటి సర్వ దేవా 
రాధ్యుని _పేరణతో జరిగింది. అవతారిక మాతం పద్యాలలో ఉంది. మిగత |గంథమంతా 
. వ్యావహారిక వచనంలో ఉంది. 


దీనిలోని పకరణాలు ఏకాదశ రు[దుల ననుసరించి ఏర్పడ్డాయి. (పతి 
[పకరణా రంభంలోనూ పద్యమున్నది. (క.స.- 188) 
సాత్త్విక _బహ్మవిద్యా విలాసము 
కర్త : తెలియదు. 
రం (క్రీశ. 18న శతాబ్ద ౦ కావచ్చు, 
వేదశాస్త్ర (పమాణ సిద్దమయిన మతము వై ష్టవమా? లేక శ్రైవమా అనే విష 
యాన్ని విపులంగా చర్చించి వై ష్షవమే స| ప్రమాణ మైన "మతమని ఈ (గంథం సిద్ధాంతీక 
రిస్తున్నది. వై దిక వ్యావహారిక మైన వచనంలో రచింపబడిండ. దీనిమీద శె వులు హు త్వక్‌ 
(బహ్మ విద్యా విలాస నిరసన మనే (గంథం రచించారు. (వ. వా-460) 


సొదము భెరయ కొణిదెన శాసనము 
కాలం : (కీ శ. [140 [పాంతం. 
(పస్టావిత స్తలం “ గుంటూరు జిల్లా చిలకలూరిపేట తాలూకా కొణిడెన. 
శాసన్మపదాత : సాదము ఖై రయ. 
శాసన విషయం : ఈ శాసనం_సాదము భైరయ అనే దాత కొట్యదొన 
(కొణిదెన్సలో వేంచేసి యున్న ఫీ మేశ్వరస్వామికి రెండు అఖండ దీపాలు నిలిపినట్లు 
చెబుతున్నది. దాత, భీమేశ్వర స్వామికి గుడి కట్టించాడట. దీనిలో ఒక కంద పద్యం, 
చివర గద్య ఉన్నవి. (తె. క. చ_248) 
సాధనా శూరులు 
జానపద కళాకారులు. ఒక గ్రామం నుంచి మరొక [గొమానికి పోతూ 
ఆ _గామంలోని పద్మసాలీల అనుమతితో |పదర్శనలు ఇస్తుంటారు. పద్మసాలీలనే అరి 
సారు. వీరి. (దర్శన. ఇం|దజాలానికి సంబంధించింది. ఇది పగటివేళ మత. 


[పాచీన సాహిత్యము 1187 
(గామ కూడలిలోని విశాల |[పచేశంలో జరుగుతుంది. వీరు నిష్టతో ఉండి కనికట్టు గారడీ 
విద్యలు (పవదర్శిసారు. 

ఇద్దరు వ్యక్తులు రెండు రేకు పన్ళెలు తిసుకొని, చేతులకు ఏదో అకుపసరు 
పూసుకుని దూరంగా నిలబడ తారు. చేతులకు పూసుకొన్న పసరు (పభావం వల్లి వారి చేతు 
లలో ఉన్న పశ్ళేలు ఒక్క సారి పై కెగిరి_రెండూ కొట్టుకొని మళ్ళీ యథాస్థానాన్ని చేరు 
కొొంటాయి. ఇలాంటి అద్భుతమైన పనులు వీరు చాలా చేసారు. తెలంగాణాలోని కరీం 
నగర్‌ జిల్లా హుజూరాబాద్‌ తాలూకా వ ల్లభాపురంలో ఈ సాధనా శూరలు ఎక్కువగా 
ఉన్నారట. వీరు చేసే గారడీ, జానపదులను దిగ్భారంతులను చేస్తుంది. (నా.ర.చ-284) 


సాధు మేధానిధి శతకము 
నామాంతరం : రఘునాథ శతకము, 
కర్త * పుష్పగిరి తిమ్మన. 

“అనాథనాథ రఘునాథా సాధుమేధా నిధీ” అనే మకుటంతో ఆడొత్తర శత 
మ_శ్రేభ శార్దూల వృర్తాలతో ఉంది. భక్తి వైరాగ్య [ప్రేదానమైన శతకం. చివరి పద్యాలు 
అసుంపూ_ర్రిగా ఉన్నాయి. రచన సుదీర్భ సమాసాలతో దుష్కుర ప్రాసలతో ఊరది, 

దీవి (పతిని కేసరి సుంవరరామశర్మ గారు సంపాదింద 1988 ప్రాంతంలో 
“స్వతం త” వారపత్రికలో (ప్రకటించారు. (శ.సా.వ-118) 

సాధ్విజన ధర్మము (అలభ్యం) 
కర్త వ కాకునూరి అప్పకవి. 
ఇది ద్విపద కావ్యం. కవి స్తీ ధర్మాలను ఇందులో పొందు పరచాడట. ఇది 
ధర్మ ద్విపదగా |పసిన్ధం.- (అప్పకవీయం) 
సానంద గణిశ్వరము 


_— 
(అ 


గ్ర 


ఇతరం : ఆనందగణశ్వ్యరము (చూ). 
కర్త : కొండమడుగు పురుషోత్తమకవి. 
నానంద చరి త (అలభ్యం) 
కర్త వ నెల్లూరి పీరరాఘవ కవి (చూ). 
నానంద చరిత 
కర్త ఏ భ్యవకవి లింగకవి. 
కృతిభర్త : శివయోగి వీరభ్యదయ్య (జంగమరేవర. 
మూడాశ్వాసాల ద్విపద కావ్యం. కవి ఈ కావ్యాన్ని నవరసాకరంగా, 
చారుతరంగా, జన మనోహరంగా చెప్పాడు. సానందుడనే బుషి యమలోక వాసులను 


నరక డాధథల నుంచి తప్పించే గాథ ఇది. ఈకథనే కోట శివరామకవి సానందో పాఖా్యనంగా 
్రాశాడు. (ఆరుద_9-229) (ద.దే.వా-18) 


అకా 
ల్‌ 


1188 తెలుగు సాహిత్య కోశము 


సానందోపాభ్యానము 
రచనా కొలం : (కీ.శ. 16వ శతాబ్ది. 
కర్త : కోట శివరామ కవి. 

[పత్యేకత ఏ శృంగార వీర రసాలకే [పాముఖ్య మిచ్చి [ప్రబంధాలు (వాసే 
కాలంలో అద్భుత భీభత్స భయానక రసాలకు [పాముఖ్య మిచ్చి, శింతరసాన్ని దృష్టిలో 
పెట్టుకొని రాసిన (గంథం. నాలుగాశ్వాసాలున్నాయి. ధర్మ | పసంగుడ నేముని, సానందు 
డనే బుషికి చెప్పిన కథలు దీనిలో ఉన్నాయి పుణ్యాత్ములు పొందేగతులు, పాపాత్ములు 
ఇందే వెతలు, కొందరు బాధలు పడటం, ఇంకొందరు సుఖాలనుభవించటం సానందుడు 
(పసావించిి దయామయుడయిన దేవుని పక్షపాతం చూసి విమర్శించటం దీనిలోని 
ఇతివృ త్తం. 

నరకాన్ని కళ్ళారా చూసి, గుండెకరిగి, శివసంచాక్షరీ మం|తంతో పాపులందరికీ 
విమోవనం కలిగించాడు సానందుడు. దీనిలో యమయాతనలు, నరక బాధలు కళ్ళకు కట్టి 
నట్లు కవి చిత్రించాడు. మానవులు చేయగలిగినన్ని పాపాలు, వాటి ఫలితంగా అనుభవించే 
దుర్భర కఠిన శిక్షలు ఇందులో పేర్కొనబడ్డాయి. ఈ సానందుని కథను ఆరవీటి రాజుల 
కాలంలో భ|దకవి లింగకవి మూడాశ్వాసాల ద్విపద కావ్యంగా చెప్పాడు. 

(ఆరు[ద 9-249) 
సామినేని ముద్దు నరసింహం నాయుడు 
కొలం ఏ క్రీ.శ, 10వ శతాబ్ది పూర్వార్థం. 
రచనలు : తెలియరాలేదు. 


[గాంధిక వ్యావహారిక భాషా వొదాలలో వ్యావహారిక భాషను సమర్థించిన 
పండితుడు, సిద్ధాంతి చర్చచేసి అర్జానుస్వార శకటరేఫలను తీసివేయాలని చెప్పిన వారిరో 
ఇత నే ప్రథముడు. వీరి వ్యాసాలు కొన్ని (1840లో రచించినవి ఆయన మరణానంతరం 
1862 లో అచ్చుపడ్డాయి. (తె.భా.చ._269) 

సాము. దిక కాస్త్రము (అలభ్యం) 
కర్త * గంగరాజు చాడయ్య,. 
రచనా కాలం : |క్రీ.శ. 15808 పూర్వం, 
అంకితం : కసనయామాత్యునికి. 

పెదపాటి జగ్గన తన (ప్రబంధ రత్నాకరంలో ఇందులోని రెండు పద్యాలను 
ఉఊదాహరించాడు. (ఆరుుద-8) 

సామ్ముదిక శాస్త్రము 
కర్త క లింగయ్య 


పద్య. కొవ్యం, (క.స_2183) 


[పాచీన సాహిత్యము 1189 


సాయణాచార్యుడు 
కాలం : డీ. శ, 1844_1404 |పాంతం. 
సలం ఏ విజయనగరం. 
రచనలు : 1. సుభాషిశ సుధానిధి 2. |పాయళ్ళ్చిత్త సుధానిధి 8. ఆలంకార 
సుధానిధి 4. ధాతువృ త్తి 65. పురుషార్థ సుధానిధి 8. వేదార్థ | ప్రకాశిక 
7. ఆయుర్వేద సుధానిధి 8. యజ్ఞతం్మత సుధానిధి, 
ఈయన విద్యారణ్యుల సోనరుడు. భోగనాథుని అన్న. రెండో సంగమరాజుకు 
మంతి, సంగమరాజులకు గురువు. అసాధారణ మెన (పతిభా పాండిత్యాలు గలవాడు, 
ఇతని రచనలన్నీ సంస్కృృతాలే. వేదాలకు 1బాహ్మణకాలకు కూడా భాష్యాలు |వాశా 
డట. ఈయన వేదభాష్యాలు విశ్వ విభ్యాతాలు, (కె.వి.స_4_1190) 


సాయస వెంకట్నాది నాయకుడు 
కాలం : (కీ.శ. 17వ శతాబ్దం మధ్యకాలం, 
స్థలం : దూపొటిసీమ 
రచన : నకలజన సంజీవనము. 
ఇతడు రాజకవి. కీ.శ. 17వ శతాబ్ది మధ్యకాలంలో దూపాటిసీమను పాలించాడు. 
ఇతని తండి రంగనాథుడు ఈ రాజకవి, రామానుజులవారి చరిత్రమును ఇతి 
వృత్తంగా (గహి.చి |పొఢంగా రచన చేశాడు. (మ. మా 


సారంగధర చరిత 
చూ. సారంగధర నృపచరి|తము. 
కర్త ఏ కూచిమంచి తిమ్మకవి. 
సారంగధర చరిత (అలభ్యం) 
కరః చేమకూర అప్పన్న (చూ). 
పద్య [ప్రబంధం అనీ కొందరూ గద్యమని కొందరూ అంటున్నారు. 
ఈ [గంథం అడయారు లై దిరీలో మిక్కిలి శిథిలావస్థలో ఉన్నదట. ఈ (గంథం 
' ఆధారంగా బాణాల శంభుకవి ద్విపద సారంగధర చరిత రాశాడు, 
న (క.త-12-47). 
సారంగధర చరిత 
రచనాకాలం : డీ. శ, 17వ శతాబ్ది పూర్వార్థం. 
కర్త 2 చేమకూర వేంకటరాజు (వేంకటకవి). 
అంకితం : తంజావూరును పాలించిన రఘునాథ నాయకునికి. 
మూడాశ్వాసాల కావ్యం. 680 గద్య పద్యాలున్నాయి. ఈ కౌవ్యాన్ని రఘు 
నాధుడు మెచ్చనందువల్ల కవి కృత్యాది, ఆశ్వాసాంత పద్యాలు (వాయకుండా వదిలి 


1190 తెలుగు సాహిత్య కోశము 


వేశాడనీ, తరువాత విజయవిలాసంలోని ఆశ్వాసాద్యంత పద్యాలు చేర్చి పతి విలేఖరి ఈ 
కావ్య (పతి తయారు చేసుకున్నాడనీ ఆంటారు. ఈ కావ్యం చేమకూర కవిదే అని ఆన 
డానికి విజయ విలాసానికీ, దీనికీ ఉన్న శైలీ సాదృళ్యం ఒక్క కే ఆధారం. 

పేర్లలో కొన్ని మార్పులు తప్ప ఈ కావ్యం అంతా గౌరన రచనను 
అనుసరించే ఉంది. 

కవి |పతిభా స్ఫోరకాలై న పద్య రచనా చమత్కృతి, తెలుగు నుడికారం, 
కావ్యంలో కనిపిస్తున్నవి. తెలుగువారి ఆచార వ్యవహారాలు, లోకో కులు కావ్యం నిండా 
పుష్కలంగా ఉన్నాయి. శబ్ద శిల్పం విజయవిలాసం కంచె సారంగధర చరిత్రలోనే 
హెచ్చు అని పండితాభి పాయం. 


వేట వర్ణన, వేట కుక్క లకు పేర్లు పెట్టుకోవడం_చెంచుల వేష భాషలు, 
విలక్షణమైన |పాంతీయ వేషభాషా స్వరూపాలను ఈ కాన్యంలో చూడవచ్చు. 
(5. త-_12_45) 


సారంగధర చరిత 
రచనాకాలం : (8: శ, 18వ శతాబ్దానికి పూర్వం. 
కర్ర ఏ పరశురాముడు. 
ద్విపద కావ్యం. (పతి అసమ్మగంగా ఉంది. కథలో చిన్న చిన్న మార్చు 
లున్నాయి. రత్నాంగి, చితాంగి ఇద్దరూ రాజరాజ నరెందుని పట్టపు దేవులని కవి 
చెప్పాడు. రచన అంత [పశ స్తం కాదట. దీనిప్రతి వేంకటేశ్వర |పాచ్య పరిశోధనా 
సంస్టల్‌ ఉ౦ది. (ద్వి.నా,చ-450) 
సారంగధర చరిత 
కర్త : చూ, బాణాల శంభుదాసుడు. 
ఇది మూడాశ్వాసాల ద్విపద కావ్యం. వి (పకటించిన వేదం వేంకటరాయ 
శాస్త్రి-ఇది రసో త్తరమని, మృదు మధురమని, నీత్రి ధర్మ జ్ఞాన [పధానమని [పశంసించారు. 


అప్పన్న రచన ననుసరించి తాను రచించానని కవి చెప్పుకొన్నాడు. శృంగార, 
కరుణ రసాలు అమృతంగా పోషించాడు. (తె. వి. స_6) 


సారంగ ధర చరిత 
కర్త ఏ: సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు. 
అంకితం : శ్రిరంగేశ్వరునికి (చూ). 


మూడాశ్వాసాల వచన కావ్యం. చేమకూర వేంకటకవి సారంగధర చర్విత 
చూసి, దీన్ని రచించి ఉంటాడని పండితాభి పాయం, 


ఆశ్వాసాద్యంతాలలో పద్యాలున్నవి. రసవంతమైన శైలి. మొదటి మ్ముదిత 
(పతిలో ఇందులోని కొన్ని భాగాలు వదిలి పెట్టారు. తర్వాత అవి గద్య _ చింతానుణి 


(పాచీన సాహిత్యము 110 [ 


(వచన సంకలన (గంథం _1088)లోను, శృంగార కావ్య[గంథ మండలి వారి $వ [గంథం 
మైన అహల్యా సం కందనంళో పాటు అచ్చయ్యాయి, (ద. దే. వా-802) 
సారంగధర చరిత 
కర్త : సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు. 

(పాచీన యక్షగానాలలో ఒకటి. ఈ తాళప తపతి ఆం|ధ|పదేశ్‌ సాహిత్య 
అకాడమిలో ఉంది. రచన గొరనను అనుసరించి ఉంది. సారంగధరుని చరిత్రను తెలు 
గులో తొలిసారిగా పరిచయ చేసినవాడు గౌరన. అతని నవనాథ చర్మితలో సారంగధరుని 
కథ ఉంది, రాజమహేం[దవర కథకు ఈ సారంగధరుని కథకూ ఏమీ సంబంధం లేకపో 
యినా ఈ గాథ రాజమహెం|దవరంలో జరిగినట్లు [పఖ్యాత మైంది. సర్వజ్ఞ పద్మనాయక 
భూపాలుడు కూడా తన యక్షగానంలో రాజమహేం[దవరంలోనే ఈ కథ జరిగినట్లు 
(వాళౌడు. (మ. మా 

సారంగధర చరితము (కన్నడం) 
కర్త : బొమ్మలాట సాంబయ్య. 
రచనా కొలం : డీ. శ. 1750 [పాంతం, 

కన్నడ భాషలో బొమ్మలాటకు ఆనువుగా తీర్చిదిద్దిన యక్షగానం. కన్నడ 
(పాంతాలలో దీనిని [పదర్శించేవారట. కవిదీన్ని తెలుగులో కూడా (వాసి ఉండవచ్చును. 
కిరా తాష్ట్రనీయ యక్షగానాన్ని ఈ కవీ, అతని సోదరుడూ (శంభరధరుడు) కలసి రచిం 
చారని తెలుస్తున్నది. (య. వా. చ-48) 

సారంగధర నాటకము 
రచనా కాలం ' కీ.శ. 18 వ శతాబ్దం పూర్వార్థం, 
కర్త : సిరి పెగడ సుబ్బారాయడు, 
శివాంకితం. ఈ యక్షగానాన్నీ కవి నాటకంగా పేర్కొన్నాడు. ఇది పాడ 
టానికి, (పదర్శనకూ కూడా అనువుగా ఉంది. రచన వ్యావహారిక భాషలో సాగింది. 
(య.వా.చ_ 100) 
సొరంగధర నృప చరి తము 
నామాంతరం : సారంగధర చరి[త, 
కర చూ. కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : పిఠాపురంలోని కుక్కు ేశ్వరస్వామికి. 
రచనాకాలం : [కీళ. 1729 [పాంతం, 

ద్విపద కావ్యం. కథ (పసిద్ధ మైనదే, కొన్ని చిన్న మార్చులున్నాయి. కవి 
చిత్రాంగిని రాజు భార్యగా కొక భోగస్త్రీగా చితించాడు. 

కవికి ఈశ్వరుడు కలలో కనిపించి ఈ కొవ్యాన్ని అంకితం కోరాడట. శైలి 


1192 తెలుగు సాహిత్య కోశము 


మనోహరంగా ఉంది. ఈ కథ తెలుగు దేశంలో రాజమహేం| దవరంలో జరిగినట్లు షక 


(వాళాడు, (క.త_18- 180) 
సారంగ ధర.| బతుకమ్మ పొట 
కరుణరస |వధానమైన జానపద గేయం. ఇతినృత్శం |పసిద్ధం, 
చూ. కరుణరస గేయములు. (ఆం.వా.చ,) 
సారంగ పదాలు 


రచనా విశేషం. ఇవి తుమ్మెద, వెన్నెల పదాల వలెనే యక్షగానాలలో 
[పయుక్షాలు. లిగమూ రి కవి వాసిన శివ పారిజాత యక్షగానంలో ఉన్నాయి. 


“సారంగ పేరుతో ఒక సంగిత రాగం ఉంది. (య,వా,చ-279) 
సారంగ పాణి 
కాలం . క్రీశ. 19 వ శతాబం౦. 
యల 
సలం న్‌ కార్వెటినగర సంసానం. 
శు థు 
రచనలు : సారంగపాణి పదములు, వేణుగోపాల శతకము మొదలగునవి. 
సుప్రసిద్ధ పదకర్శ = కొర్వేటినగర సంస్థాన పాలకుడైన కుమార వేంకట 
పెరుమాళ్ళు రాజు బహర్హ రు ఆస్థానంలోని 'ఆష్షది గజాలలో ఒకడు.ఇతని పదాలు నాయికొ 


నాయకుల సంభృత | పేమకు ఆలవాలాలు. వేణుగోపాల శతకము కర్భృత్వం వివాదా 
స్పదంగా ఉంది. (ఆం.సం. సా 


సారంగపాణి పదములు 
కర్త: చూ. సారంగపాణి, 
పద సాహిత్యంలో మిక్కిలి |ప్రసిద్ధిపొందినవి. నాయికా నాయకుల పవిత 
| పేమకు ఆలవాలమైన పదాలు రచించడంలో ఈ కిది అందెవేసిన చేయి. రచన పండిత 
పామర జన రంజకంగా చక్కని వ్యావహారిక భాషలో ఉంది. వ్యాకరణ విరుద్ధమైన 
_వయోగాలున్నాయి, (ఆం. సం. సా.) 


సొరంగు తమ్మయ్య 
కాలం : |క్రీ. శ. 1080 [పాంతం. 
స్టలం * గోలకొండ, 
రచనలు : 1. వైజియంతీ విలాసము 2. భక్తసంజీవిని (సం). 
పోషణ : గోలకొండనవాబు మహమ్మద్‌ కతుబ్‌ శాహి. 


విశిష్టత : నరసింహమం (తి పృతుడు. తమ్మయపతుడు. ఈయన గోలకొండ 
నవాబు మహమ్మద్‌ షా కొలువులో ఉంటూ గోలకొండకు కరణీకం చేసేవాడు. వీరి మూల 
పురుషుని పేరు సారంగధరుడు కావడంవల్ల వీరిని సారంగు వారని వ్యవహరించేవారు. 
(వీథు గణిత విద్యా. విశారదులు. ఇతడు. రా జుకుచాలా సన్నిహితుడు. ,వన్నిద్ద:రా క్వారులలో 


(పాచీన సాహిత్యము 1193 


ఒకడయిన విపనారాయణ చరి[తను కావ్యంగా (వాళాడు. వి|పనారాయణుడు విష్ణుమూర్తి 
మెడలోఉండే “వె జయంతి” ఆనే మాలిక ఆవతారమట. ఆకారణంగా ఆకథకు వై జయంతీ 
విలాసమనే పేరుపెట్టి వాశాడు. తాళ్ళపాక చిన్నన్న రచించిన పరమయోగి విలాసంలోనూ, 
సిద్ధిరాజు తిమ్మరాజు రచించిన పరమయోగి విలాసంలోనూ విపనారాయణుని కథ 
ఉంది. దాన్ని ఇతడు |ప్రత్యేకకావ్యంగా |వాశొడు. ఇతడు గోలకొండ నగరాన్ని తన 
సంస్కృత రచనలో భాగీరథీవట్రణంగా పేర్కొన్నాడు. అదే తరువాత భాగ్యనగరంగా 
మారింది. చక్కని హాస్యమూ, చల్లని జాతీయాలూ ఇతని సొత్తు. (ఆరు. ద_8-_ 186) 
సారనంగహ గణితము 

రచనా కాలం ; [కీ శ, 16వ శతాబ్ద ౦ ఉ త్తరభాగం. 

కర ఏ టఎలుగ౦ట్‌ పెద్దన. 

మూలం : వీరాచార్యుల సారసం గహ గణితమ్‌. 

[పత్యేకత : సంస్కృతంలో ఉన్న శాస్త్ర గంథాలను వివిధ యుగాలలో 
తెలుగు కవులు అనువదించారు. మొదటిసారిగా ఈ గంధాన్ని పావులూరి మల్లిన 
(చాళుక్యయుగం)తెలుగు చేశాడు. దానినే అనంతరం ఆరవీటి రాజులయుగంలో ఎలుగంటి 
పెద్దన అనువదించాడు, భిన్న (పకీర్ణ గణితాల (పతి ఒకటి (పాచ్యలిఖిత [గంథాలయంలో 
అసమ గంగా, అము[దిత౦గా ఉంది, (ఆరు|ద_9_247) 

సావి తి రథ (అలభ్యం) 

కవి, తులసీ బసవయ్య. 

[పబంధం, ఇందులోని 26 పద్యాలను 'పెవపొటి జగ్గన్న ఉదాహారించాడు, 
(ఆరుద_9్ఫ 

సావి తీ:కల్యాణము 

నామాంతరం : శృంగార నావితి (చూ), 

కర్త , రఘునాథ నాయకుడు. 
సావి తీ చరితము (అలభ్యం) 

రచనా కొలం : (కీ.శ. 17 వ శతాబ్షి |పథమభాగం. 

(౮ 

కర్త ఎ; చూ, కుమార ధూర్జటి, 

హౌరాణిక రచన. ఇది కుమారధూర్హటి రచన అని “కృష్ణ విజయం” అవతారిక 
ద్వారా తెలు స్తున్నది (క. త) 

సాహిణి మారుడు (మారను) 
కాలం : డీ. శ, 18న శతాబ్దం. 

సాహిత్య పోషకుడు. కృతిపతి. ముస్పయి ఇద్దరు మం్మతులున్న సీసమాలిక 
ఈయన గురించి తెలుపుతున్నది. ఈయన పాలకుడుగా, సేనాపతిగా, అశ్వాధికారిగా 


1194 తెలుగు సాహిత్య కోశము 


ఉన్నట్లు భాస్కర రామాయణంలోని కాండాంత పద్యాల వల్ల తెలు స్తున్నది, ఈయన 
దాతృత్వాన్ని తెలుపుతూ చాటువులున్నాయి. 

హుళక్కి. భాస్కరుడు ఇతని ఆస్థానంలో ఉండేవాడు. అతడు అచించిన 
భాస్కర రామాయణ యుద్దకాండ, “దళగతులు” అనే[గంథం, ఈ సాహిణి మారనకు 


అంకీతాలు. (చా. కః ర) 


సాహిత్య గోష్టులు (సభల్సు 
ఆం[ధ దేశంలో ప్రాచిన కాలం నుండి రాజాస్త్రానా లలో సాహిత్యగోష్టులం నిర్వ 
హింస బడుతు౦డేవి మధ్యయుగాం[ధ దేశంలో కవి పండితులను ఆహ్వానించి రాజులు 
సాహిత్యగోష్తులు నిర్వహించినట్లు తెలియవ స్తున్నది ఈ గోస్తులలోని కవి పండితుల ఎదరూ 
ఎదుటి వారి వాదాలను_(సాహిత్య విషయాలు గాని, శాస్త్రవిషయాలు గాని) పూర్వపక్షం 
చేసి తమ సిద్ధాంతాన్ని స్పష్టంగా స్టాపించేవారు, ఈ సభలలో వారివారి [(పతిభా వ్యుత్స 
తులు, ధారణ కూడా గుర్తింపు పొందడానికి అవకాశాలు మిక్కుటంగా ఉండేవి, 
సాధారణంగా సాహిత్యగోవ్టులలో కార్య కమం ఈ దిగువ విధంగా ఉండేది. 


1. సంస్కృతం, |పాకృతం, శారసేని మొదలగు ఎనిమిది భాషలలోగాని, 
ఏ ఒక్క దానిలోనై నా గాని 24 నిముషాలలోవల ఆశువుగా 100 పద్యాలు చెప్పటం 
2. ఊహించని విధుగా ఒకరడిగిన విషయాన్ని ఇచ్చిన ధాతువులను ఉపయోగించి గానీ, 
అడిగిన రసపరంగా నిర్ణతసమయంలో వర్ణించటం 8. ఒక పండితుడు గాని, కవిగాని 
ఎదైనా ఒక పద్యాన్ని రెండు మూడుసార్లు చదివి _ తిరిగి ఎదుటివ్య కిని దానిని వెంటనే 
అప్పగించమనటం 4. అష్టావధాన, శతావధాన, చిిత్రావధానాదులను నిర్వహిం చటం, 
ర్‌. నిర్ణతసమయంలో ఒత గీతికను రాగభావయు క్తంగా సభాసదులు మెచ్చేటట్లు గానం 
చేయటం, 6. ఏక సంధా గావాగా ధారణ చేసి [పళ్ళ్నించేవారి మనసులో ఉన్న భావాలను 
పెర్షను, గూఢకార్యాలను తెలుసుకొని _ సభాసదులకు తెలియచెప్పటం, ?. నిపేధాక్షరి 
నంటి ప్రక్రియలో నిరోష్ట్యంగా, నిష్క్టంఠళ్యంగా, ఆశువుగా పద్యాలు చెప్పటం; అడిగిన 
ఛందస్సులో పద్యాన్ని ఇమడ్చటం, $8. సమస్యా పూరణం. 
వికమార్కచరిత” కృత్యాది పద్యాలలో సాహిత్య గోస్తుల 
గురించి వర్షించి.ఆయా విషయాలలో తాను నిషాతుడని చెప్పుకొన్నాడు, ఆపే ఎన్నెల 
కంటి అన్నయ తన'షోడశ కుమార చర్మిత”లో ఈగోమ్టలను (ససావించి తానుపండి తులు 
మెచ్చేటట్లు కావ్యరచన చేశానని చెస్పాడు. 


జక్కన 


విశేష ధారణాశక్తి, అపూర్వనై పుణ్యం, అనన్యసామాన్యమైన (పతిభా 
వ్యుత్పత్తులున్న కవి పండితులే రాజాస్టానాలలో జరిగే సాహిత్య గోయలరో పాల్గొనే 
వారు. ఈ గోమలకు (శ్రీకృష్ణదేవరాయల “భువన విజయ సభ” రఘునాథ నాయకుని 
విజయభవనము, విజయరాఘవుని విజయరాఘవ విలానడు పథ్యాతాలు. (6.రా.చ 
సాహిత్య చింతామణి (సం) 
* కర్త: : చూ, పెదకోమటి వేమా రెడ్డి. 


పాచిచ సాహిత్యము 


1195 
ఇది మమ్మటుని “కావ్య |పకాశమ్‌” పద్ధతిలో నడిచిన ఆలంకార గాత్ర 
గంథం. “కుసుమాయుధుడు,” అనే సంస్కృత కవివి కర్త పేర్కొన్నాడు. (కె.రా.జ) 


కర్త : చూ. వారణాసి ధర్మసూరి, 
దీనిలో కవి “|పతాపరుద్ర యళోభూషణ” కర్తయైన విద్యానాథని కెండు 
సార్ల , కరసార్హ వ సుధాకరహ్‌” కర్తయైన సర్వజ్ఞ సింగభూపాలుని ఒకసారి పేరా 


ట్రా 


q 


ఎడు. 
ఇది బాగా కీర్తి (ప్రచారాలను పొందిన (గంథం. ఉత్కల డేశ (ఒరిస్సా 
బండితుడు సుమారు ఏభై సంవత్సరాల [కిందట కూడా దీనికి వ్యాఖ్య (వాశాడు. ఒక 
నాట్య, నాటక చర్చ తప్ప అన్ని విషయాలు దీనిలో సమీక్షించడం జరిగింది. మనుష్య 
మ్యూతుడైన (పతాపర్నుదునికి విద్యానాథుడు తన “(ప్రతాపర్నుద యళోభూషణాన్ని” 
కృతి ఇచ్చినందుకు, తత్కంర్త పేరెత్తకుండ అకనిని “కుక్షైంభరి” అని దూషించి, 
ధర్మ మూరి కృతిని “రామచం[ద యశోఘనసార సురధిళం”గా (వాళాడటు.. దీవిలో 
లక్ష్యాలుగా చూపిన శ్లోకాలు అన్నీ రామచంద గుణ కీర్వనాత్మకాలు.. దీనిలో శృంగార 
మొక్కటే రసమనే భోజుని మతాన్ని నిరసించి, ధర్మసూరి సత్సం|వదాయ లోభం వల్ల 
అభినవగుప్తపాదాచార్యుల అభివ్యక్తి పక్షాన్ని అంగీకరించి, కరుణ రసాదులలో కూడా 
రసత్వాన్ని సిద్ధాంతీకరించాడు. (తె.వి.స-1) 
నాహిత్య రత్నాకరమ్‌ (సం) 
కర్త: యజ్ఞ నారాయణ దీక్షితులు. 
అంకితం ఏ రఘునాథనాయకునకు (క్రీ.శ. 1800-89). 
చరి తాత్మక మైన మహాకొవ్యం. తంజావూరు, మధుర, చెంజిసంస్టానాల చర్మితను 


సమకాలీన సంఘటనలను తెలుపుతున్నది. (తం. ఆం. నా_10) 


ఇాహిత్యరాయ “పెండేిరము 
శూరులు, కవులు కాలికి బిరుదుగా ధరించే అందెను “గండ పెండేరము” 
అంటారు. (శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థాన కవి అల్లసాని పెద్దనకు గండ పెండేరం 
బహూకరించాడు. (కీ శ. 1633.78 నడుమ తంజావూరును పరిపాలించిన విజయరాఘవ 
నాయకుడు తన సకల విద్యా సా(మాజ్యానికి చిహ్నంగా ధరించిన అంచెకు సాహిత్య 
రాయ సెడేరమని పేరు. ఇతడు రచించిన యక్షగానాలు, దండకాలు, విడిపడాలు, 
తదితర సారన్వత (ప్మ్యక్రియలు అన్నీ మొత్తం క7 ఉంటాయని అంచనా. 


విజయ రాఘవ నాయకుని “చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌమ బిరుదాం 
గద విరాజమాన చరణాం భోజుని"గా అతని అస్థాన కవులు పర్డించారు. నవరత్న 
ఖిచితమెన ఈ పెండేరానికి అతడు జయించిన రాజుల బొమ్మలు (వేలాడుతుండేవట. 


1196 తెలుగు సాహిత్య కోశము 


సభలో జరిగే తర్క వ్యాకరణ మీమాంస చర్చలు, చమత్కార భాషాగోస్మీ వినోదాలు 
ఈ పెండేరానికి ఉపచారం చేస్తున్నట్లుండేవి. (ద. దే.వా_08) 
సాహిత్య లథత్మీధరమ్‌ (సం) 
కర్త: లొల్ల లక్ష్మీధరుడు. 
మీమాంసా గంథం. (తె.వి.స_4) 
“'సాహెబా 1 నల్లామురా !' పదాలు 

“స్తా హె బాః సల్లామురా” అన్న మాటలతో ముగిసే పదాలు. ఇవి కూచిపూడి 
భాగవతుల (పజ్జాపాటవాలకు నిదర్శనం. వీరు పూర్వం హైదరాబాదు, విజయనగరం, 
తంజావూరు మొదలగు సంస్థానాలను సందర్శించి సన్మానాలు ఫొందుతుండేవారు. అలా 
సంచారం చేసే రోజులలో తురుష్క [పభువులను కూడా మెప్పించి అనేక జాగీ ర్లను 
పొందారు. బనగానపల్లి నవాబు వీరిని ఆహ్వానించి వారి పదర్శనలన్నింటిసీ చూసి వారిని 
సత్కరించి కోటకొండ_ విప! టాల జాగీర్ణ నిచ్చాడు, 

కూచిపూడి వారు నవాబుల సన్నిధికి వెళ్ళినన్పుడల్లా ఒక స్రోతం చేస్తూ ఉండే 
వారు. పాటలో మొదట ఒకచోట మాత్రం 'సాహెబుని స్తుతించేవారు. మిగిలినదంతా 
రాముని మీదో, కృష్ణుని మీదో, విష్ణువు మీదో రచింపదిడి ఉండేది. కీర్తన చివరలో మళ్ళీ 
“సా హెబా! సల్లామురా” అన్ని స్తుతించేవారు. అంచె అటు హిందుప్పళకు ఆ|గహం 
లేకుండా, మత సం|పదాయం |ప్రకారం రామక్సములను స్తుతిస్తూ, ఇటు “సాయాబా 
సల్లామురా* అని నవాబు మెస్పును కూడా పొందేవారు. ఇట్లా వీరు సమయజ్ఞత లో, 
లౌకిక వృత్తితో తమ కళా (పచారాన్ని అన్ని మార్గాలా, అన్ని నుతాల (పజల్లోకి 
చొప్పించారు. (నా,ర.చ_ 107) 


సాహెబు రాణ రామన్న (సాహేబు రమణ కవి 
కాలం ; [ీ. శ, 1860 [పాంతం, 
రచన : సీతాపతి శతకము. 
వీరన్న రాజమాందల పుతుడు. సాహెబు రాణ అనేది ఇతని పూర్వుల వీరుద 
నామం కావచ్చు. ఇతని కవిత్వం మృదు మధురంగా ఉంటుంది. (క, స_181) 


సాళువ కంపరాయలు 
కాలం : (కీ శ. 15 వ శతాబ్దం, 
స్ధలం = కర్నూలు మండలం. 
మనుమంచి భట్టు రచించిన, “హయలక్షణ విలాస” కావ్యానికి కృతిపతి. తిరు 
పతిలోనూ, కర్నూలు జిల్లా పెద్దచింతకుంట | గామంలోనూ ఇతని శాననాలు లభించాయి. 
(చూ, కంపభూవతి శాననములు), (క,త.6_ 121) 


[1 పాచీన సాహత్యము 1197 


ముళువ గుండ నరసింహరాయలు 
కాలం : (కీ. శ 15వ శతాబ్దం. 
రచన : రామాభ్యుదయమ్‌ (సం). 
ఆస్టానకవులు ; పిల్లి లమ్మరి పిన వీరన, |పోలుగంటి చెన్నగౌరి, రాజనాథ దిండిముడు. 
అంకితం పొందిన రచన : జై మిని భారతము. 


సాళవ గుండయ దేవ మహారాజు పు తుడు. కీ. శ. 1486-93 లలో విజయ 
నగరాన్ని పాలించిన కర్ణాటకరా జు, ఇతని పూర్వులు విజయనగర కర్ణాట ప్రభుపులై న 
సంగమ రాజుల దగ్గర సామంతులుగా, చండనాధులుగా ఉండేవారు. ఇతడే ఏరూపాక్ష 
రాయలను పద భష్టుని చేసి విజయనగర సింహాసనాన్ని అధిష్టించాడు. ఇత వి శాసనాలు 
చాలా లభించాయి, 

1406 ప్రాంతాలలో వేంకపేశ్వరస్వామికి ఆలిపురం,మంగోడు, మూపాడుపేట 
మొదలగు |గామాలను దానం చేసినట్లు శాసనాలున్నాయి. 1485 నాటి ఒక శాసనంలో 
ఇతడు సార్వభౌమునిగా వర్థితుడై నాడు. 

రాజనాథ డిండిముడు ఇతనిపేరనే సాళ్వాభ్యుదయకావ్యం రచించాడు. ఈ 
నరసింహరాయలపేర నవరత్నాలు (రాజ్యాంగ పద్ధతుల పద్యాలు) లభించాయి. వాని కర్ర 
పిన వీరన కావచ్చునని వండితాభి| పాయం. 

(శ్రీ కృష్ణరాయల తర్మడి తుళువ నరసరాజు ఈ నరసింహరాయల దగ్గర సర్వ 
సెనాధ్యక్తుడుగా ఉండేవాడు. (క.త_6_42; ఆరు వ-రీ; వవ శస హః రా 

సాళువాభ్యుదయమ్‌ (సం) 
కర్త క డిండిమభట్లు lI (రాజనాథడిండిముడు), 


ర్‌! 


చూ. సాళువగుండ నరసింహ రాయలు. 


ఇది 18 ఆశ్వాసాలున్న గంథం. దీనిలో సాజువ గుంద నరసింహరాయల 
చండయా।[తలు, పరా[కమాదులు, వంశము, నర్శింపదిడ్డాయి. చారిత్రకంగా విలువైన 
(గంథం, (3. వి. సక) 
సింగరాజు 
చాటుక”. ఈయన సాళువ తిమ్మభూపాలుని కొలువులో చిన్న ఉదో్యగియైన 
కామన్నను ఆ|శయించి రాజు దర్శనం సంపాదించాడు. కామన్నను, సాళువ తిమ్మరాజును 
నుతిసూ పద్యాలు చెప్పాడు. ఒక పద్యం లభించింది. (చా. పః ర 
సింగరాజు దత్తా తేయులు-సింగరాజు వేంకటనుబ్బయ్య 
కాలం : [కీ శ, 1840 [పాంతం. 


ఆలీ 


స్థలం ఏ మదరాసు, 


{198 తెలుగు సాహిత్య కోశము 


రచన  : రామాయణ వచనము. 


జంటకవులు. సులభ [గాంథికంతో రచన చేశారు. వీరి రామాయణం పూర్తిగా 
లభించలేదు. దత్రాాతేయులు రచించిన అరణ్యకాండ, కిష్కింధా కాండలు, వేంకట 
సుబ్బయ్య రచించిన యుద్ధకాండ మాతం లభించాయి. (వ, వా_60) 


సింగరాజు వేంకట నుబ్బయ్య 
కాలం : కీ.శ. 1840 ప్రాంతం. 


రచన : రామాయణము (వచనకావ్యం. 


సింగరాజు దత్తాతేయులుతో కలిసి రచనలు చేశాడు. ఇతని రచనలో యుద్ధ 
కాండ మాతం నేడు లభ్యమొతున్నది. రచన సులభశైలిలో ఉంది. (క. స_94) 


సింగి సింగడు 
పెక్కు. యక్షగానాలలోను, గొల్ల కలాపాలలోను సాక్షాత్క_రించే కొండ జాతికి 
చెందిన పా|తలు. 


సింగని ప్యాత కంటె సింగి ప్యాతకే |పాధాన్యత ఎక్కువ. ఈ దంపతులు 
కొండ జాతులకు చెందిన చెంచులు గాని, ఎరుకలు గాని, కొరవలుగాని కావచ్చు. తాము 
చెంచు హోబని_అంపే గరుడా[ది నారసింహుని వారసులమని వారి విశ్వాసం. 

సింగని వృత్తి వేట_సింగి వృత్తి సోదె (ఎరుక_గద్దె). సింగడు అడవి 
కోనలు తిరిగి వేళ్ళు వెల్లంకుల సంపాదను కూడా చేస్తాడు. సింగి దేశదిమ్మరియై సోదె 
చెబుతూ, వేళ్ళు, వెల్లింకులను అమ్ము తుంది. 


వీరి వేష భాషలలో, కులాచారాలలో సగం ఆట వికత్యం, సగం దేశ దిమ్మరి 
తనం కనిపినాయి. సింగి పచ్చ పొడిచి, శకున సాము దికం కూడా చెప్పటం కొన్ని రచన 
లలో ఉంది. సింగి పేరనే ఎరుకుల కురవంజి వంటి యక్షగానాలు వచ్చాయి. సింగి 
కూచిపూడ్‌ గొల్ల కలాపాలలో వేదాంతోపన్యాసాలు కూడా చేస్తుంది. 


సింగనికి *వోడిగాడు"” అనే పేరు కొన్ని యక్షగానాలలో (పియుడు అనే 
అర్థంలో (ప్రయుకక్త్రం, 

కొరవంజులలో సింగి పాత విధిగా ఉంటుంది. యక్షగానాలలో యాదృచ్చి 
కంగా ఉంటుంది, 


కొరంజి యక్షగానాలతో_సాధారణంగా సింగి పాత [ప వేశించే సందర్భంలో 
కథానాయిక తాను వలచిన పియుని గురించి తలపోస్తూ ఉంటుంది. ప్రియుని పొందు 
కుదురునా, కుదరదా అనే ఆలోచనలో నాయిక ఉన్నప్పుడు ఎరుకత రంగ (వేశం చేసి 
నాయికకు తన కులాచారాలు, దేశాటన విశేషాలు వివరిస్తుంది. ఎరుక చెప్పే ముందు 
ఎరుక దేవతలను ఏకరువు పెట్టి, ఆ తరువాత సోదె మొదలు పెడుతుంది. ఆ దైవా 
లలో తప్పక “కాల్తాపురమ్మ” ఉంటుంది. 


[పాచీన సాహీత్యము 1199 


సింగి సోది అయిపోయే లోపల సింగడు హడావిడిగా సింగిని వెదుక్కుంటూ 
రావటం, సింగి తాను సంపాదించిన డబ్బు చూపటం జరుగుతుంది. 
సింగి సంపావసకు సింగడు వెంటనే అనునూనపడి, సింగికి ఎవడో విటు 
డున్నాడని గుడ్డురుముతాడు. ఇక సింగి ఎంతో కష్టపడి, ఆయాసపడి తగిన సమాధానాలు 
చెప్పి సింగని అనుమానం తీర్చటానికి [సయత్నిస్తుంది. ఈ ఘట్టంలో సింగి_సింగని 
సంవాదం హాస్య రస స్ఫూర్తితో చక్కగా నడుస్తుంది. ఈ ఘట్టంలో సాధారణంగా 
మోటు సరనమే ఉంటుంది, (య, వా. చ-204_5) 
సింధుమతీ విలాసము 
కర్త ఏ గోవన (చూ). 
రచనాకాలం ఏ (క్రీ, శ. 1500 పాంతం కాని 1870 |పాంతం గాని కావచ్చు. 
రెండు ఆశ్వాసాల |పబంధం. శృంగార రస్మపధానం. శైలి |ప్రౌఢంగా ఉంది. 
ఇందులో జయుడనే వానికీ సింధుమతి అనే వేశ్యయా గల సంబంధం వర్ణితం. మధ్య 
మధ్య సంస్కృత శ్లోకాలున్నాయి. (క. స_ర్‌9; ద. దే. వా-4) 
సింహగిరి నరహరి వచనములు 
నామాంతరం : సింహగిరి వచనములు (చూ. 
సింహగిరి యాతా పకాశిక 
కర్త : చూ. మండ లక్ష్మీ కామేశ్వరళాస్తి, 
సింహాచల యాతా విశేషాలను వర్షిస్తున్న రచన. కీ. శ. 1907లో జి, రామ 
స్వామి శెట్టి గారి మః దాక్షరశాల (చెన్నపట్టణం)తో ము|దితం, (ఆం. సం, సా_480) 


సింహగిరి వచనాలు 
కర్త : కృష్ణమాచార్యులు. 
రచనాకాలం : (కీ. శ, 10011828 ప్రాంతం. 
నామాంతరం : సింహగిరి నరహరి వచనములు. 


ఇది తొలి తెలుగు వచన రచన అసి పండితాభి|పాయం. సింహాచలంలోని 
వరాహ నరసింహ స్వామిని కీర్తిస్తూ |వాసిన వచనాలు, తెలుగు భాషా పరిణామాన్ని 
తెలుసుకొనడంలో మిక్కిలి ఉపకరిసాయి. దీని (పతి తంజావూరు సరస్వతీ మహలులో 
లధించిందట. (ఆద|ద-3) 
సంహ శల మాహాత్మ్యము 
కర్త ఏ (చూ) కూచిమంచి తిమ్మకవి. 
అంకితం : పిఠాపురంలోని కుక్కు_"కేశ్వర స్వామికి. 
అయిదాళ్వాసాల రచన. విశాఖపట్టణం చేరువనున్న సింహాచల క్షే తంలోని 
వరాహ నృసింహస్వామి మహత్తును తెలిపే (గంథం, రచన మనో హరమైనది. 
(క. త-18. 100) 


1200 తెలుగు సాహిత్య కోశము 
సింహళ విజయము 


రచనాకాలం 3 కీ, శ. 16వ శతాబ్ద ౦. 
కర్త : తెలియదు, 


చారితక |పాధాన్యం గల రచన. మధుర పాలకుడై న విశ్వనాథ నాయకుని 
కుమారుడు కుమార కృష్ణప్ప కీ.శ .1564_72 సింహళాన్ని జయించిన వృత్తాంతం ఇందులో 
ఉంది. కృష్ణప్పపై కొందరు పాశెగార్లు తుంబుచ్చి నాయకుని నాయకత్వంలో తిరుగు 
చాటు చేశారట. కృష్ణప్ప ఆ తిరుగుబాటును అణవివేసి తుంబుచ్చి నాయకుని శిరచ్చేదం 
చేయించాడు. ఈ సంఘటనపై సింహళరాజు వ్యతిరేకపు మాటలాడగా కోపించి సింహ 
శంపె దాడి శాడట, ఇందులో “ననపాషాణాల” వద్ద సైన్య సమీకరణ “మన్నారు” ను 
చేరుకోవడం, సేనా నాయకుల పేర్లు, మధుర నుండి సింహళం వరకు ఉన్న (పసిద్ధ 
క్షేతాల [పసక్తి ఉన్నాయి. ఈ యుద్ధంలో సింహళ సైనికులకోబాటు పోర్చుగీసు 
దళాలు మూడా పాల్గొన్నట్లు ఉంది. సింహళ రాజు మరణించగా కృష్ణప్ప ఆ ఠాజు 
కుమారునికి పట్టం కట్టి అక్కడ తన | పతినిధిగా తన బావమరది విజయగోపాల నాయకుని 
నిలిపి తిరిగి వచ్చాడట, 


ఈ రచన మధుర ఆస్థానంలోని వారెవరో చేసి ఉంటారనీ, అందుచేత నే 
కృష్ణప్పను ఏంతో ఉదాతృంగా చిత్రించారనీ, యుద్దానికి అనలు కారణాలు వేరే ఉండి 
ఉంటాయనీ చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ యుద్ధాన్ని గురించి తెలిపే చారితకాధా 
రాలున్నాయి. (N.M. (68-72), సిం. వి, 
సింహా ది అంకన్న 
కాలం : (క్రీశ. 18వ శతాబ్ది కి పూర్వం. 
రచన : జగన్నాయక శతకము. 


ఈ కవి పేరు అంకన్న. సింహా|ది కుమారుడు, బెహరా గారి సత్కారాలు 
పొందాడట. ఇతని పేరు క1చయ్య అని కొందరు |వాశారు, (ఆయద-_11._287) 


సింహో।ది నారసింహ శతకము 
కర, : గోగులపాటి కూర్మనాథ కవి. 


చారిత్రక శతకం. _ మిక్కిలి సిద్ది చెందినది. మహమ్మదీయులు 18వ 
శతాబ్దంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న సమయంలో వారి ' దుశ్చర్యలను 
చూసిన కవి నరసింహుని వ్యాజోక్తులతో గేలిచేస్తూ ఈ శతకం. చెప్పాడు. తురుష్కుల 
దుశ్చర్యలను నిశితంగా ఖండించి, దేవుని సైతం క్రవి మేల్కౌలిపాడు. కవి మొర ఆల 
కించి; స్వామి, కొండ గుహల నుంచి తుమ్మెదల దండును పంపి, మహమ్మదీయులను 
భయంకరంగా హింసించి, తరిమి చేసేటట్లు చేశాడు. ఈ శతకానికి తెలుగు సాహిత్యంలో 
విశిష్ట. స్థానముంది. | (శ.సా,వి.) 


[పాచీన సాహిత్యము 1201 


సింహాదది రమాధిప శతకము 
కర్త *: ఆల్లమరాజు సుబహ్మణ్యకవి. 
ఇది [పకీర్ణ శతకం. భక్తి, నీతి ప్రధానంగా ఉంటుంది. వైద్యుడు రోగాన్ని, 
స_ర్తకుడు కరువును కోరతాడని చెప్తూ వివిధ నృత్తులవారి వ్యాపారదృష్టినీ దుష్టస్వభావాన్ని 
ఈ శతకం విమర్శిస్తున్నది. దీనిని సింవో ది రామాధిసశతకంగా కొందరు పేర్కొ న్నారు. 
(శ. సామె) (క. కచ్చ 


సింహో ది వెంకటయ్య 
కొలం : డీ. క శతొద్దిం. 
రచన : లక్షణాపరిణయము (చమళ్కార మంజరి). 
సరస కవితాదక్షుడు ఇతని రెండు పద్యాలను అప్పకవి ఉదాహరించాడు. 
లక్షణాపరిణయాన్ని విడిగా శృంగార్యపబంధంగా రచించిన వారిలో ఇతడే మొదటివాడు. 
(ఆరు ద-10-282) 
సింహాసన ద్వా(తింశతిక (సింహాసన ద్వా తింశిక) 
కర్త! కొరవి గోపరాజు, 
12 అళ్వాల కథాకావ్యం. కందుకూరి వారు కర్తను కొవఠలె గోపరాజుగా 
చెప్పారు. కవి తండి కసువరాజు వేముగల్లు పురాధీశ్యరుడైన మల్లరాజునుం[తి అట. 
గోపరాజు కాలం 17వ శతాబ్ద మని కవులచరి తలో ఉంది, 


వి[కమార్కునికి సందింధించిన 88 కథలను 82 సాలభంజికలు మాళవ భోజ 
రాజుకు చెప్పడం దీనిలోని ఇతివృత్తం. ఈ కావ్యం కాకతీయ, పద్మనాయక, రెడ్డిరాజుల 
కాలం నాటి సాంఘిక పరిస్థితులకు ఆద్దంపడుతున్నది. కవి సర్వతో ముఖమైన దేజ్ఞకు ఇది 
నిదర్శనం. కవిత్వం రసవంతంగా ఉంది. తెలుగునాట అమిత ప్రాచుర్యాన్ని పొందిన 
(గంథమిది. (క, చ, 8-47, 3. రా. చ 
సిదన _పెగ్గడ 
ల (౧ 
కాలం : (కీ. శ, 16వ శతాబ్ది, 
రచన : శాకుంతలము (అలభ్యం. 
విశిషత : ఈయన పద్యాన్ని అజ్ఞాత |గంథ సంధాత తన |గంథంలో ఉదాహ 
ర ణా 
రించాడు. ఉదాహృత పద్యం పురవర్హ నకు సందిందించినది. (ఆరు.ద్ర-9) 
సిద్దప్ప (సిద్ధం దయోగి) 
కాలం : (కీ.శ, 17వ శతాబ్ది . 
నామాంతరం ఏ దూదేకుల సిద్ధపస్ప. 
సలం : కర్నూలు జిల్లా దినగానవల్లి తాలూకా కంచిము లయపలె సమీప (గామం 
థ (am) ల్‌ మి. ag) = 
ముడుమాల. 


1202 తెలుగు సాహిత్య కోశము 


రచనలు : 1. సిద్ధప్ప వచనాలు 2. కౌళికాంబ, హంసకొళికొంబ శతకము 
(400 పద్యాలు 
గురువు : వీర బహ్మయోగి. 

ఈయన తెలుగు దేశంలో సు|పసిద్దుడెన యోగి.దూదేకుల పీరుసాహెబ్‌,ఆదం 
వీవిఐనే దంపతులకు ఒక హైందవ సిద్దుని [పసాదంవల్ల జన్మించాడట. చిన్న తనం నుంచి 
ఈయన సిద్ధప్పగా |పసిద్దుడై హైందవ త_త్త్వమార్గాన్ని అనుసరించాడు. గురువుకు 
పన్నెండేళ్ళు శుశూష చేసి తన కులాన్ని, తల్పితం|డులను, సర్వస్వాన్ని వదిలాడు. 
అధ్యాత్మ విద్యను సాధించి దానిని సంఘ శ్రేయస్సు కోసం వినియోగించాడు. గురు 
ప్వుతులు తిట్టినా, మహమ్మదీయులు బాధలు పెట్టినా తన లక్ష్యాన్ని సిద్ధింప చేసుకొన్నాడు. 

గురువు ఈయనకు ఉసనిషత్తులు, యోగమార్షాలను బోధించాడు. గురువుగారి 
కాలజ్ఞాన తత్వాలను సిద్ధప్ప విశేషంగా [ప్రచారం చేశాడు. పూలు తెమ్మని సిద్దయ్యను 
పంపి, గురువు జీవత్సమాధి నొందాడట. పూలతో తిరిగి వచ్చిన సిద్ధప్ప మనస్సు వికలమై 
గురువునిక చూడలేననే దుఃఖావేశంతో, భక్యావేశంతో తల్పడిల్సి పోయాడని స్థానిక 
ఐతిహ్యాలవల్ల తెలు స్తున్నది. 

(దిహ్మంగారంతటి గురువు, సిద్దప్పవంటి శిష్యుడు, వేమనవంటి యోగి లేడని 
తెలుగుదేశంలో నానుడి. గురుమార్గంలో నే ఈయన |పచారం చేసి జీవతృమాధి 
నొందాడట. (తె.వి.స_4) 

సిద్ధప్ప వచనాలు 
కర్త : దూదేకుల సిద్ధప్ప. 


గురువై న |బహ్మం గారి కాలజ్ఞాన తత్వాలకు తోడుగా కవి ఈ వచనాలు 
రచించి [ప్రజలతో |పచారం చేశాడు. తత్వాలను ఏలలు, పాటలు, పద్యాలలో మనోరంజ 
కంగా చెప్పాడు. “ఏ కులమనినను_వివరమడిగితే, ఏమని దెల్పుదు లోకులకు” “పూజకు 
నేనా స్తీ “నేజూచినానే [బహ్మమునాలోనేజూచినానేగి అనేవి స్ముపసిద్ధమైన సిద్దయ్య 
వచనాలు. వీటిని సర్వులూ ఆదరించారు. వీట పతి మదరాసు | పాచ్యలిఖిత భాండా 


గారంలో ఉండేది. (తె.వి.స_4_1194) 


సిద్ధ రామక పి 
కాలం : డీ, శ. 15630-1681 ప్రాంతం, 


రచనలు ఏ (ప్రభుదేవర వాక్యము (వచనం), (నామాంతరం :పిండచ|క్ర నిర్ణయము. 
ల్‌ 
సిద్ధరామ శతకము. 
గురువు : కేదార దేళికుడు, 


సమకాలికులు : అద్దంకి గంగాధర కవి, శంకరక వి. 


చక్కని ధారాశుద్ది గలిగిన కవి, శైవ వేదాంతాన్ని తన రచనలలో [పచారం 


చేశాడు. (ఆరు[ద-_8._274) 


[ప్రాచీన సాహిత్యము 1208 


సిద్ధ రామ శతకము 
కర్త క సిద్ధరా మక వి. 
కొలం : డీ. శ, 1660 ప్రాంతం, 

విశిష్టత : సీసపద్య శతకం. “చిత్క_ కాధామ (శ్రీగురు సిద్ధరామ” అనే మకుట 

ముంది. కవి ఇందులో లోకం పోకడ చక్కగా చెప్పాడు. 

ఈ శతకం |పాఛీన శ ససమయాచారాలను గూర్చి చెప్పినదట. 
(ఆరు|[ద_8-274) 
సిద్ధ పిరేశ దేశికుడు 

కాలం : చూ. పిడుపర్తి సోమనాథుడు. 
శై వమతాచార్యుడు. పిడుపర్తి సోమనాథకవి రచించిన “|పభులింగ లీలలు 
అనే ద్విపద కావ్యం ఇతనికి అంకితం, (క.త_6_86) 
సిద్ధాంజనమ్‌ (సం) 
కర : చూ. అన్నంభటు. 
చీ లట 

ఇది న్యాయశాస్త్ర గంథతి, జయదేవ త త్త్వచింళామణికి టీక. (తె. వి.స_4) 
స వాంజన వ వ్యాక (౧6) 

కర్ర కోలచల మల్లి నాథ సూరి. 

సంస్కృతంలోని “తం తవా ర్తి కానికి మనోహరమైన వ్యాఖ్య. (కెవి స_4) 
సిద్ధాంత చింతామణి (సం) 

కర్త : చూ, తిరుమల బుక్కపట్టణము (ఇమ్మడి) (శ్రీనివాసాచార్యులు. 
విశిషాదె్వత సిద్ధాంతాల పరంగా |వాయబడీన రచన. కవి విశిషాదె తి. ఇతడు 


ఈ సిద్దాంతాలను |పచారం చేయడం కోసం సాగించిన _గంథపరంపరలో ఇది ఒకటి, 


సురపురం సంస్టానాధీశ్వరులు సమాదరంలో వెలసింది. (ఆం. సం. సా_618) 


అప్పయ్య దీక్షితులు. 
ఇది శంకర మతాన్ని వివరించే సిద్ధాంత గంథం. (తె. వి. స) 
సిద్ధాంత శిరోమణి 
చూ, సిద్దాంత శిరోమణి (పకాశము, 
సిద్ధాంత కిరోమణి (వకొశము 
నామాంతరం : సిద్ధాంత శిరోమణి. 
కర్త. ఆల్లాడి రామచం | దళౌస్తి. 


1204 తెలుగు సాపాత్య కోళము 


రచనాకాలం : es శ. 1887; తొలి ముద్రణ డీ. శ, 18050. 
ఆంకితం : విల్స్కిన్‌ సగ్‌ (ఆనంతపురం జిల్లాక లెక్షర్‌ కు. 
ఈ (గంథం భూ భమణాది విషయాలను తెలుపుతున్నది. వ్యావహారిక వచ 
నంలో ఉంది. పద్యాలు కూడా ఉన్నాయి. చివరి ఆరు పుటలు సంస్కృతం. కాశీలో 
రత్తేశ్వర పండితునకు రామచం | దళాన్తికి మధ్య జరిగిన భూ భమణాన్ని గూర్చిన వాదమే 


ఈ (గ్రంథము, (వ, వా_66, 87) 
సిద్ధాంత సారమ్‌ (సం) 
కర్త ల కందాడై అప్పకొండాచార్యుడు. (తె, వి. స_4 


సిదాంత సిదొంజనమ్‌ (సం) 
ఇ ఇ 
కర్త ఏ కృష్ణానంద సరస్వతి. 
అదై (త వేదాంత శాఖకు చెందిన సిద్ధాంత (గంథం, దీనికి భాస్కర దీక్షి తుడః 
అదే కొలంలో వ్యాథ్యానం రాశాడట. 


సిద్ధిరాజు తిమ్మరాజు 
కాలం : (క్రీ, శ- 168వ శతాబ్ది మధ్యభాగం. 
యు 
సలం * కొండవీటి సీమ. 
రచన , పరమయోగి విలాసము (చంపువు). 
ఇతని ఇంటిపేరు సిద్ధరాజు ఆని కూడా వ్యవహారంలో ఉంది. 


ఈయన రాజకవి. |క్రీ. శ. 1654 పాంతంలో కొండవీటిని పాలించాడు.అళియ 
రామరాయల మేనల్లుడు. తాళ్ళపాక చిన్నన్నకు సమకాలికుడు. కవీ, వీరుడు కూడా. 
నియోగం మీద 60 వేల ఫౌజుతో కొండపల్లి , మచిలీపట్టణాలపై దండు వెళ్ళాడు. గోల 
కొండ పై రామరాజు చేసిన దండయా[ తలో పాల్గొన్నాడు. ఈయన పరమయోగి విలా 
సాన్ని పద్య కావ్యంగా (వాస్తే, తాళ్ళపాక చిన్నన్న ద్విపద కావ్యంగా [వాశాడు. వ్లైష్టవ 
సం|పదాయం |పకారం ఆళ్వారులు 12 మంది అయితే, తిమ్మరాజు వారి సంఖ్య 15 కు 
పెంచాడు. అప్పకవి ఇతన్ని |సమాణంగా అంగీకరించి ఒక [ప్రయోగం ఉదాహరించాడు. 
ఇతడు కొండవీటి పాలకుడుగా ఉన్నప్పుడే కావ్య రచన చేశాడట. 
(క. స_86; ఆర్కద_9) 
సిద్ధేంద యోగి 
కాలం : కీ. శ, 1872. 1880 [పాంత౦. 
స్టలం : కృష్ణా మండలం. 
రచనలు : 1. భామాకలాపము (పారిజాతం) 2, గొల్ల కలాపము. 


సిర్ధం్యదయోగి కూచిపూదీ భాగవతుల కులపతులలో సు[పసిడ్డుడు. భామాకలాప 
సృష్టి పళిష్థామహి తుడు. ఇతని స్వస్థలాన్ని గురించి వివాదాలున్నాయి. దేశాటనం చేస్తూ 


| పాచీన సాహిత్యము 1200 


కూచిపూడి చేరాడనీ అక్కడే సువాణం జోగావధాన్ల కుమా ర్రెను వివాహం చేసుకొని సిం 
పడ్డాడనీ [పతీతి. తొలుత భామాకలాపంలోనే గొల్ల కలాపం కలిసి ఉండేదనీ, తర్వాతి 
కాలంలో అది [పత్యేక రూపకంగా రూపొందిందనీ అంటారు. 
ఇకని భామాకలాపాన్ని (కీ. శ. 1872-1885 ల మధ్య గోలకొండను పాలిం 
చిన తానీషా ఆబుల్‌ హసన్‌ మెచ్చుకొని అ|గహారం ఇచ్చాడట. 
సిద్ధేశ్వర చరితము 
నామాంతరం : (పతా చరితము, 
కర్త కాసె సర్వప్ప. 
అంకితం : సి ధేశ్వరువికి. 
అ 
కాలం : [కీ శ, 15వ శతాబ్దం. 
చరిత |పధానమెన గంథం. సిద్ధేశ్వర చరిిత-|పతాప చరిత ఈ రెండూ 
వేర్వేరని కొందరూ, ఒక్క టే అని కొందరూ భావించా_ . లభించిన (పతిలో మొదటి 
మూడాళ్వాసాలు ద్విపద-తరువాత పచనం ఉన్నాయి. ద్విపద రచనలోని మొదటిభాగంటో 
శివుడు శిద్దేశ్వర నామంతో హనుమకొండపై నెలకొనడం, రెండవ భాగంలో కాకతీయ 
రాజుల చరిత ఉన్నాయి. వచన భాగంలో [పతాపరు[దుని చర్మిత ఉంది. కవిత నిద్దష్టం 
కాకపోయినా కావ్యంలో దేశీయత వెల్లి వివస్తున్నది. కవి కవితా విషయం కంటె చరి 
(తాంశాలశే | పాధాన్యం ఇచ్చాడు. వ్యాకరణ విరుద్ధమైన [పయోగాలున్నాయి. 
(క, స_281; ద్వి. సా, చ_శి81) 
పిరిపురి వీఠసింగయ 
కాలం : [2 శ 15వ శతాబ్దం తుదిభాగం. 
శ్రైవాచార్యుడు. కృతిపతి, ఇతని శిష్యుడైన బచ్చు సిద్ధకవి మణీ బసవపురాణం 
రచించి ఇతనికి అంకితం చేశాడు, ఈ (గంథం పాల్కురికి సోమన గంథాన్ని అనుస 
రించి ఉంది. (ద్వి. సా, చ-108) 


సిరి పెగడ ధర్మనామాత్యుడు 
కాలం డీ. శ, 17న శతాబ్దం. 
సలం * ఇందుర్తి సీ్‌మ (కృమ్టామండలం. 
రచన ౨ నలచరి[ తము, 
తిప్పయామాత్యుని ప్యత్రుడు. (శ్రీనాథుని నుతించాడు, ఈ కవి మేనమామలు 
సేరూరి వారట. పేరూరు గోదావరీ మండలంలోనిది. ఇతని కవిత నిర్దుష్టంగా ఇంపుగా 
ఉంటుంది. (క, చ-8- 145). 
సిరి పెగడ సుబ్బారాయుడు 
కాలం ౫? డీ: శ, 18వ శరాద్టి పూర్వార్థం. 


1206 తెలుగు సాహిత్య కోశము 


స్థలం న ఉత్తర ఆర్కాటు మండలం. 
రచనలు : 1. సారంగధర నాటకము 2. నల నాటకము. 


వెంకటా మయ్య పుతుడు. వ్యావహారిక భాషలో రచన చేశాడు. రచన అంత 
(పొఢం కాదు. నల నాటకం, బిల్వ పురీజునికి ఆంకితం. ఉ త్తరార్కాటు మండలంలోని 
“కిరువలము” అనే క్షేతాన్ని బిల్వపురి అంటారు. కవి ఆ మండలంవాడు కావచ్చును. 
(య. వా. చ_100) 
సిరియాళ చరిత 
కర్త ౩ తెలియదు. 
జానపద పౌరాణిక గేయం, కథావస్తువు మిక్కిలి (పసిద్ది చెందింది. 
చూ. పొరాణిక గేయములు. (ఆం. వా. చ) 
సిరిసిరిమువ్వ పదాలు 
కర్త * తెలియదు. 
జానపద శృంగార పదాలు. 


చూ, శృంగార గేయములు. _ (ఆం.వా చ 


కర్త ఏ చూ. పరశకురామప౦తుల లింగమూర్తి. 
వేదాంతపర మైన రచన. రాజయోగాన్ని గురించి చెప్పబడింది. 


రాజయోగము సాంఖ్య, తారక, అనసునస్క_ములిని మూడు విధాలు. సాంఖ్యము 
పర్మదిహ్మ స్వరూపం ఇట్టిది అని తెలియచేస్తుంది, తారకము మనస్సును పరిశుద్ధం 
చేస్తుంది. అమనస్క సీవె వర|బహ్మవు అనే జ్ఞానాన్ని కలుగచేస్తుంది. ఈ మూడు విధాల 
రాజయోగొవ్ని సీతపాటక్షు ప్పంగా తెలుపుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీలు పాడుకోవ 
డానికి అనుగుణంగా (వాయబడింది. 


ఈ కవి రచించిన *సీతారామాంజనేయ సంవాదము” లో కూడ రాజయోగమే. 
చెప్పబడింది. సీత పొటకు, ఈ రచనకు చాలా పోలికలున్నాయి. కొన్నిచోట్ల వాక్యాలకు 


వాక్యాలే రెండింటిలో సమానంగా కనిపిస్తాయి. (శె. జా. సా 
సితమ్మ చెర 
జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా చ 
సీత వసంతము 


జానపద పౌరాణిక గేయ రచన. 
చూ. పొరాణిక గేయములు, . a (ఆం, వః చ.) 


పాచీన సాహిత్యము 1207 


సిత వామన గుంటలు 
జానపద పొరాణీ3 గేయ రచన, 
జానపద గేయాలు సమాజానికి ఎంత సన్నిహితంగా ఉంటాయో ఇలాంటి 
గేయాలే నిరూపిసాయి. సాధారణ [పజల వ్యవహారంలో ఉన్న ఈ ఆటను పౌరాణిక 
పా,తలకు జతపరచారు. 


చూ. పౌరాణిక గేయములు. (ఆం. వా. చు) 
సిత సమర్త 
జానపద పౌరాణిక గేయ రచన. 
చూ* పౌరాణిక గేయములు, (2౦. వా. చ్చ) 
సీత నురటి 
జానపద పౌరాణిక గేయరచన. 
చూ. పౌరాణిక గేయములు. (అం. వా, చ్చ 
సితాకల్యాణము 
కర్త : తెలియదు. 


జానపద పౌరాణిక గేయం.రామాయణానికి సంబంధించినది. సీతమ్మ ఆడుతూ 
పాడుతూ ఒకనాడు జనకునింటిలో ఉన్న శివధనస్సును ఎ త్తిందట. శివధనస్సును ఎత్తడం 
సాధారణమైన పని కాదు. అది చూసిన జనకుడు ఈ ధనస్సును ఎక్కు పెట్టగలవాడికే 
కూతురినిసానని స్వయంవరం (పకటించాడు.తక్కిన కథంతా కూడా ఇలా సాధారణంగా నే 
ఉం౦టుం౦ది. 


ఇందులో కథ రామాయాణాత్మక మైనా సంఘటనలన్నీ సాధారేణంగా ఇండ్లలో 
జరిగేవే వర్ణింపబడ్డాయి. రచన (పదింధ మాగ్గానికీ దగ్గరగా ఉంది. కొన్ని నూతనమైన 
ఉపమానాలను కవి | పయోగించాడు. (తె, బా, సా 
సి తాకల్యాణము 
రచనాకాలం : డీ. శ. 17, 18 శలా భ్ధాల నడిమి కాలం. 
కర్త: ,అగస్త్యరాజు రామన, 

ఈ యక్షగానంలోని కథ |పసిద్ధము, దీనిలో సీతదగ్గరకు శ్రీ రాముగేఎలు కత మై" 
రావడం విశేషం. రచన చక్కగా ఉంది, దీనిలో పామూరు మదనగోపాలస్వామి |పశంస 
ఉంది. ఈ [గంథం ము దిత౦. (య. పో చ.98) 

సితాకల్యాణము 

కర్త: (చూ) మేలత్తూరు వేంకటరా మశాశ్తి. 

._ , సంగీత రూపకం. 


1200 తెలుగు సాహిత్యా కోశము 
సితాకల్యాణము 
కర్త: శహాజీ (చూ. 
అంకితఆ : (శ్రీరామునికి. 
కథ |పఖ్యాత మైన రామాయణగాథ,. కవి నాటకంగా మలిచాడు. 
(ద. దే. వా. 207) 
సీతాకల్యాణము 
నామాంతరం :' జానకీ పరిణయము, 
స్తలం * దుండిప ల్లి సంస్థానం, 
కర్ర : పాలయాకరి (సాలవేకరి) వంశానికి చెందినవాడు, మల్ల భూ విభుడు కావచ్చు. 
యక్షగానం. (పతిలో [(గంథాంత వాక్యాలు సరిగా లేనందువల్ల కవిని: గూర్చిన 
వివరాలు తెలియలేదు: అడుసుమిల్లి దళవాయి వేంకటపతినాయని వారి సీతాకల్యాణము 
అని [పతి చివర' ఉంది. కాకినాడ సొహిత్యపరిష త్తులో (గం. సం. 804) ఈ (పతి 


ఉంది. రచన మసోహరమైనది, (ఆం. సా, ప, ప. 21-80). 
సితాగ్ని పవేశము 
జానపద పొరాణిక గేయ రచన. ఇతివృ త్తం రామాయణానికి సందిందించినది. 
చూ. పౌరాణిక గేయములు, (ఆం. వా, చ.) 
సీతాదేవి అలుకపాట 
కర్త: తెలియదు. 


జానపద శృంగార గేయం. కథ రామాయణానికి సంబంధించినది. సీతమ్మ 
రామునిపై అలిగి కూర్చుంటే రాముడు చిలుకతో రెండు సార్ల రాయబారం సంపుతాడు, 
ఆయినా చిలుక రాయబారం ఫలించలేదు. చివరికి చిలుక సంధి | పయత్నాలు మాని 
భేదోపాయం పాటిస్తుంది. రామునికి ఆస్వస్థతగా ఉందన్న వార్త విని సీక అలుకమాని 
పతిని చూడబోయింది. జానపద రచనే అయినా కొన్నిచోట్ల వర్ణనలు శిష్ట సాహిత్యాన్ని 
తలదన్నేట్లుగా ఉన్నాయి. వియోగ శృంగారాన్ని ధ్వనితో మేళవించి చక్కగా తీర్చిదిద్దాడు 
కవి, (తె, జా. సా 

సితాదేవి వేవిళ్ళుపాట 
కర్మ : తెలియదు. 

జానపద శృంగార గేయం. కథ రామాయణానికి సంబంధించిందే ఆయినా 

ఇందులోని వర్గనలన్నీ సాధారణ గృహజీవనానికి సంబంధించినవే. ఈ గేయంలో (వథ 


మంలో శృంగారం ఒకటి రెండు చోట్ల వాచ్యంగా చెప్పబడినా తరువాతి రచన ఆతి సుంద 
రంగా, మనోజ్ఞంగా ఉంటుంది, (కె.జా,సాం) 


[పాచీన సాహిత్యము. 1209 


సీతాపతి శతకము 
రచనాకాలం : (కీ. శ. 1800 |పాంతం. 
కర్త ఏ సాహెబు రాణా రామన్న, 


నృత్త శతకం. “సీతాపతీో" అనే మకుటంతో ఉంది. శైలి మృదు మధుర 
మైనది. కొన్ని చోట్ల పూర్వకవుల పోకడలున్నాయి. (శ.క.చ.) 
సీతారామ చరితము 
రచనాకాలం : కీ శ. 19 న శతావి. 
(ల 
కర్త ; మంతి పగడ సూర్య (పకాశకవి. 
(వీరేశలింగం పంతులు_సమ|గ పరిశీలన 
సితారామ విజయము 
కర్త . త్యాగరాజు (చూ. 
సంగీత రూపకం. ఎక్కువ (పసిద్దిని పొందలేదు. _ (శారదాద్వజం-178) 


సీతారామ శతకము 
రచనాకాలం ; |క్రీ.శ. 1760 |పాంతం, 
కరం వ తక్కసీల వెంకన్న. 
(క.స_229) 
సీతారామ కాసి 
కాలం వ (క్రీశ. 18వ శతాబ్దం, 
స్థలం “ కొలనుపాక. 
సాహిత్మాభిలాష కలవాడు. కానూరి వీరభ్యద కవిని |పోత్సహించి కొలను 
పాకలోని సోమేశ్వరస్వామికి అంకితంగా బసవ మసిమామృత విలాసాన్ని రచింప 
జేశాడు. 
సీతారామాంజనేయము (అలభ్యం) 
కర్త ఏ పరశురామపంతుల రామమూ ర్రి క్రవి, 
ఇది యక్షగానం. సీతారామాంజనేయ సంవాదమనే పేరుకో' కవి తం|డ్రియైన 


లింగమూర్తి కావ్యం (వాళాడు. రామమూ _్రి కృతి కూడా సీతారామాంజనేయ సంవా 
దమే అని కొందరంటున్నారు. (తె.వి,స_4_768) (యువా:చ._382) 


సీతారామాంజనేయ సంవాదము 
కర్ర * సరకురామసంతులి లింగమూర్తి ర్‌విం 
మూడాశ్వాసాల వేదాంత గంథం. జీవ బహ్మైక్య సిద్ధాంతం దీనిలో నిరూ 
పితం. మూడు ఆశ్వాసాలలోనూ వరసగా' తారక యోగము, సాంఖ్యయోగము, రాజయో 


1210 తెలుగు సాహిత్య కోశము 


గము ఉన్నాయి. గూఢ మైన వేదాంత విషయాలున్న రసవంత మైన కావ్యం... సందర్భో, 
చితాలు, అనుభవ సిద్దాలు అయిన ఉపమానాలతో కవి వేదాంతాన్ని సర్వజన సుబోధ 
కంగా చేశాడు. (వా.చ_90,91) 


సీతా విజయము 
నామాంతరం : శతముఖ రామాయణము, 
కర్తలు : లింగకవి, గంగఠవి. 
సీతా సయంవరము (అలభ్యం) 
కర్త 3 సభాపతయ్య - 
సంగీత కృతులతో కూర్చిన నాటకమట. 
(ద.దే.వా-808) 


సినయ కవి 
కాలం : [5 శ, 108వ శతాబ్దం. 
సలం “ సెంది (సంది). 
రచన ; షణ్ముఖి సహ సము. 
తిరుమలాచార్యుని పుతుడు. (పౌఢకవి. సెంది (గామం తిరున ల్వేలి 
మండలం లోనిది. ఇదే నేటి తిరుచెందూరు కూమారస్వామి క్షేతం. ఆక్షేత స్వామిపై 
ఇతడు రచన చేశాడు. (ద. దే,వా-404) 


సీమంతినీ కల్యాణము 
కర్త: చూ. పెనుమళ్ళ సోమనామాత్యుడు, 
అంకితం : శ్రీశైల [భమరాంబికాదీశునకు. 
అయిదాశ్వాసాలు గలి (పదింధం. సా౦దపురాణంలో [బహ్మో త్తర ఖండం 
లోని “సీమంకినీ చరిత” ఈ కథకు మూలం, సోమవార చరిత్రను వివరించే ఈ కథ 
శినపారమ్య నిరూపకము. (అం. సం. సా_4149 


సీమంతినీ కల్యాణము 
కాలం : డీ: శ, 19 వ శతాబ్ద ౦ పూర్వార్థం. 
కర్త ౩: ఫణీకుండల కవి. 
(పదింధం,. ము[దిత౦. (5.స. 187) 
సిమంతినీ చరితము 
కర్త : ఏరభ|ద కవి, 
అంకితం : ఆరణీపరంలోని చంపకేశ్వరస్వామికి 


శాంతయ్య పోత్సాహంకో కవి ఈ యక్షగానాన్ని |వాశాడు. రచన చక్కు 
విది. సోమవార [వత మాహాత్మ్యం కథ ఇతివృత్తం. (య,వా.చ.48ర5 


పాచీన సాహిత్యము 12£1 


మీ 


సుంకరి కొండడు 

ఇది గొల్ల కలాసంలోని పాత్ర. ఇతని వేషధారణ మే _పేక్షకులకు విపరీత 
మైన నవ్వు పుట్టిస్తుంది. గొల్ల కలాపాలన్నింటిలోను ఇతని పేరు కొండడే. “సుంకరి 
కొండని వేషము కథ” అనే యక్షగానంలో ఇతని వాలకం విపులంగా ఉంది. ఇతడు 
ఏలపాట పాడుకొంటూ హేలగా వసాడు. వచ్చిన కొండడు చిలిపిగా గొల్ల భామను 
సమీపించి సుంకం గాని, దానికి బదులు “ముధ్దు"గాని ఇవ్వమని దిహిరంగంగా నే ఆడుగు 
తాడు. 

గొల్ల భామ తప్పించుకోవటానికి |ప్రయత్నిస్తుంది. ఇద్దరికి వాగ్వివాదం 
జరుగుతుంది, వాదం సరదాగానూ, మోటుగానూ కూడా ఉంటుంది. ఆత గారిని పిలిచి 
నీ పని చెప్తానని కొండని బెదిరిస్తుంది. చివరకు కొండడు చేయి పట్టుకొ నే సరసానికి 
కూడా దిగుతాడు. 

కొన్ని గొల్ల కలాపాలలో అత్త రంగం మీదికి వచ్చి కొండని గద్దించి 
కోడలు పిల్లను తీసుకొని పోతుంది. డాబులు కొట్టిన కొండడు అత్తను చూసి ఉడా 
యిసాడు. కొన్ని కలాపాలలో అత్త రాకుండానే కొండడు గొల్లి భామను, సరసంగా 
గాని, బలాత్కారంగా గాని లాగుకొని పోతాడు. 


ఇది నాటి సుంకరి-గొల్ల భామల అల్లరి చిల్లర [పవర్హనను (పతిబింబించే 
కలాపం. 

ఈ గొల్ల కలాపంలో ఒక ఆంతరార్థముంది. సుంకరి (శ్రీకృష్తువెకి, గొల 
భామకు సంకేతం. దీనిలో గోపికా కృష్ణుల (పణయతత్త్యముంది. ఒకానొక యక్ష 
గానంలో (శ్రికృషుడే సుంకరి పా! తధారి (రంగపురి పారిజాతం)గా కనిపిస్తాడు. 

లిం (టి అనీ 
(య.వా.చ-20 1-2) 
నుంకసాల తిరుమల కవి 
కాలం ర్రీ.శ. 18 వ శతావికి ముందు. 
టు 
రచన  : భాగవత వై భవము. 
గురువు : కొక్కొండ భట్లరుడు. 

రఘునాథుని ప తుడు. ఇతడు కావ్య రచనా సంకల్పంతో ఉండగా లక్షీ ' 
దేవి స్వప్నంలో సాక్షాత్కరించి తనకు అంకితంగా భాగవత చై భవాన్ని చెప్ప మన్నదట్న 
ఇతని రచన [శవ్యంగా ఉంది. (ద్వి. .సా,చ_285) 


సుంకులు చెరిగే పాటలు 
నామాంతరం : సువ్వి_సువ్వాలపాటలు, అల్లోనే రేళ్ళు (చూ. 


సుందర కాండ పదము 
కర్త ఏ తెలీయదు, 


12.12 తెలుగు సాహిత్య కోశము 


జొనసదగేయం. ఇతివృత్తం హౌరాణికం . 
చూ. శృంగార గేయములు. (ఆం. వా. చు) 
సుందర కాండము 
కర్త : తుపాకుల ఆనంతభూ పాలుడు (చూ). 
అయిదాశ్వాసాల వచన (గంథం, 


ఈ కవి మొత్తం రామాయణాన్ని వచన (గంథంగా రాశాడట. అందులో 
సుందరకాండ మా(తమే నేడు లభ్యమవుతున్నది. చాలా విపులంగా |వాయబడిన _పామా 


ణీఠకమైన రచన. (క. త_19-112; ద. దే. వా-479) 
నుందర దామోదరమ్‌ (సం) 
కర్త : చూ. లోలంబరాజు. 
(శ్రీకృష్ణుని వృత్తాంతం ఇందులోని కథా వస్తువు. (తె వి. స_8) 


సుందరి (సౌందర్శి 
కాలం : తంజావూరు నాయకరాజుల అనంతరకాలం, 
స్ధలం : రాజమహేం|దవరం, 
రచన : అల్లాడ విజయసింహ భూపతి విలాసము, 

ఈ మె అల్లాడ విజయసింహ భూపతి భార్య. రాచవీటి నరపతి కుమా ర్త. తన 
భర్త పేర రచించిన పై | పదబంధం, రంగాజమ్మ రచించిన మన్నారుదాస విలాసాన్ని పోలి 
ఉన్నదనీ [గంథంతి*నూ, గద్యలోనూ పేర్ల మార్పు తప్ప ఆ రెండింటికీ తేడా లేదనీ 
పండితుల అభి పాయం, (ద. దే. వా-167) 

సుందరి, కమల (జంట కవయి. తులు) 
కాలం : డీ. శ, 1రీవ శతాబ్దం. 
స్థలం ఏ తంజావూరు. 
రచన : విద్దసాలభంజికకతు వ్యాఖ్య (సం), 

వీరు తుక్కోజీ మంతిమైన ఘనశ్యాముని భార్యలు. విదుషీమణులు. రాజ 
"ఫేలరుని విద్ధనాలభంజికకు వ్యాఖ్య (వాశారట, (లె. వి. స_6_241) 

నుందరీమణి శతకము 
కర్త : గోగులపాటి కూర్మనాథకవి, 

రసికజన మనోరంజకమైన శతకం. చంపకోత్పలమాలా వృ త్తాలతో కూడి 
ఉంది. కవి దీనిలోని కొన్ని పద్యాలు లక్ష్మీనారాయణ సంవాదంలో చొప్పించాడు. 

(ఆం. సం, సా_418) 
నుందరేశ్వర విలాసము 
కర్త : నూరు పెద్ది చెంగల్యరాయకవి చూ, 


[పాచీన సాహీత్యము 1218 


యక్షగానం దుుదితం. ఈ కవి చెయ్యరు జమీందారుల ఆస్థానంలో 
ఉండటం వలన చెయ్య్యూరు చెంగల్వరాయశొ స్రిగా (పసిద్దుడయ్యాడు' వై ద్యనాథుడనే 
జమీందారు కోరికపై ఈ సుందరేశ్వర విలాసాన్ని చెప్పాడు. మధుర మీనాక్షీ సుంద 
రేళ్యళుల విలాసం ఇందులో వర్ణితం. కవి చిత కవితను సంగీత యు కంగా చెప్పాడు. 
“సరిగమ పదనిసీలతో ఒక కందం చెప్పాడు. (య,వా.చ-849; ద. దే. వా_011) 


సుకవి కర్ణామృతము 
రచనా కాలం : క్రీశ. 18వ శతాబికి తర్వాతిది, 
యలు 
కర్త ఏ కౌలూరి ఆంజ నేయకవి. 


లక్షణ గంథం, దీవి పతి ఆంధ సాహిత్య పరిషత్తులో ఉంది, 
(కవిజనా[ శయం పీకిక_వా విళ్ళ 
నుకవి మనోరంజనము 


రచనా కాలం : కీ.శ. 19వ శతాబ్దం పూర్వార్దం. 
కర్త ఏ కూచిమంచి వేంకటరాయడు. 


లక్షణ (గంథం. (పధానంగా అప్పక వీయానికి విమర్శ (గంథం. ఇందులో 
నాలుగాశ్వాసాలున్నాయి. మొదటి ఆశ్వాసంలో తెలుగు అక్షరాల సంఖా్యనిర్ణయం, (పాన 
భేదాలు, రెండో ఆశ్వాసంలో స్వర, వ్యంజనయతులు, మూడో అళ్వాసంలో ఉభయ 
యతులు, నాలుగో ఆశ్వాసంలో రేఫ_అకౌర నిర్ణయం, పలు శద్ది రూపాలు వివరింప 
బడ్డాయి. విమర్శ అంతా వచనంలో సాగడం ఈ |గంథ పత్యేకత. (ఛం.ప.కో) 


సుకుమారుడు 

శ్రీనాథ విరచిత శివరాతి మాహాత్మ్యంలోని ఒకప్మ్నాత. ఇతడు నిగమశర్మ, 
గుణనిధి పాాతల వంటివాడు, యజ్ఞదత్తుడు, ఆతని భార్య సుశీల ఎన్నో పూజలు చేస్తే 
చిరకౌలానికి ఈ సుకుమారుడు పుడతాడు. చక్కగా విద్యాభ్యాసం చేసినా యౌవన దశ 
రాగానే జూదగాడుగా, తాగుబోతుగా, వ్యభిచారిగా మారిపోతాడు. సర్వ అఆపలక్షణా లకు 
ఇతడు (పతీక. తల్లి తం్మడులు ఎన్ని పిధాలచెప్పి చూసినా తన (పవ ర్హన మార్చుకోడు. 
రాజు ఇతని దుర్భృ త్తి చూసి దేశబహిష్కారం చేస్తాడు. ఇతడు అడవిలో ఫోతూ ఒక 
చండాలాంగననుచూసి మోహించి, ఆమెళో కాపురం పెడతాడు. కపట మార్గాలతో కడుపు 
నింపుకొని, దారులుకొట్లి, పరమ దారుణాలు చేసి జీవిస్తాడు. కొన్నాళ్ళ తరువాత 
ఆ ప్రాంతంలో జీఏంచలేక చండాలాంగనతో వలసపోతాడు, 


చండాలాంగన వలన ఇతనికి ఇద్దరు కుమా రలు, ఇద్దరు కుమారులు కలుగు 
తారు. వయసు ముదిరినా ఇతనికి వ్యసనాలు వదలలేదు. చండాలాంగన మరణానంతరం 
కడుపున పుట్టినతనయలతో నే కాని పనులు చేసిన పరమ నికృష్ణుడీకడు. ఉన్న ఊరివాళ్ళు 
కూడా ఇతనిని వెళ్ళ గొడతారు. ఒకనాడు కూతుళ్ళ కోసం పువ్వులు తెద్దామని తప్పతాగి 
శివాలయం వద్దకు వెళతాడు. 


1114 తేలుగు సాహీత్య కోశము 
అనాడు శివరా(తి. నాగేశ్వరాలయంలో భక్తులు చేస్తున్న ఉత్సవాన్ని సుకు 
మారుడు చూసాడు. తరువాత కొన్నాళ్ళకు మరణిస్తాడు. ఇతని పాణం తీసుకొని పోవ 
టానికి యమదూతలళకో పాటు శివదూతలు కూడా వస్తారు. శివరాత్రి ఉత్సవ దర్శన 
మాతం చేతనే సుకుమారుడు పుణ్యం చేసుకొన్నాడని, అందువల్ల అతడు శివలోకం 
చేరుకొంటాడని శివదూతలు చెపారు. యమదూతలకు మారుగా శివదూతలే ఇతనిని 


శీివదోకం చేరుసారు. ఇతడు చివరకు శివని ఆను గహం వల్ల [పమధగణంలో చేరి 
పోతాడు, 


మహా పాపాలు చేసినప్పటికీ శివరాతి దర్శన భాగ్యంవల్ల పుణ్యలోకాలు 
పొందటమనేది ఇతని కథలోని తాత్పర్యం. 


. శీవర్శాతి మాహాత్మ్య కావ్యానికి మూలమైన ఈశాన సంహితలో సుకుమారుడు చండా 
లాంగనను కూడటమే పాపమని ఉ(ది. మరి ఆమెవల్ల జన్మించిన తనయలనే రమించిన 
ఈతడు ఎంతటి సరమ దుర్మార్లుడో చెప్పనలవి కాదు. తెలుగు సాహిత్యంలో ఇది ఒక 
పతిత మైన పాత. | (శివరాత్రి మాహాత్మ్యం) (ఆరు[ద 4_ 208-210) 

(శ్రీనాథుడు 989-971-కొ. శ్రీ.మూ.) 
సుగాతీ.శాలీనులు 


పింగళి సూరన్న రచించిన కళాపూర్ణోదయ కావ్యంలోని ఈ జంట విశిష్ట 
మైంది. సుగా(తి శారద పూజారియైన ఒక (దిహ్మణుని కూతురు. ఆమె భర్ష శాలీనుడు. 
ఇల్ల టపుటల్లుడు, అలంకారాలు, డందబాలు, ఆట్టహాసాలు ఈయనకు సరిపడవు. సహజ 
సౌందర్యాన్నేగాని, వేషభూషణాదుల వలన కలిగే సౌందర్యాన్ని మెచ్చడు. సర్వశృంగార 
సన్నాహాలతో భార్య పడకటింట్లోకి వస్తే_ఆమెను కన్నెత్తి అయినా చూసేవాడు కాదు. 
సుగా|తికి ఈ విషయంలో చెలులిచ్చిన సలహాలు కవి లోకజ్జతను, కవితా శక్తిని 
(పస్ఫుటం చేస్తున్నాయి. కవి ఇక్కడ లలితమైన శృంగారాన్ని వర్షి౦చాడు. వర్ష నలో 
గాని, సంభాషణలోగాని ఎక్కడా అ శ్రీల వొక్యాలుండవు. చెలికత్తె లు ఇంత | పౌఢంగా 
సంభాషించటం ఏ కావ్యంలోనై నా అరుదు. సుగా్యతి బయటి సిగ్గును, లోపలి ఆశను 
ఈ ఘట్టంలోని పద్యాలు చక్కగా తెలియ జేసాయి. 


అత్తగారు విసిగి ఆల్లుని తోట పనికి నియోగిస్తుంది. అతడు చక్కుగా పని 
చేసి పూదోటలు పెంచాడు. కొన్నాళ్ళకు సుగాతి కూడా తోటకు పోయి భర్తకు పను 
లలో సహాయం చేస్తుంది. 

అలంకారాలు లేకుండా కనిపించే సుగాత్రిస చూసి, శాలీనుడు ముగ్గుడై 
పోయాడు. ఆమెను తన కౌగిట చేర్చుకొన్నాడు. శాలీనుని [పేమ స్వభావం చిత 
మైనది. స్నేహ, మార్షవాలతో కూడిన శృంగారం. అతనిది. ఇతడు ముక్కో_పి కూడా. 
కపట సిద్ధునిగా ఉన్నప్పుడు (ఇతడే మణి_స్తంభుడు) ఇతని మనసు చిత్రమైన పోకడలు 
పోయింది, దేశకాలానుగుణ మైన మానసిక విశ్లేషణను సూరన్న ఇతనిలో అద్వి 


[పాచీన సాహిత్యము 1210 


తీయంగా చూపాడు, ఇతనిలో సిద్దునిగా తాను తామస ,పవృత్తినీ, మణిస్తంభునిగా 
రాజస (పవృత్తి నీ చి|తించాడు, 
సుగా|శ్రిపా[త తెలుగు సాహిత్యంలో అపురూపమైనది. [( పేమానుభావానికి 
వెలియైనా భర్త కష్టాన్ని పంచుకోవడానికి సిద్ధపడింది. ఆతని క్షేమాన్ని కాంక్షించింది, 
ఈమె సాత్త్విక పవృత్తి మూ ల్హీభవించిన సౌశీల్యవతి. ఒద్ది కయే సుఖసంసారానికి 
వీజమని కవి సుగొాతిప్నాత ద్వారా సూచిస్తున్నాడు. 
సుగా|తీ శాలీనులే తర్వాత సుముఖాసత్సి ,' మణి_స్తంభులయ్యారు. కళా పూర్ణువి 
తల్లి మగది: తండి ఆడువొడు అవుతాడని [బహ్మవాక్కు-. అందుకు అనుగుణంగానే 
' శారదా పీఠంలోని సరస్వతీదేవి సుగా|త్రీ, శాలీనులకు వరాలిచ్చింది. మణికంధరుడి, 
కళాపూర్ణుడుగా, సుముఖసత్సి , మణీ స్తంభులకు జన్మిస్తాడు. స్నేహ మర్యాదానుగుణ 
మెన శృంగారాన్ని నవ్యలీలా లలితంగా మలచి (పతిభావ్యుత్పత్తులతో కవి, సుగా తీ 
డే i కం 
శాలీనుల పా|తలను తీర్చిదిద్దాడు (కళాపూర్ణోదయం పీఠిక_కట్టమంచి) 
నుగుటూరి చిక్యూరాయలు 
కాలం ఏ కీ.శ, 1510_1675 |పాంతం. 
సాహిత్య పోషకుడు. “గణిత దీపిక” అనే శాస్త్ర గంథానికి కృతిపతి. బద్దె 
వీటి దత పప్పను ఆదరించి (గంథ రచనకు పోత్సహిం౦చాడు. 
ఈయన మైసూరులోని కోలారు (పాంతానికి పభువు. ఈ [పాంతం వంగ 
నూరు సంస్థానంగా (పసిద్ధమైంది. (ఆరు ద-$; ద.దే.వా_489) 
నుగుటూరి ముమ్మడి తమ్మభూపతి 
కాలం: కీ. శ. 17వ శతాబ్దం. 
సలం ; మెసూరులోని కోలారు పాంతం (పుంగనూరు సంస్థానం). 
(on రం థ్‌ 
రచనలు ఏ 1. రాజేందచోళచరి త్ర(అలభ్యం) 2. కుమారార్జునీయము (అలభ్యం) 
8. సౌందరెశచరి[త (అలభ్యం) 4. రసికజన మనోరంజకము (సం) 
ర్‌, కౌముదీవ్యాఖ్య (సం) 6. శంకర సంహిత (కన్నడం) 7, యక్ష 
గానము (కన్నడం) 8. శివదర్పణమ్‌ (సం). 
మైసూరు పాలకుల | క్రింది సామంతరాజు. భాషాతయ [ప్రబంధ నిర్మాణదక్తుడు* 
ఇతని తెలుగు రచనలేమీ దొరకలేదు. శివదర్పణము సంకలన |గంథమట. ఇతడు 1614_ 
30 |పాంతం వాడని కొందరంటున్నారు. (ద. దే, వా495) 
సుగుటూరు 
చూ. స.గనూద సంస్థానం. 


దక్షిణ దేశంలో మెసూరు |పాంతాలకు చెందినభాగం. పంగనూరు సంస్థానంగా 
(పసిద్ధం. ఇక్కడిరాజులు కర్ణాటకరాజులకు విధేయులు, ఇక్క_డతెలు గుభాషను ఆదరించిన 


1218 తేలుగు సాహీత్య కోశము 


వారిలో ముమ్మడి తమ్మ భూపాలుడు (1814-80), చిక్కరాయలు ప్రసిద్ధులు. తమ్మ 
భూపాలుడు సంస్కృతాం|ధ కర్ణాటక భాషలలో స్వయంగా రచనలు చేశాడు. బిద్దెవీటి 
దత్తప్ప ఈ సంస్థానం వారి ఆ(శీతుడు, 

భెరవకూరి ముళువాగళు (ఫభువులు వీరి బంధువర్గంభోని వారు. కోడూరి 
వేంకటా చలక వి ఇశ్క_డివాదే. (ద. దే. వా_పీరీక) 

ను గీవ విజయము 
కర్త * కందుకూరి ఠరు|దక వి. 
ఆంకితం : కందుకూరిలోని జనార్హనస్వామికి. 

[పత్యేకత : యక్షగానాలలో ఇది మొదటిది, కొందరు చెన్నళౌరి |వాసిన 
“సౌభరి చరిత” తొలి యక్షగానముటున్నారు గాని అది అలభ్యం. 

కిష్కి-౦ధాకాండులోని మంచి రసవత్తరమైన పట్ల ను తీసుకొని కవి యక్ష 
గానంగా చాశాడు, ఇందులో |త్రిపుట, జంపె, కురుచజంపె, ఆటతాళం, ఏకతాళం మొ॥ 
గతులకో పాటలు, ఆర్హచం|దికలు, ఏలలు, ధవళాలు, ద్విపదలూ ఉన్నాయి. 1గంథంలో 
మొవట్లో ఒక ఉత్పలమాల, చివర ఒక సీసపద్యం, ఆక్కడక్కడ వచనాలు, గీతాలు 
కూడా ఉన్నాయి. దీనిని “*కరుణభాసుర యక్షగాన ప్రబంధం” ఆని రుదకవి 
"పేర్కొ న్నాడు, 

రామబాణం తగిలి వాలి పడిపోయాక వాలివిలాపం దీనితో చాలా బాగా 
ఉంటుంది. వాలి మాటలలో ఏడుపు, కోపం, తర్కం, తిట్లు మొదలయినవి అన్నీ వరదలాగా 
కనిపిసాయి. రాముడువాలిని వధించకముందు సీతమ్మనగలనుచూసి విలపించేఘట్టం అత్యంత 
కరుణాత్మకంగా ఉంది. వాలివధ తరవాత అక్కడి చెంచెతలు ఏలలు పొడి, రామాయణం 
సుఖాంతమని సూచిసారు. 

((తిపుటళాళంలో రు[దకవి | వాసినవన్నీ గురజాడ “ముత్యాల సరాల” లక్షణా 
నికి సరిపోతాయి. “ముత్యాల సరం” ఛందస్సు మన యక్షగానాలలో తొలినుంచీ ఉందనేది 


స్పష్టం) (ఆర]ద-_8-187) 
నుగివ విజయము 

జానపద పొరాణిక గేయ రచన. ఇతివృత్తం రామాయణానికి సంబంధించింది 

చూ. పౌరాణిక గేయములు. (ఆం, వా. చ.) 


సుజన మనః కుముద చం దిక 
రచనాకాలం : కీ. శ. 1766 |పాంతం. 
కర్త ఏ కూచిమంచి తిమ్మకవి, (సందేహం). 
కూచిమంచి తిమ్మకవి కృతులలో పూర్వపు కవి చరితకారు లెవఠరూ ఈకృతిని 
"పేర్కొనలేదు. దీవిని గురించిన వివరాలు తెలియరాలేదు. ఇదే పేట గల సంస్కృత 
ప తిమ్మకవి నామధేయుడై న కవి [వాళాడు. 
(సా. చ. సం-206; తె, వి, స_4; ఆం. సం. సా_481) 


[పాచీన సాహిత్యము 1217 


సుజన మనః కుముద చందిక (నం) 
కర్త : చూ, కూచిమంచి తిమ్మకవి Il 

శివ పారమ్య బోధకమైన గద్య రచన. శేరళాధివతి సంగదొన్ముని కుమారు 
డైన కరాళవ క్తు౦ని యొక్క, అతని నాయిక “మంజరి” యొక్క జీవిత విశేషాలు 
ఇందులోని ఇతివృ త్తం. “మహాభాగుడు” ఆనే కళింగదేశ (బ్రాహ్మణుడు స్వర్గానికి వెళ్ళి 
ఇం|దునితో నంభాషిస్తూ ఈ కథ చెప్పినట్లుగా [వాయబడింది. 

ఈ రచన విషయంలో కొన్ని వివాదాలున్నాయి. ఇది చంపూకాప్యమనీ, 
కూచిమంచి (మొదటి) తిమ్మకవి వాసన “రసికజన మనో భిరామ” | గంథానికి సంస్కృతీ 
కరణమనీ కొందరి అభి పాయం, కాని, ఈ కావ్యానికి, రాసిక జన మనోథీరామానకి ఎలి 
సామ్యంలేదు. కథాగమన విధానం కూడా ఒకటికాదు. ఈ రచనలో భిన్న భిన్న వృత్తాలు 
అక్కడక్కడ శ్లోకాలు కొనిపిసాయి. కొని, వాటి సంఖ్య ఆల్బం. |పముఖంగా ఇది 
గద్య కావ్యం. ఇది తిమ్మకవి ముతాత |వాళాడని కొందరంటున్నారు. అతని పౌ|త్రుడు 
[వాశాడని మరి కొందరు ఆంటున్నారు. (నా. చ సం_2068; ఆం. సం, సా_481, 248) 


సుజన రంజని 
సంస్థాసకులు : పరవస్తు చిన్నయ సూరి. 

(కీ. శ. 19వ శతాబ్ది పూర్వార్థంలో వెలసిన | పముఖ సాహిత్య స|తిక. ఈ 
సతిక మూలంగా సూరి తలుగు భాషా సాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు. ఆ కాలంలో 
ఇది ప్రామాణికమైన తెలుగు సాహిత్య ప|తిక. ఈ పతికకు సూరి సంపాదకుడని 
కొందరంటున్నారు, 

ఈ విషయంలో భేడాభి ప్రాయాలున్నాయి. (తె. వి, స_4_788) 

సుజ్ఞాన పెరుక 
నామాంతరం : ఎరుక. 
కర్త - రామి బహ్మయోగి. 
సుదంతా కల్యాణము 
నామాంతరం : సుదంతా పరిణయము. 
రచనాకాలం : డీ. శ, 10వ శతాబ్దం. 
కర్ర న్‌ వెలిదండ్హ అళఘరి (చూ. 
అంకితం : (శ్రీరంగనాథునికి, 

శృంగార (ప్రబంధం, నాలుగాశ్వాసా లున్నాయి. (శ్రీకృష్ణుని ఆరవ భార్య 
సుదంత. ఈమె పేరును సత్యకీ ర్తి అని తాళ్ళపాక వారూ, సునంద ఆని చెంగల్వ కొళ 
రవి పేర్కొన్నారు. దాచిమంచీ తిమ్మకవి “సీలాసుందరిగొగా చెప్పాడు. శ్రీక్సమ్ణనకు 
సుదంత తోడి పరిణయ గాథను హృదయంగమంగా వర్ణించిన (ప్రబంధమిది, 

(ద, దే. వా-897) 


1218 తెలుగు సాహిత్య కోశము 


సుదంతా పరిణయము 
నామాంతరం : నుదంతా కల్యాణము (చూ. 
కర్త : వెలిదండ్డ అళఘరి, 


సుదంతా వివాహము (అలభ్యం) 
కర్త వ రాజవోలు సుబ్బారాయడు. 
కాలం ; పింగళి సూరన తర్వాతికాలం. 
ద్విపద. శృంగార మృదువాక్య సంగతితో చెప్పిన కావ్యమని కవి చెప్పు 
కొన్నాడు. (క. స_294) 
సుదకీణా పరిణయము 
కాలం డీ. శ. 18వ శతాబ్దం. 
కర్త : తెనాలి అన్నయ్య. 
అంకితం : పులిజాల సోమయ్యకు. 
విశిషత : ఇది ఆయిదాశ్వాసాల |పబంధం,. రఘువంశంలోని దిలీపుడు సుద 
కిణ అనే రాచబిడ్డను వివాహమాడటం ఇందులోని కథ. సరస్వతీ దేవి కర్పూరపు పలు 
కులు చల్లినట్లు, చందమామ పండు వెన్నెల కురిపించినట్లు, మన్మథుడు చెంగలువల 
తూప్పలు వేసినట్లూ తన కవిత్వముంటుందనీ కవి చెప్పుకున్నాడు. దీనిలోని ఉపమానాలు 
పింగళి సూరన్నకు అనుకరణలు. దీనిలోని పాత్రలే కథను నడుపుతూ, నర్హనలు 
చేస్తాయి. కథా నాయకుని [పవేశ ఘట్టంలో కవి వసుచర్శితను అనుకరించాడు. నన్నె 
చోడుని కాలంనుంచి [పబంధాలలో మధుపాన వర్ణన ఉంది. ఇందులో తప్ప తాగిన కస్పుర 
గంధుఐ మాటలు తడబడటాన్ని అన్నయ మనోహరంగా సరికొ తగా వర్ణించాడు. 
(ఆరు[ద-8-129) 
సుదర్శన రగడ (అలభ్యం) 
కర్త : తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు, (క. త_6) 
సుధా తరంగము 
కర్త ఏ చూ. కొటికెలపూడి కోదండరామకవి. 
రచనాకాలం : డీ. శ. 1844 |పాంతం, 


గణితశాస్త్ర (గంథం. ఆర్యభట్టీయ గణితంలోని కుట్టీకారగణిత రీతిని తెలిపే 
ఆర్యవృ తి ద్వితీయానికి వ్యానహారికాం[ధానువాదం. వ్యాఖ్యతో ఉ౦ది. దీనిని మదరాసు 
_పాచ్యలి భిత పుస్తక భాండాగారం వారు (పచురించారు. 
(అం. సం, సా_శి05; శ. క, చ_780) 
సుధాలహరి (నం) 
కర్త : చూ, జగన్నాథ పండితరాయలు (కీ, శ 15801880). 


స్తుతి కావ్యం. దీనినే సూర్యస్తుతి అని కూడా అంటారు. (తె. వి, స) 


(ప్రాచీన సాహిత్యము 1219 


సునందా పరిణయము 
నామాంతరం : |ప్రదీప చరితము. 
కర్త : చింతకుంట కోదండరామక వి. 
రచనాకాలం : |క్రీ, శ. 1790 పాంశం, 


ఐదాశ్వాసాల |పబంధం, రచన రసవంతంగా హృద్యంగా ఉంది. 


(క. చ_$-128) 

నుబోధినీ నుధాసారమ్‌ (నం) 
కర చూ. అన్నంభటు. J 

అలన లు 
ఇది “రాణ కొద్దీ వినీ “ మీమాంస గంథం, (తె, వి. స_4) 

నుబ్బ మాంబిక 

బిల్హ ణో పాఖ్యాన కర్తయెన ఆరుణాచలకవి తల్లి. అరుణాచల కవి తన రచ 
నను తల్లి కే అంకితం చేశాడు. (ద్వి. సా. చ_441) 


సుబ్బరాయ శతకము 
కి : తెలియదు. 
తమిళ దేశంలో వెల్వడిన తెలుగు శతకం. రచన సీస పద్యాలలో ఉంది. 
(ద, దే. వా-పీఠిక) 
సుబ్బరాయ శతకము 
కర్త! పొత్తపి వెంకటయ్య (చూ. 
సీసపద్య శతకం, 108 దివ్యతిరుపతులను పర్షినూ “మహిత రూపాయ ధూర్జటి 
మత విడేయ, నూర్యశతకోటి విభవాయ సుబ్బరాయ” అనే మకుటంతో చేయబడ్డ రచన. 
కొన్ని నీతి పద్యాలు ఉన్నాయి. (ఆమ్మ ద- 12-85) 
సుబ్బరాయుడు 
కృతిపతి. చిత్రకవి వేంకట రమణకవి రచించిన సకల వర్ణనా పూర్ణ రామా 
యణం సుబ్బరాయనికి ఆంకితం, ఈతని వివరాలు తెలియరాలేదు. ఆయితే కవి చెప్పిన 
సుబ్బరాయడు సు|బ భ్మాణ్యశ్వరస్వామియే కాని మానవుడు కాదనీ చాగంటి శేషయ్యగారు 
అభ్మిపాయపడ్డారు, (క. త_ 12-81) 
సుబహ్మణ్య కవి 
చూ. మునిపల్లె సుబహ్మణ్యకవి. 
సుుబహ్మణ్య విజయము 
నామాంతరం : విద్వత్కర్జామృతము. 
కర్త : త్యాగరాజ మొదలి, 
నసు_బహ్మణ్య శతకము 
నామాంతరం : శ్రీ చాల సుబ్బరాయ శతకము. 


1220 తెలుగు సాహిత్య కోశము 


కర్త: బృహ తటాకం నాగళశా స్త్రి. 
ఇది చార్మితక శతకం. తురుష్కులు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే 
సమయంలో ఈ శతకం విరచితం. సింహా ది నారసింహ శతకంలో వలె రచన సాగింది, 
కూర్మనాథకవి సింహాది అప్పన్నకు నివేదించిన'క్లే, కవి సుుబహ్మణ్య స్వామికి తనబాధను 
నివేదించాడు. మండలాదికారులను, మం తులను, రాజాధికారులను స్వార్ధపరులయినందుకు 
నిందించాడు, “కూర సంహార, కిరిగిరి సుఖవిహార, సుకవి జనగేయ, (శ్రీబాల సుబ్బరాయ” 
అనే మకుటంతో శతకరచన సొగింది. (శ. సా వి,) 
నుభగానంద (పహసనము 
కర్త వ వాసుదేవకవి, (కర్తృత్వం సందేహం. 
అంకితం ; శహోజీకి 
హాస్య నాటకం. అసభ్యత హెచ్చుగా ఉన్నది. 
(ఆరు [ద_12_ 162) (శారదాధ్వజం-_78) 
కర్త : తెలియదు. 


జానపద పౌరాణిక గేయము, ఇతివృత్తం భారతకథకు సంబంధించింది. 


చూ. పౌరాణిక గేయములు, (ఆం. వా. చ 


నుభ|దా కల్యాణము 
రచనాకాలం : కీ. శ. 15 వ శతాబ్ది తొలి భాగం. 
కవయి[తి : తాళ్ళపాక తిమ్మక్క. 
ద్విపద కావ్యం. మహాభారతం ఆదిసర్వంలోని విజయవిలాస ఘట్టం ఈ ద్విపద 
కావ్యానికి మూలం. స్వతం|త కల్పనలున్నాయి. అర్జునుడు తీర్ణయా[తలు చేస్తూ అహో 
బిలం, తిరుపతి, కంచి దర్శించినట్లు ఉంది. తిమ్మక్క చిత్రించిన సుభ[ద అచ్చమైన 
తెలుగు కన్నె. ఈడుకు తగ్గ ఆటలు ఆడింది, బొమ్మల పెళ్ళిళ్ళు చేసింది. ఇందులో చిలుక 
లాయబారం ఉంది, కావ్యంలోని నెరజాణయైన ఈ చిలుకను చేమకూర వేంకటకవి ఎరువు 
తీసుకున్నాడు. ఇందులోని నర్మగర్భితమైన సంభాషణలు, వర్ణనలు కూడా చేమకూర 
యథాతథంగా వాడుకున్నాడు. ఇందులోని సుభదార్జునుల పాతపోషణ అపూర్వం. తెలుగు 
దనం ఉట్టిపడుతున్న రచన. ము[దిత౦. (ద్వి. సా, చ, 987) 


నుభ|దా పరిణయ నాటకమ్‌ (నం) 
కర్ర : నల్ల దీక్షితుడు. 
దక్షిణ దేశంలోని మధ్యార్హున క్షేతంలో జరిగే ఉత్సవాలలో ఈ నాటకం రచయిత 
కాలంలోనే |పదర్శింపబడుతుండేదట. _ (ద. దే* వా-180) 








[పాచీన సాహిత్యము 1221 


సుభ దా పరిణయమ్‌ (సం) 
కర్త : వేంక టాధ్యరి. 
నాటకం. రెండు అంకాలు మాత మే దొరికింది. (శె. వ. న_8) 
నుభ దా పరిణయము 
కర్ర * చూ కూచిమంచి జగ్గక వి. 
ఆరాశ్వాసొల రసవ్యత్పబంధం. ఇతివృ తం [పథఖ్యాతం. (శ్రీపాద కృష్ణమూరరి 
శాస్త్రీ “విజయవిలాన కృతి విమర్శ”లో చేమకూర వెంకన్న విజయ విలాసాన్ని, కూచిమంచి 
జగ్గకవి సుభ దాపరిణయంతో పోల్చి, తారతమ్య వివేచన చేశారు. 
(అం, సం, సా_248; క, స-74) 
సుభా భ కుడు 
౦: కీ. శ. 18 వ శతాబ్ద ౦. 
స్ధలం * పుదుక్కో_ట, 
ఖడ్గశాస్త్ర విశారదుడు. “ఖడ్గ లక్షణ శిరోమణి” కర్త నవనస్ప ఇతని నుండి 
అనేక విషయాలను తెలుసుకొన్నాడట. (అ. శి) 
నుభాషిత కౌస్తుభమ్‌ (సం) 
కర్త ఏ వేంకటాధ్వరి. 
ఇది అయిదు |పకరణాల [| గంథం. (తె. వ. న_ర్రి 
సుభాషిత తిశతి 
రచనాకాలం : |క్రీ. శ, 181070 ప్రాంతం. 
కర్త =: ఎలకూచి బాలసరస్వతి. 
అంకితం : ముమ్మడి మల్ల భూపాలునికి. 
భరుహరి సంస్కృతంలో రచించిన శతకాలకు అనువాదం. నీతిశతకము, 
శృంగార శతకము, వైరాగ్య శతకమనే మూడు శతకాల కలయిక. మత్తేభ శార్టూల 
వృతాలలో ఉంది. (ఆం, సం, సా 
సుభాషిత _తిశతి 
రచనాకాలం ఏ (కీ. శ. 18 వ శతాబ్ది, 
కర్త * పుష్పగిరి తిమ్మన, 
[గంథం పూర్తిగా లభ్యం కాలేదు. నీతిశతకం ఒక్క టే లభించింది. 
(శ. క్‌, చ్ర 
సుభాషిత (తీశతి 
రచనాకాలం : (కీ. శ, 1830 ప్రాంతం, 
కర్త: వెల్లాల సరసింగక వి. 
భర్తృహరి సుభాషిత తిశతికి అనువాదం. “వెల్లూరి వేంకటాచల రమణా” 


1222 తెలుగు సాహిత్య కోశము 


అనే మకుటంతో ఉంది, కంద పద్యాలలో కవి మూలభావాన్ని చక్క గొ ఇమిడ్చిచెప్పాడు, 
(క. స_103) 


కవుల సుభాషితాలు, సమకాలిక కవుల సూక్తులు ఇందులో ఉన్నాయి. 
(తె. వి. స-4_1100) 
సుమంతోదయము (అలభ్యం) 
కర్త : వెలగపూడి వంశీయుడు. పేరు తెలియరాలేదు. 
భానుమద్విజయ కర్త వెలగపూడి కృష్ణయ్య ఈ కృతిని పేర్కొన్నాడు. 
(ద. దే* వా-888) 
సుమతి శతకము 
కర్త : భద భూపాలుడు (బద్దెన), 
కాలం : (కీ* శ. 18వ శతాబ్దం, 
దీనివి బద్దెన | వాశాడని, [వాయలేదని పండితులలో భేదాభి పాయముండి, 
దీనిలో చక్కని నీతులున్నాయి. తెలుగు నీతి శతకాలలో తలమానిక మైనది. తెలుగు 
దేశంలో బహుళ [పచారంలో ఉంది. (క. స-188) (శ. సా. వి_.870) 
సుమతి శతకము (అలభ్యం) 
కర్త ఏ వేములవాడ భీమకవి (నిర్ధారణ కాలేదు). 
భీమకవి ఒక సుమతి శతకాన్ని చెప్పాడని కూచిమంచి తిమ్మకవి సర్వ లక్షణ 
సార సం|గహంలోని ఉదాహృతిని బట్టి తెలుస్తున్నది. (క.స_189) 
సుమతీం ద జయపురుషమ్‌ (నం) 
రచనాకాలం : |కీ.శ. 18వ శతాబ్ద ౦, 
"కర ఏ సుమతీందుడు, 
| (శారదాధ్వజ౦_80) 
కాలం : [కీ శ. 18 వ శతాబ్దం, 
స్థలం : తంజావూరు. 
రచనలు £ సుమతీం్యద జయపురుషమ్‌ (సం). 
ప త [కీ శ. 1884.1712 నడుమ తంజావూరును పాలించిన శహాజీ అస్టానంలి* 
సమ్మానాలు పొందాడు. (శారదాధ్వ జం_60) kc? 
నుమనో మనోఖిరంజనము | 
రచనాకాలం : డీ. 1845 ప్రాంతం, 
“శర్వ 2 ఢీగిలాల జగన్నాథ కవి, 


[పాలీన సాహిత్యము 1223 


ఐదు ఉల్లాసొల బంధం. కవిత్వం రసవంతంగా నిర్హుషంగా ఉంది. ఇది 
అనేక పర్యాయాలు పట్ట పరీక్షకు పఠనీయ [గంథంగా ఉంది, (వీ.యు_ 187 


నురతాణి కల్యాణము 
కర్త : తెలియదు. 
కాలం ; ర్రీశ, 1850 క పూర్వం. 
అంకీతం : అచ్యుత విజయరంగ . కి, 


యక్షగానం. వారణాసి అచ్యుత రామకవి ఈ యక్షగానం ఆధారంగా సుర 

తాణ్‌ పరిణయ (పదింధం [వాళాడు. వీవి నాంచారి కథ దీనిలోని ఇతివృత్త మట. 
(య.వా.చ_468) 
సురపురము 

ఇది నేటి గుల్బర్గా మండలంలోని ఒక సీమ. పూర్వం నిజాం రాజ్యంలో 
ఉండేది. దీవికి సోరాపురం, షోలాపురం, నూరాపురం అని వ్యవహార నామాలుఉన్నాయి, 

ఈ సంస్థానానికి “వీర బొమ్మి నాయకుడు” మూల పురుషుడు. ఈ వంశం 
వారు, (శ్రీరామ భక్తుడగు గుహుని సంతతి వారనీ, మృగయా జీవులనీ స్థానికంగా వీరు 
బేడరులని తెలుగు 3 ఫియత్తుల ద్వారా తెలుస్తున్నది. 

వీరబొమ్మి నాయకుడు క్కషా తుంగభ|దా నదుల దక్షిణ భాగంలో సర్దేశముఖీ 
పదవిలో ఉండి సమకాలికల మన్ననలను పొందినవాడు, ఈ వంశం వారు గోల్కొా౦డ, 
బీజాపూర్‌ సులాన్‌ లకు రాజకీయ వ్యవహారాల్లో కోడ్చడేవారు. 

కల్ల వృ చిన్న హనుమానాయకుడు “బహిఠరీ వనంతరాపుిను రణరంగంలో 
ఓడించి విజయ సూచకంగా బిరుదాన్ని [గహంచాడు. ఆప్పటి నుంచి ోబహిరీ” 
అనే బిరుదం వీరు వంశ పారంపర్యంగా ధరిస్తున్నారు. ఈ పాలకులు మొదట మహా 
రాషురలకు సామంతులు. పీతాంబర పెదనాయక భూపాలుని కాలం నుంచి నిజాంకు 
కప్పం క'మైవారు. కీ.శ, 1718 లో పామినాయకుడ నే (పభువు హసనాపురం కొండ 
చాలులో “సురపురం” అనే నగరాన్ని నిర్మించి, దానినే రాజధానిగా చేసుకొని సంస్థా 


నాన్ని పాలించాడు, 


వేంకటనాయకుడు, ఈశ్వరమ్మ, రాజా వేంకటస్స ఈ పాలకులలో (పసిద్దులు* 

రాజా వేంకటప్ప కుంవిణీ వారిని ధిక్కరించి ఆరబ్బులను, కోహిల్లాలను సె న్యంలొ చేర్చు 

కొన్నాడు. సిపాయిల తిరుగుబాటులో నానాసాహెబ్‌ మొదలై న వారికి సహాయం చేయడం 

చేత కుంఫిణి వారు ఇతనిని సంస్థానాధిపత్యం నుండి తొలగించి శిక్షించారు. శిక్షాకాలం 

పూర్తి కాకముందే ఇతడు ఆత్మహత్య చేనుకున్నట్లు తెలుస్తున్నది. ఈ సంస్థానం 
కీ.శ. 1861 మార్చి 4న కుంఫిణి వారిచే హైదరాబాదు నిజాంకు ఇవ్వబడినది. 

సురపురం సంస్థానాధీశ్వరులు దిగ్ధంతులవంటి పండితులను, కవులను పోషించి 

సాహిత్య లోకంలో అచిరకీ ర్తి సంపాదించారు. రాజా దిహిరీ పామ నృపాలకుడు కృతి 


1224 తెలుగు సాహిత్య కోశము 


భర్య, కృతికర్న కూడ, ఇతని భార్గవ పురాణం సాహితీ పటుత్వానికి చక్కని నిదర్శనం, 
తిరుమల బుక్కపట్టణం వంశానికి చెందిన (శ్రీనివాస, అజయ దీక్షిత, కిరీటి వేంకటా 
చార్య, బుచ్చి వేంకటాచార్య, రంగాచార్య పండితులు సురపుర రాజన్యుల క్రీర్రి పతాకలు, 
కాణాదము పెద్దన, వరకూరి వేంకటళొస్త్రి, పురుషకారి కేశవయ్య వంటి కవి [పకాండులు 
ఈ సంస్థానములో (పసిద్ధులు. 
అహోదబలస్వామి, మైసూరు పరకాల (బహ్మ తం|తస్వామి, రాజగురువు 
తిరుముల బుక్‌ పట్టణం వేంకటాచార్యులు, కృష్ణమాచార్యులు, రాజ విద్యా గురువులు 
తివేది వరదాచార్యులు, రాజ పురోహితుడు బాగలకోట రాఘనప్ప, పూజారి గోపాలయ్య 
మొదలగు వారికి సర్వా|గహారాలు ఒసగి మన్నించిన సంస్థానమిది. ఈ పాలకులు 
పరీక్షా (పదర్శనలు, నొహిత్య చర్చా సభలు ఎర్చరోచి కవి పండిత నర్శక గాయకాదులకు 
భూరి సంభావనలిచ్చి ఆర్ష ధర్మాన్ని, భారతీయ కళా సంస్కృతులను వికసింపచేసి కీ_రి 
_తిష్టలు పొందారు. (ఆం.సం.సా_512_5 18) 
సుఠరపురము' "కేశవయ్య 
“కాలం (కీ.శ. 1760 | పాంతం, 
సలం ఏ మహబూబ్‌నగర్‌ మండలంలొని “ఆత్మకూరు. 
రచన : నిరోష్ట్య రామాయణము. 
ఆత్మకూరు సంస్థానాధీశ్వరుడు రాజా సోమభూపాల్‌ ఆస్థానంలోని కవులలో 
ముఖ్యుడు. _విద్వత్కం-వి. ఇతడు చాలా రచనలు చేశాడట. అవి లభ్యం కాలేదు. 
(ఆం,సం,సాా 
సురభి. | గామము 
మహాబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకాలో ఉంది దీని పూర్వ నామం_ 
గోదలు (గోడక్‌). సురభి కొందరికి ఇంటి పేరుగా ఉంది. వీర చేంకటపసతిరాయలు 
ఈ ,సురభివారికి ఫసలి 1000 లో జట| పోలు సంస్థానాన్ని ఇచ్చాడట, వీరిలో సురభి 
మల్లా నాయకుడు ఎలకూచి దాలసరస్వతి తెనిగించిన సుభాషితాలకు కృతిపతి. సురభి 
మాధవరాయలు చం|దికాసరిణయ |పబంధ కర్ణ. వీరు విజయనగర రాజ సింహాస 
నానికి విధేయులు, సంగీతి సాహిత్యాలకు (సిద్దులు. (ఆరు|డ_10_88) 
సురభి నరసింగరావు 
కొలం డీ. శ, 17వ శతాబ్బం, 
సలం | జట| పోలు సంస్థానం. 
“రచన ఏ క్ష్మతఖేలనమ్‌ (సం). 
రాజకవి, సురభి మాధవరాయల కుమారుడు, జట్మ| పోలు సంస్థానా ధిపతి, 
(ఆం.సం.సాఎ 
సురభి భుల్ల భూపాలుడు 
కాలం : క్రీ.శ, 80.1670 ప్రాంతం, 


ప్రాచీన సాహిత్యము 1226 


సాహిత్య పోషకుడు. కృతిపతి. జట[పోలు సంస్థానా ధిపతి. మహా మహో 
పాధ్యాయ వీడుడాంచితుడు, శతాధిక (పదబంధ కర్త అయిన ఎలకూచి బాలసరస్వతిని 
పోషించాడు. బాలసరస్వతి తెనిగించిన భ_ర్హృహరి సుభాషిత [తిశతిని ఆంకితం పొందాడు. 
[పతి పద్యంలోనూ ఇతని పేరు వచ్చేటట్లుగా “సురభివల్లా” అనే మకుటంతో బాల సర 
స్వతి సుభాషితాలు [వాళౌడు. (తె.ఐ,స_6్ఫ) (ఆరు[ద_ 10.87) 
సురభి మాధవరాయలు 
కాలం : కీ. శ, 17వ శతాబ్దం |పారంభం. 
స్థలం న్‌ జట్మపోలు, 
రచన  : చం|దికాపరిణయము. 
సమకాలికుడు : రామరాజ భూషణుడు. 
కవి, పండిత పోషకుడు, జట| పోలు సంస్టానాధిశ్వ రులలో 19 వ తరం 
వాడైన మల్లా నాయని మూడవ కుమారుడు. కొన్య నాటకాలంకారాది శాస్తారదు 
లందు నిష్టాతుడు. “ఎలకూచి బాలసరస్వతి” వీరి ఆస్థాన కవిగా ఉండేవాడు. 
ఇతడే భర్హృహరి సుభాషితాల్ని తెలుగులో ఈ కవి చేత అనువదింపచేసిి మల్ల 
భూపాలునికి అంకీతం చేయించాడు. ఇతడు చేసిన అగహార దానాలు, అలయ నిర్మా 
ణాలు లెక్క లేనివి, సింగవట్టంలోవి “నరసింహ సొగరమొనే తటాకం ఇతడు నిర్మించి 
నదే. తరిగొప్పుల మల్లి న చం|దభాను చరిత్రను ఈ కవి అనుసరించాడని అంటారు. 
రెండూ కల్సి తేతినృ త్తం గలి పబంధాలే. (సం. సా_ కేశవపంతుల) (ఆరు[ద-_ 10-41) 
సురాభాండేశ్వరము 
కర్త ౩, తెలియదు. 
జానపద పౌరాణిక గేయం. ప్రసిద్దమైన కథ. కాశిలో ఒకానొక మధువి|కేత 
భార్యమిక్కిలి రూపవతి. ఒక వేద వేదాంగవిదుడై న |బాహ్మణుడు ఆమెనుచూసి మోహించి 
ఆమె ఇంటికి వెళ్తాడు |[బహ్మహత్యా పాతకానికి భయపడి ఆమె అతని కోరిక తీరుస్తుంది, 
ఇంతలోనే భర్త రాగా ఆ (బాహ్మణుని సురాభాండంలో దాచి, భర్తకు విషయమంతా 
చెప్పి, తనను చంపి కైవల్యానికి పంపమని 'వేడుకొంటుంది, సురాభాండంలోని బ్రాహ్మ 
ణుడు (బహ రం|ధం ద్వారా [పాణ త్యాగం చేసాడు. ్రాహ్మణుని సురాభాండంలో 
ఉంచినందుకు భర్త ఆమెను నిందించి, తాను ఆత్మహత్యకు పూనుకొంటాడు. ఆతి 
భార్య శివుని _పార్టింపగా సురాభాండంలో ఈశ్వరుడు [ప్రత్యక్షమై సురాఖాం డేశ్వర్లుడుగా ' 
(పసిద్ధుడౌ తాడు. 
సురాభాం డేశ్వరము 
కాలం : 158వ శతాద్దాసికీ పూర్వం. 
కర్త 4 గురవయ్య కవి. 
అంకితం £ (శ్రీరామచం[దువికి. 
ద్విపద కావ్యం. కవికి స్వప్నంలో (శ్రీరాముడు కనదిడి కావ్య రచనకు పరి 


1286 తెలుగు సాహిత్య కోశము 


కొల్పాడట, దీనికి మూలం కాశీఖండంలో ఉన్నదని కవి చెప్పాడు, వర్శనాదులు 
శృంగార [పదింధఏఎరో వలి ఉన్నాయి. రచన [పశ సమెనది. 
rr కల 
డీవి|పతి మదరాసు ప్రాచ్య లిఖిత స _స్తక భాండాగారంలో ఉంది, 
(ద్వి. సొ, చ 1/0) 
సురాభాండే శరము 
రచనగా కాలం ; [రీ ఇ. 10వ శతాద్దిం, 
ర్త ॥ జుట్టు (మధ ప్టి, 
పెచ్చు కాప్య౧. విశేష పాచుర్యాన్ని పొందిన ఇతిపృ త్తం, (5.స.81) 
సురాభాండేశ్యరము 


కాలం : 18, 17 శశార్దాల మధ్యకాలం కావచ్చు. 


ద్విపద కావ్యం. TLE) స్తుతిలో ఆరంభమైంది. గాన యోగ్యంగా ఉంది. 
తీసి (మతి వచరాసు [పాద్యలిధితి బస భాండోగారంలో ఇంది, (ద్వి.సా చ, 177) 
నుటత్‌౧ సారము 
కర్ర ఎ Dork తిమ్మక వ, 
అంకితం | చగలునొంలోని శ్రీరాముచిందునికి. 

(పశ్యేకతి : పామాణిక'మెన ఛందో (గంథం. తలుగు పన్య రచన చేయ 
టానికి అగ్బకరయాన్ని “పెద్ద బాలశిక్షగా, దీనిని చిన్న బాలశిక్షగా తెలుగునాట చదువు 
రారు రార లక్షణ కాస్తాంలన్నింటినీ పరీ$,0చి, అందరి అధిపాయాలను కవి 
ఇందులో (కోడీకరిరదారు oa (గ౮థం 1182లో ముదిత మైంది, 

Wormer 

§.. 1110 వరికు దీని కర్త పెల్లంకి తాతంభట్టు అనే పదారం ఉండేది, 
రాపూరి గెంన్యాము శర్మ పరిశీలించి, పరిష్యరించాక తిమ్మకవి పేరో డీవిం వావిళ్ళవారు 
(పచురీంచారు, (అరు[ద.8. 180) 

సఅవనంతక ము 

చూ. పనంత మహోత్పనము, 

నువ్య లాలి పొటలు 
భామా |! సుని  నువ్వాల పాటలు (చూ, 
సువా్క్రాల ద్విపదలు 

జానపద వార్మయానికి చెందిన పొటలు. సువ్వి సువ్యాల అనేవి తెలుగు 
దేశంలో దంప్పళ్ళ సాటలుగా (పసిద్దాలు, ఇవి ఆనేక యక్షగానాలలో (సయుక్రాలు. 
అస్పకివీయంలో, లక్షణ సార సల్యగహంలో ఇవి పేర్కొనబడ్డాయి. ద్వినదకు ద్విగుణ 
మెన తరువోజ కావ్యాలంకార చూడాదుణీలో చెప్పదిడింది. ఇది రోకటి పోటు.ఒడుస్పలో 
క 


శైల 


ma 


[పాచీన సాహిత రము 


శం 
శ 


wa 
పటు 


ఈ. 
అనీ క 


వర ఒక డిక్‌ 


లే” అనేది చివ 


ప్‌, వాన 
కా ము 
జ 


“సుప 


నుంగి, 
po 


సూచి 


ఒక చేగాన్ని 3 
వంటిది. 


సువ్వాల ధాతువులు 


le } 
ను. తి 


( 


చ 


ఎపి? సువాాల పాటలు 


Few 


~~ 


నామాంతరం 


సువ్వాాల ధాతువులు 


పాటలు, వాలా యక్షగానాలతో వివాహ నంద 


న 
న్‌ 

౧ 

స్తు 

Y2 
fi) 

Gg 
గ | 
కి ల) 
a # 

మ 
9 
కే 
సీ 


గయా లు. ra pe.) 
“ir, సంకలు డైరీ”, 
Ca 


, శ 
Fons కోటీ 


జా 


పాటో 


వంచే 


ఎంకులు 


» 
{ 


కొన్ని యక్షగానాలలో “ 


లోను 


(య.వా.చశేశక 13 


ఈ 
- 


రణము 


4 


) 


కొనాది, 


క 
శశీ ను 
వ 
ba 
గ్‌ లి 
an 

a 
కక 9 
6 3 
ట్ల ం. 
ab 

గ 

ఇ 


/ a Dhl egy 
దిటు లు 


ఊఉలియవి అమాయకురాలు. క 
విద్యా౭రుడు తా‘ 


సా 
అట్లా 
నా. 
tu 


న్న Wr 
ఆబ అపాం, సొ 

లు అమీ అట జ 
తుకొది వచి 
నం! ఫ్‌ 


ఈ 
శ 
భో 


లేదు 


3 


Le 
bo 


యు 


al 
ప 
ఖీ 


క 
స్‌ 


అ 


* 
కు 


తమ ఇంటిలో వింత 


, సహాగమనోదిత మెన పూలదండ 


ఇ 


ఖల 


అచ 
బది? వె 


అందరినీ అశ్‌ం 


1228 తెలుగు సాహిత్య కోశము 


ఈమె సహగమనమే ఒక ఇతిహాసం, ఈ ఘట్టంలో విషాద రేఖా శబలిత మైన 
ధర్మవీర మున్నది. చం|దుడు సూర్యునిలో (వ వేశించినట్లు సుశీల అగ్నిలో (పవేశిస్తుంది, 
సుశీల మరుజన్మలో విద్యాధరుని అర్జాంగిగా పుట్టాలని కోరుకొన్నది. ఆమె పుణ్యం ఫలించి 
ఆమె కళావతిగాను, విద్యాధరుడు మాల్యకేతుడుగాను జన్మించి దంపతులై నారు. 
(శ్రీ నాథుడు_892,905_కొ. శ్రీ. మూ.) 
సుశీల (సం) 
కర్త : పరవస్తు కృష్ణమాచార్యులు. 


సంస్కృత గద్య కావ్యం, దీనిలో సమకాలిక సాంఘిక పరిస్థితులు | పతిబిం 


బిస్తున్నాయి. (తె వి.స_6) 
సుశీలోపాభ్యానము 
కాలం : డీ: శ. 18వ శతాబ౦. 
ది 
కర్ణ శ సముద్రాల రామానుజాచార్యులు. 
[పబంధం, (క.స_201) 


సుళోభా వివాహము 
కాలం : క్రీ.శ. 18 వ శతాబం. 
యి 
కర్మ. : అల్ల మరాజు రామక్సష్టకవి. 
[పబంధం, (వీ.యు_184) 


కర్త : ఘనం (వంగల) సీనయ్య. 
అంకితం : వేంకటేశ్వరునికి, 


పబంధం, (కె వి స_4) 
అడ ఖో 
సుసర్హ _బహ్మన్నళశాశ్త్రి 
కాలం : తెలియదు. 
సలం ఏ కృషామండలం, పెదకశేపలి. 
ఓ ణ క ౧ 
రచనలు : తెలియరాలేదు. 


సంస్కృృతాం్యధ పండితుడు. ఇతని శోకాలు కొన్ని చాటు పద్య మణి 


మంజరిలో ఉదాహృతాలు. (చా.స మ-88) 
సూక్తి రత్నమాల 
కర్మ : మరింగంటి లక్ష్మణ దేశికులు, 
అము దితం, (తె.వి.స_క్ర) 


నూక్తి రత్నాకర వ్యాఖ్య (సం) 


కర్త ఏ శేషనారాయణుడు. 


[ప్రాచీన సాహిత్యము 1229 


పతంజలి మహా భాష్యానికిది వ్యాఖ్య. (తె, వి,స_8) 
సూగూరు 
వనపర్తి సంస్థానానికి పూర్వపు రాజధాని. చూ, వనపర్తి. (ఆం.సం.సా,) 
నూతసంహిత 
కర్త న. పట్ట మెట్ల సోమనాథ సోమయాజి. 


ఆంకితం : బిక్కనవోలులోని సిద్దరా మేశ్వరునకు. 


దోమకొండ (బిక్కనవోలు) సంస్థాన పాలకుడై న కామినేవి కామారెడ్డి 
_పేరణచేత కవి ఈ (గంథం (వాళౌడు. ఏడు ఆశ్వాసాలు న్నాయి. సంస్కృత సూత 
సంహితకు అనువాదం. మూలం స్కాంద పురాణంలో ఉంది. కవిత్వం గంగా |పవా 
హం వలె ఉండాలని కవి దీనిలో చెప్పాడు. ఈ |గంథ _పేరపకుడు కామిరెడ్డివి కృతి 
పతిగా కొందరు పేర్కొన్నారు. (ఆం.సం,సా_ 188; ఆరు[ద-$) 

నూ తధారుడు 

దృశ్య కొవ్యమైన నాటక |పయోగానికీ. (పదర్శనకూ చెందిన బాధ్యతలను 
వహించేవాడు సూత్రధారుడు నాటక (ప్రయోగానుష్టాన బాధ్యత అనే సూత్రము ధరించే 
వాడు కాదిట్లి ఇతన్ని సూతధారుడని అన్నారు. పాచీన మార్గ రీతికి చెందిన నాటకొలలో 
సూ[తధాయలు ఇరువురుంటారు. ఒక్కడే ఉండటం కూడా కద్దు. 

ఇతడు నటబ్బందానికి నాయకుడు. కవి, నాయక, కథా వస్తువుల గుణ విశేషా 
లను |పసంగించడం, నాంది, ప్రస్తావన, భరత వాక్యం మొదలైన వాటిని నిర్వహించడం 
ఇతని విధులు. సాధారణంగా ఇతడు సంగీత సాహిత్యాలలో నిపుణుడై ఉంటాడు. 


సూ తధారుడు._వీథినాటకాలు 
పూర్వకాలం నుంచీ తెలుగు దేశంలో [పదర్శితమయ్యే ఆనేక జానపద నాటక 
కళారూపాలలో సూ[తధారునికి విశిష్టత ఉంది. వీథి భాగవతాంలోను, తోలు బొమ్మలాటల 
లానూ కొన్ని పౌరాణిక నాటకాలలోను_నాటకానికి ముందు ఇతడు | పవెశిస్తాడు, 


పూర్వం వీధినాటకాలనబడే యక్షగానాదులు వీథులలో పదర్శింపబడేవీ. 
(పేక్షకులు నిర్లీ తత సమయానికి ముందే వచ్చి కూర్చొని [ప్రదర్శన |ప్రారంభించమని 
ఒ త్రిడి చేసేవారు. కొలయాసనకోసం వీధినాటకాలలో సూ|తధారునిచేత చాలాసేపు 
నాందీ |పస్తావన చెప్పించేవారు. ఇతడు (పదర్శించబోయే నాటకంలోని కథనంతటినీ 
టూకీగా చెబుతూ, మధ్యమధ్య మనోజ్ఞమైన హాస్య కల్పన చేసి, అ|పస్తుత విషయాలను 
చెప్పి _పేక్షకుల దృష్టి మరల్చి, వారిని ఆకట్టుకొనేవాడు. అనంతరం అసలు |పదర్శన 
మొదలయ్యేది. (నా, ర. చ_178) 


1280 తెలుగు సాహిత్య కోశము 


నూతము 

కొవ్యపరిభాష. సూచించునది సూత్రము. తక్కువ పదాలతో అనంత మైన 
అర్జాన్ని బోధిస్తుంది. సూ[తం సారవంత మై బుద్దిదిలంతో తెలిసికోదగిన అర్థం కలదై. 
ఉండాలి. దారపుఉ౦డ చూడ్డానికి చిన్నదిగా ఉండినా విప్పినపుడు పొడవుగాఉండి అనేక 
వస్తువులను బంధించగలిగినదై ఉంటుంది సూ[తంకూడా అలాంటిదే. అన్ని లక్ష్యాలను 
సమన్యయించగలిగినదై ఉంటుంది, వ్యాకరణాదులలో రః సూ తాలు పయుకాలు. 

(కావ్యాలంకార సం|గహం) 
నూూతాంధ వ్యాకరణమ్‌ (నం) 
రొచనాకౌలం : (కీ. శ, 1842... 
కర్త ఏ పరవస్తు చిన్నయసూరి. 
బాలవ్యాకరణ రచనకు ముందు చిన్నయసూరి (వాసిన నాలుగు వ్యాకరణ 
(గం థాల్లో ఇది రెండోది. 
ఇది “అష్టాధ్యాయి” మార్గంలో సాగింది, (రమణీయం పీఠిక) 
సూరడు 
కాలం : (కీ. శ, 1110. 

ఇతడు శాసనకవి కొండ వడుమటి సీమకధిపతియైన ఎ|[రమండరాజు వల్లి 
సమస్త రాజ చిహ్నాలు పొందాడు. విశ్వకర్మ కులజుడని శాసనంలో చెప్పుకొన్నాడు. 
శౌర్యవంతుడు. చేబోలులో వేంచేసియున్న కుమారస్వామికి అఖండదీపం నెలకౌల్నాడు. 

(శె, ర్‌ చ- 18/0) 
నూరని శకొననము 
సలం * కొండ సడునుటి సీమ (శ్రీగిరి పశ్చిమదేశము. 
శాసన (పదాత ఏ సూరడు, 

ఈ శాసనంలో కొండవడుమటి రాజ్యాధిపతి మండరాజు వై భవవాభవాలు, 
సూరసి శౌర్య సరా[కమాలు వర్ణితం. గుంటూరుజిల్లా చేబోలులో వేంచేసిన కుమార 
స్వామికి సూరడు అఖండ దీపాలు నిల్పినట్లు ఈ శాసనం చెబుతున్నది. దీనిలో ఒక 
కందం, 2 కసీసం, చివర గీతపద్య౦ అన్నాయి. (తె. క. చ_187) 

నసూరమ (నాదెండ్ల) శాసనము 
కాలం : కీ. శ. 1168, 
శాసనం వేయించిన వారు : సూరమ. 
(పస్తావిత స్థలం ౩ గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపం నాదెండ్ల (గ్రామం. 


శాసనవిషయం : డామను పరప్పుత్రిమైన సూరమ్మ నాదెండ్ల మూలస్టానేశ్వరు 
౬... య a 


(పాచీన సాహీత్యము 1281 


నికి అఖండదీపం నిలిపినట్లు ఈ శాసనం తెలియజేస్తున్నది. దీనిలో రెండు కందపద్యాలు, 


ఒక చంపకమాల, చివర గద్య ఉన్నాయి. (తె.క.చ,) 
సూరసానమ్మ కథ 

ఇది పాల్కురికి సోమన విరచిత బసవ పురాణంలోని గాథ. కన్నప్ప, చిరు 

తొండనంబి కథలవంటి శై వభ క్తి పూర్వకమైన కథ ఇడి, (ఆం, వా,.చ_ 18) 


సూర్యతనయా పరిణయము 
కప్‌ త 'క్కెళ్ళపాటి లింగన. 
కాలం : (కీ. శ. 10వ శతాబ్ద ౦. 
[పదింధం. ఉత్తర హరిశ్చం[ద కథలో దీవి [పన క్తి ఉంది. 
(క.చ.8- 182) 
సూర్యనారాయణ శతకము 
రచనాకాలం : (కీ. శ. 1790 |పాంతం. 
కర్త * వరహగిరి వరాహవేంకట నృసింహ కవి. 
అరసవిల్లి లోని సూర్యనారాయణువి పై చెప్పిన శతకం. ఈ క్షేతం విశాఖకు 
ఉత్తరంగా (శ్రీకాకుళం జిల్లాలో ఉంది. “థ్రీ సూర్యనారాయణా” అనేది మకుటం. 
(శ.క.చ_రిక2) 
సూర్యమాల 
పం డెండు పద్యాలుండే కావ్యం సూర్యమాల, (అప్పకవీయం) 
సూర్యరాయ తారావళి (సం) 
కర్త “ చూ, త ణీ కళ్ళ సుబ్బరాయశా స్త్రి. 
అంకితం : రావు వెంకట సూర్యరాయవికి. 
పిఠాపురం సంస్థానాధీశ్వరుడై న రావు వేంకట సూర్యరాయని (1844_18650) 
పై చెప్పిన తారావళి. ( ఆం.సం, సాం_280) 
సూర్య శతకమ్‌ (సం) 
కర ఏ ఏనుగు లక్ష్మణకవి. 
(కె.వి.స_6) 
సూర్య శతకమ్‌ (సం) 
కర్త “* చూ. వారకాసి ధర్మనూరి. 
స్తో|త|పాయమైన శతకం. (తె.వి,స_4) 
సూర్య శతకము (అలభ్యం) 
కాలం : (కీ.శ, 16 వ శతాబ్ది |పారంభం. 





1282 తెలుగు సాహిత్య కోశము 
కర్త : బొడ్డపాటి పేరయ్య. 
అబి 6 


“సూర్యా! పద్మి నీవ ల్లభా” అనే మకుటంతో [(వాసిన శతకం. దీవి నుంచి 
పెదపాటి జగ్గన్న తన క పబంధ రత్నాకరం”లో ఆరు సద్యాలను ఉదాహరించాడు. 


(ఆరుద._9) 
సూర్య శేఖరక వి 
కొలం క (కీ శ, 18వ శతాబ్ద౦. 
సలం స పుదుకో్క(_ట సంసానం. 
ళు (J 
ఈ కవి పుదుక్కోట (ప్రభువైన కోటి రఘునాథరాయలను (1789_88) 
నుతిస్తూ చాలా చాటువులు చెప్పాడు. (చా.ప,రు 


సూర్యస్తుతి (సం) 
నామాంతరం : సుధాలహరి. 
కర్త : జగన్నాథ పండితరాయలు:. 
ర్క : నడిమింటి సర్వమంగశేశ్య్వరళాస్త్రి. 
కవికి ఒకప్పుడు కడుపులో శూల బయలు దేరగా, తన్నివారణార్థం ఈ ఆష్ట 


కాన్ని రచించి శూలను౦డి విముక్కుడై నాడట. (తె.వి,స.) 
సేతు ఖండము 
నామాంతరం : సేతు మాహాత్మ్యము (చూ. 
కర్మ వ చూ, దామెర్ల వెంకటరాయభూపాలుడు. 


(ఆం సం.సా_ 101) 
“సతు మాహాత్మ్యము (అలభ్యం) 
కాలం : తెలియదు. 
కర్త “2 వెలగపూడి వంశానికి చెందిన కవి. 
ఈ (గంథం వెలగపూడి కృష్టయామాత్యుడు రచించిన భానుమద్వి జయోవ 
తారికలో పేర్కొనబడింది. (ద. దే.వా-888) 
నామాంతరం : సేతు ఖండము. 
కర్తవి చూ. దామెర్ల వేంకటరాయ భూపాలుడు. 
"అంకితం : బొబ్బిలి వేణుగోపాలస్వామికి. 


రా మెశ్వర సేతుమహాత్మ్యం ఇందులో వర్జించదిడింది. స్కాందపురాణాంశర్షత 
మైన సంస్కృత సేతుఖండానికి ఇది ఆం|ధీకరణం. (అం. సం.సా_101) 


ప్రాచీన సాహిత్యము 123) 


సేతు మాహాత్మ్యము 
కర్త: భాస్కర వేంకటాచలకవి, 
రచనాకాలం : క్రీ శ. 18వ శతాబ్దం, (1781.67) ప్రాంతం, 
పద్య|పబంధం., నాలుగాశ్వాసాల కృతి. దీని అసమ గపతి అం ధసాహిత్య 
పరిషత్తులో ఉన్నదట. ఇందులో శ్రీరామకథ, సేతువృత్తాంతం, రామేశ్వర క్షేత 
మాహాత్మ్యం పర్షింపబడ్డాయి. 
రచన [పశ స్తం కాకపోయినా సులభ శైలిలో ఉంది. (ద, దే, వా_402) 


సేదమ యాచమం, తి 
కాలం : తేలియదు, 


ఈ మం|తి కీరివ (పశంసిన్తూ మొగతాటి రామభ|దుడ'నే కవి ఒక పద్యం 
చెప్పాడు. (చా. పః ర్‌ 


సోమక'వి 
కాలం : డీ. క, 1(న శతౌబ్దం. 
స్థలం ఏ, తంజావూరు, 
రచనలు : శాహారాజ పదములు, 
తంజావూరును పాలించిన శహాజీ ఆస్థానంలోని కవి. శహాజీమీద శృంగార రస 
పేధానాలైన పదాలు చెప్పాడు, (ద. దే. వా.298) 


సోమచదేవ రాజీయము 
కర్త ఏ కూచిమంచి జగ్గకని. 
ఇది కాసె సర్వప్ప సిరశ్వర చరిత్రను ఆనుసరంచి |[వాయబడింది. కాకతి 
ప్రతాపరు[దుని వంశాన్ని వర్ణించే మూడాశ్వాసాల చార్మితక కావ్యం. 
(వౌ, చ-681) (ఆం. సం, సా, 246) 


సోమన 
కాలం : కీ: శ. 18 వ శతాబ్దికి పూర్వం. 
రచన : గురుబోధ (ద్విపద. 
గురువు : రేవణ. 
శివకవియైన వీరభ్యదుని ప్కత్రుడు. శ్రైవ వేదాంత |పతిపాదకంగా రచనచేశాడు. 
దీని ప్రతి మదరాసు | పాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్నది. 
(ద్వి* సొ, చ.298) 
వున _పెగ్గడ దక్షారామ శాసనము 
కొలు : [కీ శ, 1178 ప్రాంతము, 
శాసన పదాత : సోమన (పెగ్గడ. 


1284 తెలుగు సాహిత్య కోశము 


(పస్తావిత స్థలాలు ఏ తెలుగు దేశంలోని పంచారామాలు. 


శాసన వషయం : సోమన పెగ్గడ దక్షారామాది పంచారామాలలో వెలసిన శివు 
నికి అఖండ దీపం, సప్త సంతానాలను నిలిపినట్లు, దాన ధర్మా లుచేసినట్లు ఈ శాసనంవల్ల 
తెలుస్తున్నది. దీనిలో ఒక శార్దూలం, ఒక ఉత్పలమాల ఉన్నాయి. (తె. క, చ_810) 
సోమన _పెగ్గడ కాసనము 
కాలం : (కీ శ, 1146. 
శాసన[పదాత : సోమన (పెగ్గడ, 
(పసావిత స్టలాలు : పంచారామాలు, చేబ్రోలు, పిఠాపురం, బెజవాడ, గుంటూరు, 
(గొంటూర 1). 
శాసన విషయం : ఈ శాసనం |పకారం దాత దతామాత్యుని కుమారుడని, 
దాన శీలియని తెలుస్తున్నది. ఈయన పంచారామాలలోని శివాలయాలలోను, చే టోలులోని 
మహాసేనువికి, పితాపురంలోని హుంకార శంకరికి, బెజవాడ మ ల్లేశ్వరునికి అఖండదీపాలు 
నిలిపాడు. గుఎుటూరులో చెరుపు తవ్వించి గుడులు కట్టించాడు. పు[త సంతాన సమృద్ధుడె 
సప్త సంతానాలను అమలు జరిపాడు. (చెరువు, ధర్మము, వివాహం, గుడి, ఉద్యానవనం, 
సత్ప్సరబంధం మొవలగునవి). దీవిలో ఎత్తు గీతితో ఒక సీసపద్యం, ఒక శార్దూలం, ఒక 
ఉత్పలమాల ఉన్నాయి, (తె. క, చ_244.240) 


సోమనా।ది కథ 
కర్త ౩ తెలియదు, 


జానపద చార్మితక గేయం. తెలంగాణా ప్రాంతానికి సంబంధించినది. సోమ 
నాది గద్వాల పభువు. ఆ వీరుడు నవాబులను (పతిఘటించడం, గద్వాల కోటను 
నిర్మించడం మొదలగు వివరాలు తెలిపే గాథ. ఈ సోమ భూపాలునిపై చాలా చాటువు 
అన్నాయి, చూ. చార్మితక గేయములు. (ఆం. వా. చవచా-ప. రు 


సోమనాథ భాష్యమ్‌ (సం) 
రచనాకాలం : (కీ. శ. 10వ శతాబి ఉ తరారం. 
© ఆశీ (భి 
కర్త ; పాల్కురికి సోమనాథుడు, 
విశిష్టత : ఇది 25 [పకరణాల (గంథం, దీనికి బసవ రాజీయము, వీర మహే 
శ్వరాచార సారోద్ధారము అని నామాంతరాలున్నాయి. కవి వీర శే వంలోని 265 విషయా 
లను (గ్రహించి (కుతి స్మృతి పురాణేతిహాసాగమాది (ప్రమాణాల చేత సమర్థించాడు. వీర 
శవం తాంళికం కాదని, శుద్ధ వె దికమని ఈ [గంథం నిరూపిస్తున్నది. (యు, భా;చ్చై_.ల.) 
సోమనాథ _స్రవము 
కాలం : [కీ శ. 18వ శతాబి ఉ తరారం. 
ఏ —~— 0 
కర్త ఏ చూ. పాలుుంరికి నోమును: 


_పాచీన సాహిత్యము 1285 


విశిష్టత : ఇది సోమన ద్విపద లఘుళ్ళతి. (యు, భా; చై. ల) 
సోమన్న 
చూ. ఆత్మకూరు సోమన్న. 
ద్విపద భారత ముడిత|పతిలో ఈ కనిపేరు సోమన్న ఆనే ఉంది 
సోమప్ప కాశి 
నామాంతరం ఏ రేకపల్లి సోమనాథ కవి (చూ). 
సోమ్ము పభువు 


కాలం : కీ, శ. 17వ శతాబ్దం, 


సాహిత్యాభిలాష కలవాడు, కృతిపతి. చిన్నారెడ్డి కుమారుడు. లింగకవి 
రచించిన శతముఖ రామాయణం (మూడు ఆశ్వాసాలు) అంకీత౦ పొందాడు. 


సోమయాజుల వారు 
ఈ “సోమయాజుల” అనేది ఇంటి పేరుగా ఉన్న కుటుంజాలవారు దేశంలో 
ఉన్నారు. యజ్ఞం చేసినవారే సోమయాజులు కావటం సంపదాయ సిద్ధంగా వస్తున్న 
ఆచారం. అయల సోమయాజుల వారు, మేరు సోమయాజుల వారు ఇలాంటివి. 
(భారతి-మా- 45-290) 


సోమరాజు రామకవి 
కాలం : డీ. శ్ర, 17వ శతా బీ. 


చాటుకవి. సోమరాజు (శ్రీగిరి కవికి తమ్ముడు. ఈయన ఒక సంస్థానంలో 
మంతిగా ఉన్న చసుమర్తి శివరామన్న తనను చిన్నచూపు చూ స్తే, అతనిని పొగిడి 
నట్లు, తెగిడినట్లు ఒకేపద్యంలో చెప్పాడు, 
ఇట్లాగే వేరొక తావులో భట్టుమూ_ర్జెన్న లనే ఆయన ఈయనకు సరిగా 
సత్కారం జరగకుండా అడ్డు మాటలుచెబితే అతన్ని తిడుతూ పద్యం చెప్పాడు 
(చా.ప.ర.) 
సోమరాజు రామలింగ కవి 
కాలం : కీ. శ. 18వ శతాబ్ది. 
స్థలం : గుంటూరు జిల్లా పలనాటి సీమలోని ఏలేశ్వరం. 


ఈయన ఆశుకవి. సుంకాలు వసూలు చేసే ఉద్యోగి. గిట్టనివారు కొందరు 
ఈయనకు చేతబడి (శాతబడి) చేయి స్టే తొలగించమని (పార్టిస్తూ కవి తనకు ఉపాస్య 
దైవమైన బగళాంది మీద ఒక్కవరసలో ఆశువుగా 86 పద్యాలు చెప్పాడట. 

ఈయనకు మిరియాల (పలనాడు) (గామంలో మాన్యాలున్నాయి. మాన్యాలలో 
భాగస్వామి అయిన జింకా శంకరయ్య ఇబ్బందులుపెడితే, కోపించి అతనిపై ఒక తిట్లు 
పద్యం కూడా చెప్పాడట. (చా.ప.ర,) 


1298 తెలుగు సాహిత్య కోశము 


సోమరొజు శ్రీగిరి కపి 
కాలం : డీ. శ, 17వ శతాబ్ది. 
స్థలం : గుంటూరు జిల్లా _ పలనాటి సీమలోని చ ర్లగుడిపాడు [గామం,. 
రచనలు : తెలియరాలేదు. 
ఆశుకవి. చర్ల గుడిపాటికి స్పష్టంగా పొలిమేర లేకపోతే ఈయన పొలిమేర 
తొక్కి హద్దులను ఏర్పాటు చేశాడట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ గ్రామంలోని శల 
మీద ఒక పద్యం ఉంది, (చా.ప.రు 
సోమల'దేవి fe 
కాలం ఏ |క్రీ, శ. 1066 ప్రాంతం. 
స్థలం : గోదావరీ మండలం. 
ఈమె రాజరాజ నరేందుని సవతి సోదరుడై న విజయాదిత్యుని కుమా రె. 
దక్షారామంలో ఒక శాసనం వేయించింది, .. (తె.క.చ-16ఈ) 
సోమల'దేవి (కడలుపల్లి ) కాననము 
కాలం : కీ. శ. 1164. 
శాసనం |పదాయిని : సోమలదేవి. 
(పసావిత సలం న కడలుపల్లి. 
శాసనవిషయం : సోమలదేవి రాజకుమారి కావచ్చును. ఈమె బల్లాధినాథుని 
అర్జాంగి. ఇతడు చాళుక్య భీనుభూపాలునికి_అబ్బలదేవికి తనయుడు. సోమలదేవి“కడలు 
పల్లిలో వేంచేసియున్న నాగేశ్వరస్వామికి అఖండదీపం నిలిపినట్లు ఈ శాసనం వల్ల 
తెలు స్తున్నది. దీనిలో ౭.క సీసవద్యముంది. (తె.క.చ_288) 
సోమలదేవి దకారామ కాసనము 
కాలం : (కీ శ. 1080 |(పాంతం. 
స్టలం ౩; దక్షారామం. 
శాసనకర్త : భీమన |పెగ్గడ, 
శాసన (ప్రదాయిని : విజయాదిత్యుని కుమార సోమలదేవి, 
నిలో ఒక సంస్కృత శ్లోకం, ఒక సీసపద్యం, ఒక ఆటవెలది ఉన్నాయి: 
దక్షారామ దేవునికి దానమిచ్చిన సర్వవిషయాలు ఈ శాసనంలో వివరంగా ఉన్నాయి. సీస 
పద్యంలో ప్రాసయతి పాటింపబడింది. (తె,కచ_188_184) 
సోమవార మాహాత్మ్యము 
కర్త * తెలియదు, 
కాలం : (కీ, శ. 18,17 శతాబ్దుల నాటి రచన కావచ్చును. 
ద్విపద కావ్యం, కార్తీక సోమవార మాహాత్మ్యాన్ని |పతిపాదించే కథ 


[పాచీన సాహిత్యము 1287 


లున్నాయి. సీముతినీ కథ అని పేరున్న మరొక ద్విపద పతిలో కూడ సోమవార 
మాహాత్మా్యన్ని సూచించే కథలున్నవట. (ద్వి.సా.చ-170) 
సోమవార మాహాత్మ్యము 
కర్త : శ్రీగిరి మల్లి కార్దునస్వామి, 
ద్విపద కావ్యం. సోమవార మాహాత్మా్యాన్ని గురించి నందీశ్వరుడు మునులకు 
చెప్పినట్లుగా ఉంది. సోమవార [వత విధానము_ఉద్యాపన విధానము-ధనపాల శెట్టి కథ 
ఇందులో ఉన్నాయి. రచన మంజరీ ద్విపద వికారమైన గేయ ఛందస్సులో ఉంది. 
కవిత్వం అంత |పౌఢంగా లేకపోయినా గానయోగ్యంగా ఉన్నది. 
దీని పతి మద్రాసు పాచ్యలిభిత పుస్తక భాండాగారంలో ఉంది, 
(ద్వి.సా.చ_178) 
సోమవార (వత మాహాత్మ్యము 
కర, ఏ: ఆమలాపురపు సన్యాసికవి, 
మూడు ఆశ్వాసాల పద్యకావ్యం. సోమవార (వత విధానాన్నీ, మహిమలనూ 
" తెలుపుతున్నది. మృదుమధుర పదభరితమైన రచన. కవి నిత్య సోమవార (వత దీక్షా 
దురంధరుడు. (శ.క.చ-762) 


సోమిదేవమ్మ 
(శ్రీనాథ మహాకవి విరచిత కాశీఖండంలోని ఒక పాాత. కాశీ ఖండము రస 
నిర్భర మైన కావ్యము. యజ్ఞ విద్యా విశారదుడై న యజ్ఞదత్తుని భార్య సోమిదేవమ్మ_ 
గుణానిధికి తల్లి. గార్హస్ట్యధర్మ నిర్వహణలో ఆమెకామెయే. సాటిగా చెప్పడగినది. 


ఈమె భర్తచేతి నవరత్నాంగుశీయకాన్ని నలుగు పెట్టిన వేళ తీసి, సెటైలో 
దాచి ద్యూతకృత్య విలోలుడై తిరుగుతున్న గుణనిధికి ఇచ్చింది. యజ్ఞదత్తుడు అడిగి 
నప్పుడు ఎక్కడో సెటైలో పెట్టినట్లు అదిద్ధమాడింది. 

సోమిదేవమ్మ కుమారుని మీద |పేమతో అతనికి నీతులు చెపుతూనే అడిగి 
నస్పుడల్లా డబ్బు, ఆభరణాలు ఇస్తుంది. కొడుకు స్మ్యత్పవర్హనతో నే ఉన్నాడని భర్తను 
నమ్మిస్తుంది. చివరికి నిజం తెలుసుకొన్న యజ్జదత్తు డు, భార్యను “నీ మాటలు విని 
పుత్రుని (భష్తుని గా వించుకొన్నాను”, ఆవి నిందించి ఆమెను తిరస్కరించాడు. కుపు|త 
త్యంబుకంటె అపు[త్రత్వము మేలని నిశృయించుకొ న్నాడు. 


_పేమానురాగాలకో పిల్ల లను మందలించకుండా, శిక్షించకుండా ఉండే తల్లులకు 
(పతీక ఈ పాత, కవి ఈ పాత్రలో లోకరీతిని చిత్రీకరించాడు. (కాశీఖండం) 
సౌమేశ్వర శతకము 
రచనాకాలం ఏ క్రీ. శ. 1707 |పాంతం, 
కర్ర న తుమ్మలపల్లి శివరామయ్య. 


1288 తెలుగు సాహిత్య కోశము 


అంకితం : నారాయణ సట్టణ౦లో వెలసిన లింగమూర్తికి, 
వీరశైవ మత |పటోధకమైన వృత్తశతకం. 108 పద్యాలున్నవి. కవి దీనికి 
వేదాగమ శాస్త్ర సారమైన వ్యాఖ్యానాన్ని కూడా వాశాడు. (ప్రాచ్యతిఖిత (గంథాలయంలో 
దీని (పతి ఉంది. (శ. క. చ. 772) (అరుద-12-814) 


సోలిగాడు 
నామాంతరం * చోడిగాడు (చూ. 


సోలిగాని కలాపము 
నామాంతరం : చోడిగాని కలాపం (చూ. 


సౌందర రాజస్వామి శతకము 
రచనాకాలం : 19 వ శతాబ్దం. 
కర్త: బహుజనప ల్రి సీతారామాచార్యులు, 
ఇది కవి చిన్ననాడే చెప్పిన కందపద్య శతకం. గంభీర భావ దింధురంగా 
శబ్దారాలంకార యుతంగా రచన సాగింది. నుందరరాజ శతకంగా సిద్ధం. 
(శ. క చ. 588) (క. స. 298) 


సొంద'రేశ చరిత (అలభ్యం) 
రచనాకాలం : డీ: శ, 17వ శతాబ్దం, 
కర్త : చూ. సుగుటూరి ముమ్మడి తమ్మభూపతి. 
(ఆం, సం, సా_281) 
సాందర్య లహరి (అలభ్యం) 
కర్త: పోచిరాజు వీరన్న. 
శంకరాచార్యుని సంస్కృత కృతికి శతక రూసమైన ఆం|ధీకరణం. భల్లాణ 
చర్మితలో కవి దీన్ని పేర్కొన్నాడు. (క. చ. 8-162) 
సౌందర్య లహరీ వ్యాఖ్య (నం 
కర్త ఏ లొల్ల లక్షీ్మధరుడు. 
ఇది సరస్వతీ విలాసనామ ధర్మశాస్త్ర [గంథానికి విపలవ్యాఖ్య. ఈ వ్యాఖ్యలో 
గ్రంథకర్త మొదటి గంథాన్నికూడా తానే వాశానని చెప్పుకొన్నాడు, _ (తె. వి. న_4) 
సౌగంధికాహరణమ్‌ (సం) 
కర్త: చూ. విశ్వనాథుడు. 
భారతారణ్య పర్వంలోని ఘట్టానికి కొవ్యరూపం, (వా. ద. దే. చ) 
సొగంధికా కునుమ _పనవాపహర ణము 
నామాంతరం ; సౌగంధిక (పసవాపహరణము, 


[ప్రాచీన సాహిత్యము 1200 


కర్ర : రత్నాకరం గోపాలరాజు. 
కాలం : 17న శతాబ్దం. 
అంకితం : రావెళ్ళ లింగమ నాయకునికి. 


మూడాశ్వాసాల ద్విపద కావ్యం. భారతారణ్యపర్వంలోని సౌగంధికాపహరణ 
వృతాంతం ఇందులోని కథ. రచన |ప్రసన్న గంభీరంగా ఉంది. కవి కొన్ని మార్పులు 
చేశాడు. ఇది ముదితం. కుందూరి ఈశ్వరదత్తు దీనికి విపులమైన ఉపోద్దాతం [వౌశారు. 
ఈకావ్యాన్ని అనుసరించే రత్నాకరం అప్పకవి పద్య కావ్యం |వాశాడు. 

కావ్యంలో చక్కుని వర్హనలున్నాయి, కవి చిత కవితా చాతుర్యం, అలం 
కారం |పియత్వం కావ్యంలో వెల్లి విరిశాయి. (ఆరు[ద-12-180) 


నౌగంధికాపహరణము (అలభ్యం) 
కాలం : (కీ. శ. 1660 కి పూర్వం, 
కర్త * రాయసం గణపయ్య. 
దీనిలో నుంచి ఒక పద్యాన్ని అజ్ఞాత [గంథ సంధాత తన “ఉదాహరణ పద్య 
ములు”లో నంకలగం చేశాడు. ఆ పద్యం ఖీమాంజనేయులు సమావేశమైన ఘట్టంలోనిది 
(ఆరుద-9) 
సౌపర్షాఖ్యానము 
కర్త : టోర వెల్లి నరసింహం (చూ). 
ఆంకితం : అలంపూరు నరసింహస్వామికి. 
ఉభయ భాషా విశేషోక్తులకో రచింపబడ్డ కావ్యం. 
(మ. నూ ఆరుద.11_266) 


సోభరి చరితము (అలభ్యం) 
కాలం : డీ: శ, 15వ శతాబ్ది ఉ _త్తరార్థం, 
కర్త ఏ చూ. పోలుగంటి చెన్నశౌరి. 
ఇది తెలుగులో తొలి యక్షగానమని కొందరు పండితులంటారు. హరిభట్టు 
రచించిన నృసింహ పురాణానికి అతని మరణానంతరం చేర్చబడ్డ కృత్యాదిలో చెన్నశౌరి 
[పనక్తి ఉంది. (ఈ న_70) 
స్కంధము 
కావ్యంలోని కథాంశాల విభాగము. స్కంధము అంటే కాండము. చెట్టుమొదలు 
నుండి బయలుదేరిన ఈ కాండము కొంత సాగిన తర్వాత, దీనికి నలువైపులా నాలుగు 
శిఖలు బయలుదేర నానా శాభోవ శాఖలతో చెట్టు విస్తరిస్తుంది. 
నానా శాఖలతో వర్ధిళ్ల జగద్వృక్షానికి స్యంధం భగవంతుడే కాబిట్టి భగవన్మ 
హాత్మ్య వర్ణనం గలది స్కంధము, భాగవత భాగాలకు స్క్యంధమనే పేరు తగి ఉన్న 
దని పండితులు భావిస్తున్నారు. (కావ్యాలంకార సం|గహం) 


1240 తెలుగు సాహిత్య కోక్షము 
స్కాంద పురాణము (అలభ్యం) 
కర్త ఏ చూ. నల్లారెడ్డి, 
సంస్కృత స్కాంద పురాణానికి అం ధీకరణమట. (ద. దే, వా-శి70) 
నంఖోదృవ గద్య (అలభ్యం) 
కర్త ఏ నెల్లూరి వీర రాఘవకవి (చూ). 


ఈ రచన కవి “నసుంధరా పరిణయం”టో [పసర్తమైంది. 


_స్తబకము 
కావ్యంలోని కథాంశ విభాగాలను సూచించే పదం. _న్లబకమనగా పూలగుత్తి. 
దీని వలన కావ్యం పూలచెట్టుగా సూచితం. (కావ్యాలంకార సం|గహం 
సో తములు 


ఇవి వేద సంహితల కాలం నుంచి వాజ్మయంలో ఉన్నవని పండి తాభి| పాయం. 
అధర్వణ వేదంలో చాలా స్తోతాలున్నాయి. ఇవి ఒకానొక దేవతాస్వరూపానికి పర్యాయ 
పదాలుగానో, కీర్తిని నర్జించేవిగానో, (భావాన్ని క్లాఘించేవిగానో, చరితను ఉద్దా 
టించేవిగానో ఉంటాయి, సహన నామావళలు, అష్టో త్రర నామావళులు ఈ తెగకు 
చెందినవే. ఈ స్తోోతాన్ని చదివినంత నే కోర్కెలు సిద్ధిస్తాయని పజలలో విశ్వాసముంది. 
వీటికి మంతాలతో సమానమైన గౌరవం ఉంది. స్తోత (గంథాలు సాహిత్యంలో చాలా 
వెలువడ్డాయి. (తె. వి, స_8) 
స్రీధర్మమ్‌ (సం) 
కర్త ఏ |త్యందిక రాయమని. 
స్త్రీ నీతి కాస్త్రము 
కర్త : చూ. శిమ కృష్ణమూర్తి శాస్తి. 
అంకితం : తుళ సింగ శెట్టి కి, 


కాకినాడలో జిల్లా కలెక్షరు కచేరిలో సిరసాదారుగా ఉండిన తుళ సింగ సెట్టి 
పోత్సాహంతో కవి ఈ రచన చేశారట. స్త్రీలకు సంబంధించిన నీతులను పురాణాల 
నుంచి (గహించి చక్కగా కూర్చారు. (ఆం.సం. నా-826) 


స్త్రీల పొటలు ల స్టో 
జానపద గేయ సాహిత్యంలో స్త్రీల పొటళకు విశిష్ట స్థానముంది. ఈ పాటలు 
సాధారణంగా గృహ వాతావరణానికి దగ్గరగా ఉంటాయి. ఇవి, నిత్యకృత్యాలు చేసు 
కుంటూ పాడుకునేందుకు అనుగుణంగానూ, భక్తి రసోద్దీ పకాలుగానూ, ఉత్తమమైన 
శీలాన్ని (పబోధిచేవిగానూ ఉండటం. సర్వసాధారణంగా కనిపిస్తుంది. రామాయక్రానికి 
_ చెందిన పాటలు ఎక్కువ (పచారంలో ఉన్నాయి. సాంఘిక సమస్యలను (పతిబింబించే 
_గౌలలు కూడా లేక్షషో లేదు. న 


|పాచీన సాహిత్యము. [24] 


కొన్ని పాటల్లో సంతానానిక్రై కై స్త్రీలు పడేపాట్లు, నోచే నోములు వర్ణి రి తమైనాయి. 
గొడ్రాలైన స్త్రీకి సంఘంలో ఎలాంటిస్థానం ఉంటుందనేది, అలాంటి దశనుంచి కాపాడు 
కోవడానికి వారు ఎన్నిపాట్లు పడతారనేది కొన్నిపాటల్లో |పతిబింబిస్తుంది. కొన్నిచోట్ల 
లాలిపాటలు, జోలపాటలు కనిపిస్తాయి. కొన్ని పాటలు వివాహానికి సంబంధించినవి. 
పెండ్లిలో జరిగే వేడుకలు అన్నింటిని వర్ణించే పాటలున్నాయి. వంతులిపాట, బువ్వం 
బుఎతిపాట, తలుపుదగరపాట, నలుగుపాట, ఆలకపాట, అవ్పగింతలపాట మొదలగునవి 
ఇట్టి పాటలు. లోకవ్యవహారాన్ని బోధించే పాటలు ఎన్నో ఉంటాయి. అత్తమామల 
పైని, భర్తపైని, ఆడుబిడ్డలపైని చూపించే భక్తిని, వారితోడ, ఇతరులతోడ మెలగవల 
సిన విధానాన్ని వర్షించే సాటలు ఎక్కువగా ఉన్నాయి. అత్తలు, ఆడుబిడ్డలు మొదలగు 
వారు పెస్టే బాధలు వర్ణించే కరుణ రసాత్మకమైన పాటలు కూడా అనేకం ఉన్నాయి, 
(తె.జా.సాా 

ల పురాణము 

చూ. క్షే|తమాహాత్మ్యము. 


eet 


స్థానాపతి 
కాలం : క: శ. 1600 ప్రాంతం. 
స్టలం * మధుర్‌, 


రచన : రాయ వాచకము. 


ఈతని అసలుపేరు తెలియదు. మధుర పాలకుడైన విశ్వనాథ నాయకుని 
వగర సానాపతిగా ఉండేవాడు. ఈ విశ్వనాథ నాయకుడు ఇందో కృషవ్ప సోదరుడని 
(0౧ ® (=) 
పరిశీలకులు భావిస్తున్నారు. 
ఇతసీ రాయవాచకం వ్యావహారిక భాషలో ఉంది. తెలుగులోని చార్మితక 
(గంథాలలో ఇది మూడోది. (ఆరు[ద_8), 
స్పర్శ వేది = ధూమవేధ 
చూ. రసవాద విద్య. 
స్మృతి కదంబమ్‌ (సం) 
కర్త: కంచం ఎల్లియార్యుడు. 
కవి దీనిలో తాను (చాసిన పు స్తకాలనన్నింటినీ పేరుపేరునా చెప్పాడు. 


స్వ |పకాశ శతకము 
కర్త: ఎడ్ల రామదాసు. 
తత్వ |పధానమైన శతకం. తారక, సాంఖ్య, ఆమనస్క యోగాలు వివరింప 
బడ్డాయి. తలిదం|డుల సేవ, గురుసేవ, పతిభక్తి మొదలయినవి ఉ త్రమగుణాలని కవి 
నిరూపించి చెప్పాడు. పి (శ. సా, వి-818) 


1242 తెలుగు సాహిత్య కోశము 


న్యభావ పద్ధతి 
కర; చూ, హోసదురం (శ్రీనివాస రాఘవాచార్యులు. 
అ (a | 
విశేషాలు తెలియవు, (శేశవపంతుల-_సం.సా ) 
స్వర (పక్రియ (సం) 
కర్త: శేష రామచం| దుడు. 
(తె. వి. స_6) 
స్వర మంజరి (అలభ్యం) 
కర్త గరా 
కావ్యం, తత్త్వ శాస్త్ర సారాన్ని ఈ పేరుతో కవి రచించినట్లు తెలు స్తున్నది. 
(క. స_64) 
స్వర మంజరి 
కర్తలు గ తచ్చూరు సింగరాచార్యులు-చిన సింగరాచార్యులు 
సంగీత శాస్త్ర గంథం. (తె. వి. స_4_1194) 
స్వర మేళ కళానిధి 
కర్త : చూ. బయకొర రామప్ప. 
ఈ esse అప్పకవి "1 బరొ్క్కా న్నాడు. 
న్వర కాస్త మంజరి 
నామాంతరం : స్వరళాస్త్రము. 
కర్త గ గణపనాఠా ధ్యుడు (చూ. 
నర శాస్త్రము 
కర్త “ తెలియదు. 
కాలం : డీ. శ, 18 వ శతాబ్దానికి ము3దటి రచన. 
ద్విపదకావ్యం, పిండోత్పత్తి కమమ, నాడులు_సృష్టిలక్షణం_అభ్యవహార 
ములు_స్వష్న జ్ఞానం -4కున శాస్త్రం _ వశ్యయోగములు-సాము[ దికము మొదలైన అనేక 
విషయాలున్నాయి, 
స్ట దీవి (పతి మ్మదాసు (పాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉంది, 
(ద్వి. సా, చ, 462) 
స్వర కాస్తుము 
నామాంతరం. : స్వరళశాస్త్ర మంజరి, 


| త్త: “ గణిపనా రాధ్యుడు (చూ... 
శీ రద నశాతట. డీ: శ. 1923.45 ల నడుమ. 


[పాచీన, సాహిత్యము 1243 


ద్విపదకావ్యం. పూర్తిగా లభించలేదు. డీన్నికవి స్వరశాస్త్ర మంజరిగా Eyam 
న్నాడు. యోగళాస్తాంలన్నీ తరచిచూసి ఈ రచన చేశాడట. 


స్వరమం౦జరి అనే పేర త త్త్వళాస్త్రసారాన్ని గౌరన ఆనే కవి కూడా రచించి 

నట్లు తెలు స్తున్నది. (క. స, 55) (క. త. 4-51) 
స్వరోచి 

అల్ల సాని పెద్దన రచించిన మను చరిత్రలోని పాత. ఆంధ సంచ కావ్యా 
లలో మనుచరి[త ఒకటి. మాయా (పవరుడైన గంధర్వునివలన వరూధినికి పుట్టినవాడు 
స్వరోచి. ఆందువల్లి ఇతడు దేవ గంధర్వుడయ్యాడు. దీప్త హుశాశన సమతేజస్వంతుడు 
కావడంవల్ల మునులు ఇతనికి స్వరోచి అని పేరు పెట్టారు. ధనుర్వేద సహితంగా వేద 
వేదాంగాలు నేర్చి సకల కళా [పపూర్ణుడై నాడు. క్షత్రియ ధర్మరతుడై మందరా।దిలో 
విశ్వకర్మ నిర్మించిన పట్టణానికి ఏలిక ఆయ్యాడు. అస్త్ర హృదయ విద్య తెలిసిన మనో 
రమను రాక్షసుని బారినుండి కాపాడి ఆమెను పెండ చేసుకొన్నాడు. ఆమె తండి ఇందీవ 
రాక్షడొసగిన ఆయుర్వేద విద్యను పొంది, మనోరమ కోరిక మేరకు ఆమె చెలిక తెలైన 
విభావసి, కళావతుల క్షయ రోగాన్ని అంతమొనర్చి వారిరువురిని పెండ్తియాడి వైభ 
వంగా రాజ్యం చేశాడు. 


వేటకు వెళ్ళిన స్వరోచి, దేవతల కోరికపై వనదేవత యందు స్వారోచిష 
మనువును కని పుణ్యలోకాలు పొందినాడు. మనువుకు తండి కొదగినట్లుగా ఈ స్వరోచి 
పాాతను సంపూర్ణ (బాహ్మణ ధర్మ పరాకాష్టతో పెద్దన తీర్చిదిద్దాడు, పవర ప్యాత 
క్రల్బనము, మాయా |పవరుని వృత్తాంతము, స్వారోచిష మనుసంభవావికి అనుగుణంగా 
రూపొండించ బడ్డ వి. స్వరోచి | పాత సాహసౌదార్యాది గుణాలకూ, వీర, శాంత ధర్మా 
లకూ (పతీక, 
ఇతడు సహజంగానే సకల విద్యానిధి. తేజస్వంతుడు. ఇందీవరాక్షుని నుండి 
ఆయుర్వేన విద్యనూ, మనోరమ నుండి అస్త్ర హృదయాన్నీ, కళావతి నుండి మృగపక్షి 
భాషలనూ, విభావసి నుండి పద్మినీ వాదయాన్నీ (గహింవి మరింత పరిపూర్ణ డెనాడు: 
ఆ వెనుకనే ఇతనికి వనదేవత వలన స్వారోచిషుడు కలిగినట్లు చెప్పడం పెద్దన అపూర్వ 
(పతిభా విశేషాలకు నిదర్శనం. (మనుచరి్యతు 
స్వర్గమంజరి (సం) | 
కర్త ! చెరుకూరు లక్ష్మీధరుడు, 
(తె.వి.స-4) 
స్వారోచిష మనునంభవపము 
రచనాకాలం : క్రీ. శ. 18 వ శతాబ్దం, 
నామాంతరం : మనుచరి త, 
- కర్త స్తు క అల్లసాని. పెద్దన. 


1244 తెలుగు సాహిత్య కోశము 
అంకితం ; (శ్రీకృష్ణ 'దేవరాయలకు. 


తెలుగులో తొలి [ప్రబంధంగా (పసిద్ధ మైంది, ఆరాశ్వాసొలున్నాయి. తెలుగు 
పంచకావ్యాలలో ఇది ఒకటీ, దీనికి మూలం మారన మార్కండేయ పురాణంలో 150 
వడ్యాలలో -చెప్పిన' చిన్న కథ. మను చరి తలో స్వారోచిష మనువుకు సంబందించిన 
చరిత కంటి స్వరోచి పుట్టక ముందు వృత్తాంతం విపులంగా ఉంది. అందువల్ల పెద్దన 
దీనికి స్వారోచిష మను సుభవమనే పేరు పెట్టి గద్యలో అట్లాగే చెప్పాడు.పండితులు 
సౌకర్యం కోసం దీన్ని “మనుచరి[ఆ” అన్నారు. (ప్రసిద్ధమైన వరూధినీ |పవరుల 
వృత్తాంతం ఈ కావ్యంలోనే ఉంది. పూర్వులయిన నాచన సోమన, శ్రీనాథుల [ప్రబంధ 
రీతులను. పెద్దన స్వకపోల కల్పనలతో పెంచి మనోహరమైన |పబంధంగా [వాశాడు, 
తరవాత కాలంలో తామర తంపరగా వచ్చిన |[పబంధాలకు మనుచరి[త మార్గదర్శక మైంది. 
ఇందులోని కవితాధార నిరర్షళం. సంస్కృృతాం[ధ పద సంయుతమై సందర్నోచిత 
లోకో కలలో, స్వాభావిక వర్ష నలతో, అలంకార భూయిష్టంగా ఉంటుంది. పాతపోషణ 
చక్కవి నేర్పుతో ఉంటుంది. మనుచరి తలో ఇతివృత్తం చాలావరకు అస్వాభావిక 
సంఘటనల మీద ఆధారపడి ఉంది. పాదలేపన మాహాత్మ్యం, అశ్వ పదానం, మాయా 
రూపధావణ మొదలగునవి ఇందుకు నిదర్శనలు. ఈ కావ్యం పాఠకులను తన్మయులుగా 
“సి రసాస్వాదన నిమగ్నులుగా చేస్తుంది. ఏ పద్యం చదివినా రసవంతంగా ఉంటుంది. 
"వసు, మను చరిత్రలలో ఏది మంచిది అనే వాదాలు బయలుదేరి విమర్శన, ఖండన 
గంథాలు అనేకం వెలువడ్డాయి. (క.త_7) 


స్వారోచిషుడు 

ఇది ఆంధ పంచ కావ్యాలలో ఒకకైన మను చరి్మితలోని ముఖ్యపా త. 
మనుచరితకు స్వారోచిష మనుసంభవమనే పేరు (_పసిద్దం. ఈ|పబంధంలో స్వారోచిష 
మనువు పుట్టుక[పధాన గాథ. ఈ కథ మార్కండేయ పురాణంతర్గత మైనది. 

(బాహ్మణ- | శేష్టుడెన [ప్రవరుని రూపం దాల్చిన గంధర్వునికీ దివ్యస్తీయైన 
వరూధినికీ పుట్టినవాడు స్వరోచి. ఆ స్వరోచికి వనదేవతవల్ల పుట్టినవాడు స్వార్‌ చిషుడు. 
ఇతడు మనువులలో రెండోవాడు. దయసత్యశార్యాల పట్ల ఆసక్తుడు, చ|క్రవ ర్తి లక్షణా 
లున్నవాడు. అంతరిం[దియ నిగ్రహం కలవాడు. ఇతడు (శ్రీమన్నారాయణుని గురించి 
తపస్సు చేసి సాలోక్యము కోరాడు. (సాలోక్యము = చతుర్విధ ము క్తులలో ఒకటి) వస్తువు 
ఇతన్ని రెండవ మనువుగా [వతిష్టించి ఆ వెనుక సాలోక్య ముకి క్రి విచ్చాడట. 


పెద్దన, మనువు పుట్టుకకు కారణభూతులై న వారి కథలను అపూర్వంగా మలి 
చాడు. వరూరినీ (పవరులలో. శాంత శృంగారాలను, మాయా పవరునిలో వింతమాధు 
ర్యాన్ని రంగరించి ఆయా గుణాల యండు నిష్టమైన వరూధిని మనస్సులో [పవరుని 
(బాహ్మణతేజిమే రూపుకట్టినట్లు ry వరూధిని కుమారుడై న స్వరోచిలో 
బాహ్మణ తేజము, శఇతధర్మము మూర్తీభవించాయి. ఇతనికి వనదేవతవల్ల కలిగిన 
స్వారోచిషడు, పితృపితామహుల నుండి సాహసౌదార్యాది మహనీయ గుణాలనూ, వై దిక 


[పాచీన సాహీత్యము 1246 


ధర్మనిరతినీ క్రమానుగతంగా పొందినట్టు పెద్దన చీపింపజేశాడు. ఈ విధంగా మనువు 
కాదగిన స్వారోచిషుని తీర్చిదిద్దడానికి ఆయా పాత్రలమ, సంఘటనలను పెద్దన అద్భు 
తంగా కూర్చాడు. (మనుచరిత్ర) 


హంపీ... విజయనగరము 
కాలం : డీ. శ, 1825 నుంచి 1563 వరికు. 


కాకతీయ సా|మాజ్యం పతననుయిన తరవాత రాచకొండ_ దేవరకొండలలో 
పద్మ నాయకులు, అద్దంకిలో పంటరెడ్లు రాజ్యాలు ఏర్పరచుకొన్నళ్ల అనెగొంది రాజి 
దానిగా హరివారరాయలు_బుక్క_ రాయలు “కంపిలి రాజ్యం” అనే పేరుకో స్వతం(త 
రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఢిల్లీ సులాన్‌ బలవంతంగా హరిహర_బుక్కూరాయ 
పోదఠులను మహమ్మదీయ మతాన్ని స్వీకరింపజేశాడు. 

సాయణ మాధవాచార్యుల వారి బోధనళో తాము స్వీకరించిన మహమ్మదీయ 
మతాన్ని తుంగభ[దలో కలిపి, హరిహరరాయలు_బుక్కరాయలు వైదిక మతాన్ని స్వీక 
రించి, ఆనెగొందిని పాలించారు. దీనికే కంపిలి రాజ్యమని పేరు. ఈ కంపిలి రాజ్యమే 
(క్రమంగా విజయవగర రాజ్యంగా విస్తరించింది. హరిహర._బుక్కరాయ సోదరుల గురు 
వైన మాధవాచార్యుల వారే సన్యసించి, విద్యారణ్య స్వాములయ్యారు. గురువు ఆదేశాను 
సారమే విద్యానగర నిర్యాణం జరిగింది ఈ నగరం రాజధానిగా ఈ సామాజ్యానికి 
“విద్యానగర సాామాజ్య”"మని, “విజయనగర సామాజ్య"మని చరి తలో (పసిద్ధివచ్చింది. 
విద్యానగరానికి నేటి వ్యవహారనామం హంపీ_విజయనగరం. 


పూర్వం ఈ సామాజ్యావ్ని |క్రమంగా సంగమ, సాళువ, తుళువ, ఆరవిటి 
వంశపు రాజులు పాలించారు. వీరందరూ సంస్కృృతాం్యధ కన్నడ కవులను పోషించి 
నట్లు శాసనాధారాలు, సాహిత్యాధారాలు లభిస్తున్నాయి. బుక్కరాయలు, ప్రొఢ చేవ 
రాయలు, (శ్రీకృష్ణదేవరాయలు , అచ్యుత దేవరాయలు, తిరుమలదేవరాయలు మొదలగు 
వారు కృతిసతులుగా, |గంథకర్తలుగా సాహితీ లోకంలో (పథ్యాతి చెందారు. అళియ 
రామరాయలు కూడా సాహిత్య పోషణ చేశాడు, 


విజయనగర రాజులకు.బహామనీ సుల్తాన్‌ లకు రక్కా సి_త6గడీవద్ద కీ. శ 
1665లో జరిగిన భయంకరమైన యుద్ధంలో అళియరామరాయలు మరణించగా రామరాజు 
సోదరులు తిరుమల రాయలు, వేంకటపతి రాయలు పెనుకొండకు పారిపోయారు. అప్ప 
టికి ఆరవీటి తిరుమలరాయలు 90 సంవత్సరాల వృద్దుడైనందువల్ల విజయనగర రాజ్యాన్ని 
మూడు భాగాలుగా చేస, పెనుకొండకు శ్రీరంగరాయలను, శ్రిరంగవట్లణానికి రెండో 
రామరాయలను, చం|దగిరికి వేంకటబసతి రాయలను పాలకులుగా నియమించటం జరిగింది. 


రక్కా సి-తంగడి యుద్ధంతో విజయనగర సా|మాజ్యం మూడు ముక్కలైన 
తరవాత_విజయనగర సాహిత్య లక్ష్మి పెనుకొండ, చం|ద్రగిరి, తంజావూరు, మధుర 
సీమలకు తరలిపోయింది. 


1246 తెలుగు సాహిత్య కోశము 


హంపీ.విజయనగరము __- తెలుగు సాహిత్య పోషణ 
విజయనగర రాజ్యాన్ని పాలించిన సంగమ, సొళువ, తుళువ, ఆరవీటి 
వంశపురాజులు తెలుగు సాహిత్యాన్నీ విశేషంగా ఆదరించి పోషించారు. 


మొదటి బుక్కరాయల కుమారులలో ఒకడైన భాస్కర భవదూర మహీపతి, 
కొన్ని (గంథాలు |వాశాడని, సంకలన కర్తలు కొన్ని పద్యాలను ఉదాహరించారు, ఎడ 
పాటి ఎర్రన, తురగా రాజకవి _ ఆయ్యంకి చాలసరస్వతులు ఇతడిని పూర్వ కవి స్తుతిలో 
పేరొ-న్నారు, మొదటి బుక్కరాయలు ఉత్తర హరివంశ కృతికర్త ఆయిన నాచన 
సోమునికీ, మరి ఐదుగురు (బాహ్మణులకు కడవ మండలంలోని “బుక్క రాయపురంి 
( పెంచుకల దిన్నె) అనే [గామాన్ని అగహారంగా దానం చేశాడు. 

మొదటి దేవరాయల (1404_1422) కాలంలో “విక్రమార్క చరిత్రను 
(ౌసిన జక్కన కవి, కన కృతిని దేవరాయల గణకుడై న సిద్ధనకు (బెల్లంకొండ నివాసి) 
అంకితం చేశారు, సంగమ వంశీయులతో కడపటి వాడైన రెండవ [పొఢ దేవరాయలు 
(1420 (18) (శ్రీనా థమవాకవికి కనకాభిషేకంచేసి, కవిసార్వభౌమ బిరుదాన్ని పసాదించాడు 

సాళువ నృసింహరాయలకు, పిల్ల లమ్మరి పిన వీరన్న తన “జైమినీ భారత” 
కృతిని ఆంకితమిచ్చాడు. 


“సౌభరి చరితము" అనే యక్షగాన కృతికర్త |పోలుగంటి చెన్నశారి, సాళువ 
నృసింహరాయలచేత సన్మానితుడై ఎన్నో అగహారాలు పొందాడట. 

సాళువ నృసింహుని మం|త్రియెన తుళువ నరసరాజు, నందిమల్ల య_ఘంట 
సింగయలు రచించిన “వరాహ పురాణానికి” కృతిభ ర్త, 


తుళువ వంశీయులతో అతి (పసిద్ధుడెన (శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవియే 
గాక, సంస్కృతాం[ధ కన్నడ కవులను పోషించాడు. కవి పండిత గోష్టులను విరివిగా 
నిర్వహించేవాడు. “ అష్టదిగ్గజాల”ని (పసిద్ధి పొందిన కవులను “భువనవిజయం” అనే 
సభామందిరంలో సమావేశ పరచేవాడు. కృష్ణదేవరాయలు “ఆము క్రమాల్యద” నంటి 
చక్కని |గంథాలు |వాశాడు. 


ఆల్ల సాని పెద్దన (మనుచరి త), నంది తిమ్మన (పారిజాతాపహరణము), 
భట్టుమూర్తి (వసుచరిత్ర, ధూర్జటి (శ్రీకాళహస్తి మాహాత్మ్యము), మాదయ్యగారిమల్ల న 
(రాజ శేఖర చరితము), అయ్యలరాజు రామభ్యదుడు[ రామాభ్యుదయము), పింగళి సూరన 
(కళాపూర్లోదయము), తెనాలి రామకృష్తుడు (పాండురంగ మాహాత్మ్యము) అనే ఎనిమిది 
మంది కవులు రాయల ఆన్మానంలోని అష్టదిగ్గజాలని పతీతి ఉంది. మొదటి అయిదుగురు 
కవులు రాయల అష్టదిగ్గజాలలో ఉన్నారనే విషయం, చారిత్రకంగా పొసగుతుంది. కాని, 
చివరి మగ్గురు అష్టదిగ్గజాలలో ఉన్నారనటానికి చారిత్రకంగా బలమైన ఆధారాలు లేవనీ, 
అష్టదిగ్గజాలలోన మిగిలిన ముగ్గురు కవులు సంస్కృత కన్నడ కవులై ఉంటారని పండి 


_పాచీన సాహీత్యము 124% 


తుల అభి పాయం. “కందుకూరి రు దకవిో అష్టదిగ్గజాలలో ఉన్నాడని కొందరి అభి 
(పాయం. 

శ్రీకృష్ణ దేవరాయసకు సమకాలిక్కలెన సంకుసాల నృసింహకవి “కవికర్ణ రనా 
యనం”, చింతలపూడి ఎల్లయ “రాధామాధవం” అనే [గంథాలు |వాశారు. రాయలమం తీ 
మైన తిమ్మరుసు మేనల్లు కలో ఒకడైన నాదెళ్ళ గోపమం తి (కొండవీటి పాలకుడు) 
కక ష్టార్హున సంవాదము” అనే ద్విపద కావ్యం [వాయగా, మరొక మేనల్లుడు నాదెండ్ల 
ఆప్పయామాతు%డు, మాదయగారి మల్లన (వాసిన “రాజిశేఖరచరి[త” కొవ్యానికి కృతిపతి. 

భట్టుమూర్తి (రామరాజ భూషణుడు “నరస భ్రూపాలీయము” తొరంగంటి 
దుర్గాధ్యక్తుడై న ఓబయ నరసరాజు (రామరాయల మేనల్లుడు)కు అంకితం. ఆయ్యలరాజు 
రోమభ్యదువి “రామాభ్యుదయ” కావ్యం గొబ్బూరి నరసరాజుకు అంకితం. పింగళి 
సూరన “కళాపూర్ణోదయ" కావ్యం నంద్యాల కృష్ణంరాజు (విజయనగర సామంతుడు)కు 
అంకితం, రామరాజభూషణుని “వసుచరి[త"” ఆరవీటి తిరుమల రాయలకు (అశియరామ 
రాయల తమ్ముడు ఆంకీత౦. 

పాండురంగ మాహాత్మ్య కావ్య కర్తయైన తెనాలి రామకృమడు, శ్రీకృష్ణదేన 
రాయల కాలం మొదలు వేంకటపతిరాయల కాలం వరకు జీవించాడని కొందరు పండితుల 
అభి పాయం. 


హంపీ .విజయనగరము. సంస్కృత సాహిత్య ఫోషణ 
విజయనగర రాజ్యాన్ని పాలించిన సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశపు 
రాజులు సంస్కృత సాహిత్యాన్ని విశేషంగా ఆదరించి, పోషించారు. విద్యారణ్యులు 
(సాయణ మాధవాచార్యులు) ఎన్నో స్మృృతులకు, మీమాంసలకు వ్యాఖ్యానాలు (వాశారు. 
వీరి భాష్యాలు కొన్ని బుక్కరాయలకు అంకితం. తరువాత వీరు సన్యసించి శృంగేరి 
పీఠాధిపతులై ఎన్నో పేదాంతాలు [వాశారు. 
మొదటి బుక్యురాయల కోడలు_కంపరాయల అర్ధాంగి ఆయిన గంగా దేవి, 
తన భర్తయొక్క దక్షిణదేశ దండయా త నువరిస్తూ “మధురా విజయమ్‌” ఆనే [(గంథాన్ని 
(వాసింది. 
సంగమవంశీయులు డిండిమకవులలో కొందరిని పోషించారు. మొదటి (పొఢ 
దేవరాయల కాలంలోని మొదటి డిండిమభట్లు తన వై దుష్యం (ప్రదర్శించి, రాయల దగ్గర 
అ|గహారం పొందాడు. శ్రీనాథుని చేతిలో ఓడిపోయిన డిండిమభట్లు 1, “యోగానంద 
[పహసనం” అనే గంథాన్ని వాశాడు. “మహానాటక సుధానిధి” అనే గంథాన్ని రెండవ 
[పౌఢ దేవరాయలే (వ్రాశాడని పండితుల ఆధి పాయం. సాళవ నృసింహరాయని (1480) 
ఆవరణలో డిండినుభట్టు 111, *సాథవాభ్యుదయమ్‌” అనే 18 ఆశ్వాసాల కావ్యాన్ని 
(వాసి, రాయలవంశాన్ని, దండయా[ తలను, పరా్యకమాన్ని చక్కగా వర్ణించాడు, 
తుళువ వీరనరసింహ (శ్రీకృష్ణదెనరాయలల కాలంలోని డిండిమభట్టు IV 
“వీరభ దవిజయమ్‌” అనే డిమరూపకాన్ని |వాశాడు, 


1248 తెలుగు సాహీత్య కోశము 


(శ్రీకృష్ణ దేవరాయల సవతితల్లి కుమారుడైన అచ్యుత దేవరాయల కాలంలోని 
డిండిమభట్లు V భాగవత చంపువూ, అచ్యుత రాయాభ్యుదయమ్‌ ” అనే [గంథాలు 
(వాశాడు. “అచ్యుత రాయాభ్యుదయంలో డిండీమక వి అచ్యుత దేవరాయల దండయా[ తలను, 
పరాక్రమాన్ని చక్కగా వర్షి చాడు. 


శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని లొల్ల లక్ష్మీధరుడు “శివానందలహరి” 
“ద దైవజ్ఞ విలాసమో ఆనే |గంథాలు (వాశాడు. మహామంతి తిమ్మరుసు అగస్త్యకృత 
హత ఆస! “మనోహర” వ్యాఖ్య [వాయగా, ఆతని మేనల్లుడు నాదెండ్ల గోపమంతి 
(పబోధ చం|దోదయమనే సంస్కృతకావ్యానికి వ్యాఖ్య వాకాడు. కృష్ణదేవరాయల 
ఆస్థానంలోని సంగీత విద్వాంసుడై న లకీ కీ నారాయణపసండితుడు “స సంగీతసూరో్యోదయా'న్ని 
[వాశాడు, శ్రీ శ్రీకృష్ణదేవరాయలు “మదాలసచరి తో, “సత వధూ పీణనమ్‌”' అనే సంస్కృత 
(గంథాలు (వాశాడట. 

(శ్రీకృష్ణదేవరాయల సవతితల్లి కుమారుడైన అచ్యుత దేవరాయల అర్థాంగి 
తిరుమలాంబి “వరదాంవికా పరిణయం” (వాసింది. 

శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయలు రామయామాత్యుడనే 
విద్వాంసుని పోషించి “న్వరమేళ కళానిధి" అనే [గంథాన్ని రచింపచేశాడు. 


హంసలదీవి గోపాల శతకము 
కర్త వ కాసుల పురుషో త్తమ కవి, 
కృష్ణాసాగర సంగమంలోని హంసలదీవిలో వేంచేసి ఉన్న గోపాలస్వామిమీద 
చెప్పిన శతకము. (శ-సా,వి) 


హంస వింశతి 
కర్త : అయ్యలరాజు నారాయణామాత్యుడు (చూ). 
అంకితం ఏ (శ్రిరామునికీ. 
ఐదాశ్వాసాల శృంగార (వబంధం, మొత్తం 1885 గద్యపద్యాలున్నాయి* 
నాయికకు పెంపుడు హంస చెప్పినట్లుగా నీతివి బోధించే ఇరవై శృంగార కథలున్నాయి. 
[పొఢమైన కల్పనలున్నప్పటికీ, ఆనాటి సమకాలీన సంఘజీవితావ్ని చక్కగా |పతిబింబి 
స్తున్న రచన. కవి శాస్త్ర పరిజ్ఞానం అపారం. ఈ (గంథం, శుకస _ప్తతిని అనుసరించి 


చేసిన రచనగా పలువురు భావిస్తున్నా, స్వతం|త రచనా గౌరవాన్ని పొందింది. 
(ఆరు[ద-_ 11-248) 


హంస. చింశతి 
కర్త : ధూర్జటి లక్ష్మీపతి. 
ఆయ్యలరాజు నారాయణ కవి (వాసిన హంస వింశతి పద్యకావ్యానికి వచన 
రూపం. శైలి సులభంగా ఉంది. (వ. వా 


[ప్రాచీన సాహిత్యము 1266 


అన్నదానము వేంకటాంబ 
నామాంతరం ఏ హోసూరి సాకమ్మ (చూ). 
అనిరుద్ధ చరిత వ్యాఖ్య 
కర్క : పైడిపాటి వేంకటనరసు (చూ. 
కనుపర్తి అబ్బయామాత్యుని అనిరుద్ధ చర్మితకు ఇది వ్యాఖ్య. దీనిని |బౌన్‌ 
దొర (వాయించాడు. (తె,సా, విమర్శ_91) 


అన్యవాద కోలాహలమను 
రచనాకాలం : (క్రీశ. 1750 కి పూర్వం. 


కర * ఏకోరామనాథుడు. 
శ్రైవమళ పరమైన (గంథం. ముదితం. కర్త సోమేశ్వరుడనీ శివయోగీందు 
డనీ భిన్నాభి పాయాలున్నాయి. (ఆద|ద-_12.814) 


అధినయ దర్పణము 
కర్మ ౨: లింగనుగుంట మొతృభూత కవి. 
సంస్కృతంలో నందికేశ్వరుడు రచించిన |గంథానికి ఆనువాదం. మూడాళ్యా 
సాలున్నవి. మద్రాసు |పాచ్యలిఖిత పుస్తక భాండాగారం వారు దీన్ని [పకటించారు. 
అమలాపురప్ప సన్యాసి కవి 
కాలం : [కీ శ, 1780 ప్రాంతం. 
స్థలం ఏ పాలతేరు, విశాఖమండలం. 
రచనలు ; సోమవార (వత మాహాత్మ్యము, కుమ్మరి గుండయ్య కథ, గొరీరమణ 
శతకము, యోగావళి, పంచముఖేశ లింగ ద్వాతింశత్తు, సర్వాం|ధ 
సార సం|గహము, ముఖలింగ శతకము, పంచముఖేశ శతకము, శివ 
శతకము, విశ్వనాథ శతకము, పంచముఖేశ్వర |పభూత శతకము. 
గురువు : కట్టమూరి కామేశ్వర కవి. 
కాశీపతి, గంగా భవానుల పుతుడు. నాటకాలంకొర సాహితీ వై భవుడు* 
కోమల కవితా చమత్కార సామర్థ్యమున్న వాడు. (ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను దర్శించా 
డట, ఇతన్ని స్తుతిస్తూ తుమరాడ పాపకవి, దేవులపల్లి చం[దళా స్త్రి పద్యాలు చెప్పారు. 
(శ.క.చ_701) 


అలంపురము 
నేటి మహబూబ్‌ నగర మండలానికి చెందిన నగరం. పౌరాణికంగా, చార్మిత 
కంగా చాలా (పళస్తి గాంచినది. “నక్షిణ కాళి' అనీ, శ్రీశైలానికి సశ్చిమ ద్వారమనీ” 
(పసిద్ధి పొందింది. జోగులాంబ, (దబ హ్మేశ్వరస్వామి మొదలగు దేవతలు వెలసీన ఈ 
నా కక 9 ఆచ జ కక ww అల ఆట న 
పుణ్య క్షేతం (ది హ్మేశ్వరమనీ , హేమలాపురమనీ స్థలపురాజా లలో [పసక్త్మం 


1288 తెలుగు సాపాత్య కోశము 


పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరి తలో కూడా దీన్ని గురించిన విపుల వ ర్లన 
కనిపిస్తుంది. 

“విజ్ఞాలవారి” పాలనలో ఇది సంస్థానంగా ఉండేది. బిజ్జులవారు బిహమనీలకు 
కుతుబ్‌ షాహిలకు, విజయనగర |ప్రభువులకు, ఆసఫ్‌ జాహీలకు కూడా సామంతులుగా 
ఉంటూ, సుమారు కీ.శ. 1850 వరకు ఈ అలంపురం సీమలో ఎక్కువ భాగానికి అధి 
పతులై ఉండేవారు. ఈ పాలకులలో సాహిత్య పరంగా పేర్కొనదగిన వాడు “బిజ్జల 
తిమ్మ భూపాలుడు. ఇతడు స్వయంగా కవి. కఅనర్హ రాఘవము” ఇతని రచన 
[గంథ రచనలో ఈ |పభువుకు, “కృష్ణకవి” మిక్కిలి కోడ్చడ్డాడట, - ఇతడే కాక పలు 
వురు |పముఖ విద్య్వత్క-వులీతని ఆస్థానంలో ఉన్నట్లు “అనర్హరాఘవం" తెలువుతున్నది" 
అలంపురం తాలూకాలోని కవి పండిత వంశాలవారనుభవించన ఇనాములలో ఎక్కువ 
భాగం ఈ “బిజ్ఞాలవారే” దానం చేసినట్లు తెలుస్తున్నది. ( కేశవసంతుల_సం, సా.) 


ఆంధ చింతానుణి 
కర్హ ఏ దేవులపల్లి వేంకట నరసకవి, 
వల్ల భార్యుని వైద్య చింతామణికి ఆం|ధీకరణం. (ఆం.సం, సా_£5 1) 
ఆకాశ రావణ సంహారము 
కర్ణ: చూ. ఉరుటూరి వేంకట కృష్ణకవి. 
అంకితం : ఈవనిలో వెలసిన కోదండరామస్వామికి. 


[గంథ కర్త ఉరుటూరి వేంగన్నమం[తి కుమారుడు. కోడూరి వేంకటాచల 
కవికి అల్లుడు. రాచూరు సంస్థానా ధిపతియైన తిరుపతి మాణిక్యారాయని అఆ శితుడు. ఈ 
తిరుసతి రాయని | పేరణ చేతనే ఈ [గంథం |వాసి, కోదండ రామస్వామికి అంకితం 
చేశాడు. ఈ |గంథంలోని అవతారిక పూర్తిగా లభించలేదు. లభించినంత వరకు (కృతి 
(పేరెపకుని నంశావతార వర్ణన భాగం,) అకలంకము కృషకవి |వాసిన *ధనుర్యిద్యా 

చిం 

విలాస” గంథావతారికలోని వర్ణ నకు పూర్తి నకలుగా కసిపిస్తుంది. ఈ థనుర్విద్యా 
విలాస |పబంధ |పేరేపకుడు కూడా పై తిరుపతి రాయడే. 


ల, 


పై రెండు గంథాలు ఏక కాలానికి చెందినవి కాబట్టి, ఎత్తి (వా సేటప్పుడు 
ఒక దానిలోని పుటలు ఇంకొక దానిలో కలిసి ఉండవచ్చు. 


నేడు లభిస్తున్న ఆకాశరానణ సంహార కావ్య |పతిలోయుద్దకాండ కథా భాగం 
మాతం ఉన్నదట. రావణుడు శతు బలాన్ని గురించి చింతిస్తున్న పద్యంతో ఇది 
ఆరంభమౌ తున్నది. (పతి శిథిలావస్థలో ఉంది, (ఆం.సం. సా_860) 
ఆర్బత్‌ నాట్‌ దొర ఏ, జె. 
కాలం : క్రీశ, 19 వ శతాబ్ది పూర్వార్ణం. 
పరవస్తు చిన్నయసూరి విరచిత నీతిచం[దిక |గంథానికి ఈయన కృతిభర్శ. 


ప్రాచీన సాహిత్యము 1267 


ఈయన మ; దాను _వెసిడెన్సీలోని సమస్త విద్యాశాలలకు ముఖ్యాధికారిగా పని చేశారు. 
మ|దాసు విశ్వవిద్యాలయానికీ, ఫోర్లు సెయింట్‌ జార్తి కళాశాలకు కార్యదర్శిగా ఉండేవారు' 
: (త) జ 
(వ.వా_70_76) 
క్‌ 
ఇల్లీ న్‌ యఫ్‌. డబ్ల్యు. 
కాలం 3 క్రీశ, 1780-1819 |పాంతం, 
రచనలు ; తెలుగు భాషా వ్యాకరణము (ఆంగ్గం మిరాశీహక్కు-లు (ఆంగ్లం) 
న్యాయశాస్త్ర, సంబంధమైన లఘు రచనలు (ఆంగ్ల 0). 

పాశ్చాత్య దేశీయడై నా భారతీయ భాషలను నేర్చుకొని వాటిని గూర్చి 
ఆంగ్లంలో రచనలు చేశాడు, మ|దాసులో కలెక్టరుగా ఉంటూ దాక్షిణాత్య భాషలను 
గురించి అధ్యయనం చేశాడు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సంస్కృత భాషలు 
నేర్చుకొన్నాడు, ఉద్యోగరీత్యా విషయ సేకరణచేసి ఇతడు రచించిన “మిరాశీహక్కు లు” 
అనే [గంథం నేటికీ ఆ విషయంలో [ప్రమాణ (గంథంగా ఉంది. ద్రావిడ భాషలు 
నాల్లింటికీ వేర్వేరుగా భాషాత త్వ గంథాలు |వాశాడు. అందులో తెలుగు, మళయాళ 

భాసలకు సంబంధించిన | గంథాలు మా|తమే లభించాయి. 


తెలుగును గురించి ఆంగ్లేయ భాషలో వెల్వడిన [గంథాలలో ఇతని రచన 
మొదటిది, (శేష్టమైనది కూడా. 
ఫోర్లు సెయింటు జారి కళాశాలలోని పండితులై న వేదం పటాభిరామశాస్ర్రిని 
అ జ మలా (ఇ) 
పోత్సహించి తెలుగులో ధాతుపాఠము తయారు చేయించాడు. తిరుక్కురళ్‌ను తొలు 
తగా ఆంగ్ల్గంలోనికి అనువదించిన ఘనత ఇతనిదే. దాన్ని తెలుగులో కూడా ద్విపదలో 
ఆనువదించాడట. అయితే ఈ రచన అసమ గంగా నే ఉండి పోయింది. (తె.వి.స_6) 


ఉద్దండ లింగయామాత్యుడు 
కాలం (కీ.శ. 180వ శతాబ్దం. 
స్థలం : (పాతకోట [గామం (కర్నూలు మండలం కావచ్చు). 
సాహిత్య పోషకుడు. మల్ల యామాత్యుని పుతుడు. ఘట్లు [పభువుగా 
పేరొందిన శేషకవిని (పోత్సహించి యాజ్ఞవల్క్య చరిత కావ్యంగా (వాయించాడు. 
ఆ | గంథం ఇతనికే అంకిత మైన దేమో నిర్జారణగా తెలియదు. ఘట్టు [ప్రభువు స్వస్థలం 
కర్నూలు మండలమని కొందరూ నెల్లూరని కొందరూ అంటున్నారు. (పాఠకోట నండి 
కొటూ్యూరు తాలూకాలో ఉన్నది. (ఆరు[ద్ర-12_08) 
ఉపయుక్త (గంథకరణ దేశ భాషాసభ 
సాపనకాలం : క్రీశ. 1820 |పాంతం. 
అ 
తెలుగు పాఠ్య (గంథ నిర్మాణానికై ఏర్పడిన సభ. తొలుత శిష్ట వ్యాన 
హారిక భాషలోనే పాఠ్య |గంథ రచన జరిగింది. 1848లో చిన్నయసూరి ఈ సభకు 
అధ్యక్షుడైన తర్వాత రచనా పద్ధతిలో గాంధికాన్ని (ప్రవేశ పెట్టాడు. 


1268 తెలుగు సాహిత్య కోశము 


ఉపా|గంథ దీప (సం) 
కర : అప్పాళౌస్త్రి. 
(M.R.T-84) 
ఉమామహేశ్వర సంవాదము 
కర్మ : నిజానందయోగి. 
వేదాంత పరమైన వచన రచన. మూడు |ప్రకరణాలు మాత్రం లభించాయి. 
మూడో |[పకరణం అసమ|గంగా ఉంది, రెండో |పకరణంలో నిజానందయోగి కృత మని 
ఉంది. కొగితపు పార్వతికి శిపృడు తత్త్వ విషయాలు చెప్పినట్లుగా ఉంది, 
(ఆం. సా,ప.ప_18- 84) 


కచ్చి రంగరాజ దండకము 


కర్త : తెలియదు. 
సమాస భూయిష్టంగా, విశేష పద వర్ణనలకో ఉంది. కవి దక్షిణ దేశీయుడు 
కావచ్చును. 40 పతాలున్న (పతి కాకినాడలో ఉంది. (ఆం.సా,ప,స_1కి_2) 


కటికనేని రామయ కవి 
0: డీ. శ, 18వ శ్రతౌబ్ద౦ కావచ్చు. 
రచన : కువలయానంద (పకాశము. 

సూరన బుచ్చమ్మల ప్వుతుడు, సంస్కృతాం[ధాలలో పండితుడు. అకలంక 
రంగార్యుని తోడ్పాటుతో పై రచన చేశాడట, ఇతని చాటువులు కొన్ని (పచారంలొ 
ఉన్నాయి. (క.చ- 3-189.) 

కనకవల్లి 
కర్త. చిల్లరిగె యోగానందకవి. 
అంకితం : మంతి _వెగ్గడ భుజంగరావు గారికి. 
నవల. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో రచిత మైంది. (కృతిపతిని గూర్చిన వివ 
రాలు సాహిత్య కోశం రెండవ భాగంలో చేర్చడం జరిగింది ఏ. (ఆం.సం,సా, 872) 
కన్ను శతకము 
కర్త * తెలియదు. గ్‌ 
గురువు : పిల్ల లమ్మరి బుచ్చన్న. 

185 కంద పద్యాలతో ఉంది, దక్షిణ దేశీయాం|ధ వాబ్మయానికి చెందిన రచన 
కావచ్చును, వేదాంత రహస్య |పతిపాదకమైన (గంథం. “యెరగుడి కన్నా, “యిన 
కులకన్నా”, “రవికులకన్నా” ఆనే మకుటాలున్నాయి. కొన్ని పద్యాలు (పక్షిపాలు 
కావచ్చును. కర్త గురునిచే బాలాంది [పసాదం పొంది కవిత్వం చెప్ప నేర్చాడట. 
ఇతని “పరు కర్ణ య్యగాని కన్నయ్య గాని కావచ్చునని పండితాభి పాయం. 

(ఆం, సా.ప,ప-18-8;4) 


పాచీన సాహిత్యము 1280 


కవి కర్ణ రసాయనము (టీక) 
కర్త; జూలూరి అపయ్యశాస్త్రి. 
సంకుసాల నృసింహ కవి రచించిన కావ్యానికిది టీక, సుబోధకమైన వ్యావ 
హారిక భాషలో ఉంది. (తె. సా, విమర్శ-8[) 


కస్తూరిరంగ శతకము 
కర్తలు : రాయభట్టు వీర రాఘవకవి(17వ శతాబ్దం), వాడేవు కామరాజు (19వ 
శతాబ్దం). 

ఈ శతకంలోని మొదటి 75 పద్యాలు వీరరాఘవకవి “శ|తు మద భంగ, 
నవ ఘన శ్యామలాంగా ! సూరి చిత్రాబ్ద భృంగ కస్తూరి రంగ” అనే మకుటంతో రాశా 
డట. అనంతర కాలంలో వా[డేవు కామరాజు అదే మకుటంతో దాన్ని పూర్తి చేశాడు, 
ఇది పుట 189లో పేర్కొనబడిన కస్తూరి రంగ శతకం కంటె భిన్నమైనది. “రాతి చర 
వెరి కస్తూరి రంగళశారి” అనే మకుటంతో |వాసిన కవి వేరొకరు కావచ్చు. 

(శ. క.చ_460) 
కాంతాలలామ శతకము 
ముుదణ కాలం : కీ. శ. 1908 (పాంతం, 
కర్త : తెలియదు. 
కర్త పాచీనుడే అని పండితులు భావిస్తున్నారు. ఇది పురుష విరహ 
ప్రధానమైన శతకం. (శ. సా వి_562) 
కాటమరాజు కథ 
కర్త ; గంగుల పిన ఎల్లియ, 
ద్విపదకాన్యం. ఇది (శ్రీనాథుని వచన పద్ధతిని అనుసరించి చెప్పినట్టు కవి 
- చెప్పుకొన్నాడు. (శ్రీనాథుడు పల్నాటి వీరచరి|తవలె కాటమరాజు కథను కూడా చెప్పాడని 
కొందరు విశ్వసిస్తున్నారు. 

నెల్లూరు రాజైన నల్ల సిద్ది రాజుకూ కనిగిరి ర్నాజన యాదవ కొటమ రాజుకూ 
పుల్లరి విషయమై జరిగిన పోరాటం దీనిలోని ఇతివృత్తం. బిట్టు రాయబారము, కోటి: 
పాటి తాటి వృక్షము తెచ్చేకథ, ఎ్మరగడ్డపాటి పోట్లాట, అగుమంచి కథ దీనికి సంబం 
ధించిన కథలే. (ద్వి* సా. చ_క92) 

కొరిక మాహాత్మ్యము 
కర్త : చూ. వెంకటకవి. 
అంకితం : మార్కొండ ఆదెయామాత్యునవికి. 


మూడాశ్వాసాల రచన, స్కంద పురాణంలోని కథ దీనికి ఆధారం. దీవి [పతి 
(పాచ్యలి భీత (గంథాలయంలో ఉంది, (అం. సరా సా_806) 


1270 తెలుగు సాహిత్య కోశము 
కార్వేటి 'వేంక కేశ్వరాష్టకము (అలభ్యం) 
కర్త ఏ బూగ్వేదకవి వెంకటాచలకవి, 
కార్వేటి నగరంలోవి పెంకతేశ్వరునిషై చెప్పిన అష్టకం. (ఆరు[ద_12.827) 
కావలి వేంకట రామస్వామి 


కాలం ; (క్రీశ. 18 వ శతాబ్ది పూర్వార్థం. 
స్వస్థలం ఏ ఏలూరు. 
రచన : Biographical sketehes of Deccan poets. (దక్కన్‌ 


కవుల చరిత్ర) (ఆంగ్లము. 

కర్నల్‌ కొలిన్‌ మెకంజీ “సేకరించిన చరి[త గంథాలు, కై ఫీయతులు, శాస 
నాలను |వాయటం కోసం ఉద్యోగులుగా చేరిన కావలి సోదరులలో ముఖ్యుడు. ఇతని 
సోదరులు వేంకట బ్యౌరయ్య, వేంకట లక్ష్మయ్య మిక్కిలి సాహిత్య సేన చేశారు, 
బొ|ర్రయ్య మరణం తరవాత రామస్వామి మెకంజీ దొరవద్ద లేఖకోద్యోగిగా, పండితు 
డుగా కుదికి ఆయన చనిపోయే వరకు పని చేశాడు. ఈయన |వాసిన (గంథం దక్షిణా 
పథంలో వెలువడిన మొదటి కవుల చర్నితగా చెప్పవచ్చు. ఈయన ఉద్యోగిగా కలక తా, 
మదాసు నగరాలలో పనిచేసి విశేషంగా విషయ సేకరణ చేశాడు. 


ఈయన తన |గంథాన్ని అప్పటి భారత దేశపు గవర్నర్‌ -జనరల్‌ అయిన 
లార్డు విలియమ్‌ బెంటింక్‌ (1828-80)కు అంకితం చేశాడు, ఆంగ్లంలో కవుల చరిత 
[వాసిన తెలుగువారిలో ఈయన తొలుత న్మరణీయుడు. (తె. సా.విమర్శ-85_86) 
కీమ్మూరి జగన్నాథ రాజు 
కవి పోషకుడు, అమలాపురపు సన్యాసి కవి చేత సర్వాం సార సం| గహ 
మనే నిఘంటువును రచింప జేశాడు. (శ.క.చ-750) 
కుమ్మరి గుండయ్య కథ 
కర్త: ఆమలాపురపు సన్యాసిక వి. 
మూడాశ్వాసాల |పబంధం. అరువది ముగ్గురు నాయనార్ల లో ఒకడై న తిరు 
నీలకంఠ నాయనారు చర్విత ఇది. రచన సరళసుందరంగా ఉంది. (శ, క, చ-760) 
కూచిమంచి సుబ్బారావు 
కాలం ; డీ: శ. 18 వ శతాబ్ది ఉ త్తరార్గం, 
స్థలం * పిఠాపుర సంస్థానం, 
రచనలు : 1. రాణీజగ్గమాందారావు జీవితచరిత్ర 2. రాణీ రమణయాందా జీవిత 
చరిత 8. హిందీ_తెలుగు నిఘంటువు. 
వీరు సుప్రసిద్ధ కవివంశమైన కూచిమంచి కుటుంబానికి చెందినవారు. రాణీ. 
రామయ్యమ్మారావు బహద్ద రువారి సంస్థానాన్ని అలంకరించారు. జీవిత చరితలు 
(వాయటంలో నేర్చు కలవారు, (ఆం. సం, సా_113) 


పాధీన సాహిత్యము 1271 


కష్ణ నాటకము 
కర్త: శీర్నీడు వేంకటరాయకవి, 
యక్షగాన నాటకం. (ఏ. యు. 206) 


కృష్ణలీలా తరంగము = 
కర్త: రావూరి సంజీవరాయక వి. 
కృష్ణానదీ మాహాత్మ్యము 
కర్త : చూ, తాతంభట్టు గురుమూర్తి శాస్త్రి. 
అంకితం : ము క్రీ శ్వరపురంలో వెలసిన భవాసీ ము క్రీ శ్వరస్వామికి, 
మూడాశ్వాసాల పద్యకావ్యం, కృష్ణానదీ మాహాత్మ్యం ఈ కావ్యంలోని ఇతి 
వృత్తం. 
ముక్త్యాల్మపభువై న రాజా వాసిరెడ్డి చినవేంకటా ది (1787-1828) కోరిక పె 
కవి ఈ కావ్యం (వాళౌడు. ముక్యాల రాజాగారి పు సకాలయంలో ఉన్న జీరో తాళశపస్మ తపతి 
అవాలి ఆకరి (=) 
ఆధారంతో, ముక్య్యాలవారి స్వకీయ మహిష్మతి ము్ముదాలయంలో ఈ కావ్యం ము|డితం, 
కృతిపేరేపకుని [పపొ(తుడై న రాజా వాసిరెడ్డి చం|దమౌళీశ్వర [ప్రసాద బహద్దరుగారే 
దీన్ని పచురించారు. (అం, సం. సా_388) 
కొండపర్తి శాసనము 
కాలం 4 కీ. శ 90వ శతాద్ది౦. 
స్థలం : వరంగల్లు సమీపంలోని కొండప|రు చెరువులోని కొండరాయి, 
శాసన రచయిత : కన్మరి నాగయ. 
శాసన (పస కుడు : [సావకుల భీమయ (సేద్యకాడు), 
శాసనవిషయం : సేద్యభూమిసి సమభాగం పాలుసంచుకొనే విషయానికి 
కట్టడి ఏర్పాటు చేస్తూ తాంబూలం పుచ్చుకోవటం దీనిలోని ఆసక్తికరమైన విషయం, 
వివాహాది శుభకార్యాల విషయంలోవలె సేద్యభూమిని కౌలుకు ఇచ్చేటప్పుడు కూడా 
తాంబూలం ఇచ్చి పుచ్చుకోవటం పూర్వం ఉండేది. తాంబూలం పుచ్చుకోవ టమం కే నిర్ణ 
యానికి కట్టుబడి ఉతడట౦. 


అకాలంలో వివాహాది శుభసమయాలలో అవసరమైన భజం|త్రీలవారు, పల్లకీలు 
మో సేవారు, వంటవారుకూడా ఆయా పనులను తప్పక చేయవలెననే నిర్ణయం తీసుకున్న 
పుడు తాంబూలాలు పుచ్చుకోవటం ఉండేదట. 


(పతి ముఖ్యమైన కట్టుబాటుకు ఇద్దరు, లేక అంతకుమించి ఎక్కువమంది 
పరస్పరం ఒప్పందం మీద చేసుకొనే నిర్ణయాలకు తాంబూలస్వీకరణ౦ అతిముఖ్యమైన 
సాంఘికాచారంగా ఉండేదని ఈ ళాసనంవల్ల తెలు స్తున్నది. సొక్షులుకూడా తాంబూలాలసు 
తీసుకొనేవారు. భూమిలో సేద్యానికి దిగేముందు సేద్యకాడు కొంత సొమ్మును భూన్వామికి 


[27 తెలుగు సాహిత్య కోశము 


చెలి ంచాలని, వంట వచ్చినతరువాత కొంత సొమ్ము చెల్లించాలని ఈ శాసనం తెలుపు 
తున్నది. (తె. శాస. శా_4ర6, 46, 47) గ్‌ 


కొప్పు లింగేశ్వర శతకము 
కర్త; కూచిమంచి సోమసుండరళకవి. 
చూ. శ్రీ కొప్పు లింగేశ్వర శతకము. 


కొరవి కాసనము 
కాలం | డీ. శ. 885 |పాంతం. 
సలం * వరంగలు జిలా మానుకోట (మహబూబాబాద్‌) తాలూకా కొరవి [గామం 
ర్‌ రి య 


లోని వీరభ దేశ్వరుని ఆలయంలోని శాసన స్తంభం. 
శాసన | పదాతలు : ముదిగొండ చాశుక్యరాజులయిన గొాణగయ్య, నిరవద్యుడు, 
_స్తావిత వ్యక్సులు: చాళుక్యభీముడు (వేంగి), రాష్ట కూ టరాజు కృష్ణుడు; రెండో 
ఆరికేసరి, యుద్ధమల్లుడు, రాష్ట్రకూట గోవిందుడు, మూడో 
అమోఘవర్హుడు మొదలయినవారు. 


శాసన విషయం : వేంగి _ ముదిగొండ చాణక్యలు ఉమ్మడిగా రాష్ట్రకూట 
రాజులను ఎదుర్కొని ఓడించటం_కుసుమా యుధుడు వేంగీచాళుక్య రాజైన భీముని పట్టాభి 
షి కునిచేయటం _ కుసుమాయుధుని తరవాత అతని కుమారులు గొణగయ్య, నిరవద్యుడు 
రాజ్యంచేయటం, చాళుక్య ఇమ్మడిభీముని (పాపుళో నిరవద్యుడు అధికారాన్ని పొందటం 
మొదలైన విషయాలు. * 


ముదిగొండ చాళుక్యరాజులు ధరించే ఒక ఆసక్తికరమయిన కంఠాభరణం 
విషయం దీనిలో [పస క్షం. కుసుమాయుధుని పూర్వులయిన బాదామీ చాళుక్యరాజు రణ 
మర్దుడు మెడలో “రణమర్హ కంఠియ” అనే ఆభరణాన్ని రాజ్యాధికార సూచకంగా ధరించే 
వాడని, ఆ వంశంలోనివారందరూ రాజలాంఛనంగా అదే కంఠియను మెడలో వేసుకొనే 
వారని తెలుస్తున్నది. 


కొరవి శాసన పస కుడయిన కుసుమాయుధుడు రణభూమిలో చనిపోగా, 
మృతదేహం శ|శువులవశం కాకముందే అతని శిరస్సును, ఆతడు ధరించిన “రణమ ర్త 
కంఠియిను క్రసుమాయుధుని పెద్దకుమారుడయిన గాణగయ్య కాపాడిన విషయాన్ని 
ఈ శాసనం చెబుతుంది. 


రాష్ట్రకూట గోవిందుని ధాటికి ఆగలేక గొణగయ్య పారిపోయి వేములవాడ 
చాళుక్యరాజై న రెండో అరికేసరి శరణుజొచ్చాడు. వేంగిలో యుద్ధ మల్లుడు పోయి రెండో 
చాళుక్యభీప డు, రాష్ట్రకూట రాజ్యంలో గోవిందుడు చనిపోయి మూడో ఆమోఘవర్గుడు 
రాజు అయిన తరుణంలో, కుసుమాయుధుని రెండో కుమారుడై న నిరవద్యుడు వేంగిరాజు 
ఇమ్మడి భీముని సహాయంతో ముదిగొండ రాజ్యానికి రాజయిన తరవాత ఈ కొరవిశాసనం 


పాచీన సాహిత్యము 1273 


రెండో భాగం |పారంభమవుతున్నది. నిరవద్యుడు ఈ చిన్నరాజ్యాన్ని దక్కి౦ంచుకొని 
తన అధికారాన్ని స్థాపించుకొన్న విషయం ఈ శాసనం రెండో భాగంవల్ల తెలుస్తున్నది. 
ఈ శాసన విషయం అసమ్మ గంగా ఉంది. దీని నుండి ఆనాటి వివిధ సాంఘి 
కొచారాలు, నేరాలు, శిక్షలు, అపరాధ సుంకాలు తెలియవ స్తున్నాయి, 
(తె.శా,స.శా._48 నుంచి 70 వరకు 
_కిసెంట్‌ (వ తిక్క | 
ప్రచురణ కొలం : డీ. శ, 1844 ప్రాంతం, 


స్థలం : మదాసు. 
నిర్వాహకుడు : గాజుల లక్షీ నరసింహ సెట్టి, 
సంపాదకుడు హార్డీ దొర. 


ఇది ఆంగ్ల ప్మతిక. దేశీయుల అభివృద్దికి మత విషయాల |పచారానికీ ఈ 
స|తిక కృషిచేసింది, రా జకీయోదో్యోగుల అ| కమాలను నిశితంగా విమర్శించింది. అప్పటి 
[పభుత్వం వారికి ఈ పత్రిక కంటగింపె నందున పభుత్వం ఎటిధనసహాయం చేయలేదు. 
రాజకీయ సంస్కరణ లకోసం ఈ పత్రిక పొటుపడింది, నిర్వాహకుడు ఎన్నో కష్టాల 
కోర్చి ఈ ప|త్రికను నడిపాడు. (వీరశలింగం సంతులు_ససు| గపరిశీలన_182) 

గన్నయ 
బిరుదు _ రాయ సౌహ త్రిమల్ల. 

శాలిహో [త కృతిపతి, మల్లయామాత్య భీమాంబల పుతుడు. కొంకణపతి. 

ఇతడు కాకతి రాజుల దగ్గర ఉండేవాడనీ, పిన మల్డ దేవుని తనయుడనీ సండితాభి పాయం. 


(క.త_ర్‌_287) 
గయోపాభ్యానము 
నామాంతరం : కృషారున సంవాదము (చూ. 
జి 
కర్త 2 నాదెండ్ల గోపమం తి. 


గరిమెళ్ళ వెంకయ్య 
కాలం : (క్రీ, శ, 19 వ శతాబ్ది పూర్వార్థం. 
రచన ఏ దశావతార చర్మిత వ్యాఖ్య. 
ఈయన తెలుగు భాషకు విశేషమైన సేవచేసిన |బౌన్‌ దొరకు సమకాలికుడు. 
ఆయన ఆస్థాన పండితులలో ఒకడు. (తె.సా,విమర్శ_81) 
గొర్తి సాంబమూ ర్హి శాస్ర 
కాలం : (క్రీ. శ. [8వ శతాబ్దం ఉత్త రార్థం-10వ శతాబ్దం (పారంభం. 
స్థలం : మేరంగి సంస్థానం, 
రచనలు : తెలియవు. 
ఈయన నడిమింటి సర్వమంగశేశ్వరశాస్ర్రికి బాల్య స్నేహితుడు. మేరంగి 


1274 తెలుగు సాహిత్య కోశము 


సంస్థానాధీశ్వరులికన్ని విశేషంగా సన్మానించి నాగావళి నదీ [పాంత౦లో ఒక [గామాన్ని 
అ|గహారంగా ఇచ్చారట ఇప్పటికీ ఇది “సాంబన్న వలస”గా పిలువబడుతున్నది. 
(ఆం, సం, సా_868) 
గోడగి _తిపురారి 
కాలం : (క; ప 199 శతాబ్దం, 
అంకితం : అనుభవసారము. 
గురువు : గురులింగము, 
శై వాచార్యుడు. పాల్కురికి సోమనాథుడు ౌసిన “అనుభవసార” |గంథానికి 
కృతిపతి. ఈ |త్రిపురారికీ, పాల్కురికి సోమనాథునికి కూడా శగురులింగమే” గురువని 
చాగంటి శేషయ్య (వాళారు. ఈ విషయంలో పండితుల మధ్య వివాదాలున్నాయి. 
(క. త_91,92) 
గోపాల పేట 
నేటి మహబూబ్‌నగర్‌ మండలంలోని చిన్న సంస్థానం. “వనప_ర్డి”కి అత్యంత 
సమీసంలో ఉంటుంది. “జనుంపల్ని * వారు దీని [పభువులు. 


ఇది మొదట “వనపర్తి” సంస్థానంలోని భాగమే. వారిలోనుండి చీలిన వారే 
ఈ సంస్థాన పాలకులుగా స్థిరపడ్డారు. వనపర్తి పాలకులలో ఒకడై న “అప్షభొషా బహిరీ 
గోపాలరావు” కుమారుడైన సవై “వెంకటరెడ్డి” తం|డ్రిపేర ఈ “నో పాలపేటోను 
నిర్మించాడు, అనంతర కాలంలో ఇది (పత్యేక సంస్థానంగా స్థిరపడింది. 
శః సః స్థాన పాలకులు సాపొతీ |పియులు. పల్లా నరసింగ శాస్త్రీ, బుక్క 
పట్టణం రాఘవాచార్యులు, కేశవసంతుల సింగయ్య సిద్దాంతి మొదలగు పెక్కు కవి 
పండితులు ఈ సంస్థానంచేత పోషింసటడీసనాలః 
బుక పట్టణం రాఘవాచార్యులు వ్యాకరణ శాస్త్రంలో ఉద్దండ పండితుడు, 
ఇతని కుమారుడు రామచం|దాచార్యులు శతావధాని. అనంద రామాయణాది బహు] గంథ 
కర్త, శతాధిక రచనలు చేశాడని | ప్రతీతి. ఇతని తమ్ముడైన (శ్రీరంగా చార్యులు సంగీత 
సాహిత్యవేత్త. 
గోపాలపేట సంస్థానపు “రాణీ రంగనాయకమ్మ” గారు జంధ్యాల సు 
హ్మణ్య శాస్త్రీ పముఖులను సత్క_రించడమే గాక, “కేసంపేటొ తిరునాళ్ళలో విద్వ 
త్కవి గాయక సన్మానాలు యథోచితంగా జరిపించిన వదాన్యురాలు. 
(కేశవసంతుల_ఆం, సం. స్తా 
గోవింద దీక్షితుడు 
కాలం : |క్రీ. శ. 18వ శతాబ్దం. 
స్ధలం * తంజావూరు, 
రచనలు : సంగీత సుధానిధి, సాహిత్య సుధ మొదలగునవి. 
గొప్ప విద్వాంసుడు. తంజావూరును పాలించిన అచ్యుత నాయక, రఘునాథ 


[పాచీన సాహిత్యము 1275 


నాయకులకు మంతిగా, దండనాథునిగా, హితవరిగా | పథ్యాతుడు. ఇతని పుతులు_వేంకట 
మఖి, యజ్ఞనారాయణ దీక్షితుడు నాటి రాజాస్థానా లలో గౌరవాదరాలు పొందారు. ఇతనిని 
నాయకరాజులు మిక్కిలి మన్నించే వారనీ, ఇతడు చేసిన యజ్ఞయాగాదులకు దక్షిణలు 
వారే ఇచ్చారనీ తెలుస్తున్నది. 
(గాంశెస్‌ ఎ. డి. 

కాలం : డీ: శ 19వ శతాబ్దం పూర్వార్థం, 

సలం (| వంగ దెశం_(శ్రిరామపురం. 

రచస : దేవునియొక్క సువార్తలు, 

ఇతడు మార్క్సు, మత్తయి, లూకా సువార్తలను జ్మికాన్‌, అఆనందరాయర్హ్ల 

సహాయంతో, |గీకు భాష నుండి తెలుగులోకి అనువదించాడు. (వ. వా-52) 


జనాశయ ఛందో వచ్చి త్తి 
కర్త : నిర్ణారణగా తెలియదు (గణస్వామి కావచ్చు). 
కాలం : డీ. శ, ర, 6 శతాబాలు, 
ది 


సంస్కృత ఛందశ్శొాస్త్ర | గంథం. (పతి అసమ గంగా లభించింది. విష్ణుకుండిన 
రాజులలో నాలుగవ మాధవవర్మకు జనా్యాశయ బిరుదం ఉంది. ఈ | గంథం అతని పేర 
రచింప బడినదని కొందరు భావిస్తున్నారు. అరన శతాబ్దికి పూర్వమున్న కవుల పసి 
మాతం ఉంది. ఆ కొలంలో వాడుకలో ఉన్న వివిధ గద్య పద్యాలకు ఇందులో 
నియమాలున్నాయి. ఐదవ అధ్యాయంలో పేర్కొన బడిన “శీర్షిక” అనే ఒక సద్య 
భేదం తెలుగు సీస పద్యానికి దగ్గరగా ఉంది. శీర్షి కయే సీసంగా పరిణమించిందనీ, సీస 
పద్యానికే కవి లక్షణాలు చెప్పి “ీర్షి కిగా పేర్కొన్నాడనీ వాదాలున్నాయి. 
(ఆం. సాం. చ_241; శాస్ర్రి.బి,యన్‌ .) 


తర్యసారము 
కర్త : డెవులపల్ని కృష్ణళా స్త్రి, 


న్యాయళాస్త్ర (గంథం, 
తాతంభట్టు గురుమూర్తి కాసి 
కాలం : కీ. శ, 158వ శతాబ్దం చివర, 
స్థలం 2 నందిగాను తాలూకా_ఏటూరు గానం, 
రచన : కృష్ణానదీ మాహాత్మ్యము, 
ఇతడు “ము క్యాల” సంస్థాన పాలకుడైన రాజా వాసిరెడ్డి చిన వెంకటా।|ది 
(కీ. శ. 1787. 1828) ఆస్థానంలో ని వాడు. ఈ |పభువుచేత “చింతలపాడుో గామంలో 
ఈనాములు పొంది, సన్మావితుడై నాడ, ఇతని ఇతర రచనలేవీ [ప్రస్తుతం లభించడంలేదు. 
(ఆం, సం, సా_858) 


1278 తెలుగు సాహిత్య కోశము 


కంక 3 [కీ శ. 1667 పాంతం, 
స్తలం : తిన్నెవల్లి (మధుర మండలం, 
శాసనకర్త : రంగకృష్ణ ముత్తు వీరస్ప నాయకుడు, 
విషయం : చొక్కునాథ నాయకుని పుతుడూ తిరుమల నాయకుని పౌతుడూ 
మధుర పాలకుడూ అయిన రంగ కృష్ణ ముత్తు వీరప్ప శా. శ. 15679 ( హేవిళంబిలో 
తిరుమల సము దం, పుదుక్కులమ్‌ [గొమాలలోని కొంత భూమిని ఒక | బాహ్మణునికి 
దానమివ్వడం, N. M. (5. 6. p. No. 62) 


తుమ్మ లపాటి సుబ్బరాయ శెట్టి 
మధురరాజె న విజయరంగ చొక్కనాథుని ఆ|శితుడు, వేంకటకామిశెటి, కృష 
ర ఠం డం 
మాంబల పుతుడు. 
సాహిత్యపోషకుడు. శ్యామరాయకవి రచించిన వచనరామాయణం అంకితం 
పొందాడు. ఇతడు దానశీలియట, తా|మపర్తీతీరంలో అన్నస్మతాలు నెలకొల్పినట్లు రామా 
యణ గద్యనుండి తెలు స్తున్నది. (ద, [an వా-9983) 
తుళ సింగ సెట్టి 
కాలం : చూ. శిషు కృషమూ 
ఉట అ 
స్టలం ౩; కాకినాడ. 
సాహిత్యాభిమాని. గోదావరీమండల కర(గాహి (శిరస్తాదారు) గా ఉండేవాడు, 
శిష్తు కృష్ణమూర్తిశాస్ర్రిని ఆదరించి ఆశనిచేత “స్రీ నీతిశాస్త్ర” మనే ఏకాశ్వాసరచన 
చేయించాడు. తర్వాత ఆతని “వీక్షారణ్య మహాత్మ్యము కృతిపౌందాడి. 
(క. చ ల 229) 


రి శాస్త్రి. 


అడే 


తెలుగుభాషా వ్యాకరణము (ఆంగ్లం) 
కర్త : ఇల్లీస్‌, ఎఫ్‌, డబ్ల్యు. 
రచనాకాలం : |క్రీ, శ. 1816. 
తెలుగుభాషను గురించి ఆంగ్లంలో వెలువడ్డ గ్రంథాలలో మొదటిది. తెలుగు 
సంస్కృత జన్యంకాదనీ, దావిడభాషాకుటుంబంలోనిదనీ ఈ |గంథం నిరూపి స్తున్నది, . 
వౌడాన్నీ సమ రించిన కాల్డి్విల్‌ 1814 లో జన్మించాడు. అస్పటికే ఇల్లీ స్‌ ఆ వాదాస్ని 
(సతిష్టించాడు. ఈ వాదాన్ని నిరూపించడంకోసం తెలుగులో ధాతుపాఠాన్ని తయారు 
చేయడం జరిగింది. (తె. వి. స-6) 
దక్కన్‌ కవుల చరిత (1820) 
(Biographical sketches of Deccan Poets) 
కర్త వ కావలి వేంకట రామస్వామి. 
"అంకితం : నిలియమ్‌ బెంటింక్‌ (పభువుకు, 


(పొచీన సాహిత్యము 1277 


ఆంగ్ల (గంథం, ఇది దక్షిణాపథంలో వెలువడిన తొలి కవుల చరిత. కాబట్టి 
దీనికి విశిష్టస్థానముంది. చార్మితకసాధన సంప శ్తి విశేషంగా దొరకనికాలంలో సాహసో 
'పేశంగా విరచితమైన (గంథమిది. 
దీనిలో అంధ, సంస్కృత, తమిళ, కన్నడ, మహారాష్ట్ర, ఘూర్థర భాషలకు 
చెందిన 108 మంది కవుల జీవితచరి|త లున్నాయి. శంకరాచార్యులతో |పారం౦భమై, 
వేంకటబొ[ రయ్యతో ఈ (గంథం ముగు స్తుంది. శ్రీకృషదేవరాయలు, అల సానిపెదన, 
నమా లా 2) (ఈ) 
భట్టుమూర్తి, మొల్ల మొ॥వారి చకిత్రలు వి స్తరంగా ఉన్నాయి. మెకంజీతో కలిసి దేశంలో 
తిరిగినప్పుడు దొరికిన సామ్మగితో కవి దీనిని వాసిఉంటాడు. 
దీనిపీఠకలో రచయిత విమర్శక హృదయం కనిపి స్తుంది. కవిత్వాన్ని గురించిన 
[పాచ్య-పాళ్ళాత్య మతాలు దీనిలో చర్చకువచ్చాయి. రామస్వామి ఆంగ్ల భాషాపాండిత్యా 
నికి ఇది నిదర్శనం. కావ్యాలలోని ఘట్టాలను ఆంగ్లంలోకి అనువదించి, వాటిలోని 
సొగసులను ఆంగ భాషాఖిజులకు చక్కగా చూపాడు. (తె. సొ, విమర్శ-86) 
గ అ ఖ 
దేవులపల్లి కృష్ణశాస్త్రి 
కొలం : కీ. శ. 16 వ శతాబ్దం. 
స్టలం - పిఠాపురం. 
రచనలు : విశగుణాదర్శవ్యాఖ్య, తరు సారము, సాహితీసారము. 
రామశర్మ తమ్ముని కుమారుడు. విద్వత్కంవి. (ఆం, సం, సొ. 251) 
దేవులపల్లి వేంకట నరనకవి 
రచన : ఆం|ధ చింతామణి. 
శ్రీనివాసమంత్రి పుత్రుడు. ఈకవి పిఠాపుర సంస్థాన కవులకంటె భిన్నుడు, 
ధనుర్విద్య విలాసము 
కర ఏ అకలంక కృషకవి కావచ్చును, 
అవాలి లు 
పద్య | గంథం, దిన్యాస్ర మం్యతత౦( త పయోగాలను గూర్చిన వివరణ 
లున్నాయి, దీన్ని తుని రాజూ వారు (పకటించామ. (పతులు నేడు అలభ్యం, వేటూరి 
8 : a Er అర్య 
వారి పీఠికతో ముదిత మైన ధనుళ్ళాస్త్ర (గంథం కంటి ఇది విపులంగా ఉన్నదట. కృష్ణా 
'నేసీ'హొరి | పేరణతో వచ్చిన రెండు గంథాలలో ఇది ఒకటి కొవచ్చును. (చూ. పుటలు 
287,491) ఈ గంథాలు రెండూ వేదవేరో కాదో కృతికర్త, కృతి | పేరకులు, భిన్నులో 
కాదో నిర్దారితం కాలేదు. (ఆం.నా.ప.ప, $8_4,6) 
నవగహ సో తములు (అలభ్యం) 
కర్త ఏ; గొరన, 
నవ్యగహ స్తవము, ఇదీ ఒకట అని కొందరి అధి పాయం. 


నాట్య, పదిపనము 
కర్త ఏ శీర్నీడు వేంకటరాయక వి, 


1278 తెలుగు సాహిత్య కోశము 


శాస్త్ర గంథం, రచన సుబోధకంగా ఉంది. (వీ.యు-£00) 
వృణ్యకుమారుని తిప్పలూరి కాసనము 
కాలం ఏ |కీ శ, 880 |పాంతం, 
స్టలం : కడప జిల్లా, కమలాపురం తాలూకొలోని తిస్పలూరు (గ్రామం. 
శానన |పదాత : చామణకాలు అనే ఉద్యోగి. 
శాసన విషయం : ఎరికల్‌ ముతురాజు పుతుడెన పణ్య కుమారుడు 
రేనాడును ఏలేటప్పుడు వేయించిన దాన శాసనం. ఈ శాసనంలో క్రియ లేకుండా 
వాక్యం ముగిసింది, దీని రచనాకాలం నాటికి తెలుగు వాక్య రచన సరిగా 
రూపొందలేదు. కొన్ని పదాలకు సరిగా ఆర్థం తెలియక పోవటమే గాక వాక్యాలలో కర్త; 
కర్మ, (క్రియ పదాలను తెలిపే పదాలు కూడా స్పష్టంగా లేవు, 
(తె,శా_ స,శా_ 21.24) 
పుల్ల య కవి 
కాలం : (క్రీ శ, 19 వ శతాబ్దికి పూర్వం. 
రచన : |బహో త్రర ఖండము. 
ఇతని రచనలో లక్షణ విరుద్ద (పయోగాలుండటం వలన చిన్నయసూరి ఇతని 
మూడు (పయోగాలను మాత మే తన నిఘంటువులో చెప్పాడట. చాటుకవిగా పేర్తాన 
బడ్డ పుల్ల కవి ఇతడేనా అన్నది నిర్దారణ కాలేదు. (ఆం.సా.ప,ప, 40.8 4) 
పొయశ్చిత్త దీపికా (సం) 
కర్త : అప్పాళాస్త్రి. 


(M.R.T-84) 
బేతాళ పంచ వింశతి 
కర్త + తెలియదు, 
ద్విపద కావ్యం. ఆసమ| గంగా లభించింది. తొమ్మిది కథలు మాతం సంపూ 
ర్హంగా ఉన్నాయి, దీని (పతి తంజావూరులో ఉంది. (ద్వీ.సా.చ_481) 
బేతాళ పంచ వింశతి కథలు 
కర్త ఏ తెలియదు. 


తొలిముదణ : కీ. శ. 1848. 
ఇది కథాసరిత్సాగరానికి అనువాదం, వాడుక భాషలో ఉంది. మిక్కిలి 
వ్యా ప్తపొంది అనేక ము చణలు పొందింది, (వ,వా-82) 
మందపాటి వారు 


ఒంగోలు సంస్థాన పాలకులు. విజయనగర సా మాజ్యకాలంనుంచీ, కీ. శ 
18వ శతాబ్దం వరకు ఒంగోలును పాలించారు. 


| పాచీన సాహిత్యము 1279 


మందపాటి అయ్యపరాజు, వీరికి మూలపురుషుడు. “ధొణిజేడు” వీరికి మొదటి 
రాజధానిగా ఉండేదట. ఆ తరువాత (కీ. శ. 1706 ప్రాంతంలో కరింగోలు” రాజధాని 
అయింది, 

“తెట్టు” సంస్థాన పొలకులయిన ౪ వేజిళ్ళ” వారికి ఈ మందపాటినారితో 
బాంధవ్యం ఉండేదట. 

మందపాటివారి సంస్థానం అటు వేంకటగిరి రాజులకు, ఇటుకొండఏీటిరాజు లకు 
పక్కలో దిల్లె ౦గా ఉండేది. అందువల్ల పై రెండు రాజ్యాల వత్తిడి వీరిపె ఎక్కువగా 
ఉండేది. ఈ కారణంచేత సంస్థానం | క్రమంగా క్షీణించి పోయింది. 18వ శతాబ్దానికి 
చెందిన రామచంద్ర, రామభ| దరాజులు ఒంగోలు రాజన్యులలో |పముఖులు. 

వేంకట రామరాజు (1792-1806), శాశ్వతకర నిర్ణయం నాటి ఫభువు, 
ఇతని కాలంలోనే సంస్థానం కుంఫిణీ వారి వశమై పోయింది. వేంకటరానురాజు, రామ 
చండ చరాజు (18086. 1816), కృష్ణమరాజు, వేంకట నరసింహరాజు (1022. 1842లో 
పింఛను దారులుగా ఉన్నారు. ఆ తరువాత వీరికి వారసులున్నప్పటికి, కుంఫిణీవారు 
అవణసును నిలిపివేశారు. 


ఈ పాలకులు సాహిత్యాభిమానులు. వీరి విద్యాభిమానం, క్షాతీశ క్తి ఇస్పటికినీ 
ఆ ప్రాంతాల్లో పాటల రూపంలో నిలిచి ఉన్నాయి. మందపాటి రామరాజు, నారాయణ 
రాజులు కని పండితాభిమానులు. కాచిమంచి జగ్గకవి తన “సోమచదేన రాజీయాన్ని” ఈ 
నారాయణరాజు |పేరణ చేతనే [వాశాడట. రాజువారిపాలెం వాస్తవ్యులైన నరసింహ 
రాజు, వారి తండి తాతలు, కూడా పండిత పోషకులు, అక్కిరాజు రామచంద్రరాజు ఈ 
నరసింహరాజు | పేరణచేతనే “రామచం[ద విజయ” నాటకాన్ని వాశాడట. 
(ఆం. సం. సొ-0 68-510) 
మందనా 
కళింగసీమలోని పురాతన సంస్థానాలలో ఇది ఒకటి. మందసావారి కోనలో 
జగన్నాథ రాజమణీ రాజదేవు |ప్రముఖుడు. ఆతని తరువాత వాసుదేవ రాజమణి రాజ 
దేవు, శ్రీనివాస రాజదేవులు, రత్నమాలా రాణిగారు రాజ్యం పాలించారు. 


మందసా పాలకులు విద్య్వత్సక్షపాతులేగాక, స్వయంగా విద్వాంసులూ, 
కృతిభర్యలు కూడ. జగన్నాథ రాజమణి రాజడేవు సి. ఐ. ఇ. బిరుదాంకితుడు. కవి 
పండితాఖిమాని, వాసుదేవ రాజనుణి రాజదేవు, (పసిద్ధ పండితులైన ముడుంబి రాఘవా 
చార్యులు, నరసింహాచార్యులకు వార్షీ కొలిచ్చి గౌరవించాడు. (శ్రీనివాస రాజమణీ రాజ 
దెస చెళ్ళపిళ్ళ వారిని గోరవించి [(పశంసా పాతుడై నాడు. గోమఠం శ్రీనివాసా 
చార్యులు, కణితి భాస్కరము వంటి |ప్రముఖులు ఈ రాజుకు ఆ|శితులు. (శ్రీనివాసా 
చార్యుల *కమలాప హరణము”, వేమూరి జగన్నాథశర్మ “బాల దేవీ భాగవతము” ఈ 
రాజాగారికి అంకితం, 


వల్ల వరాయ శతకమను నామాంతరం కల “భాస్యరమూర్తి శతకము”, 


1280 తెలుగు సాహీత్య కోశము 


“పెంకె సంతులుగొ_వంటి కొన్ని రచనలను ఈ సంస్థానం సారస్వత లోకానికి 
అందించింది. (ఆం.సం,సా_679, 580) 


మదాను 'వేంకయ్య 
కాలు ఏ (క్రీశ. 18 న శతాబ్దం కావచ్చు. 
రచన : కామమ్మ కథ. 
జానపద గేయ రచయితగా |పథ్యాతుడు. (జా,గే.వా.) 


ముక్తి కొంతా విలొసము 
కర్త : కాటమరొజు వేంకట జోగి. 
యక్షగానం. (య.వా.చ.) 


రాజా వాని రెడ్డి చిన వేంకటా ది 
కాలం : కీ. శ, 1707. 1020. 
సలం ' ముక్త్యాల (సంస్థానం). 
ము కాల సంస్థాన పాలకుడు, ముక్యాల దుర్గ నిర్మాత ఆయిన రా మలింగన్న 
(1746_1763) కు పొతుడు. వాసిరెడ్డి చం| దమౌళికి కుమారుడు. సాహి త్యాభిమాని. 
కవి పండిత పోషకుడు. తాతంభట్టు గురుమూర్తిశాస్త్రిన |పోత్సహించి “రృషానదీ 
రం అలీని en 

మహాత్మ” కావ్య రచనకు కారకుడై సాడు. (ఆం.సం,.సా.992,983) 


విశ్వగుణాదర్శ వ్యాఖ్య 
కర్త : దేవులసల్లి కృష్ణా స్త్ర. 
'వెల్లంగుడి శాసనము 
కాలం : కీ.శ, 1818 |పాంతం౦. 
స్టలం : మధుర మండలం, 
శాసన విషయం : ఏిజయసగర సా్యమాజ్యాన్ని వీరవేంకటపతిరాయలు పాలి 
స్తున్న కాలంలో తిమ్మరసు కుమారుడు వెంకటా (దిభట్టరు వెల్లంగుడి (వీరభూపాలసము 
[దంలోనవి ఆలయంలో, కా మేశ్వరి, కృష్లవి|గహాలను (ప్రతిష్టించి పూజాదికాల నిమ త్రం 
కొంత భూమిని దానంచేయడం. ఈ భూమిని వెంకటా (దిభట్టరు అప్పటి మధుర పాలకుడైన 
వీరప్ప నాయకుని నుండి సంపాదించినట్టుగా ఉంది. (N.M-90) 


శ్రీమద్వేమనారాధ్య చరితము 
చూ. పేమనారాధ్య చరితము, 
కర్త ఏ ములుగు పాసయారాధ్యులు. 
సాహిత్య సుధ (సం) 
నన RCE 


# 


[పాచీన సాహిత్యము 


1243 
హంస సందేశమ్‌ (సం) 
కర్త : చూ, వొమనభట్ట బాణుడు, 
(ప్రశస్త కావ్యాలలో ఒకటి. (కెరాచ.) 
హంన నందేళమ్‌ (నం) 
కర్త “ చూ వారణాసి ధర్మ సూరి. 
(తె.వి,వ_శ 


హంస నందేశమ్‌ (రసాస్వాదన వ్యాఖ్య 
కర్ణ వ చూ. హోనదుర్గం కృష్ణమాచార్యులు. 
వేదాంత దేశికుల వారు రచించిన హంస వం దేశమనే [గ్రంధానికి ఇది 
వ్యాఖ్యానం. సంస్కృత రచన, 
హనుమంత శతకము 
కర, వ చూ. ముక్తేవి పెరుమాళ్ళయ్య. 
ఆంజనేయస్వామి పరమైన కంద పద్య శతకం. 
కృతికర్త గొప్ప తపస్పంపన్నుడవి (పతీతి. క్రీశ. 1780 1783 ప్రాంతంలో 
నిజామలీ ఆధిపత్యంలో హైదరాబాదు నవాబు నుండి ఒక గ్మురషు దండు దియలు డేరింది. 
ఇది దేవరకోట (చల్లపల్లి) నంస్థానాన్ని దోచుకోవాలని వచ్చిందట. అప్పటి ఇల్లపల్సి 
సంస్థాన [ప్రభువు కోదండ రామన్న డేశాహి, పెదమాళ్ళయ్యాను పిలిపించి వ 
వివరించి, శతువులను రాకుండా చేయమన్నారట. కివి శ్రీకాకుళ క్షేతంలో, స్వామీ 
వారి సన్నిధానంలో నెలకొని ఉన్న ఆంజనేయస్వామిని (పార్టిస్తూ నవా... వశం డన 
పిడుగుల వర్షం కురిసేట్లుగా పద్య శతకం చేత స్తుతించారట. ఆ పద్య శత్రిక మె 
“హనుమంత శతకము, 
“శ తుహంత శ్రీహనుమంతా...” అనే మకుణంతో ఉంది. 
(ఆం.సం.సా_ 158) 
హనుమకొండ రామయ 
కాలం : తెలియదు, 
ఈయన గోపయ రామయగా |వభ్యాతుడు. తండి గోవయ, ఈయస పై ఒక 
చాటు పద్యం దొరికింది. గోపరాజు రామ పథధాని ఇతని కం భిన్నుడవి కొందరి ఆనీ 
ప్రాయం. (చా.వ,ర.) 
హనుమచ్చ తకము 
కర్త వ వృర్రమిల్లి సూర్య్మపకాశకవి. 
అంకితం ; వ్మాడేవు కృష్ణ భూపాలునికి, 
ఈ శతకంలో కవి హనుమంతువి ఐలసర్మాకమాలను వర్షించి ఆతడు ఆమా 


1250 తెలుగు సాహిత్య కోశము 


సంపన్నుడని కీర్తించాడు. శతకారంభంలో కృతిపతి వంశ వృత్తాంతం ఉంది, 
(శ.సా,వి-218) 
హానుమచ్చతక ము 
నామాంతరం : వాయుపుత శతకము, 
కర్తవ చూ. శిష్ట్ణు కృష్ణమూ ర్తిశాస్తి. 
అంజ నేయస్వామి పరమైన సీసపద్యశతకం, రచన |ప్రొంఢంగా ఆంత్య (పాన, 
సర్వతః (పాస, ము క్రపద[గ స్త, వ్యత్యను పాసాలంకారయు తంగా ఉంది. 
“వారి రుహబంధు సుత మిత ! వాయు పుత్‌ అనేది మకుటం. 
(ఆం. నం, సా. 820) (శ. క. చ. 766) 
హనుమదాభ్యానము 
కాలం : కీ. శ, 1880 |పాంతం. 
కర్త : అల్లమరాజు రామకృష్ణకవి. 
కవి తన చకోర చం్యదోదయంలో ఈ రచనను పేర్కొన్నాడు. వివరాలు 
తెలియరాలేదు. (క. స-_185) 
హనుమదిషజయము 
రచనాకాలం : (కీ. శ, 1880 |పాంతం. 
కర్త: సరశురామపంతుల అనంతరామకవి, 
(గంథ(పతి అసమ(గంగా లభించింది, (క. స_6) 
హనుమద్విన్నపము 
కర్త: బుచ్చాలి గోపాలయ్య (చూ). 
అంకితం : ముళువాయి హనుమంతునికి (అరియలూరు [గామదెవతు, 
దై వసరమైన విన్నపం. ఈ కవి ఇంటలేనపుడు ఆనెగొంది చిన వెంగమరాజు 
ఇతని భార్యను దిలాత్కరించగా కవి ఆ వృత్తాంతాన్ని హనుమంతునికి విన్నవిస్తూ, 
“ముళువాయి హనుమంతా ఆ నిర్భాగ్య చినవెంకని చంపవే” ఆంటూ ఆవేదనతో ఈ 
విన్నపం |వాశాడని కొందరంటారు. (ఆరుద_1289) 
హయ గీవ దండకమ్‌ (సం) 
కర్త : కిరీటి వెంకటాచార్యులు (చూ) 
భగవంతుడైన హయగీవులను గురించిన సో[తం. (ఆం, సం, సా 
హయ గీవ (పాబోధిక స్తుతి (నం) 
కర్త: చూ. హోసదుర్గం కృష్ణమాచార్యులు. 
భగవాన్‌ హయ గీవుల పరమైన సు[పభాత స్రోతం. 
హయలతణ విలానము 
చూ. అశ్వలక్షణ సారము. 


[పాచీన సాహిత్యము 1251 


కర్ర : మనుమంచి భట్టు. 
కృతిభ ర్త : సాళువ కంపఠాజు (కంప పృథ్వీపతి. 
సుమారు180 పద్యాలున్నాయి, కవిత మృదుపద సంయుతంగా, మనోహరంగా 
ఉంటుంది. వ్యాకరణదోషాలు, లేఖక, ము|దాపకదోషాలు ఉన్నవి. ఇది |క్రీ, శ.1929లో 
అశ్వలక్షణ సారమనే పేర ము|దిత మైంది, ఇందులో ఇద్దరు కవులు రచించిన రెండు 
(గంథాలు కలసిపోయి ఉన్నవి. ఇందులో ఒకటి, “అశ్వ లక్షణ సారము” రెండవది 
“హయలక్షణ విలాసము” అని పండితాభి పాయం, తాళప[త (పతిలో గంథవిభాగాలు 
“ఆధికారములుశి గా విభజింపబడి ఉండగా, ముదిత [వతులలో “ఆంపరములు” గా 
గు ర్తింపబడ్డాయి. (కత, 5.268) 
హరదతో పొఖ్యానము (అలభ్యం) 
చూ. హరిదతోపాఖ్యానము. 
కర్త : నండూరి మల్లి యకవి, 
రచనాకాలం : (కీ. శ. 1660 కి పూర్వం. 
జగ్గకవి | ప్రబంధ రత్నాకరంలో దీనిలో నిపద్యాన్ని స ఇద్మిపబంధ 
మట, దీన్ని హరిదకోపాఖ్యానంగా కొందరు పేర్కొన్నారు, లభించినపద్యం పురవర్షనకు 
సంబంధించినది. (క. స_161) (ఆధ[ద-9) 
హర లీల (అలభ్యం) 
కర్త ఏ మల్లికార్జున పండితుడు. 
రచనాకాలం : (కీ. శ. 1150 |పాంతం, 
శెనమత సంబంధమైన రచన. | (క.స, 168) 
హర విలాసము (అలభ్యం) 
కర్త ఏ నాచన సోమనాథుడు. 
దీనిపేరు “హరివిలానము"” అనికొందరి అభి పాయం. సోముని హరివిలాసము 
లోనివవి నాల్గు కందసద్యాలను కస్తూరి రంగకవి తన “ఆనంద రంగరాట్పందస్సుో లో 
ఉదాహరించాడు. (వా. చ) 
హార విలాసము (అలభ్యం) 
కర్త: చూ. వేములవాడ భీమకవి. 
శీ ర విలాసము 
కర్త : (శ్రీనాథుడు, 
రచనా కాలం : డీ. శ. 1425 |పాంతం, 
అంకితం : ఆవచి తిప్పయ సెట్టికి. 
ఏడు ఆశ్వాసాల కావ్యం. ఆం|ధభాషా నై_ షధాబ్దభవుని అని | పస క్ర మకుటం 
వల్ల ఈకావ్యం నైషధం తరువాతి రచన అవుతుంది, ఇందులో తిస్పయ పూర్వీకుడయిన 


1262 తెలుగు సాహిత్య కోశము 


సిరియాళునికథ ఉంది.కవి వివిధ | గంథాలనుంచి దీనిలోకి కథలను తీసుకొన్నాడు.కాళిదాసు 
కుమార సంభవం నుంచి గిరాజాకల్యాణం వృత్తాంతాన్ని, భారవి కృతినుంచి కిరా తార్జునీయ 


వృత్తాంతాన్ని (గహించి అనువదించాడు. శివుని లీలలు అతని భ_క్రవశత్వం - కుమార 
జననం తదితరగాథలు ఇందులో రమణీయంగా కూర్చాడు. 


(ఆరు ద-4) 
హరి కథా సారము (అలభ్యం 
కర : ఆల్ల సాని పెద్దన. 
హారి కథా సుధారసము (అలభ్యం 
కర్త : ఆలూరి కుప్పన. 
అచార్య విజయపీఠీక నుండి ఈ|గంథ వృత్తాంతం తెలు స్తున్నది. 
(ద. దే. వా-250) 
హరికాొరికలు (సం) 
నామాంతరం : హరికారికావళి, 
కర్త: శి కృష్ణమూర్తి శాస్త్రీ. 
హరికారికావళి (సం) 
నామాంతరం : హరికారికలు. 
కర్త : శిస్టు కృష్ణమూర్తిశాస్రి. 
రచనాకొలం : కీ. శ, 19వ శతాబ్ది పూర్వార్థం. 


సంస్కృత వ్యాశరణ గంథం, బాలవ్యాకరణానికిది అనువాద రూపమైన రచన 
అయినా ఇదే బాలవ్యాకరణానికి మూలమేమో అన్న భాంతివి కలిగించింది. దీన్ని చూసే 
చిన్నయనూరి బాలవ్యాకరణం రాశాడని కొందరు | పచారం చెయ్యడంతో పండితలోకంలో 
దీనిపై వాదోపవాదాలు చెలరేగాయి. ఇలాంటి |పచారానికి గుష్తార్థ్మపకాళికాకర్తలు కల్లూరి 
వేంకటరామళాస్త్రీగారు |పధానకారకులు. కాని వారి వాదం నిలవలేదు. 


1927, 1928లలో ఆం|ధ సాహిత్య పరిషత్స|త్రికా ముఖంగా బాలవ్యాకరణ మే 
మూల గంథమవి దువ్వూరి వేంకటరమణళశాస్త్రి ఒకవ్యాసంలో నిరూపించారు. దానికో 


3 


సె వాదం పరా స్తమయింది, (రమణీయం._పీఠీక) (ఆం, సం, సా_828) 
హరిదతో పాఖానము (అలభ్యం 
కర్త 2 నండూరి మల్ల య్య. 


చూ. హరదక్తో పాఖ్యానము, 
(ఆరు ద-£) 
హరిభకామృత సారము (అలభ్యం) 
కవి : చేకూరి సిద్ధయ్య. 


[పాచీన సాహిత్యము 1258 


ఈ రచన గురించి కవి తన శ్రీరంగమాహాత్మ్యగద్యలో చెప్పాడు. 
(ఆరు[ద-12.808) 
హరిభ క్రి నుధార్గనమ్‌ (నం) 
కర్త: చూ. శ్రీ నారాయణ తీర్థులు, 


జీ 


ఇది భగవత దశమ స్కంధంలోని కథాసం[గహంతో కూడిన (గంథం, 
బిహుళ్యప్రచారం పొందింది. దీనిలోని మంగళళ్లోకాన్ని తెలుగుదేశంలోని వారికథా భాగవ 
తార్లు నేటికీ పాడుతుంటారు. భజనకూటాలలో “శ్రీనారాయణ తీర్థ సద్దురువరం తన్నామి 
ముక్తి శ్రీ మై అనే మకటమున్న దీనిలోని ధ్యాన శ్లోకాన్ని చదువుతారు. 


(తె, వి, స_4) 
హరిభ క్రి నుభోదయము 
కర్త: చూ. జనార్హ న రంగారాయ బహద్దరు. 
తాత్విక[పబింధం, క శ్రీ మన్నారదీయము” అనే 25 ఆధ్యాయాలున్న సంస్కృత 
రచనకు తెలుగుసేత, (ఆం, సం, సా_807) 
హరి భజనలు 


తెలుగుదేశంలో ఈ భజనలు పూర్వకాలం నుంచి [పచారంలో ఉన్నాయి. 
(పజిలు భక్తిభావంతో హరిని స్మరిస్తూ ఈ భజనలు చేస్తుంటారు. ఈ భజనలలో నృత్యా 
నికి స్థానంలేదు, ముఖ్యంగా సం|క్రొంతిరోజుల్లో తెల్ల వారకముందే లేచి, పరిశుభమైన 
బట్లలుధరించి తెల్ల నినామాలితో, చేతితాళాలతో, హార్మోవియం, మద్దెల సహాయంతో ఊరు 
నాలుగుమూలిలా (పచారంచేస్తూ పాడుతుంటారు. తెలుగులో చాలామంది కవులు హరి 
భజనకు సరిపోయే కీర్తనలు వ్రాశారు. (నా. ర. చ-807) 
హరిభట్టు 
కాలం : (కీ.శ. 17వ శతాబ్దం, 
స్థలం * నిజాం రాష్ట్రంలోని “కంభము మెట్టు" (కంబముమెట్టు) సాంతం, 
రచనలు : వరాహపరాణము, రతిరహస్యమ్‌ (సం), మత్స్యపురాణము (ము|దితం) 
నరసింహపురాణము (ము|దితళం), భాగవతము (ష్టషె కాదళ ద్వాదశ 
స్కంధములు). 
బికుతు ౩ “అష్ట ఘంటావధాన సర మేశ్వర”ం 
గోలకొండ నవాబులు కులీ కుతుబ్‌ శాహీ, జంషిద్‌ కుతుట్‌ శాహి లకు సమ 
కాలికుడు కావచ్చు. రామ పండితుని పు తుడు, ఈయన రచన సంన్కృతాం[ధ సద 
భూయిష్టమై మధురంగా ఉంటుంది. ఇతని కాలాన్నిగురించి ఫిన్నాఖి పాయాలున్నాయి. 
ఇతడు (శ్రీకృష్ణదేవరాయల కాలం వాడని కొందరి అభ్మిపాయం. 
ఇతని మరణానంతరం కవికుమారుడై న రాఘనమనీషి నరసింహ పురాణాన్ని 
(పోలుగంటి రంగమం| తికి అంకితం చేశాడట. 
(వౌ. చ_68) (క.చ.8_1;తె.వి,న_8) 


12564 తెలుగు సాహిత్య కోశము 


హరిమణి దర్పణమ్‌ (నం) 
కర్త: చూ. తిరుమల బుక్క_వట్లణం (ఇమ్మడి (శ్రీనివాసాచార్యులు. 
విశిషాద్వెత సిద్ధాంతపరంగా ఉన్న రచన. (ఆం. సం, సా_618) 
హరిలీలా విలాసము (అలభ్యం) 
వ్ర. (చూ తెనాలి రామకృష్ట కవి, 
(క. స_188) 
హరివంశము (పూర్వో త్తర భాగాలు) 
రచనాకాలం : కీ. శ. 1880-40 (పాంతం, 
కర్ర . ఎజ్రా! పెగ్గడ, 
అంకితం : [పోలయ వేమా రెడ్డికి. 
పూర్వభాగంలో తొమ్మిది ఆళ్వాసాలు, ఉ త్రరభాగంలో పది ఆశ్వాసాలు 
ఉన్నాయి. వి|తతమైన పురాణ గంథం. తెలుగుతనం ఉట్టిపడే రచన. భారత పరాంశ 
మైన హరివంశం తెలుగులో లేనిదే మహాభారతరచన సంపూర్ణం కాదని పండితులు 
భావించేవారు. ఆ కొరతను ఎ|రన తీర్చాడు. 
ప్రత్యేకత : కవి ష్మరన నరసింహావతారాన్ని మిక్కిలిగా ఆభిమానించినట్లు 
తెలు స్తున్నది. నసృసింహపురాణంలోను, హరివంశం పూర్వభాగంలోను (21గద్య పద్యాలు) 
హరినంశం ఉ త్తరభాగంలోను (47 గద్య పద్యాలు) నరసింహుని వి_స్తరంగావర్శించాడు. 
రచన రసవంత మైనది, (ఆరు ద.) 
హరివంశము (అలభ్యం) 
కర్త; గూళికల్లు వేంకట రమణకవి. 
అంకితం : శ్రీ వేంకటేశ్వర స్వామికి, 
ఈ కవి రెండోరచన “*కనకరంజిత శిఖామణీ పరిణయం” లో ఈ హరి 
వంశాన్ని గురించిన పసావన ఉన్నది. ఇది సంస్కృతానికి ఆం|ధీకరణమట. 
(ఆర ద._9-286) 
హరివంశము (ఆశ్చర్యపర్వం.శేషధర్మాలు) 
కర్త ఏ తామరపల్లి తిమ్మయ్య. 
అంకితం : (శ్రీరామునికి. 
విశిష్టత ఏ ఎరన అఆంధధీకరించకుండా వదిలిన పర్వాలలో ఈ ఆశ్చ ర్యపర్వ 
మొకటి. దీనిలోని ధర్మబోధలనే శేషధర్మాలంటారు. పాండవులు వనవాసంలో ఉన్నపుడు 
కృష్ణుడు, భీమ్మడు ఆడవికిపోయి ధర్మరాజుకుకొన్ని ధర్మాలు టోధిస్తూ కథలు చెబుతారు, 
భూదానం, అన్నదానం, జలదానం, కన్యాదానం మొదలై న వొటివల్ల వచ్చే పుణ్యాలు, 
తిరుపతి మొదలై న కే|తాలు చూసినందువల్ల కలిగే మేళ్ళు, కొన్ని వతాలను గురించి 
చెప్పే కథలు, దీనిలో ఉన్నాయి.కొవి పబంధ యుగంలోని వాడయినా ఈ శేష ధర్మాలను 
చాలావరకు పురాణ ధోరణిలోనే అనువదించాడు. (ఆద ద-8-288) 


(పాచీన సాహిత్యము 1205 


హరివంశసార చరిత సర్వంఠష వ్యాఖ్య (నం) 
కర్త 2 అప్పయ దీక్షితులు, 
ఎంట మం కకి కృత మైన హరివంశ సార చరి[తకు సర్వంకషమైన వ్యాఖ్య. 
(తె. వి. స_6) 
హరి విలాసమ్‌ (సం) . 
కర్త : లోలందిరాజు (చూ), 
ఇది 5 సర్గల కావ్యం. శ్రీకృష్ణ చరిత వర్ణన దీనిలో ఉంది. (తె. వి. సరీ) 
హరి విలాసము (అలభ్యం) 
నామాంతరం ; హరవిలాసము (చూ). 
కర్త వ నాచన సోమనాథుడు. 
ఈ | గంథంలోని నాల్గు కంద పద్యాలను కస్తూరి రంగకవి ఉదాహరించాడు. 
ఈ [గంథం పేరు హరవిలాసమని కొందరు భావిస్తున్నారు. సోమన రచించినట్లుగా చెప్ప 
బడుతున్న “వసంత విలాసము” ఈ హరివిలానము అభిన్నములని మరి కొందరి అభి 
పాయం. (క. స-808) 
హరిశ్చం[ద కథ 
రచనాకాలం : (కీ.శ. 1780 | పాంతం, 
కర్త : కనకబంది గట్టయ్య. 
ద్విపద కావ్యం. సులభమైన శై లిలొ ఉంది. (క, స-64) 
హ్మశ్చంద కథ (అలభ్యం) 
రచనాకాలం ఏ 15వ శతాబ్దం (1480-1580) (పా౦తం౦, 
కర్త గ చం దమౌళి రవి. 
పద్యకావ్యం. జగ్గకవి |పదింధ రత్నాకరంలో దీని [పసి ఉంది, తెలుగులో 
వచ్చిన హరిశ్చం[ద కథలు చాలవరకు మారన మార్కండేయ పురాణం ఆధారంగా 
రచించబడినవే. ఈ [గంథం నుండి లభించిన రెండు పద్యాలలోనూ ఒక దానిలో సద్నా 
లుగు రాజదోషాలు వరుసగా కవి చెప్పాడు. కొందరీ [గంథాన్ని హరిశ్చందోపాఖ్యా 
నంగా పేర్కొన్నారు. (క. స_60; అరు] ద-6-88) 
హరిశ్చంద కథ 
రచనాకాలం : కీ. శ. 1840 |పాంతం, 
కర్త : పాటూరి నరసింహాశా సి. 
వచన కాన్యం. పురాణ గాథలు సులభమైన శైలిలో చదువరులకు అందించే 
ఉద్దేశంతో కవి ఈ రచన చేశాడు. (వ. వా-60) 
హరిశ్చం ద చరిత (అలభ్యం) 
కాలం : (క్రీశ, 16608 పూర్వం, 


1258 తెలుగు సాహిత్య కోశము 


కర్ర ఏ దేవరాజ భట్టు, 
రెండు పద్యాలు మాతం [పదబంధ రత్నానళిలో ఉదాహృతాలు. కొందరు 
దీన్ని హరిశ్చం|దో పాఖ్యానంగా పేర్కొన్నారు. 
(ఆర్ముద-8.02; [పబంధరత్నాసళ. వేటూరి | పభాకరళా స్త్రి) 
హరిశ్చంయ ద చరిత (అలభ్యం) 
కర్త ఏ లోక బాంధవుడు. 
కానలి వేంకటరామస్వామి ఇతనిని గూర్చి తెలిపాడు.వివరాలు తెలియరాలేదు. 
(5. స_214) 
హరిశ్చం ద చరిత (అలభ్యం) 
కర్త : వెణుతురుపల్లి విశ్వనాథకవి (చూ. 
నిరోస్ట్య [(పదింధము. 
హారిశ్చం[ ద చరిత 
రచనాకాలం : (కీ. శ. 1700 [పాంతం. 
కర్త : వెన్నెకంటి చం దశేఖరకవి. 
పద్యకావ్యం. రెండు భాగాలుగా ఉంది, (గో. కొం. ఈ సం.) 
హరిశ్చంద నలోపాఖ్యానము 
కాలం : 16వ శతాబ్దం. 
కర్త : రామరాజ భూషణుడు. 
కృతిపతి : శ్రిరామచం|దుడు. 
ద్వ్యర్థి కావ్యం, కవి హరిశ్చం|ద కథను, నల కథను కలిపి జోడించాడు, ఈ 
కావ్యంలోని అన తారికా పద్యాలను పరిశీలి స్టే కవి తన పాండిత్య (పకర్షను (పకటించ 
టానికి కాక కేవలం ఆముష్మిక ఫల (పాప్తికి సంకల్పించినట్లు కనిపిస్తుంది. తెలుగులో 
మొదటి ద్వ్యర్థి కావ్యం సూరన్న విరచిత రాఘవ పాండవీయం. ఈ కాన్యం రెండోది. 


ఈ కావ్యంలో కథా సంఘటన నిరుషం గాను, సొగసుగాను ఉంది. మూల 
(గ్రంథాల్లో లేకపోయినా శేషోపయోగానికి రామరాజభూషణుడు కల్పించిన విషయాలు 
"లోక (పసిద్ధాలై |పొఢంగా ఉన్నాయి. వర్ణనలు చేయటంలో కవి సిద్ధహస్తుడు. రాజహంస 
వర్ణన సంస్కృత నై షధం కంటె మిన్నగా ఉంది. మునులను, జల పక్షులను శ్లేషళో 
వర్ణించిన చోట్లు హృదయంగమంగా ఉన్నాయి. వేట, ఆభ్యవహార వర్ణనలు, మాయా 
కురంగాన్నీ హంసనూ జోడించి వర్ణించిన పట్టులు, ముని హంసలను, మాతంగీవిరహిణు 
లను, తాడిత మాతంగ స్త్రీలను నారదుని జోడించిన వర్ణనలు సొగసుగా ఉంటాయి. 


. భాషా పాండిత్య విషయంలో కవికి సంస్కృతంలో ఉన్నంత స్వాతం త్యం 
తెలుగులో కనిపించదు. ఈ కావ్యంలోని శ్లేషలు ఎక్కువగా సంస్కృతానికి సంబం 
ధించినవే : కవి తెలుగులో సభంగాభంగ శ్లేషలను ఎక్కవగా వాడలేదు. ఈ మహాకవి 


(పాచీన సాహిత్యము 1257 


అప్పకవి చెప్పినట్లుళభూ షణార్థి”.(శవః సేయమయిన శద్దాలంకారళోభ, మనో హరమయిన 
అర్జాలంకార సౌభాగ్యం ఈ కావ్యంలో అడుగడుగున వెల్లి విరిశాయి, (తె. ఈ స_4) 
హరిశ్చంద నలోపాఖ్యాన వ్యాఖ్య 
రచనాకాలం : డీ. శ. 1500 (పాంతం కావచ్చు. 
కర్త గ చి తకవి అనంతకవి, 


విశిష్టత : భట్టుమూర్తి విరచిత ద్వ్యర్థి కావ్యానికిది వ్యావహారిక భాషలో 
రచించిన న్యాఖ్య. దీవిని పండితులు కృతక భాషలోకి తర్జుమా చేశారట. అసలు వ్యావ 
హారికంలో (వాసిన వ్యాఖ్యాన (పతిని కాకరస ర్తి కృష్ణకవి చూచితానుకూడా ఆవ్యావహారికం 
"లోనే |వాసుకొన్నాడట. అనంతయ్య వ్యాఖ్యలో వాడిన వ్యావహారిక రూపాలు 
“రామరాజ భూషణుని [పయోగములవలె [పమాణిములే”ఆని నజ్జల చిన సీతారామస్వామి 
శాస్త్రి మెచ్చుకొన్నారు, తెలుగువారికోనం తెలుగు కవులు |వాసిన కావ్యాలకు టీక 
తాత్పర్యాలు చెప్పిన వారిలో మొదటివాడు రాఘవ పాఠ౭డవీయ వ్యాఖ్యాత ముద్దరాజు పెడ 
రామన. రెండోవాడు హరిశ్చం[ద నలోపాఖ్యాన వ్యాఖ్యాత చి|తకవి అనంతయ్య. 
(ఆరు. ద-0) 
హరిశ్చంద నాటకము 
కర్త : (చూ) మేలత్తూరు వేంకటరామ శాస్త్రి. 
సంగిత రూపకం. రెండు భాగాలుగా [పదర్శితం. శై శికీ వృత్తిలో ఉంది. 
(ద. దే. వా_809) 
హరిశ్చం దొపాఖ్యానము 
కర్త ఏ తెలియదు. 


పద్య|పబంధం, 18 తాటాకులు మ్యాతం లభించాయి. (శ్రీరామునికి అగస్త్యుడు 
ఈ కథ చెబుతున్నట్లుగా ఉండి, (ఆరుద-8-94) 


హరిశ్చం దోపాఖ్యానము 
రచనాకాలం : (కీ. శ. 18841428 (పాంతం, 
కర్త వ గౌరన. 
ద్విపద [గంథం. స్కా౦దపురాణో క్త కథకు ఇది స్వేచ్చానునాదమట, శంకర 
కవి, వీరశరభకవి ఈకావ్యాన్ని అనుసరించి పద్య కావ్యాలు [వాశారు. హరిశ్చం|దుని కథ 
బుగ్వేదంలోను, స్కాంద, మార్కండేయ పురాణాలలోను, దేవి భాగవతములోనూ 
ఉంది. గౌరన స్కాంద పురాణాన్ని ఆధారంగా తీసుకున్నా మూలానికి భిన్నంగా కొన్ని 
మార్పులు చేశాడు, హరిశ్చం|దుని సత్య|వత నిరూపణంలో గౌరన చేసిన మార్పులు 
కావ్యానికి వన్నె తెచ్చాయి. నక్ష్మతక పా|త పోషణం అద్భుతంగా చేశాడు. ఈర్ష్యా 
[కోధాలతో కూడుకొన్న పాతల మనస్తత్వ చిత్రణ, దానికి తగిన సంభాషణల కూర్చు 
కావ్యంలో కన్పిస్తాయి. కవి, లోకో కులు, అలంకారాలు రమణీయంగా (పయోగించాడు. 


1258 తెలుగు సాహిత్య కోశము 


దేశీయ ఛందస్సులో హరిశ్ళందుని కథను తెలుగువారి స్వంతంవలె చెప్పినకావ్యం ఇది. 
(రె. రా. చు; ద్వి. సా. చ-809) 
హరిశ్చం| దోపొఖ్యానము 
రచనాకాలం 2 18వ శతాబ్దం అవర్‌ 11వ, శతాబ్దం పారంభం, 
కర్త వ కంచి వీర శరభకని. 
అంకితం : శ్రీశైల మల్సికొర్డున స్వామికి. 
ఐదాశ్వాసాల |పబంధం. కంచి కావ్యంగా |పసిద్ధం. (కరర, 
హరిశ్చం దో పాఖ్యానము అలాల) 
రచనాకాలం : 18వ శతాబ్దం, 
కర్త : శంకరకవి (చూ. 
అంకితం ; ఈడూరి ఎల్ల యామాత్యునకు. 
ఐదాశ్వాసాల |పబంధం. 


శుంగి=కాలూక్తాాదాలు . కవిత్వం ముతత పాలా ఉంది, కూచిమంచి తిమ్మకవి “సర్వ 
లక్షణ సార సం్యగహం”లో ఈకావ్యం నుంచి, “అకటాజు త్తెడు నేలకుందగ దె” మొద 
లయిన ఆరు సయోగాలను ఆరు పద్యాలనుంచి ఉదాహరించాడు, గౌరన చేసిన [పయో 


గాలనే శంకరకవి కూడా చేసి ఉంటాడని పండితాభి| పాయం. (క. స_262) 


హరిహర ర శ్లేషోదాహరణము (అలభ్యం) 
కర్త : చూ. చితకవి అనంతకవి. 





చి[తకవి వేంకటరమణ కవి రచించిన సొంబవిలాసంలో దీని (పస క్తి ఉంది. 
(క. స_8) 
హరిహర సంవాదము 
రచనా కాలం : (కీ.శ. 1790 (పాంతం. 
కర్త : కొమరగిరి సంజీవకవి. 


కవి ఈ రచన ఆశువుగా రెండు గడియల కాలంలో చెప్పాడట. రచన సర 
₹ంగా ఉంటుంది. (శ, క్ర చ_470) 


ఇవి తెలుగు దేశంలో పాచీన కాలం నుంచీ [పచారంలో ఉన్నాయి. కళిం 
గాం|ధ దేశంలో ఎక్కువ. “కరిహారీ నారాయణ_=దినారాయణ: కరుణించి మమ్మేలు 
కమలలోచనుడా!” అనేది ఈసదాల పల్లవి. ఈ పదాలన్నీ దాదాపు పైపల్లవిలోనే నడు 
సాయి. ఈ "పేరుతో చాలా కథలను సుద్దుల రూపంలో చెప్పటం కద్దు. 

వీటినే “జంపె”లని కూడా అంటారు. ఈ పదాలవంటివే తెలుగు యక్షగానా 


లలో చాలా |పసయు క్షం, పదాల నడక మొదటినుంచి చివరివరకు ఒకే రకంగా నడుస్తుంది. 


[పాచీన సాహిత్యము 1259 


మధ్య మధ్య కథకులు కథా గమనాన్ని అనుసరించి, వచనంలో తేటతెల్లంగా కథయొక్క 
అర్థాన్ని చెబుతుంటారు. సన్నివేశాలను బట్టి కొన్ని కీర్తనలు కూడా పాడతారు. కథకుడు 
పదం పాడితే వంతదారులు ”"ఆ(___” ఆంటూ శృతిని సాగదీసి, శృతి పక్వంగా ఒక 
గమకాన్ని జత కలుపుకుంటారు. రామాయణంలోని పాతాళహోమం, శతక౦ఠ రామా) 
యణం, థారతంలోని నలచరి|త, శశిరేభాపరిణయం, విరాటపర్వం, ఉత్తరగోగహణం) 
మొదలగునవి_గంగా వివాహం, సారంగధర చరిత లను వీరు ఈ పదాల రూపంలో 
చెబుతారు. (నా.ర.చ-817) 


హలాయుధము (అలభ్యం) 
కర్త 2 మల్లికార్జున పండితుడు. 
రచనాకాలం : (కీ.శ. 1150 |పాంతం. 
(క, స_188) 
హారతి 
చూ. మంగళము. 
హాలాస్య మాహాత్మ్యము 
కర్త ఏ కళువె నంజరాజు. 
అంకితం ఏ కులదైవం నంజుండేశ్వరునకు. 
డెబ్బది రెండు అధ్యాయాల వచన గంథం. 
మధురలోని మీనాక్షీ సుందరేశ్వరుల లీలలు ఇతివృత్తం. శై లి నాతి కఠరీనమై 
సలక్షణంగా ఉంది. అధ్యాయం మొదట, చివర పద్యాలున్నాయి, ఈ కథ నంజరాజు 
మొదట కన్నడంలో రాసి తర్వాత తెలుగులో రాశాడట. దీనికిమాలం స్కాందపురాణం 
లోని ఆగ స్య సంహిత, (ద.దే.వా-481.; 624. 
హాలాన్య మాహాత్మ్యము (కన్నడం) 
కర్ర * రళువె నంజరాజు. 
సంస్కృత సా్కాందపురాణంలోని ఆగ స్య సంహితకు అనువాదం, దీన్నే 
ఇతడు తెలుగులో కూడా రచించాడు. 
హాలాన్య మాహాత్మ్యము 
కర్త 2 శ్రీపతి రామభ్యదకవి (చూ.). 
వచన కావ్యం. ఎనిమిది ఆశ్వాసాలున్నాయి. సుందరెశ్వరుని [పభావ విశే 
షాలు నర్జి తాలు. ఈ రచన మాఘమాహాత్మ్య, (శ్రీరంగ మాహాత్మాకదులను పోలిఉన్నది. 
భాష సంస్కృత పవన జటిలమై యమకాదులతో కూడి ఉంది. కళువె నంజరాజు కృతికీ 
దీనికీ చాలా భేదముంది. (వ.వా_46; ద.దే.వా_400) 


1280 తెలుగు సాహిత్య కోశము 


హాలాస్యాభ్యుదయమ్‌ (సం) 
కర్త ఏ నీలకంఠ దీక్షితులు. 


హాన్యరన గేయములు.జానపద సాహిత్యము 

[(బహ్మానంద సహోదరమైన హాస్యం జానపద సాహిత్యంలోకూడా చోటు చేసు 
కున్నది. ఈ హాస్యం కొంత పద సంబంధి. కొంత ఆకార వికార సంబంధి. కొంత 
సంఘటన వె చిిత్య సంబంధి. 

పద సంబంధమైన హాస్యం గంగాగౌరీ సంవాదము, సీతా శాంత సంభాషణ 
ణము, లక్ష్మీ పార్వతి సంవాదము _కృష్ణ చెంచులక్ష్మి సంవాదము మొదలగు గేయాల్లో 
కనిపిస్తుంది. “శనిరేభా పరిణయం”లో సంఘటనా వెచి[త్యమైన హాస్యం కనిపిస్తుంది, 
పల్నాటి వీరచరి[త్రలో వేశ్యమాతకు సంబంధించిన వర్ష నలోనూ, అడవిగోవింద నామా 
లతో కుంభకర్ణుని వర్ష నలోను ఆకార వికార సంబంధమైన హాస్యం కనిపిస్తుంది. పెళ్ళి 
పాటలలో సందర్భానుసారంగా వివిధ రకాలైన హాన్యం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 
మోటు హాస్యం |పవేశించినా అది ఆనందావహమే అవుతుంది. (జా.గే,సా) 


హిందీ.తెలుగు నిఘంటువు 
రచనా కాలం : (క్రీ.శ, 18 శతాబ్ది ఉత్తరార్థం, 
కర్త : కూచిమంచి సుబ్బారావు. 
హిందీలో మంచి (పావీణ్యమున్న ఈ రచయిత ఈ నిఘంటువును సంధా 
నించి |పకటించారు. పిఠాపురం జమీందారిణి రావు రామాయమ్మారావు దీనివి ముదిం 
పించారు. (ఆం,సం.సా_118) 
హిందూ ధర్మ కాస్రు సం గహాము 
కర్త : పరవస్తు చిన్నయసూరి. 
జ. శ క్రీశ 1858 a 





ప్రభుత్వం వారి Rr తెలుగువారి కోసం కవి ఆంగ్లం నుంచి తెలుగులోకి 
అనువదించారు. | 

కర్నూలు నరహరిగోపాల కృష్ణమ్మ సెట్టి ఈ గంథ రచనలో చిన్నయ సూరికి 
తో డ్పడ్డాడు. శాస్త్రీయ |గంథాలు |గాంధథిక భాషలో ఉంపే సామాన్యులకు బోధపడవనే 
మాటను వమ్ముచేయగల |గంథమిది. దీనికో బంగాళాదేశ శాస్త్ర సం|పదాయాలు, మళ 
యాళదేశ శాస్త్ర సం|పదాయాలు, శాస్తోరిత్స శ్తి త్రి క్రమము, విదాహము, రక్షకత్వము, 
దాయాధికారము మొదలై నవి చక్కగా చెప్పబడినవి. అప్పటి న్యాయవాదులకు ఇది పఠ 
నీయ |గంథంగా ఉండేది. 

దీని | ప్రతిని లండన్‌ | బిటీషు మ్యూజియం |గంథాలయం నుంచి తెప్పించి ఇటీ 
నల మళ్ళీ |పకటించారు. (వ.వా-84; రమణీయం పీఠిక) 


[పాచీన సాహిత్యము 1281 


హిందూమత విరోధ భంజని 
కర్త ఏ చూ. వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేందులు (1882.92), 
కై 9_స్తవ మతంలోని పరస్పర విరుర్గాంశాలకు సంబంధించిన విమర్శక 
(గంథం, (ఆం.సం.సా_482) 
హుళక్కి. భాన్కరుడు 
కాలం : [కీ.శ 1281_1828 |పాంతం. 
ఆస్థానం ఏ కొకతీయ రెండో [పతాపరుదుని ఆస్థానం, 
రచనలు : భాస్కర రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండలో కొంతభాగం, 
దశగతులు, 
విశిష్టత : ఈ భాస్కరుని [పస_క్రి (పతాపర్నుద చరితలో ఉంది. ఇతడు 
(వ్రాసిన గంథంలో సాహిణి మారన పన క్తి ఉంది. ఇతని *దశగతులు” సాహిణి 
మారనకు ఆంకితనుట. (ఆర[ద-8) 
హృ్‌దయాఖిరామము 
కర్త: శిష్టా వెంకటసుబ్బయ్య (చూ 
కాలం. క్రీ.శ. 19వ శతాబ్దం, 
కృతిభర్త : (శ్రీ రాజ వేంకట నరసింహ అప్పారావు బిహద్దర్‌, 
ఇది నాల్లు ఆశ్వాసాల శృంగార |పబంధం, ఇతివృత్తం అత్యాధునికం, 
సాంఘికం. ఈ కావ్యంలో నాయిక ఒక వేశ్య పేరు. సుందరి. నాయకుడు విరజాపుర 
వాస్తవ్యుడు, బాహ్మణుడు. సదాచార సంస త్తిగలవాడు. ఇందులో మృచ్చికటికచ్చాయలు 
కన్చిసాయి. రచన రసవంతంగా ఉంది. (ఆం.సం. నా 
హెచ్చరిక 
ఇది గీత రచనా విశేషం. “సుఖంగా నిదప”టైనా”అని రాజాదులను పలుక 
రించే సుప్రభాత గీతం. ఈ పనిని నిర్వ ర్తి ంచేవారిని సౌాఖ శాయనికులు అంటారు. 
తాళ్ళపాకవారి గీత సముచ్చయంలోను, సారంగపాణి పదాలలోను, త్యాగయ్య 
. ఉత్సవ సం పదాయ కీ ర్తనలలోను ఈ హెచ్చరికలు కనిపిస్తాయి. 
కొన్నిట ఇవి వచన ఘటితాలుగా కూడా ఉన్నాయి, వీటిని దేవదాసీ జనం_ 
చక్కగా ఒక సన్నని రాగవరసతో రమ్యంగా చదవటం సం|పదాయం. 
(య.వా.చ-850-0 1) 
హేమవతీ దండకము 
కర్రవ చూ. శతఘంటము రంగన్న, 
అంకితం : వెలుగోటి బంగారు యాచమ నాయనికి. 
వేంకటగిరి సంస్థానంలో *హేమావతి” అనే పేరుగల సౌందర్యవతి ఉండేదట. 
ఆమెపైన కవి ఈ హేమవతీ దండకాన్ని (వాసి (ప్రభువుకు అంకితం ఇచ్చాడు. 


1262 తెలుగు సాహీత్య కోశము 


కర్తృత్వం విషయంలో భిన్నాభి పాయాలున్నాయి. “సితారామకవిొ ఈ దండకొన్ని 
రచించాడని కొందరి అఖి| పాయం. (ఆం.సం.సా_480) 
హేమాబ్దనాయికా స్వయంవరము 
కర్త ఏ మన్నారు దేవుడు. 
రచనా కాలం : (కీ.శ. 1870 | పాంతం. 
యక్షగానం. కవి దీన్ని నాటకమని చెప్పుకొన్నాడు. ఇతడు చెరసాలలో 
ఉండగా త౦ డిని మెప్పించడానికి ఈ కృతి రాశాడని అంటారు. 
రాజగో పాలస్వామికీ హేమాబ్ద నాయకకూ విజయ రాఘవుడే పెళ్ళి జరిపించి 
నట్లు ఇందులో కవి |వాశాడు. ఇలా [వాయడంలో మన్నారు దేవుని పితృుభ_క్రి వెల్ల డవు 
తున్నది. పురోహితుల సంభాషణలు, పేరంటాం[డ సంభాషణలు _ క్షీర సాగర మధనం 
చేసేటప్పుడు దేవదానవుల మాటలు, పాము మంతం, తడకట్టడం, ఇత్యాదులు ఆనాటి 
సమాజ స్థితిని అర్థం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. 
సల్లాము పడాలు, దరువులు, నాటికలోవలె అక్కడక్కడ [పదర్శనానుకూల 
సూచనలు కూడా ఇందులో ఉండటం విశేషం. (హౌ.నా.న్వ. 
హొసదుర్గం శ్రీనివాన రాఘవాచార్యులు 
కాలం ; (కీ. శ, 19వ శతాబ౦. 
© 
సలం : వనప రి సంసానం. 
అ ౨ థి 
రచనలు : వీరరాఘవీయ భూమిక, ఆచార్య వై భవము, స్వభావ పద్ధతి, 
క ns హః వం =. ఫై క నా J IO గా ట్టు మరం ais అ 
వనస_ర్టి సంస్థానంలో ధర్మాధికారులుగా ఉన్నారు. విద్వత్కంవి. 
( కేశవపంతుల-_సం.స్తాా 


హోరా లక్షణము 
రచనా కాలం : కీ.శ. 17వ శతావి ఉ తరారం. 
యలు శీ (1 


కర్త పూసపాటి విజయరామరాజు. 
జ్యోతిష గంథం. ముదితమట. (కస, 220) 
హోసూరి సాఠకమ్మ 
నామాంతరం : అన్నదానము వెంకమాంది. 
కాలం : కీ.శ. 1780 ప్రాంతం. 
స్ధలం * "సేలం జిల్లా, హోసూరి తాలూకా “తశోగిరిగ |గామం. 
రచనలు : 1. రామాయణము, 2. ము కీకాంతా కల్యాణము, రి. రంగ విలాసము 
4. గురుశిష్య సంవాదము. 


గురువు ఏ నారాయణ యతి, 


[పాచీన సాహిత్యము 1283 


. సాకమ్మ సరస్వతి నారాధించి [ప్రసన్నం చేసుకొని కవిత్వం చెప్ప నేర్చిందట. 
వేంకటాంబా వేంకట రామావధానులీమె తలిదం౦ం|డులు. తోగిరిని కళువె వీరరాజు 
“వీర రాజాంబుధి అ్యగహారము” అనేపేర అ|గహారంగా | బాహ్మణులకు దానమిచ్చాడట 

సాకమ్మ రచించిన రామాయణం హోసూరులో చాలా |పచారంలో ఉంది. 
ఇందులోని బాలకొండ ము|దితం, ముదిత్యపతిలో |గంథ ము[దాపకులు కవయి|తిపేరును 
అన్న దానము వెంక టాంబిగా ప్రచురించారు. ఈమె అన్నదానంవారి కోడలు కావచ్చునని 
కొందరు పండితులంటున్నారు. [పచారంలో ఉన్న రామాయణం సుందరకాండలో సాకమ్మ 
'పేరున్నదట. ఈమె రామాయణాన్ని అన్నదానం రామలిక్ష్మమ్మగారు కీ. శ. 1912లో 
(పకటించారు, (ఆర్ముద 12828; ద.దే.వా-407) 


అను బంధము 


అకలంక రంగార్యుడు. 


కాలం న క్రీ.శ. 18 వ శతౌబ్ద౦ కావచ్చు. 
రచనలు : తెలియరాలేదు. 


పండితుడు. కువలయానంద [పకాశ రచనలో కటినేకని రామయ కవికి 


తో డ్పడ్డాడు. 
అచ్చ తెనుగు కిరాతార్థునీయము 
కర “ పెరు తెలియదు. (రామయ్యగాని దశరథ రామయ్యగాని కావచ్చు). 


అంకితం : బొబ్బిలిలోని గోపాలస్వామికి. 


అయిదాశ్వాసాల కతి. సంస్కృత కిరాతార్డునీయావికి తెనుగు సేత. కవి 
పేరు అచ్చతెనుగు పద్యంలో చెప్పుకొన్నాడు. ఇదమిత్ధమవి నిర్ణ యించడానికి వీలు 
లేకుండా ఉంది. పిఠాపురం రాజావారు ఇచ్చిన [పతి ఒకటి కాకినాడ సాహిత్య పరి 
షత్తులో ఉంది. (గ్రంథ సంఖ్య 4507. రచన పశ _స్పంగా ఉంది, చి మైన శద్దా 
లంకారాలు, అనులోమ విలోమ రీతులలో వివిధ బంధాలలో పద్యాలు ఇందులో చూడ 
వచ్చును. (ఆం.సా,ప.ప_21_లి) 


అచ్యుత డేవరాయల చిడిపిరాళ్ళ శాసనము 
కొలం 4; క్రీశ, 1542 [పాంతం, 
స్ట్‌లం వ కడప జిల్లా కమలాపురం తాలూకా చిడిపిరాళ్ళ గ్రామంలోని అగ స్తే శ్వర 
స్వామి గుడి. 


శాసన విషయం : (శ్రీకృష్ణదేవరాయలకు సవతి తల్లి కుమారుడై న అచ్యుత 
దేవరాయల కాలంనాటి శాసనమిది. సుంకాధికారాన్ని నిర్వహించే కొందరు చిడిపిరాల 
(గ్రామంలో ఉన్న ఆగ స్త్యేశ్వరస్వామికి అఖండదీసం నిలుపుతూ చేసిన దాన విషయం 
దీనిలో |పసక ౦. దీనిలో దానం చేయబడిన సుంకాలు; కోమటి వర్తకుల పై పన్ను: 
తెలికవారి గానుగలపై పన్ను, సాలెవారి మగ్గాలపై పన్ను, నారతో తాళ్ళు పేనే వారిపై 
పన్ను, కల్లు గీతవారిపై విధించే పన్ను, గొల్ల వారిపై విధించే సన్ను, ఉప్పరి వారి పె 
విధించే పన్ను మొదలగునవి. 


(గ్రామీణ వృత్తులపై కూడా పన్నులుందేవని ఈ శాసనం పల్లి తెలుస్తున్నది. 
ఇశ్లు దొమ్మరి పన్ను, మంగలిపన్ను, విపవినోది పన్ను మొదలగు పన్నులు కూడా 
ఆ రోజులలో ఉండేవట. (తె.శా_ప,శా_98, 97) 


ప్రాచీన సాహిత్యము 1281 = 2 | 


ఈ రచననుండి సమకాలీన విషయాలు తెలుస్తున్నాయి, తంజావూరు 
నాయకరాజు రఘునాథనాయకుని రచనలను ఈ [గంథం పేర్కాన్నది. 
సాహితీ దర్పణము 
కర్త; దేవులపల్లి రామశా స్త్రి. 
అలంకార గంథం. కర్త సాహీత్యచ | కవర్తి వీరుదాంచి తుడు సుధీచం | దికను. 
కూడా రచించాడు, (ఆం, సం, సా_2$ 1) 
సాహీతీ సారము 
రచనాకాలం : డీ. శ, 1రీ వ శతాబ్దం. 
ఇందులో న్యాయ, కావ్య, రస దోష గుణ శబ్దాలంకార అర్జాలంకారాలనే ఏడు 
(పకరణాలున్నవి. |కీ. శ. 1798 లో మంతి పెగ్గడ కామరాజుచే లిభితమైన |వాత[పతి 
ఆం|ధ విశ్వకళా పరిష త్తులో ఉంది. (ఆం. సం. సా. 251) 


ఉపయుక్త గ౦ంథాలు. టల! 


అస్సక వీయము 


అషదిగజములు 
పగి 


ఆం. కవ 


ఆం. చ_సం, 


ఆం, (ప._జ, పి 


అం. సా, ప ప 


ఆం. సాం. చ 


సంకేత సూచి 


ఆపక వీయము-వావిళ్ళ 
రావూరి దొరస్వామిశర్మ (పథమ ము దణ_ 1087) 
అధిలభారత కవయి[తులు 

ఊటుకూరు లక్షీ కాంతమ్మ (19865) 


అష్టదిగ్గజములు 
ఆం|ధ కవయి[ తులు-ఊ టుకూరి లక్షీ శకా న్తమ్మ 
(పథమ ము] దణ (1968) 
ఆం|ధుల చరిిత-సంస్కృతి 
ఆచార్య ఖండవల్లి లక్షీ రంజనం 
ఆచార్య ఖండవల్లి బాలేందు శేఖరం 
(నాలుగన ము|ద్రణ-1974) 


ఆం|ధ [పబంధములు_ అవతరణ వికాసములు 
ఆచార్య కొకర్ల వేంకట రామ నరసింహము 
(పథమ ముదణ_ 1064) 
ఆంధ రచయితలు క 
' మధునాపంతుల సత్యనారాయణ మళాలశ్తి- శు 
(రెండవ ము|దణ-_ 1978) 
ఆం|ధ నర్వస్వము 
ఆంధ సర్వస్వ కేం దం-మ దాసు (1042) 
అంధ సంస్థానములు - సాహిత్య పోషణ 
ఆచార్య తూమాటి దోనప్ప(|(పథమము[ దణ 1080) 
ఆం|ధ సాహిత్య పరిషత్‌ పత్రికలు (కాకినాడ) 
ఆం|ధుల సాంఘిక చరిత 
వి. యన్‌, శౌస్ర్రి (పథమ ము[దణ 1976) 


20 


21; 


22, 


28. 


24. 


ఆం, సాం. చ 


ఆరు ద 


కందిీ 


కవి జనా శయం 


కావ్యాలంకార సం|గహము: 


ఖై? 


it 

ఆం|ధుల సాంఘిక చరిత 

సురవరం (ప్రతాపరెడ్డి (|పథమ మృుదణ.. 1958) 
సమ్మ]గాం|ధ సాహిత్య సంపుటాలు. 

ఆరు[ద ((సథమ ముదణ-_ 1080) 
ఉదాహరణ వాజ్మయ చరిత 

నిడుదవోలు వేంకటరావు(ద్వితీయము | దణ_ 1988) 
ఆ౦| ధకవుల చరి[త 

కందుకూరి వీరేశలింగం పంతులు 
కవి బ్రీవితములు 

గురజాడ (శ్రీరామమూర్తి 
ఆంధ కవి తరంగిణి సంపుటాలు 

చాగంటి శేషయ్య 

(మొదటి సంపుటము, ద్వితీయ ము[దణ_ 1955) 
క్‌ి జనా శయము- వావిళ్ళ (1990) 
ఆం|ధ క్‌ి సప్తశతి 

బులుసు వేంకట రమణయ్య (1958) 
కావ్యలహరి 
యువభారతి, సికిందరాబాదు (పథమ ముుదణ) 

1. శిరోమణి సన్నిధానం సూర్యనారాయణ శా స్త్రి 

(మూడో ముదణ_ 1985) 

గ్‌ చెలమచెర్ల రంగాచార్యులు 
ఖడ్గ లక్షణ శిరోమణి 

నననప్ప 
గోలకొండ కవుల సంచిక 

సురవరం వతొపరెడి 
a 
చాటు పద్య మణిమంజరి 

"వేటూరి [పభాకరళా స్త్రి (ద్వితీయ భా గము_ 1962) 
చాటుపద్య రత్నాకరము 

దీపాల పిచ్చయ్యశాస్త్రి (తృతీయ ముదణ 1981) 
చై తన్యలహరి 

యువభారతి, సికిం దాబాదు (ప్రథమ ము[దణ-_1972) 


బగ 
28, 
29. 
40. 
81. 
82. 
88. 


34. 


3b. 


817. 
88. 


89. 


40. 


తె,జా.సా 


తెలుగు 


fii 
ఛందః పద కోశము 
తెలుగు అకాడమి. హైదరాబాద్‌ 
తంజాపుర ఆం|ధ నాయకరాజ చరితము 
కురుగంటి సీతారామయ్య (1082) 
తిరుపతి కవుల సమీక్ష లా 
తెనుగు కవుల చరిత 
నిడుదవోలు వేంకటరావు 
(Lives of Telugu poets) (1968) 
తెలుగు జానపద గేయ సాహిత్యము 
ఆచార్య వీ, రామరాజు (|సథను ముదణ 1008) 
తెలుగు ప్మతిక 
తెలుగు అకాడమి_ హైదరాబాదు (1875-1877) 
తెలుగు వాజ్మయము 
గంటి జోగి సోమయాజి (పథమ ము దణ 1050) 
విజాన సర్వస్వ సంపుటాలు 1, 2, 3, 4,68, 7 
(ong 
తెలుగు భాషా సమితి_మ|దాసు 
[పథమ ము దణ (106/1) (1961.86) 
(1961-4) (1959-8) (1982.7) 
తెనుగు వ్యాకరణ వికొసము 
డా. బొడ్డుపల్లి పురుషో త్తం (1969) 
తెలుగు శాసనాలు 
జి పర[బహ్మశాస్ర్రి (19175) 
తెలుగులో సాహిత్య వినుర్శ 
డా. యస్వీ, రామారావు, (పథమము[దణ 1014 
దక్షిణ దేశీయాం[ధ వాజ్మయము 
నిడుదవోలు వేంకటరావు 


History of South India 
K. A. Nilakantha Sastri 
(దక్షిణ భారతదేశ చరిత 
(ద్వితీయ ము దణ 1958) 

దక్షిణాంధ్ర సాహిత్యము 
నేలటూరి వేంకట రమణయ్య 


Al. 
42, 
48. 
44. 


4b, 
48, 


47. 


48. 


49. 


60. 
61. 


ర2,. 


68. 
54, 


50. 


ల 
x 
LA 


[ప క్‌ 
(ప స 


ణీ ర్త ల 


[పా ఆం. శా 
(పా. కొ. నం 


పా, ద, దే. చ 


(పా. ద, భా. చ 
భారతి సంపుటాలు 


మ. మా 


య. గో. బౌ సం 


రమణీయము 


iv 
ద్విపద వాజ్మయము 
డా. జి. నాగయ్య (1967) 
అం|ధ ద్విపద సాహిత్య చిర్మిత 
డా. టి. సుశీల (1870) 
ఆంధ నాటక రంగ చర్మిత 
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 
(|సథమ ముదణ 1969) 
ఆం|ధ [పదింధ కథలు 
[పదింధ పా[తలు 
(పదింధ వాజ్మయ వికాసము 
డా, పలా దుర్గయ్య 
na) ౧ 
(పాచీనాంధ శాసనాలు 
డా. బూదరాజు రాధాకృష్ణ (|సథమము[దణ 19719 
(పాచీన కావ్య మంజరి . 
విద్వాన్‌ గంటి జో గిసోమయాజి (1854) 
The Early History of the Deccan. 
Parts VII1-XI (1960) 
Ed. G. Yazadani 
(ప్రాచీన దక్షిణ దేశ చరిత) 
[పాచీన దక్షిణ భారత చరిత 
నండూరి రామకృష్ణమాచార్యులు (1087) 
రిం 
భారతి సంపుటాలు 
మ దాసు 
మరుగున పడ్డ మాణీక్యాలు 
[సథమ ము దణ 1966 
|పజా[పచురణ, పవరుపేట._ఏలూరు 
ఆంధ యక్షగాన వాజ్మయ సంపుటాలు 
(ఆంధ విశ్వ విద్యాలయ [పచురణ లు) 
ఆంధ యక్షగాన వాజ్మయ చరి[త 
డా. యస్వీ, జోగారావు (19058) 
రమణీ యము 
దువ్వూరి వెంకట రమణ శాస్త్రి 


56. 


ర్‌. 


08, 


50, 


60, 


61. 


62, 


68. 


64. 


606, 


67, 


68. 


శంక. చ 


Vv 


రాజగోపాల విలానము 
చెంగల్వ కౌళక్రవి 


History of the Reddi Kingdoms 


M. Somasekhara Sarma (1948) 


(రెడ్డి రాజ్యాల. చరిత) ప్‌ 
లక్షీ (రంజన వ్యాసావళి 

ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం (1088) 
ఆంధ వచన వాజ్మయము 

నిడుదవోలు వేంకటరావు (1877) 
ఆం|ధ వాజ్మయ చరితము 

ఆచార్య దివాకర్ల వేంకటావధాని 

(ఏడవ ము|దణ 1874) 
ఆంధ వాజ్మయ చరిత సం|గహము 

కల్లూరి వేంకట నారాయణరావు (1851) 
ఆం|ధ వాజ్మయ చరితము 

వంగూరి సుబ్బారావు పంతులు 


విజయ నగర చరి[త 
నూతలపాటి పేరరాజు 


విజయ నగర చరిత. 
నేలటూరి వేంకట రమణయ్య 
వీరేశలింగం యుగము 
కల్లూరి వేంకట నారాయణరావు 
(పథమ ము[దణ 1985) 


పరిశీలన 

డా. అక్కిరాజు రమాపతిరావు 
(ప్రథమ ము దణ 1972) 

వీరశై వాం|ధ వాజ్మయ చరిత 
శివా రామకృష్ణశా స్త్రి 

శతక కవుల చరితము 
వంగూరి సుబ్బారాపు పంతులు 
(ద్వితీయ ము[దణ 1957) 


69. 


(pr 


78. 


14. 


75. 


76. 
71. 


78. 


82. 


88. 


శస వి 


శా ధ్వ 

శృం. నీ 

(క్రీ నాథ భారతము 
శ్రీ నాథుడు_కొ శ్రీ మూ 


(శ్రీ.నా. శం 


సం, ఆం. వి, కో 


vi 


ఆంధ శతక సాహిత్య వికాసము 
డా. కె, గోపాలకృష్ణారావు 
(పథమ ముదణ 1978) 


శారదా ధ్వజము 
శృంగార (శ్రీనాథము 
శ్రీనాథ భారతము 
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ 
విద్యార్థులు (1964) 
(శ్రీనాథుడు.డా. కొర్ల పాటి శ్రీరామమూర్తి 
((ప్రథమ ము దణ 1971) 
శ్రీనాథుడు శృంగారియా ? 
దీపాల పిచ్చయ్యకశాస్ర్రీ 
సం|గహాం([ధ విజ్ఞాన కోశం 
సంపుటా లు_'హెదరాబాదు (1964) 
సంగీత సం|ప్రదాయ |ప్రదర్శిని 
సంస్థానముల సాహిత్య'సేవ 
కేశవపంతుల సరసింహకా స్త్రి 
(పథమ ము దణ 1979) 
ఆంధ సాహిత్య చరిత 
పింగళి లక్ష్మీకాంతం (1904) 
అం|ధ సాహిత్య చరి క సం|గహము 
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం (19౫8) 
సాహితీ మంజూష 
కళా[వవంతి, నల్ల కుంట, హైదరాబాదు (1978) 
లా nn 
సింహళ విజయము 
(Bulletin of the Govt. Oriental Ms. 
Library, Medras. Volll 
(Part 1. pp. 72.91) — 1949 
హేమాబ్ద నాయికా స్వయంవరము 
మన్నారు దేవుడు 
Marata Rajas of Tanjore 


K. R. Subramanien 


84. 


8B, 
87. 
88. 
89. 
90. 
91. 
92, 
§3. 
94. 
00, 
96. 
97. 
98. 
99. 
100. 
101. 
102. 
108. 
104. 
106. 
106. 
107. 
108. 
109. 


vii 
N. M. : History of the Nayaks of Madura 
(R. Sathyanatha Aiyar) 


History of Telugu Literature : G. V. Sitapati 
Saahitya Akademi 1988 (New Dell 


అన్యవాద కోలాహలము (1949) క 
అము కృ మాల్యద 

ఉతర హరి వంశము 

ఉషాపరిణయము (రంగాజమ్మ 

కళాపూర్ణో దయము 

కవి సంశయ విచ్చేదము 

కాశీఖండము 

కేయూర బాహుచరి[త' 

[కీడాఖిరామము 

తెలుగు-ఇంగ్లీష్‌ నిఘంటువు (|బ్రౌన్‌) 
దక్షిణాం ధ యుగ వాజ్మయ చరిత (కె. వి. ఆర్‌, నరసింహం) 
నవనాథ చరిత 

నిరంకుళో పాఖ్యానము 

పండితారాధ్య చరిత 

సలనాటి వీర చరిత 

పాండురంగ మాహాత్మ్యము 
పారిజాతాపహరణము (మాతృభూత కవి 
పార్వతీ పరిణయము (రాయ రఘునాథరాయడు) 
[పదింధ రత్నాకరము 

(పదబంధ రత్నావళి (వేటూరి 

దిసవ పురాణము 

భీమేశ్వర పురాణము 

భోజరా జీయము 

మనుచర్మిత 


110. 
Lil 
112, 
118. 
114. 
110, 


117. 
118. 
119. 
120. 
121. 
122, 
128. 
124. 
125, 
128. 
127. 
128. 


viii 
మన్నారు దాసవిలాసము (|పబంధం) 
రఘునాథ నాయకాభ్యుదయము, రఘునా థాభ్యుదయము 
రాజగోపాల విలాసము 
రాయవాచకము 
వసుచరి[త 
వికమార్క-_ చరిత 
విజయ విలాసము 
విపనారాయణ చరి[త (విజయరాఘవ నాయకుడు) 
వెలుగోటి వారి వంశావళి 
శివరా[తి మాహాత్మ్యము 
శృంగార నై షధము 
శృంగార శ్రీనాథము (వేటూరి) 
శేవభరక్త చరితము (వచన గంథం) 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము 
సింహాసన ద్వా|తింశిక 
సిద్ధేశ్వర చరిత్ర 
హర విలాసము 
హరి వంశము 
హరిశ్చం[ద చరిత 


తో 
Sy 


15 
18 


80 
34 
78 
80 
89 


99 
107 
110 
118 


140 
146 
160 


188 


170 
194 
204 
204 


చివరి 


అట 


తప్పా 


యే 


అగస్త్య వ్యాకరణో క్త సం|గహ 
అద్భుత రసా 


వరణ ప 


త వుం 


ఎ లేప 
ఒప్పు న 


తనా 


అగ స్య వ్యాకరణో క శబ నం|గహ 
pens | ఆలీ © 
ఆద్భుత రస 


అధ్యాత్మ రామాయణ కర్తక కొ దము పెద్దన, ఆధ్యాత్మిక రామాయణ కర్త 


కాణాదము పెద్దన ఒక్కరే. 
అప్పారావు మొదలి మాత్తురి 


అప్పావు మొదలి మాత్తూరి 


అమరుక కావ్యము, అమరుక శతకము (పుట 95) నామాంతరాలు,. 


అందుగల 

జయాప 

నందనంచను 

నీవే శెంచుటల్‌ 

ఈవని పెద్దిరాజు రామరాజు, పుట 
వృత్త (గంధి 

ద్వి. వా. చ, 

శంభోజీ 

వేంపేశ్వర 

ఉషా పరిణయము (సం) 
వేంకటా చలపతికవి 

వరకవి గంగ 

“గితను” ను 

కన్నప్ప 

మల్లి యార్యుడు శ్రవి మల్లునికి 
లక్షణ కవులు 

కరిసూ రంగకవి 

కరిస్తూ రంగప్ప 

కళాధరో పాఖ్యానము 
కౌలామృతము 

కాళహస్తి కవి, రెవూరి కొళహ సి 
కాళహస్తి మాహాత్మ్యము, శన. 
నామాంశరాలు, 


అందుగుల 

జాయప 

నందుని 

సీ వేతెంచుటల్‌ 

632 లోని పెద్దిరాజు రామరాజు ఒకరే 
నృత్త గంధి 

ద్వి. సా. చ, 


 శరభోజీ 


వేంకటేశ్వర 

ఉషా పరిణయము 
వేంకటాచల కవి 

వరకవి గంధ 

“గీతి ను 

కన్నప్ప (తిన్నడు 
నామాంతరం 

లక్షణకారులు 

కస్తూరి రంగక వి 

కస్తూరి రంగస్ప 

కళాధరో పాఖ్యానము 
కాలామృతమ్‌ (సం) 

కవి (పుట. 980) ఒకరే, 
626 లోని పెదకాళహాస్తి మాహాత్మ్యము 


సుజా వడాల మనసా నాలనానాన నినున తంత నానన నాలు నాతో నిత ననన నకాన వనాలను కూరా నని అననన నననననా ననన నానన నానన సహానా చ ననన నాననా నన ననన నక చనన నానన పగల నాకానననాననననన 


2)7 
241 
260 


262 
268 
275 


295 
818 
842 


878 
989 
890 


శీ( 2 


404 
422 
428 
485 
449 
463 
470 
470 


479 


30 


80 


18 
18 
81 
21 
20 


12 
29 


చివరి 
22 


14 
24 


తస్వు ఒప్పు 


కాళహ సీ లింగకతకము, అంగభవభంగ తిరుకాళహ సి లింగ శతక్రము 


అజాత లే 


నామాంతరాలు, 


కుకుత్త విజయము కకుణ్ణ న విజయము 

కుమార యాచభూపతి మొదటి కుమార యాచభూపతి 
చూ. పుట. 840 

శరాసన గురిని శరాసన గురుని 

కేయారచాహు కేయూర బాహు 

తొండమాన్‌ ప్కుతుడు తొండమాన్‌ సోదర షతుడు 
చూ. పుట. 910 

కోదండ రామరాజు పుట. ?8లోని ఆరవీటి కోదండ రామరాజు ఒకరే. 

కోడూరి కౌడూరి 

చరమ కాలం స్థాపన కాలం 

తిమ్మరాజు తిప్పరా జు 

ఉత్తర దేశం ఉత్కళ దేశం 

డీ. శ4వ [కీ శ. 14వ 

చింతలపల్లి ఎల్లనార్యుని రచన “శిరోభూ షణములో 

కఫ్‌" పెరు కవి ఇంటిపేరు 

రు|దకవి కందుకూరి రు|దకవి 


జానకీరామ శతక కర్త బాలభాస్కర కవిని ఆధునిక సాహిత్యంలో చే ర్పడ 
మెనది, 


16 వ శతాబ్ది 10వ శ తాబ్ద౦ 
అచ్యుత దేవరాయలు సాొభళువగుండ నరసింహరాయలు 
15 వ శతొబం౦ . 16న శతాబం 
@ లా 
కాలం (1408. 1008) కాలం (1424. 1508) 
మూడో వాడు రెండో నాడు 
కాలం : తెలియదు ఆన్న ఈ పంక్తి తుక్యాపంచకమ్‌ తర్వాత ఉండాలి, 
(పార్ధసారధి పార్థసారధి 
లా సనము | శాసనము 
డీ. శ, 17 డీ: శ. 18 
దామెర్ల వెంకటపతి రాయలు, దామెర్ల వెంకటపతినాయడు ఒకరే, ఇవి 
నామాంతరాలు. 
మాచలేది మాచలేవి 
© a 
సాని, ఈమె సాని, 


xi 





పుట పంక్తి తప్పు ఒప్పు 








480 14 ధథధణి దాసమం, తి నామాంతరం నిడుమామిళ్ళ దాసామాత్యుడు. 


908 6 ఘంట సింగయకు నంది మల్ల యకు 
509 18 నన్నయ భారతము , నన్నయ భారతము _ ళ్‌. 
526 80 మంచి నుంచి... | 
527 29 ఆవధానాలు అవధానాలు, 
538 2 మగనాలుండన్‌ మగనాలు౦డున్‌ 
11 గణవిధి గుణనిధి 
589 10 ఊహిస్తున్నాడు ఊహిస్తున్నారు 
548 నీలకంఠ దీక్షితుల రచనలన్నీ సంస్కృృతాలే 
చివరి విభుదానందము విబుధానందము 
రక్‌! $ నృసింహ మాల్యాదిచ్చదస్సు నృసింహ మాల్యాడి చృందస్సు 
658 28 పిదపర్తి పిడుపర్తి 
667 23 కిశుపాలవధము శిశుపాల వధ 
580 పంచరత్న కవిని గూర్చి అనంతనారాయణుడు (పుట_18) చూడాలి. ఇతని 
రచన *రాఘవ చరితమ్‌* 
571 23 పద్మపరాణ చంపువు పద్మరాజ చంపువు 
67 26 పద్మరాజు నామాంతరం అవసరాల పద్మరాజు 
0776 8 వరమ యోగి పరమ యోగి 
080 26 విషు పురాణము విష పురాణము 
589 4 సర్వతీ జాయి సరస్వతీ బాయి 
620 94 పుసులురి పుసులూరి 
624 26 నవరామయణము నవరామాయణము 
836 20 పెరియాళ్వారు పెరియాళ్వారు 
800 80 $0 సం॥ ముందు 90 సం॥ తరువాత 
80516 6 _|కీశ. 14221447 తరువాత కీ.శ. 1480 ప్రాంతం, 
681 al దేశభక్తుల శివభక్తుల 
684 17 గోరంట్ల గోపాలుడు గోరంట్ల మాధవ శతకము 
890 దోనేరు దోనూరి 
702 20 షోషళ మోడశ 
705 7 పద్మనీ పద్మినీ 
108 మండపాక పార్వతీశ్వర కవిని ఆధునిక సాహిత్యంలో చేర్చడ మైనది. 
169 24 భగవదీతా భగవద్గీతా 


29 అ స 





కి తపస్సు ఒప్పు 
728 | భ్మ దాది భ|దా|ది 
క్రో 7 భానుమద్వి జయము భానుమద్వి జయము 
794 25 భారత చంవృకు భారత చంపువుకు 
141 భాస్కర శతకము * భాస్కర శతకము 
772 8 చరమకొలం స్థాపన కాలం 
109 మదుసేనము మధుసేనము 
788 21 చూ. కవులషష్టము.అ నేది పొరపాటున ము[దితం,. 
78717 28 కవి మల్లురు కవి మల్లుడు 
791,795 పుటలలోని మల్తణస్త వ,మహేం్యద విజయ కర్త దేవులపల్లి సుబ్బరాయశా స్ర్రి ని 
ఆధునిక సాహిత్య విభాగంలో చేర్చటం జరిగింది. 
809 8 మారు పెద్ది చెంగల్వరాయ కవి వ్యవహారనామం చెయ్యరు చెంగల్వరాయకవి 
827 18 మహీపతి మహీపకికి 
14 కృతిభర కి కృతిభర్హ 
628 6 భూగోళ దీపిక భూ ఖగోళ దీపిక 
880 చివరి నరభూపాలీయం నరసభూపాలీయం 
800 168 యాదగిరి. యాదవగిరి 
6564 88 శ్రీమతుంరాజా (శ్రిమంతురా జా 
B57 21 రామయణము రామాయణము 
859 చివరి తాతా తాత 
880 నాయకాదయము నాయకా భ్యుదయము 
8680 l ఎరన కూచిరాజు ఎర్రన 
884 26 |తికాలదేవి (తికాల వేది 
906 21 ఆనంత అనంత 
911 4 గజపతులకు గజపతుల 
915 24 నూర్యరాయడు సూర్యరాయడు 
926 11 శాశనము శాసనము 
928 81 రేవూరి అనంతయ్య 11 చిన, అనంతయ్యగా సిద్ధుడు. 
9b4 | నరుల నరసింహకవి నామాంతరం నరసింహరవి. 
989 17 చితితమెనాయి చి[త్రిత మైనది 
978 0 అమరవాది రామకవిని ఆధునిక యుగంలో చేర్చడం జరిగింది. 
984 14 “విచితరాయానతంసుడుగా ప్రసిద్ధుడు” అన్న ఈ వాక్యం పొరపాటున 
ము[దితం, . 
987 21 కామాను కామరసు 


998 


1011 
1018 
1019 
1048 


1047 
1049 
1007 
1061 
1060 
1087 
1068 
1078 
1076 
1106 
1187 
1179 
1201 
1212 
1218 
1289 


31 
80 
చివరి 


20 


౧0౧౫ 


తప్పు 


ఐతరీయో 
కైత్కరయో 
ఇత;ఃపురాసపటిత 
ముడింబి 

రన్న ఛందస్సు 
నాస్తికద్వాంతి 
సహెతుక 
విచ్మితరాయ 
శతళాన్ని వేంఠకటమంతి 
వేదాంతకాలికా 
పాపయారాధ్యులు 
కాశీకా 

వైరాగ్య రచన 
స్యవహారిక త్వ 
అకలంక కృష్టమార్యుడు 
రచించిన 

శుకనం దేశమ్‌ 
రామృకష్టో 
గిరిరాజక వి 
అశ్వాల 

నుందర 

నుకవి 

సోభరి చరితము 


Xiii 


ఒప్పు 


ఐత రేయో 
తె త్తిరీయో 
వ. + పర్తావక్తిత్త య. 
ముదురబ్‌ 
వీరన్న ఛందస్సు 
నా స్తికధ్వాంత 
సహేతుక 
విచి|తరాయా 
శతకాన్ని పొణుగుపాటి వేంకటమం తి 
వెదాంత కొరికా 
ములుగు పాసయారాధ్యులు 
కాశికా 
వైరా గ్య వచన 
వ్యావ వహారిక త్ర 
అకలంక (శ్రీక్సష్ణమార్యుడు 
రచించి 
శుకసం దేశమ్‌ 
రామకృష్లో 
దర్శ్భా గిరిరాజకవి 
ఆశ్వాసాల 
సుందర 
సుకవి 
సౌభరి చరితము 


